కీష్కింధా కొండము 


నీ వాల్గంటివి ఆ నగలెమో? 

నీవు గుర్తుతో తెలుపుము” అనగ 
రాముడు వారిని తొందర చేసెను 

పావని-సోమ్ములు తెచ్చి చూపెను. 


మూటగట్టన వలువను గాంచెను 
మూటలొనున్న నగలను గాంచెను 
మంచుకమ్మిన చంద్రుని రీతిగ 
రాముని చూపుల నిలచె న శ్రువులు. 


“హా సీతా! నా ప్రియులారా!” యని 
దుఃఖంచుచును సామ్ముల నంతట 
గుండెకు హత్తుకు- సర్పము రీత్రిగ 
బుసల మాదిరి శ్వానంచె నట 


శోకించగను స్మృతి దప్పినది 

తిరిగి తేరుకొని సామ్ముల చూపుచు 
“పచ్చిక నేలను నగలు రాలినవి 
కావున చెక్కు చెదరక నిలచెను. 


సోదర లక్ష్మణ! నగలు చూడుము 
సీత్రవి ఇవి కద తీరుగ చూడుము” 
అనుచు రాముడు నగలను చూపగ 
వినయముతో సౌమిత్రి పలికెను: 


“పాద పద్మముల దర్శించెదను 
ప్రణామముం౦చి పరవశింతును 
కావున అన్నా! అందెలు వదినవి 
మిగిలిన నగలు గురుతు నెరుగను. 


ఆరాటముతో నిండిన రాముడు 
రవి సుతు నడిగెను సీత వివరము 
వంచకుడుండెడి తావు అడిగెను 
కూకటి వేళ్ళతొ రూల్చద ననెను. 


“ఇచ్చట నేనయి చంపుటెట్టని 
సందేహించకు సూర్యనందనా! 
ఇంతటి బాధకు నను గురి చేసెను 
కావున రక్కసు లందర జంవిద. 


చోరుని ఉనికి తెలియ జేయుము 
జాలము నేనిక సహించ లేను 
సతి అపహరణము ఒర్వజాలను 


దుష్టుని త్రుంచెద సూర్యకుమారా!” 


గద్గద కంఠముతో సుగ్రీవుడు 

పలికను అపుడు రామచంద్రునితొ: 
“రక్కసు వివరము వాని ప్రదేశము 
శక్తి యుక్తులను పూర్తిగ నెరుగను. 


[శ్రీ రఘురాముని॥ 


RRS 
/ శ్రీరాముని అండ నిలచెదనని సుగ్రీవుడు బాస చేయుట 


కాని వినుము! వంత నొందకుము 
ఎదో విధముగ భూమీ సుతను 
నీ దరి చేర్చెడి యోచన చేతును 
నమ్ముము నన్నూ-నెయ్యము సాక్షీ, 


17 


. 2 AK 
శ్రీమద్రామాయణ మకరంద గ్రంథావిష్కరణ 
(తేది :01-04-2001) 

(స్థలము : శ్రీప్రసన్నాంజనేయస్వామి వారి ఆలయం, కొత్తపేట (క్రాస్‌ రోడ్స్‌.) 








Hon'ble Justice Sri 5. Dasaratha Rama Reddy Garu (ముఖ్య అతిథి) 
(Retd. Judge A.P. High Court) 


Hon'ble Justice Sri J. Chelameswar Garu (విశిష్ట అతిథి) 
(Judge A.P. High Court) 


Hon'ble Justice Sri P. Ramakrishna Raju Garu (సభాధ్యక్షులు) 
(Retd. Judge A.P. High Court) 


Hon'ble Justice Sri B. Prakash Rao 62౧ ((గ్రంథావిష్కర్త) . 


శ్చ (Judge A.P, High Court) 
డం 


స 





Sri S. Radha Krishna Murthy 
(Advocate) Author of this book 


Sri S. Rajanna Garu 
(Retd. District & Sessions Judge) (Secretary of the Temple) 


18 


మాతను తెచ్చెద- ప్రతినగ నెంచుము 
ధైర్యము విడువకు- మహాత్ముడవు కద 
దుఃఖించు టది తగదు రాఘవా! 
వగపి మూలము గౌరవహానికి. 


సతీ వియోగపు దుఃఖము నిరుగుదు 
కోతి నయినను ధైర్యము నుంటిని 
ముదిత కోసమై వగచుట ఏల 
పండితుడవృ నువు చేయుట ఇటులా? 


ధైర్యముతో కన్నీటిని కట్టుము 

పట్టు సడలని పొరుషమ౦దుము 
దుఃఖమున౦దు- ధన నష్టమున 
ప్రాణాపాయము- భయము నందున 


బుద్ధిబలముతో ధీరుడు నిలచును- 
శోరవశు డగు బుద్ధిపానుడు- 
బరువుతొ కృంగిన నావ, సంద్రమున 
మునిగిన రీతిగ మునుగు దుఃఖమున. 


ముకుళిత హస్తము లివిగను రామా! 

నా స్నేహము నువు మన్నించుమయా! * 
ప్రార్థన నాది-శత్రుహరణ- నువు 
ధైర్యము పూనుము పురుషపుంగవా! 


కిష్కింధా కొండము 


నెయ్యముతో-నే హితము చెప్పితి 
నీకు చెప్పగా నే చాలుదునా! 
అనుచు పలుకగా- రామచంద్రుడు 
అశ్రుల నాపి పలికె ప్రియముగ 


“గుండెల హత్తుకు- పేమపంచి మరి 
పలికెడి హితునిగ పలికితి వయ్యా! 
ఆపదలంచు ధైర్యము గరపిన 
ఉత్తమ హితునిగ వర్తించితివి. 


అక్కరలో-నా ప్రక్కన నిలచిన ' 
ఒక్కబాతుడవృ- బంధువు లెందుకు 
నిక్కముయిన ని కూరిమి పలుకుల 
చక్కబడినది నా మనసెంతయొ. 


సతిని వెదకుట- రక్కసు త్రుంచుట 
వలయు యత్నము చేయుము నీవు 
విత్తు జల్లుటకు అనువగు నేలగ 

నా మదివున్నది- కార్యము తెలుపుము. 


సూర్యనందనా! నా పలుకులవి 

నిను మెప్పించగ పలుకగ లేదు 
అసత్యమెరుగను- ఇక ము౦దాడను 
శంకవదలుము- శపథము చేసితి.” 


రాముని ప్రతిన- హితవాక్యములు 
విని సుగ్రీవుడు అతని సచివులు 
అమితానందము నందిరి అచట 
కార్యసిద్ధి యని తలచె సుగ్రీవుడు. 


శ్రీ రఘురాముని॥ 


LIRR 


న 





మద్రామాయణ మకరందము 





బాల, అయోధ్యా, అరణ్య, కిష్కింధా-సుందర 


యుద్ధకాండములు 








- (గయకవిత) ---- _ — 











ET PT ET TE eT PTT రా ఎల 


boi eT స 

















( 


తొరామచంద 


నా స్వామి రాముడు - నా మనోహరుడు 
ఈనాటి జగములను - రావాడగతడంచు 
మాసీత లీలగా -- వామాంకమందున 
ఆసీనురాలయ్యె - ఆశోభ కనువిం 


సర్వావాక్కు లు రచయితవి 


వెల: రు. 300/-- 


ది.టి.పి. మరియు ప్రంటింగ్‌ 
రాజ్‌ ప్రింటర్స్‌ 
1-10-122/3/ 1/ఎ 
అశోక్‌నగర్‌, హైదరాబాద్‌ 
ఫోన్‌: 7639837 


ప్రతులకు : 

సూరంపూడి రాధాకృష్ణమూర్తి 
అడ్వకేట్‌ 

“అవని 16-1 1-418/3/1, 

దిల్‌సుక్‌నగర్‌ - 2, 


హైదరాబాద్‌ - 500 036 
ఫోన్‌: 4045361 


మణూాయంక స్రుతి 


ఎకదంతము శూర్పకర్ణము 
చలువచూపుల చిన్నవాడా 
పార్వతమ్మకు ముద్దుకొమరుడ 
విఘ్నరాజా వందనమ్ము 


ఎఫేడా పోనా హో 
కూజంతం రామరామేతి శ్రీ వాల్మీకికి ముందుగ మొక్కి 
మధురం మధురాక్షరం మందరకర్తకు వందనముంచి 
ఆరుహ్య కవితాశాఖాం రామభక్తుల ఆశీస్సులతో 
వందే వాల్మీకి కోకిలం రామచంద్రుని కీర్తన చేసెద 


ఏడ అమర ఏ4 
పాడా స్ప్రాక్రాజ్తాక్షా 


తరణికులెశ నా నుడులదప్పులు గల్లిన నీదు నావ స 
ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియన్న దీజలం 
బరగుచు వంకయైన మలినాకృతి బాజిన దన్మహత్వముం 
దరమె గణింపనెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ : 


- కంచర్ల గోపన్న గారు (రామదాసు) 








ప్రక్కన మాత శో భతొనుండి 

ఇరు ప్రక్కలను నోదరులుండి 
కన్నులముందర నమ్మినబంటు 
కొలువగు రాఘవ - కొలుతును నిన్నె 


సుందరరామా ని ఆదేశము 
దశరథాత్మజా నీ (ప్రేరణ యిది 
నేనన్నది అసలేదీ లేదు 
నాదన్నది నీ దయవృన్నదని 


న పాదములను హృదిలో నిలపి 
కొలుతును భక్తుడు భరతుని రీతి 
భక్తితొ నీకీ పుష్పము నుంచితి 
స్వీకరించి నను దరిజేర్పువయా. 


ట్ల 


nfo fe fo 
JY 






గ నీ! ౫ 
es న్‌ 
[క 


[త్న 
(అ శత 
gs 









ఫలతి 


రామాయణమున కొాండములన్న 
అమృత భాండము అందరి కందగ 
కవికోకిల వాల్మీకి యిచ్చెను 

పంచిరి ఎందరొ పుణ్యమూర్తులు. 


వారందరికి వందనమనుచు 
మారుతిరాముడు పలికించిన ఈ 
రామకథను మీరందరు పాడగ 
ఎందరో వినగా కోరితి నెల్లర 


మారుతి శుభముల నిచ్చి బ్రోచును 
శోకములన్నీ తీర్చును వేగమె 
ధనధాన్యములు పూర్ణాయువృను 
శ్రీరామచంద్రుడు పూర్తిగ నిడును. 


మారుతి పదములు మదిలో నిలపి 
లోకశాంతిని శుభముల నిడెడి 
సుందరమూర్తికి వందనమనుచు 
అందరు పాడుడు ఆనందముగ. 


af» 


ని 


99 
9 
స 


Hales 
9S 


mm 
Cy) 


ణీ 
~ 


ల 





| భుతంసా పద్యతికము 


శ్రీ మద్భూమిజ వామభాగమున సు 
శ్రీ మీరి సౌమిత్రితో 
సామీరి ప్లవగోత్తముండు గొలువన్‌ : 
సాకేత నాధథుండు : సు 
క్లేమారోగ్య యశోవిభూతినిడి : సు 
శ్రీ భోగ భాగ్య ప్రసా 
దామోదమ్మున వొంద గోరెదను, రా 
ధాకృష్ణమూర్తిన్‌ సదా; 


సౌందర్య సౌశీల్య సౌభాగ్య నొముఖ్య 
ముఖ్య సద్గుణ గణాద్భుత సముద్ర : 
మననింపుగనిపింప పెనునొంపు నలరింప 
మెయి కంపనమునింపు మెళుకువలును : 
ఇహకర్మ బాపగా బహు ధర్మ సూక్ష్మముల్‌ 
వెలయించు ఘట్టముల్‌ కలిగి వెలసి : 
కల్వనైన తలపింప నలవి గాకున్నట్టి 
వెల లేని చిత్రముల్‌ పులకరించు. 
నాదికవి మౌని వాల్మీకి ప్రోది పరచె 
రామచంద్రుని గాధను రమ్యముగను 
గేయ కవితగా రమై(క గీతములను, 
కీర్తి గనెను, రాధాకృష్ణమూర్తి వ్రాసి. 


కమనియంబగు భావయుక్త పదముల్‌ 
కావ్యంబు నందెల్లడన్‌ 
రమణీయంబు గూర్చి పాడుకొనగా 
రామాయణంబంతయున్‌ 
సుమ పూజా విధీ జేసె నద్భుతముగా 
శోభాస్కరంబయ్యె : భా 
వమయస్ఫూర్తిని బొందె గేయ కవితా 
వాల్మీకి పట్టంబిటన్‌. 


బ్యాంకు కాలన్సీ, 


హైదరాబాద్‌:-500 036. -మండపాక పార్వతీశ్వర శాస్త్రి 


రతా వవూర్టుణి ఆళీన్ను లు 


జీవితం భక్టి ముక్సి దాయకం అన్నారు వెద్దలు. భక్తి లోనిదే ముక్సి లెదు. 
ఆధ్యాత్మిక చింతనలో మునిగే వతి జీవి, జీవిత సాగరాన్సి తరించడానికి ఒక నావ 
వెతుక్కుంటాడు. ఆ నావ తప్పకకెవల్య తీరానికి చేరుస్తుందని విశ్వనిస్తాడు. చీకటి 
గోళంలో మునిగి ఉన్ల ప్రాణికి ముందుగా వెలుగు అందాలి. అది జీవితమంతా 
బిందాలి. ఆ వెలుగులో నుంచే చూడగలుగుతాడు దూర దూరానగల నావను. 
పరమాత్మను స్మరిస్తూ అటువెపు వరుగులు తీస్తాడు, నావలో జేరతాడు. కెవల్య తీరం 
.వెవు నావ వయనిస్తుంది. జీవి వరవళిస్తాడు. చేతు లెత్తి దెవాన్సి ప్రార్థిస్తాడు. ఐపాకాలకు 
దూరంగా నడుస్తుంది నావ. ఆముమ్మకవు గాలివీచి పారలౌకికవు తెరచావను జావి 
పడవను వడివడిగా నడిపిస్తుంది. జీవి- దేవుని చేరే మార్గమిదే. 


ఎక్క డిదీనావ? ఎవరు పంవీన నావ? ఈ నావ వయనించే త్రోవ, కెవల్యానికి 
ఎలా చేరుతుంది? ఇవన్సీ ఈ చిన్సి మనస్సుకు సమాధానాలు అందని వ్రళ్దలు. భక్షి 
పారవళ్యంలో (బతుకును ముందుకు నెట్టుకొంటూ పయనింబేవాలికి అవగత 
వువుతుందేమో ఈ రహస్యం. అవును అవుతుంది. నావుస్మరణతో ఈ నావను 
దర్శించవచ్చు. ఈ నామము ఒక్కటేగాదు, ఎన్సెన్సో నామాలు. అందులో ఉత్కృష్ట 
మైనది రామనామము. ఎనాటినుండో ఎందరెందరో జవించి తవీంచిన నామము. 
వాల్మీకి ప్రవచించిన నామము. ప్రస్తుతించిన నామము. నరులకు సొత్తుగా అందించిన 
నామము. వాల్మీకి నుంది నేటి వరకూ ఎందరెందరో రామనామం ఆలవించారు. 


వాల్మీకి వారసుడు త్యాగయ్య. వురియొక వారసుడు పోతన. ఇలా 
ఎందరెందరో రామకవిత పేరిట రసవాహినిన్తి మానవ జీవితపు మాగాణులలో, 
వావానిగా (ప్రవపాంవబేస్తున్సారు. ఇంకిపోని వాపాని ఇది. పంకిలములను క్రాళన 
చేసే నామం ఇది. గుండెలలో వీయూషం కురివించే నామము ఇది. (బహ్మాండము 
నిండిన రామనామము ఇది. భక్తుల (బతుకులు వండించిన రామనామము ఇది. 


రావుకథ ఎందరి హృదయాలలోనో కదిలి, మెదిలి, ఘంటాలద్వారా, 
కలాలద్వార్హా అక్షర రూపంగా నాక్షాత్స రించి శాళంతతా(ని) సంతరించుకొన్న ది. 
ఈ శక్తిని చాలా మందికి రాముడే అందిస్తాడు. ఎందరెందరి చేతనో తన చరిత 
వాయించుకోవడం ఆయనకు ఉబలాటం. అదే రచయితలకు జీవిత నాఫల్యాన్ని) 
అందిస్తుంది. రామాయణం యుగ యుగాలుగా వడలిపోని, వాసన వీడగి 


వారిజాతము. 


చిరంజీవి “రామదర్శన ప్రభాసి'' శ్రీ సూరంపూడి రాధాకృష్ణమూర్తి 
కనబడని రామభక్తుడు. ఆయనవంక చూస్తే కనివిందేది, అకలంకోజ్వుల దివ్యయూర్రి 
శ్రీరావుచం(దమూర్తి. ౮ా ధాళ్ళష్టవలూర్లిగారు తొలుతగా "'సుందరకొండ' 
గేయరూవంలో వ్రాశారు. దానిని శ్రీవఠానేని రామచం(దరావు ప్రభృతులు అనేక 
తావులలో గానం చేని పోష ప్రచారం గావించారు. ఇప్పుడు 'బాలకొండ' వెలుగులోకి 
వచ్చినది. దీనిని భక్టకోటికి సమర్ధించే భాగ్యం భాషా కుటీరానికి లభించినందులకు 
నేనెంతో సంతోషిస్తున్నాను, రాధాక్ళష్టమూర్తిగారు తక్కిన కాండలను తగరలో రచించి, 
ముద్రించి, శ్రీరామునికి అందింది, తరిస్తారని భావిస్తున్నాను. నా వక్షాన గూడా వారిని 
దీవించమని శ్రీరామచం(దుని (ప్రార్ధిస్తున్నాను. 


కళా ప్రపూర్ణ డా॥ రావూరు వెంకట సత్యనారాయణరావు 
అధ్యక్షులు 
భాషా కుటీరం, హైదరాబాదు. 


(కళా ప్రపూర్ణులు 1980లో అను(గహించిన ఆశిస్సుల బలంవల్ల 
శ్రిమదామాయణ మకరందం పేరిట బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, 


యుద్దకాండలు 9 సంవత్సరాల కాలంలో గేయకవితగా వ్రాసే భాగ్యం కలిగింది 
- రాధాకృష్ణమూర్తి) 

















డా//5. ద౦డర్‌ దాంబశవరాటడూు, ౧౧.౧. 


B.E.(Hons) M.Tech. M.B.A., L.L.B. 
M.S.E. (Lond), A.M. Ex. A (Eng) 


కృష్ణాతరంగిణ్‌ చల్లగా వాడింది 
అల్ల, అరశేపల్లి ఉల్లమే పొంగింది 
ఆనందనందనం కమలాంబ తల్లిదే 
ఈ నందివర్థనం శ్రీ సుబ్బరాజుదే. 


నిండైన విగ్రహం భక్త్‌పై నిగ్రహం 
మనసెంతొ స్వచృము నెయ్యంపు గుచ్చము 
విద్య, వినయములందు ఎన్నికెనవాడు 

ఆ ఉషారాణినే ఎన్నుకున్నవాడు. 


శ్రీరామ సేవలో నేముందు అన్నాడు 

ఈ పూవు విరియంగ నేనుందు నన్నాడు 
నిండుగా నూజేళ్ళు చల్లగా వుండాలి 
మారాజు- మనరాజు- ఈ సాంబశివరాజు. 


- రాథారక్శవ్లమూర్తి 
€9 


ఆఉఠఢఠతా భక 
చండిక నాంబళవరాజూ, 
సం॥ 2000. 











నంవ్లూల్ట రాయాయిఖ0 


భగవాన్‌ శ్రీ రామచం(ద స్వామి, ఆంజనేయ స్వామి వారలు నూరంవూడ 


రాధాకృష్ణమూర్తి గారిని (ప్రేరేవించి వ్రాయించిన తెలుగు గేయ కవిత '” సంవూర్ధ 
రామాయణం“ విశేష ప్రజాదరణ పొంది మూడు వువ్వులు ఆరు కాయలుగ 
విరాజిల్లుట ఎంతో సంతోషదాయకం. వెుదటగ, రావూాయణంలోనే అతి 
సుందరమయిన “సుందరకొండను'' 1978 లో రబింబినారు. తదుపరి నేను- ఇతర 
భక్తుల ప్రోత్సాహంతో, సంవత్స రానికి ఒకటి చొప్పున మిగిలిన రామాయణ కాండలు 
రబించినారు. రచన అవగానే (వతి కాండను వెంట వెంటనే స్వామి వారు నాచే 
ము(దింవ చేసినారు. మరల అన్సి కాండలు అంటే సంవూర్హ రామాయణం - ఒకే 
వుస్తకముగ 1986 లోముదైంచితిని. ఈ పుస్తకము లన్నింటిని, ఉచితంగా భక్తులకు 
పంది వెట్టినాయు. మాధవసేవ మానవ సేవగా భావించి సంతోషించినాము. ఇవ్రుడు 


ఈ ముదణ జరుగుట మిక్కలి ఆనందదాయకం. న్వాటమువారి కృబూ కటాక్షం. 


ఇంతకు ముందు రాజులు రాజ్యమేలవారు. అందుచేత, కవులు, తోటి కవుల 
మెప్పుదల, పారితోషికం వగెరా భొవనతో- పండిత భాషలో రచనలు చేసేవారు. కొన్ని 
(ప్రజలకు చేరువకాలౌక, బీరువాలు, (గంథాలయాలకు మాత్రమే వరిమితమయి 
నిద్రావస్థలో ఉండినాయి. ఇప్పుడు రోజులు వమూరినాయి. రాజులు వోయి 
ప్రజాస్వామ్యం వచ్చింది. అంటే ప్రజల ఇష్టప్రకారం నడిచే ప్రభుత్వం కనుక ఈనాడు, 
ప్రజలందరికి అర్హమయ్యే ప్రజా భాషలో తేలిక పదాలతో కూడిన రచనలు కావాలి. 
ఈనాటి ప్రజాకోరికను రాధాకృష్ణమయూర్ధిగారు సంవూర రామాయణ గేయకవిత ద్వారా 
నెరవేర్చి, తెలుగు వ్రజకు, తెలుగు జాతికి తెలుగు భాషకు మరువరాని సేవ చేశారు. 
అందుచేత ఈ రచన ఊపాంచని ప్రజాదరణ పొందింది. దీనికి నిదర్శనం, ఎందరో 
మహనీయులు, నసహృదయుల ఆశీస్సులు, మెప్పుదల, మరియు ఎందరో భక్తుల 
గానం, శ్రవణం, అన్వాదన. 


కవితను చదివి, విని ఆనందించి, ఆశీస్సులు అందించిన, 
మహనీయులు, 


శ్రీశ్రీ 


త త 


శ్రీ అవధూత బోధానందేంద సరస్వతీస్వామి వారు 


శ్రీ వడ్డ్గమాని సోముసుందరంగారు 

కళాప్రపూర్ణ శ్రీరావూరు సత్యనారాయణరావుగారు 
అవధాన సహస్రఫణి, డా॥ మాడుగుల నాగఫణిశర్మగారు 
శ్రీ కుందుర్తి వెంకటనరసయ్యగారు. (శ్రీరామశరణ్‌గారు) 
మరెందరో - వారందరికి నా వందనాలు 


2, గానం చేసిన భక్తులు :- 


శాస్త్రీయ సంగీతంలో లలిత సంగీతంలో జానపద పాటగా, హరికథ, 


బుర్రకథ, పురాణ ప్రవచనంగా, భజనగా, ఎన్నో విధాలుగా ఎవరు తోచిన రీతిని 
వారు గానం చేశారు, చదివారు, అనేక ప్రదేశాల్లో రామ సేవ చేశారు/ చేస్తున్నారు. 


అట్లివారిలో కొద్దిమంది : 
కు ది 


శ్రీయుతులు : 


95 


79 


99 


UR) 


99 


99 


99 


99 


ఫ్‌? 


97 


9 


ఫ్ర 


99 


పఠానేని రామచంద్రరావు, 


సూరంపూడి రాధాకృష్ణమూర్తి, (రచయిత) 

రాణి కామేశ్వరరావు, 

పేరి సుబ్బారావు, 

చిలుకూరి భీమ శంకరరావు, 

శ్రీధర వెంకటరమణ, ( అడ్వకేట్‌ 

పట్టాభి (బుర్రకథ ఆర్టిస్ట్‌) (టెలిఫోన్‌ డిపార్ట్‌మెంట్‌) 
హనుమంతరావు (ఇ.సి. ఐ. ఎల్‌.) (హనుమద్దాసు) 
మంత్రిప్రగడ సత్యనారాయణ, 

మంచికంటి కృష్ణమూర్తి 

కళ్లె సుబ్రహ్మణ్య శాస్త్రి, 

రాచకొండ సత్యనారాయణ (వృత్తి : క్షురకులు) సిద్దిపేట 
పొన్నపల్లి రామస్వామి 

దాసు త్రివిక్రమ నారాయణరావు 


97 


ఫ్ర 


ఫ్ర 


5) 


ఉప్పులూరి హనుమంతరావు 
చివుకుల సత్యనారాయ ణమూర్తి 
పండితారాధ్యుల సత్యనారాయణ 
ఈమని శ్రీరామశర్మ 


చల్తూరి అన్నపూర్ణమ్మగారు, (స్వయంగా గానంచేసి క్యాసెట్లుచేసి 
అనేక దేవాలయాలకు, భక్తులకు ఉచితంగా అందించారు) 

సూరంపూడి శ్రీదేవిగారు 

మండపాక ఉమాదేవిగారు 

చల్లా రామమ్మగారు 

నాగమణీగారు 

బొడ్డుపాటి ఉమాబాలగారు 

రామాయణం సరో జమ్మగారు 

కాశ విజయలక్ష్మిగారు.. మొదలగువారు 


3. చదివి, విని, ఆనందించి, తరించి, శుభములు వాందిన- భక్తులు 
లెక్కకుమించి దేశమంతటా, అన్ని (గ్రామాలలో ఉన్నారంటె అతిశయోక్తికాదు. 


ఈ విధంగ గత 20 సం॥లు విశేష ఆదరణ పొంది, అనేకమందికి శుభములు, 
స్వామివారి ఆశిస్సులు లభించినాయి. ఇలా మా కోరిక నెరవేరింది. స్వామివారి సేవ 
సఫలవుయింది. సంతోషం పొందుచున్నాను. ఇకముందుకూడ, ఇంకా ఇంకా 


సంతోషాలు పొందాలని, ఆశిసూ.... శలవు. 


రామాయణము - ఇది పుణ్య చరితము 
శుభముల రాశి - ముక్తి దాయిని 

మారుతి బ్రోచును - శుభములు ఆశీస్సులతో 
సర్వేజనా - స్ఫుఖినో భవన్తు. 


హైెదరాబాదు-36 
16-2-674, మలక్‌పేట. భవదీయుడు 


అండర్‌ సాంబశనరాజుి 


రాయ నేవ - ఇలా జరిగింది - జరుగుతోంది 


శ్రీరామసేవ 1978లో ప్రారంభమైంది. సుందరకాండ పాడుకోడాన్మి 
అందరికీ అనుమతి ప్రత్యేకంగా యివ్వనక్కర లేకుండా వ్రాయాలని ప్రేరణ కలిగింది. 
““అందరు పాడుడు ఆనందముగా” అనిమకుటంతో ప్రారంభించాను. అంతవరకే 
నా ప్రయత్నం ఆ తరువాత ఈ 22 సంవత్సరాలు రావుసేవ జరుగుతోంది. 
ఆరుకాండలు వ్రాశాను-ము[ద్రణ కోసం ఎవ్వరినీ అడిగే శ్రమ నా కివ్వకుండా- 
శ్రీరాముడు - సార్వభౌముడు వారికి (ప్రేరణ కలిగించి- వారినే ముందుకు పంపాడు. 
వారిలో ప్రధముడు శ్రీచండిక సాంబశివరాజుగొరు ఇపుడు రిటైర్డ్‌ సూపరెంటెండింగ్‌ 
ఇంజనీరు, పంచాయితిరాజ్‌. బాల, సుందర, అరణ్య, కిష్కింధలు వ్రాశాను. 
ప్రతిచోట స్వామి వ్రాయించాడు అని చెప్పినట్టె శ్రీరాజుగారు ముద్రించారు. 
పుస్తకాలు అమ్ముదాం అన్న ఆలోచన మా యిద్దరికీ లేదు. అందువల్ల ఎందరికో 
అందించాం. ఎందరో గానం చేసుకుంటున్నారు. 

అయోధ్య, యుద్భకాండలు వాయంలేను శక్తిలేదు. అయినా 
కల్పవృక్ష కవి- కవిసావ్రూట్‌ శ్రీవిశ్వనా ధవారు అన్నట్టు ''మరల యిదేల 
రామాయణంబన్ను* అన్న ఆలోచన - ఆపైననాకు శక్తి చాలదు అన్న నిర్ణయం. 
కానీ రాజుగారు వదలిపెట్టలేదు. ఆ సందర్భంలో - కళా ప్రపూర్ణ శ్రీ రావూరు వెంకట 
సత్యనారౌాయణరావృుగారు - వారు నన్నెంతో అభిమానించేవారు. నన్ను పిలిచి 
రామాయణంలో అందాలు వివరించేవారు. రావయ్యా! రాధాకృష్ణ! నువ్వువస్తే 
రాముడు వస్తాడు అనేవారు. అది నా పురాకృత పుణ్యం, అంత టవారి నోటిద్వారా, 
అందమెన రావూయుణ ముచ్చట్లు వినటం.- కాసేపు నేను వ్రాసినది 
వినిపించమనేవారు - ఉదాహరణకు చిన్న ముచ్చట వారు చెప్పింది- అరణ్యవాసంలో 
జటాయువుకు శ్రీరామునికి స్నేహం ఎర్పడింది. పూర్వపరిచయుం చెప్పాడు 
జటాయువు- శ్రీరామ వనవాసంలో తోడుగా వుండి - సీతమ్మ రక్షణ చేస్తుంటాను 
అని కూడా చెప్పాడు. వాల్మీకంలోవుంది వున అందరికీ తెలుసు- ఆపైన 
సీతాపహరణప్పడు, యతి వేషంలో దశకంఠుడు వచ్చినప్పుడు రక్షణ చేసే జటాయువు 
ఏమయింది అని ఆయన ప్రశ్నవేసి- చక్కని సమాధానం చెప్పారు. రామహృదయం 
వున్న మహామనీషి శ్రీరావూరు. 





అన్న సంపాతి, జటాయువును సూర్యకిరణాల బారినుండి రక్షించాడు. 
సంపాతి రెక్కలు కాలివోయి ఒక పర్వతంమిద పడ్డాడు (కిష్కింధా కాండము) 
జటాయువు - సుఖంగా వున్నాడు. అన్నగారిని వుర్చిపోయాడు. ప్రాణదానం 
అన్నచేశాడు - అయినా మర్చిపోయాడు. జటాయువుకు, అన్నసేవలో పరమార్ధం 
ఇప్పుడు తెలిసింది. ఎలా- లక్ష్మణుడు, అన్న సేవలు చేస్తున్నాడు. అంతే హృదయం 
(దవించింది. అన్న అన్వేషణలో శ్రీరాముని అనువుతితో బయలుదేరాడు. ఆ 
సవంయంలో అసురుడు వచ్చాడు. తిరిగి వస్తూన్న సవముయంలో రావణుని 
ఎదిరించాడు జటాయువు - అది వరస- ఎంతబాగుంది. ఆయన పాదాలు (స్రృశించి 
పరవశించాను. '“రామదర్శన ప్రభాసి”” అనే సత్కారం వారి భాషాకుటీరం ద్వారా 
చేశారు. 


వారు పదేపదే నాతో అనెవారు- రామాయణం గేయంగా వ్రాయటం జన్మకి 
సార్థకత - ఆ పని నీవు చేస్తావు - రాముడు చేయిస్తాడు అని ఆశీర్వదించేవారు. 
శ్రీకుందార్తి వెంకట నరసయ్యగారు (శ్రీరామశరణ్‌ గారు) వారిచేత ఆశీస్సులు 
యిప్పించారు. ఎమిటి ఆయనకు అంత శ్రద్ధ- అంటే ఆయన అన్నారు. శ్రీరాముడికి 
సరదా- ఆయన కథ, అనేక విధాలు, అనేక వుందితో- అందులో పాండిత్యం 
లేనివారితో కూడా వ్రాయించుకోటం- అదీ కథ- అనేవారు నవ్వుతూ- ఆయన 
ఆశిర్వాదబలం- శ్రీరాజుగారి సంకల్ప బలం- యింకా ఎందరో శ్రీరామ భక్తులు 
ఆశీర్వచన బలంతో ఆరెండు కాండలూ పూర్తయినాయి. అప్పుడు శ్రీరాజుగారు ఒకే 
ఒక పుస్తకంగా వేద్దాం అన్నారు. ఆ రోజుల్లో అరవైవేలు అవుతుంది. అప్పటికి 
శ్రీరాజుగారు నాల్గుకాండలు ముద్రించినారు. అవ్వి వినియోగించాం భక్తులకు. 
ఆసమయములో వారికి ఉద్యోగంలో అడ్జ్డువచ్చింది. సర్వీసు మధ్యలో ఆగిపోయింది. 
నాకు తెలియదు. ఆయన ఆసమయములో కూడా అరణ్యకాండ అచ్చువేయించారు. 
ఎమీ తొణుకు, బెణుకులు ముఖంలో కనబడలేదు- ఆతరువాత విషయంతెలిసి 
నేను చలించిపోయాను. అడిగాను విషయం. వారు వివరంగా చెప్పి నా కేసు మీరు 
చెయ్యాలి- మీ పీజు ఎంత అన్నారు. నేను చేయాలని అనుకుంటే అది రామ సేవగా 
చేస్తాను. ఫీజు నాకు వద్దు అన్నాను. అది ఒప్పందం. శ్రీరామను(గ్రహంవల్ల న్యాయమైన 
ఆయన కేసు ఉన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) వరకు కూడా వెళ్ళి విజయం 


లభించింది. ఆయన తిరిగి ఉద్యోగంలో చేరి, బకాయి జీతాలలొంచి ముద్రణకు 
అరవైవేలు యిస్తానన్నారు. నేను వద్దన్నాను. కొంత యివ్వండి. అంతాయిస్తే మీ 
కుటుంబ సభ్యులకు ఆ- ఆవేశం నచ్చకపోవచ్చు అన్నాను. ఈ వాదనతో కొన్నాళ్ళు 
ముద్రణ చేయించలేదు. ఆ తర్వాత ఒకరోజు ఆయన ఇరవై వేలు తీసుకు వచ్చి 
రామద్రవ్యం- నాకు నిద్దర పట్టటంలేదు ప్రారంభించండి కార్యక్రమం. మిగిలింది 
పదిరోజుల్లో యిస్తానన్నారు. నేను బాధ పడకుండా మనస్పూర్తిగా యిస్తున్నాను. 
కాబట్టి గ్రంధ ప్రయోజనం నెరవేరుతుంది అన్న పెద్దమనస్సు. ఆయన స్టితప్రజ్ఞుడు 
ఆయనకు తోడు మరొక రామ భక్తులు శ్రీ కనుమూరి పెద్దిరాజుగారు. మరి 
వ్రాసే సమయములో ఎందరు రామ భక్తులు వచ్చి నన్ను (ప్రేరేపించారో వ్రాస్తే చాలా 
అవుతుంది. శ్రీశ్రీశ్రీ అవధూత బోధానందేంద్ర సరస్వతీస్వామి వారు స్వయంగా 
సుందరకాండ చదివి, వారి భక్తులకు వినిపించి, నాకు తెలియపరచారు. వారే మా 
యింటికి వచ్చి సం(భమాశ్చ ర్యాల్లో ముంచెత్తి- రామయణంలో అన్ని కాండలూ నువ్వు 
వ్రాయాలి- అంటూ ఆశీర్వదించి అక్షింతలు యిచ్చివెళ్ళారు. ఒక ఎనభై ఎళ్ళ వృద్దుడు 
సుందరకాండ విని, మా యిల్లు వెతుక్కుంటూ వచ్చి, నాకు పాదాభివందనం చేశాడు. 
ఆశ్చర్యచకితు డనెనాను. ఆయన నన్ను అభినందించి ఒక పాత బాల్‌వెన్ను బహుకరించి 
వెళ్ళాడు. అప్పుడు యుద్ధకాండ మధ్యలో వున్నా. ఆబహుమానం (_బహ్మాస్త్రం 
అనుకొన్నా. పూర్తిచేసే ధెర్యం వచ్చింది. ఆవెన్నుతో సరిపోయిందా ఎన్ని రిఫీల్స్‌ వేశానో- 
కానీ అల్లాంటివి ఎన్నో- ఇదంతా స్వోత్కర్ణ కాదు. రామాయణ రహస్యాలు చెప్పడాన్ని 
నేను సరిపోను. సూర్యుళ్ణి వెలుగులో చూపించనక్కరలేదు. రామాయణం- ఎల్లా 
వాయించంకుంటాడం, రావూలయిం ఎలా నిర్మించుకుంటాడు- ఎవర్ని 
ఎంచుకుంటాడు, ఎవరి పాత్ర ఎంత వుంటుంది అని నిర్ణయించేవాడు శ్రీరాముడే- 
మనందరికీ తెలుసు ఆ విషయం. 


ఈసారి పునర్ముద్రణ నావల్లకాదు అని నిర్ణయించుకున్నాను. ఎందరో 
పుస్తకాలు అడుగుతున్నారు. జీవితంలో వురో ముద్రణ పెద్దగ్రంధం వేస్తే 
బాగుంటుంది అనివుంది. బోలెడుడబ్బు అవుతుంది. ఆప్రయత్నం ఆపేశాను. 
ఈలోగా భాగవతం వ్రాయాలన్న ఆదేశం- ఆవేశం- దశవుస్కంధం వ్రాశాను. 
పూర్తిచేయమని, ము ద్రిస్తానని శ్రీరాజుగారు వచ్చారు. ఆ పనిలో వున్నాను. _ 


వురి రామయణ ముద్రణ ఎలా- శ్రీచలూరి శ్రీనివాసరెడ్డి గారు, 
హరిహరక్షే త్ర ఆలయనిర్మాత- ఫోన్‌లోనే యిర్వవెవేలు యిస్తాను అని ప్రోత్సహించారు. 
రామనామంతో పొంగిన హనుమంతునిలా మనసు గెంతింది. వెంటనే శ్రీపారుపల్లి 
అంజిరెడ్డగారు, ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా, రెస్‌ మిల్లర్స్‌ 
అసోసియేషన్‌వారు నన్ను అభిమానించి గౌరవిస్తారు.- మిగతాది మేం అందిసాం 
శ్రీరామసేవకు కదలండి అన్నారు. ఎంతో విశేషం- ఇవన్నీ వ్రాయటం ఎందుకంటే 
శ్రీరామసేవలో ఎందరో యోధులున్నారు. అని చెప్పటం- రామభక్తి శాశ్వతం అని 
చెప్పటం- కొన్ని ఉడతలు కూడా వుంటాయి వాటిసేవ వ్రాయాలంటే చాలా విస్తారం 
అవుతుంది అటువంటి భక్తులు ఎందరో వున్నారు. అందరి పేర్లు వ్రాయాలంటే 


పదిపేజీలు అవసరం అవుతాయి. 


రామో విగ్రహవాన్‌ ధర్మః- అందువల్ల ఉన్నత న్యాయస్థానంలో, హైకోర్టులో 
ఉన్నత స్థానం అధిష్టించిన గౌ॥ ప్రధాన న్యాయమోర్తిగారు ఆవిష్కరించాలి అని నా 
కోరిక. అడిగిన వెంటనే అప్పటి ప్రధాన న్యాయమూర్తి గౌ॥ శ్రీ చల్లా కొండయ్యగారు 
సుందరకాండ ఆవిష్కరించారు. (19-6-79) బాలకాండ అప్పటి ప్రధాన 
' న్యాయమూరి గౌ॥ శ్రీ అల్లాడి కుప్పుస్వామి గౌరు ఆవిష్కరించారు. (2 1-11-80) 
అరణ్యకాండ అప్పటి ప్రధాన న్యాయువలూర్తి గౌ॥ శ్రీ వూధవరెడ్డిగారు 
ఆవిష్కరించారు. (22-10-82) శ్రీ మాధవరెడ్డిగారు నన్ను అడిగారు. తెలుగులో 
పాండిత్యం లేదుకదా నెను రానా అని. ఎంత పెద్ద మనస్పో ఆయనది. అందుకు నా 
సమాధానం- శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపం. మీరు మా రాష్ర్రానికి 
అంతటివారు. కావున మీరే తగుదురు అన్నాను. ఆయన ఎంతో ఆనందంగా 
పాల్గొన్నారు కార్యక్రమములో. అనుకున్నది ఆనందంగా చేయగలిగాను. ఈ 
రామాయణ వ్యయ సాయంలో. 
జీవితానికి- జీవధనము 
జన్మకే పరమార్థము. 
బతుకునిండా రామనామం 
వాసనుకుంటే - పాడుకుంటే 


నేనెవరో- నావృత్తి ఎమిటో- నా అర్హత ఎమిటో అన్నది ప్రధానంకాదు. రామసేవ 
చేస్తుంటే అదే ఆనందం. ఎందరో సీనియర్‌ న్యాయవాదులు అడిగి [గ్రంధాలు తీసుకొని 
చదివి ఆనందించి ఆశీర్వదించారు. 


శ్రీ శంకరమఠంలో (నల్లకుంట) మా న్యాయవాద సోదరులు, 
మిత్రులు ఘన సన్మానం చేశారు. అందులో పాల్గొన్న సీనియర్‌ న్యాయవాదులు 
శ్రీచల్లా పూర్ణయ్యగారు, శ్రీచల్లా సాంబిరెడ్డిగారు, శ్రీ బి.కె. భగవాన్‌గారు, శ్రీ 
పి. బాలకృష్ణమూర్తిగారు, శ్రీ వి. జోగయ్యశర్మగారు, శ్రీ ఎమ్‌. ఎస్‌.కె. శాస్త్రిగారు. 
నాకు కలిగిన అనుభూతి పరంపర వ్రాయాలంటే అది అతిశయోక్తి అనిపిస్తుందని 
వాయటంలేదు. నిదర్శనం ఎన్నటికీ ప్రదర్శనం కారాదు. అది తియ్యగా 
హృదయంలో పదిల పరచుకొని- మద్యము ధ్యలో జ్ఞాపకం చసుకుంటూ అనుభూతి 
పొందాలి. మీ పాటకు జీవధనం- తెలుగుదనం- అని, నేను వ్రాసిన ఒక గేయంచూచి 
ఆచార్య, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ సి.నారాయణరెడ్డిగారు ప్రశసించారు. 
చాలాకాలం క్రితం- శ్రీసుందరదాసు యమ్‌. ఎస్‌. రామారావుగారు మా యింటికి 
వచ్చి వారి గ్రంధాలు నాకిచ్చి నా గ్రంధం గ్రహించి నన్నెంతో ప్రోత్సహించారు. ప్రముఖ 
హరికథకులు శ్రీయుతులు ములుకుట్ల సదాశివశాస్తిగారు మా యింటికి వచ్చి 
నన్ను ఆశీర్వదించారు. శ్రీ రావూరు అనేవారు మీ యిల్లు అయోధ్య అని- అల్లాగే 


ఎందరో రామభక్తులు వారి పాద ధూళితో మాగృహం పావనం చేశారు. ధన్యత 
కలిగించారు. 


గ్రంధం నిరగ్గంధకుసుమంలా కాకుండా ఎందరో గానంచేస్తూ పరవశిస్తున్నారు. 
ప్రయోజనం సిద్దించిందని మా అందరికి ఆనందం. 


నా స్వామి రాముడు - నామనోహరుడు 

ఈ స్వామి జగములను - కావాడగలడంచు 
మా సీత లీలగా - వామాంకమందున 
ఆసీను రాలయ్యె- అశోభ కనువిందు. 


భద్రాచలం స్వామి సన్నిధిలో కలిగిన ఆనందంలో పూసిన పూవు. ఇన్నేళ్ళ 
అవిశ్రాంత రావంసేవకి ఆయన కరుణించి, అమ్మతో ఆలయంలో కలిగించిన 
అనుభూతి చాలు. అంతకన్ననేను కోరుకున్నది ఎమీలేదు. నీపాదములను హృదిలో 
నుంచుకు కొలుతును భక్తుడు- భరతునిరీతి- అని అంకిత భావం కలగటం. నేనన్నది 
అసలేదీలేదు నాదన్నది నీదయ వున్నదని నమ్మటం ఈ రామ యజ్ఞానికి ప్రధానం. 


డబ్బుకోసం (గంధం అమ్ముదాం-అని ఆలోచనవస్తే శ్రీరాముడు 
వ్రాయించడు. అది నిజం. మళ్ళీ ముదించాలనుకుంటే ఎవరో రామభక్తులు 
వసారు అని నా పూర్తివిశ్వాసం. 


ఈ[గంధం అతి విలువెనది- చిన్న పిల్లలుకూడ చదివిస్తే, చదివి ఆనందిస్తారు. 
చదివి, విని- లోపాలు వెదకటం కన్న భక్తి ఆవేశం ఎంత పనైనా చెయిస్తుంది అని 
నమ్మటం నన్ను ఆశీర్వదించటం. 


సర్వేజనాస్సుఖినో భవన్తు 
లోకాస్పమస్తా స్పుఖినోభవన్తు 


విధేయు 
దిల్‌సుక్‌న గర్‌, బుధజన విధేయుడు 


(హైదరాబాద్‌) నూరంపూడ రాభాకృష్ణమూర్తి 


సుందర నక్షతమాల 





సుందరకాండ వరంగా నక్షత్రాలన్తుతి. 


శ్రీ హనుమంతుడు కేసరి సుతుడు 
పవన తనయుడు వావన చరితుడు 
రావునావుమున పులకరించుచు 
అశ్వని సురలను పలుకరించునటు 


భరణ్‌ ఆగదు నా తాకిడికని 


మహేంద్రగిరి! మరి అనువృగ నుండును 


అనుచు పలుకుచు గిరిపై కెగిరెను 
కాయము పెంచెను గిరి అనిపించెను 


కృత్తికలచె మరి పెంచగబడన 
కార్తికేయుని పరాక్రమమ్ము 
ఖగపతి యంతటి గమనవేగము 
కలదని తలచెను వాతాత్మజుడు 


“చంద్రుని వీడని రోహిణి తీరుగ 
సూర్యుని వదలని ఛాయరితిగా 
రామచంద్రుని అడుగుల నడచి 
అడవికి వచ్చెను అతిసుకువూరి 


మృగ్రశిరములను తృంచునట్టుగా 
అసురుల శిరములు కపులు తృంచగా 
జయము జయము శ్రీరాముని కనుచు 
సుగ్రీవునికి జయము పలికెదము 


అభిమానముతో అందరి వునసులు 
ఆర్రమైనవి హనుమను చూడగ- 
అందరొక్కటె ఆశీస్సులనిడి 
అమ్మకు వందనమనుచు పలికిరి 


రాముడు పుట్టినతార పునర్వసు 
పుణ్యతారయై గణుతికక్కెను 
వెలిగే తారకు వెలుగు నింపిన 
పుణ్యమూర్తి శ్రీరామచంద్రుడు 


పుష్యమి తారలొ పూర్ణశశివలె 
రాముని వదనము కళకళలాడగ 
జన్మనెత్తిన ఫలముదక్కును 
రామసేవకే తను వంకితమనె”' 


ఆశ్లేషముతో అంగదుడపుడు 
ఆంజనేయుని ఆప్యాయముగా 
గుండెకు చేర్చుకు పులకరించెను 
ఆనందముతో పొంగెను హనుమ 


“దశరథ రాజు సంతతి కోరి 

చేసిన మఖముల ఫలితము రాముడు 
హరువిలు విరచిన అరి భయంకరుడు 
అండగ నిలచెను మన కపిరాజుకు 


విషభక్ష్యముతో కడుపుబ్బగను 
అసువృలువడి అంతమెనటు 
అబలహర్త ఆ దశకంధరుడు 
ఆగడింక శ్రీరామబాణమున'' 


ఉత్తరక్షణమే బయలుదేరి అట 
రావణువాలిత లంకలొనున్న 
అమ్మను వెదుకగ ఆంజనేయుడు 
అపారజలధిని దాటగనాగను 


ఐదుతలలు గల పన్నగమ్ములన 
హస్తములపుడు అగబడుచుండగ 
బాహు మూలముల చేరిన గాలి 
హోరువునుచును ధ్వని చేసినది 


చిత్తమంతయు రామాంకితమై 
మైనాకునికి ముదమును గొలిపి 
సురసదీవన వరముగనెంచి 
సింహికనంతము చేసి సాగెను 


స్వాతి చినుకులకు ఎదురుచూసెడి 
ముత్తెపు చిప్పల తీరుగమేము 
ఒంటికాలిపె నిలబడఉయుందుము 
అనుచు పలికెను జాంబవంతుడు 


విశాఖలున్న భూరి తరువన 
సూటిగసాగే రామబాణమన 

విజయరాముని మదిలో నిలపి 
సాగెను వావని- భూమిజ కొరకి 


“తారల మాలలో కొలికిపూసగా 
అనూరాధ తా వెలుగుచుండగా 
రామానుగ్రహమందిన! తనకు 
[గ్రహములు తారలు సహకరించుననె'' 


దశరథ విభుని జ్యేష్ట కుమారుడు 
రాముభద్రుడు- కరుణించనిదే 

కార్యము తిరదు- అని మదినెంచి 
అమ్మను చూడక బతుకననుకొనె 


మూలమూలలా వెదకిన మారుతి 
అమ్మనుగానక పట్టువదలక 
వెదకుచుండగా రాముని కృపతో 
అశోకవనమున అమ్మ కనబడె 


పూర్వొత్తరాషాఢ నక్షత్రంబులు 
దీవనలిచ్చి శుభము పలికినటు 
శుభములరాసి సుందరిసీత 
కన్నులనిండుగ కనబడె హనుమకు 


తరువృనుండ తను రావముగానము 
అమ్మకు మాత్రము శ్రవణ౦బగునటు 
వినిచి రాముడు గుర్తుగనిడిన 
అంగుళథియకము అందజేసెను 


సీతానాధనిష్టను అపుడు 
వృదువుధురముగా తెలియబరచెను 
అగ్నిపర్వతము తీరుగ రాముడు 
ఉన్నాడమ్మా- అనుచు నుడివెను 


శతభిషతారగ వెలిగెడినగను 
చూడామణిని హనువు[గ్రహించి 
ఆనందముతో శతతారలవలె 
రామభదునికి- సమర్పించెను 


'పూర్వోత్తరాభాద్ర- తారలు కలసి 
కపికుంజరునికి జయముకోరగా 


గ్రహములన్నియు ఒదిగియుండగా 
ఎదురే లేదిక మారుతి కనిరి. 


లక్ష్మీనారాయణులిద్దరు ముదమున 
ఉమాశంకరులు పుణ్యదంపతులు 
రేవతి బలరాములతో కూడి 
చల్లగజూతురు - సర్వజగత్తును 


ఆరోగ్యంబును ప్రసాదించుచు 
ఆయుర్భాగ్యము నిండుగ పెంచే 


మంగళకరమగు తారలమాల 


మదిలో త్రిపుడు రాముని తలచి. 


౨౨౨ “తుుభు౦ ... 





రూనుమాం చాలిసా 


(మూలం గోస్వామి తులసీదాస్‌) 





పార్ధ ] 


అసమాన బలా అ౦జనిపుత్రా 

మేరునగము నీవ జ శరీరము 
అసురులపాలిటి కాలుడ లివు 
అ(గగామివి జ్ఞానము నందు. 


సద్గుణ ఖని ఓ భక్తులధనమా! 
హనుమా వానర శ్రష్ణుడ వినుమూ 
నిలుమా నాహృది అనిలకుమారా 
రాముని బ్రయతమ భకుడ రావా. 


గోష్పదమును గావించు తీరున 
వారిధి దాటిన దైత్యమర్దనా 
రామాయణమును సుందరమాలకు 
అందములొలిక కొలికి పూసవు 


ముకుళిత కరములు వంచిన శిరసు 
కన్నుల నిండుగ ప్రభువు రూపుతో 
ముందర ఉందువు - రాముని కీర్తన 
ఎందు చేసినా మరి సందియమా? 


నీ చరణ కమలముల చివ్యరజముతో 
మది పవిత్రముగ చేసి నిలచితి 
బలమును బుద్ధిని ఐద్యా యశమును 
మా కొసగుము ఓ కేసరి నందన. 


MEN WON నన్న 


Ce) 


జయహనుమంతా జ్ఞానసము ద్రా 
జయము నికు ముల్లో కములందు 
రామునిదూతా అతి బలాశాలీ 
అంజనపు|త్రా అనిలకువూ రా! 


మంచిని పెంచి చెడునే త్రుంచే 
వ(జశరీరా విక్రమధీరా 
స్వర్ణవర్ణము చెవి కుండలములు 
చక్కనివేషము సుందరజటివి. 

| జయ॥ 


శా wg 


వజకరమున ధ్వజము ఎెలయగ 
మేనున సొగసుగ మౌంజియు నమరగ 
శివా౦శజాతా కేసరితనయా 

జగముల వందన మందెడి తేజము. 


ఎద్యాఖని - ఓ సుగుణ చతురుడా 
రామకార్యమును, తీర్చగ ఆతృత 
సీతారాముల - సుమిత్ర పుత్రుని 
సతతము మదిలో నిలిపి స్తుతింతువు. 
lజయు॥ 


చిరురూపముతో సీతకు కనబడి 
గురురూపముతో లంక కాల్చితివి 
భీకర రూపుతొ అసురుల త్రుంచి 
రామకార్యమును తీర్చినవాడవు. 


సంజీవినితో లక్ష్మణు కావగ 
రాముని కౌగిటి భాగ్యము కలిగెను 
ప్రభువు చేతనే ప్రశంసలంది 
సోదర భరత సముడవైతివి [జయ॥ 


వేయి రీతుల రాముడు సొగడెను 
లక్ష్మీపతి తన కౌగిటి నిడెను 
సనకాదులు బ్రహ్మాదిమౌనులు 
నారద శారద అదిశేషులు 


కాలుడు కుబేర దిక్పాలకులు 
కవులు పండితులు అందరు పొగడిరి 
రాముని మై త్రి - రాజ్యభోగము 
సుగ్రీవునికి కలిగించితివి. ॥జయ॥ 


నిన్ను నమ్మిన విభీషణాఖ్యుడు 
లంకను ఎలుట జగమెరిగినదే 
రెండువేల యోజనముల దూరము 
ఎగిరి భానుని ఫలముగ గొనగా 


ప్రభువు ముద్రికను నోటను దాచి 
జలధి దాటగ అచ్చెరువేమది 
జరగనివెన్నో నీదయ వున్న 


జరుగును జగమున అతి సులువుగను 


రాముని చేరెడి మార్గము నిడెదవు 

నీ దయ లేక రాము డందడు 

నిను శరణంటే సుఖములు కొదవా 
రక్షకుడవు నువు - భయముస లెందుకు 


నీ తేజము నువు భరించువాడవు 

నీ గర్జనకే వణకు లోకములు 

భూత ప్రేత పిశాచ గణములు 

నీ జయనామము విని హడలునుకద ॥జయ॥ 


ఆధి వ్యాధులు అన్ని ఏడలు 
తొలగును.నిరతము నిన్ను తలంచిన 
మనసున-మాటల- ధ్యానమునందు 
నిన్నే నమ్మిన సంకటహరణము 


ఎన్నిక రాజు-మునులకు ఎలిక 
రామచంద్రునికి నమ్మిన బంటువు 

అన్ని అభీష్టము లింపుగ తీరును 
సొంపుగ నీ గుణ గానము జేసిన ॥జయ॥ 


నాలుగు యుగముల నీ ప్రతాపము 
నిలచును నిరతము జయహనుమంతా 
సతతము సాధుల రక్షణ చేతువు 
రామదూత ఓ- రాక్షసహరణా! 


అష్టసిద్ధులకు నవనిధులకును 
దాతవు నీవు-మాతవరము కద 
రామసుధా మధువన్నది నీదే 
రాముని దాసుడ వంటే నీవే. 


1జయ॥ [జయ॥ 


నిను తలంచుటది రాముని సేవ 
జన్మజన్మలకు దుఃఖహరణము 
శ్రీపతి భక్తులు ఎచట పుట్టినా 
చేరుట చివరకు రామపాదములు 


అన్యదెవముల తలచక నిన్నే 
కొలచుట సౌఖ్యము లన్ని పొందుట 
బలవిక్రమ సంపన్నుడవగు నిను 


స్మరియించిన హరియించు పీడలు. ॥జయ॥ 


జయహో- జయహో జయహనుమంలా! 
కృప జూడుమయా ఓ గురుదేవా! 
నూరుమార్లు మది పఠించినంతనె 
బంధములన్ని తొలగి సుఖమగు 


ఎవరు చదివినా స్వామి చాలిసా 
సిద్ధికలుగు శివశక్తుల సాక్షిగ 
తులసీదాసు- హరికేదాసు 

స్వామి నాహృది నీమందిరము ॥జయ॥ 


హనుమ పాదముల మనకు శరణము 
హనుమ స్మరణమె మనకు కరణము 
హనుమ ధ్యానమే మనకు తరణము 
హనుమ చింతనమె సంకట హరణము 


మంగళమయ్యా మారుతపు గ్రా! 
మంగళమూర్తీ మంగళమిదిగో 

సుందరమూర్తి శుభ మంగళము 
అందుకొనుమిది నిత్యమంగళం, 


ఆపదామపహరారం- ధాతారం సర్వసంపదాం 
లోకాభిరామం శ్రీరామం - భూయో భూయో నమామ్యహం. 


పం మక 


ఎక పనై 


శ్రహనుమంతుని ద్వాదశ నామములు 


హనుమా నంజనా సూను : వాయుపుత్రో మహాబల: 
రామెష్ట : ఫల్లుణసఖ : పింగాక్షో అమితవి క్రమ : 
ఉదధి[కక్రమణశ్చెవ సీతాశోక వినాశక : 

లక్షణప్రాణ దాతాచ దశగ్రీవస్య దర్పహా 
ద్యాద్దశెతాని నామాని కబంద్రస్య మహాత్మన : 
స్వాపకాలె పఠెన్నిత్యం- యా ట్రాకాలే విశేషత : 
తస్యమృత్యుభయంనాస్తి- స్వర్వత్ర విజయీ భవేత్‌. 


పక ఇడా భక ప 


రామాయణ రత్నాలు :- 





సత్వరఫలితముల కొరకు శ్రీమద్రామాయణ మకరందము నందలి 
కొన్ని ఎంపిక చేసిన సర్గలు కాండముల వారీగా క్రింద 
పొందుపరిచడమైనది 


బాలకాండము 


శీఘ్రముగా వివాహములు జరుగుటకు : సర్గ-73 

( శ్రీరామ- లక్ష్మణ- భరత- శత్రుఘ్నుల కల్యాణములు) 
2. సంతాన ప్రాప్తికి: సర్షలు-15, 16 

(పుత్రకామేష్టి) (దివ్వపాయసము గ్రహించుట) 

సుఖ ప్రసవమునకు : సర్గ- 18 

(శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల జననము) 

4. సకలాభిష్ట కార్యసిద్ధికి: సర్గలు-75, 76 
(పరశురామ గర్వము- గర్వభంగము) 


అయోధ్యా కాండము 


1. సంతానమునకు మనో వికాసము సద్భుద్ది కొరకు : సర్గలు-1,మరియు 2 
(శ్రీరామునికి యువరాజ్య పట్టాభిషేకము చేయు, దశరధుని నిర్ణయము) 
2. సాఖ్యప్రాప్తికి; సర్గ- 115 

(పాదుకా పట్టాభిషేకము) 

3. రాజద్వారమున సర్వ అనుకూల సిద్ది కొరకు : సర్గ-100 

(శ్రీరాముడు భరతునికి చెప్పిన రాజనీతి) 

4. పుష్కల ధనలాభమ్ముకె: సర్గ- 32 

(వన వాసమునకు వెళ్లుచూ సీతారాములుదాన ధర్మములు చేయుట) 


అరణ్యకాం౦ండయము 


మోక్ష ప్రాప్తి కొరకు : సరలు- 65-66-67 మరియు 68 
సౌమిత్రి అనునయ వాక్కులు- జటాయు మోక్షము 


కిష్కింభాకాండము 


సౌఖ్య ప్రాప్తికి: సర్గ- 26 
(సుగ్రీవ పట్లాభిషకము) 


సుందర కాండము : 


భూత, పిశాచ బాధల నివృత్తికి : సర్గ- 3 
(అంకారాక్షసి పరాజయము) 

చిత్త భ్రమతొలగుటకు : సర్ల- 13 

(మారుతి పరితాపము) 

దారిద్ర నివృత్తికి : సరలు- 14 మరియు 15 
(సీతా సందర్శనము) 

హితులు సుఖముగా గమ్యము చేరుటకు : సర్గ- 36 
(అంగులీయక ప్రదానము) 
దుస్వప్నదోషనివారణకు : సర్గ- 27 

(త్రిజట స్వప్నము, 

మనోధెర్యమునకు : సర్గ- 37 
(సీతారాములను కలుపుట్లకె హనుమ ఆత్రుత) 
మనళ్ళాంతికీ : సర్గ- 38 

(చూడామణి ప్రదానము, 


యుద్దికాండము ; 


సకల సౌఖ్య ప్రాప్తికి : సర్గ- 115 మరియు 131 

(విభీషణ పట్టా భిషేకము-- శ్రీరామ పట్టాభిషేకము) 

కారాగృహ భయనివృత్తిక్‌ : సర్గ- 117 

(సీతాదేవికి శ్రీరామ దర్శనము) 

సర్వ జయకరమున్తకె : సర్గ- 91, 111 మరియు 120 

( లక్ష్మణస్వామి ఇం ద్రజిత్తును వధించుట, రావణ వథ, బ్రహ్మకృత శ్రీరామ సో త్రం. 

పరిపూర్ణ ఆరోగ్యము కొరకు: సర్ల- 107- 

( ఆదిత్య హృదయం) 

సకల విధ రోగ శాంతికి : సర-59 

(రావణుడు మొదటిసారి పోరుకువచ్చి పరాజితుడగుట) 
ఆపదలు నివారించుట్లకె : సర్హలు- 18 మరియు 19 
(విభీషణ శరణాగతి, విభీషణునికి సం ద్రతీరమున అభిషేకము.) 


సకలదుఃఖ నివృత్తికె : సర్గ- 116. 


(శ్రీరాముని విజయము హనుమంతుడు సీతాదేవికి తెలుపుట) 





శ్రీమదామాయణ మకరందంలోని 


మాణరృమకుదాలు 
1. బాలకాండము 4. కిల్బుంధాకా౦డయము : 
శ్రీ రఘురాముని రమ్యచరితము శ్రీరఘ రాముని రమ్యచరితము 
మునితిలకుడు మనకొసగిన మంత్రము మారుతి రాముని సందర్శనము 
రామచంద్రు డుదయించి జానకిని సతాఫత్తికె అన్వేషణము 
పరిణయమాడుట బాలకాండము ' కపుల సేవ కిష్కింధా కాండము, 
2. అయో థ్యాకా౦ండము : ఏ. సుందరకాండము : 
శ్రీ రఘురాముడు వనముల కేగుట సుందరమైనది సుందర కాండము 
సత్యవర్తిగా తండ్రిని నిలపుట అందరు పాడుతు ఆనందముగా 
రామపాదుకలు రాజ్యమెలుట మృదు మధురము మరి రసవత్తరము 
రామాయణమున అయో ధ్యాకా౦డము. మారుతి సీతను గాంచిన వివరము, 
3. అరణ్యకాండము : 6. యుద్ధకాండము : 
శ్రీ రమురాముని- రమ్య చరితము శ్రీరఘు రాముని - రమ్యచరితము 
ముని జనములకు- అభయ ప్రధానము శ్రీపతి-నరుడై వెలసిన చరితము 
సతాపహరణము- రామునివేదన శీరాముడు- దశకంరుని దునిమి 
జటా యుమోక్షము- అర ణ్యకాండము శ్రీని గ్రహించుట- యుద్ధ కాండము. 


Wo Wo Wo 
రార రర ర్యోర 


3 


ఖీ, ఇ 




















శః 
మం, శ 
శా 


స 


| ఆ 

| pra 

MART 
ms 


' 
OA 1 


' | 
ఖ్‌ a i men | 
Fh మల్‌! 
il, 1 +. న 
మ... i Co గి టో గ sp 
వప ' 7 


' 

Ce 

మ్‌ 
గ 





లో 


న్‌ శి సత్య సాయిబాబా గార్కి భక్ష్యంజలి 
సాయి నామాలు ఉదయించు కిరణాలు 

సాయి తలపుల - పులకరింతలు మాకు 
సా 


యి పిలుపులో కొండంత ధెర్యమ్ము 


@&r ar @& Gr 


సత్యసాయి - నీ పాదాల ప్రణతులు. 


రాధాకృష్ట్ణవయూర్తి. 














HED 


i Tn 


సుందరొకాండ వు 


[(గంభావిష్టురణ స 


19-6-79 శ్రీకృష్ణదివరాయాంధభాషానిలయం 


సులాన్‌ బజారు హైదరాబాద్‌. 


కుడినుండి రెండవవారు 


గ్రంధావిష్కర్త : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి 
గొ॥@ చల్లా కొండయ్యగారు 

ఒకటవవారు : శ్రీ M.5.. శాస్త్రిగారు, (సీనియర్‌ అడ్వకేట్‌ - 
మూడవవారు : రచయిత సూరంపూడి రాధాకృష్ణమూర్తి అడక ట్‌) 


నాల్గవవారు : శ్రీ విజయ రాఘవాచారి గారు అడ్వ6ట్‌) 


వః నలు వణ నలః అణ వన నన అనని ను అలు నా ను నాన అను ను నన అలన నిన అనన కన వాన అనన ననన అనిన అనన అనన అన అన అనన వాని వనన వన ల అన వనన అనన అనన వన వన వన వన స్మ 


స్మ 





ల న అల్‌ అల్‌ అల్‌ అల్‌ న అలల అల ల అలల ఇ స న జ న న | న ల 


క 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
క 
| 
న 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
| 
క 
| 
| 
I 
క 
క 
| 
క 
క 
జీ 














బాలకొండవం౦ం 


గంధావిష్కరణ సభ 
తేది: 21-11-1980 శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం 


సుల్తాన్‌ బజారు హైదరాబాద్‌ 


(కుడినుండి ఒకటవవారు) 

గ్రంధావిష్కర్త : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు 

అప్పటి ప్రధాన న్యాయమూర్తి గౌ॥ శ్రీ అల్లాడి కుష్తుస్వామి గారు 
రెండవవారు : శ్రి కోకా రాఘవరావుగారు ( అడ్వకేట్‌ 

మూడవవారు : రచయిత సూరంపూడి రాధాకృష్ణమూర్తి (అడ్వకేట్‌) 
నాల్సవవారు : కళాప్రపూర్ణ శ్రీరావూరు వెంకట సత్యనారాయణ రావు గారు. 














(a 














ఎ... 








చనన 

న. స్ట 
న్‌ న /| 
స 12. > 
ig న్‌ ఫ్‌ 
ణ్‌ 
wy క 

n | "న 









Ar 7 
mu 


Sogn దాక 








m I ఇ | ' ' 
MEE TTR i 
యహ 
ల ' 
' స ల ఫ్య 
Se సల "ల 








గ ' 0 
సతు 


“గూ సట చనం a శస 
క్ల పోటా సల మ రచ 


> 










pn wet TO 
St స" 
we 


rere 





అరణ్యకాండవు 


గంధావఎషురణ స 


తేది: 22-10-1982 మారుతి మందిర్‌ (దిలసుక్‌ నగర్‌ 


కుడనుండి రెండవవారు 

గ్రంభావిష్కర్త : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి 

గౌ॥ శ కొండా మాధవరెడ్డి గారు 

మొదటివారు : కళాప్రపూర్ణ శ్ర రావూరు వెంకట సత్యనారాయణరావు గారు 
మూడవవారు : శ్రి యడవల్లి శివరామ శాస్త్రిగారు (అడ్వకేట్‌) 


నాల్గవవారు : డా॥ శ్రి॥ వి.వి. యల్‌. నరసింహారావు గారు. 








a 

















సాయినాథ భాగవతం - (గంధావిష్కరణ సభ 
గణోష్‌ ఆంజనేయస్వామి దేవాలయం, దిల్‌సుక్‌నగర్‌ 


శ్రీ ఉ.శ్రీధరరావు గారు - ఆలయ పాలకవర్గం సభ్యులు 
శ్రీ చల్లా సాంబిరెడ్డి గారు - ( అధ్యక్షులు, శ్రీ పావని సేవాసమితి) 
శ్రీ లక్షయ్యగారు M.R.o. 
శ్రీ 7.5.రావుగారు (1616. D.G.P) 
న్యాయమూర్తి గౌ॥ శ్రీ పి. రామకృష్ణరాజుగారు (౮4669 A.P. High Court) 
రచయిత సూరంపూడి రాధాకృష్ణమూర్తి 
గ. సుబ్బరాజుగారు (౫౪6. Chairman A.PA.T.) 
కనుమూరి పెద్దిరాజుగారు (Builder) 


శ్రి 

శ్రీ 

శ్రీ చండిక సాంబశివరాజు గారు (గ్రంధ ముద్రణ దాత) 

శ్రీ 6&.0.H.రామారావుగారు (శ్రీపావని సేవాసమితి, కార్యదర్శి) 


a 
a) 























(బహ్మశ్రి వులాది చంద్రశేఖర శౌస్తిగారి 


సుందరకాండ ప్రవచన కార్యక్రవుం 
శ్రీపురంకాలనీ - శ్రీ వెంకటెిశ్వరస్వామి ఆలయం 
కూర్చున్నవారు : ఎడమనుండి బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు 
రెండవవారు అవధాన సహస్రఫణీ 
అవధాన సరస్వతీ పఠాధిపతి 
అధికార భాషాసం౦ంఘం౦ అధ్యక్షులు 
(బహ్మశ్రి డా॥ మాడుగుల నాగఫణి శర్మగారు 
మూడవవారు సూరంపూడి రాధాకృష్ణమూర్తి 


నాల్గవవారు శ్రి A.౪౪. సత్యనారాయణమూర్తి గారు 

















సూరంపూడి రాధాకృష్ణవలూర్తి (రచయిత) 


శీవంతి విజయం లక్ష్మి 


రు 


ట్రైన ఊరు 


తణుకు ష 


సని నది ఉన్న - 


గో 


కమ్మ 


wd 


ప అ్యమూర్తి - 


జన్మనిచ్చిన 


తండి 


కామేశ్వరుడు 


నాపాలి దేవుడు 


ము. 


వ 


ఆరాధ 


రామచం(దుడు 


స్ట 























3 
E [5 
న్‌, గ 3 2 
3 3 fo శ్రి 
«3 wy ఖే 
pp ౨ o 33 
9 (1 ? bw 
re 3 స్త్‌ 93 
3 3 
0 6 న 3 
న్‌ a3 దె న 
ం 3 5 
bv 3 a 
9 35: 33 
bs 2 3 
nrg 
9 ధ్ర అ న్‌ 
2 9 9 
3 ది O oc 
_ : : . 
స్‌ ' 6 లి 
0 ౪ ష్‌ ని 
స gg 
క ల 7 3 
A ఫి 























రచంతకు జరిగిన సన్మాన స 








తేది: 12.8.1998 + శ్చంగెరి శంకర మఠం, నల్లకుంట 


కుడినుండి : శ్రి ౪ జోగయ్య శర్మగారు (సినియర్‌ అడ్వకేట్‌) 


శ్రీ M.5.K.శాస్త్రిగారు (సీనియర్‌ అడ్వకేట్‌ 


చల్లా పూర్ణయ్య గారు (సీనియర్‌ అడ్వకేట్‌) 


(గూ (లూ 


౧ బాలకృష్ణమూర్తి గారు (సీనియర్‌ అడ్వకేట్‌ 
రచయిత :- సూరంపూడి రాధాకృష్ణమూర్తి (అడ్వకేట్‌) 


య G 


శ్రీ చల్లా సాంబిరెడ్డిగారు (అడ్వకేట్‌) 


ఆంధ్రవ్యాస బ్రహ్మశ్రీ ఎలూరిపాటి అనంతరామయ్య గారు. 








శ్రీరావుసేవ చేయించిన రావు భకులు 

















చల్తూరి శ్రనివాస రెడ్డి గారు, శ్రవుతి అన్నపూర్ణ గారు 


గై ర లో 
(హరిహర క్షత్రం - ఆలయ నిర్మాత, విద్యుత్‌ నగర్‌, దిల్‌సుక్‌న గర్‌) 
శ్రీమతి అన్నపూర్ణ గారు సుందరకాండ గానం చెసి ఆడియో 


కేసెట్లు ఎన్నో దేవాలయాలకి బహుకరించారు. 





‘apy 
గ tran 
| 


స కపట ల మదా( తాగ 


ఆస 





శ్రి 0. శ్రినివాస బాబా గారు (అడ్వకేట్‌) 
శ్రీవుతి సరస్వతి గారు 











న 
క 
క్‌ 
క 
[ 
I 
I 
క 
I 
I 
క 
I 
వ 
I 
క్‌ 
క 
I 
| 
| 
మ 
| 
క 
క 
జ 
క 





శ్రీ పారుపల్లి అంజిరెడ్డి గారు, శ్రీవుతి బాలావుణి గారు 


లో 
( అధ్యక్షులు ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం, కొత్తపేట క్రాస్‌రో డ్స్‌) 
హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల రెస్‌మి ల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి 
(అన్నదాత పార్‌ బాయిల్డ్‌ రెస్‌ మిల్‌ - అధినేత) 








శ్రీ కనుమూరి పెద్దిరాజుగారు శ్రీవుతి సీతాదేవి గారు 


(భద్రాచలంలో కనుమూరి కాటేజి నిర్మాత 
దతసాయి దేవాలయం (నాచారం) ప్రధాన నిర్మాత, 


ల టం వదన నన నిన అలన అః న 


వజ నుణ న అన అలు అః అః RTD అః అనన విణ అను అలు అలు నలు DERE DT అనల అః వాన వందు SSE నినా నిన mn నిన ముం లదు నిను వాల ను నః బన నః నాన నినో ని ననా మున వం నన 


| 
I 
I 
I 
I 
I 
క 
I 
I 
| 
I 
I 
క 
I 
క 
I 
న 
క 
| 
I 
I 
I 
| 
| 
స్స్‌ 














క. 


టం 
న 


స్ట 


భల సుబ్బారావు గారు (అ 
శ్రీవుతి సీతాదేవి గారు 


pe 


పబ్బా బాలయ్య గారు శ్రివుతి శశిరేఖ గారు 
రేవతి పార్‌ బాయిల్‌ రెస్‌మిల్‌ - అధినేత 
ఫర్జాదిగూడ, ఉప్పల్‌, హైదరాబాద్‌. 




















కాళ్ళకూరి వెంకటరత్నవ్మ గారం 


క్రురాలు 


వేకు ప్రోత్సహించిన భ 


సే 


రావ 








3 
శ్రీ 
౨ A 
O90 ~*~ 
1. 
శ “°c 
3 3 
ఆతా 19 
p33 
శ 
తేది 1 
య b 
3 5 
9 
3 0 
1 | 
మ 
జా 1 
ల 
ఇ, 
ఇథి 
Ya 


సాయిరాం 

ఆర్థికంగా - హార్థికంగా ప్రోత్సహించిన రావుభక్తులు 
1. శ్రీ ప్రసన్నాంజనేయస్వామి వారి దేవస్థాన పాలకవర్గం (సైదాబాద్‌ -జైల్‌ గార్డెన్‌) 
2. శ్రీ భోగరాజు కోదండరామశర్మ గారు 
3. శ్రీ చిల్లర రామచంద్రరావుగారు 
4. శ్రీ చల్తా సాంబిరెడ్డి గారు (అడ్వకేట్‌) 
5. శ్రీ కంది మురళీధర రావు గారు, శ్రీమతి అనూరాధ గారు 
6. శ్రీ కొల్వి కృష్ణారావు గారు 
7. చి॥ ఆకెళ్ళ రవిప్రసాద్‌, శ్రీమతి శ్రీదేవి 
8. చి॥ సూరంపూడి శ్రీకాంత్‌, శ్రిమతి సుధాలక్ష్మి 
9. చి॥ సూరంపూడి శ్రీనాధ్‌ శ్రిమతి రాజ్యలక్ష్మి 
10. శ్రీ రామరాజు గారు (Retd. N.T.P.A. ౧. Raj) 
11. శ్రీ 1. శ్రీరామమూర్తి గారు 
12. శ్రీ గుండమరాజు శ్రీధరరావు గారు 
13. శ్రీ తెలికిచర్ల మల్లికార్జునరావు గారు 
14. శ్రీ అరిపిరాల చంద శేఖరరావు గారు, శ్రీమతి రాజెశ్వరమ్మ గారు 


15. డా॥ శ్రీ ౪. సత్యనారాయణగారు శ్రీమతి విజయలక్ష్మిగారు (పుతూరు) 
ల యూ 


త్‌ 
. 


brs 


16. శ్రీ పెట్టుగాని తిరువాయిగుప్త గారు శ్రీమతి నవనితం గారు 

17. శ్రీ సూరంపూడి వెంకట సత్యనారాయణ గారు 

18. చి॥ సూరంపూడి వెంకట రమణారావు (అడ్వకేట్‌) శ్రీమతి రామలక్ష్మి (తణుకు) 
19. చి॥ సూరంపూడి విశ్వేశ్వరరావు శ్రీమతి శోభ (తణుకు) 

20. శ్రీ ౬/5 రామకృష్ణశాస్త్రి గారు (Dy. Registrar APAT) 

21.8 KV. రంగారెడ్డి గారు (Retd. Executive Engineer P.Raj) 

22. ౬౦.1.ఓ. సంస్థలో కొందరు రామసేవాతత్సరులు 

23. శ్రీN.రాజన్న గారు (Retd. District Judge) 

24. శ్రీ మేకల మల్లారెడ్డి గారు (SpPOOrthy Degree College) 

25. శ్రి మాదాసు పిచ్చయ్య గారం (Retd. 9.౬) 

26. శ్రీ కరెడ్డ లక్ష్మీ నారాయణ గారు, శ్రీమతి కామేశ్వరి గారు 

27. శ్రీ తల్లా ప్రగడ హనుమంతరావు గారు శ్రీమతి కల్పవల్లి గారు 

28. శ్రీ కొతూరు వెంకట రమణారావు గారు (అడ్వకేట్‌) 

29. శ్రీ 0/4 శర్మ గారు శ్రీమతి కాశి అన్నపూర్ణ గారు 

30. శ్రీ కంది శ్రీధర్‌ గారు, శ్రీమతి లక్ష్మి గారు 

31. శ్రీవుతి సమర్ధ మాతాజీ (హనువుధుపాసకురాలు) స్నేహపురి కాలని హైదరాబాద్‌ 


32. శ్రీ పెద్దింటి వెంకట మురళీకృష్ణ గారు 











బాలత్రిపుర సుందరీ పీఠం 
కవులాంబికా ముకి ధావుంం (ఎలూరు,) 


అతి 


ERT 


స్సు 


య 


పులకరించిన తలి 


పూజ 


దేవి 
వాగేవి కరుణతో కాపాడం జనయి 


శ్రీ 


[త 


a) 
భకులందరి పాలి కల్పవ 


కవంలాంబ తలి నీ పాదాల 


రాధాకృష్ణవుూర్త 


ప్రణతులు 


లివి నీవు 


య 











pm 


ఓ 


ప్న 


బాలకొండము 


శ్రీమద్రామాయణమకర౦దము 


లూఅకాందడటవుంం 


(గేయ కవిత) 










(మకుటం) 
శ్ర) రఘురాయుని రమ్యుచరితము 
మునితిలకుడు మనోకొసగిన మం(త్రము 
రాముచం(దు డుదయించి జానకిని 
పరిణయమాడుట బాలకాండము 





బాలకాండము 


శ్రీరామ 


శ్రీమద్రామాయణ బాలకాండము 


(విషయ సూచిక) 








సరము 


గ 


1. 


2. 


10. 
11. 


12. 


13. 
14. 


వాల్మీకి మహర్షికి నారదుడు సంగ్రహముగా 
రామాయణము తెలుపుట 


బ్రహ్మ వాల్మీకిని రామాయణము రచించుమని ఆదెశించుట 
వాల్మీకి యోగశక్తిచే జరిగిన రామాయణ మంతయు గాంచుట 


వాల్మీకి కుశలవులకు రామాయణము ఉపదేశించుట 
అయోధ్య వర్ణన 

అయోధ్య వైభవం 

దశరథుని రాజ్యపాలన 

దశరథుడు అశ్వమేథయాగము చేయ సంకల్పించుట 
సుమంత్రుడు ఇతిహాసముగా వినిన విషయము 
దశరథునకు తెలుపుట 

బుష్యశ్శంగుని వృత్తాంతము 

బుష్యశ్ళంగుని దశరథుడు అయోధ్యకు తోడ్కొని వచ్చుట 
అశ్వమె థయాగము నిర్వహించుమని బుష్యశృంగుని 
రాజు కోరుట 

అశ్వమే థయాగ సన్నాహము - యాగారంభము 
అశ్వమెథయాగ సమాప్తి - సంతానము నను గ్రహించు 
క్రతువు చేయించమని దశరథుడు బుష్యశ్శంగుని కోరుట 


20 
21 
23 


25 
26 


28 


1] 


15. 


16. 
17. 


18. 


19. 


20. 
21. 
22. 


23. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 


పుత్రకామేష్టి - సురలు రావణ సంహారమునకైి నారాయణుని 


నరునిగా అవతరింప వేడుట 


దివ్య పాయసముచే దశరథుని దేవేరులు గర్భములను దాల్పుట 


దేవతాంశతో, హనుమ-వాలి- సు గ్రీవ- అంగదాది 
వానరయోధులు ఆవిర్భవించుట 

వైకుంఠధాముడు రాముడై జన్మించుట - లక్ష్మణ, భరత, 
శత్రుఘ్నుల జననము - విశ్వామిత్ర ఆగమనము 

యా గరక్షణకె శ్రీరాముని తనవెంట పంపమని 
విశ్వామిత్రుడు కోరుట 

దశరథుడు రాముని పంపుటకు నిరాకరించుట 
గాధేయుని క్రోధము - వశిష్ణుడు దశరథుని ఒప్పించుట 
రామ లక్ష్మణులు విశ్వామిత్రుని వెంట వెడలుట, 

బల- అతిబల మంత్రముల ఉపదేశము పొందుట 
కామాశ్రమము - అంగదేశపు గాథ 

సరయూనది - తాటకావని వృత్తాంతములు 

తాటక యొక్క వివరము 

తాటక సంహారము 

అస్త్ర ప్రదానము 

అస్త ముల ఉపసంహారము ఉపదేశించుట 


Ww 


సిద్దాశ్రమ వృత్తాంతము 


థి 
శ్రీరాముడు మారీచుని శిక్షించి - సుబాహుని త్రుంచుట 


బాలకొండము 


31 
32 


33 
34 


38 
40 
41 


43 
44 
46 
47 
48 
50 
52 
54 
55 


బాలకొ౦డము iil 


31. విశ్వామిత్రుని యాగ సమాప్తి - జనకుని యాగముగకు రామ 


లక్ష్మణ సహితుడై మునులతో విశ్వామిత్రుడు తరలుట 7 
32. కుశుని వృత్తాంతము రర 
33. బ్రహ్మదత్తుని వృత్తాంతము రర 
34. విశ్వామిత్రుడు తన జన్మవృత్తాంతము వివరించుట 60 
35. గంగ - ఉమల చరితము 62 
36. పార్వతీదేవి దేవతలను - భూమిని శపించుట . 63 
37. కుమారస్వామి జననము «64 
38. సగరుని వృత్తాంతము - అశ్వమేథము నారంభించుట .. 66 
39. సగరపుత్రులు భూమిని త్రవ్వుట 67 
40. అరువది వేల సగరకుమారులు భస్మమగుట .. 68 
41. అంశుమంతుడు యాగాశ్వము తెచ్చుట - గంగను 

దివినుండి భుఎకట్లు దించుట అని యోచించుట 69 
42. ఆకాశగంగను భరింపగా పరమశివుని ప్రార్థింపుమని 

భగీరథునికి బ్రహ్మ తెలుపుట 70 
43. గంగావతరణము ee 71 
44. సగరపుత్రులకు ఉత్తమలోక ప్రాప్తి 74 
45. క్షీరసాగర మథనము ర్‌ 
46. దితి తపస్సు - దితి గర్భమును దేవేంద్రుడు ఖండించుట 77 
47. సప్తమరుత్తుల వృత్తాంతము - విశాలాపురి వివరణము 6 


48, అహల్య శాపవృతాంతము ... 80 


iv బాలకాండము 


49. రామ కిరణములతో అహల్య శాపవిమోచనము 2 
5 0. విశ్వామిత్రునకు జనకునిస్వాగతము - జనకుడు 
రామలక్ష్మణుల వివరములు అడుగుట ల 83 
5 1. శతానందుడు రామంచంద్రునికి గాధేయుని 
గాధను తెలుపుట «84 
52. వశిష్ణుడు తన ఆతిథ్యమును స్వకరింపుమని 
విశ్వామిత్రుని కోరుట ము 85 
53, విశ్వామిత్రుడు కామధేనువును కోరగా వశిషుడు 
-_ సౌమ్యముగా నిరాకరించుట .. 86 
54. విశ్వామిత్రుడు కామధేనువును బలిమిని గొని పోనెంచుట ల 87 
55. విశ్వామిత్రుడు తపస్సుతో అస్త్రములను పొంది వశిష్థా శ్రమము 
_ బీభత్సము చేయుట 88 
56. బ్రహ్మాస్తము నిరుపయోగము కాగా బ్రహ్మత్వసిద్దికై 
విశ్వామిత్రుని కళోరతపము 89 
57. దక్షిణదిశలో విశ్వామిత్రుని తపోవృత్తాంతము ... 
5 8. త్రిశంకుని, వశిష్టపుత్రులు శపించుట 91 
59. వశిష్ణపుత్రులను విశ్వామిత్రుడు శపించుట రి 3 
60. డ్రిశంకుస్వర్గ వృత్తాంతము 94 
__్యముచాలో విశ్వామిత్రుని తపము 96 
62. శునేఫుని వృత్తాంతము : 97 
63. మేనకవలన విశ్వామిత్రుని తపోభంగము 99 


64. విశ్వామిత్రుడు రంభను శపించుట .. 100 


బాలకాండము 


31. 


32. 
33. 
34, 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 


42. 


43. 
44. 
45. 
46. 
47. 
48, 


విశ్వామిత్రుని యాగ సమాప్తి - జనకుని యాగమునకు రామ 


లక్ష్మణ సహితుడై మునులతో విశ్వామిత్రుడు తరలుట 
కుశుని వృత్తాంతము 

బ్రహ్మదత్తున వృత్తాంతము 

విశ్వామిత్రుడు తన జన్మవృత్తాంతము వివరించుట 
గంగ - ఉమల చరితము 

పార్వతీదేవి దేవతలను - భూమిని శపంచుట 
కుమారస్వామి జననము 

సగరుని వృత్తాంతము - అశ(మేథము నారంభించుట 
సగరపుత్రులు భూమిని త్రవ్వుట 

అరువది వేల సగరకుమారులు భస్మమగుట 
అంశుమంతుడు యాగాశ్వము తెచ్చుట - గంగను 
దివిను౦దీ భుఎకెట్లు దించుట అని యోచించుట 
ఆకాశగంగను భరింపగా పరమశివుని ప్రార్థింపుమని 
భగీరథునికి బ్రహ్మ తెలుపుట 

గంగావతరణము 

సగరపుత్రులకు ఉత్తమలో క ప్రాప్తి 

క్షీరసాగర మథనము 


దితి తపస్సు - దితి గర్భమును దేవేంద్రుడు ఖండించుట 


సప్తమరుత్తుల వృత్తాంతము - విశాలాపురి వివరణము 
అహల్య శాఫవృతాంతము 


111 


రి / 
58 
59 
60 
62 
63 
64 
66 
67 
68 


69 


70 
71 
74 
75 
{7 
78 
80 


iv 


49. 
50. 


51. 
52. 
53. 


54, 
5రి, 


56. 


57. 
ర్‌ 8, 
ర్‌ 9, 
60. 
61. 
62. 


63 
64 


రామ కిరణములతో అహల్య శాపవిమోచనము 
విశ్వామిత్రునకు జనకునిస్వాగతము - జనకుడు 
రామలక్ష్మణుల వివరములు అడుగుట 
శతానందుడు రామంచంద్రునికి గాధేయుని 
గాధను తెలుపుట 
వశిష్టుడు తన ఆతిథ్యమును స్వీకరింపుమని 
విశ్వామిత్రుని కోరుట 
విశ్వామిత్రుడు కామధేనువును కోరగా వశిషడు 
సౌమ్యముగా నిరాకరించుట 
విశ్వామిత్రుడు కామధేనువును బలిమిని గొని పోనెంచుట 
విశ్వామిత్రుడు తపస్సుతో అస్త్రములను పొంది వశిష్యా శ్రమము 
- బీభత్సము చేయుట 
బ్రహ్మాస్త్టము నిరుపయో గము కాగా బ్రహ్మత్వసిద్ధికి 
విశ్వామిత్రుని కఠోరతపము 
దక్షిణదిశలో విశ్వామిత్రుని తపోవృత్తాంతము 
త్రిశంకుని, వశిష్టపుత్రులు శఎంచుట 
వశిష్థపుత్రులను విశ్వామిత్రుడు శపించుట 
త్రిశంకుస్వర్గ వృత్తాంతము 
పశ్చిమదిశలో విశ్వామిత్రుని తపము 
శునశ్ళేఫుని వృత్తాంతము 
. మేనకవలన విశ్వామిత్రుని తపో భంగము 
. విశ్వామిత్రుడు రంభను శపించుట 


బాలకొండము 


82 
83 
84 
85 


86 
87 


88 


89 
9 1 
9 1 
93 
0 4 
96 
97 
99 
100 


బాలకాండము 


65. 
66. 
67. 
68. 
69. 
70. 
71. 
72. 


73. 


74, 


75. 


(6. 
77. 


విశ్వామిత్రుడు (బ్రహ్మబుష యగుట 

జనకుడు తెలిపిన శివచాప వృత్తాంతము 

శివధనుర్భంగము 

దశరథునకు శుభవార్త నందించుట 

జనకమహారాజుచే దశరథమహారాజు స్వాగతమందుట 
వశష్టమహబుష దశరథరాజు వంశక్రమమును వివరించుట 
జనక వంశ(క్రమము కళ్యాణ నిర్ణయము 

కుశధ్వజుని కుమార్తిలైన మాండవి-శృతకిర్తులను భరత-శత్రుఘ్నుల 
కివ్వవలసినదని విశ్వామిత్రుడడుగుట, జనకుని సమ్మతి 
సీతారాముల కళ్యాణము - ఊర్మిళ, మాండవి, 
శృతకీర్తుల పరిణయములు 

అయో ధ్యాపుర పయనము - మార్గమధ్యమున 
పరశురాముని ఆగమనము 

పరశురాముని గర్వము 

పరశురాను గర్వభంగము 

సీతారాముల దాంపత్యము 





10 1 
103 
104 
107 
108 
109 
112 


114 


115 


118 


120 


122 
124 


బాలకొండము 


శ్రీమదామాయణమకర౦దము 


బులకాలడవలయ 


(గేయ కవిత) 










(మకుటం) 
$) రఘురాయుని రమ్యచరితము 
మునితిలకుడు మనకొసగిన మంతయు 
రాయచం(దు డుదయించి జానకిని 
పరిణయమాడుట బాలకాండము 





బాలకాండము 


శ్రీరామ జయరామ - జయ జయ రామ 


RRR 


19 


ఎక దంతము శూరు కర్ణము 
చలువ చూపుల చిన్నవాడా - 
పార్వతమ్మకు ముద్దు కొమరుడ 
విఘ్నరాజా - వందనమ్ము 
LR 
కూజంతం రామ రామేతి 
మధురం మధు రాక్షరమ్‌ 
ఆరుహ్య కవితా శాఖామ్‌ 
వందే వాల్మికి కోకిలమ్‌. 


LIE 
శ్రీ వాల్మీకికి ముందుగ మొక్కి 
మందర కర్తకు వందనముంచి 


రామ భక్తుల ఆశీస్సులతో 
రామచంద్రుని కీర్తన జేసెద. 


బాలకొం౦డము . 


శ్రీరామచంద్రాయనమః 


శ్రీమద్రామాయణము 


బాలకాండము 


శే వ సరము వాల్మీకిమహర్షికి నారదుడు సంగ్రహముగా 
రామాయణము తెలుపుట : 
(బాల రామాణము) 


శ్రీరఘురాముని రమ్యచరితము 
మునితిలకుడు మనకొసగినమ౦త్రము' 
రామచంద్రుడుదయించి జానకిని 
పరిణయమాడుట బాలకాండము. 


శ్రీహరినామము కురిసే మేఘము 
మునిజనపూజిత పండిత శేషుడు 
స్వాధ్యాయి మరితపస్వియైన 
దేవబుషిని వాల్మీకి అడిగెను. 


“'సత్యవాక్కుతో శోభిలువాడు . 
వీరుడు ఉత్తమగుణముల నిధియై 
స్థిరసంకల్పుడు ధర్మనిరతుడు 
సకలవ్రాణులకు సంరక్షకుడు 


జితరక్రోధుడు ద్యుతిమంతుడును 
సదాచారుడు మోహనరూపుడు 
విమలచరిత్రుడు - కృతజ్ఞుడై - మరి 
అసూయనెరుగని అతిసమర్భుడు. 


ధృతిగలవాడు - కోపించినచో 
సురలను సైతము వణకించగల 
తేజోవంతుడు - శాస్త్ర కోవిదుడు 
ముల్లోకముల ఎవరు మునీంద్రా?” 


తనుగాచెప్పగ వచ్చె నారదుడు 

తననే అడిగెను మునివాల్మీకి 

ఎంతో సంతోషించి నారదుడు 
వినుమనిపలికెను మృదుమధురముగా. 


“వాల్మీకి మునీంద్రా! అంతటివాడు 
దొరుకుట ఎంతో దుర్గభమైనను 
నరులలొగలడు నారాయణుడు 
సుగుణాలకు అతడాలవాలము. 


రామనామముతొ రాజిలువాడు 
ఇక్ష్వాకుల కులతిలకము అతడు 
సకలజనులమది సతతమునిండి 
మనసుదిటవృగల - వీరుడు అతడు. 


నీతిమంతుడు తెలివికి పెన్నిధి 
అతిచక్కగ మాటాడగనేర్సరి 
శ్రీమంతుడు అతడతిసమర్భుడు 
మహాబాహుడు ప్రీయదర్శనుడు. .. 


చక్కనిశిరసు - సరిపడుఫాలము 
విశాలమైన వక్షస్థలము 
ఆజానుబాహుడు అతి విక్రముడు 
ఆరుశత్రువుల గెలిచిన వీరుడు. 





4 


సమమగురూపము రూపసంపదల 
అందములొలికడి శుభలక్షణుడు 

కన్నులుచారెడు - నిగనిగఛాయతొ 
మనసులుదోచే సుందరరాముడు. 


శంఖమువంటి కంఠముగలిగి 
కోదండముగల కోమలమూరి 
సంగరమందు సరిరారెవ్యరు 
దండధరుడు మరి పాపాత్ములకు. 


సుగుణగిలుడు సత్యసంధుడు 
గంభీరములో సాగరసముడు 
వేదార్థముల నెరిగినవాడు 
సకలశాస్త్రముల కోవిదుడతడు. 


విక్రమవుందు విష్ణుదేవుడు 
సంపదలందు కుబేరునిసముడు 
సహనమునందు పృధ్వీసముడు 
చల్లనిచంద్రుడు మోహనరూపుడు. 


ధర్మదెవతే అనిపించుచును 
ధిర్యమునందు హిమగిరిసముడు 
దర్శనభాగ్యము దొరికినచాలును 
తనివితీరదు చూచిననెంత. 


కౌసల్యకు శ్రీరాముడు తనయుడు 
మాతకు ఎంతో ఆనందమునిడు 
తపసుఫలించి కన్నదితల్లి 


మ తను శాశ్వతముగ యశముగడించెను. 


బాలకాండము 


ధశరథభూపతి ప్రజల ప్రియముగని 
పెద్దకుమారుడు ప్రీతిపాత్రుడు 
సత్యవిక్రముడు శ్రేష్టగుణాఢ్యుడు 
నితికోవిదుడు - మోహనమూర్తికి. 


రామచంద్రునికి పట్టము గట్టగ 
సందడిచేయుట గాంచిన కైక 
ముద్దులభార్య - మురిపెముగాను 
కోరెను వరములు దశరథవిభుని. 


రాముడు వనముల కేగుట ఒకటి 
భరతుడు యువరాజగుట మరొక్కటి. 
ధర్మబద్యడై దశరథ భూపతి 

కాదనలేక కానలకంపెను. 


కైక కోరికలు తీర్చుటకొరకి 
తండ్రి మాటను నిలుపుటకొరక 
కాననసీమకు కదలె రాఘవుడు 
తమ్ముడు లక్ష్మణు డనుసరించెను. 


పతిపొతమే తను సతతముకోరే 
ప్రాణప్రదమగు ప్రియసతి సీత 
పరమసాధ్వి- అతిలోకసుందరి 

సర్వలక్షణ లక్షిత శోభిత. 


చంద్రుని వీడని రోహిణిరీతి 
రామచంద్రుని అడుగులనడచెను 


త౦డ్రిదశరథుడు - పురజనులందరు 
వనికేగగను యత్నము జేసిరి. 


బాలకొండము 


శృంగిభేరియను పురముననున్న 

బోయ ప్రభువగు గుహునితొ చేరి 
సారథి సుమంత్రు మరలిపామ్మని 
గంగను దాటెను సతిసోదరులతి. 


రామచంద్రుడు సీతాసహితుడు 
లక్ష్మణమూర్తితొ వనముల తిరుగుచు 
భరద్వాజుని ఆనతిమేరకు 
చిత్రకూటమును చేరెను అపుడు. 


కానన సీమకు పుత్రులు చేరగ 
చింతతొ- దశరథ ధరణీధవుడు 


రాముని తలచుచు రోజులు గడపుచు 


స్వర్ణయానము చేసెను వ౦తతొ. 


చ్యేష్టుమారుడు వనముల కేగెను 
దశరథరాజు స్వర్గము చేరెను 
వశిష్ణుడాదిగ పెద్దలు - భరతుని 
గద్దెనెక్కమన వలదనె భరతుడు. 


సామర్థ్యము గలవాడైయుండి 
అరిషడ్వర్గము గెలిచినవీరుడు 
రామపాదములు మదిలో నిలపిన 
భరతుడు- అన్నతొ పలికెను వనమున. 


“జ్మేష్ణకుమారుడు రాజుగాదగును 
తమ్ముడ-నే- నీసేవ చేయుదును” 
రమ్మని రాజ్యము గొమ్మని వేడెను 
అన్న వలదని ప్రియముగ పలికెను. 


ఆగ్రితులందరి కానందము నిడు 
అడిగినచో మరి కాదనలేడు 

అయినా - రాముడు తండ్రి ఆనతిని 
జవేదాటక- తను రాజ్యము వలదని. 


పాదుకలిచ్చెను భరతునికంత 

ట్రీతిగ చెప్పెను రాజ్యము నేలగ 
పాదుకలకు తను ప్రతినిధిగాను 
నంది గ్రామము నుండి ఏలెను. 


పితృవాక్య పరిపాలన ధ్యేయము- 


రాజ్యకా౦క్షయే లేని రాముడు 
ప్రజలకు దూరమునుండుటకొరకె 


మరల మరల వారట రాకుండగ. 


చేరెను అపుడు దండకవనికి- 
ముదమగు వనసోయగమును చూచెను- 
విరాధుడనునొక క్రూరరక్కసుని 
అంతముచేసెను శ్రీరఘురాముడు. . 


శరభంగుడను మునిపుంగవృగి 
సుతీక్షుని-మగి అగస్టమునిని 
అగస్తుసోదరు సుదర్శనాఖ్యుని 
దర్శించెను అట అతిభక్తిగను. 


సురపతి యిచ్చిన విల్లు- ఖడ్గము 
అక్షయతూ బీరమ్ముల నంతట 
అగస్త్యముని శ్రీరామునికివ్వగ 
అందెను ఆనందముతో రాముడు. 


6 


కాననమం౦దలి అసురమూకను 
అంతముచేసి శాంతినొసగుమని- 
బుషులుకోరిరి - రామచంద్రుని 
వారికి అభయము నిచ్చెను ప్రతినత్‌. 


జనస్థానమున నున్నరక్కసి 
శూర్పణఖచటకు వచ్చి అంతట 
పంచవటిని గల రామచంద్రుని 
చేరగబోయి శిక్షింపబడ. 


ఖరుడు, త్రిశిర, దూషణులపుడు 
రాక్షస వీరులు - రామునిపైబడ 
అంతముచేసెను అంతమందిని 

పదునాలుగువెల క్రూర రక్కసుల. 


వీరులు అంతము చేయబడుటది 
చెల్లెలివలన విన్న రావణుడు 
కోపమునిండి - కాలముపండి 
మారీచుని తనకండగ రమ్మనె 


“రావణ! నీకు రామునితోను 
వెరముతగదని” పలికిన వినక 
మృత్యుదేవత తరుముకురాగా 
వెడలె వనమునకు మారీచునితో. 


మాయరాక్షసుడు మారీచుడు - తను 
సాయముచేయగ రామలక్ష్మణుల 

__ దూరముప౦ంఏఎ - పోరి జటాయుతొ 
* రామునిసతిని అపహరించెను. 


బాలకాండము 


జటాయువంతట రామునికంతయు 
తెలియబరచగా -శో కమునిండి 
జానకి కొరకై పోరెను పులుగు 
తండ్రికి ఎంతో ఆప్తమిత్రుడని 


అంతటిబాధలొ శ్రీరఘురాముడు 
ఉత్తమగతినిడె జటాయువునకు- 
వెంటనె సతిః వెదకుచు రాముడు 
కబంధుగాంచెను ఆవగమందు. 


మహాబాహుడు రామచంద్రుడు 
కబంధునంతట అంతముచేయగ 
శాపము తీరి స్వర్గము చేరుచు 
ఆవనమందు రామునికోరెను 


ఉన్నత కులమున పుట్టిన వాడు 
ఉన్నతమైన గుణములవాడు 
శబరినిచూడగ తనక తాను 
వెడలెను రఘుపతి పూజలనందెను. 


పంపాతీరమున౦దు రాముడు 
వాయున౦దనుని హనుమంతునిగని 
అతనిసూచనతొ వాలితమ్ముడగు 
సుగ్రీవునితో మైత్రి నెరపెను. 


తనవృత్తాంతము తెలివెనుతీరుగ 
సతిఅపహరణ తెలిపెనుబాధతొ 
అంతట - వారు అగ్ని సాక్షిగా 
చెలిమిచేసిరి మనసులు కలిపిరి. 


బాలకాండము 


రాముడు అడిగెను సుగ్రీవుని అట 
వాలికి అతనికి గల విరోధము 
అంతాచెప్పెను ఆ సుగ్రీవుడు 
ఎంతోబలమగు వీరుడు అతడనె. 


రాముడువాలిని చంపెదననుచు 
ప్రతినచేసెసు - దుందుభికాయము 
కాలి|వేలితో పది ఆమడలు 

చిమ్మెను విస్మయమందగనందరు. 


సప్తసాలముల ఛేదించి 
మహాపర్వతము భేదించి 
పాతాళమునే స్పృశించి తిరిగి 
రామునిచేరిన శరమును చూచి 


రామునిశక్తికి అచ్చెరువంది 
వాలిని చంపగ చాలిన వాడని 
రామునితో కిష్కింధకు వెడలి 
పోరుకురమ్మనె వానరరాజును. 


వలదని తార వారించినను 
వౌలివినకనే పోరుకువచ్చి 
కలబడిపోరగ శ్రీరఘరాముడు 
వాలిని కూల్చెను ఒక్కబాణమున. 


సుగ్రీవుని కపిరాజుగనిలపి 

రాముడు ప్రతిన నెరవేర్చుకొనె 
సీతను వెదుకగ కపివీరులను 
నలుదెసలకు సు గ్రీవుడంపెను. 


అతిబలవంతుడు ఆంజనేయుడు 
సంపాతిడిన వివరము వరమని 
నూరుయోజనములున్న వారిధి 


లీలగదాటెను రాముని చలవతో. 


రావణుపాలిత నగరముల౦కలొ 


_ అశోకవనమున రామధ్యానమున 


జానికియుండుట గాంచెనుఘనుడు 
కీరిముంతుడు శ్రీహనుమంతుడు. 


రామునిగురుతు అంగుళీయకము 
సీతకుయిచ్చి కుశలము తెలిపి 
సుగ్రీవునితో చెలిమిని వినిచి 
రాముడువచ్చును నమ్ముము అనెను. 


అశోకవనము తోరణద్వారము 


ధ్యంసముచేసి సేనాపతులను - 


మంత్రిసుతులను మన్నునకలిఏ 
వీరుడు అక్షుని అంతముచేసెను. 


ఇంద్రజిత్తు బ్రహ్మాస్ట్రము విడువగ 
బ్రహ్మాస్తమునకు మారుతి లొంగి 
అస్త్ర బంధము - విడిపోయినను 
కదలక యుండి రావణుచూచెను. 


మైథిలివున్న స్థలముదహింపక 
లంకనుకాల్సి మహావీరుడు 

మనో నిగ్రహుని రామునిచేరి 
“మాచితిసీతను' అని వందనమిడె. 


8 


అంజనేయుడు అంతయుచెప్ప గ 
కపివీరులతో కదలిరాఘవుడు 
సంద్రముదాటగ దారినిమ్మన 
సాగరుడంతట సరియనలేదని 


వాడిబాణమున కలచివేయగా 
రామునికోపము చవిచూచిన- ఆ 
సాగరుడంతట నిలచె వినయముగ 


“నలుని సాయమున సెతువృనిలచెను. 


సేతుమార్గమున లంకనుజేరి 

యుద్దమునందు రావణు త్రుంచి 
పరునియింటిలో నున్న పడతిని 
స్వీకరించుటకు విముఖతచూపి 


సీతతొ రాముడు పలికిన పలుకుల 
పతినేతలచుచు సీతామాత 
అగ్నినిజేరెను అందరిముందర 
పాతివ్రత్యమే పడతి ఊపిరన. 


దోషములేని పుణ్యచరితను 
స్వీకరించుమని అగ్నికోరగను 
సంతోషముతో సీతను గైకొన 
సర్యదేవతలు రామునిపాగడిరి. 


రావణవధతో ముల్లోకములు 
సర్వజగత్తు సకలదేవతలు 
సంతసమందగ - విభీషణాఖ్యుని 
“అబ్బ లంకాపతిగా అభిషెకించెను. 





బాలకొండము 


సురలవరముతో రామచంద్రుడు 
మృతవానరులకు జీవముపోసి 
రావణు బలసంపాదితమైన 
పుష్ప కమెక్కెను తనవారలతో. 


భరద్వాజుని కోరిక మేరకు 
ఆశ్రమమం౦దు- ఆగి- భరతునికి 
అంతయుచెప్పగ పంపె మారుతిని 
అగ్ని ప్రవేశము ఆపుటకొరకి. 


అతివేగముగల పుష్పకమెక్కి 
నందిగ్రామమును చేరి అందరితొ 
జడలనువిడచి జానకిసవాతుడు 
స్వకరించెను సింహాసనమును. 


రాజుగ రాముని చూడగ తహతహ- 
కోసల ప్రజలకు కన్నులపండుగ 
వికసించిన ముఖపద్మమ్ములతో 
భక్షితత్సరులు సుఖముగనుండిరి. 


కడుపుశోకమట లేనే లేదు 
వెధవ్యమును ఎరుగరచ్చట 

జ్వర, జల, అగ్నుల, పెనుగాలులచే 
బాధలనెరుగరు రామరాజ్యమున. 


ఆకలిబాధను ఎరుగరు జనులు 
ధనధాన్యములకు లోటెలేదు 
కృతయుగమందలి సుఖసౌఖ్యములు 
కలిగియుండిరి రామరాజ్యమున. 


బాలకొండము 


అశ్వమేధములు వందలుచేయుచు పదినొకవేలగు వసంతబుతువృలు 
స్వర్ణనాణెములు లెక్కకు అందక రాముడు రాజ్యము చల్లగనేలి 
గోధనముతొ మరి ఆనందముగా నారాయణుడై వైకుంఠమును 
శ్రీరఘురాముడు దానముచేయును.  జేరును- చల్లగ దర్శనమిడును 
రాజులకెంతో |ప్రీతిపా త్రుడె పాపహరణమిది రామాయణము 
రాజ్యములేలగ చల్లగచూచును అతిపవిత్రమగు పుణ్యచరితము 
చాతుర్వర్థములందలి జనులను వేదమువలె అధ్యయనయో గ్యము 
ధర్మమార్గమును విడనీయడు. చదివిన పాపములన్నీ తొలగును. 


రామాయణమును శ్రద్ధగచదివిన 
తమతమ కోరిక లన్నీతీరి 
మన్ననపాంది వృద్ధినొందెదరు 
స్వర్గముజేరి పూజలందెదరు 


RRR 
2 బ్రహ్మ వాల్మీకిని రామాయణము రచించుమని ఆదేశించుట 


1శ్రీరఘురాముని॥ 


నారదు పలుకుల సారమునెరిగి కమండలాదులు శిష్యునికిచ్చి 
గురువులయందు గురికలవాడగు నారవస్త్రమును తానందుకొని 
బుషివాల్మీకి సంతసమంది రామచరితమును మదిలో నిలిపి 
ఎంతోపాగడెను నారదమునిని. ఆవనసీమలొ సొగసులుగనుచు. 
పూజలనంది సెలవునుపాంది తమసాతీరమునందు తిరుగుచు 
నారదుడేగెను దేవలో కము తమకమునిండిగన (క్రొ ంచయుగ్మమును 
స్నానాదులకై ప్రియశిష్యునితో తమనేతాము మరచినపులుగుల 
తమసాతీరముచేరె మునీంద్రుడు. చూచెను ముని ఆ ప్రకృతి ఒడిలో. 
గంగకుచేరువ నున్నది తమస ఒకటైవున్న ఉత్తమఘడియలొ 
తోయములెంతో నిర్మలమైనవి విడదీయుటకె జంకక క్రూరుడు 

“ ఉన్నతమైన మనసునుపోలి బోయబఒకడు ఆ మగ క్రొంచమును 


ఉన్నవి జలములు” అనె వాల్మీకి, వాడిబాణమున నేలకు రాల్ఫెను. 





10 


జంటబాసిన ఒంటరిపక్ష్‌ 
వెనిమిటికొరకి 'పెనుదుఃఖములో 
ప్రియుని తలచుచు గుండియపగిలి 
రోదించెను అతి దీనముగాను. 


మనసుకరిగినది ముని వాల్మీకికి 
కరుణపొంగినది కరుణామూర్తికి 
జంటకూడిన పక్షిని చంపుట 
ధర్మముకాదనె బోయవానికి. 


“అతినిర్మలమగు మనసునుకలిగి 
సతితో సుఖమును పొందుచున్నదగు 
మగ(క్రొంచమును త్రుంచి వేసితివి 
బతుకవు భువిని నీచ నిషాదా!' 


మగగక్రౌాంచమట మడయుటగాంచి 
ఆడ(క్రొంచి తను రోదించుటవిని 
వెడలినమాటలు దివ్య వాక్కుగా 
కూర్చినసుమముల హారమాయెను. 


శిష్యునిపిలచి పలికమునీంద్రుడు 
“నాల్గుపాదముల తియ్యని పలుకుల 
మూటగట్టినటు అమరిన భావము 
అచ్చముగా అది శ్లోకము తథ్యము, 


హృదయతంత్రిని మోగించుచును 
శోకరసములో శ్లోకముపుట్టెను.”' 
అనవిని శిష్యుడు ఆనందముతో 


ఎన భోకముపలుకగ-ముని ముదమందెను. 


బాలకాండము 


శాస్రోక్రముగా స్నానాదులయి 

శో కముపుట్టుట మరిమరి తలచుచు 
శిష్యుడు జలముతొ వెంటనడువగా 
ఆశమత్రోవలొ నడచె మునీంద్రుడు. 


శ్లోకము మదిలో నిలచియుండగా 
ధ్యాననియమము తీర్చిను విధిగా 

అంతట, “విధాత మునిని చూడగ 
వచ్చెను, ముదమును గూర్చెను మౌనికి. 


నాల్గువేదములు వల్లించుటకి 
నాల్గుముఖములు ఉన్న విరిందిని 
చూచినముని అతి సంతోషముగా 
అర్జ్యవాద్యముల పూజలు సలిపెను. 


సృష్టకర్తకు వందనమ్మిడి 

శ్లో కముమదిలో పఠించుకొనుచు 
బుషి వాల్మీకి రూర్చొనియు౦డగ 
సంతోషముతో పలికె విరించి. 


“మునిపుంగవ! నీ పలుకులు శ్లో కమె! 
పొడిమాటలు అవి కానేకావు 
నాసంకల్పము - కావున నీవు 

పూర్తిగ వ్రాయుము రామచరితము. 


ధర్మాత్ముడు మరి ధీరోదాత్తుడు 
ఉదారుడాతడు శ్రీరఘురాముడు 
రమ్యచరితము వినిచె నారదుడు 
విధిగా వ్రాయుము దివ్యచరితము. 


బొలకొండము 


లక్ష్మణసహితుడు ధీమంతుడగు నదులు గలగల పారువరకును 
రామునిశౌర్యము - సీతశీలము గిరులు స్థిరముగా నిలచువరకును 
ఎందరొరక్కసు లందరిసంగతి రామగానమును చేయునుజగతి 
తెలియునునీకు స్పష్టముగాను. _ శాశ్వతకీర్తిని బడయుదువీవు.”” 
శ్లో కబద్దమై పాపహరణమగు నారాయణునే మదిలోతలచి 
ఆనందమునకు సదానిలయమగు నా రాముని కథ నే వ్రాయుదునని 
దోషములేనిది సత్యమైనదగు సమాక్షరముల సముదాయము తో 
రామచరితమును వ్రాయుమునీవు. వ౦దలకొలది వ్రాసెశ్లో కములు. 

శాస్త్ర సమ్మతము నియమబద్ధమగు 

రమ్యచరితమగు సీతాచరితము 

దశకంఠునివధ శ్రద్ధగవినుడని 

తెలిపెినుతీయగ తనశిష్యులకు. 

1శ్రీరఘు రాముని॥ 
RIE 

తే వాల్మీకి యోగశక్తిచే జరిగిన రామాయణమంతయు గౌంచుట 
ధర్మ చింతనము తనస్వభావమగు రామజననము- బాల్యవి క్రమము 
ముని వాల్మీకి రామచరితమును ఓర్పూ- ధర్మము అభిమానమది 
వాస్తవ రీతిని కన్నులజూడగ విశ్వామిత్రుడు గాథల నుడువుట 
మనసు నిలపగ విరించి దయచే. విల్లువిరిచి వైదేహినందుట 
సీతాసహితుడు రామచంద్రుని పట్టము కట్టుట కగు ఎర్పాటులు. 
లక్ష్మణమూర్తిని దశరథరాజును కైక కోరికలు కాననవాసము. 


రాణులు మువ్వురు- పురజనులందరి 
చేతలు-మాటలు సర్వము తెలిసెను. 


యోగ బలముచే పూర్తిగనరసి 
కామార్థములు ధర్మమోక్షములు 
నిండియుండెేడి దివ్యగాధను 


రామ చరితమును వ్రాసెమునీంద్రుడు. 


దశరథుమృతియు- గంగను దాటుట 
చిత్రకూటముకు భరతునిరాక. 


ఉత్తమ లోకము లిచ్చుట తండ్రికి - 


దివ్య పాదుకలు భరతునికిచ్చుట 
దండక వనిలో విరాధు కూల్చుట 
శరభంగుని మరి సుతీక్షు చూచుట. 


1 





12 


సీతాసతికి అనసూయమ్మ 
గంధాదులను ప్రతిగనిచ్చుట 
అగస్త్యముని ఆశీస్సులుగొనుట 
పంచవటిని మరి ఆశ్రమవాసము, 


శూర్చణఖకు తగు శిక్షనువేయుట. 
ఖరదూషణులను అంతముజేయుట 
సీత్రపహరణము రాముని వేదన 
హనుమంతునితో సంభాషించుట. 


సుగీవునితో చెలిమినిజేయుట 
ఒక్కబాణమున వాలినిగూల్చుట 
అర్కసుతునకు గుర్తుచేయుట 
గడగడవణకి సేనలనంపుట. 


అంగుళీయకము మారుతికిచ్చుట 
అంగదాదులు వేదననుండగ 
సంపాతపుడు సర్వము తెలుపగ 
మారుతి మహేంద్రగిరిపై కెగురుట. 


నాగరుడంపగ మైనాకుడు అట 
వాయుపుత్రుని అతిధీగ బిలచుట 
శక్టియుక్తులు సురసతెలియుట 
స౦వాకచచ్చుట - లంకజొచ్చుట. 


రాతిరి లంకలొ సంచరించుట 
సీతను వెదకుట ఎటఅనితలచుట 
నిద్రలొనున్న రావణుగాంచుట 
దివ్యవిమానము పుష్పకమరయుట. 


బాలకొండము 


పాఠశాలను పావనిజూచుట 
అంతఃపురముల శో ధించుటయు 
వనమున రావణు వాచాలత్వము 
అమ్మకు ము ద్రిక నిచ్చెడి వినయము. 


త్రిజట స్వప్నము అశో కభంగము 
రాక్షస వీరుల నుక్కడగించుట 
మారుతి లొంగుట - రావణుజూచుట 
లంకాపురమును మంటలముంచుట 


సంద్రముదాటుట - మధువన ధ్వంసము 
చూడామణిని రామునికిచ్చుట 

'నలుడు' నిలచి అట సేతువునిలుపుట 
అందరు- లంకలొ అడుగు బెట్టుట. 


విభీషణాఖ్యుడు శరణు జొచ్చు ట- 
అసురుల జంపు నుపాయము దెలుపుట 
పర్వతకాయుడు కుంభకర్ణుడు 
ఇంద్రజిత్తుయు రణమునకూలుట. 


దశకంఠుని దశ శిరములుత్రుంచుట 
విభీషణాఖ్యుని అభిషేకించుట 
సీతనుజేర్చుకు పుష్పకమెక్కుట 
న౦దిగ్రామమున భరతునికలియుట 


యోధులగూడి అయోధ్యజేరుట 
ముదముగొలిపి సింహాసనమెక్కుట 
నమ్మినవారికి ప్రీతినిగూర్చి 
సెలవునిచ్చి తమ నెలవులకంపుట. 


బాలకొండము 


13 


పట్టాభిషేకము జరుగు వరకును 

ఆరుకాండలుగ వర్థిల్లుచును 

ఆపె కథను ఉత్తరకా౦డగ 

మునివాల్మీకి ముదముగ వ్రాసెను 

॥క్రీ రఘు రాముని॥ 
Geet 
4 వాల్మీకి కుశలవులకు రామాయణము ఉపదేశించుట 
విరించిదయచే బ్రహ్మజ్ఞానమున సంగీతమునకు సరిపడియున్నది 
మధురమైన పదలాలిత్యముతో నవరసభరితము దివ్యచరితము 
విశేషమైన కావ్యశో భతో రామచంద్రునికి ప్రతిబింబములన 
రచియించెను ముని రామాయణమును గ౦ధర్వులవలె భాసిలి పాడిరి, 
ఇరువది నాల్లు వేల శ్లోకములు వినయకీలురు వివేకనిధులు 
అయిదువందల సర్గలతోను ._ సావధానులు బుద్ధిమంతులు 
ఆరుకాండలుగ భాసిలజేసి రామచరితమును ఆకళించుకొని 
ఉత్తర కాండను కూర్చెను పిమ్మట గానముచేసిరి పెద్దలము౦దర 
పాలతీపిగా పాటకనువుగా మునులము౦దర బుషు లముందర 
వ్రాసిన చరితము గానముచేయగ అశ్వమేధ క్రతు అంతముగనందు 
సమర్శ లెవరని ఆలో చించగ చల్లని జల్లుగ గానముకురియగ 
_ ము౦దునిలచిరి కుశలవులిద్దరు ఎల్లరి మనసులు పరవశించెను. 

గురువుకు వందనముంచిరి ముందుగ ముచ్చటపడిరి మునిపు౦గవులు 
వేదాధ్యయనము చేసినబాలురు ఆశీస్సులనిడి అభినందించిరి 
సమానమైన కంఠస్వరములు శక్తికి తగినరీతిగ బుషులు 
సుందరరూపులు సుమసుకుమూరులు. బహుమతులిచ్చిరి చిరంజీవృలకు 
పవిత్రమైన రామాయణము రామచరితము అతి మధురముగ 
పరమసాగ్యయగు సీతాచరితము శృతిబద్ధముగా బాలురుపాడుట 
పౌలస్తవధయను ఫలముగలిగిన భరతుడు చెప్పగ రాముడు వినెను 
ఉత్తమ కావ్యము ఉపదేశించెను. తహతహలాడెను బాలుర చూడగ 


Pen 

Pa 
షె 
7 


14 


గొనమువినగా బాలుర ఏలిచి 
బంగరు సింహాసనమున రూర్చొని 
సచివులు సోదరులందరితోను 


సుందరమూర్తులు పాడగ వినెను. 


దేవతేజముతొ భాసిలు బాలురు 
దివ్యగాత్రములు కలిగిన కవలల 
గానమునకు రఘురాముడు మురిసి 
మరిమరి వినుడనె తనసోదరులను 


బాలకాండము 


గానమాధురి మనసుకు హాయి 
తనువుకు ఎంతో సుఖమునిచ్చెను 
మునివేషములోనున్న బాలురకు 
రాజలక్షణములున్నవి గనుడనె. 


వీనులవిందుగ గానముచేసిరి 
మార్గము - దేశి పద్ధతులందు 
జంటలేక తను ఒంటరిరాముడు 
అ౦దరిమథ్యలొ రూర్చొనివినుచు. 


“హృదయేశ్వరికి దూరమునున్న 
నా హృదయానికి హత్తుకుపోయిన 
సీత్రాచరితము బాలురు పాడగ 
శేయము నాకు కలుగుననుకొనె.” 


LIE 


॥శ్రిరఘురాముని॥ 


రీ అయోధ్యానగర వర్ణన 


విజయవిరాజితులైన మనువు మరి 
అజేయులయిన రాజోత్తములలో 
సగరుడు శ్రేష్టుడు - భువిపాలించెను 
భువిని సాగరము త్రవిరి సుతులు. 


యశోవిశాలురు ఆ ఇక్ష్వాకులు 
అందు రామునికి చెందు, చరితము 
రామాయణము పూజనీయము 
వెలుగొందినది విరించిదయచే. 


“విరించి కృపతో విరసినపూవు 
వెదజల్లెద సుమగంధము నేను 
ధర్మము కామార్థములతొ నిండెను 
శ్రద్దగ వినవలె అసూయ విడచి.” 


సరయూతీరమునందు వెలసిన 
కోసలదేశము నెలవు సిరులకు 
రత్నరాసులు ధాన్యపురాసులు 
ఉం౦డెను మెండుగ ప్రతిగృహామందు. 


జవసత(౦బులు కలిగినవారు 
పరుల సంపదల కాశ ఎరుగరు 


_సంతుష్టులు ఆ ధన్యజీవులు 
కోసలదేశపు యశము పెందిరి. 


మనువు ముచ్చటగ నిర్మించినది 


అచ్చముగా అది నాకలోకమన 
ధనధాన్యములకు నెలవు అయినది 
అందములకు కాణాచి అయోధ్య. 


బాలకొండము 


పదిరండామడలున్నది వాడవు 
మూడు ఆమడల వెడల్పుగలిగి 
సూటిగ బాణము పోయిన రీతిగ 
రాజవిథులు సాగసుగనున్నవి. 


పూలజల్లులు కురిసె తరువులు 
చల్లని జలకము జల్లిన విధులు 
కలిమికి నిలయము అన్నటులున్నది 
అందములొలుకుచు అయోధ్యాపురి. 


మ౦గళశో భతొ ముంగిలి వాకిలి 
తీర్చిన సొగసుల ద్వారబంధములు 
శ్రీమంతులు మరి పండిత శ్రేష్ణలు 
సూతులు-మాగధులెందరొ గలరు. 


విశాలమైన అంగడివీధులు 

ఆజి గెలుచుటకు ఆయుధములతో 
శిల్పచాతురితొ స్ట్రీలనాట్యముల 

శ్రీకి నిలయమై రాజిలుచున్నది, 


అయోధ్య, అనియెడి - అతివరున్నది 
ప్రాకారము అను - వడ్డాణమ్ము 
లెక్కకుచిక్కని గజతురగములు 
చక్కని వినయముగల సామంతులు. 


నీతినియమములు నెలకొనియు౦డగ 
దేశదేశముల జనులుజేరిరి 
రత్నమయములగు ప్రాసాదములవి 
స్వర్గనగరమగు అమరావతి సరి. 


చచ 


15 


సమభూములలో నమరినయిండ్లు 
మునిమనుమలతో దీర్థా యుష్కులు 
నిండుగ పంటలు ఉత్తమస్త్రలతొ 
ఉండను గృహములు అయో ధ్యనగరిని, 


నాల్గుదిక్కులకు నడచెను బాటలు 
నడుమనున్నవి రాజగృహములు 
జూదపుఏట - అన్నటు ఒప్పుచు 
గొప్పగ నున్నది సుందరన గరము. 


చెటికు పాలవలె తియ్యని జలము 
స్వచ్చమునందు ముత్యము పోలును 
విణావేణు మృదంగనాదములు 


సుందరవదనల అందెలరవళులు. 


విమానములతో సమమగు గృహములు 
స్వర్గవాసులు కలిగియు౦దురు - 
ఆగృహములతో సరిపడు యిండ్లు 
అయోధ్యలోన అందరికున్నవి. 


నిరాయుధులను అసహాయు లను 
వేంశము నిలపగ నిలచిన నలుసును 
భయముతో దాగగ శత్రువునైనను 
చంపరు, వీరులు - నీతి నియమముల 


భూసురోత్తములు దొనళో భితులు 
నిత్యాగ్నులు మరి వేదాధ్యయనులు' 
గృహస్తులయ్యు - బుషులు - నగరిలో 
కానన సీమలసాటి మహబుషులు. 


1శ్రీరఘురాముని॥ 


16 బాలకొండము 


6 అయోధ్య వెభవం 

విష్ణుపాలనలొ అల వైకుంఠము సురవిభుడా అమరావతినేలడు 

శో భిలు రీతిగ అయోధ్య నగరిని తీరుగ దశరథుడయో ధ్యనపుడు 
దశరథవిభుడు పరిపాలించెను ధర్మార్థములు నిండియుండగా 
మహారథులు మహరాజునుకొలవగ. పరిపాలించెను సత్యవర్తియై 
వేదాంతమును వేదము నెరుగును ఆ పురమందలి జనులందరును 
యజ్ఞయాగముల గురికలవాడు కాపురముండిరి సుఖసౌఖ్యముల 
ముందు చూపుగల రాజోత్తముడు ధార్మికులందరు శాస్త్ర కోవిదులు 
మహాబుషులతో సమమగువాడు. సత్యవాదులు దానశో భితులు 
రాజుబుషులలో గ్రేష్ణుడు అతడు కలిగిన సంపద కానందపడి 
శత్రువులందర గెలిచినవాడు గోహయమ్ములు ధన- ధాన్యములతొ 
ప్రజల శ్రేయమును ప్రీయముగనెంచును ఆస్పిక సంపద కలిసి యుండగా 
వీరోత్రముడు బలసంపన్నుడు. బంధు ప్రీతితో బ్రతుకుచుండిరి. 

కేరి చంద్రికల దిశలు వెలుగగా సదాచారమున స్త్రీ- పురుషులట 
ధైర్యమునందు హిమగిరి సముడు మహాబుషులతో పోలిన మనసుతొ 
ఆదిశేషునకు సాటి చదువులో ఆభరణమ్ములు హారమ్ములతో 
రాజకులములో-సాటి-తనకు తను. _ _ పరిమళద్రవ్యము లలదుకు నుందురు 
బంగరురత్నపు వెలగల వలువల అన్నదానమున ఆరిలేరిరి 

ధనపతి సురపతులిద్దరి పోలి ఉన్నదానితో తృప్పిగ నుందురు 
వైవస్వత మనువన్న తీరుగా యజ్ఞ యాగములు మెండుగ చేయుచు 
సత్యవాదియై పురము నేలెను. వర్ణసంకరము చేయక నుండిరి 

రాజ రూపమున వెలిగెడి బుషియై విజిలేంద్రియులు భూసురోత్తములు 
చతురంగమ్ములు- సంపద గలిగి వెదాధ్యయనము నందు మనసుతో 
ఇంద్రియమ్ములను గెలిచినవాడు అపాత్ర దానము అన్నదిచేయక 


తేజోవంతుడు దశరథవిభుడు దానములందగ వెనుక నుండెదరు 


బాలకొండము 


అసూయ నెరుగని అతి శ్రీమంతులు 
రోగము- దీనత్వము లసలెరుగరు 
స్త్రీ పురుషులు అట తేజమునిండి 
రాజు దశరథుని భక్తితొ కొలుతురు 


చాతుర్వర్ణము లందలివారు 

ధర్మాసక్తులు- గౌరవమం౦దుచు 
అదుపాజ్ఞలలో సుఖముగనుండి 
దీర్జాయుష్టును కలిగియుండిరి 


అధికశౌర్యమున అగ్నిసమానులు 
శస్రవిద్యలో ఆరితేరిరి- 
సింహములున్న గుహవలె నయోధ్య 
ఉన్నది- విక్రములెన యోధులతొ 


కొంభో జములో- బాహ్హీకములో 
వనాయుదేశము- సింధుదేశముల 
పుట్టిన మేలగు అశ్వములున్నవి 
ఇంద్రుని ఉచ్చై శవమును వోలును. 


17 


వింధ్యాచలపు మదపు టేనుగులు 
కొండలవంటి వామ గిరి గజములు 
'ఐరావతములు' తూర్పుదిక్కువి 
'అంజన మను అగ్నేయదిక్కువి. 


'వామనమ'ను ఆ దక్షిణదిశవగు 
మూడుజాతుల ఎనుగులున్నవి 

భద్ర మంద్రములు- భద్రమృగములు 
మృగమంద్రముల సాంకర్యముతో, 


భద్ర, మంద్ర, మృగ, సాంకర్యముతో 
గజముల సంపద నిండిన రాజ్యము 
శత్రురాజుల చూపులకందక 
అయోధ్య అనియెడి పేరుకు తగినది. 


తేజోవంతుడు దశర థనృపతి 
శత్రువులందరి మదమణగించి 
లారలపోలిన ప్రజలనాతడు 
చంద్రునివోలి పరివాలించెను. 


దేవరాజుతోసరి దశరథుడు 
సార్థకనాముడు అయో ధ్యనగరిని 
మంగళప్రదమగు తన రాజ్యమును 
పరిపాలించెను- యశము పొందిను. 


కీ రఘురాముని॥ 
ph 
ల్‌ దశరథుని రాజ్యపాలన 
దశరథవిభునకు రాచకార్యముల స్వామికార్యముల శ్రద్దాసర్తుల 
ఇంగితజ్ఞులు ప్రతిపాత్రులు ద్రోహచింతనము అసలే లేక 
వివేకవంతులు విధేయులైన స్వార్థములేని శుద్ధమనస్కులు 
మంశత్రిపుంగవులు తోడుగ నుండిరి ఎనిమిదిమంది మ౦ంత్రులుండిరి. 


18 


ధృష్టి జయంతులు, విజయుడు, మరియు 


సిద్దార్భుడును అర్ధసాధకుడు 
అశో కుడు మరి మంత్రపాలుడు 
సుమంత్రుడను వారెనిమిదిమంది 


వశిష్టమహర్షి- వామదేవుడు 


బొాలకొండము 


అసత్యమాడక మోసము నెరుగక 
పరస్త్రీ మోహము అసలేలేక 
కోసలదేశము న్యాయమునిండి 
ధర్మము నెలకొని శాంతిగ నుండెను 


చక్కని వలువలు అలంకారముల 


గురువులలోన అగ్రగణ్యులు చెక్కుచెదరని నడవడిగలిగి 
జాబాలి ఆదిగా బుత్విజులందరు నీతి అనెడి - తమ కంటిని తెరచి 
రాచకార్యముల మంత్రుల సరియగు  ఎమరకుండిరి జనులందరును. 
నీతిశాస్త్రముల నెరిగినవారు సామంతులను దండించుటయో 
అంతులేని పరాక్రమవంతులు లేదా సంధితొ లొంగదీయుటో- 
సకలవిద్యలలొ చతురులు వారు రాచరహస్యము లరుకపరచని 
శ్రీకి నిలయములు వారి నిలయములు.  గుణవంతులు ఆ రాజుకు సచివులు. 
స్వపరదెశముల విషయములన్నీ దశరథరాజు మిత్రుల హితుడు 
వేగులవలన తెలియుచుందురు సములగునట్టి సామంతులను 
గుండెనిబ్బరము ద౦ండనీతిలో- అదుపాజ్జలలో నుంచి శత్రువుల 
విడువరు దోషుల పుత్రులైనను. మదమణగించి పుడమినలెను. 
దోషములేనిచా శత్రువునైనా బుద్ధికుశలురు రాజుకు హితులు 
దండించరు ఆ సచివులెవ్వరు సమర్గ్థులయిన సచివులగూడి 
వీరపుంగవృలు నీతికో విదులు దశరథవిభుడు తేజము నిండిన 
సత్పురుషుల కాపాడుచుందురు. సూర్యునివోలె వెలుగులు నింపెను. 
- క్రీరఘురాముని॥ 
LIRR 


6 దశరథుడు అశ్వమేధయాగము చేయ సంకల్పించుట 


అంతటి సద్గుణుడైన దశరథుడు మదిలో యోచన మెదిలినంతనే 


బుద్ధిమంతుడు ధర్మశిలుడు వివేకనిధులగు సచివుల పిలచి 
పుత్రులులెని లోటు తీరుటకు తన తలంపును తెలియబరిచెను 
అశ్వమేథమును సంకల్పించిను. పురోహితులను గురువుల పిలచెను. 


బాలకా ౦డము 


సుమ౦త్రున౦పి సంతోషముతో 
సుయజ్ఞుని మరి వామదేవుని 
జాబాలి మరి కాశ్యపమునిని 
భూసురోత్తముల రావించెనట. 


రాజోత్తముడు పూజ్యులందరికి 
పూజలు సలిపి పలికె మధురముగ 
బిడ్జలులేక సుఖమదిలెదు 
అశ్వమేధము చేయుతలంపనె. 


సంతానము శాస్త్ర సమ్మతిగ 
యాగము చేసెద కోరిక తీరగ 
నిరిఘ్నిము గ నిర్వవా౦పగా 
వీలగు క్రమమును వివరింపుడన. 


భూసురోత్తములు లెస్స పలికిరి 
సంతోషముతో రాజునుగాంచి 
సంబారములవి సమకూర్చమని 
యాగాశ్వమును విడువగ నుడివిరి 


ధర్మసమ్మతము నీ ఆలోచన 
ఉత్తమ పుత్రుల బడయుదు వీవను 
గురువుల ఆశీస్సుల నందుకొని 
తగు ఆజ్ఞలు తనవారికి ఒసగను. 


“సంబారములు సిద్ధముచేసి 
సమర్భులయిన యోధులనె౦చి 
బుత్విక్కులు వారనుసరించగా 


విడువుడు తురగము శాస్త్ర సమ్మతిగ. 


సరయూనదికి ఉత్తరతీరము 
యాగశాలకు అనువగు స్థలము 
విఘ్నములెవ్వీ కలుగ కుండగను 
శాంతిపూజలు విధిగా చేయుడు. 


అశ్వమేధము యీ (క్రతువెంతో 
శాస్తోక్రముగా అతి మెలకువతో 
చేయకున్నచో అపరా ధమ్మగు 
లేనిచొ అందరి కందుబాటిది. 


దోష కార్యములు చేసిన ద్విజులు 
ప్రాయశ్చిత్తము చేసికొననిచో 
బ్రహ్మరాక్షసులు అయి పడివుందురు 
వారు దోషముల నెంతురు [క్రతువున. 


యాగము చేసెడి విధి విధానములు 
తెలియును వారికి- లోపములెంచి 
విఘ్నముతెచ్చి చెడగొట్టుదురు 
యాగము చెడును కర్త నశించును. 


కావున మీరు గురువులు నాకు 
సమర్థులయిన భూసురోత్తములు 
శాస్త్ర సమ్మతిగ నిర్విఘ్నముగా 
యాగము నాచే చేయించు” డనె. 


రాజు పలుకులకు సచివులందరు 
సంతసించి ఆ రాజుతొ పలికిరి 

నీదు ఆనతి తలను ధరించి ; 
నీదు యోచనతొ నడచెదమనిరి. 





20 


ధర్మమూర్తులు ఆ బుత్విక్కులు 
దశరథవిభునకు ఆశిస్సులనిడి 
రాగల చైత్ర పూర్ణిమనాడు 
ఆర౦భింతము యాగము అనిరి. 


విప్రులందరిని గృహములక౦ఏ 
వస్తువులన్నీ లో టులేకను 
సమకూర్చుడు- అని పలికి అంతట 
సచివృులందరిని నిలవులకంపెను. 


CRE 


బాలకాండము 


అంతఃపురమున కేగుదెంచెను 
శుభవార్తను తన సతులకు తెలిపెను 
యాగదీక్షలో నుండవలసిన 
కౌసల్యాది ధర్మపత్నులతొ- 


''యజ్ఞదీక్షలో నుండుడు మీరు 

పుత్రుల కొరకి యాగము అనగా 
ధర్మపత్నుల విరిసిన ముఖములు 

మంచు వీడిన కములములాయెను. 
॥శిరఘురాముని॥ 


ర సుమంత్రుడు ఇతిహాసముగా వినిన విషయము దశరథునకు తెలుపుట 


పుత్రుల కొరకై అశ్వమేధమును 
సంకల్పించిన దశరథ విభునితొ 
సుమంత్రుడతడు సచివుడు- సారథి 
ఎకాంతములో తెలిపెను అంత. 


“రాజోత్తమ! యీ అశ్వమే ధమును- 
సనత్కుమారుడు నుడివినవిషయము 
అంతయు ఇతిహాసముగా వింటిని 

తెలిపెను మహబుష మునులందరికి. 


బుషవాక్కులుయివి విను మహరాజా! 
కాశ్యపమహర్షి కుమారుడతడు 
విభండరునిగా ఎనుతికక్కిను 

అతనికి తనయుడు బుష్యశృంగుడు. 


బుష్యశృంగుడు విప్రోతముడు 
వేనమునపుట్టి పెరుగుటచేత 
నిరతము కాననమందు త౦డ్రితో 
తిరుగుటచేత లోకము నెరుగడు. 


హుతవాహుని మరి, త౦ండ్రిని- గురువును; 
సెవించుచును బ్రహ్మచర్యమును 
వ్రతముగ నెంచి ఆచరించుచు 
బుష్యశృంగుడు గడుపుచుండగా. 


అంగదేశమున కధిపతియైన 
రోమపాదుడు ప్రతాపవం౦ంతుడు 
ధర్మముతప్పిన ఫలితముగాను 
అనావృష్టికి రాజ్యములోనగు 


రోమఫాదుడు విప్రలపిలఛి 
రాజ్యములోని బాధనుతెలిపి 
ప్రాయశ్చిత్తము చేసుకొను టకై 
మార్గోపాయము తెలుపగవేడెను 


వేదవిదులు ఆ భూసురోత్తములు 
విభండకముని కుమారునటకు 
వివిధోసాయము లుపయో గించి 
రప్పించుటయే కర్తవ్యమని 


బాలకొండము 


బుష్యశృంగునికి ఆనందముగా 
అనుంగుపు త్రిక అగుశాంతమ్మను 
ఆలిగ నొసగి శాస్రోక్రముగ 
వివాహవిధిని నెరవేర్చమన. 


బ్రహ్మచర్య వ్రత దీక్షాపరుని 
రాజ్యములో నికి రప్పించు టఎటు? 
పాదపద్మములు కడుగుటఎట్లు? 
అని- ఆరాజు ఆలోచించి 


21 


అయినా - విను మా ఆలోచన ఇది 
అంద గత్తెలను పంపి - అతనిని 

రప్పింతుము అది మేలగుమార్గము 
శాపదోషము కలుగదు అందురు. 


దశరథరాజా! బుష్యశృ్ళంగుడు 
రాజ్యమునకు గొనిరాబడిన౦త 
వలయు వర్షము కురియును అంత 
శాంతను పరిణయ మాడును అతడు. 


చింతలొవుండి చివరకు తేల్చుకు తపోవంతుడు - బుష్యశ్శంగుడు 
బుష్యశృంగుని గొనివచ్చుటకు నికు పుత్రులు కలుగు యాగమును 
పురోహితులను సచివోత్తములను నడుప సమర్శడు అని నే వింటిని 
సత్కరించి మరి పంపగ నెంచెను. సనత్కుమారుడు తెలిపెను మున్ను.” 
అంతట వారు భయమున పలికిరి : సుమంత్రుడాడిన మధురోక్తులకు 
“రాజా! మేమట కెట్టుపో గలము? సంతసమంది దశరథ విభుడు 
విభండకుడు సామన్యుడుకాడు రోమపాదుడు బుష్యశ్శంగుని 
శాప, తాపముల సమర్భుడతడు. రప్పించుట తా వినగోరితిననె. 

న్‌ా 1శ్రీరఘురాముని॥ 
10 బుష్యశ్చంగుని వృత్తాంతము 


“బుష్యశృంగుడు గొనిరాబడిన ఆ వనవాసి-వేదాధ్యయనుడు 


వృత్తాంతమును తెలిపెద రాజా! తపోనియమముల కాలము గడుపుచు, 
అందరు వినుడు" అని పలికి అట స్త్రీల నెరుగడు లోకము తెలియదు 
మంత్రి సుమంత్రుడు ఆరంభించెను: సుఖములు అసలే వినలేదతడు. 


“మంత్రులందరును పురోహితులును అందగత్తెలు అలంకారముల 
పలికిరి అంత రోమపాదునితొ ఆటకేతెంచి అతనిని చూచి 
అపాయమెరుగని ఉపాయమిది విను ఆకర్షించి కొని రాగలరు 
అందగత్తెలను అందుకు పంపుట. వారిట సత్కారములందెదరు. 


22 


రాజు సరియన - సచివులానతిని 
అందగత్తెలు అందుకు సరియన 
ఆశ్రమవాటిక దరికేతెంచి 
దర్శనమునకై పాంచియుండిరి. 


బుష్యశృ్ళంగుడు ఆశ్రమవాటిక 
దొటి ఎన్నడూ వచ్చి యెరుగడు 
తండ్రిని తప్ప మరియొక వ్యక్తిని 


ఎరుగడు- నగరము అసలే తెలియదు. 


అంద గత్తిలు అతనిని చూడగ 
పాంచియు౦డగ- బుష్యశ్చంగుడు 
యాదృచ్చికముగ అంగనలున్న 
స్థలమునకేగి వారల గాంచెను, 


అంతట ఆ వనసీమలొ వారు 
తీయని పాటలు పాడుచు-విప్రని 
వివరము లడిగిరి - ఈ వనసీమల 
ఒంటరివె నువు ఎల తిరుగుటని. 


సుందరరూపుల నందర గాంచెను 
ముందు ఎన్నడూ చూచి ఎరుగడు 
వారిని చూడగ సఖ్యము చేయగ 
మనసు గలిగి తన వివరము తెలిపెను. 


బుషిపుత్రుడు ఆ సుందరాంగులను 
పూజలనం౦దగ ఆశ్రమమందు 
అడుగిడమన-వారందుకు సరియని 
వచ్చిరి ఆశ్రమ వాటిక లోనికి. 


బాలకొండమ 


బుష్యశ్చంగుడు శ్రద్దాభర్తుల 
అర్జ్యవాద్యముల కందమూలములు 
మధుర ఫలములు '్రతిగ నొసగి 
పూజలొనర్సి సంతసమందిను. 


పూజలనంది ఆనందముతో 

తిరిగి ఫలములు భక్ష్యము లిచ్చి 
కౌగిలినిచ్చి - తండ్రి వచ్చునని 
భయముతో వారు తొలగిపోయిరి. 


ఎన్నడు తినని రుచి విననట్టి 
భక్ష్యములన్నీ ఫలము లనుకొనె 
అనుభూతికి తా నచ్చెరు వ౦దిను 
వారల తిరిగి కాంచగమగ నై 


(బ్రహ్మచర్య వ్రతదిక్షలు సలిపెడి 
ముని కుమారుడు బుష్య శృంగుడు 
ఆనందముగా ఆవనసీమలొ 
ఎదురుచూచెను వారందర్తికి, 


అందగత్తిలను చూడగ మనసుతొ 
వచ్చుచున్న ఆ బుషి కుమారుని 
చూచిన కాంతలు సంతస మందిరి 
తమ పని నెరవేరినదని తలచిరి. ' 


అతనికి ఎదురుగ అందరు వచ్చి 
మధుర వాక్కుల పలికిరి అపుడు, 
'మా నగరమున మా ఆతిథ్యము 
స్వకరించుము సత్కరింతుము.' 


బాలకాండము 


వారి పలుకులకు ముదమును వాంది వర్షము తెచ్చుచు వచ్చిన విప్రుడు 
బయలుదేరగా మనసు కలిగినది బుషికుమారుడగు బుష్యశ్ళ్శంగునికి 
అంతట అతనిని తోడ్కొని వారు ఎదురువచ్చి ఆ రోమపాదుడు 
తిరుగుయానమున బయలుదేరిరి. సాష్థాంగముగా ప్రణామమిడిను. 
అంగదేశమున అడుగు బెట్టు టకు శ్రద్ధా భక్తుల అర్జ్యము నిచ్చి 
బయలుదేరెను బుష్యశృంగుడు విభండకుడు తమ నను(గవాంచగ 
వరుణుడు అంతట వర్షము నచ్చట తండ్రి ప్రసన్నుడు అగునటు చేయగ 
కురిపించెను మది పులకించగను. కోరెను రాజు - బుష్యశ్ళంగుని. 

అంతఃపురముకు తోడ్కొని వచ్చి 

శాంతను యిచ్చి శా స్రోర్షముగా 

కల్యాణమును జరిపించగను 

బుష్యశృంగుడు పురమున నుండెను. 

॥శ్రిరఘురాముని॥ 
RRR 

11 బుష్యశ్చంగుని దశరథుడు అయోధ్యకు తోడ్కొని వచ్చుట 
మరియొక విషయము దశరథరాజా! అంగదేశపు రాజు అంగుడు 
దేవ శ్రేష్ముడగు సనత్కుమారుడు అతనిపుత్రుడు రోమపాదుడు 
కృతయుగంబున కథగా చెప్పిన దశరథవిభుడు రోమపాదుని 
మధుర వాక్కులను నే వినిపించెద. పంపగ కోరును బుష్యశ్శంగుని. 
ధార్మిక సంపద సిరిసంపదలు దశరథ విభుని వచనమ్ములుఎఐని 
సత్య ప్రతినగల రాజోత్తముడు రోమపాదుడు బుష్యశ్ళంగుని 
దశరథ భూపతి ఇక్ష్వాకులలో పుత్రులనొసగెడి యాగము నడుపగ 
జన్మించును ఆ వంశము శో భిలు. సమర్భుడని - బుత్విక్కుగనిచ్చును, 
అంగరాజగు రోమపాదునితొ చింతలుతొలగి దశరథవిభుడు 
దశరథరాజుకు సఖ్యమేర్చడు శాంతాపతిని తో డ్కొనిప్రోయి 
భాగ్యశాలిని “శాంత పేరుగల యాగాధ్యర్యము నిర్వర్తించగ 
కూతురు కలుగును ఆ మహరాజుకు, అంజలి ఘటించి వేడును మునిని, 


23 


24 


యాగముసాగును నిర్విఘ్నముగ 
వంశకీర్తిఅది యినుమడించగా 
సర్వలోకముల ప్రసిద్ధులైన 
నలుగురుపుత్రుల బడయును రాజు, 


కొవున రాజా! త్రికాలజ్ఞుడు 
సనత్కుమారుని మాటలు నిజమగు 
కావున నీవు సత్కారములళొ 
బుష్యశృంగుని గొనిరావలెను. 


మ౦త్రి సుమంత్రుని మాటలు ఎనిన 
దశరథరాజు వశిష్టమునితో 
తనవారందరు వెంబడిరాగా 
అంగదేశము బయలుదేరెను. 


వనములు, గదులు దాటి దశరథుడు 
రోముపాదుని రాజ్యము చేరెను 
రాజుచెంత ఆ తేజోమూర్తిని 


అనల సన్నిభుని మౌనినాయకుని 


కన్నులగాంచెను దశరథరాజు 
రోమపాదుడు మిత్రునిజూచెను 
ప్రతిగొలపగా ఆనందముతో 
అతిధిపూజలు సఖునకు చేసెను. 


రోమపాదుడు బుద్ధిశాలియగు 
బుష్యశ్ళంగునికి మై త్రినితెలిపి 
బంధుత్వమును తెలయబరచగా 
దశరథరాజును ముని పూజించెను. 


బాలకాండము 


రోముపాదుని సత్కారముల 
కొన్నిదినములు సుఖముగ గడిఏ 
రోమపాదునితొ పలికెను రాజు 
శాంతను భర్తతొ పంపగోరెను. 


బుష్యశృంగుని పంపమనగను 
రోమపాదుడు సరియని పలికి 
“ ధశరథవిభుని ఆహ్వానమ్ము 
మన్నించు మని మునిని కోరెను. 


మామ మాటలు ముని విని, సరియని 
అనుమతిన౦ది అనుంగుసతితో 
బయలుదరిను- మిత్రులిద్దరు 
ఆలింగనమున మనసులు కలిపిరి. 


దశరథఎవిభుడు శలవందుకొని 
బయలుదేరుచు ఆ శుభవార్త 
దూతలద్వారా పురము జేర్చెను 
అలంకరించగ నాజ్ఞాఎందెను. 


అమితో త్సాహము ఆనందముతో 
అయోధ్య వెలిగెను ఎంతో శో భగ 
భూసురోత్తముని ముందు నిడుకొని 
మంగళధ్వనులతొ రాజు చేరెను. 


దేవరాజుతో సరిపడు వీరుడు 
దశరథరా జు- సత్కారము లతో 
తోడ్కొని వచ్చెడు మునిపుంగవుని 
పౌరులు గాంచి మదము నందిరి. 


బాలకొండము 25 


అంతఃపురమున దశరథరాజు అంతఃపురమున కాంతలందరు 


శాస్రో క్రముగా పూజలు సలిపి శాంతను (ప్రమగ చూచుచుండగా 
బుష్యశ్ళంగుని గొనివచ్చుటచే ఆనందముగా కొంతకాలము 
రృతార్భుడైనటు సంతసమందెను. పతితో శాంత గడపె నయోధ్యలొ. 


1శ్రీరఘు రాముని॥ 
CRE 


12 అక్వమేథయాగము నిర్వహించుమని బుష్యశృంగుని రాజు కోరుట 


కొంతకాలము గడచిన పిదప 
మనోహరమ్మగు వసంతకాలము 
సమీపించగా దశరథరాజు 
యాగముచేయగ నిశ్చయించుకొని. 


దేవతేజముతొ భాసిలునట్టి 
బుష్యశ్శ౦గునకు భక్తితొ మొక్కి 
శిరసును వంచి వందనముంచి 
యాజకత్వమును చేయగ కోరెను. 


బుష్యశ్శంగుడు సరియని పలికి 
సంబారమ్ములు సమకూర్చుకొని 
యాగాశ్వమును విడువగ నుడివెను 
రాజు-సుమంత్రుని కాదేశించెను : 


“వేదవిదులను బుత్విక్కులను 
వేగమెపోయి అహ్వానించి 
సుయజ్ఞని మరి వామదేవుని 
జాబాలిని ఆ కాశ్యపమునిని, 


కుల గురు వైన వశిష్టమునిని 
విప్రోత్తములను అందరపిలువుము. 
ఆనతినంది ఆనందముతో 


పిలిచెనందరిని మంత్రి సుమంత్రుడు. 


వారందరికీ పూజలు సలిపి 
వినయమునిండి రాజు పలికెను. 
'“బిడ్డలకొ జికె పరితపించెడి 
నాకోరికది యాగము చేయగ. 


అశ్వమేధము శాస్రోర్తముగా 
చేయదలచితిని- బుష్యశృ్ళంగముని 
ముందు నిలువగా మీరందరును 
ఆశీస్సులనిడ కోరిక తీరును.” 


రాజు కోరిక వినిన విప్రులు 
వశిష్ణమహర్షి మొదలగువారు 
సాధువాదముల రాజుతొ పలికిరి 
స్రీ అభీష్టము నెరవేరునని. 


సంబారమ్ములు సమకూర్చుకొని 
యాగాశ్వమును విడువగ నుడివిరి 
ధర్మసమ్మతి నీ ఆలోచన 

నలుగురు పుత్రుల బడయుదువనిరి 


వారి పలుకులకు సంతస మంది 

రాజు, మంత్రులతొ ప్రియముగ పలిః9ను 
గురువులు ఆదేశంచిన విధముగ - 
సంబారమ్ములు సమకూర్చుకొని 


26 


కవచధారుల రక్షణనుండగ 
ఆధ్యర్యుడును ఆదిగాగల 
ప్రధాన బుతి(జు లనుసరించగా 
యాగాశ్వమును విడువగ నుడివి. 


“సరయూనదికి ఉత్తరతీరము 
యాగశాలకు అనువగుస్థలము 
విఘ్నములేవియు కలుగకుండగను 
శాంతిపూజలు విధిగా చేయుడు. 


అశ్వమేధము యీ క్రతువెంతో 
శాస్రోక్రముగా అతి మెలకువగా 
ఆచరించనిచొ అపరాధము సుమ! 
కావున అందరి కందని గక్రతువిది. 


దోషములంటిన బ్రాహ్మణులందరు 
ప్రాయశ్చిత్తము చేసికొననిచో 
బ్రహ్మరాక్షసులుగ! శాప గ్రస్థులై! 
వారు దోషములు వెదకుచుందురు. 


బాలకాండము 


యాగముచేయు విధి విధానములు 
తెలియును గనుక లోసములెంచి 
విఘ్నుముతెచ్చి చెడగొట్టుదురు 
యాగమధ్యమున కర్త నశించును. 


సమర్ధులైన వారు గనుకను 
సరియగు రితిని శా స్రోర్తముగా 


పరిసమాప్తము అగురీతిగను 


నిర్వర్తింపుడు అని పలుకగను. 


సచివులందరు సరియని పలికిరి 
రాజు కోరినటు సర్వము చేసిరి 
విప్రోత్తములు ఆీస్సుల నిడి 
శలవునంది తమ నెలవుల కరిగిరి, 


ద్విజులు- గురువులు-వెడలగ నంత 
సచివులందరిని గృహముల కంప 
ఆనందముతో రాజచంద్రుడు 
అంతఃపురముగ అడుగుబెట్టెను. 
శ్రీరఘురాముని॥ 


RRR 


శే తె అశ్వమేధయాగ సన్నాహము - యాగారంభము 


తిరిగి వసంతము వచ్చువరకును 
పూర్తీగ నిండెను ఒక ఎడాది 
రాజోత్తముడు క్రతుదీక్షితుడై 
యాగ శాలకు వెడలెను సతులతొ, 


వశిష్టమునికి వందనముంచి 
శాస్రోకముగా పూజలు సలిపి 
“భూసురోత్తమా! పుత్రుల కోరి 
సంకల్సించితి నీ యాగమును 


శాస్రోక్రముగా క్రియ చేయించి 
ద్రవ్యదేవతా కర్మాదులగు 
యజ్ఞాంగముల విఘ్నములేక 
యజ్ఞ భారము వహించవలె నన 


సరియని పలికి వశిష్టమౌని 
సమర్గులందర కాదేశములిడె 
యజ్ఞ కర్మలో నిష్టకలిగిన 
ద్విజులను ధార్మిక వృద్భులందరిని 


బొలకొండము 


కర్తవ్యములను ఆచరించుడని 
వలయు వస్తువులు సమకూర్చుడని 
వడ్రంగులను, చిత్రకారులను 
వ్రాయసకాండ్రను అందర కోరెను. 


ఇటుకలు- స్రుక్కులు మొదలగునట్టివి 
యాగముకొర్లః పురమాయించెను 
బావులు త్రవ్యగ ఆదేశించెను 
నటకుల-నర్తకులందర బిలిచెను. 


శాస్త్రవిదులతో పలికె వశిష్ణుడు 
రాజు ఆనతిని మీరందరును 
ఉపకరణములతొ విశాలమ్ముగా 
రాజభవనముల తీర్చిదిద్దుడనె. 


భక్ష్యము, లన్నము పానీయములతొ 
కట్టుదిట్టమై మంగళకరమగు 
గృహములు వందలు- విప్రలకొరకు 
పురజనులకును నిర్మించు డనె, 


“ ఎల్లజనులకు ఆదరముంచి 
సత్కారముల పూజలు సలిపి 
తిరస్కారము ఎంతయు చూపక 
భోజనాదులు ప్రీతిగ నిడవలె. 


ధనముతొ- భోజన సదుపాయములతొ 
స్నేహార్టముగ తృప్తికలుగునటు 
యజ్ఞాంగిములకు లోటులేకను 
తీరుగ మీరు చేయుడు” అనగ. 


'. గృహనిర్మాణము లన్నీ జరిగెను 
లోటుపాటులు లేవు” అనుచును 
'' ఇకపై మీరు అదేశించుడు 
అంతయు శ్రద్ధగ చేతుము” అనిరి. 


వశిష్ణుడంతట సుమంత్రుచూచి 
తీరు గపలికెను-“ సచివోత్తమ! నువు 
ధరణీనాథుల నందర బిలువుము 
ఎల్లజనులును రావలెనయ్యా! 


భాగ్య శాలియు వేదవిదుడును 
సత్యశీలియు పూర్వబంధువగు 
మిథిలానాథుని పురమునకి గి 

స్వయము గనీవు త్రో డ్కొనిరమ్ము 


కాశీరాజు మిత్రుడు ప్రభువుకు 
కేకయరాజు మామయగును కద 
అతని కుమారుని-వారందరినీ 
స్వయముగ నీవు పిలుచుకురమ్ము, 


అంగదేశపు అధిపతి మిత్రుడు 
కీర్తి మంతుడు భాగ్యశాలియగు 


రోమపాదుడు దశరథహితుడు 
స్వయముగ నీవే పోవలెను సుమా! 


తూర్పుదేశము సింధుదేశము 
సౌరాష్ట్రము మరి సౌవీరముల 
దక్షిణదేశపు రాజులందరిని 
దూతలనంపి రప్పించుము నువు. 


27 


న. 


న 
షు జ్ఞ సు 


28 


భూతలమందలి భూమినాథుల 
వారిహితులతో పరివారములతొ 
రప్పించుము అన సుమంత్రుడంతట 
సరియని పలికి దూతలన౦పెను. 


నియుక్తులందరు తీరుగ చేసిన 
పనులు చెప్పిరి వశిష్టమునికి, 
“శ్రద్దా భక్తుల దానముచేయుడు 
లేనిచో కర్తకు హాని కలుగును.” 


అనిపలికెను అట వశిష్టమహబుష 
అంతట రోజులు కొన్ని దొరలినవి 
అందరు రాజులు బహుమతులను గొని 
అరుగుదెంచిరి అయో ధ్యన గరికి. 


బాలకాండము 


వశిషమహబుష రాజునుచూచి 
"సంబారమ్ములు సమకూరినవి 
హితులును, రాజులు వచ్చినారయా! 
యజ్ఞశాలకు బయలుదేరుము., 


సర్వమునద్ధము అయినవి రాజా! 
నీఘ్రముగానవి సమకూరుటది 
సొంపుగ అమరుట చూడుమునీవు 
పాసగినన్ని సంకల్పబలమున. 


వశిష్ట మహబుష బుష్యశ్శంగుల 
ఆశీస్సులవి శిరో ధార్యమని 
శుభతిథి-వార- నక్షత్రమున 
యాగశాలకు రాజు సాగిను. 


అంతట విప్రులు వెంట నడచిరి. 
వశిషమహబుష బుష్యశృ్ళంగుడు 
యాగ(క్రమమును క్రమవిధితోను 
శాస్రోర్తముగా ఆరంభించిరి. 


RRR 


శ్రీ రఘురాముని॥ 


14 అశ్వమేధయాగ సమాప్తి- సంతానము నను గ్రహించు క్రతువు 
చేయించమని దశరథుడు బుష్యశ్చంగుని కోరుట 


యాగాశ్వమును ఎడచినంతట 
పూర్తిగ సంవత్సరమగునాటికి 
యాగాశ్వమ్మది మరలివచ్చెను 
క్రతువుమొదలయె నదీతీరమున. 


బుష్యశ్చంగుని ముందునిడుకొని 
విప్రోత్తములు బుత్విక్కులును 
వేదోక్తముగ కల్పసూత్రముగ 
ఉపసదనమ్మను ఇ్టిని కలిఏ 


శాస్త్రవిధులను తూ.చ. తప్పక 
త్రీకాలసవనము లంతటచేసి 
సోమదేవుని స్తోత్రముచేసి 
క్రమానుగతముగ యజ్ఞము నెజపిరి. 


హవిస్సు పూర్తిగ హోమము చేసిరి 
అజాగ్రత్త ఇసుమంతయులేకను 
శాస్త్ర విరుద్దము వెదకినదొరకక 
మంత్ర పూతముగ యజ్ఞము సాగెను. 


బాలకాండము 


యజ్ఞము జరిగెడి అన్ని దినములు 
భు కాయాసము కలిగెనందరకు 
అపండితులు అట అసలేలెక 
శిష్యగణముతో నుండిరి. ద్విజులు. 


స్త్రీలు, బాలురు, వృద్దులు, రోగులు 
ధ్‌ 
సన్యాసులును తాపసోత్తములు 
రుచ్యము లయిన విందుభో జనము 
నిండుగ తినిరి తృప్పనిండగా. 


విందుభో జనము అందరురండని 
పిలచిపిలచి మరి తినిపించిరట 
పర్వతాలవల వండినవంటలు 
ఆదరముంచి వడ్డనచేసిరి. 


వివిధదేశముల ఆహూతులట 
అన్నవానముల సంతృప్తులయి 
వివిధవస్త్రముల సత్కారములతోొ 
శుభములుపలికిరి దశరథవిభునకు. 


తృప్పిగవిందును ఆరగించిరి 
విప్రోతములు వేదమూర్తులు 
ఒకరినిమించిన వారొ కరన్నటు 
శాస్త్రచర్చలు చేయసాగిరి. 


వేదమునెరుగని ద్విజుడేలేడు 
వాదముగెలవని విప్రుడులేడు 
'పెద్దలవలన విషయమునెరుగని 
అపండితులు ఆ సభలోలేరు. 


యాగపశువులను కట్టుటకొర్యక 
యూపస్తంభములు ఇరువది ఒకటి 
తగినసమయము వచ్చినంతనే 

శాస్త్ర సమ్మతిగ నెలకొనజేసిరి. 


మారేడు ఆరు-మరి చండ్రవి ఆరు 
అవల మోదుగు అరు స్తంభములు 
విరిగి స్తంభము వేదిక వద్ద 

యిరు ప్రక్కలను దేవదారుతో. 


మొత్తము ఇరువది ఒకటై నిలచిన 
యూపస్తంభములు- బంగారముతో 
వివిధ వస్త్రముల అలంకారముల 
సప్తబుషులవలె ప్రకాశించెను. 


శాస్త్ర యుక్తముగ కొలతలు తెలిసిన 
విప్రులు-వేదిక నిర్మించిరట 
గరుడాకారము- బంగరు రెక్కలు 
పదునెనిమిది అగు ప్రసారమ్ముల. 


[క్రమ పద్దతిలో వెదిక నిలపి 
అశ్వము ము౦దు- దానితొవాటు 
మూడువందల జంతువులను అట 
శాస్త్ర ప్రకారము కట్టిరి విప్రులు 


పట్టపురాణి అశ్వముచుట్టు 
ప్రదక్షిణించి నమస్కరించి 
మూడు బంగరు సూదులతోను 
సుతిమెత్తగను నాటువేసెను. 


29 


30 


ధర్మచింతనతొ రాత్రియ౦ంతయు 
నిదురించెను రాణి యజ్ఞశాలలో 
శాస్త్ర విధిగను యాగ బ్రహ్మకు 
దక్షిణయిచ్చెను తనదివెరిని 


తదుపరి ముగ్గురు స్త్రీలను రాజు 
దక్షిణగా బుత్విక్కులకిచ్చెను 
అంతట అశ్వపు వపను బుత్విజులు 
మంత్రయుక్షముగ అగ్నిలొ వ్రేలి 


హోమము చేయగ ధూమమునపుడు 
దశరథరాజు ఆఘాణించిను 
పదిపియారు సంఖ్యలొ విప్రులు 
అశ్వాంగములను హోమముచేసిరి, 


హవిసును వాకము చేయుటకొర్వ 
రావిసమిధను వాడుచు౦దురు 
అశ్వమేధమున ప్రబ్బలిసమిధతొ 
పాకము చేయగ శాస్త్రము నుడివెను. 


జతుష్టోమము, మక్ట్యము మరియు 
అతిరాత్రములను మూడు దినములు 
అశ్వమే ధమును జరిపి బుత్విజులు 
వలయు కార్యములు అన్నీ సలిపిరి. 


రాజ్యమునంతయు దిక్కుల లెక్కన 
హోతకుతూర్చ్పును, అధ్యర్యుకుపడమర 
ఉత్తర దిక్కు ఉద్దాతకును 

బ్రహ్మకు దక్షిణ దిక్కును తెలుపుచు 


బాలకాండము 


యాగము జరిపిన బుత్విక్కులకు 
దానము యిచ్చెను దశర థనృపతి 
అంతట బుత్విజు లందరుపలికిరి 
వేయిరీతుల రాజును పొగడుచు : 


“రాజా! మాకు రాజ్యమువలదు 
యోగికి భోగము సరిపడదయ్యా! 
ఏలుము నీవే- గోవులుగాని 

స్వర్ణమొ రజితమొ దానము యిమ్ము.” 


వారిమాటలకు దశరథరాజు 
వేయివేలగు గోవులనిచ్చి 
పదియగుకో ట్ల బంగరు- దానికి 
నాలుగింతలుగ వెండిని యిచ్చెను. 


వశిష్టమునికీ బుష్యశృంగునికి 
విప్రులు యిచ్చిరి ఆ ధనమంతయు 
తీరుగవారు భాగములేసి 

పంచి యిచ్చిరి భూసురులకును. 


దానముగంది తృప్పని పాంది 
మనసు నిండుగా దివనలిడిరి 
పాపవారణమగు యాగముకాగా 
బుష్యశృ్ళంగునితొ రాజుపలికను : 


“మునిపుంగవ! నువు అశ్వమేధమును 
చేయించితివి విజయవంతముగ 
సంతానముయిక కలిగిడియా గము 
అను గ్రహించుము నావెదయగొని.”' 


1శ్రీరఘురాముని॥ 


బాలకొండము 


15 


3l 


పుత్రకౌమేష్టి- సురలు రావణ సంహారమున్తకె 


నారాయణుని నరునిగా అవతరింప వేడుట 


బుష్యశృంగముని పలికి రాజుతో : 
“విచారించగ వలదు నీ వికను 

కీర్తికి నెలవగు నలుగురు కొడుకులు 
కలుగగ ఇష్టిని నే చేయించెద.. 


అంతట యాగము ఆరంధించిరి 
సుర, గంధర్వులు కమలాసనుడు 
హవిర్భాగము లందగ వచ్చిరి 
బ్రహ్మను చూచి సురలు పలికిరి : 


“వాణీనాథా! రావణాసురుడు 
నీవొసగిన వర బలము చేతను 

పెట్టని యిడుములు లేనే లేవు 
నీవర మది కద! చంపగ లేము. 


అసురుని భయమున దేవా! వినుము 


ఆలోచన ఆట సాగుచుండగా 
శ్రీవత్సాంకుడు జగన్నాయకుడు 
శంఖ, చక్ర గద, అభయ ముద్రలు 
కలిగిన విష్ణువు విజయము చేసెను. 


నారాయణుని సన్నుతించిరి 
విన్నవించిరి తిన్నగ బాధలు 
దశరథ విభుని యాగము చెప్పి 
అతని సతులు శుభలక్షణు లనిరి, 


“ దశరథవిభు దేవేరులు తీరుగ 

శ్రీ భూ, కీర్తి అనగ తగుదురు 
మంగళమూర్తుల మవాత గర్భముల 
నాలుగు అంశల అవతరించుము. 


నరజన్మముతో ఓ నారాయణ! 


సూర్యుడు చల్లని చంద్రుడాయెను లోకకంటకుని రావణు త్రుంచుము 
వాయువు కదలడు అబీ మెదలడు ధర్మోద్ధరణము సాధురక్షణకు 
మాగతి యింక అడుగగ వలెనా? భువికేగుటకి సంకల్పించుము.. 
బ్రహ్మ పలికెను ! ఉపాయమ్మిది లోకరక్షకుడు అభయము నిచ్చెను 
వాడు నరులయెడ ఉదాసీనుడై సురలను, మునులను చూచి పలికెను : 
వరముల వారిని లెక్కిడ లేదు “దశముఖుడాదిగ అసురు లందరిని 
కావున నరులే తగుదురు వానికి.” అంతముజేసి శాంతినిగూర్చెద. ' 

అభయము నిచ్చి పద్మనేత్రుడు 

దశరథరాజు తనకు తండ్రియగు 

అర్హుడు అనుకొని అందుకు సరియన 

పశుపతి మొదలగువారు నుతించిరి. 

॥శ్రీరఘురాముని॥ 


RRR 


32 


ఆ ఆల VW 


16 దివ్వపాయసముచే దశరథుని దేవేరులు గర్భములను దొల్బుట 


అమరులు, సిద్దులు ప్రార్థించగను 
వారల గాంచి నారాయణుడు 
అసురుల జంపు నువాయము అడుగగ 
భక్తిగ వారు స్తో త్రముజేసి 


అంతయు తెలిసి అభిమానము తో 
అడిగెడు హరితో - “దేవా! నీవు 
నరునిరూపమున దనుజులద్రుంచుము 
రావణు మరణము నరునివలననే. 


బ్రహ్మ వరమున గర్వమదాంధుడు 
పెట్టెడి హింసల కడ్డములేదు 
నిలువ లేడు సాధారణ నరుడు 
నారాయణుడవు నరుడవు కావలె.” 


సరియని పలికి శ్రీవల్లభుడు 
అంతర్భ్జానము అయినంత టను 
దశరథుడంతట చేయుచున్న ఆ 
పుత్ర కామేష్టి హోమము నడుమ. 


నాల్గుదిక్కులా వెలుగులు చిమ్ముచు 
దివ్యతేజమున ఎజుపు, నలుపుగల 
వస్త్ర ధారణలతొ ఎట్టిని ముఖముతొ 
దుందుభి నాదము వంటి కంఠముతొ 


పర్వతకాయుడు సొమ్ములుమెరయుచు 


అగ్నీ, సూర్యుల తేజము గలిగి 
భుజమున బంగరు పాయసపాత్రను 
బ్రయముగ ప్రాణము అన్నటు దాల్సి 


రాజుతొ పలికెను :''ఒ ధరణీశా! 
ప్రాజాపత్యమూర్తిని నేను” 

అనగ దశరథుడు కరములు ముడిచి 
'' ఆదేశించుము దివ్యస్వ్యరూపా!' 


రాజు పలుకులకు మహాశక్తి అనె : 
"సంతానము చేయు యాగమున 
సంతోషించిరి దేవతలెల్లరు 
దివ్య్వసపాయసము నిచ్చిరి గొనుమిది. 


పుణ్యమూర్తి! ని కోరిక తీరును 

కీర్తివంతులగు పుత్రుల బడయగ 
కుల, గుణ, చేష్టా కీరులయందు 
నీకు తగిన నీ భార్యలకొసగుము.” 


దశరథ తేని మది పులకించెను 
పాయస పాత్రను శిరముననుంచుకు 
దివ్యపురుషునకు ప్రదక్షిణించి 
భక్తితొ తాను నమస్కరించెను. 


దివ్య మూర్తి అదృశ్యుడయ్యెను 

పేదకు వెన్నిధి దొరికినట్టుగ 
దశరథరాజు సంతసమందెను 
రాణులముఖములు కమలములాయెను. 


దశరథరాజు పాయస పాత్రను 
కౌసల్యకును చూపుచు నుడివెను 
“పూజలు చేయుము పెన్నిధి మనకు 
సంతతి నొసగెడి దివ్యవరమిది' 


బాలకాండము 


అనుచు పలికి అట అర్థభాగము 
కౌసల్యకును యిచ్చి మిగిలిన 
పాయసమందు సగము సుమిత్రకు 
మిగిలిన సగములొ కైకకు సగము 


పంచియిచ్చి మరి మిగిలిన సగమగు 
శేషము నంతయు తిరిగి సుమిత్రకు 
ప్రియముగ రాజు యివ్వగ వారు 
కన్నుల కద్దుకు ఆరగించిరి. 


CRE 


33 


రాణులు మువ్వురు గర్భవతులయి 
సురలకు క్షేమము కలిగించుట 
దేవతాంగనల చె జివిడిపించగ 
వారిసంకలల త్రెంపగచాలిన 


సత్పుత్రులకై దిక్షలొ నుండగ 

సతులను గాంచి సంతస మందుచు 

సురలు, సిద్ధుల పూజల నందెడి 

సురపతి తీరుగ నుండెను రాజు. 
1శ్రీరఘురాముని॥ 


1 7 దేవతాంశతో, హనుమ--వాలి-సు గ్రీవ- అంగదాది 
వానరయోధులు ఆవిర్భవించుట 


హవిర్భాగము అందుకు సురలు 
మరలు సమయమున కమలాసనుడు 
వారల గాంచి పలికె తీరుగా 
“నారాయణుడు నరుడై పుట్టును. 


టు 


కావున మీరు మీమీ అంశల 
అతిబలవంతుల కామరూపుల 
కోరలు, నఖములు కలిగినయోధుల 
సృజియింపుడు శ్రీహరి సాయము. 


పండితులను మరి నీతిమంతులను 
వాయు వేగము కలిగినవీరుల 

విష్ణు విక్రమము పోలినశూరుల 
అస్త్ర శస్త్రముల నెరిగినవారల 


కిన్నెర, కింపురువాంగన లందు 
వానర, యక్ష దేవతాంగనల 
పన్నగ, భల్లూకపు స్త్రీలందున 
అసురుల జంపు వానర వీరుల 


సృజి యింపుడు-నే నిదివరలోను 
ఆవలించగ జాంబవంతుడు 
ఆవిర్భవించెను అతి బలవంతుడు 
భల్లూకములకు అధిపతి అయ్యెను.” 


వాణీ నాథుని పలుకులు వినిరి 


వానర వీరుల భల్లూకములను 
విసారముగ జని౦ప జేసిరి 
కోనల, కానల తిరుగ జొచ్చిరి. 


రవి, ఇంద్రులచే సుగ్రీవుడు వాలియు 
వాచస్పతిచే దారుడు కలిగిరి 
ధనపతి అంశతొ గంధమాదనుడు 


- విశ్వకర్మచే నలుడు కలిగిరి, 


హుత వాహనునిచె నీలుడు కలిగెను 
మైంద, ద్వివిదులు అశ్వని సురలచె 
సుషేణుడంతట వరుణుని అంశతొ 
పర్దన్యునిచే శరభుడు కలిగిరి. 


34 బాలకొ౦డము 


వాయుదేవునిచె అతి బలశాలి వానరు లందరు శౌర్యథిరులు 
వేజకాయుడు ఖగపతి సముడగు స్వామి కార్యమున దీక్షా దక్షులు 
“ఆంజనేయుడు” ఉదయించ గను కామరూపులు బుద్ధి కుశలురు 
వానరులెందరొ ఉదృ్భవించిరి. నూరులక్షలై ప్రకాశించిరి. 
వానరవిరులు వాయు వేగముళతొ “వాలి 'రాజు గా వారిని ఎలగ 

_ మేఘమునైనా పట్టగ తగుదురు సుగ్రీవుడు యువరాజుగ నుండి 
ఆకాశములో పులుగుల నైనా “ ఆంజనేయుడు ' నీలుడు 
నేలకు రాల్బగ నిపుణత గలిగిరి. సచివు లాతనికి శత్రుభీకరులు, 

వేగము నందు గరుత్మంతులై 


యుద్ధనిపుణులు వివిధ రూపముల 
తిరిగెడి వీరుల గాంచి సింహములు 
పులులు, సర్పములు భీతిలసాగెను. 


Dm 
1 ప్రి వెకుంఠ ధాముడు రాముడె జన్మించుట- లక్షణ, భరత, 
శత్రుఘ్నుల జననము - విశ్వామిత్ర ఆగమనము 


॥శ్రీరఘురాముని॥ 


దేవత లందిరి హవిర్భాగములు మర్రియాకు వలె పలచని ఉదరము 
యజ్ఞము శుభముగ సమా యైనది వట పత్రశాయి అట పెరుగుచుండగా 
దశరథరాజు దీక్షను వదలి కోసల సుతకు గర్భము పెరిగెను 
దేవేరులతో అయోధ్య చేరెను అయినా తల్లికి భారములేదు. 
రాజులందరు కానుక లందిరి “పాల సంద్రము నుండి జగములన్నీఎలు 
వశిష్టముని కడ శలవు నందిరి పరమాత్మ బొజ్జను పాలతో నింపాలి 
బుష్యశ్ళంగుడు సతియు, మావుతో మాదె అదృష్టమ్ము అన్నట్టు ఉరమది 
వీడుకోలు గొని వెడలెను అంత. ముందు కొచ్చెను అమ్మ! ఉండవమ్మా అనుచు 
ఆహూతులను నెలవులకంపి భవ బంధమ్ముల పారద్రోలడు 
పసిక౦దులకి తహ తహ లాడుచు భర్త బంధువు నారాయణుడు 

వేచి యుండెను దశరథరాజు భక్తుల శ్రేయము ప్రియముగ నెంచి 


గర్భము వెరిగెను కౌసల్యమ్మకు. బంది అయ్యెను గర్భవాసియై. 


బాలకొండము 


యజ్ఞము సాంతము అయిన తదుపరి 


ఆరుబుతువులు తిరిగె తీరుగా 
సరిగా సంవత్సరమగు నాటికి 
చెత్ర మాసమున శుద్ధపక్షమున. 


నవమి తిథితో తారపునర్వసు 
అభిజిత్‌ లగ్న కర్కాటక మందు 


చంద్రునితో సురగురు డుదయించగ 


రవితో కలిపి అయిదు గ్రహములు 


ఉచ్చస్థితిలో నుండు తరుణమున 
జగత్చాలకుని సగ భాగముతో 
రఘు వంశ వర్ధనుని లో కపూజ్యుని 
రాముని గన్నది కౌసల్యమ్మ 


వామన మూర్తిని గన్నది అదితి 
ప్రకాశించెను తేజముతోను 
కొసల్య కన్నది దివ్యబాలుని 
దేవ తేజముతొ భాసిల్లినది. 


మహావిష్ణువు నాల్గవ అంశతొ 
శుభగుణకరుడు భరతకుమారుడు 
బలవంతుడును సత్యవంతుడు 
కన్నుల పంటగ కైకకు గలిగెను. 


విష్ణుదేవుని శేషభాగముల 
సుమిత్ర కడుపున శుభలక్షణులు 
(ప్రేమా దరణల నెలవు లన్నటు 


లక్ష్మణమూర్తి, శత్రుఘ్నులు కలిగిరి, 


పుష్యమి తార మీనరాశి లో 

భరతుడు పుట్టగ త్లోష తారల 
కర్కాటక రాశిలొ లక్ష్మణ శత్రఘ్నులు 
ఉదయించిరి ముద మందిను జగము. 


ఏమానందము పృథివీ తలమున 
అచ్చర కన్యలు నాట్యము చేసిరి 
గానము చేసిరి గంధర్వులట 

సంతోషము తో నిండిరి సురలు. 


పూల వానలు కురిసిన వంత 

దేవ దుందుభులు మోగిన వపుడు 
పురము పొంగి నానంద వార్నిధి 
మునిగిరి ముదమున పురజను లందరు. 


ప్రతి గృహమందు పుత్రోదయము 
ప్రతిహృదిలోను నారాయణుడు 
పురమున విరిసెను నవ్వుల పువ్వులు 
కానుక లందగ ఎందరొచేరిరి. 


దోషము లేక మనసులు దోచే 

జ్యేష్ట కుమారుని రాముడ నుచును 
కైక కుమారుని భరతుని గాను 
రక్షణ భారము అన్నదే అనును. 


రామ సేవకై ముందు నేనను 
సుమిత్ర పుత్రుల లక్ష్మణుడ నుచును 
కామ క్రోధముల జయించి నిలచెడు 
రెండవ వానిని శత్రుఘ్నుని గను. 


36 


నామకరణము లు వశిష్టమహర్షి 
నిర్ణయించి ఆ వెడుక జరిపెను 
కానుక లందిరి భూసురోత్తములు 


దండిగ విందులు జరిగెను పురమున. 


లోకాలన్నీ గాచెడు శ్రీహరి 
శోకాలన్ని బాపెడి రఘుపతి 

నాకా నందము నరులలొ పుట్టుట 
నే కారణము దిని భువి దిగుటరు. 


అన్నటు ముసిముసి నవ్వుల పువ్వులు 
రువ్వును, తల్లి మనసుకు హాయిగ 


గుండెలు పొంగిన సంతోషముతో 


పాటలు రాకయె జోలలు పాడును. 


జగముల ఎలిక నిద్దురపోవగ 
ఆదిదేవృనికి అలసట తీరగ 

ముద్దుగ తల్లి పాటలు పాడగ 
సద్దు చేయక చల్లగ వినును. 


నారాయణుని నమ్మిన తల్లి 
తన బాలునికి అతడే రక్షని 
స్నానము పూర్తి చేసిన యంతనె 
రక్షగ నీటిని ద్రిప్పును ఆమె. 


తమ్ములతో ను ఆటల నాడుచు 
అలసిన బిడ్డకు తల్లి మురివెముగ 
పాలందివ్యగ పాల్కడలి దెవుడు 
తమ్ముల కిచ్చి తనకి మ్మనును. 


బాలకాండము 


సోదర దమ నిండిన రాముడు 
లక్ష్మణుడాతని ప్రక్కన లేనిచా 

నిద్రా హారములు దరిరానీయడు 
నిరతము తమ్ముల తలచు చుండును. 


పరిమళ జలముల జలకము లాడి 
కస్తురి తిలకము సోయగ మొలకగ 
కాటుక రేఖతొ బంగరు సొమ్ముల 
ఆడగ బోవును తమ్ముల తోను. 


గజ్జలందియలు ఘల్లు ఘల్తుమన 
కాంచన హారము లన్ని మెరయగ 
ముద్ద లొలుకుచు గంతులు వేయుచు 
తిరిగెడి బాలుని రామునిగాంచి 


“మెల్లగ బాబూ! పడిపోదు వయా!” 
అను కొసల్య- అంతట తండ్రి 
“నాయన యిటురా ముద్దివ్య వయా!” 
మురిసి పోవుచు గెంతును తాను. 


ముద్దుగ వెరిగిరి రాజకుమారులు 
విద్యా బుద్దులు నేర్చిరి తీరుగ 
శ్రేష్ణులయిన ఆ గురువుల కెంతో 
సంతో షమ్మగు శిష్యుల గాంచి. 


నాల్గు వేదముల నెరిగిన వారు 
ప్రజా హితమునే కొరెడివారు 

సత్యవాక్కుతో సత్వగుణముతో 
సాధు జనులలో రత్నములైరి. 


బాలకాండము 


గుండె లందు నివసించెడి దేవృడు 
శీల సంపద వీర విక్రమము 

సత్య సంధత సాధుసేవలు 

(భ్రాతృ వత్సలత మూర్తిగ నిలచి. 


మనసుల దోచే సుందర రూపము 
నీల నీరద శ్యాముడు రాముడు 
పిత్రు సేవకి నిలచెడి జ్యేష్ణడు 

సర్వ జగతికి ప్రియతము డాయెను. 


శస్త్ర విద్యలో శూరపుంగవుడు 

గజ, హయ, రథములనెక్కివోరును 
శత్రువు లందరి గుండెలవియును 
త౦డ్రి సేవలో తృప్తినందును. 


అన్న రాముడే అన్నీ అనుకొను 
అన్న సేవలే పెన్నిధి అనుకొను 
తన సుఖమసలే తలచని తమ్ముడు 
లక్ష్మణమూర్తికి ప్రాణము రాముడు. 


అంత ఆదరము చూపును రాముడు 
ఎంతో ప్రియముగ నెంచును తమ్ముని 
లక్ష్మణమూర్తి ప్రక్కన లేనిచొ 

అన్న పానములు ముట్టడు రాముడు. 


లక్ష్మణు తమ్ముడు శత్రుఘ్నుడును 
అన్న భరతుని ప్రియముగ నెంచును 
భరతుడు తమ్ముని తన ప్రాణముగ 


ఎంచును, సోదర[పేవుకు నిలయము. 


యము, కుబేర, వరుణ దేవేంద్రులతో 
వెలిగెడి వాణీపతి వలె నుండి 
నలుగురు పుత్రులు ఆనందమునిడ 
పుడమిని శో భిలె దశరథరాజు. 


సద్గుణ రాశులు శాస్త్రి జ్ఞానులు 
అనుచిత మన్నది తలపులొనెరు గని 
కీర్తి వంతులగు పుత్రులతోను 
దశరథరాజు బ్రహ్మనువోలెను. 


నలుగురు పుత్రులు వేదాధ్యయనులు 
ధనుర్వేదమున కుశలత కలిగి 

తండ్రి సేవలో నలుగురు ఒకటై 
భ్రాతృ ప్రేమలో ము౦దునిలచిరి. 


కల్యాణమునకు సరిపడు వయసు 
కావృన తగిన కన్యల కొరకు 

పురో హితులతో హితులందరితో 
దశరథరాజు యోచన నుండగ. 


మంత్రులతో పరివేష్టితుడి అట 
రాజు యోచన చేయుచుండగా 
తేడోవంతుడు మహాబుషి యగు 
విశ్వామిత్రుడు వచ్చెను నగరికి. 


రాజును చూడగ బుషి పుంగవుడు 
ప్రతీహారులకు రాకను తెలుపుచు 
“గాధి నందనుడ- విశ్వామి త్రుడ 
నే వచ్చితి నని తెలియ జేయు' డన 


37 


ఎరి 


పరుగున పోయి వార్తను చెప్పగ 
ముదముతొ రాజు పురోహితులతో 
(బ్రహ్మను దేవేంద్రుడు కొలచి నటు 
భక్తితొ మునిని తోడ్కొని వచ్చెను. 


అర్థ పాద్యముల నందిన మౌని 
రాజును కుశలము అడిగను అంతట 
“శుభములు నీకు కలుగు చున్నవా? 
రాజ్యము, ప్రజలు, కేమమేకదా? 


నీ సామంతులు విధేయులేనా? 

శత్రువు లందర జయించి నాడవ? 

యజ్ఞ యాగములు అతిధి పూజలు 
చక్కగ చేయుచు సుఖముగ నుంటివ?. 


అంతట మౌని వశిష్ట గాంచి 
కుశలము నడిగి సభలో మిగిలిన 
బుషులను ముఖ్యల నందరచూచి 
కుశల ప్రశ్నల పలుకరించెను. 


పొంగిన ఆనందముతో రాజు 


బాలకొండము 


అపుత్రకునికి పుత్రుల వోలె 
ఎండిన నెలలొ వర్షధారవలె 
పోయిన పెన్నిధి దొరికినట్టుగా 
నామది ఉన్నది నిదగు రాకతో. 


భూసురోత్తమా! నీ య భీష్టము 
తెలియ బరచుము-నా భాగ్యమది 
నీవు నగరిలో అడుగు పెట్టుట, 
కోరిన దానిని యిత్తును దేవా! 


నా జన్మమది సఫలనుయినది 
పుడమిని పుట్టుక ఫలియించినది 
నగరు పునీతము అయినది, నేడు 
పుణ్యభూమిలో నుంటినినేను. 


మదిలో సందియమందకుస్వామి! 
నీ వాంఛితమును తెలుపుము ఇపుడే 
నీ యభీష్టము నెరవెర్చుటది 

ఉత్తమ ధర్మా చరణము నాకు. 


వినయము, శ్రద్ధ, భక్తినిండిన 


పూజలు సలుపుచు మునిపుంగవునితొ కర్ణపేయ మగు రాజు పలుకులకు 
పలికెను ప్రియముగ “ ఓ మునిసత్తమ! సద్గుణ యుతుడు విశ్వామిత్రుడు 
నీరాకది నా కమృతపానము, మదిలో ఎంతో ముదము నందెను. 
$$ రఘురాముని॥ 
htt ౮ 


19 యాగరక్షణ 


టూ 


కె శ్రీరాముని తన వెంట పంపమని 


విశ్వామిత్రుడు కోరుట 


విశ్వామిత్రుడు సంతస మంది 
పలికెను రాజుతొ : “ రఘువంశమున 
సత్య సంధతకు, దాన గుణముగకు 
నిలచి పూర్వుల మరపంచితివి. 


ఇనకులమందు పుట్టినవా డవు 
వశిష్టముని ఉపదేశములందిన 
ఎన్నిక గుణముల యోగ్యుడవివు 
సముచిత రీతిని పలికితివయ్యా! 


బాలకాండము 


కోరిన దిత్తును అని పలికితివి 

ఆడీ తప్పక యశము నిలుపుకో 
మదిలో కోరిక తెలియజేతును 
ముదముతొ నీవు నెరవేర్చుమయా! 


నేనొక యజ్ఞము సంకల్పించితి 

యాగ దీక్షలో నుంటిని రాజా! 
యజ్ఞము విఘ్నము చేయుటయందు 
నిమగ్నులై 'మారీచ- సుబాహులు' 


కామ రూపులగు రాక్షసులిద్దరు 
దయా దాక్షిణ్యము నెరుగని క్రూరులు 
అస్త్రము లెరిగిన అతి బలవంతులు 
యాగ వేదికను కలుష పరచుచు 


నెత్తురు- ప్రేవులు- మాంస ఖండములు 
కురిపించి, తాపసుల బాధించి రట 
అంతట నేను- ఆశతొ వచ్చితి 

నీ సాయమును అర్థించుటకై. 


చాపము పట్టగ నేర్చర్షినైనా 

శాపము పెట్టగ చాలియున్నను 
దీక్షలొనున్న నాకవిత గవు 

ఆ సమయములో వత్తురుఅసురులు. 


కావున రాజా! జ్యేష్టకుమారుని 

సత్య విక్రముని రామచంద్రుని 
ముద్దుగ ముంగురు లాడెడు ముఖము 
బలముకు నెలవగు బాలునిపంపుము. 


బాలుడు పోరుట గెలుచుట ఎట్లని 
సందేహించకు-నే కాపాడెద 

నా రక్షణలో నీ బాలకుడు 

ఆ రాక్షసులను సులువృగ త్రుంచును. 


నా కార్యము నెరవేర్చుము నీవు 

నీ పుత్రున కగు శుభములు ఎన్నో 
కీర్తిమంతుడె ప్రకాశించును 
పాపుల త్రుంచి ధర్మము నిలుపును. 


పసిక౦ంద నెడి మోహమువదలుము 
ఆజి నిలువగ చాలడు అనకుము 
రాక్షసు లెవ్వరు రాముని ముందు 
నిలువగ లేరు- నిజమిది నమ్ముము. 


సత్య విక్రముడు, కారణజన్ముడు 
రాముని గూర్చి నేనెరుగుదును 
తేజోవంతుడు వశిష్ట మునియు 
మిగిలిన తాపసు లందరెరుగుదురు. 


ఇహ పరములు నీవందగ వలెనన 
ఊర్ధ్వ లోకమున సుఖమును పొందగ 
రాముని నాతోపంపుము రాజా! 


వ్యర్ధము- మోహము సందియమ్ములు. 


వశిష్ట మొదలగు పురోహితులను 
సుమంత్రు లోనగు మంత్రు లందరిని 
సంప్రదించి వారందరు సరియన 
పంపుము నాతో రామభద్రుని.. 


39 


40 


నేటి నుండి పది రాత్రులు మాత్రము 
ఉండును నాతో రామచంద్రుడు 

దీక్షా కాలము మించక మునుపే 

సరి యను- రాముని తోడ్కొని పోయెద.. 


బాలకాండము 


“రాముని పంపుము అనిన మాటవిని 
వెల వెల బోయెను రాజు వదనము 


నోట మాటలు పెగలుట లేదు 
దుఃఖసంద్రమున మునిగిపోయెను. 


యాగ నెపమున- దుష్టశిక్షణకు అవుననలేక కాదనలేక 

రాముని వనముకు కొనిపోవగను ప్రాణ సమానుడు పుత్రుని పంపుట” 

రాజుతొ పలికి కౌశిక మౌని తలంచినంతనె. స్మృతి తప్పగను 

సమ్మతికొర్లకి వేచియుండెను. మొదలునరికిన మానయి కూలెను. 

శ్రి రఘురాముని॥ 

LIRR 

20౦0 దశరథుడు రాముని పంపుటకు నిరాకరించుట 

ఇంచుక సేపు సృతితప్పినది తల్లిని వదలి వుండగ లేడు 

దశరథరాజు ధైర్యముతెచ్చుకు బాబును వదలి నే మనలేను 

పుత్రునిపైన మోహమునిండి తీగచాటు ఆపిందె రాముని 

పలికను అంత కౌశికమునితో : 


“కమల నేత్రుడు- పదునారేండ్లును 
నిండనిబాలుడు రామభద్రుడు 
రక్కసులతో, తను- తలపడగలిగిన 
శర్తిమంతుడుకాదు మునీంద్రా! 


నా సేనలతో నితోవచ్చి 

నౌ వీరులతో వారలనెదిరి 

యాగ రక్షణము నేచేసెదను 
పోరెద ప్రాణములుండువరకును. 


చిదిమిన పాల్గారు చిన్నారి నాబాబు 
యుద్ధ నైపుణి లేని బుడుతడీ రాముడు 
మనుజులను మైంగేటి క్రూరులాదనుజులు 
పోరునకు గొనిపోవ న్యాయమామౌని!. 


పోరున కంపుట తగునా? స్వామీ! 


అరువది వేల వత్స రమ్ములు 
అలమటిం౦చితి బిడ్డల కొరక 
ఆశలు పండిన తరుణము లోన 
అడిగితి వయ్యా నీకిది తగునా? 


పట్టు వదలక బాలుని కోరిన 

నా సేనలతో మీతో వచ్చి 
వానికండగ నుందును స్వామి! 
అను గ్రహించుడు అంత వరకును. 


నలుగురిలోన జ్యేష్ట కుమారుడు 
ఊర్ధ్వ లోకములు కలుగ జేయును 
ధర్మమూర్తి నా ప్రాణము రాముడు 
నీతో పంపీ నే మన గలనా? 


బాలకొండము 


41 


విఘ్నముచేసెడి దానవులెవ్వరు? పసి గందును నువు బ్రతకగనిమ్ము 
వారినాయకుడు ఎవ్వరుస్వామీ? బిడ్డనిచ్చిన దెవమగుదువు 
బలములెట్టివి? పోరుటఎట్లు? త౦డ్రివి నీవు నీపుక్రునికి 
అస్త్రశస్త్రముల నెరిగినవారా? ' పుత్రశో కము కలుగుత్తువా? 
అంతట మౌని పలికనురాజుతొ యాచించుటది రాజులరుగరు 
ధనపతి తమ్ముడు పులస్తుమనుమడు నేయా చించితి బిడ్డడికొరకు 
విశ్రవసునికి తనయుడుఆతడు నా ప్రార్ధన- నువు మన్నించుమయా! 
రావణుపెరు వింటివికాదా? బాలునిపంపుట సాధ్యముకాదు. 
ఆ రావణుడు - వాణీపతిచే సుర, గంధర్వ, యక్ష, కిన్నరులె 
వరములనందిన అతిబలవంతుడు రావణునెదిరి నిలువగలేరు 
లోకకంటకుని రావణుతలచిన సుందోప సుందుల సంతతియైన 
మూడు లోకములు గడగడలాడును. మరీచు, సుబాహుల గెలువ గజాలము. 
రాక్షస ప్రభువు కావున వాడు యమునితొ సరిపడు వారాదనుజులు 
యజ్ఞ యాగముల చెరపగ రాడు వారిపాలబడి బిడ్డడు బ్రతుకడు 
సేవకులను - తన మిత్రుల నంపును గురిపెట్టగను చాలనిబాలుడు 
మారీచ, సుబాహులు వచ్చినవారు.” కావునపోరెద వారితొ నేను,” 
దశరథరాజు కలవరపడెను పుత్రుని యందు వాత్సల్యము త్రో 
మునితో పలికెను బ్రతిమాలు చును. రాజు పలుకుట వినిన కౌశికుడు 
“అంతటి వారితొ నేనే చాలను హోమము నందు ఆజ్యము మాదిరి 
నా బలగమ్ములు నిలువగలేవు మండి కోపమున కన్నులెర్రబడె. 
8 రఘురాముని॥ 

ఛచాచా (ఆ 
9 1 గాధేయుని క్రో ధము - వళిష్ణుడు దశరథుని ఒప్పించుట 
“స్వయముగ నీవు పలికినాడవు కోపించిన ఆ మౌనిని గాంచి 
కోరిన దిత్తును అంటివికాదా! పుడమి యెల్లను కంపించినది. 
మాటదప్పుట రఘువంశమునా? దేవతలందరు భయమునందిరి 


ఆడిదప్పి-నువు సుఖముగనుండుము.” _ తిరిగి మౌని అట రాజుతొ పలికెను : 


వ. 
వ్‌ ల 
షక. 
స స 
ఖ్‌ న్‌ న్‌. 
కలస ల 


42 


“ ఇక్షాకువంశమున పుట్టినవా డవు 
నియమ నిష్టలు కలిగిన వాడవు 
ధర్మము నిలపగ నిలచిన వాడవు 
నీవు- ధర్మము దప్పుట తగదు. 


సత్య సంధుడు హరిశ్చంద్రుడు 
అతని వంశమున పుట్టిన నివు 
అంతే అనుకొని యాచించితిని 
నాదే తప్పు! నను క్షమియింపుము. 


పలికి బొంకుట ధర్మము అయిన 
అసత్యవా దిగ సుఖముగ నుండుము 
వచ్చిన త్రోవనె పోదును నేను” 
కన్నుల నిప్పులు రాల్చిను మౌని, 


అంతట పలికను వశిష్టమౌని 
రాజుకు ధర్మ బోధన చేసెను 
"ఆడిదప్పుట న్యాయము కాదు 
ని సమ్మతితో కోరుకొనెను కద. 


సత్య వ్రతము చేపట్టిన వాడవు 
రరుత్ధృ వంశము నందు జననము 
ధర్మాత్మునిగా వినుతి కెక్కిన 

నీకు పాడియా అసత్య మాడగ? 


అనృత ఫలము తెలియుము నీవు 
యాగ ఫలమును తొలగ జేయును 
కావృన నీవు రామచంద్రుని 

కౌశిక మునితో పంపుట ధర్మము. 


బాలకాండము 


అగ్ని చ[క్రముచె అమృత భాండము 
రక్షిత మగును అటులే రాముడు 
అస్త్రము లేవియు తెలియ కున్నను 
గాధేయునిచే రక్షితు డగును. 


విశ్వామిత్రుడు బుద్దిమంతుడు 
నిలచిన ధర్మము - తెలియుము నీవు 
తపసుకునిలయము - అస్త్రము లన్ని 
తెలిసినవాడు అతిపరా క్రముడు. 


సురలు, బుషులు, అసురులలోను 
యక్ష, కిన్నెర, గంధర్వులలో 
అన్ని అస్త్రములు తెలిసినవారు 
మునికి సాటి మరి లే లేరు. 


ప్రజా పతులలో ' భృశాశ్వు సంతతి 
ధర్మ నిష్టములు అతి పరా క్రమమ్మె 
పాపులకందని అస్త్రములన్నీ 
శంకరుడొసగను కొశి కమునికి 


దక్షునిబిడ్డలు జయ, సుప్రభలు' 
భృశాశ్వుని తమ పతిగాపాంది 
ప్రకాశమానులు అగు కుమారులను 
ప్రసవించిరి, శత శస్రాస్తములుగ 


యాబది మంది అతి బలవంతులు 
దనుజుల జంపగ - చాలిన యట్టి 
కామరూపు లను “జయా ప్రసవించెను 
సుప్రభ సుతులు సంహారులయా! 


బాలకొండము 


వినుతి కెక్కిన - అమోఘమైన 


43 


స్వయముగ దనుజుల త్రుంచగలిగినను 


బల పరాక్రమము కలిగిరి వారు రాముని హితము కోరిన మౌని 

వారిని - కౌశికు డెరుగును బాగుగ వచ్చెను - నిన్ను యాచించుటకు 

కొత్త అస్త్రముల సృజి౦చ గలడు. నీ తనయునకూ నీకునుశు భమది.' 

అంతటి తేజము యశము కలిగిన వశిష్ణు పలుకులు వినిన దశరథుడు 

అతి పరాకక్రముడు కౌశిక మౌని మనసు కుదుటపడి సంతసమంది 

కొవున రాముని పంపుట కెంతయు రామచంద్రుని కౌశికమునితో 

సందేహించకు - నాపలుకులు విను. పంపగవలెనని నిశ్చయించుకొని. 
Hh క్రిరఘురాముని॥ 


౨9౨9 రామ-లక్ష్మణులు విశ్వామిత్రుని వెంట వెడలుట, 
బల- అతి బల మంత్రములు ఉపదేశము పొందుట 


వశిష్టమునివరు వచనమ్ములువిని 
దశరథరాజు నిండు మనసుతో 
లక్ష్మణు తోడగు రామచంద్రుని 
పిలచెను, మునితో పంపుట కొరకు. 


దుష్ట శిక్షణ శిష్ట రక్షణ 

చేయించుట కై ముని వచ్చెనని- 
తండ్రి పిలచె నను వార్తను వినిన 
రామచంద్రుడు సంతస పడెను. 


వచ్చిన కొమరుల కిద్దర కపుడు 
తలి దండ్రులు ఆశీస్సుల నిడిరి 
మంగళ శాసన మది పలుకగను 
పురోహితుడు శుభ వాక్కులతోను. 


దనుజుల వలన బాధలు కలుగక 
జయము నందు నటు మం;త్రించ గను- 
తండ్రి - తనయుని పిలిచి మక్కువతొ 
శిరసు మూర్కొని మునికి ఒసగెను. 


కోసలాత్మజా నం౦ందను డపుడు 
కౌశికమునితో సాగునని విని 
వాయువు మెల్లగ విచెను చల్లగ 
మార్గా యాసము కలుగ కుండునటు. 


దనుజుల భయము లేదిక మనకు 
అన్నటు మోగిను సురల దుందుభులు 


_ పూల వానలు. కురిసి తరువులు 


చల్లగ వెలిగెను రవి అంతటను. 


విశ్వామిత్రుడు ముందు నడువగా 

వెనుక లక్ష్మణుడు అనుసరించగా 
కోదండము తో కోమలమూర్తి = 

నడచెను కాననసీవులకంతట a 


మూడు తలలుగల పాముల రీతిగ 
భుజముల యందు అమ్ముల పాదులతొ 
సొమ్ములు మెరయగ దిక్కులు వెలుగ 
రక్షణ తొడుగులు ధరించి యుండి 


44 


అందమునందు మన్మథు గెలచి- 
బ్రహ్మ వెంబడి అశ్వనిసురలన 
స్కంధ విశాఖలు హరువెంబదీవల 


“ కౌరికు వెంట సాగిరి వారు. 


రామ లక్ష్మణులు వెంట నడువగా 
ముని పొంగెను తన మదిలో ఎంతో 
నారాయణుడు నాతో డనుచును 
నే తోడుందును శ్రీహరి కనుచు. 


ఒకటిన్నర యోజనముల దూరము 
సాగిరి - సరయూ దక్షిణ దిశలో 
విశ్వామిత్రుడు మధుర వచనముల 
“రామా! రమ్ము, జలములు గొనుము, 


సమయము మించక ఆచమించుము 


బాలకొ౦డము 


దనుజులు నీకు కీడొనరించరు 
నిదురలొనున్నను జయించ లేరు 
భుజ బలమందు నిన్ను మించరు 
ప్రతాప సుందర! ప్రకాశింతువు 


ఈ మంత్రములను బ్రహ్మ సృజించెను 
కావున సామాన్యము లివి కొవు 

బుద్ది బలము మరి యుక్తి చతురత 
లోకోత్తరమై జ్ఞానము నొసగును. 


మంత్రము పొందగ నర్హము లయిన 
సద్గుణ సంపద యున్నది నీకు 

అర్జున కిచ్చిన దానమువలన 
ఫలములు కలుగును కీర్తి కలుగును. ' 


మునిపలుకగను రామచంద్రుడు 


బలయు, అతిబల మంత్రమ్ములను శుచియై మంత్రమ్ముల రెండింటిని 
ఉపదెశించెద - అవి పఠియించిన గ్రవాంచె నంతట ముని చెప్పగను 
ఆకలి దప్పులు - శ్రమయు ఉండవు. శరత్కాలమున రవి వలె వెలిగను. 

గురువు చెప్పినటు నిష్టగచేసి 

కష్ట మెరుగని శ్రీమంతు లట 

పచ్చిక వైన సుమ సుకుమారులు 

నిదురించిరి ముని ముచ్చటలాడగ. 

gh శిరఘురాముని॥ 


23 


రాత్రి గడచి వ్రాభాత మాయెను 
ఆకులు, పచ్చిక పరచిన పక్కల 
నిదురించెడి ఆ రామలక్షణుల 
చూచి- కౌశికుడు పలిక మధురముగ : 


కామాశ్రమము- అంగదేశపు గాథ 


“కౌసల్య మాత సత్పుత్ర రామ! 
అరుణో దయమ్ము కాకుండ లెమ్ము 
నరులలో శార్జూల- సు ప్రభాతమ్ము 
తీర్చంగ లెమ్ముదెవాదికమ్ము 


బాలకొండము 


మేలు పలుకులకు మేలుకొన్న 
శ్రీరామ లక్ష్మణులు స్నానము తీర్చి 
అర్జ్యము నిచ్చి గాయత్రిని ఆట 
శ్రద్ధా భక్తితొ జపియించుకొని. 


సంధ్యో పాసన బ్రహ్మ యజ్ఞము 
సమిధాదానము ప్రాతఃసేవలు 
తీర్చి- గురువుకు ప్రణామ ముంచిరి 
సంతోషముగా బయలు దేరిరి. 


గంగా సరయూ సంగమ మైన 
మంగళ స్థలమున మూడు పాయలై 
పరుగిడు గంగను - తపసులు చేసిన 
పుణ్య స్థలమును చూచిరి వారు. 


పవిత్రమైన ఆశ్రమ వాటిక 
తీవ్ర తపస్సులు సాగిన చోటు 
చూచి సంతసము నందిన వారె 
వివరము లడిగిరి కౌశికమునిని. 


అంతట ముదముతొ మౌని తెలివెను 
గరళ కంఠుడు తపసులొనుండగ 


తపో భంగము కలిగించగను 
శ్రీకంఠుడు అటు హుంకరించెను 
నొసటి కంటితో చూడగ నంత 
బూది ఆయెను మన్మథు డచట. 


కాము డిచ్చట శివ నే త్రాగ్నికి 
అంగము లన్నీ ఆహుతి కాగా 
అనంగు డనిన పేరుతొ నిలచెను 
అపుడిది అయినది అంగదేశము 


ఈ ఆశ్రమము పవిత్రమైనది 
శంకరు డిచట తపమొనరించెను. 
కనబడు మునులు శిష్యపరంపర 
పాపము లేని ధర్మమూర్తులు. 


శుభదర్శన ఓ సుందర రామా! 

నేటి రాత్రి మనముందము యిచటె 
స్నాన జపములను తీర్చుకు-మనము 
పవిత్రాశమము ్రవేశింతు” మన 


వారి రాకను తెలిసిన మునులు 


జ్ఞాన చక్షువులు కలిగిన వారలు 


45 


శెలతనూజి సేవలు చేయగ 
రూపగర్వితుడు మన్మథు డపుడు 


పులకితు లైరి- దరికేతెంచిరి 
సత్కరించి ఆతిథ్యమునిడిరి, 


విశ్వామిత్రుడు కుశలములడిగెను 

సాయం సమయపు సంధ్యోపాసన 

ముగించి - అటనే కామా శ్రమమున 

కథలతొ నిద్దుర పుచ్చెను వారిని. । 
శ్రిరఘురాముని॥ 


RRR 


46 


2 4 


ప్రభాత సమయము నందెలేచి 
ప్రాతః కాలిక విధులను తీర్పుకు 
విశ్వామిత్రుడు ముందు నడవగా 
సాగిరి గంగా తీరమునకును. 


మును లేర్పరచిన నావనెక్కిరి 
వారందర కడ శలవునుఅంది 
రామలక్ష్మణ సమేతుడై ముని 
సంద్రము చేరెడి గంగను దాటగ. 


అంతట నీటిలొ పెద్ద ఘోషను 
వినిన రాముడు వివరము లడి౧ను 
సంతోషముతో విశ్వామిత్రుడు 
సరయూ పుట్టుక చెప్పసాగెను : 


“బ్రహ్మదేవుడు సంకల్పమున 

3లాసములో సరస్సు సృజించెను 
దానిని మానససరస్సు అందురు 
జలము పారెను సరయూ నదిగ. 


సరయూ నది-మన అయోధ్య తాకుచు 
ప్రవహించుచు యిట గంగను చేరును 
ఎత్తు నుండి ఆ సరయూ పడగా 
కలిగెడి శబ్దము వినబడుచున్నది. 


గంగా సరయూ సంగమమిది విను 
పుణ్య తీర్థము నమస్కరించుము. 
అనవిని, శ్రద్ధతొ నమస్కరించిరి 
దక్షిణ తీరము చేరిరి వారు. 


బాలకాండము 


సరయూ నది-తాటకా వని వృతాంతములు 


కాలి నడకను మువ్వురు సాగుచు 
భీకరమై మరి జనులు తిరగని 

నలగని నేల కలిగిన వనమును 

చేరగ- రాముడు అడిగె మునీంద్రుని : 


“క్రూర మృగములతొ నిండిన దీవని 
పలు రకమ్ముల వృక్షములుండి 
దొరగా శక్యము గాదు భీకరము 
దీని వివరము తెలుపు మునీం|ద్రా!' 


" కకుత్హృరామా! నాయన వినుము 
దారుణమైన వనమిది తెలిపెద 
పూర్వము- యిది- ధన ధాన్య సమృద్దము 
“వులద' “కరూశ' దేశము లివియే. 


పూర్వము ఇంద్రుడు వృత్రుని చంపగ 
బ్రహ్మహత్యతో పాపము నంది 

ఆకలి కలిగి ములము విడచుట 
సంభవించగా దేవతలందరు 


దివ్య తీర్థముల జలములు తెచ్చి 
అభిషేకించిరి. అశుచి తొలగగా 

మలద మనియును, కరూశ మనియు 
పేర్లు గాంచినవి ఈ ప్రదేశములు. 


అంతట ఇంద్రుడు సంతసమంది 
సౌభాగ్యముతో విలసిల్లగను 
వరములిచ్చె యిరుదిశములకును 
సుర లెల్లరును పాగడిరి ప్రభువును. 


బాలకొ౦డము 


అంతటి ను౦డి ధన ధాన్యములతొ 
అలరారెడి యీ రెండు దేశములు- 
తాటక యను నొక యక్షిణి యొక్క 
తాకిడి కటు లివి భ్రష్ణుఅయినవి. 


47 


నిరతము తాటక దుష్ట చేష్టలతో 

రెండు దేశముల పాడొన రించెను 

కొంత దవ్వులో మార్గ మధ్యమున 
నివసించును అది- అదె మన మార్గము. 


వెయ్యి ఎనుగుల బలముతొ పుట్టెను నా ఆనతి విను- నీ భుజబలముతొ 

కామరూప ఆ యక్షిణి - దానికి దుష్ట తాటకను సంహరించుము 

భర్త సుందుడు ధీమంతుడయా! దాని బాధ ఈ దేశము లందు 

నికులేదు ఆ తాటక భయము. నిళ్ళేషముగా తీర్చుము రామా! 

ఇంద్రుని పోలెడి పరాక్రమముతో ముందుకు వచ్చే సాహసి లేక 

పుట్టిన దనుజుడు మారీచుండు యక్షిణి భయమున ఇవి యిటులున్నవి 

యక్షిణి పుత్రుడు- నిరతము ప్రజలను  వివరములన్నీ తెలిపితి రామా! 

హింసల పెట్టి భయముతో నింపెను. వనవృత్తాంతము వింటివి తీరుగ. 

1శ్రీరఘురాముని॥ 

Hh 

25 తాటక యొక్క వివరము 

అమితవిక్రముడు మునిపలుకులు విని _ బ్రహ్మయక్షునికి పుత్రు నియక 

పురుష శ్రేష్ముడు రాముడు అడిగెను అంత బలముగల బాలిక నొసగెను 

“యక్షులు బలములొ తక్కువ వారు కన్యను, తండ్రి“ యుర్షుని' సుతుడగు 

ఆడుది అంతటి బలమెటు పొందెను?" సునందు కొసగను ఇల్లాలిగను. 

తిరిగి పలికెను కౌశిక మౌని తాటక సుతుడు మారీచుడు రుష్టుడు- 

“వరము వలన- ఆ- అబలకు అంతటి  సునందుడంతట అగస్తమునిచే 

బలము కలిగినది వివరించెద ఎను _చంపబడగను - తల్లీ కొడుకులు 

పూర్వము సుకేతుడను నొక యక్షుడు అగస్త్యమునివై విరుచురుబడగ. 

అతి పరాక్రముడు బిడ్డలు లేక అగస్వముని కోపించి శపించగ 

ఘోర తపస్సును ఆచరించెను మారీచుడు అట రాక్షసుడాయెను 

అంతట బ్రహ్మ సంతస మంది అంతట, తాటక ఘోర యక్షిణి 

తాటక అనునొక కన్యను ఒసగెను. రూపముమారి రక్కసి ఆయెను. 


48 


శాపము నంది తాటక యిచ్చట 
అగస్త్యముని - తా తిరిగిన చోటుల 
పవిత్రమైన వనము నెల్లను 
నిర్మానుష్యము చేయసాగెను. 


ఉప ద్రవమ్మయి దురాచారిణిగ 
భయము గొలుపు-ఈ దుష్టయక్షిణిని 
గో బ్రాహ్మణుల హితము కొరకును 
చంపుము రామా! శాంతి నొసగుము. 


శాప(గస్త యగు స్త్రీని చంపగ 
ముల్లో కముల సాహసి లెడు 
ప్రజావాత ముగు క్షాత్ర ధర్మమిది 
కావున స్త్రీయని దయ చూపకుము. 


బాలకొ౦డము 


రక్షకుడైన రాజు సర్వదా 
ప్రజారక్షణకు దోషము నయినా 
క్రూర మైనను హాపమైనను 
ఆచరించుటే - కర్తవ్య మది. 


విరోచను పుత్రిక - మంధరలఅనుస్త్రీ 
భూదేవిని చంపగ యత్నము చేయగ 
సురపతి - ఆమెను చంపనట్టుగా 
గాధ యున్నది విను శ్రీరామా! 


భృగునిల్లాలు శు క్రునితల్లి 

పూర్వము - ఇంద్రుని అంతము చేయగ 
యత్నము చేయగ మహావిష్ణువు 

ఆమెను చంపెను నిస్సంశయముగ 


రాజకుమారా! అధార్కికలగు 
స్త్రీలు ఎందరో - చంపబడిరయా! 


మహాత్ములెన వారివల్లను 
వారు మడసినటు తెలియుము నీవు, 
1శ్రీరఘురాముని॥ 
CRE 

926 తాటక సంహారము 
దశరథ తనయుడు రామచంద్రుడు గో బ్రాహ్మణుల హితము కొరకును 
పలికెను మునితో కడువినయముగ ప్రజల సౌఖ్యము మదిలో నిలపి 
“ముని ఆనతి అది శిరోధార్యమని మహిమోపెతుడ వగు నీమాట 
జనకుడు తెలిపెను ఆనతి నిడెను. నెర వేర్చెదను ఓ గురుదేవా!” 
పితృ వాక్య పరి పాలన ధ్యేయము అని పలుకుచు - శ్రీరామచంద్రుడు 
బ్రహ్మవాది వగు నీ ఆనతితో శత్రు తాపము, పెంచెడి వాడు 
ఆమెను చంపుట కర్తవ్యముగా పిడికిలి ముడిచి నారి లాగెను 


ఎంచెద నేను - సందేహించను 


నాల్లు దిక్కులు ఏక్కటిల్లెను. 


బాలకొండము 


తాటకావనము కంపంచినది 
తాటక ఎంతో తల్లడిల్లినది 

మూర్చ పోయెను- కోపమునందెను 
శబ్దము వచ్చిన వైపు పరుగిడెను. 


కోపము నిండి వికృతమయిన 
రూపము గలిగిన తాటక గాంచి 
రాముడు పలికెను తమ్ముని తోను 
“చూడుము భీకర మైన రూపము 


పిరికి వానికి గుండిలవియును 
మాయా బలముతో నిండి యున్నది 
ముక్కు చెవులను కోసెద నిదిగో 
పరుగిడ జేసెద దుష్ట రాలిని, 


ఆడుది అయినది బతికి పోయినది 
కర చరణములు నరికి వేసెద 
చలనము లేక నేల కూలును” 


అనుటయు- తాటక ముందుకు వచ్చెను. 


అది గా౦చిన ఆ కౌశిక మౌని 
హుంకారముతో భయమును గొలిపి 
శుభమగు ననుచు జయమగు ననుచు 
రామలక్ష్మణుల కాశీస్సుల నిడె 


తాటక అంతట ధూళిని లేపెను 
నింగి కెగసిన ధూళితొ నపుడు 
రామలక్ష్మణులు ముహూర్త కాలము 
తెలివి దప్పిరి- తాటక అపుడు 


మాయ మయ్యెను-మాయతొ యక్షిణి 
రాళ్ల వానను కురిపించ గను 
కోపము నిండిన రామచంద్రుడు 
శర పరంపరతొ అడ్డగించెను. 


రాళ్లను ముక్కలు చేసివేసెను 
తాటక చేతులు నరకివేసెను 
అలసిన తాటక ముక్కూ చెవులు 
లక్ష్మణ మూర్తి కోసివేసెను 


కామరూపియగు యక్షిణిఅపుడు 
వివిధ రూపముల మాయలచేత 
రాళ్ళవానను రురిపించుచును 
అతి భీకరము గ సంచరించెను. 


రాళ్ళ వానను ఎదుర్కొనెడి - ఆ 
రామ లక్ష్మణుల చూసి కౌశికుడు 
తగిన సమయ మాసన్న మైనదని 
సంతోషముతో పలికెను వారితొ. 


_ “మాయలు నేర్చిన దుష్టురాలిది 


యజ్ఞము చెరిపెడి పాప, యక్షిణి 
మాయాబలముచే వృద్ధినొందును 
ఎంతమాత్రము దయ చూపకుము. 


సంధ్యకు ముందే చంపుము దీనిని 
లేనిచా యక్షిణి బలము పెరుగును 
సంధ్యా కాలము వచ్చినంత నే 
పోరుట శక్యము కాక పోవును.” 


50 


అంతట రాముడు అస్త్రము వదలి 
యక్షిణి చేతలు నిలుపు చేసెను 
మాయా బలముగల తాటక - వేరే 
త్రోవలేకను ముందుకు వచ్చెను. 


కోపము నంది ముందుకు వచ్చెడి 
తాటక గాంచి రామచంద్రుడు 
నిశిత శరమును జొమ్మున నాటగ 
నేల బడినది అసువులు వీడి. 


తాటక వధతో - సురలు, ఇంద్రుడు 

సంతోషించిరి పాగడిరి రాముని 

పూజలు చేసిరి ముదము నందిరి 
పలికిరి మునితో ఆనందముగా : 


“ఓ మునిసత్తమ! శుభమగు నీకు 
తాటక సంహారము నీ (ప్రేరణ 
సంతస మందిరి సకల దేవతలు 
రామచంద్రుని అను గ్రహించుము. 


జూలకొ౦డ్లము 


ప్రజాపతి యగు భృశాశ్వు పుత్రులు 
సత్య పరా(క్రము లైనట్టివియు 
తపో బలమున సంపాదించిన 
అస్త్రము లొసగుము రామభద్రునికి 


రాముడు అర్హత కలిగిన వాడు 
భక్తితొ నిన్ను అనుసరించును 

స్థిర సంకల్పుడు - దెవకార్యమును 
చేయవలసిన - కారణ జన్ముడు. 


సురలు పలికి - తమ నెలవుల కరిగిరి 
తాటక వధతో మునిముదమంది 
రామచంద్రుని శిరసు మూర్కొని 
పోదము రేపు - ఆశమమున కనె, 


ముని వచనమ్ములు విని సోదరులు 
రాత్రి సుఖముగ గడపిరి అచట 

ఆ వేనమంతయు శాపము తీరి 
కుబేరవనమటు శో భించినది. 


యక్షిణి నట్లు అంతము చేసి 
సిద్ధులు, సురల ప్రశంసలంది 

రాత్రి వనమున సుఖముగ గడిపి 
ప్రభాత సమయము కాగా మేల్కొనె. 


2 / అస్త 


ప్రాభాతమున విధులను తీర్చి 
పలికెను మౌని రామచంద్రునితొ 
“తాటక వధతో తృప్తినందితిని 
అస్త్ర సంపద సర్వము నిత్తును. 


LIE 
పదానము 


శ్రి రఘురాముని॥ 


నే నొసగిడి యీ అస్త్ర బలము చే 


దేవదానవుల గంధర్ఫులను 
ఉరగులు మొదలగు వారందరిని 


వేశికరణమున జయించ గలవు 


బాలకాండము 


శుభమగు నీకు దశరథ నందన! 
దివ్యాస్త ములను యిచ్చేద నిపుడు 
దివ్యమయినది శక్తిమంత మగు 
దం౦ండచ[క్రమును ఒసగెద నీకు. 


మనుజపుంగవా! ధర్మచ క్రమును 
కాలచక్రము అతి భీకరమగు 
విష్ణుచ[క్రమును - ఐంద్రాస్త్రమును 
వజ్రాస్తమును యిచ్చెద నికు. 


ఉత్తమ శూలము యిచ్చెద నీకు 
బ్రహ్మ శిరస్సను అస్త్రము మరియు 
ఐషీకమ్మును - ఉత్తమాస్త్రమగు 
బ్రహ్మాస్త్రమును ఒసగెద నీకు. 


నరపు౦గవ! ఓ రాజకుమారా! 
మోదకి - శిఖరి - గదలను యిత్తును 
ధర్మపాశమును - కాలపాశమును 
ఉత్తమమైన వరుణపాశమును, 


వారుణాస్త్రమును యిచ్చెద నీకు 
ఓ రఘనందన! శుష్కాశనిని, 
ఆ(ర్రాశనిని - పైనాకాస్త్రము 
నారాయణాస్త్రము నొసగెద నీకు. 


దోషరహితుడా! అగ్ని దేవునకు 
ప్రియమగు అస్త్రము శిఖరమ్మను నొక 
ఆగ్నేయాస్త్రము - ప్రధన మనేటి 
వాయవ్యాస్త్రము నొసగెద నీకు. 


హయ శిరస్సను అస్త్రము మరియు 
క్రొంచాస్త్రమును - విష్ణు శక్తియు 
రుద్ర శక్సియను - దివ్య శక్తుల 
ఒసగెద నీకు కరుత్ధృరామా! 


అదేవిధముగ భయంకరమ్మగు 
దానవవీరులు ధరించువాటిని 
కంకాళమ్మును - కాపాలమును 
ముసలము తోడుత కంకణ మిచ్చెద. 


వెద్యాధరమను గొప్ప అస్త్రమును 
నందనమను నొక ఉత్తమ ఖడ్గము 
గాంధర్వాస్త్రము _ మానవాస్త్రము 
ప్రశ్వాపనము- ప్రశమనమిత్తును. 


సౌరమను నొక అస్త్రము నిచ్చెద 
శోషణమున్నూ - సంతాపనమును 
విలాపనమ్మును ఓ రఘునందన! 


51 


మదనుని ప్రియమగు మదనము నిచ్చెద, 


ధుర్ధర్దమును - వైశాచమును 
మోహనమను దీవ్యాస్త్రములన్నీ 
ఒసగెద నికు స్వీకరింపుము 


మనుజ శ్రేష్మడవు మహిమాన్వితుడవు. 


తామసమ్మును - సౌమనమ్మును 
సంవర్తనము - మౌసలమ్మును 


సత్యము - మాయాధరముల నిచ్చెర ల 


ద ర్స ణమిచ్చెద > స్వీకరించుము. | 


52 బా లకొ౦డ్రమ్ను 


రిపుల తేజము హరించునట్టి అస్త్రమ౦త్రమును కౌశికమౌని 
భయంకరమ్మగు తేజఃప్రభము ఉపదేశించి జపమొనర్చగ 
సౌమ్యము- శిశిరము- సుదామనమును అస్త్ర దేవతలు వచ్చి - రాముని 
దారుణమైన భగాస్త్రమిచ్చెద. అధీనమైరి ఆనందముతో. 
శీతేషువును- మానవమ్మను అస్త్ర దేవతలు అంజలులొగ్గ 
అస్త్రములిచ్చెద గ్రహించు రామా! అధిదెవతముగు రామునితోను 
నేనొసగిన ఈ అస్త్రము లన్నీ పలికిరి ప్రయముగ “ఓ రఘునందన! 
కామరూపములు అతిబలమైనవి. నీకింకరులము అయితిమి మేము.” 
సర్వోత్తములగు అస్త్ర ములివ్వి రాముడు ముదముతొ పూజలుచేసి 
స్వకరించుము- సురలకు సైతము అస్త్ర దేవతల చెతితొ తాకి 

లభ్యము గాని అస్త్ర సంపద “నిత్యము మిరు నా మనస్సును 
ఒసగెద ' నంచు ఉపదేశించెను. అనుసరించు ' డని ఆనతి నిడెను. 


అస్త్రములందిన రామచంద్రుడు 
దివ్యతే జమున వెలిగెను అచట 


భక్తితొ మునికి నమస్కరించి 
పలికెను తీయగ సాగుచు నంత. 
శిరఘురాముని॥ 
RRR 

28 అస్తముల ఉపసంహారము ఉపదేశించుట 
' భగవత్సముడవు ఓ మునిశ్రేషా! ప్రతిహారతము - పరాజ్మఖమ్ము 
అస్త్ర సంపదతొ బలము నిచ్చి తివి అవాజ్మఖమ్ము - లక్షాక్షమును 

" అస్త్ర బలముల ఉపసంహారము విషముము మరియు దృఢనా భమ్ము 
ఉపదేశించుము దయగొని నీవు.” నుహానాభము - దుందునాభము 
రాముడు అడుగగ విశ్వామిత్రుడు సునాభకమ్ము - జ్యోతిషమున్ను 
“శతవ క్రమ్ము - దశీర్షమును కృశనము - నైరాశ్యము - విమలమ్ము 
సత్యవంతము - సత్యకీర్తియు యోగంధరము - హరిద్రమున్ను 


ధృష్టము- రభసము- పద్మనా భము దెత్యము - ప్రశమన - సార్చిర్మాలియు 


బాలకొండము 


ధృతియు-మాలి- వృత్తిమంతము 
రుచిరము మరియు ఏతృసౌమనము 
విధూతమ్మును- మకరము- మరియు 
కరవీరకరము- ధనము- ధ్యానము 


కామరూపము- కామరుచియును 
మోహము- అవరణమ్ము- జృంభకము 
సర్వనా భము సంతానమును 
వరణము-శీతో దరమను- వన్నియు 


భృశాశ్వు తనయులు కామరూపులు 
ప్రకాశవంతము మంత్రము లివ్వి 
ఉపసంహారము లుపదేశించెద- 
పాత్రుడవీవు శుభమగు ననుచు. 


ఉపదేశించగ అస్త్ర దేవతలు 
తేజముకలిగి సుఖము కలుగగ 
దివ్యాకృతులు కలిగినవారు 
అగ్ని - ధూమము రూపముతోను 


93 


రాముడు (ప్రేమగ వారిని గాంచి 
“సమయములోన నామది నిలచి 
తగు సహాయము చేయుడు మీరు 
అంతవ రకును స్వేచ్చ పొందు” డనె. 


అంతట ఆ మంశ్రాధిదేవతలు 
ఎంతో వినయము భక్తితో డను 
రాముని కచట ప్రదక్షిణించి 

మరలిపోయిరి వచ్చిన త్రోవనె. 


అస్త్రము లన్నిటి ఉపసంహారము 
తెలుసుకు - రాముడు బయలుదేరుచు 
కౌళికమునిని మధురముగాను 

అడీగెను వనసోయగమును చూపుచు 


“గిరిచెంతను అట మేఘము తీరుగ 
పక్షుల కిలకిల రవముతో డను 
మృగములు నిండిన తరుసముదాయము 
వివరము నే వినకోరితి ' ననెను. 


సూర్యచంద్రుల పోలిన రూపులు “ఓ మునిశ్రేష్ణా! గగుర్చు కలిగెడు 

రాముని కంతట ప్రణామముంచి తాటకావని దాటివచ్చితిమి 

దోసిలియొగ్గి వనయముతోను ఈ ప్రదేశము సుఖముగ నున్నది 

నీ ఆనత్తికై వేచియు౦టిమన ఇదియొక ఆశ్రమ మన్నటు లున్నది. 
ఈ ఆశ్రమము ఎవరిది స్వామీ? | 
యజ్ఞవిఘ్నము కలిగినదెచ్చట? 


యజ్ఞభూమి ఎటనున్నది? దేవా! 
వివరములన్నీ తెలుపుము మాకు.” 





54 


29 


సర్వము తెలిసిన జగన్నాయకుడు 
తెలియని వానిగ అడుగుట వినిన 
విశ్వామిత్రుడు వాత్సల్యముతో 

వివరించెను తన ఆశమగాథను : 


“ఓ రఘురామా! దేవ శ్రేష్ణుడు 
సకలజగత్తుకు ప్రభువగు విష్ణువు 
తపోయోగములు సిద్దించుట$ 

వందల యుగములు తపమిట చెసెను. 


వామనుడుగ ఉదయించకముందు 
విష్ణువు తపస్సుచేసెను యిచట 
కాశ్యపమౌని యీ ఆశ్రమమున 
తపముచెసెనిది సిద్దా శమము. 


అడిగినవారికి లేదనడెపుడు 
వైరోచనుడగు బలి భూవిభుడు 
సురలను, ఇంద్రుని గెలిచి- ధర్మముగ 
మూడు లోకముల నేలుచుండెను. 


అంతట సురలు అగ్నితొ కలసి 
ఇటకేతెంచి తపసులొనున్న 
హరినిగాంచిరి అనిరి దీనముగ : 
“బలియొక యాగము చేయుచుండెను. 


యాగసమాప్తి కాకపూర్వమే 
దెవకార్యము- సురలకు మేలు 
చేయుడు- లేనిచొ బలి, మాకసలు 
అజేయుడగును అని ప్రార్థించిరి. 


బాలకొ౦దడ్రవ 


సిదాశమ వృత్తాంతము 
థి ఇది 


ఘటనాఘటన సమర్ధుడే బవ 
వామనమూర్తిగ ఓనారాయణ! 
దేవతలకును మేలు చెయుమన 
శ్రీవత్సాంకుడు సరియనిపలికను. 


ముని గ్రేష్ణుడగు కశ్యపమౌని 

భార్య అదితి తో అతినిష్టగను 
పుత్రుని బదయగ తపమున నుండగ 
ప్రీతినంది నారాయణుడపుడు 


దర్శనమివ్వగ ముని కర్తించెను 
అంతట విష్ణువు వరము కోరుమన 
“నా పుత్రునిగా అవతరించి- నువు 
సురల దుఃఖములు తీర్చుము త౦డ్రీ! 


నా తపమిచట సిద్ధించినది 
సిద్దాశ్రమముగ ప్రసిద్దికక్కును. 
ధి ధ్‌ 
సరియని పలికెను శ్రీ వల్లభుడు 
అదితి పుత్రుడి వామనుడాయెను. 


వామనుడపుడు బలికడకే గి 
మూడడుగులు నేలడిగి సరియన 
వెరిగిన వటుడై ముల్లోకములు 
నిండిను- బలిని బలిమితొ అణచెను. 


ఎదిగిన వటుడు వామనమూర్తి 
నిండిన లోకములన్ని తిరిగి 
ఇ౦ద్రునికివ్వగ సురలు - మునులు 
సంతోషించిరి కీర్తన చేసిరి. 


బాలకాండము 


ఇచ్చట తపసు చేసిన వారికి 
శ్రమకలుగదయా! ఓ రఘునందన 
వామును నిలయము ఈ ఆశ్రమము 
పుణ్యభూమి - నే నుందును యిచటే. 


నా యాగమును భగ్నముచేయగ 
ఇచ్చోటకు ఆ దనుజులు వత్తురు 

నా ఆశ్రమమది అచ్చట నివు 
దుష్టులనంతము చేయుము రామా! 


55 


చంద్రునితో పునర్వసు తారల 
జంట ఉన్నటు మునితో నున్న 
రామలక్ష్మణుల గౌ౦చిన మునులు 
కొశిరమునికి పూజలు సలిపిరి. 


మునుల ఆదరము సత్కారములు 
పొందిన - రామ లక్ష్మణు లిద్దరు 
కొంత తడవు విశ్రాంతి నందిరి 
విశ్వామిత్రుని కంతట ప్రణమిలి 


మనమేగునది ఆశ్రమ సీమకు “ఓ మునిపుంగవ! శుభమగు నీకు 
నా ఆశ్రమమది నీదేనుసుమా!” నేడే నీవు యజ్ఞము కొరకై 
అంతటవారు మునితో' అచట దీక్ష వహించుము- యజ్ఞ సిద్ధిచే 
ఆశ్రమమం౦దు అడుగుబెట్టగ సిద్దా శమము సార్థక మగును.” 
శ్రీరఘురాముని॥ 
HHH 


రా ౦చి-సుబాహుని త్రుంచుట 
ఏ 0 శ్రీరాముడు మారీచుని శిక్షించి-సుబాహుని త్రుంచు 


ఉచిత సమయమున వినయకుతుకమున కీరిమంతులగు రాజ పుత్రులు 


రామ లక్ష్మణిలు అడిగిరి మౌనిని 
““ఏ సమయములో అసురులు వత్తురు 
యజ్ఞ విఘ్నము నివారించెదము. 


మాకు తెలియక ఆ సమయమది 
అతిక్రమించుట జరుగకూడనిది 
అంతట మునులు వారితొ పలికిరి 
ఉత్సాహమునకు సంతస మందిరి. 


“నేటినుండి మరి ఆరు రాత్రులు 
మీరీ యజ్ఞము సంరక్షించుడు 
కౌశికవౌని దీక్షలొ నుండెను 
మౌన వ్రతమును చేకొనినాడు.” 


మునుల మాటలు విని శ్రద్ధగను 
ఆరు దినములు రేయింబవళులు 
తపోవనమును రక్షణ చేసిరి, 


అయిదు దినములు గడచి అంతట 
ఆరవ దినము ప్రారంభమున 
రాముడు- తమ్ముని 'పొచ్చరించెను 
సంసిద్భునిగా నుండగ చెవ్పిను. 


ఉపాధ్యాయుడగు కౌశికమౌనితొ 
బుత్విక్కులతో కూడిన యట్టి 
యజ్ఞవేదిక ప్రజ్యలించెను 
కౌశికుయాగము సాగుచు౦డిను. 





56 


హోమ ద్రవ్యము పూర్తిగ నిండెను 
యజ్ఞవేదిక ప్రజ్వరిల్లెను 
సమ౦త్రకముగ యజ్ఞము సాగగ 
అంతట ఆకాశములో నప్పుడు. 


భయంకరమ్మగు ధ్వని పుట్టినది 
మేఘము మాదిరి ఆ రాక్షసులు 
మాయలు పన్నుచు పరుగిడి వచ్చిరి 
అనుచరులతొ అట నింగిని నిలదిరి. 


ఆ రాక్షసులు రక్త ప్రవాహము 
కురిపించగను- యజ్ఞవేదిక 
కలుషితమగునని గ్రహించి రాముడు 
సోదరు గాంచి పలికి నప్పుడు : 


“తమ్ముడ లక్ష్మణ! దుష్టులు వీరు 
మాంసభక్షకులు ఈ దనుజులను 
గాలికి మేఘము చెదిరిన రీతిగ 
మానవాస్త్రమున పారద్రోలెదను. 


కోపించిన ఆ రామచంద్రుడు 
ఉత్తమమయిన ప్రకాశమైన 
మానవాస్త్రమును సంధించి అట 
జొమ్మున వేసెను మారీచునికి. 


శక్తి మంతమగు అస్త్ర ధాటికి 
ఆగలేక ఆ నీచ మారీచుడు 
నూరు యోజన దూరమునున్న 
కడలిఒడ్డుకు - విసరి వేయబడె. 


బాలకాండము 


మూర్చ నందిన మారీచుని - తన 
మానవాస్త్రము గొనిపోయెడు నెడ 
రాముడు తమ్మునితో పలిక నట: 
+. ధర్మబుద్దిగల అస్త్రము చంపదు.” 


అంతట రాముడు పాప కృత్యులను 
యజ్ఞ విఘ్నము చేసెడి దనుజుల 
చ౦పెద ననుచు ఆగ్నేయా సము 
సుబాహుపైన వేసెను అపుడు. 


అస్త్ర ఘాతముచె దనుజుడు అంత 
అసువులువిడి నేల రాలెను 
రాముడంతట వాయవ్యాస్త్రము 
వేసి- దనుజులను చెదరగొట్టెను. 


రామచంద్రుడు దనుజుని త్రుంచి 
పూర్తిగ వారిని చెదరగొట్టి అట 
ప్రకాశించెను ఇంద్రుని వోలె 
పూజలనందెను మును లందరిచే. 


యజ్ఞ సమాప్తి అయిన దనుకనే 
కొనికమౌని ఆనందముతో 
రాముని చూచి పలికెను అంత 
'- కృతార్థడనైతిని కీర్తిమంతుడా! 


తం(డ్రిమా టను పాలించితివి 

విర విక్రమము చూపించితివి 

నీ విజయముతో యీ ఆశ్రమము 
సార్థకమాయెను సిద్దా శ్రమమని. 


॥శిరఘురాముని॥ 


బాలకొండము 


57 


ప్ర శే విశ్వామిత్రుని యాగసమాప్తి- జనకుని యాగమునకు రామలక్ష్మణ 
సహితుడై మునులతో విశ్వామిత్రుడు తరలుట 


రాజుగపుట్టి బుషయైనట్టి 
విశ్వామిత్రుని యాగము గాచి 
త౦ండ్రిమాట నెరవేర్చిన తృప్తితొ 
సుఖముగ నిద్రంచిరి సోదరులు. 


ప్రాభాతమున నిద్దురలేచి 

ప్రాతఃకాల కృత్యము లొనర్చి 

ముందు గురువుకు- ఆవల బుషులకు 
నమస్కరించి పలికిరి తీయగ : 


“ ఈ సోదరులు మీ సేవకులు 
తపోవంతుడవు అతి సమర్శుడవు 
సేవ చేయుటది కల్పించితివి 
తరుణోపాయము సేవుకూర్చితివి. 


మీ ఆశీస్సులు బలము నొసగును 

మీ కార్యమ్మది తెలియజేయుడు” 
అనిన మాటలకు ముని ముదమందెను 
అంతట మునులు పలికిరి తిరిగి : 


“మిధిలానాథుడు జనక భూపతి 

ధర్మాత్ముండొక యజ్ఞము చేయగ 
సంకల్పి౦చెను పోయెద మచటికి 

_వత్తువ రామా! మాతో నచటికి. 


జనకరాజుకడ దేవదత్తమగు 
అతి ప్రసిద్ధిగల ధనుస్సు గలదు 
దేవరాతుడను రాజుకు- సురలు 


పూర్వము యిచ్చిరి - మహిమో పేతము. 


ధనుసు నెత్తగ సురాసురులకు 
సాధ్యముకాదు నరులొక లెక్కా? 
ఆశతొ ఎందరొ ముందుకు వచ్చి 
సిగ్గుతొ వెనుకకు పోవుచుండిరి. 


రఘుకులదీపక! మహాత్ముడైన 
జనకుని యజ్ఞము చూతువు రమ్ము 
అమోఘ చాపము హర్షదాయకము 
పూజలు చేతురు ఆ చాపమునకు. 


శాస్త్ర విధిగను యజ్ఞము చేసి 
మెప్పించి సురలను, మిధిలానాథుడు 
“సునాభ' మను ఆ దివ్యచాపమును 
కోరగ- యిచ్చిరి సురలు రాజుకు.” 


బుషుల మాటలు వినిరి సోదరులు 
విశ్వామిత్రుడు సాగుచునంత 
వనదేవతలకు నమస్సు లిడెను 
హిమవత్రాంతము పోయెదననెను. 


విశ్వామిత్రుని వెంట మృగములు 
పక్షులు - చనువుగ మిత్రులమాదిరి 
వచ్చెను - వాటిని ముని మురిపెముగ 
మరలిపామ్మని చెప్పిప౦పెను. 


దూరము సాగిరి సాయం సంధ్యలొ 
విధికృత్యములు శోణనదమున 
తీర్చుకు- వారు కౌశిక మునియు 


కూర్చొని యుండగ రామచంద్రుడు. - 


ఏరి 


బాలకొ౦డము 


లతాశో వితము తరులతొ నిండిన 
ఈ ప్రదేశము ఎవ్వరిదనుచు 
ఉత్సాహముతో నడుగగనంత 
ముదముగ కౌశికముని పలికెనట.। 


RRS 
కుశుని వృత్తాంతము 


32 


“రామా! వినుము పూర్వకాలమున 
తపోవంతుడు బ్రహ్మపుత్రుడగు 
కుశుడను గొప్ప మహిమాన్వితుడు 
సాధు శ్రేష్ణడు ఉండెడివాడు. 


ఉన్నత వంశమున౦దు బుట్టిన 
విదర్భ రాజు కూతురు నతడు 
పరిణయమాడి సద్గుణయుతులగు 
నలుగురు పుత్రుల బడసె నంతట. 


“కుశాంబుడు'న్ను “కుశనాభుడును” 
'' ఆధూర్త రజసుడు  “వసువిను నలుగురు 
తేజోవంతులు అగు పుత్రులతో 

పలికను - భూమిని పాలించమని 


బ్రహ్మకు పుత్రుడు అయినను కుశుడు 
క్షత్రియ కన్యను పరిణయమాడి 
పుత్రుల బడసినవాడు - పుత్రులళొ 
పుడమివాలన పుణ్యము అనెను. 


బుష పలుకులువిని నలుగురు పుత్రులు 
యోగ్యములయిన స్థలము అందున 
న్యాయము తప్పక రాజ్యపాలనము 
చేయసాగిరి ప్రజలు మెచ్చగ. 


శ్రీరఘురాముని॥ 


“కౌశాంబి'ని ఆ కుశాంబుడుండి 
'“'మహోదయమ్ము న కుశనాభుడును 
“ధర్మారణ్య” నగరమునకును 
ఆధూర్తరజసుడు రాజుగ నుండి 


“గిరి వ్రజపురమును”” రాజధానిగా 
వసువురాజుగా ఎలిరి చల్లగ 

ఈ ప్రదేశమున ప్రజలందరిని 
వేసురాజేలెను మనసు నిండుగా. 


దీనికి రక్షణ కనబడునట్టి 
మహాపర్వతము లవిగో ఐదు 
మగధలొ పుట్టిన “శోణ' నది అది 
మణిహారము వలె పారును మధ్యలొ 


పశ్చిమ ముఖమై పారును ఈ నది 
పచ్చని వెరుల ప్రాణము శోణ 
వసువు చక్కగా తీర్చి దిద్దగా 

శో భలీనె యీ ప్రదేశమంతయు. 


అందములొలికే సుందరి “ఘృతాచి” 
ఆమెను చేకొని కుశనాభుడట 
రూపవంతులు తేజోవంతులు 
నూర్శురు కన్యల బడసెను అంత. 


బాలకొండము 


బంగరు కాంతుల మేని సాగసుల మేమెవన్వరమో తెలియగ లేవా? 
నిండిన వయసు పొంగుల దేలి శాపము నిచ్చి శిక్షించెదము 
మబ్బులయందు చుక్కలమాదిరి కానీ తపసు వ్యర్థము చేయము 
ఆడుచు పాడుచు వనమున తిరిగెడి ధర్మము తప్పి మసలకు నీవు. 
కన్యారత్నము లందర చూచి ధర్మాత్ముడు అతి తేజోవంతుడు 
మన్మథ వశమున చిక్కినవాడై అతనికి తగిన సంతతి మేము 
వాయుదేవుడు వారలగాంచి తండ్రి నిర్ణయము-మా కానందము 
తనకు భార్యలా సుఖపడమనుచు మాకు భర్తలను అతడే తెచ్చును.” 
“నా కాంతలు మీరందరు అయినచాొ జంకక పలికిన కన్యల పలుకులు 
మరణము లేక దేవతలగుదురు' విని కోపించి- వాయుదేవుడు 
అనిన గాలితో కన్యలు పలికిరి. వోరి దేహముల విసురుగ తిరిగి 
“కుల స్త్రీలతొ మాటాడుట యిటులా? వంకర దేహుల గావించెనట. 
చరాచరముల నుందువు నీవు వికార దేహములు కలిగినయట్టి 
భూత కోటులను రక్షించెదవు కన్యలు గృహమున కేగగ నంత 
పరుల పవిత్రుల చేసెడివాడవు గాంచిన తండ్రి మనసు చెదిరినది 
పవనుడవైతివి నీకిది తగునా? కోపమునిండెను వివరములడిగెను. 

“శోకము నాపుడు తెలుపుడు నాకు 

ఇంతటి దుర్మార్గమునకు ఎవడు 

కారణమయ్యెను? అడిగి అంతట 

ప్రత్యుత్తరము వినగ నిలచెను. 

॥శ్రీరఘురాముని॥ 
ఛే 

33 బ్రహ్మదత్తుని వృత్తాంతము 
కన్నుల నీరు కురియగ - కన్యలు క్షమయే దానము యజ్ఞము క్షమయే 
తండ్రికి సర్వము తెలియబరచిరి క్షమయే సత్యము ధర్మము క్షమయే 
అంతట తండ్రి - వారల గాంచి కను సాధించగ చాలిన- భువిలో 
పాగడెను వారి ఓరిమి కంతయు. సర్వము సాధించిన వారగుదురు.. 


59 


60 


సలికను : ఓరిమి నిలయము రాజు 
తనయల ఓర్పుకు సంతసమంది 
తగిన వరునికి సచివుల కూడి 
కొలువుదీరి యోచించ సాగెను. 


అంతట ''చూళి అను నొక మౌని 
నిశ్చల తపమున నున్న సమయమున 
ఊర్మిళ పుత్రిక “సోముద యను నొక 
గ౦థర్వకన్య కొలిచెను మునిని 


శుశ్రూషలతో మెప్పించగను 
మదిలో కోరిక తెలియబరచమన 
పవిత్రుడైన బ్రహ్మజ్ఞాని యగు 
పుత్రుని బడయగ కోరిక యనెను, 


బాలకాండము 


అవివాహితను శరణు వేడితి 
తపోవంతుడవు పుణ్యమూర్తి వన 
సంతస మందిన చూళి మహబుషి 
సంకల్పముచే పుత్రు నొసగెను. 


సోముద యంతట తన కుమారునికి 
''బహ్మదళత్తు” డని పేరు బెట్టెను.. 
కాంపఏల్యమునకు రాజై అతడు 
ఇంద్రుని పోలి ఎలసాగిను. 


కుశనాభుడు తన కన్యలందరిని 
బ్రహ్మదత్తునికి రాణుల చేసెను 
పాణిగహణము జరిగినంతనే 
వెనుకటి సుందర రూపము లందిరి. 


వుణ్యమూర్తియగు అల్లుని గాంచి 
ఆనందించెను ఆ మహరాజు 
కుబ్బరూపములు పోయిన కన్యలు 
భర్త మహిమకు భక్తి నిండిరి. 


RRR 


॥శ్రిరఘురాముని॥ 


చె 4 ఎవళ్వామిత్రుడు తన జన్మ వృత్తాంతము వివరించుట 


కుశనాభుడు తన తనయ లందరిని 
భర్త వెంబడి పంపి అంతటను 
పుత్రుని కొరక యజ్ఞము చేసెను 
అంతట (బ్రహ్మకు మానస పుత్రుడు 


తనను తండ్రియగు కుశుడంతటను 
యజ్ఞము చెసిన తనయుని గాంచి 
పుత్రుని బడయగ దీవనలిచ్చి 
బ్రహ్మ లోకమున కేగెను అపుడు 


తండ్రి దీవన ఫలియించగను 
ధర్మనిష్ణుడగు “గాధి” యను నొక 
తనయుని పొందెను కుశనాభుండు 
గాధి తనయుడను నేనే రామా! 


కుశుని వంశజుడ కౌశికుని గను 
గాధి కుమారుడు గాధేయు నిగ 
కీరిమంతులగు వారి వల్లను 


పొందితిక్తీర్తి పుణ్య ఫలమది 


బాలకాండము 61 


నౌ సోదరి, ఎను- దశరథనందన నా వంశమును నా గురించియు 
పాతివ్రత్యపు మహిమ చేతను తీరుగ నీకు చెప్పితి రామా! 
దేహముతోను స్వర్గము కేగెను ప్రాద్దుపోయినది నిద్దురపామ్ము 

- స్వార్థ రహాతయై జీవకోట్లను ప్రయాణమునకై సిద్ధము కావలె, 
పునీతులనుగా చేయగదలచి తరువులు నిలచెను సవ్వడి లేక 
ఆకాశమును వదలి పారెను మృగములు, పక్షులు నిదురలొ మునిగెను 
వామవత్సర్వత ప్రాంతమందుగ నింగి నిండుగా తారలు నిండగ 
తన్గకతాను దిగి వచ్చినది. కనులున్నటుల కనబడుచున్నది. 
పుణ్యనదిగను కీర్తి గడించెను చల్లని చంద్రుడు వెన్నెల జల్లెను 
నా సోదరి అన నాకును కీర్తియె ... నిశచరములు మాంస భక్షకులు 
సత్యవతియని కౌశికి యనియు రాక్షస గుంపులు భయము గొలపగ 
పేరు గాంచినది బుచీకుపత్ని. సంచరించుచు నున్నవి నిశిలో.. 
దివ్యమూర్తి - తా పుణ్యనది అయి కొశికమౌని అటుల చెప్పగా 
లోకము యొక్క హితమును కోరుచు మునులందరును మేలు మేలని 
సుందర వామవ త్రాంతము నందు పాగిడిరి విశ్వామిత్ర మునీ౦ద్రుని 
ఉన్నది సోదరి - ఉందును అచటె. వంశో దృవులను పొగడిరి వారు. 
యాగ నిర్వహణ నియమ విధులకై '“బ్రహ్మ సమానులు మి వంశజులు 
సోదరి కింత దూరమునున్న నీవు కీర్తితో నిలచిన మూర్తివి 
సిద్ధా శ్రమము చేరితి రామా! మీ సోదరి - నది యశము నందినది 
నీ విక్రమమున కోరిక తీరెను. ధర్మాచరణకు నెలవగు వంశము.” 

ప్రశంసలందిన విశ్వామిత్రుడు 
_ పశ్చిమాద్రిలో సూర్యునివోలె 


_ నిదురించెను- శ్రీరామలక్ష్మణులు 
_ అచ్చెరువందిరి, నిద్రలొ మునిగిరి. 
॥శిరఘురాముని॥ 


62 


బాలకాండ 


3 ల్సి గంగ - ఉమల చరితము 


' భర్త బాంథవ లెమ్ము తెల్లవారినది 


నింగి భానుడు తొంగి చూచుచున్నాడు 
శుభముకలుగునునీకు శ్రీరామచం ద్రా! 
బయలుదేరగ నీవు సిద్ధముగ నుండు.” 


చల్హగ పలికిన మౌని పలుకులకు 
మెల్లగ లేచి పూర్యాహమున 
చేయవలసిన నిత్య కర్మలు 
పూర్తిచేసుకు మౌనితొ బలికెను : 


"నిర్మలమైన జలకము లుండి 
ఇసుక తిన్నెల శోభల నిండి 
లోతగు శోణను దాటుట ఎట్టు? 
తెలియబరచుము తాపసోత్తమా! 


మహర్షులు వారిగెడి త్రోవలొ 
నడచెదమయ్యా రఘుకుల దీపక!” 
కానన సీమల నడచుచు వారు 
పవిత్ర నదియగు గంగను చూచిరి. 


పావన గంగలొ స్నానముచేసి 
పితృ తర్పణము నివేదనమును 
శ్రద్ద గచేసి ఆ ముని శ్రేష్టలు 
శేషము భుజించి కూర్చొనిరచట. 


రామభద్రుడు అడి? మునీం|దుని 
మూడు మార్గముల పవిత్ర గంగ 
రత్నాకరుని చేరుట తెలుపుడు? 


అనగా మౌని ముదముతొ తెలిపెను : 


'“హిమవంతుడను పర్వత రాజు 
వివిధ ధాతువుల ప్రకాశించుచు 
సొందర్యములో ఎన్నికలైన 
పుత్రిక లిరువుర కలిగియుండెను. 


మేరువు పుత్రిక కోములాంగి యగు 
మనోరమయె హిమవంతుని భార్య 
వెద్దకూతురు- గంగ, పావని 
బిన్నకుమార్త- ఉమగా వరిగిను. 


దేవతలంతట పర్వతరాజును 
దేవకార్యములు నిర్వహించుటకు 
పవిత్రగంగను త్రిపధగామినిగ 
ప్రసాదించుమని ప్రార్థన చేయగ 


సురల ప్రార్థన విని హిమవంతుడు 
ముల్లో కములకు హితము రూర్చగా 
పవిత్రగంగను అందజేసెను 
ఆనందించెను ముల్లోకములు. 


దశరథరామా! ఆ హిమవంతుని 
రెండవ కూతురు ఉమయను కన్య 
తీవ్రనిష్టతో ఫాలనేత్రుని 

తపసుచేసి మెప్పంచ గలిగిను. 


తవోనిష్ణ యగు ఉమాబాలను 
లోక పూజ్యయగు కన్యను అపుడు 
ప్రసన్నుడెన శంకరునకును 
ఇచ్చి-వాదములు కడిగెను రాజు, 


బాలకొండము 


శల రాజసుత లిద్దరు వారు 

గంగా - ఉమలు, వింటివ రామా! 
ఆకాశమునకు గంగ వెడలిన 

. వృత్తాంతము వినిపించితి నీకు. 


63 


సురలోకమునకు అప్పుడు వెళ్ళిన 
పవి త్రగంగ ఇదియే రామా! 

నిత్యము - నిర్మలమైన జలములివి, 
శిరో ధార్యములు పాపహరణములు. ' 


న్‌ా 1శ్రీరఘురాముని॥ 
ర న 


3 6 పార్వతీదేవి దేవతలను- భూమినిశపించుట 


రామచంద్రుడు అడిగె మునీంద్రుని 
దేవలో కమున - మనుజలో కముల 
పావనిగంగ ప్రభవించిన ఆ 
వృత్తాంతమును వివరించుమన. 


ఉత్తమనదిగా వినుతి కక్కుట 
శాశ్వతరీర్తిని పొందిన విధము 
తెలియబరచుమన - కౌశికమౌని 
గ౦గ చరిత్రము చెప్పెను అంతట. 


“పూర్వము - శివుడు పార్వతిదెవిని 
పరిణయమాడి - మక్కువ నిండి 
నూరు దివ్య సంవ త్సరమ్ములు 
గడపినగాని ఆ దంపతులకు 


తనయుడు ఉదయించగ లేదపుడు 
బ్రహ్మ మొదలగు దేవతలందరు 
భయమునందిరి - పుత్రుడు కలిగిన 
తేజోవంతుని భరించు టెట్టని, 


బోళాశంకరు నందరు స్తుతించి 
తేజము నతనిలొ నిలుపుకొనమని 
లోకములన్నీ కాపాడు మని 
కోరగ- సరియనె శంకరదేవుడు. 


'నా తేజమును భరించ నెవ్యరు 
సమర్భులో మరి తెలుపుడు' అనగ 
భూమి అందుకు సమర్గురాలన 
తేజము విడచెను శంకరు డంతట. 


శివని తేజముతొ నిండిన భూమి 
భగ్నమగునటు తోచగనంతట 
దేవతలందరు అగ్నిని కోరిరి 
“వాయువుతో, నువు, తేజముదాల్చుము.' 


అగ్ని- వాయువు దాల్చిన తేజము 
శ్వేత పర్వతము అయినదంతట 
అగ్నసూర్య సదృశము అయిన 
రెల్లువనమట ఏర్పడెనప్పుడు. 


అగ్నినుండి అతి తేజోవంతుడు 
కార్తికేయుడు జననమందెను 
కృత్తికలతనిని పెంచుటచేతను 
కార్తికేయునిగ వినుతికక్కను. 


బుషిగణమంతయు ప్రీతినందిరి 
శివ పార్వతులను పూజించిరట 
కానీ కోపమునిండిన పార్వతి 
సురలనుగాంచి శాపమునిడిను. 


64 


'పుత్రునిబడసెడి కోరిక నాకు 
తీరకపోయెను మీ కొరికచె 
కావున మీమీ భార్యలు కూడ 
సంతులేనివారగుటది తథ్యము. 


భూమిని కూడా శపించె పార్వతి 
“పుత్రులు కలుగట సహింపకుంటివి 
కావున - పుత్ర సౌఖ్యమునందవు 
ఎందరొ రాజుల భార్యగనుందువు. 


త / 


“శంకరుడచట తపమున నుండగ 
అగ్నిని ముందు నిడుకొని సురలు 
బ్రహ్మను చేరి వినయము నిండి 
ప్రణామముంచి పలికిరి భక్తితొ. 


ఆదికాలమున సేనాపతిగ 
శంకరునొసగి దయ జూచితివి 
తపములొనుండెను శంకరుడిపుడు 
కర్తవ్యమును తెలియబరచుమని” 


సర్వ లోకముల పితామహుడగు 
బ్రహ్మపలికిను మధుర వాక్యముల 
“శెలకుమారి శాపమువలన 
దేవతలకు ఇక సంతు కలుగదు. 


రావున- ఈమె - ఆకాశగంగ 
అగ్నిదేవుడు ఈమెయందున 
రిపులగెలిచెడి తేజోవంతుని 
దేవసేనలకు అధిపతి నందును. 


pth 
కుమారస్వామి జననము 


బాలకాండము 


శాపమున౦దిన వారందరును 
సిగ్గుతొ దుఃఖము నిండగచూచి 
శంకరుడచట పార్వతితోను 
బామా ద్రైనుత్తర శిఖరమునందు. 


తపముచేయగ సాగెను అంతట 
తీవ్ర తపస్సులొ లగ్నమాయెను 
రామా! ఇదియే పార్వతి చరితము 
గంగ ప్రభావము వివరించెద విను.. 


శ్రీరఘురాముని॥ 


హిమగిరీంద్రుని బ్యేష్టపుత్రిక 
గంగ - మాతయగు సత్పు త్రునికి 
ఆ బాలుడును పార్వతిదేవికి 
ప్రీతిపాత్రుడై యశమునందును.” 


బ్రహ్మ పలుకుల ముదమునందిరి 
పూజలు సలి స్తుతించి - అంతట 
క3లాసగిరిని చేరిరి వారు 
అగ్నిని కోరిరి సేనాపతి. 


సరియని పలికి హుతవాహుడట 
గంగను చేరి తెలిపెను తీరుగ 

'' దేవతలందర అభీష్టమిది విను 
దేవీ! గర్భము ధరించు నీవు.” 


అనలుని పలుకులు విని గ౦గమ్మ 
రూపమున౦దిను మూర్తిగ నిలచెను 
అంతట సౌందర్యము నటగాంచి 
శంకరు తేజము విడచెను అగ్ని, 


బాలకాండము 


అగ్ని విడచిన తేజముతోను 
నిండెను గంగ - భరించలేక 
దుఃఖము నిండి నిలబడలేక 

. దేవ పురోహితుడగ్నితొ పలికెను : 


'వృద్ధినందిన తేజమ్మును నే 
భరింపలేను అశక్తురా లను' 

అనగా అగ్ని హిమగిరి చరియలొ 
గర్భము నుంచగ చెప్పెను గంగకు. 


దశరథరామా! గంగ అంతట 
గర్భమునచట వెలువరించెను 
భూమిని చేరిన దివ్య మిశ్రమము 


స్వర్ణము - రజతముగా వెలుగొందిను. 


కారమువలన రాగి - ఇనుములు 
అందలి మాలిన్యముతో నంతట 
సీసము - తగరము లుద్భవించి, మరి 


_సకల ధాతువులు భువ నుదయించెను, 


గర్భమునుండి వెడలిన తేజము 
పర్వత వ్రాంతమునంతయు ఫ్రాకి 
స్వర్ణమైనది - అంతటినుండి 
అగ్నిరూపమని బంగరున౦దురు, 


అచ్చటనున్న తరువులు - తీగలు 
పొదలు సమస్తము బంగరు ఆయెను 
శరవనమందు పుట్టిన బాలుని 
సెనాపతియగు దివ్య బాలుని 


వెంచగ సురపతి - సురలందరును 
కృత్తికలను నియమించి పంపగను 
సంతోషముతో తను బాలకుడని 
వాత్సల్యముతో ఆకలి తీర్చిరి, 


నెపాలిచ్చెద - నే ముందనుచును 
ఆర్హురు కృత్తిక లంతటరాగా 

ఆరు ముఖములతొ పాలను ద్రావెను 
ఒక్కపూటలో వృద్ధినందెను. 


గర్భము జారుటచే ఉదయించెను 
కావున - స్కంధుడు అందురు వీరుని 
కృత్తికలాతని వెంచుటచేత 


కార్తికేయుడని యశము నందెను. 


అతి బలవంతుని తేజోవంతుని 
అసురుల జయించు అమితో త్సాహుని 
దేవగణములు ముందు నిడుకొని 
సేనాపతిగా అభిషేకించిరి. 


ఓ రఘురామా! గంగ వృత్తాంతము 


_ కుమార జననము వివరించితిని 


కార్తికేయుని భక్తులందరును 
దీర్భాయుష్కులు అగుదురు భువిని. 


కకుత్ధృరామా! స్కందుని భక్తులు 
కొమురులు - మనుమలు గలిగినవారై 
భువిలో సుఖములు అన్నియు పొంది 
కార్తికేయుని నెలవు చేరెదరు.” 


65 


1శ్రీరఘురాముని॥ 


66 


బాలక 


ఏ [థి సగరుని వృత్తాంతము- అశ్వమేధము నారంభించ 


భువికి దిగిన గంగమ్మను గూర్చి 
తెలియజోప్పిను కౌికమౌని 
'“సగరమహిపతి అతి ధర్మాత్ముడు 


అయోధ్య నలెను పూర్వము - రామా! 


ఎంతో చక్కగ పరిపాలించెను 
సంతులేక తను పరితపించెను 


వైదర్భుని రూతురు 'కేశిని, రాజుకు 
పెద్దభార్య - అతి ధార్మికురాలు. 


అరిష్టనేమి పుత్రిక, సుమతి 
అందచందముల సాటిలేనిది 
సగరుని రెండవ భార్యగ పతితో 
సర్వ సౌఖ్యములు పొ౦ందుచు౦డిను 


భార్యలిద్ద రితొ రాజు వెడలెను 
హిమవత్సర్వత ప్రాంతము జేరి 
'భృగు ప్రప్రవణము' అనునొకగిరిపె 
తపము చేసెను సంతతి కొర. 


నూరు వత్సరము లటుల గడచినవి 
భృగుమహర్షి ఆ తపసుకు మెచ్చి 
సంతతి కలుగగ వరము నొసగెను 
కిరి కలుగునని ఆశీస్సు లనిడె. 


'నీభార్యలలో ఒక్క భార్యకు 


నంశకర్తయగు పుత్రుడు కలుగును- 


అరువదివేల పుత్ర సంతతి 
కలుగును రెండవ భార్యకు అనెను. 


అంతట కేశిని వంశకర్తయగు 
పుత్రుని వరముగ కోరుకొన్నది 
కీర్తిముంతులగు అరువదివేల 
పుత్రుల కోరెను సుమతి అప్పుడు 


ప్రదక్షణీంచి నమస్సులు౦చ 
బయలుదేరెను రాజు సతులతో 
'అసమంజు డను పుత్రుని బడసెను 
సగరునివలన కేశిని అంతట. 


గుండ్రని రూపగు గర్భ ఏండమును 
ప్రసవించినది సుమతి అప్పుడు 
దానిని చల్పుకు అరువది వెల 
పుత్రులువచ్చిరి - వినుమిది రామా! 


నెతితొనిండిన కడవలయందు 
దాదులు వారిని ఉంచి పెంచిరి 
యౌవ్వనదశలో అందరు పుత్రులు 
అందమునందు మిన్ననిపంచిరి. 


అసమ౦జుండు రాజుకు జ్యేష్ణుడు 
తమ్ములందరిని- పల్లలొందరినా 
జలములందు పడవెచెడీవాడు 
వారుమునుగగ సంతసపడుచు 


పాపకార్యముల నాచరించుచు 
సజ్జనులను మరి హింసించగను 
రాజు - అతనిని నగరము నుండి 
వెడలగొట్టెను కరుళ్సృరామా! 


బాలకాండము 


అసమ౦జునికి కుమారుడాతడు 
'అంశుమంతుడు' ప్రియభాషణుడు 
అతిపరా క్రముడు - అతడు జనులకు 
ఎంతో హితుడై యశము గడించెను. 


చయ 


సగర పుత్రులు భూమిని త్రవ్వుట 


39 


సగరుడు యాగము సాగించెనని 
ముని చెప్పగను రాముడు అడిగెను 
“మా పూర్వీకుడు సగరుడు యజ్ఞము 
చేసిన విధమును వినగోరుదు ' నని. 


ముదమునంది అట కొశరమౌని 
సగరుడు చేసిన అశ$మేధమును 
విశదముగా వఎవరించెను వారికి 
తేజోవంతులు శ్రద్ధగ వినిరి. 


''హిమగిరినుండి వింధ్యాచలము 
నడుమనున్న ఆ పుణ్య స్థలమును 
యజ్ఞము చేయుట కనువైనదియని 
నిర్ణయించుకొని వదలిరశ్వమును. 


కురుత్సృరామా! అంశుమంతుడు 
మహారథముతో దృథమగు వింటితొ 
సగరుని అనతి మేరకునపుడు 
అనుసరించెను యాగాశ్వమును. 


ఇం|దుడు అంతట మాయరూపమున 
ఉక్ట్వాహ మను - పర్వదినమున 
యాగాశ్వమును అపహారించెను 
అపుడు బుత్విజులు పలికిరి రాజుతొ : 


67 


కొంతకాలము జరిగిన పిదప 

సగరుడంతట యాగము చేయగ 
సంకల్పించి బుత్విక్కులతో 

శాస్రోర్రుగా యాగము మొదలిడె,” 
1శ్రీరఘురాముని॥ 


'యజ్జకర్తవగు నీకపకారము - 
యజ్ఞము విఘ్నము చేయుటకొరకి 
ధూర్తుడు ఎవరో యాగాశ్వమును 
అపహరించెనది మాకును అశుభము. 


కొవున నీవు వేగమె వెదకి 
తురగము తెచ్చుట కర్తవ్యమ్మన 
అతిబలవంతులు అరువది వేల 
తనయుల చూచి రాజు పలికెను : 


“దానవు లెవరో దొంగిలించిన 
తురగముకొర్వక బయలుదేరుడు 
ఆమడకొ కనిగ అంచెలంచలుగ 
వెదకుడు భూమిని మీరందరును. 


యాగాశ్వమును - దొంగనుకూడా 
పట్టుకొనక - యిక మరలకూడదు 
అంశుమంతుడు, నేనును యిచటే 
ఉందుము మీరు బయలుదేరు డన 


సంతోషముతో సగరకుమారులు 
బయలుదేరి అట భూమిని వారు 
ఆమడ కొకడై శిఖరము వంటి 

గోళ్ళతొ పదునగు శూలమ్ములతో 


68 


భూమిని బిల్చుచు సాగిరి అంతట 
భరింపరాని ధ్వని కలిగినది 


పాములు మడ సిను జంతువు లరచెను 


పరుగిడలేక దానవు లేడ్చిరి. 


నాల్గుదిక్కులు నిండెను ధ్వనులళొ 
అరువది వేల సగరకుమారులు 
భూమిని చిందరవందర చేయుచు 
త్రవ్విరి పాతాళము వరకపుడు. 


DDD 


బాలకాండము 


అంతట సురలు గ౦ధర్వులును 
పన్నగులందరు బ్రహ్మనుచేరి 
సగరకుమారులు చేసిన దంతయు 
భయముతొ నపుడు విన్నవించిరి. 


'ఈతనివలన యాగము ఆగెను 

ఈతడు తురగము నెత్తుకుపోయెను 

అనుచు ప్రాణులను చంపుచుండిరి 

భూమిని ధ్వంసము చేసిరి దేవా!' 
॥శ్రిరఘురాముని॥ 


40 అరువది వెల సగరకుమారులు భస్మమగుట 


కమలాసనుడు పలికె సురలతో 
'నవద్వీపములు కూడిన భూమి 
వాసుదేవునిది- ఆ మహాత్ముడు 
భస్మము చేయును వారందరిని. 


ప్రతి కల్పమున భూమి యిట్టులే 
త్రవ్వబడునది చింతింపకుడు” 
అని చెప్పగను వచ్చినవారు 
సంతసమం౦ది వెడలిపోయిరి. 


భూమిని త్రవ్వి ప్రదక్షిణించి 
తురగముగానక తం డ్రినిచేరి 
శ్రమ వివరించి తురగముగాంచెడి 
' మారోపాయము వివరించమన 


పుత్రులజూచి కోపమునంది 
తురగము కొరకై తిరిగి త్రవ్వుడు 
తురగములేక తిరిగిరాకుడు' 


అనగ తిరిగి అటభూమిని త్రవ్వుచు. 


'విరూపాక్షమను' దిగజమ్మును 
చూచిరి వారు - నమస్కరించిరి 
అష్టదిగ్గజము లన్నవి నిరతము 

శిరముల భూమిని మోయుచుండును. 


బరువువల్లను కలుగుబాధను 
తొలగించుకొన పర్వదినముల 
శిరసూగించును భూమివ ణకును- 
తూర్పునగాంచిరి 'విరూపాక్షమును.' 


ఆవల దక్షిణ దిశలో త్రవ్విరి 
'మహాపద్మ మను మదగజమునట 
చూచిరివారు - ప్రదక్షి ణించిరి 
అంతటవారు త్రవ్వుచుసాగి 


పడమటి దిశలో 'సౌమనసమ్మును 
ఉత్తర దిశలో "భద్ర మనియెడి 
మదకరింద్రముల చూచి భక్తితో 
ప్రదక్షిణించి కుశలమునడిగిరి. 


బాలకాండము 


69 


తిరిగి త్రవ్విరి ఈ శాన్యమున వాసుదేవుని పరుషములాడిరి 
కోపమునిండి సగరకుమారులు ముని వేషముగల దొంగని పలికిరి 
అటుల త్రవ్వుచు ఒక ప్రదేశమున యజ్ఞవిఘ్నము చేయు ఘాతకా! 
దివ్య పురుషుని గాంచిరి వారు. నికిపుడెవ్వరు రక్షణ అనిరి. 
తపస్వరూపుడు దేవదేవుడగు మూర్ముల గాంచిన మౌని అంతట 
కపిల మహర్షిని గాంచిరి వారు హుంకరించెను (క్రోధము నిండెను. 
ప్రక్కనవున్న అశ్వము గాంచిరి అంతట వెడలిన గక్రోధజ్వాలకు 
సంతసమంది - దురుసుతనమున భస్మమైరి ఆ సగరకుమారులు. 
hh ॥శ్రీరఘురాముని॥ 


4. శ అంపమంతుడు యాగౌశ్వము తెచ్చుట- గంగను దివినుండి 


విల్లు-ఖడ్గములందుకు పోవల 
మొక్కదగిన వారందరి కచట 
మైొక్కుచు - భక్తితొ ఆశీస్సులుగొని 
" విఘ్నపరులను జయించిరమ్ము. 


తాత మాటకు సరియని పలికి 
బయలుదేరెను అంశుమంతుడు 
భూమిని త్రవ్విన మార్గముబట్టి 


అనుసరించి అట గజమును గాంచెను. 


భువికెట్లు దించుట అని యోచించుట 

" పుత్రులజాడ తెలియకపోయెను మేరువు సరియగు గజమును చూచి 
సమయము చాలా జరిగిపోయెను ప్రదక్షిణించి అశ్వము జాడయు 
చింతతొ సగరుడు అంశుమంతుని వెదుకబోయిన ఏనతండ్రులయొక్క 
వీరుని పంపెను వెదకుట కొరకై వివరము లడిగెను గజరాజునట. 
'శూరుడవీవు ధెర్యవంతుడవు రవికులమ్మున పుట్టినవాడగు 
జాడ తెలుసుకొని వేగమెరమ్ము తేజోవంతుడు అంశుమంతునితొ 
భూమియందు అతి భీకరమయిన పలికెను గజము ' జయము కలుగును 
భూతములుండును కావున నీవు అశ్వము దొరకును కార్యము తీరును.' 


ఆ విధముగను అంశుమంతుడు 
దిగజమ్ములను చూచి - వాటిని 
అడుగుచు సాగెను అవి అన్నియును 
“లభించు నీకు యాగాశ్వము అనె. 


దిగజమ్ములట త్రోవ చూపగను 
సాగుచు అచట బూడిదకుప్పలు 


గాంచినవాడి దుఃఖమునిండి 


రోదించెను తన ఏినతండడ్రుల్ల. 


వ 

క 
సు 

స్టా | 

స్‌ 


70 


కన్నుల నిరు కురియుచుండగా 
గాంచెను అచట యాగాశ్వమును 
పినత౦డ్రులకు జలమును విడువగ 
వెదకను అచట నీటివనరుకి. 


అంత దవ్వులో ఒక ప్రదేశమున 
పినతం[డ్రులకు మేనమామయు 
పక్టికులముల అధిపతి- పూజ్యుడు 
ఎట్టిని- పచ్చని మేని రంగుగల 


బాలకొ౦డము 


బ్రాహ్మణ కోపము దహించె వీరిని 
ఉదకదానము చేయకపోయిన 

ఊర్థ్వలో కములు కలుగవు గనుక 
పవిత్రతీర్థము తెచ్చుట ఉచితము. 


నిస్పారమగు జలములు విడువకు 
పావనిగంగను భువికే దింపుము 
హిమగిరీం డ్రుని పెద్దకూతురు 
పవిత్రగంగతొ కార్యము తీర్చుము. 


గరుత్మంతుని గాంచెను అంతట భస్మరాసుల పై గంగమ్మను 
అంశుమంతుని గాంచి ఖగపతి పరుగిడజేయుము పవిత్రమూర్తి! 
ప్రియముగ బిలచి-' చింతిల వలదు అప్పుడు వీరు నరకము చేరక 
వీరి మరణము లోక సమ్మతము. స్వర్గము చేరి సుఖము లందెదరు. 
విశ్వము నిండిన విష్ణుమూర్తి-తను గరుత్మంతుని పలుకులు వినెను 
కపిలుని రూపున విరందరిని యాగాశ్వముతో అయోధ్యచెరి 
దుష్కార్యములను చేసెడి దుష్టుల తాతకు సర్వము తెలియ బరచెను 
దండించెను యీ విధముగ వినుము. సగరుడు యాగము సలిపి దుఃఖముతొ. 

గంగను నేలకు దింపుట ఎట్లని 

ఆలోచనతో మార్గము తోచక 

ముప్పదివేల సంవత్సరములు 

భూమినేలి తను స్వర్గమేగెను. 

he 1శ్రీరఘురాముని॥ 


4 2 అకాశగంగను భరింపగ పరమశివుని ప్రార్థింపుమని 
భగీరథునికి బ్రహ్మ తెలుపుట 


“సగరుడు స్వర్గము జేరెను రామా! 
ధార్మికుడేయిన అంశుమంతుని 
రాజుగ అభిషెకించిరి మంత్రులు 
అతని కుమారుడు ' దిలీపు' డయ్యా! 


దిలీపునకును రాజ్యమునిచ్చి 
అంశుమంతుడు హిమా ద్రిచేరి 


ముప్పది రెండు వేల ఎండ్లట 
తపసును చేసి స్వర్గమేగెను. 


బాలకాండము 


తేజోవంతుడు దిలీపుడంతట 
పితామహులకు జలకియలెటుల 
చేయగవలెనని చింతతొ నుండెను 
దిలీపు కొమరడు ' భగీరథు' డయా! 


ధార్మిక చింతన కలిగినవాడగు 
అత్మజ్ఞానియగు దిలీపునకును 
యశముతెచ్చు అతి ధార్మికమూర్తి 


భగీరథుడు - సత్పుత్రుడు కలిగెను. 


దిలీపుడటులే గంగను దింపెడి 

మార్గముతో చక - ముప్పది వేల 
సంవత్సరములు రాజ్యముచేసి. 
ఇంద్రలోకమున కరిగెను అంత 


రాజబుషియగు భగీరథుండు 
రాజ్యము - మంత్రుల వాలగనుంచి 


Tl 


వేల ఎండ్లు అట తపముచేసెను 
విధాతమెచ్చి అతని తపసుకు 
వరము కోరుమన భగీరథుండు 
భర్తితొ బ్రహ్మకు అంజలి ఘటించి 


'సగరపుత్రులు నా ప్రయత్నమున 
జలతర్పణము అందుకొనవలె 
పావనగ౦గ బూడిద రాసుల 
ప్రవహించినచో స్వర్గమేగిదరు. 


వాణీనాథా! కులము నిలుపగ 
కుమారునిమ్ము రెండవ వరముగ'- 


అంతట బ్రహ్మ ఆనందించి 
శుభమని పలికి వరములనొసగి 


'హిమగిరీంద్రుని పెద్ద కూతురగు 
గంగ- భూమిపై పడగా- పుడమి 


గంగను భువికి దింపుటకొరకు ఓర్వజాలదు ఆ తాకిడికి 

యత్నము చేయగ సంకల్సించెను. కావున శివుని ప్రార్థించుమునువు. 

గో కర్ణ క్షేత్రము చేరెను అతడు త్రినేత్రుడొకడే గంగనుదాల్బగ 

నెలకొకమారే ఆహారముతిని శక్తి మంతుడని రాజుకు చెప్పి 

జితేంద్రియుండై చెతులు ఎత్తి అను గ్రహించగ గంగకు చెప్పి 

దీర్ణతపస్సును ఆచరించెను. వెడలెను బ్రహ్మ వచ్చిన సురలతి. 

1శ్రీరఘురాముని॥ 

RRR 

4 3 గంగావతరణము 

““దేవదేవుడగు కమలాసనుడు సంవత్సరమటు ఘోర తపముచే 

వెడలినంతనే భగీరథుండు ఫాలనే త్రుని మెప్పించగను 

బొటన వ్రలివై నిలబడి, రామా! ప్రత్యక్షమైన పార్వతీపతి 


శివునిగూర్చి అట తపము చేసెను 


గంగను శిరసున దాల్చెదననెను. 


72 


అంతట గంగ దూకెనుశిరమున 
శివుని శిరస్సున పడె వేగముతో 
దూకెడి గంగ మదిలో తలచెను 
'శివృనితొ కూడి ఈ వేగముతో 


పాతాళమునే ప్రవేశింతును' - 
గంగ గర్వము (గవాంచి పశుపతి 
జటాజూటమున బంది చేసెను 
బిందువు చిందక నిలచెను గంగ. 


ప్రయత్నించెను పవిత్ర గంగ 
నేల దిగుటకు వశముగాకను 
జటామండలము నిరో ధించగ 


సుడులు తిరిగెనట బహువత్సరములు. 


భువికి సాగిన పవిత్ర గంగ 

శివుని శిరస్సున దూకిన గంగ 
జాడ తెలియక భగీరథుండు 
తిరిగి శివునికి తపముచేసెను, 


తపసుకు మెచ్చి గరళకంఠుడు 
వామవత్పర్వత సరస్సు నందు 
బ్రహ్మ నిర్మిత బిందు సరస్సున 
గర్వమునణచి గంగను విడచెను. 


అటు జారిన ఆ పవిత్ర గంగ 

ఎడు వాయలై అందులొ మూడు 
'హ్లాదిని- 'పావని' - ' నళిని” అనునవి 
తూర్పు దిక్కుగా సాగె వేగముగ. 


బాలకాండము 


మంగళతోయము లింకొకమూడు 
'సుచక్తువు మరి 'సీతయు' 'సింధువు' 
సోయగమొలకగ సాగెపడమర 
భగీరథునితో సాగ- ఎడవది. 


భగీరథుడు తన తేరుతొ ముందర 
యశస్వవెంట గంగ నడచెను 
పాపభంగ ఉత్తుంగ తరంగ 
సాగుటగాంచిరి ధన్యజీవులు. 


వేడిగల గంగ గలగల నడువగ 
జలచరములట సాగసుగ తేలగ 
సోయగమొలికెను పుణ్యభూమిని 
శో భలీనినది పుడమియెల్లను. 


ని౦గిను౦డి అట శంభుని శిరసురు 
శిరసునుండి అట నేలకు దిగిన 

గంగను చూచిరి గ౦ధర్వులును 
సురలు, బుషులు, యక్షులు చూచిరి. 


శ్రేష్టము లైన గజములపెన 
ఎశాలమైన ఎమానములపై 
మేలుతురగముల ఆశీనులు అయి 
గాంచరి గంగను కలుష విభంగను. 


భువికి దిగిన ఆ పవిత్ర గంగను 
అవతరించిన ఆకాశగంగను 
చూడవచ్చిన సురల తేజముతొ 
ధరించిన ట్టి ఆభరణము లతా. 


బాలకాండము 


మబ్బులు వీడిన అకాశముది 


నూరుసూర్యు లుదయించి నట్ల్టయి 


రాలెడి జలచర సంపదలవ్వి 
మెరపుతీగ లుదయించినట్లయె. 


గంతులు వేయుచు సాగిన గంగ 
నురగలు ఎగసెను నింగికి నేలకు 
హంసల గుంపులు శరన్మేఘములు 
నిండినట్టు ఆకాశము తోచెను. 


వేగముగలిగి వొంపుల ఒదిగి 
సూటిగసాగి ఎత్తును ఎక్కి 
రాలలొపారి రవళులునిండి 
పల్లములం౦ందు ప్రవవాంచుచును. 


గాలితాకిడికి అలలా నిలచి 
వెనుక వచ్చెడి నిటికిలొంగి 
నేలనుండి ఆ నింగిని చూచుచు 
వేడిగాసాగను పవిత్రగంగ. 


పాపపంకిలము పార॥ద్రో లెడు 
సంకిలమసలే లేని తోయముల 
సొగసుగ జారెను ఆకాశగంగ 
నేలను పరుగిడె ఆ శివగంగ. 


శివుని శిరస్సున నిలచిన గంగ 
అతిపవి త్రమై నిలచిపోయినది 
కావృన, బుషులు దేవగణములు 
నరులందరును శిరసునదాల్సిరి. 


73 


శౌపగ్రస్తులె నేలకు జారిన 
స్వర్గవాసులు గంగలొ మునిగి 
పాపముతీరి నాకము చేరిరి 
శుభముల నెలవు గంగని పాగడిరి. 


భగీరథునితో సాగెను గంగ 

గంగతొసాగిరి సురలు, బుషులు 
యక్షులు- కిన్నర - గంధర్వులును 
ఉరగులు - అసురులు- జలచరమ్ములు. 


భగీరథుడు తను సాగినదిశలో 
సాగినగంగ యజ్ఞము చేసెడి 
జహ్నామహబుష యజ్ఞవాటికను 
పూర్తిగ జలముతొ ముంచివేసెను. 


గర్వించెడి ఆ గంగనంతను 
యాజకుడైన జహ్ను మహార్షి 
కోపమునిండి త్రాగివేసెను 
అచ్చెరువాయెను వచ్చెడివారికి. 


అంతట సురలు బుషులందరును 
వినుతించిరి ఆ జహ్నుమున౧ంద్రుని 
గంగను మౌనికి సుతగాజేసిరి 
వాత్సల్యములో మునిగెను ఆ ముని. 


తేజోవంతుడు సంతుషడయి 
చెవిలోనుండి విడచెను గంగను 
కావున రామ! జహ్నుసుతయని 
జాహ్నవియనుచును గంగనందురు. 


74 


భగీరథుని రథ మార్గము సాగుచు 
కడలిని కూడా చేరెను గంగ 
పవిత్రమూర్తి మనో రథమ్మును 
తీర్చగ దిగెను పాతాళమునకు. 


He 
సగరపుత్రులకు ఉత్తమలోక ప్రాప్తి 


4 4 


“పాతాళమునకు గంగ చేరను 
భస్మరాసులను ముంచి వేసెను- 
బ్రహ్మ అంతట భగీరథునితో 
పలికెను-' రాజా! ధన్యుడవైతివి. 


అరువదివేల సగర పుత్రులు 
తరింపబడిరి నియత్నమున 
సురలవోలె వారందరు - రాజా! 
స్వర్గము చేరిరి పాపము తీరి 


కడలిలొ జలము ఉండు వరకును 
ఉందురు వారు నాలోకమున 
పవిత్ర గంగ ని కుమారి యగు 
ప్రసద్ధినందును నీ నామముతో 


స్వర్గ - మర్త్య - పాతాళముల 
ప్రవవా౦చెడి యీ పవిత్రగంగ 

తీిపథ అనుచును పిలువ బడును మరి 
భగీదధిగను వినుతికెక్కును. 


రాజా! నివు సగర పుత్రులకు 
గ౦గతొ శ్రద్దగ తర్భణమిమ్ము 
ని ప్రతిజ్ఞ నెరవేర్పు కొనుమయా! 
ధార్మిక శ్రేష్టుడు సగరుని వలన 


బాలకాండము 


అతి ప్రయత్నము ప్రయాసతోను 

భగీరథుడు - తను పవిత్ర గంగను 

గొని చేరెను అట భస్మరాసులను _ 

సగర పుత్రులను స్వర్గము బేర్చెను.. 
॥శ్రిరఘురాముని॥ 


కీరిమంతుడగు అంశుమంతుడును 
రాజబుషియు - మరి నాతో సమమగు 
తపోవంతుడగు దిలీపు వలనను 

గంగను తెచ్చుట జరగక పోయెను 


గంగావతరణము చేయించితివి 
యశశ్చంద్రికలు వెలుగును నిరతము 
ధర్మకార్యముల పొందగలిగిన 
బ్రహ్మలో కమున స్థానమందితివి. 


ఓ నర శ్రేష్ట! గంగలొ మునిగి 
పునీతుడవయి పుణ్యము నందుము 
పెద్దలందరికి తర్చణమ్ములిడి 
మరలిపామ్ము నే-పోయెదరాజా!' 


దేవలోకమున కేగెను బ్రహ్మ 
ధర్మసమ్మతిగ జలతర్పణములు 
పెద్దల కిచ్చి భగీరథుండు 
రాజ్యము చేరి సుఖముగ నేలెను. 


రామా! అపుడు లోకమంతయు 
శోకముతొలగి సుఖశాంతులతో 
సిరిసంపదలళతొ హర్షము నిండగ 
భగీరథుని పరిపాలన సాగెను. 


బాలకాండము 





గంగాదేవి వివరము నంతయు ధనము- యశము- పుత్రసంపద 
సవిస్తరముగా తెలియబరచితిని స్వర్ణ్గముకూడా కలిగించునదగు 
కుశలము నీకగు శుభములు కలుగును గంగరదిగిన ఈ వృత్తాంతమును 
సంధ్యాసమయము దాటుచున్నది. వినిపించిన చో ధన్యులగుదురు. 

శ్రద్ధగ వినిన వారి పాపములు 

తొలగును - కోరికలన్నీ తీరును 

చెప్పినవారి పితృదేవతలు 

ప్రీతి నందెదరు సురలు విందురు.” 

నా శ్రిరఘురాముని॥ 

4 5 కీరసాగర వముథనము 
విశ్వామిత్రుని పలుకులు వినుచు పుణ్యకార్యములు సలిపెడి బుషులు 
రామలక్ష్మణులు ముదము నందిరి దాటయోగ్యమి నావను చూడుము 
రామచంద్రుడు మునితో పలికెను పూజ్యుడవగు నిను దాటించుటకు 
పుణ్య చరిత్రను చెప్పితివనెను. తెచ్చిరి నావను గంగను దాటగ' 
సగరపుత్రులు కత్రవ్వినదగుటచె నదిని దాటి ఆ పుణ్యమూర్తులు 
వృద్ధినందిన సాగర చరితము గంగకు ఉత్తర తీరముజేరి 
గంగ భూమిని అవతరించుట బుషులందరకు పూజలు సలిపి 
పాతాళమునకు సాగుట వింటిమి. 'విశాలాపురి చూచిరివారు. 
పుణ్యగాథను మదిలో తలచుచు అంతట విశ్వామిత్రుడు వారితొ 
నిదురించెను శ్రీరామచంద్రుడు సుందరమైన దివ్యము అయిన 
ప్రాతఃకార్యము లన్నీ తీర్చుకు స్వర్గముపోలు విశాలాపురి 


పలికెను మునితో కడు వినయముగ. 


“తపోసత్తమా! పుణ్యచరిత్రను 
వింటిని, రాత్రి క్షణముగ గడిచెను 
త్రిపథగామిని గంగానదిని 
దాటుటకొరకీ నావను తెచ్చిరి. 


చేరెను- రాముడు వివరము లడిగెను. 


“ఓ మునిపుంగవ! విశాలాపురి 

ఎ మహరాజుచె పాలింపబడె? 
శుభమగు నీకు తెలియబరచు ' వన 
కౌశికమౌని ఆరంభించెను, 


75 


76 


“రావూ! వినుము దేవేంద్రుని కథ- 
ఈ ప్రదేశమున జరిగిన యట్టి 
వృత్తాంతమును వివరించెదను 


కృతయుగమందలి విషయమువినుము. 


'దితి పుత్రులు అతిబలవంతులయి 
'అదితి పుత్రులు బలమును ధర్మము 
కలిగి యు౦దిరి-వారందరకు 


ముదిమి-మరణము- రోగము గెలువగ. 


ఎటుల సాధ్యమను ఆలోచనతో 
క్షీరసాగరము మథనము చేసి 
అమృత పానము చేయగదలచి 
ముందర నగము కవ్వము చేసిరి. 


కవ్వపు త్రాడుగ వాసుకి నుంచి 
వేయి ఎండ్లట చిలికిరి సంద్రము 
ఒరిపిడి కోర్వక వాసుకి అపుడు 
ఎంతో బాధతొ! విషము కక్కెను! 


సాగర మధనపు హాలహలమున 
హాహాకారము చేయుచు వారు 
హరుని ప్రార్ధన సలిపిరి అంతట 
హరునితొ హరియు ప్రత్యక్షమయి. 


పలికెను హరి అట శంభుని తోను 
వేల్పుల పెద్దవు- నీవు విషమును 
మంచి మనసుతో స్వీకరించుమన 
హరుడు కంఠమున నిలపె విషమును. 


బాలకాండము 


తిరిగి చిలుకుట సాగుచుండగా 
మునిగె మందరము సాగరమందు 
అంతట వారు హరిని వేడిరి 
ఆ(ితు లందరి పారిజాతమని. 


విష్ణువు వారి మొరవిని వచ్చెను 

ఆది కూర్మమై మందర గిరిని 
ఏపునదాల్సి- సాయము చేయగ 
వాలసముద్రపు మథనము సాగెను. 


వెయివత్సరము లటు చిలకగను 
కముండలమును ద౦డముదాల్చిన 
ధన్వంతరియు- లేజోవంతులు- 
అప్పరసలును ఉద్భవించిరి. 


జలఎఐకారమగు పాలను చిలకగ 
వచ్చిన రసమున ఉద్భవించిన 
సుందరాం౦గులు- వారందరిని 
అప్పరసలు అని అందురు రానూ! 


అరువదికో ట్ల అప్పరస లట 
పరివారముతో పుట్టిన వారిని 
దేవ, దానవులు గెకొనలేదు 
సాధారణులై పోయిరివారు. 


సముద్రమునకు అధిదేవతయగు 
వరుణుని కూతురు - భాగ్యశాలి యగు 
సురాధిదేవత - “వారుణి” - మదవతి 
భర్తను పాందగ వెదకుచు వచ్చెను. 


బాలకొండము 


వారుణినపుడు స్వీకరించనిచె రామా! అమృత మందగ నపుడు 
అసురులాయిరి దెత్యులందరు మడసిరి ఎందరొ యిరుపక్ర్షములలో 
సురను [గ్రహించిన అదితితనయులు జగన్నాథుడు జగన్నోహినిగ 
సురలైనారు వారుణి నందిరి. మాయతొ అమృత మప హరించెను. 
ఓ నర శ్రేష్టా! చిలికెడి కడలి మహాశక్షియు బలవంతుడగు 
గర్భమునుండి ఉచ్చై శ్రవమను విష్ణువు నెదిరి సమసిరి ఎందరొ 
ఉత్తమాశ్వము - కౌస్తుభమణియు అదితి తనయులగు సురలంతటను 
అమృతమున్నూ ఉదృవించినవి, దితి తనయులగు అసురుల జంపిరి, 

దితిపుత్రులను దేవేంద్రుడట 

అంతముచేసి రాజ్యము నంది 

బుషులు, చారణులు గూడిన లోకము 

ముదమందగను పరిపాలించెను. 

చళ్లుళ్ళు 1శ్రీరఘురాముని॥ 

4 6 దితి తపస్సు-దితి గర్భమునుదేవేంద్రుడు ఖండించుట 
“మరీచి పుత్రుడు కాశ్యపమౌని పరిశుద్ధముగ నీవుండినచో 
అతనిని గాంచి భార్య 'దితో అట వేయివత్సరము లవి గడవగనే 
పుత్రశోకమున మునిగిపోయెను నా అనుగ్రహము అందిన నీకు 


తపసు చేయుటకు అనతి కోరెను : 


"స్వామీ! సురలు నా పుత్రులను 

అంతము చేసిరి - అందుకు నేను 
తపసు చేసెద - ఇంద్రుని చంపగ 
చాలిన పుత్రుని ఒసగుము' అనగ 


దుఃఖము నిండిన దితితో పలికెను 
శుభము కలుగునని దీవన లిడెను 
“పుత్రుడు కలిగెడివరకును నీవు 
నియమ నిష్టతో శుచిగా నుండుము. 


కొమరుడు కలుగును అనె కాశ్యపుడు. 


ఓ నరశ్రేషా! దితి అంతటను 
సంతోషముతో “కుశప్లవనమున 
ఘోరతపసులో నిమగ్న మయ్యెను 
ఇంద్రుడు గ్రహించి సేవలు చేసెను. 


దర్భలు- అగ్ని- ఫలములు- కట్టెలు 
దుంపలు-మొదలగువన్నీ చేర్చుచు 
పరిచర్యలతో దేవేంద్రుడట 
కొమరుని రీతిగ సేవలు చేయగ 


గౌ | 


7 


గడువగు-వేయి వత్సరమ్ములఎ 
గడుచు సమయమున దితి పలికనట : 
“వత్సా! నాకు, నీత౦డ్రియగు 


కాశ్యప మహబుషి వరము నొసగను. 


ఇం|[దుని చంపగ చాలిన ఏరుడు-. 
నికుతమ్ముడు- ఉదయించుటకు 
మిగిలి యున్నవి పది ఎండ్లికను 

అనె అతడింద్రుండని తెలియకను. 


అంతట దితిఅట అలసటనిండి 
సూర్యుడున డిమికి చెరు సమయమున 
పాదములుంచిడి దిక్కునందున 
శిరసునుంచి- తా నిద్రలొమునిగిను. 


నన్నుచంపగా చాలిన శిశువును 

అదే అదనని ముక్కలు చెసితి 

నా అపరాధము క్షమించవమ్మా! 

శుచిగా నీవు లేని ఫలమిది.' 

॥3 రఘురాముని॥ 
RRR 

4 7 సప్తమరుత్తులవృత్తాంతము- ఐశౌ లావురి వివరణము 
“అతడు ఇంద్రుడని తెలిసినంతను 'మారుద? - అన- రోదించకుడని 
దితి ఏలికను అతిదుఃఖమునిండి అంటిఏ కావున-మరుతులగుదురు 
'శుచిని వదిలి నే నుండుట వలన దిన్వరూపముల స్వర్గము నందు 
నాగర్భమది నిషృలమయినది. సంచరించెదరు- దేవతలగుదురు. 
నీ అపరాధము లేనే లేదు బ్రహ్మలో కమున- ఇంద్రలో కమున 
కావున నీవు దోషివి కావు - మూడవవాడు వాయువు అనబడి 
సప్తఖండముల గర్భప౦ండము నాల్గుదిక్కులలొ మిగిలిన నలుగురు. 
సప్తమరుత్తులుగా ఉదయించి ఎడ్గురు స్వర్గమునందు ఉందురు. 


బాలకాండము 


సురపతి ఇంద్రుడు అదె అదనని 
ఆమె గర్భమును ఎడుముక్కలుగ 
ఖండించగను శిశువట ఎడ్బెను- 
వినగా రాముడు కలవర పడిను. 


గర్భమునం౦దలి శిశువేడ్వగను 
వలదని ఇంద్రుడు అనునయి౦చగ 
చంపకు చంపకు అనెనుదితి అట 
తల్లిమాట ఎని ఇంద్రుడు అపుడు. 


గర్భము నుండి వెడలి వచ్చెను 
దితితో పలికెను - “తలీ! నీవు 

అనాచారముగ నిదురించు టచే 
శుచిత్వమ్మును గోల్పోయితివి. 


బాలకొండము 


దితతో పలికెను దేవేంద్రుడు అట: 
'తల్టీ! నీవు పలికినట్టుగా 

పుత్రులు ఏడ్లురు దేవత లగుదురు 
నీకు శుభమగు నమ్ముము' అనెను. 


రామా! అటుల సురనాయకుడు 
ఆ- దితిసంతతి - సప్తమరుత్తులు 
స్వర్గము చెరిరి, పూర్వగాథ యిది” 
అనుచు చెప్పెను కౌశికమౌని, 


“ఈ ప్రదేశమున దేవేంద్రుడు- తను 
దితికి సేవలు చేసియు౦డెను 
ఇక్షాషకువునకు ' ఆలంబస' తో 
'విశాలుడనెడి' పేరుగాంచిన 


ధర్మశీలియగు పుత్రుడు కలిగెను 
అతడు. విశాల - అను నీ నగరము 
నిర్మించెను- ఆ రాజుకు పుత్రుడు 


హేమచంద్రుడు” అతిబలవంతుడు. 


సృంజయ నృపతికి పుత్రుడు- వీరుడు 
సహదేవుం' డను పేరున బరగెను 
అతని పుత్రుడు కుశాశ్వుడనెడి 
మహాధార్మికుడు పుడమి నెలెను. 


కుశాశ్వు కొమరుడు “సోమదత్తుడు 
'కాకుత్ముడు ఆ రాజు సుపుత్రుడు 
అతని తనయుడు సుర సమానుడు 
'సువుతి'-యిచ్చట వసించు చుండెను. 


ఇక్ష్వాకు సంతతి అతని చలవచే 
ఈ విశాలను ఎలిన రాజులు 

అతివిక్రములు దీర్భాయుష్కులు 
ధర్మశిలురె యశముగాంచెదరు. 


రామా! మనమీ రాత్రి యిచటనే 
సుఖముగ గడిపి-రపటి రోజున 
జనకుని చూడగ పోదము ' అనెను. 
అంతట సుమతి వచ్చెను భక్తిగ 


రామా! వినుము హమచం౦ద్రుని యశోవంతుడు సుమతి అచటకు 
కూరిమిపుత్రుడు 'సుచంద్రిడయ్యా! విశ్వామిత్రుని చూడగవచ్చెను 
అతని కుమారుడు 'ధూవ్రూశ్యుడ యా! బంధులు, బుత్విక్కులు- అందరితో 
'సృంజయుడా తని వంశాంకురము. పూజలు చేసెను కౌశిక మునికి, 
రుశలమునడిగి మునితో పలుకుచు 
“నీ దర్శనమున ధన్యుడ నైతిని 
నాదేశమిది పునీతమైనది' 


అని మహరాజు ఆనందించెను. 


1శ్రీరఘు రాముని॥ 


LER 





80 


బాలకాండము 


48 అహల్య శాప వృత్తాంతము 

కుశలమునడిగి సుమతి పలికెను సత్కారములు స్వీకరించి అట 
“కౌశికమౌనీ! నీకు శుభమగు రా త్రిగడపి మరునాడుదయమున 
సురలను పోలిన యట్టి విరులు మిథిలకు చేరిరి రామలక్ష్మణులు 
గజ- సింహముల నడకలు గలిగిరి. ముదముతొ మునులు నడచిరి తోడు, 
శార్జూలమును వృషభ రాజులళొ మిధిలను చూచి మునులు మురిసిరి 
పోలినవారి సుందరమూర్తులు జనకపురికట శుభము పలికిరి 
పద్మసుందర విశాలనేత్రులు మిథీలకు చేరువ నున్న ప్రదేశము 
ఖడ్గము- ధనుసు- తూణీరములతి. అందువున్న ఒక ఆశ్రమమ్ము గని. 


సౌందర్యములో అశ్వనిసురలు 
యౌవ్యనరేఖలు విరిసెడివారు 
స్వెచ్చగ- దివిని వదలి భువికిట 
దిగిన దేవతల పోలెడి వీరు. 


సూర్య- చంద్రులు నింగినున్నటు 
ఈ దేశములో ఉదయిం౦చిరయా! 
ఎవ్వరు విరు, కాలినడకను 
ఇచటకు వచ్చిరి వివరములే మన. 


కౌశిరమౌని తెలిపెను తీరుగ 
సిద్దా శ్రమమున బసచేయుటది 


దుష్టరక్కసుల త్రుంచుట మొదలగు 


వివరములన్నీ వినిపించగను. 


దాశరథులను చూచిన సుమతి 
ఆనందముతో పొంగిపోయెను 


అతిథులకెంతో శ్రద్దా భక్తుల 
పూజలుచేసి పుణ్యము నందెను. 


ప్రాచీనము అగు ఆశ్రమ వివరము 
నిర్ణనమ్ముగా నుండెడి విషయము 
ముని నెలవగు- ఆ సుందరస్థలము 
గాథ తెలుపమని రాముడు అడుగగ 


“ఈ ఆశ్రమము ఎవరిదొ నుడివెద 
ఎవరి కోపమున శాపమునందెనా 
వివరించెద విను ఓ నరపుంగవ!- 
గౌతముడనెడి బుషి సత్తముడు 


అహల్య ఆతని అర్భా౦గిగను 
సేవించగను ఎన్నో ఎ౦డ్లిట 
తపసుచేసెను- ఆ మహాత్ముని 
తపోధనమిట నిలచిన దయ్యా! 


గొతముడిచట లేని సమయమున 
అతిసాహసి- ఆ నాకలో కపతి 
అహల్యతోను అక్రమమయిన 
సంబంధమును కోరివచ్చెను. 


బాలకాండము 


గౌతమమౌని వేషము తోను 

వచ్చి- ఇంద్రుడు పొందుకోరిను 

_ అంతటి ఇంద్రుని - ముని వేషములో 
గాంచెను వనిత - మనసు చెదరినది. 


వశము తప్పినది - నితి తప్పినది 
ఇరువుర క్షేమము కొరకై త్వరగా 
పొమ్మనె - భర్త రాక పూర్వమే. 
ఇంద్రుడు కొమ్మను వదలి పోవుచు 


దేవదానవుల గెలిచెడి వానిని 
తపోబలముతో నిండినవానిని 
పుణ్యతీర్ధముల తడిసిన వాడగు 
ప్రకాశించెడి అగ్ని తేజమును 


దర్భలు - సమిధలు చేతధరించిన 
గౌతమ మునిని గాంచినవాడై 
ఫాలనేత్రునే చూచెను అతనిలో 
ధర్మలేజముతొ ముఖము మాడెను. 


విషయము తెలిసిన గౌతమమౌని 
ముని వేషములో ఇంద్రుని గాంచి 
పలికెను - ““నీవు నా రూపమునకు 
కళంక మేర్చడ చేసిన వాడవు. 


కాంతల వెన ఇంత మక్కువా? 
మగతనమునకిది మంచి కలుగునా? 
తగు నీశాపము - ఇపుడే నీకు 
తెగును బీజములు - నేల రాలును.” 


CRE 


81 - 


శాపము తగిలి దేవేంద్రునికి 
రాలి పడినవి బీజము లపుడు 
గౌతము శాపము దేవేం౦ద్రునికి 
“నీతి నేత్రమును తెరిపించినది 


అహల్య కపుడు శాపము నిడిను 
అతివ కన్నులు తిరిఎంచుటకు 
“వేల ఎండ్లిట వాయు భక్షణతొ 
తపము చేయుచు నేలపడుండుము. 


పాపివి నీవృ- ధూళిలో నుందువు 
కనబడినంతనె పాపము కలుగును 
కావున, నీవు జనులకు కంటికి 
కనబడకుండా కదలక యుందువు. 


దశరథ తనయుడు రామచంద్రుడు 
ఉదయించగను ఆ కిరణముల 
పవిత్రురాలవు అగుదువు నీవు 

నీతి వెలుగులో మునిగెద వపుడు. 


రామచంద్రుడు ఆతిథ్యము గొన 
లోభము - మోహము తొలగిన నీవు 
భద్రముగా నా చెంత జే౦దవు 

నీ తేజము నువు పొందెదవపుడు. ' 


అటుల పలికి ఆ తేజోమూర్తి 


_ అపవిత్రమ్మగు - అతివ నహల్యను 


పవిత్రురాలై రమ్మని పలికి 
తపసుకు వెడలెను హిమగిరి చెంతకు. 
1శ్రీరఘురాముని॥. 





82 


49 


అంతట ఇంద్రుడు- సిగ్గు అగ్గిలో 
కాలిపోవృచు- పలికె సురలతొ 
గౌతముతపము పరీక్షించితి 
కోధమునాముని గెలవక పోయెను. 


దేవకార్యమును సాధించితిని 

అతని తపసది వ్వర్ణము అయినది 
శాపగ్రస్థుడను అయితిని నేను 

తిరిగి సరియగు మార్గముతెలుపుడు.” 


ఇంద్రుని పలుకులు విని సురలందరు 
అగ్ని- మరియు మరుద్గణములతొ 
పితృదేవతల సమీపించిరి 
కోరిరివారిని- వినయము తోను. 


'“మేకబీజములు దేవే౦ంద్రునికి 
అమర్చగా మీరను గ్రహించుడు 
ఇంతటినుండి యజ్ఞమునందు 
వీజమువదలి మిగిలిన మేకను 


హనిస్సుగా మీకర్పించగను 
సంతుష్టిగ మీరందు కొనెదరు”' 
అనగను వారు సరియని పలికిరి 
మేకవీజములు ఇంద్రుని కమరెను. 


"తేజోవంతుడవగు రామయ్యా! 
రావయ్యా, నువు ఆశ్రమభూమికి 
శాపముతొలగును అహల్యకిపుడే 
పుణ్యతీర్థమున మునుగును మునిసతి.”. 


బాలకొండము 


రామకిరణములతో అహల్య శాప విమోచనము 


కౌశికమౌని మాటలు వినిన 
రాముడు- తమ్మునితో నంతటను 
అడుగిడె నపుడు- ఆశ్రమ మందు 
వేయి సూర్యులు దయించెనప్పుడు. 


సౌందర్యముతో నిండిన అతివ 
శాపమనియెడి తమస్సు తొలగగ 
మేఘము కప్పిన చందమామయై 
నీటిలొకన బడు సూర్యబింబమై 


కనుపించెను - శ్రీరామచ౦ందునకు 
దర్శన భాగ్యము కలిగి నహల్యకు 
అంతట- రామ లక్ష్మణులిద్దరు 
ఆమెపాదముల ప్రణామముంచిరి. 


అతిభరక్తిగను అహల్య- వారికి 
అర్జ్యము- వాద్యము- ఆఅతిధ్యములు 
ఒసగగ రాముడు శాస్త్ర సమ్మతిగ 
స్వకరించెను- ఆమె తరించగ, 


దేవదుందుభులు మోగిన వపుడు 
పూలవానలు కురిసిన వంతట 
అచ్చర- గంధర్వులు ముదము గను 
నృత్య- గీతములు నింపిరి నింగిని. 


తపోబలమున శుద్ధికాబడి 
రామకిరణముల శాపము తొలగిన 
అహల్యకంతట సురలందరును 
పూజలుచేసిరి ముదము నందిరి 


బాలకాండము 


83 


తేజోవంతుడు గౌతమమౌని 

సతితో పూజలు సలిపె రామునకు 
రాముడు- వారి పూజలగంది 
మిధిలకు సాగగ వెలుగులు సాగెను. 


శ్రిరఘురాముని॥ 


LIE 


లీ ౨ామిత్రునకు జనకుని స్వాగతము- జనకుడు 
రామలక్ష్మణుల వివరములు అడుగుట 


తమ్ముని గూడి రామచంద్రుడు 
కౌఠళికమునిని ముందు నిడుకొని 
ఈశాన్యముగా మిధిలానాథుని 
యజ్ఞశాలకు చేరెను అంతట. 


కౌికమునితో పలికె దాశరథి 
“జనకుని యజ్ఞ సంబారములు 
చక్కగ నున్నవి-వివిధ దేశముల 
వేదవేత్తలు వేలు వచ్చిరి. 


భూసురోత్తములు బుషులు వచ్చిరి 
నిండుగ నున్నవి బండ్లతొ సరుకులు 
యాగ ప్రదేశము జనసమ్మర్షము 
మనము ఎచ్చట వసించవలెనో?”. 


విశ్వామిత్రుడు - అనువగుస్థలము 
జలసమృద్ధము అయిన ప్రదేశము 
జనసమ్మర్గము లేని నెలవులో 
నివసించగ - ఎర్పాటును చేసెను 


విశ్వామిత్రుడు ఎతెంచెనని 

వినిన జనకుడు - పురోహితుడగు 
శతానందుని ముందు నిడుకొని 
వినయముతోను ఎదురు వచ్చేను. 


బుత్విజులందరు శా స్రోక్తముగా 
రాజుతొకలిసి కొశికమునికి 
పూజలు చేసిరి - కౌశికుడపుడు 
వారిపూజలు అంది ముదముతో 


కుశలము నడిగను జనకరాజును 
యజ్ఞము నిర్విఘ్నముగా జరుగుట 
ఆదిగాగల వివరములన్ని 

అడిగి - కుశలము అందర నడిగిను. 


జనకరాజు తలవంచి వినయమున 
ఉచితమైన ఒక ఆసనమందు 
కౌశికమౌనిని - అలంకరించగ 
కోరను అతడు సుఖముగ రూర్చొన, 


మిధిలానాథుడు పలికను ముదముళొ 
““కాశక్రమౌనీ! నీ దర్శనమున 
యజ్ఞఫలము నేనందితినయ్యా 

నీదు రాకతో ధన్యుడనైతిని. 


బ్రహ్మబుషీ! యిక యజ్ఞ సమావ్లకి 
పదివి రెండు దినములున్నవి 
హవిసును గొనగ సురలు వత్తురు 
వారల గాంతువు ఇచటే వృుండుము. 


84 


ఆనందముతో జనక భూపతి 
అంజలి ఘటించి కొశికవూనిక్‌ 
“సురలను పోలిన వీరులు విరు 
గజ - సింహముల నడకలు కలిగి 


శార్లూలమును - వృషభరాజులతొ 
పోలినవారీ సుందరమూర్తులు 
రమ్యసుగాత్రులు రాజీవాక్టులు 


ఖడ్గము- ధనుసు తూణీరములతో 


బాలకొ౦డము 


సూర్య- చంద్రులు నింగినున్నటు 

ఈ దేశములో ఉదయించిరయా! 
ఎవ్వరువిరు? కాలినడకను 
ఇచటకు వచ్చిరి - వివరములే మన 


జనకుని పలుకులు విని కొశికుడు 
తెలిపెను-వారు దాశరథులు అని 

నద్దా శమమున తనతో గడపుట 
దనుజులనంతము చేయుట- మరియు 


సౌందర్యములో అశ్వని మూర్తులు విశాలాపురి సందర్శించుట 
యౌవనరేఖలు విరసెడివారు అహల్యశాపము తొలగ వేయుట 
కార్యార్గమ్ముగ నాకము విడి గౌతముమునిని దర్శించుటయు 
దిగిన దేవతల పోలెడి వీరు శివుని ధనుస్సును చూడ వచ్చుటయు. 

తీరుగ- వివరము లన్నితెలిపెను 

రామలక్ష్మణుల నిరువుర గాంచిన 

మిథిలానాథుని మనసు పొంగను 

సోయగమొలికిను జనకపురమున. 

1శ్రీరఘురాముని॥ 
CRI 

ది శే శతానందుడు రామచంద్రునికి గాధయుని గాథను తెలుపుట 
విశ్వామి తుని పలుకులు వినిన పుణ్యసాధ్వి మా అమ్మ అహల్య 
గొతమమోౌని పెద్దకుమారుడు లోక పూజ్యుడగు రఘురామునికి 


శతానందుడు తవోధనుడు అట 


వులకితు డయ్యెను రామునిగాంచి. 


కౌశికమునితో పలికెను అపుడు 
“స్వామి! నీవు చెప్పిన రీతిగ 
మాతృమూర్తి- శ్రీరామచంద్రునికి 


—0 


కనబడి- ధన్యత నందెన? చెప్పుము. 


పూజలుచేసెన? పుణ్యమూర్తియై 
విధికృతమంతయు తెలియ బరచితివ? 


శుభమగు నీకు విశ్వామిత్రా! 
రామ దర్శనము చేసిన జనని 
పితృదేవుని చెంత జేరెనా? 

రామపూజ వారిద్దరుచేసిర? ' 


బాలకొండము 


శతానందుని సంతోషము గని 
కౌశికిమౌని పలికెను తీరుగా 
“సమయము మించక కర్తవ్యముగా 
సర్వముచేసితి శుభములు కలుగగ. 


జమదగ్నితొ శో భిలు రేణుక వోలె 
అహల్య చేరెను గౌతమ మునిని.” 
ఆనందించెను శతానందుడు 
తీరుగ పలికెను రాముని చూచి. 


“రామా! నీకు స్వాగతమయ్యా! 
అపజయం మెరుగని కొశిరమౌని 
* ముందు నిలచుటన- హితముకూర్చుటే 


85 


వేలయేండ్లు గాథేయుడు టేడై 
పరిపాలించెను ప్రీతిగ రాజ్యము 
వనములు -నదులు - పర్వత పంక్తులు 
ఆశ్రమమ్ములను చూచుచు అతడు 


ప్రశాంతి నిలయము అగునా శ్రమము 
సిద్ద చారణులు సేవలు చేసెడి 
బ్రహ్మబుషులతో దవబుషులచే 
తపస్పిద్దిని పొందినవారితొ 


పక్షుల కిలకిల రావమ్ములతో 
జింకలతో అలరారు చుండెడి 
కోపము గెలిచిన మనో నిగ్రహులు 


తపోశర్తిచే బ్రహ్మబుషి అయి. తపోబలమును నిండిన వారితొ 

రక్షగ నీతో ఉండుట వలన వాయుభక్షకులు తవోసత్తములు 

ధన్యుడవెతివి ఓ రఘురామా! దుంపలు - జలముల కడుపు నింపుకొను 

శత్రువులందర గెల్చిన మౌని అగ్ని సమానులు తపోధనులతో 

ధర్మము నెరిగిన రాజై ఎలెను. జప- హోమములు నిరతము చేసే 

ప్రజాపతియగు “కుకు” రాజునకు __ వాలఖిల్యులతొ వైఖానసులతొ 

“కుశనాభు” డను కుమారు డుండెను _ శోభలీనెడి వశిష్టా శ్రమము 

ఆ కుశనాభుని కొమురుడు “గాధి” మరియొక బ్రహ్మలో కము అన్నటు 

గాధితనయుడిీ తేజోవంతుడు. ఒప్పుచుండగ చూచెను రాజు. 

1శ్రీరఘురాముని॥ 

hh 

వీ 9 వళిష్ణుడు ఆతిథ్యమును స్వీకరింపుమని విశ్వామిత్రుని కోరుట 

తపోధనుడగు వశిష్ట మహబుషి విశ్వామిత్రుడు మహబుషనంతట 

విశ్వామిత్రుని వందనమందుకు కుశలము అడిగి- జపహోమములు 

ఉచితాసనమున కూర్చొన జేసి నిర్విఘ్నముగా జరుగుట మరియు .. 

ఫలముల - దుంపల నిడెను ప్రీతితో. శిష్యుల కుశలము లన్నీ అడిగెను. 


86 


కుశలము తెలిఐ - కొశికరాజును 
న్యాయమ్ముగను ధనమార్జించుట 
పెంచుట - దానిని రక్షణ చేయుట 
యోగ్యత నెరిగి దానము చేయుట, 


శత్రురాజులను జయించు చుండుట 
సేనకులందరు విరేయు లగుటయు 
బలముల క్షేమము ధన సమృద్ధియు 
మొదలగు కుశలములడిగను మౌని 


వినయముతోను బదులిడె రాజు 
వుణ్యగాధలతొ కాలము గడిఎరి 
అంతట బుష్‌- ఆ రాజుకు- అతని 
నెన్యముకంతయు ఆదరమొలకగ. 


ఆతిథ్యమును ఇచ్చెదననెను 
శ్రేష్టము అయిన అతిథివినీవనె. 
అంతట రాజు మునితో పలికెను 

నీ ప్రియవాక్కులె ఆతిధ్యముఅని. 


ర్‌ి3 


CR 
విశ్వామిత్రుడు కొమధేనువును కోరగా 


బాలకాండము 


“ఫలములు- దుంపలు (పేమాదరణలు 
పంచిన నీవు పూజనీయుడేవు 
నీ దర్శనమది కలిగెను నాకు 
అతిధీ పూజను అందితి నేను. 


ఓ భగవంతా! మరలిపోదును 
కటాక్షించుము * అని పలుకగను 
మరిమరి కోరెను వశిష్టమౌని 
ఆతిథ్యముగొని తృబ్పనందుమని. 


సరియని పలికెను కొశికరాజు 
మహబుషి అంతట చిత్ర వర్ణమగు 
కామధేనువును కోరెను- రాజుకు 
అతని సైన్యముకు విందొనర్చగ. 


“సంబారమ్ములు కూర్చుము శబలా! 
వలయు రుచులతో వీరందరికీ 

భక్ష్యము- భోజ్యము పానీయములతొ 

అన్నపు రాసుల విందు చేయుము." 

శీ రఘురాముని॥ 


వశిష్తుడు సౌమ్యముగా నిరాకరించుట 


కోరినదిచ్చెడి కామధేనువు 
వశిషుహబుషి కోరిక మేరకు 

ఇక్షు రసములు మధుపూర్ణమ్ములు 
భక్ష్యములెన్నో రుచులు రుచులు గా. 


అన్నపురాసులు పర్వతాలవలె 
పాయసాదులు పప్పులు - పెరుగు 
సమకూర్చగను సుష్మగ తినిరి 
విందునందిరి తుష్టిగ పుష్టిగ. 


సచివులు, సేనలు తృప్తినందగా 
ఆనందముతో రాజు పలికెను : 
“పూజనీయుడవు- నీచేతను-నే 
పూజలనందితి పుణ్యముచేసితి. ' 


అనుచు రాజు ఆ మౌనిని గాంచి 
శబలను తనకు యిమ్మని కోరెను 
“రత్నమువంటిది రాజుకు తగును 
లక్ష గోవులు యిచ్చెద 'ననెను. 


బాలకాండము 


87 


రాజుతొ వశిషముహబుషి పలికెను ! వేగముకలిగిన అశ్వరాజములు 
“రాజా! నేను.శబలను వదలను పదునొకండు వేలిచ్చెద నయ్యా! 
గోవులు కోటి యిచ్చిన గాని రంగుర౦గులవి కోటి గోవులు 
రజితరాసులు యిచ్చిన నొల్లను. నీకు ఇచ్చెద శబలను యిమ్ము 
సురలకు వలయు హవ్యము మరియు తపసులొనుండెడి నీకీశబల 
పితరులకందెడి కవ్యము మరియు ఎందుకు మౌనీ! ధరణీధవుడను 
హోమ ద్రవ్యము సర్వము నాకు సర్వము పొందగ అర్హుడ నేను 
ఇచ్చును శబల! ఇది శాశ్వతము. కావున యిమ్ము కామధేనువును.” 
జ్ఞానవంతునికి క్రీరి యన్నటు పలికెనుబుషి ఆ రాజుతొనంత 
కామధేనువే సర్వము నాకు “గాధినందనా! ధర్మాత్ముడవు 
సత్యము శబల - కావున రాజా! యితరుల ద్రవ్యము కోరుట తగదు 
దీనిని యిచ్చుట సాధ్యముకాదు.. శబలే ధనము - జీవాధారము. 
తిరిగి పలికెను రాజు అంతట : హోమకార్యములు. తపోయజ్ఞముల 
“బంగరు సొమ్ముల మెరసెడి గజములు సర్వము కూర్చును నాకీ శబల 
పదునాలుగువేలు నీకుయిచ్చెద నీవిచ్చెడివి సర్వ వస్తువులు 
బంగరుతేరులు నాలుగు యిచ్చెద. కామధేనువు యిచ్చును కావున 

శబలనుకోరకు గాధినందనా! 

శ్రమతో నీతో వలదనిచెప్పితి 

సర్వసిద్ధికి నాకు లభించిన 

పుణ్యఫలము నువు కోరకురాజా!” 

1శ్రీరఘు రాముని॥ 
ఈ 

రి 4 విశ్వామిత్రుడు కామధేనువును బలిమిని గొనిపోనెంచుట 
కామధేనువును విడువనుఅనగా దుఃఖమునిండెను శబల అంతట 
కోపమునంది కౌశికరాజు ముని- తననావిధి వదలివేయుటకు 
బలవంతముగా శబలను కట్టి అపరాధము తా నేమిచేసెనో 


తనతో తోడ్కొని పోవుచుండగా = 


తెలియగ-నంతట కట్టుత్రెంచుకు 


88 


పరుగునవచ్చి గోలున ఏడ్చుచు 
'. బ్రహ్మకుమారా! నిరపరాధిని 
నన్నీ విధముగ వదలి వేయుటకు 
నేరము ఏమి నేను చేసితిని.” 


వశిష్టముహబుషి పలికె దీనముగ 
''బలవంతముగా- బలవంతుడగు 
రాజు-తోడ్కొని పోవుచుండెను 
అడ్డుకొనగ-నే బలహీనుడను 


అంతట శబల పలికను మునితో 

+" బ్రహ్మబలము నీకున్నది స్వామి! 
దానిముందు యీ రాజులు ఎంత? 
ఆనతినిమ్ము మదమణ గించెద. 


బా అకొం౦డ్షః 


మంత్ర బలము నికున్నది - దానితో 
దుష్ట బలమును అణచి వేసెదను” 

అనిన శబలకు - వశిషమహబుషి 

ఆనతినిచ్చెను శూరుల సృష్టికి. 


అతి బలవంతులు శత్రు భీకరులు 
'పప్టవు లనెడి శూరులెందరో 
హుంబా రవముతొ సృష్ట౦చబడి 
రాజు సేనలను కాలరాచిరి. 


రాజు అంతట కోపమునంది 
భీకరమయిన శర సంపదతో 
పప్పవులను అట అంతము చేయగ 
“యవన” సేనలు “శకి” సేనలను 


సృజించి వారిని పంపెను శబల 
వారందరును కార్చిచ్చువలె 
బజ్భంభించగ విశ్వామిత్రుడు 
అస్త్ర బలముతో వారిని రూల్చెను. 


RRR 


॥శ్రిరఘురాముని॥ 


లి 5 విశ్వామిత్రుడు తపస్సుతో అస్త్రములను పొంది 
వళిష్టాశమము బీభత్సము చేయుట 


ఎశ్వామి త్రుని శస్రాస్తములతొ 
వీరులందరు అంతము కాగా 
వేశిష్ణనుహబుషి శబలకు చెప్పెను 
యోగబలముచే వీరుల సృజించి. 


హుంకారముతో కాంభోజులను 

పాదుగునుండి మరి పప్టవ వీరుల 
నేలయీనినటు మ్లేచ్ళ - కిరాతుల 
యవనుల - శకుల సృష్టంచగను. 


విరులు సేనతొ ఎదిరి పోరుచు 
అంతము చేయగ అంత మందిని 
విశ్వామిత్రుని నూర్గురు పుత్రులు 
వశిష్ట మౌనిని ఎదిరింపగను 


వశిష్ట మహబుషి హుంకరించగ 
నూర్తురు వీరులు భస్మమాయిరి- 
అంతట రాజు అవమానముతో 
దీన వదనుడై నేలను బడెను. 


బాలకాండము 


చలనములేని సంద్రము రీతిగ 
కోరలుతీసిన ఫణిమాదిరిగా 
గ్రహణమునాటి సూర్యుని తీరుగ 
జెక్కలూడిన పక్షికి వోలె 


వెలవెలబోయిన విశ్వామిత్రుడు 
వశిష్టమౌనిని జయింపగోరి 
రాజ్యభారము పుత్రుని కొసగి 
తపసు చేయగ హిమగిరి కేగి 


తీవ్రతపస్సు చేయగనంతట 
ఫాలనేత్రుడు దర్శనమిచ్చి 

వరము కోరుమన - విశ్వామిత్రుడు 
సోత్రముచేసి త్రిపురాంతకుని 


కోరెను వరముగ అస్త్ర బలమును- 
మునులందరును తెలిసినవన్నీ 
ఉపరేశించగ కోరె పశుపతిని. 


89 


వరమునందిన విశ్వామిత్రుడు 
సంతసమం౦ది గర్వము పొంగి 
పున్నమినాడు పొ౦గు వారిధై 
పోరగవచ్చెను వశిష్టమునితో. 


దివ్యాస్తముల శక్తిచేతను 

బ్రహ్మతేజుని తపోవనమును 
కాల్చివేసెను - పులుగులు ఎగిరెను 
మునులందరును భయపడిపోయిరి. 


నాశము చేసెను ఆశ్రమసీమను - 
భయవిహ్వలులకు వశిష్టమౌని 
ధెర్యముగొలపగ వినకే పరుగిడ 
అ[గ్రహమందిను రాజుపైనను. 


బ్రహ్మబుషి అట గద్దించుచును 
““సహించనింక నీ ఆగడి” నునె 


బ్రహ్మతేజముతొ వెలిగిపోయెను. 


56 


బలగర్వితుడై విశ్వామిత్రుడు 
నిలు- నిలుమనుచు ఆగ్నేయాస్త్రము 
విడువగ మహర్షి పలికి రాజుతో : 
బ్రహ్మబలము నే చూపెద నివుడే.. 


జ్వాలలు చిమ్మెడి బ్రహ్మద౦డము 
రండవ యమదండముగా తోచగ 
చేతధరించి నిలచెను మహబుషి 


ఫాలనేత్రుడై తోచె దండముతొ. 


॥శ్రీరఘురాముని॥ 
RR 
విశ్వామిత్రుని కఠోర తపము 
అనుచు నాతడా అస్త్ర మునపుడే 
బ్రహ్మద ౦డేముచె చ ల్లార్చ గను 
విశ్వామిత్రుడు వరుసగ నంతట - 
వారుణాస్త్రము రౌ ద్రాస్త్రమును. 


90 


పాశుపతమును ఐషీకమును 
స్వాపనమ్మును గాంధర్వమును 
మోహనమున్నూ మానవమ్మును 
జృంభణమ్మును మదనాస్త్రిమ్మును. 


సంతాపనమును విలాపనమ్మును 
శోషణమ్మును దారణమ్మును 
వజశరమును బ్రహ్మపాశమును 
కాలవాశము వారుణపాశము. 


దండము- వైోశాచము- దయితమును 
క్రొంచాస్త్రమును - శుష్కము- అర్ధము 
వైనాకమ్మును ధర్మచ క్రమును 

కాలచ క్రము ఎష్టుచక్రము. 


మదనాస్త్రిమును వాయవ్యమును 
హయశిరమ్మును ముసలము మరియు 
కంకాళము అను రెండు శక్తులు 
కాలాస్త్రమును వెద్యాధరమును. 


కాలవాశమును త్రిశూలమ్మును 
కంకణాస్త్రమును అస్త్ర శ్రములు 
ప్రయోగించగా- వశిషముహబుషి 
బ్రహ్మదండముతొ హరించి వేసెను. 


వ్యర్థముకాగా అస్త్రములన్నీ 

థ 'ఈ 

ర్రుద్దుడయ్యెను విశ్వామిత్రుడు 
మూడులో కములు కంపించునటు 
బ్రహ్మాస్త్రమును విడచెను బుషిపై. 


బాలకాండము 


జ్వాలలు ఎగయుచు వచ్చెడి అస్త్రము 
బ్రహ్మాస్త్ర మును - బ్రహ్మకుమారుడు 
మింగివెసెను తపోబలముచే 
విస్మయమందిరి వశిష్ట మహిమకు. 


బ్రహ్మాస్త్రమును [గ్రహంచి నంతనె 
రోమకూసముల ద్వారమ్ములలో 
జ్వాలలు ఎగయగ చూచిరి బుషులు 
సోత్రము చేసిరి వశిష్టమునిని. 


బుష్‌ గణమంతయు సో త్రము జేసిరి 
(బ్రహ్మ బుషిని శాంతింపబేసిరి 
తేజము శమింప చేయగ కోరిరి 
బ్రహ్మశక్తి గెలుపాందిన దనిరి. 


బ్రహ్మాబుష అట శాంతివహించెను 
అంతయు గాంచిన విశ్వామిత్రుడు 
తవోబలమునకు అచ్చెరువందెను. 
క్షత్రియబలము ఎంతో తెలిసెను. 


“క్షత్రియబలమది నిలువకపోయెను 
బ్రహ్మతేజమను బలమే - బలము 
(బ్రహ్మాదండము ఒక్కటి నిలచి 
సకలాస్త్రముల హరించి వేసెను. 


కావున శాంతము ఎంతయొ పెంచుకు 
ఇంద్రియాలను జయించి నేను 
బ్రహ్మత్వమును పొందుట కొరక 
యత్నించెదను - తపము చేసెదను.” 
॥శిరఘురాముని॥ 


బాలకొ౦డము 


5 ౯ 


“అ విధముగను నిశ్చయించుకొని 
పట్టుదలతొ ఈ విశ్వామిత్రుడు 
పట్టమహిషితో - దక్షిణ దిశలో 
తపము చేయగ వెడలెను రామా! 


తీవ్ర తపస్సు ఆచరించెను 
ధర్మ తత్సరులు హవిష్యందుడు 
మధుష్యందుడు - దృఢనేత్రుడును 


మహారథుడను - తనయులు కలిగిరి. 


వేయి ఎండ్లట తపసుచేయగ 
వాణీపతి ఆ తపసుకు మెచ్చి 
దర్శనమిచ్చి " ఇకపై నిన్ను 

రాజ బుషిగ గుర్తించెద మనెను. 


రాజ బుషగ గుర్తించుట వినిన 
విశ్వామిత్రుడు విన్నబో యెను 
“ఇంత తపస్సుకు ఫలమింతేనా? 
తిరిగి తపమ్మున లినమయ్యెను. 


అదే సమయమున ఇక్ష్యాకులలో 
సత్యవా దియు - జితేంద్రియు౦డగు 
“త్రిశంకు” డనెడు ధరణీ ధవుడు 
ప్రసిద్ధుడై ధర నేలుచుండెను. 


91 


దక్షిణ దిశలో విశ్వామిత్రుని తపోవృత్తొంతము 


త్రిశంకురాజుకు యాగముచేసి 
తనువుతో డనె స్వర్గము కేగగ 
మనసుకలిగినది - అంతట - రాజు 
వశిష్ణమౌ నిని సంప్రదించెను. 


కోరిక వినిన బుషి వశిష్ణుడు 
“తనువుతొ నీవు స్వర్గమేగగా 
సాధ్యముకాదని తెలియ బరచగా 
వశిష పుత్రుల నడిగిను రాజు, 


తపో ధనులగు వశిష్ణు పుత్రుల 
గాంచి పలికెను త్రిశంకురాజు 
“తిరస్కరించెను వశిష్ట మహర్షి 
తీరుగ స్వర్గము చెర్చుడు నన్ను. 


నాయాగమును నిర్వర్తించుడు 
అంజలిఘటించి వెడుచుంటిని 
తనువుతొ నేను స్వర్గము చేరెడి 
సాధనమైన యాగము నిరపుడు. 


వశిషమహర్షి పరమపూజ్యుడు 

అతని సంతతి గురుపుత్రులగు 
మీరు - నాకు యిక దేవసమానులు 
గురువుకాదనె, తప్పదుమీకనె.. 


ht ॥శీరఘు రాముని॥ 
రత డ్రిశంకుని వశిష్ట పుత్రులు శపించుట 
త్రిశంకుపలుకులు వినిన విప్రులు ఇక్ష్వాకుల కుల రక్షాదక్షుడు 
వశిషమహరి నూర్గురు కొడుకులు వశిష్ట మహర్షి సత్యవాది కద 
విరుచుకుపడిరి రాజుపెనను ఆయన కాదన - అట్టి యాగమును = 


'“తండ్రికాదన- తగుదువు మేము? 


చేయసమర్భులు భువిలో ఎవరు? . _. 


92 


మూర్జత్వముతో ప్రవర్తించక 

మరలి పొమ్ము నీరాజధానికి 

ముల్లో కముల ఎవరును కూడా 
 ముందుకురారు-మేము తగుదుమని. 


అసాధ్యమని మా జనకుడు చెప్పిన 
యాగము చేయగ సంకల్పించుట 
వశిషుహర్షి నవమానించుట- 

మమ్ముకో రితివ ఆకార్యమునకు? 


త్రిశంకుడంతట పలికెను వారితొ 
'“మీరుకూడ నను తిరస్కరించిరి 
మిగిలిన ఆశతొ మరియొకరిని-నే 
ఆ(్రయించెద శుభమగు మీకు.” 


తండ్రిమాటపై గురి నిలపకను 
బ్రహ్మబుషిని తా నవమానించుచు 


_ పలికిన రాజును - బుషకుమారులు 


శాపముతో ఛండాలుని చేసిరి. 


నల్లనిరంగు బిరుసు శరీరము 
ఆభరణమ్ములు ఇనుపవి గలిగి 
పొట్టివెండ్రుకలు చితాభస్మముతొ 
మారెను రాజు ఛండాలునిగా, 


రాజు వెంబడి వచ్చినవారు 
భయపడి పరుగుతొ నగరముచేరిరి 
ఒంటరిగా ఆ రాజు కుములుచు 
విశ్వామిత్రుని చేరను అంత. 


బాలకొ౦డము 


తపోవంతుడగు విశ్వామిత్రుడు 
ఆదరించి ఆ రాజుతొ పలిక8ను : 

' “అయోధ్య నేలెడి రాజుకు - ఏమి 
కారణమిటుల శాపము తగులుట?' 


మునిమాటలు ఎని త్రిశంకురాజు 
ప్రణామముంచి పలికెను తీరుగా 
తెలియబరచెను సర్వము అపుడు 
“నాకము చేరగ నా అభిమతి'మనె. 


“నూరు యాగములు చేసితిగాని 
నాకోరికది ఫలించలేదు 
సత్యవాదిని - క్షాత్రమువైన 
ప్రమాణమిదిగో విను మునిసత్తమ 


యజ్ఞ యాగములు చేయబడినవి 
ప్రజలు సుఖముగా బ్రతుకుచు౦డీరి 
పూజనీయులు - నా సౌశీల్యము 
నడవడి గాంచి తృప నందిరి. 


ధర్మాచరణము నా అభిమతము 

ర్‌ర్తిని ఎంతో బడసితి నేను 

కానీ యిపుడు - గురువులు నాపై 
దయచూపక నను తిరస్కరించిరి. 


తెలిసితి నేను దెవబలమును 
పొరుషమసలు నిలబడ దచట 
దెవమునకును లోబడు సర్వము 
శ్రేష్టము దైవము - సకల శుభదమది. 


బాలకాండము 


దైవము నావె అను గ్రహించగ 
దయచూడుమయా తపోవ౦తుడా! 
నీవుతప్ప మరి రక్షకు లెవరు? 
అను[గ్రహించుము అనెను త్రిశంకుడు. 


59 


విశ్వామిత్రుడు అంతట దయగొని 
ఛండాలునిగా నున్న రాజుతో 
పలికెను - “నీవృ ధ ర్మాత్ముడవు 
నీకు రక్షణగ నేనుందునయా! 


పుణ్యకర్మలను చేయు మహబుషుల 
నాహ్వానించెద సాయము చేయగ 
శుభముగ నీవు యాగము చేయుము 
ఈ రూపముతో దివి కేగెదవు 


రక్షకుడైన కౌశిక మౌనిని 

చేరిననీవు భయపడ వలదు 
స్వర్గము నీకు చిక్కినదనుకొను 
అనుచు పలికి తన శిష్యగణమునకు 


ఆనతినిచ్చెను గాధినందనుడు 
“మీరందరును శిష్యుల గూడి 
బుత్విక్కులతో పండితులతొ మరి 
ఎల్ల బుషులతో విచ్చేయు డన. 


శిష్యులందరూ దేశ దేశముల 
బుషులను బుత్విక్కులనందరిని 
ఆహ్వానించిపలికిరి మునితో 
“మహోదయు” డను ముని రాలేదని- 


LR 


1శ్రీరఘురాముని॥ 


వశిష్ణు పుత్రులను విశ్వామిత్రుడు శపించుట 


వశిష్థపుత్రులు నూర్గురు పలికిరి 
“యాజకత్వము నెరప క్షత్రియుడు 
యజమాను౦డొక ఛండాలుడుగద 
హవిస్సునెటుల సురలు [గ్రవాంతురు? 


అట్టియా గమున హవిస్సునెటుల 
బుషులు గ్రహంతురు? మహాత్మువైన 
విప్రోతములట భుజించి - వారు 
స్వర్గముచేరుట ఎటు లని పలికిరి. 


ఓముని శ్రేష్ణా! మహో దయుడును 
వశిష్ణుపుత్రులు ఆవిధముగను 
విశ్వామిత్రుడి వారి రక్షయని 
కఠినోక్తులను పలికిరి మాతో." 


కోపమునంది విశ్వామిత్రుడు 
రుసరుసలాడుచు పలికను వారితొ 
“ననుదుర్భాషలు ఆడినవారు 
బూడిద యగుదురు సందియమేల? 


వశిష్ణపు త్రులు యమపాశమున 
బంధింపబడి యమలోకములో 
ఏడువందల జన్మల వరకు 


_మృతదేహములను తినుచు బ్రతికెదరు 


93 


94 


తిరిగి జన్మము ముష్టి కులములో 
వారందరు మరి శునకమాంసము 
భక్షించుచును - వికృత చేష్టల 
తిరుగుచుదేశ ద్రిమ్మరులగుదురు. 


బాలకొ౦డవ 


దుష్టబుద్ధియగు మహోదయుండు 
దూషించెను నను - కావున అతడు 
నిందితుడైన బోయ జన్మతో 
ఆత్మహత్యలో దుర్గతి నందును... 


కోపము గెలవని విశ్వామిత్రుడు 
తాపము తరగని గాధినందనుడు 
తపసు వ్యర్థము అగునని తెలియక 
కోపతాపముల శాపము నిడెను. 


60 


శాపము లిచ్చిన ఎశ్వామిత్రుడు 
వచ్చిన మునులకు రాజును చూపుచు 
'' ఇక్ష్వాకు విభుడీ త్రిశంకురాజు 
భాగ్యశాలియు అత్రి ధర్మాత్ముడు 


తనువుతొ ఈతడు స్వర్గము కేగగ 
నాసాయమును కోరివచ్చెను 
ఎయజ్ఞముచే రాజుకో రిక 
తీరునో దానిని చేయించెదము.” 


విశ్వామిత్రుని పలుకులు వినిరి 
వచ్చిన మునులు తమలో తాము 
అనుకొనిరంతట- ''కోపి యాతడు 
కాదం౦టిమ మరి శపించి తీరును. 


వాతవు చెప్పే యిక లాభము లేదు 
సరిసరి యందుము సానుకూలమది 
ఈతని తపసుతొ - రాజు, స్వర్గము 
చేరిన చేరును మనకె౦ందు” కని. 


చళ్లు 
త్రిశంకు స్వర్గ వృత్తాంతము 


॥శిరఘురాముని॥ 


సవ్వడి చేయుక యాగము నందు 
నియమించిన తమ పనులన్నిటిని 
జాగరూకులై నిర్వర్తించిరి 
విశ్వాముత్రుడు యాజకుడాయెను. 


యాగము సాగుచు నుండగ నపుడు 
విశ్వామిత్రుడు సురలందరిని 
హవిర్భాగముల నందగ రమ్మన 
తిరస్కరించిరి వారందరును. 


కోపము నిండిన విశ్వామిత్రుడు 
యాగము వలన లాభములేదని 
తపోధనము వెచ్చించి రాజును 
దిఎక్‌ పంపగ నిర్ణయించుకొని. 


'. స్రువ మను కొయ్యగరిట చేతగొని 
రుసరుస లాడుచు విశ్వామి త్రుడు 
తనువుతొ రాజును పెకిలేపెను 


'స్వర్గ మార్గమున సాగగ చేసెను. 


బాలకాండము 


స్వర్గము చేరెడు త్రిశంకురాజును 
చూచిన యింద్రుడు పలికె రాజుతో 
“స్వర్గము నుండగ యోగ్యత నీకు 
లేదు మూఢుడా! మరలిపామ్మిక. 


గురుశాపమును పొందిన నీవు 
ఉండ తగవు - నీ ఉనికి సహింపము 
తలక్రిందుగ నువు భూమిమీదను 
రాలుము'' అనెను ఆ దేవేంద్రుడు. 


తలక్రిందుగను నేల కూలుచు 
మొరలిడె రాజు రక్షింపుమని 
కోపమునిండిన కౌశికు డంతట 


ఆపెను రాజును దివి - భువి మధ్యలొ. 


“విశ్వామిత్రా! తపోవంతుడా! 
గురుశాపమది తగిలిన రాజు 
తనువుతొ స్వర్గము చేరననర్హుడు 
మదిలొ మచ్చర మేల విడువవు?” 


విశ్వామిత్రుడు శాంతిని పొంది 
పలికెను వారితొ - “నేనీ రాజును 


నిలవెద నాకము నందని పలికితి 
కావుననాదుమాట నిలువవలె. 


విశ్వామిత్రుని పలుకులు వినిన 


.సురలందరును తిరిగి పలికిరి 


“నీవు సృజించిన నక్షత్రములవి 
సు ప్రసిద్ధమై నిలచు నింగిని. 


కౌశికుడటులే - కొన్ని తారలు జ్యోతిశ్చ|క్ర మార్గమునకును 
సృజించి - అంతట ఆవేశముతో వెలుపల - తారలు వెలుగుచుండును 
“మరియొక ఇంద్రుని సృష్టించెదను వాటినడుమ తలక్రిందుగ రాజు 
లేదా ఇంద్రుని అంతము చేసెద.” సుర సమానుడై వెలుగు చుండును. 
అనుచు పలుకుచు విశ్వామి త్రుడు నీవు సృజించిన తారలన్నియు 
సురల సృజించ నారంభించగ కీర్తిమంతుడగు త్రిశంకురాజును 
బుషులు-సురలు-మునులందరును _ స్వర్గమునున్నటు అనుసరించును' 
ప్రార్థనచేసిపలికిరి అపుడు. అనుచుమౌనిని తృప్తిపరచిరి. 

విశ్వామిత్రుడు సురలందరిచే 

సోత్రములంది సురలందరకు 

శుభముపలికెను, వచ్చినమునులు 

వారి నెలవులకు సుఖముగ వెడలిరి. 

|శ్రీరఘురాముని॥ 


CRE 


95 


96 


61 


మునులను గాంది కౌశికుడనిను 
దక్తిణదిశలో చేసెడి తపసుకు 
విఘ్నము కలిగెను ఈ విధముగను 
కావున పడమర దిక్కుకు వోదము. 


పడమరదిక్కులొ పుష్కర మున్నది 
చక్కగ తపసు సాగును రండని 
ఘోరతపస్సును ఆచరించెను 
ఫలములుమాత్రము తినుచుగడి పెను. 


ఆ సమయములో అయోధ్యన గరిని 
'అంబరీషు డను రాజుఎలుచు 
యాగము చేయగ - యాగపశువది 
అపహరింపబడె దేవేం|ద్రునిచే. 


అంతట బుత్విక్కులు పలికిరట 
“రాజా! నీవు ఎమరుపాటుతో 
ఉండుటవలన విఘ్నము కలిగెను. 
పశువుల నాశన దోషము కలుగును. 


కావృన నీవు యాగ పశువును 
వెదకితెమ్ము మరి లేదామరియొక 
మార్గము - అది ఒకమనుజునితెచ్చుట 
అతనిని యాగ పశువును చేయుట.” 


చింతలొ మునిగి అంబరీషుడు 
వెద8ను స్వయముగ యాగ పశువ్నుకై 
లేదా స్వయముగ ఏనరుడైనా 
దొరకునా ఎమో అని వెదకుచును. 


జూ అలకొండమ్స 


పశ్చిమ దిశలో విశ్వామిత్రుని తపము 


ఒక (ప్రదేశమున "బుచీకు' డనెడి 
బుషిని గాంచెను సంతతితోడ 
బుషిని కోరెను అంజలి ఘటించి 
లక్షగోవులకు కొడుకు నిమ్మని. 


''యాగపశువ్లుక తిరిగితి నేను 
దొరకలేదు మరి బదులుగ స్వామీ! 
ముగ్గురిలోన ఒక కుమారుని 
యిచ్చి-యాగమును రక్షింపుమనె. ' 


బుచికుడనెను అంబరీషునితొ 
' పెద్దకొడుకు నా (ప్రేమకు పాత్రుడు 
అంతట పలికెను బుచికుపత్సి 
“చిన్నకొడుకు నాకతి ప్రియతముడు' 


'తమ్ముడు “శునకుడు” తల్లికి ఇష్టుడు 
అన్న అనినచో తండ్రికి ప్రాణము 
నడిమివాడను అయితిని కనుక 
కానివాడను కావున నేను- 


రాజుతొ వెడలి యాగముగాచెద 
అనుకొని అంతట '“శునశ్ళేపుడు”' 
రాజుతొపలికిను ' తల్లిదండ్రులకు 
నా విక్రయము సమ్మత మయినది. 


నితో వచ్చెద నివిచ్చెడివి 
లక్షగోవులు తండ్రికి యిమ్ము' 
అని పలుకగను రాజు అట్టులె 
గోవులనిచ్చి బాలుని గొనెను. 


బాలకొ౦డము 


యజ్ఞముసాగ౧డి మార్గము గాంచిన 
రాజు సంతసము గంది- బాలునితొ 
సాగుచు - సూర్యుడు నడిమికి రాగా 
పుష్కర తీర్థమున౦దు ఆగిను. 


॥శ్రిరఘురాముని॥ 
Hi 

6? శునళ్ళేఫుని వృత్తాంతము 
విశ్రమించెను అంబరీషుడు బాలుని ప్రాణము నిలుపుటకొరకు 
అచటనె తపము ఆచరించెడు పుణ్యతత్సరులు మీలో ఒకరు 
విశ్వామిత్రుని చూచెను బాలుడు యాగపశువుగా ఆహుతి కండు 
శునశ్ళేఫునికి మామ అతడు. ' అగ్నిదేవృనికి తృష్టి కలుగగా. 
“మమ అనిఅనరుఎవ్వరునన్ను అటులచేసి నా మాట నిలుపుడు 
'మామా' దయతో చూడుము నన్ను _ _ శునళ్ళేపుని రక్షణ చేయుడు 
మాతాపితలు ఉండియు లేరు రాజు యాగము సాగును అపుడు 
జ్ఞాతులు - బంధువు లసలేలేరు. దేవతలందరు తృప్తి నందెదరు.”' 
రక్షణభారము భారము కాదు ; త౦డ్రిమాటలు వినిన తనయులు 
విభుని యాగము నెరవేర్చుమయా! 'మధుష్యందుడు' మొదలగువారు 
దీర్ధాయువును నాకొసంగుము పరిహాసముతో పలికిరి త౦ డ్రితొ 
తపసు చేసినే దివి కేగెదను. “తగునా తనయులకీ ఆదేశము? 
తం|డ్రి- తనయుని గాచిన రీతి . పరాయివానిని రక్షించుటకి 
అనాథుడను నన్నాదుకొనుముయా! కన్నవారిని చంపుటన్నది 
అనిన బాలుని ఊరడించెను _భోజనమందు శునక మాంసము 
తనయుల జూచి పలికె కౌశికుడు. తినునటులున్నది, నిషిద్దమైనది.”' 
“పుడమినిపుత్రుల బడయుదురందరు  విశ్వామి తుడు కుపతుడాయెను 
ఉత్తమ గతులను కలుగ జేతురని కన్నులు భగభగ మండుచుండగా 
అట్టి సేవలు పుత్రుల విధియగు “పితృభక్తి మీ కసలే లేదు 
అట్టివిధిని మీరొనరించవలె. ధర్మభయమది ముందే లేదు. 


98 


అనుచు పలికెను శాపము నిడిను 
'“వశిషు పుత్రుల వలె మీరందరు 
ముష్టికులములో వేయి ఎండ్లుగా 
శునకమాంసము తినుచు బ్రతుకుడు.” 


పుత్రుల కటుల శాపమునిచ్సి 
శునశ్శేఫునిలొ పలికిను మౌని 
మంత్ర విబూదిని పెట్టెను అతనికి 
వెన్ను నిమిరి మరి అభయమునిచ్చి 


“వెష్టవీయమగు యూపమ్మునకు 
నాయన! నిన్ను కట్టినప్పుడు 
నే నుపదేశించు రెండు సోత్రములు 
అగ్నిని చూచి భక్తిగజెప్తుము. 


తేని యాగము సాగునుబాబూ! 

నీ జీవితము సార్గకమగును 

అనగా బాలుడు మునిచెప్పిన ఆ 
ఇం(ద్ర-ఉపేంద్ర స్తుతుల గ్రహించి 


వడిగావచ్చి అంబరీషునితొ 
పలికను-''రాజా! బయలుదేరుము 
యజ్ఞభూమికి త్వరగా పోదము 
యాగదిక్షతో నెరపుము యాగము.” 


బాలకాండ 


శునళ్ళేఫుని పలుకులు వినిన 
అంబరీషుడు శీఘ్రమె సాగి 
యజ్ఞశాలకు చెరెను అంత 
వేదవేత్తల అనుమతి నంది 


పవిత్రుడె మరి ఎజుపు వస్త్రములు 
ధరించినట్టి శునళ్ళేఫుని 
యాగపశువుగా యూపమ్మునకు 
కట్టించెను తన యాగశాలలో 


అంతట భక్తితొ ముని కుమారుడు 
యజ్ఞ భోక్షయగు ఇంద్రుని మరియు 
యూప దైవతము ఆ ఉపేంద్రుని 
స్తోత్రము చేసెను ముని చెప్పనటు. 


రామా! అంతట దేవేంద్రుడు తను 
స్తోత్రమువలన తృప్తి నందెను 
విష్ణుసోత్రము భక్తిగ చేయగ 
ప్రీతినంది ఆ బాలుని కపుడు 


దీర్ధాయుష్టును ప్రసాదించెను- 
అంబరీషుడు ఇంద్రుని కృపచే 
యాగఫలమును ఎన్నొరెట్లు 
పొందెను, ఎంతో ముదము నందెను. 


ఓ నరశ్రేషా! విశ్వామిత్రుడు 
పుణ్యక్షేత్రము పుష్కరమందు 
పుణ్యమూర్తియై పుడమిని నిలవగ 
వేయి ఏండ్లు తను తపసుచేసెను, 


1శ్రీరఘురాముని॥ 


hh 


బాలకాండము 


99 


63 మేనక వలన విశ్వామిత్రుని తపో భంగము 
వేయి ఏండ్లట తపసును చేసి విశ్వామిత్రుడు మదిలో తలచెను 
దీక్షాస్నానము చేసినంతనే తపసు హరించగ సురల పనియని 
తపఃఫలమును అను గ్రబాంచగ కామ, మోహముల వశమున చిక్కి 
సురలువచ్చిరి దర్శన మిచ్చిరి, తపసు విఘ్నము చెసికొంటినని. 
బ్రహ్మఅంతట శుభములు పలికి వణుకుచు నిలచిన మేనకనంత = 
శుభకర్మలచే బుషి వయితి వని మధురవాక్కులతొ అనునయించెను 
ఆశీస్పులనిడి వెడలి నంతనే తిరిగితపసును చేయగనాతడు 

తిరిగి తీవ్రముగ తపసు చేయగ. ఉత్తరదిక్కుకు సాగిఅచ్చట. 

ఎంతో కాలము గడచి నంతను కౌశికీనది ఒడ్డున నిష్టగ 

అప్పరసలలో అతి రూపసియగు ఇం|దియమ్ముల జయింపగోరి 
మేనక- పుష్కర తీర్ధము నందు తీవతపమును ఆచరించగ 

స్నానము చేయుచు కనబడె మునికి, సురలందరును (బ్రహ్మను చేరి 
అందచందముల పోత బొమ్మయన పలికిరి - “* దేవా! సజ్జన శ్రేష్ణుడు 
మెరుపు లీగవలె వెలిగెడి మేనక విశ్వామి తుడు మహబుషి యగుటకు 
మునికన్నులలో మెరిసి పోయెను చాలినతపసు చేసెను కనుక 
మురిసిపోయి ఆ ముని పలికనట. ముని మనసుకు నువు శాంతి నొసగుము. 
“'వరారోహ! నే విరశరమ్ములచె తీవ్రతపసుకు లో కములన్నీ 

వివశుడ నైతిని తూలితి సోలితి. కలవర పడుచు నున్నవి” అనగ 

నా ఆశ్రమమున వసించి నీవు బ్రహ్మస్వయముగ వచ్చిచెప్పెను 

అను గ్రహించుము శుభములు కలుగగ.” *మహబుషివెతివి గాధేయా!” అని. 
మేనక సరియని ముదముతొ పలుకగ బ్రహ్మమా టలకు పొంగిపోకను 

ముని గడపెను పది ఎండ్లు ఆమెతో పలికెను విశ్వామిత్రుడు అపుడు 
అంతట మౌని మోహము తగ్గగ మహబుషి అని నువు అంటివి కావున 
సిగ్గుతొ ఎంతో చింతనందిను. “జితేంద్రియుడ నేనయితిని కాదా! 


ష్‌ 
ba ప్ల 
ei 


100 


అనగా బ్రహ్మ పలికెను మునితో 
““జితేంద్రియు౦డవు అగుటకు నివృ 
ప్రయత్నమింకా చేయవలె నయా! 
సాధనతోనే సమకూరునది.. 


బ్రహ్మ వెడలగ తిరిగి కౌశికుడు 
రెండు బాహువులు పైకి ఎత్తి తను 
ఎ ఆలంబన లేకనె అచట 


బాలకొంద్రవ 


గ్రష్మమునందు పంచాగ్నులలో 
వర్షములోను ఆరు బయలున 
చిక్కని చలిలో చల్లని నిళ్ళలొ 
దివారాత్రములు తపసు చేసెను. 


వాయు భక్షణతొ తీవ్రతపమును 
విశ్వామిత్రుడు ఆచరించగా 
గాంచిన సురలు దేవేంద్రుడును 


వేయి ఏండ్లుగా తపసుచేసెను.. భయ శంకలతో కలవర పడిరి. 

అంతట ఇంద్రుడు సురలకు మేలు 

విశ్వామిత్రుని తపసుకు కీడు 

కలుగ జేయగ మనసులొ తలచి 

రంభను పిలచి పలికెను తీరుగ. 

॥శ్రీరఘురాముని॥ 
CRE 

64 విశ్వామిత్రుడు రంభను శపించుట 
రంభలతొ పలికను సురపతి అపుడు సరియని రంభ - ఒంపుల సొంపులు 
ఎశ్వామిత్రుని తపసుకు విఘ్నము ఒలకవోసుకొని నవ్వుల పువ్వులు 
తేవలె- నీవు ప్రలోభ పరిచి చల్లుచు వచ్చెను చల్లగ పాడెను 
దేవకార్యమది నీకర్తవ్యము. జిల్లున ఉల్లము పొంగెను మునికి. 
అంజలిఘుటించి రంభపలికను సుందర మూర్తిని ముందర గాంచెను 
ఆతడు. ఎంతో ఉగ్రమూర్తియై సుమ సుకుమారిని కన్నుల గాంచెను 
కోపముతో నను శపించ గలడు సురపతి ఇంద్రుని పన్నాగమ్మని 
భయముగనున్నది ఓ సురనాయక!”' గ్రహించి కటువుగ రంభతొ పలికెను. 
పలికెను ఇంద్రుడు ధైర్యము గొ లిపి కామ క్రోధముల జయింప నెంచి 
“శుభము కలుగును నాశాసన మిది తపసు చేసెడి నా తపసుకు నువు 
తరు శాఖలలో వసంతు డుండును విఘ్నము చేయగ వచ్చి నందుకు 


కోకిల నేనై తోడుగ నుందును.” 


పదివేలేండ్లు శిలవై యుండుము. 


బాలకా ౦డము 


తపో బలమును బుద్ధి బలమును 
తేజము నిండిన బ్రహ్మకుమారుడు 
తీర్చగ చాలును శాపమునీకు 
అంతవరకును శిలవె యుందువు. 


ఇంద్రుడు, మన్మథులిద్దరు అపుడు 
నిలనట గాంచిరి భయపడి పోయిరి 
పారిపోయిరి వారిద్దరును 

అంతట కొశికుడనుకొని మనమున 


“కామము జయించి నిలచితి గాని 
క్రోధము సుంతయు వదలకపోతిని 


_ శాప తాపముల ఫలమిటులుండును 


! 
| 


_ తపసు నాశనము చేసుకొంటిని. 


ఇకపై కోపము జయించి తీరెద 
వాయువు ఏల్పక మౌనము పూని 
ఇంద్రియాల పాగ రణగించెదను 


, శుష్కించగనా దేహమంతయు. 


శ్వాసించకను-మనసును నేను 
శాసించెదను-కామ క్రో ధముల 
జయించి నిలచి, బ్రహ్మత్వమును- 
పొందునరకు!నే తపసుచేసెదను. 


65 


తూర్పుదిక్కులో నియమ నిష్టతో 
కోపము వదలి విశ్వామిత్రుడు 
వేయి ఏండ్లట తపసునుచేసెను 
సంకల్పించిన తీరుగ ముగియగ, 


ఆహారమును తినుటకు కూర్చొనె- ' 


అంతట ఇంద్రుడు విప్రవేషముతొ 
ఆకలిగొంటిని అన్నమునిడుమన 
అంతయు నిచ్చెను కోపించకను. 


ఉపవాసములతొ శ్వాసను విడువక 
మరియొక వేయి సంవత్సరములు 
ఉగ్రతపస్సును చేసినంతనే 

శిరమునుండి పాగ వెడల జొచ్చెను. 


RR 
విశ్వామిత్రుడు బ్రహ్మబుష యగుట 


॥శ్రిరఘురాముని॥ 


భీకరమైన ధూమముగాందిరి 
భీతినొందిరి సుర-గంధర్వులు 
బ్రహ్మనుచేరి పలికిరి అంతట 


“విశ్వామిత్రుడు విజయమునందెను. 


కామ (క్రోధముల జయించినాడు 
నిర్మలమైన మనసుళతొ నిండెను 
ఆలసించుట తగదు యింకను 


లోకము ధ్వంసము చేయును తపసు. 


దిక్కులు వ్యాకుల మందుచున్నవి 
సంద్రము కాగి పాంగ్లు చున్నది 
నగములు కరగి పారుచున్నవి 


- పుడమి యెల్లను వణకు చున్నది. 


101 


102 


మిత్రుని కాంతి తగ్గిపోయినది 
హోరున గాలి విచుచున్నది 
నిత్యకర్మలను జనులు వదలిరి 
తవోగ్నీ కీలలు ప్రారసాగను. 


ఉపెక్షించక అతని అభీష్టము 
సుర పదవైనను - యిచ్చి నీవిక 
జగమును కావగ లెమ్మనిపలుక 
విధాత వచ్చెను వారందరితో. 


విశ్వామిత్రుని ఎదుట విధాత 
''తపము చాలునిక శాంతినందుము 
బ్రహ్మబుషివి నువు అయితివి గాధిజ! 
దీర్జాయుష్టును ఇచ్చితి ననగ. 


బ్రహ్మనుగాంచి బ్రహ్మబుషి అట 
పలికెను దేవా! వేదాధ్యయనము 
వషట్కారము - యాజకత్వమున 
ఓం౦కా రమ్ముల హక్కునుయిమ్ము. 


అంతియగాక మిగిలిన కోరిక 
వేదములన్నీ తెలిసిన వారిలో 
ప్రథముడు అయిన వశిషమహబుషి 
బ్రహ్మబుషిగ నను పరిగణింపవలె 


కోరిక వినిన సురలందరును 
కోరిరి వశిష్ట మునినంత టను 
కోపముగెలచిన విశ్వామిత్రుని 
కోరికతీర్చగ ప్రార్థన జేసిరి 


బాలకాండము 


వశిష్ట మహబుష - ఎశ్వామికత్రుని 
బ్రహ్మబుషివి నువు అయితివి అనెను 
మైత్రిని నెరపెను - వేదకార్యములు 
చేయగ చాలిన మూర్తివి అనెను. 


దేవత లందరు విశ్వామిత్రుని 
బ్రహ్మాబుషవి నువు అనుచు పలికిరి 
రామా! అటుల ఈ మహనీయుడు 
బ్రహ్మబుషిగ తను కీర్తిగాంచెను. 


దశరథ నందన! ఈ ముని శ్రేష్టుడు 
ధర్మతత్పరుడు తేజోవంతుడు 
మూర్తిగ నిలచిన పుణ్యమే సుమా! 
అనుచు తెలిపెను శతానందుడు. 


శతానం౦దుని పలుకులు వినిన 
జనకరాజు మది పులకించినది 
గాధీయునికి ఆమహరాజు 
అంజలి ఘటించి పలికెను తీరుగ. 


"ద్రహ్మబుష! నీ దర్శన భాగ్యము 
దొరకెను -నాకీ జన్మ ధన్యము 
రామలక్ష్మణుల చేర్చుకు నీవు 
వచ్చుటవలన చరితార్థుడను 


కౌశికమౌనీ! నీ తపమింతని 
నుడువగరానిది - బలవంతుడవు 
కీరిముంతు డవు నీకథలన్నీ 

వినగ తరగనివి నిధులు మాకవి. 


బాలకొండము 


ఓ ముని శ్రేష్ట! భాస్కరదేవుడు 


ఆనతినిమ్ము- తిరిగి ఉదయమే 


103 


పశ్చిమదిశలో సాగుచుండెను దర్శింతును నీ ముఖబింబము అని 
సాయం సంధ్యను ఉపాసించగా మిధిలానాథుడు బంధులగూడి 
సమయమయినది సాగెద నేను, పురో హితులతో సాగగనంత 

మునుల పూజలు అందిన మహబుషి 

రామలక్ష్మణుల చేర్చుకు తాను 

మదిలో ఎంతో పొంగి పోవుచు 

ముదముగ మిథిలలొ విడిది చేసెను. 

శిరఘురాముని॥ 
He © 

66 జనకుడు తెలిపిన శివచాప వృత్తాంతము 
ప్రభాతమున విధులను తీర్పుకు దక్టునియాగము ధ్వంసము చేయగ 
మిధిలానాథుడు- కౌశిక మౌనిని తలపెట్టిన ఆ ఫాలనేత్రుడు 
రామలక్ష్మణులతోడ రమ్మని యజ్ఞభాగము అందనివ్వని 
ఆహ్వానించి పలికెను ప్రియముగ. దేవతలందరపై కోపించి 
కౌశికమౌని! మీకోరికది మీలోమీరు పంచుకొంటిరా? 
తెలియబరచుడు అనగా మౌని భాగమునాకు లేకపోయినది 
“రాజా! వీరు దశరథ తనయులు కొవున వింటితొ మీతలలన్నీ 
రవివంశమునకు మణీ హారములు. పుడమిని రాలగ చేతును ' అనుచు 
హావీరులగు ఈ సోదరులు నిలబడినట్టి నిటలాక్షుని గని 
మహిమాన్వితమగు ధనుసును చూడగ  గడగడలాడి దేవతలందరు 
వచ్చిరి, ధనుసును చూపుము నీవు ప్రార్థింపగను దయగొని శివుడు 
కోరికతీరి ముద మందెదరు.' ధనుసును వారికి అందజేసెను. 
ఓ మునిసత్తమ! ధనుస్సు గూర్చి దివ్యధనుసును అ౦దిన సురలు 
వివరి౦ంచెద-' “నిమి మావంశజుడు దేవరాతునకు దాచగ యిచ్చిరి 
దేవరాతుడు ఆరవవాడు ధనుసుకు పూజలు చేతుము నిరతము = 
మంచి మనసుగల మహిమాన్వితుడు. ధన్యులమైతిమి ధనుసు రాకచే.. ' 





104 


నేనాక్రసారి యజ్ఞము చేయగ 
తలంపునిండి యజ్ఞభూమిని 
దున్నుచు౦డ నొక దివ్యబాలికను 
దర్శించితి-నా పుణ్యవశమున. 


నాగటిచాలుల-నెలవ౦కవలె 
నిగనిగలాడుచు మెరిసె పాపకు 
నాకన్నులలో నిలచిన కాంతికి 
నామకరణము చేసితి- సీతగ 


సీతను సుతగా పెంచుకొంటిని 
పవిత్రమైన తీరుగ పుడమిలొ 
ఉదయించిన - నా సతమ్మను నే 
వీర్యశుల్కయని తలంచుచుంటిని. 


సీతను సతిగా యిమ్మని కోరుచు 
లోకమునందలి రాజకుమారులు 
కోరగ- వారికి చాపము చూపితి 

దండిగ నున్నవి బిరుదులు వారికి 


బాలకొండము 


దర్శించిరి వారందరు ధనుసును 
దరికిచేరగా చాలక కొందరు 
ధనుసునెత్తగా చాలక కొందరు 
దానిని చేతితొ కదల్బలేక 


ఓటమిగలిగి - కోపముతోను 
మిథిలను వారు ముట్టడించిరి 
వారితో నేనొక ఎడుపోరితి 
దుర్గరక్షణము క్షీణించినది. 


అంతట నేను తపసునుచేసి 
దేవగణములను మెప్పించగను 
చతురంగబలములు వారివ్వగను 
గెలిచితి రిపులను - తరిమితి వారిని, 


ఓ మునిశ్రేష్టా! తేజోవంతము 
దేవదత్తము అయిన ధనుస్సును 
చూపిద- రామ లక్ష్మణులకును 
రమ కల్యాణము జరుగుటకొరరు. 


కౌశికమౌనీ! రామచంద్రుడు 


వింటిని ఎక్కు పెట్టినంతనే 
ఇంటి కల్లునిగ చేసుకొందును . 
కాళ్టుకడిగి నా సీతనిత్తును.” 
1శ్రీరఘురాముని॥ 
LIRR 
6 / శివధనుర్భంగము 
జనకునిపలుకులు విని ముని అంతట జనకు నాజ్ఞను బెదల దాల్చి 
చూపుము చాపము అనగా నపుడు అయిదు వేలగు దీర్ణదేహులు 
జనక మహీపతి చాపముతెమ్మని అతి బలవంతులు అతికష్టముతో 


_ మంత్రులందరితొ పలికి వినయముగ. 


ధనుసునుంచిన పెట్టెను తెచ్చిరి. 


బాలకొండము 


కరములు మోడ్చి పలికెను జనకుడు 
“విను, మునిసత్తమ! దివ్యచాపమిది 
ఎందరొ వీరులు ముందుకువచ్చి 
సిగ్గుతొ వెనుకకు తిరిగిపోయిరి. 


సురలు- అసురులు- యక్ష- కిన్నరులు 
ధనుసునెత్తగా చాలక పోయిరి 
మంగళకరము మహిమాన్వితమగు 
ధనుసు చూపు మా - దాశరథులకు.”' 


మిథలాధీశుని మాటలు వినిన 
మిత్రతేజుడు విశ్వామిత్రుడు 
రామచంద్రుని చూచి పలికెను 
“నాయన!రామా! ధనుసు చూడుము.” 


విశ్వామిత్రుని ఆదేశము గొని 
వింటిను౦చిన పెట్టెను తెరచి 
వీరపుంగవుడు వినయము నిండి 
విజయలక్ష్మి తొందరపడుచు 


“ఓ గురుదేవా! ఆదేశించిన 

వింటిని ఎక్కు పెట్టెద ననగ 
జనకుడు, విశ్వామిత్రులు ముదముగ 
ఆశీస్సులతో సరియని నా౮తనె. 


అవలీలగను అతిహేలగను 
లీలామానుష విగ్రహుడపుడు 
శేలనెత్తెను శిశధనుస్సును 
శిరసులెత్తిరి రాజలోకము. 


105 


వింటిని ఎక్కు పెట్టుట కొరకు 
అల్లెత్రాటిని బిగించబో గా 

బలము తిలిపెను - బలమగు విల్లు 
ఫెళ్లున విరిగెను నడిమికి రెండుగ. 


శంకరువిల్లు గుల్ల అన్నటు 
అందరిగుండిలు రుల్లుమన్నటు 
సీతమనస్సును కొల్లగొట్టెను 
అల్లదె! రాముడు వల్లువరచెను. 


విల్లువిరుగుటో నింగి కూలుటో 
నిశ్చయించు కొనలేక పోయిరి 
పిడుగులు పడినటు గిరులు చీలినటు 
పుడమి వణకెను ధనుర్భంగమున, 


రామచంద్రుడు లక్ష్మణమూర్తి 
విశ్వామిత్రుడు జనకమ హీపతి - 
నలుగురుతప్ప సభలో నందరు 
పుడమినిపడిరి సృ తితప్పగను. 


“వింటిని ఎక్కుపెట్టు సమర్షుడు 
నరులలో - సురలలొ - కగరాడాయె 
ఇట్టి ప్రతిజ్ఞను చేయగనేలా? 
అల్లుడు నాకిల దొరకడొ, ఎమో? 


దశరథ తనయుడు రామచంద్రుడు 
తగిన వరుడు నా సీతమ్మకును 
తను మాత్రము యీ వింటిని పట్టి 


_ఎక్కుపెట్టగా చాలునా? లేడో? 


106 


కోరిన అల్లుడు రామచంద్రుడు 
కోనులి - కన్నియ చెర విడిపించిన 
కోటిసుఖములు అందుట నిజము 
'కోరిక తీరునా? లేదో? నాకు' 


అని భయపడెడు జనక భూపతి 
భయమును విడి కరములు మోడ్చి 
పలికెను మునితో పరవశమ్ముతో 
“పావనమూర్తిని రాముని గాంచితి. 


రామచంద్రుడు శివచాపమును 
విరచుట కన్నుల గాంచితి నేను 
గాంచితి నాతని భుజబలమ్మును 
మహిమనుగా౦చి ముదమునందితి 


ఆశ్చర్యమును కలిగించునది 
అసాధ్యమైనది అపురూపమిది 
అసలు మాటలే వెలువడనట్టి 
ఆనందము నే పొందుచుంటిని. 


నాసుత సీత రామచంద్రుని 
పతిగా పొందగ ధన్యుడ నైతిని 
జనకవం౦శపు కీర్తి పెరుగును 
జన్మనెత్తిన ఫలము దక్కును. 


బాలకాండ 


విరశుల్క నా కూతురుసిత 
అనిన ప్రతిజ్ఞ - నెరవరినది 
బ్రాణము కన్న మిన్న నాసుత 
భూమీసుతను రాముని కిచ్చెద. 


ఓ మునిశ్రేష్ణా! శుభమగు నీకు 

నీ ఆనతితో నా సచివులట 

వేగమె అయోధ్యన గరము చేరి 
దశరథ విభునకు సర్వము తెలిపి. 


సీతాదేవిని రామచంద్రునకు 
కూర్చెడి వివరములన్నీ తెలిపి 
వినయముగా నా మహరాజునిట 
తోడ్కొని వత్తురు మంగళకరము గ. 


రామలక్ష్మణులు యిద్దరుకూడ 
ఎశ్వామిత్రుని రక్షణనున్నటు 
తెలియబరచెదరు దశరథరాజుకు 
రాజును వేగమె తోడ్కొనివత్తురు.” 


విశ్వామిత్రుడు సరియనినంతనె 
జనకుడు- సచివుల- పిలిచి- మిథిలలో 
జరిగినందంతయు దశరథ విభునకు 
తెలియ బరచమని తీరుగ జెప్పి 


''ఆ మహరాజును అయోధ్యటేని 
మిధిలకు మీరు తగుమర్యాదల 
తీసుకురండని ఆనతినిచ్చెను' 
మనోరథము నెరవేరిన జనకుడు. 


శ్రీరఘురాముని॥ 


RR 


బాలకాండము 


68 


జనకుని అనతి నందిన దూతలు 
తురగములలసి'పోవునట్టుగా 
మూడు రాత్రముల త్రోవనుసాగి 
నాల్గవనాడు అయోధ్య చేరిరి. 


రాజద్వారమున కావలివారితొ 
జనకరాజురు దూతల మనుచు 
నీఘ్రమెపోయి కబురు చెప్పుమన 
సంతసించి వారటు చేయగను. 


దశరథరాజు సంతసమంది 
తొందరగా వారందర ఏలచెను 
దూతలు - దేవ సమానుడు అయిన 
దశరథరాజుకు అంజలి ఘటించి. 


పలికిరి, “రాజా! జనకభూపతి 
మంత్రులు- బుత్విజులందరితోను 
అగ్నిహో త్రములు- సచివులందరితొ 
కూడిననీదు క్షేమమడిగెను. 


మిథీలానాథుడు - విశ్వామిత్రుని 
ఆనతితో మీ కిచ్చునట్టి దగు 
సందేశమును తెలియబరచగ 
సంతసమంది వచ్చితి మయ్యా! 


“వీర్యశుల్క నా కూతురనుచును 
ప్రతిజ్ఞచేసితి - వీరులెందరో 
గెలువలేక మరి ఓడిపోయిరి 
వివరములన్నీ తెలుసును నీకు. 


దశరథునకు శుభవార్త నందించుట 


ఓ మహరాజా! విశ్వామిత్రుని 
అడుగుజాడలో నడచుచు వచ్చిన 
నీ పుత్రుడు - శ్రీరామచంద్రునిచె 
నా సుత సీత జయింపబడెను. 


పేరోలగమున శివుని ధనుస్సును 
ఫెళ్ళునవిరచెను రామచంద్రుడు 
వీర్యశుల్కయగు నా సుత సీతను 
వీరపుంగవుడు రామునికిచ్చెద 


సీతారాముల కల్యాణమును 
జరిపంచగ నువు అనతినిమ్ము 
శుభమగురాజా! సచివులందరితొ 
బుత్విక్కులతో శీ ఘ్రమెరమ్ము, 


నీరాకతొ మా కానందమ్మగు 

నీ రాముడు నా రాముడగుటది 
నయనానందము - మదికానం౦ందము 
నీవందగను బయలుదేరవలె,'' 


దశరథరాజా! ఈ విధముగను 
మిథీలాధీశుడు - విశ్వామిత్రుని 
అనుమతినంది శతానందునితో 
ఆలోచించి పలికెను పియముగ."” 


జనకుని దూతల పలుకులు వినిన 
దశరథవిభుని మది పులకించెను 
వశిషముహబుషి వామదేవులతొ 


_సచివులందరితొ పలికెతీరుగా. 


108 


“విశ్వామిత్రుని రక్షణ నందిన 
కొసల్యమ్మ కన్నుల పండుగ 
తమ్ముడు సుమిత్ర తనయునితోను 
_ విదేహ పురమున విడిసి యుండెను. 


మహాత్ముడైన జనక మహీపతి 
రాముని విక్రమ మెరిగినవాడై 
రూతురునిచ్చి కల్యాణమును 
చేయగనెంచెను - కావున మీకు 


ht 


బాలకొ౦డము 


సమ్మతి అయినచా మనమందరము 
జనకపురికి మరి తరలిపోదము 
ఆలస్యమును చేయుట ఎందుకు?” 
అనగానందరు ' తథాస్తు అనిరి. 


ఆనందముతో దశరథరాజు 
“రేపేపోదము జనకపురి కనె”' 
జనకుని దూతలు ఆదరింపబడి 
ఆనందమును పొందిరి అచట. 


1శ్రీరఘురాముని। 


6 9 జనక మహారాజుచే దశరథ మహారాజు స్వాగతమందుట 


సభను తీర్చెను దశరథరాజు 
బ౦ధులు- మునులు కొలుచుచుండగా 
సుమ౦త్రుగాంచి పలికె తీరుగా 
ఆదేశములను యిమ్మని చెప్పెను. 


విశేష ధనమును గొని రావలెను 
వివిధ రత్నముల రాసులు తేవలె 
వారివెంట చతురంగబలములు 
వేగమె సాగగ సిద్ధము చేయుడు. 


నా ఆనతి విను - మంత్రి సుమంత్రా! 
దివ్య పల్లకీ సిద్దము చేయుము 

వశిష్ట మహబుషి వామదివుడు 
జాబాలి మరి కాశ్యప మౌని, 


చరాయువెన మార్కండేయుడు 
కాత్యాయనుడు విప్రోత్తములు 
ముందు నడువగా మంగళ కరముగ 
తేరును సిద్ధము చేయుము త్వరగా. 


దశరథు నానతి పరిపాలించిరి 
తీరుగ ఎర్చాటులు జరిగినవి 
బయలుదేరెను దశరథ భూపతి 
మనసు వెడలెను మిథిలానగరము. 


నాలుగు దినములు ప్రయాణించిరి 
మిధీలాపురమును ముదముళతొ చేరిరి 
శ్రీమంతుడగు జనక మహీపతి 
వార్తనువిని తను స్వాగతమిచ్చిను. 


దశరథరాజుకు విప్రోత్రములకు 
పూజలు సలిపి, పుణ్య చరిత్రుడు 
పొంగిన ఆనందముతో నపుడు 
దశరథరాజుతొ పలికె జనకుడు. 


ఓ మహరాజా! స్వాగతమయ్యా! 

నా భాగ్యము - నువు మిథిలకు వచ్చుట 
పుత్రుల శౌర్యము వలన కలిగిన 
సంతోషమును ప్రీతిగ నందుము. 


బాలకొండము 


నిన్ను గాంచెడి పుణ్యము కలిగెను 
విప్రుల గూడిన వశిష్ట మౌనిని 
చూచెడి భాగ్యము కలిగెను నాకు 
విఘ్నములన్ని విడిపోయినవి. 


పుణ్యవశమున సూర్య వ౦శముతొ 
వియ్యమందెడి భాగ్యము కలిగను 
జనకవంశపు కీర్తి పెరుగును 

పూజనీయముగ అయినది రాజా 


ఓ నరపుంగవ! రెపు ఉదయమే 
యజ్ఞము సాంతము అయిన దనుకనే 
బుషసమ్మతిగా వివాహవిధిని 
జరిపించగ నువు ఆనతినిమ్ము 


జనకుని మాటలు విని దశరథుడు 
పలికెనుతీరుగ బుషుల నడుమన 
““ ధర్మశ్రేషడా! స్వీకరంచుటది 
దాతయధీనము అనగా వింటిని 


RRR 


109 


కావృన నీవు చెప్పిన రీతి 
ఆచరింతుము' అనగా - జనకుడు 
దశరథవిభుని ధర్మవాక్యమును 

విని మదినెంతో పరవశించెను 


మునులందరును ముదముతొ నంత 
మృదువచనములు సల్లాపములతొ 
రా త్రిసుఖముగా గడిపిరచ్చట 
జనకపురము కల్యాణపురమయె. 


రామలక్ష్మణుల నిద్దరగాంచి 
హర్షమునందిను దశరథరాజు 
జనకుని పూజల నందిన రాజు 
పుత్రోత్సాహము నందెను అపుడు. 


తత్వవేత్తయు తేజోవంతుడు 

జనకభూపతి ధర్మసమ్మతిగ 

యజ్ఞము సాంతము చేసి - సుతలను 
సాలంకృతలుగ సిద్ధము చేసెను. 
1శ్రీరఘురాముని॥ 


7 0 వశిషమహర్షి దశరథరాజు వంశక్రమమును వివరించుట 


మరునాడుదయము జనకభూపతి 
ప్రాతఃకాలిక విధులను తీర్చి 
పురోహితుడగు శతానందునితొ 
పలికెను ఎంతో ప్రియముగ నపుడు. 


“వుహాధార్మికుడు ప్రతాపశాలి 
నాకుతమ్ముడగు '“కుశధ్వ్యజుండు”' 
“ఇక్టువుతీ' నది తీరమందున 
పుష్పక మన్నటు ఉన్ననగరము. 


“సాంకాశ్య మను నగరమందున 
వసించి - అతడు క్రతు సమాప్తిగా 
కాపాడెను - ఆ తమ్ముని యిపుడు 
చూడగ నాకు మనసు కలిగినది. 


కల్యాణోత్సవ సంతోషమును 
వానితొ నేను పంచుకొందును 
కావున నీవు శీఘ్రమె వానిని 
రప్పించుటకై దూతల నంపుము.” 


110 


అన్న పిలచెనను వార్తను వినెను 
ఉన్నపాటున బయలు దేరెను 
మిధిలకు వచ్చి- అన్నకు- అచటి 
పురోహితులకు నమస్కరించెను. 


ఉచితాసనముల అన్న దమ్ములు 
ఆసీనులు అయి - సుధాముడనెడి 
మంత్రిని పిలచి పలికె జనకుడు 
దశరథరాజును తోడ్కొని రమ్మని. 


సచివులందరితొ పురోహితులతో 
తోడ్కొని రమ్మనినంత సచివుడు 
వార్తను చెప్పగ దశరథ భూపతి 


వచ్చెను, మంత్రులు పురోహితులతో. 


సుఖాసీనులై అందరుండగా 
దశరథుడంతట జనకుని చూచి 
''రాజవరేణ్యా! వశిష్టమహర్డి 
మావంశమునకు వేలుపు సమము. 


ఎశ్వామిత్రుడు ఆదిగాగల 
మునులందరును అనుమతించినచా 
మావ౦శమును దాని క్రమమును 
వశిష్టమహర్షి తెలుపును” అనగ. 


వాక్యకుశలుడు భగవత్సముడు 
వశిష్ట మహర్షి జనకరాజుతో 
పురోహితులు మరి హితులందరితో 
శోభిలు రాజుతొ పలికెతీరుగ. 


బాలకొ౦డము 


'“అవ్వక్షసంభవు డవ్యయుడున్ను 
శాశ్వతుడెన బ్రహ్మ దేవునికి 
“మరీచి” అనెడి కొమరుడు కలడు 
మరీచి కొమరుడు” కశ్యపుడ య్యా! 


కశ్యపు తనయుడు “ వివస్వంతుడు” 
అతని కుమారుడు “మనువు '- ప్రజాపతి 
మనువు పుత్రుడు “ ఇక్ష్వాకు వయా 
అయోధ్య నేలెను పూర్వము అతడు. 


ఇక్షా(కువునకు కొమరుడు “కుక్షి 

రుక్షికి తనయుడు ''వికుక్షి రాజు 
అతని తనయుడు ప్రతాప వంతుడు 
“బాణుడు” అనెడి తేజోవంతుడు. 


బాణుని కొడుకు ప్రతాప వంతుడు 
"అనరణ్యుడు' అను రాజోత్తముడు 
అతని కుమారుడు “పృథు” మహరాజు 
పృథువు తనయుడు ' ' త్రిశంకు డయ్యా 


త్రిశంకు తనయుడు యశస్వి అయిన 
''దుందుమారుడు” - మరియొక పేరు 
యవనాశ్వు౦డని అందురు రాజా! 

అతని తనయుడు ''మాంథాతి” యగు. 


“సుసంధి' ఆ మాంధాతకు సుతుడు! 

“' ధృవసంధియు” మరి “ ప్రసేనజిత్తు లు 
సుసంధి యొక్క తనూజులయ్యా 
“భరతుడు తనయుడు ఆ ధృవసంధికి 


బాలకొండము 


భరతునిపట్టి “అసితుడు” రాజా! 
అతడు - హైహాయ తాలజంఘులు 
శశిబిందువులను - రిపులచె ఓడి 
'రాజ్యభ్రష్మనిగ విందుము మనము. 


ఓడిన అసితుడు హొామవత్పర్వత 
భృగు ప్రప్రవణమునందు వసించెను 
అతని భార్యలు ఇద్దరు అపుడు 
గర్భవతులని విందుము రాజా! 


అందొకభార్య సవతి కంతట 
విషము కలిపిన భక్ష్యము నిచ్చెను 


భృగువంశజుడగు “చ్యవన మహాబుషి' 


హిమగిరి గాంచి అందు వసించెను. 


భాగ్యశాలియు విశాల నే త్ర 
సవతులిద్దరిలొ ఒక్కతి అంతట 
చ్యవనుని గాంచి అంజలి ఘటించి 
పుత్రుని బడయగ కోరిక అనెను. 


అంతట సవతికి విషము నిచ్చిన 
“కాళింది” యను రెండవ భార్య 
వచ్చి-చ్యవనునికి తానును కూడా 
నమస్కరించి నిలచి నంతనే 


మొదటి ఆమెతో పలికెను మహబుషి 
“భాగ్యవతీ! నీ కోరిక తీరును 
బలవంతుడును తేజోవంతుడు 
యశస్వియు మరి శ్రిమంతుడగు 


11] 


మంచి కుమారుడు- గరళము వెంబడి 
కలుగును నీకు - చింతిల వల'' దనే. 
ఆమె కుమారుడు “సగరుడు ' రాజా! 
అతి ధర్మాత్ముడు ఆ మహరాజు. 


సగరునితనయుడు '' అసమంజాు ' డయా 
అతని ఆత్మజుడు “అంశుమంతుడు. 
అంశుమంతుని కొడుకు '' దిలీపుడు” 
దిలీపు తనయుడు ''భగీరథు డయా! 


భగీరథునికి కీర్తిమంతుడగు 

'“కఠుత్సు'' డనెడి పుత్రుడుగలడు 
అతనితనయుడు “రఘుమహరాజు” 
రఘువు కుమారుడు “' ప్రవృద్ధు' డయ్యా! 


వశిష్ణుశాపము తగిలిన వాడి 
రాక్షసుడయ్యెను ఆ ప్రవృద్దుడు 
తిరిగి వశిష్ణుని శపియించుటః 
దోసిలి నిండా జలమును గొనగ. 


పతివ్రతయగు ఆతని భార్య 
వలదని భర్తను శాంతపరచగా 
జలము భూమిపై విడువ కూడదని 
విడుచు కొనెను తన పాదమ్ములపై. 


మంత్రజలముది పడిన పాదములు 
కమిలి పోయినవి- ఆ కారణమున 
'“కల్మషపాదుడు అయ్యెనురాజు 
అతనికుమారుడు ''శంఖణు డయ్యా! 


112 


శంఖణు తనయుడు ''సుదర్శనుండు” 


అతని అత్మజుడు “అగ్నివర్గుడు' 
అగ్నివర్గుని కొడుకు “శీఘ్రగుడు' 


అతనికి తనయుడు “వురు' మహరాజు, 


బాలకొండ్వ 


యయాతి పుత్రుడు 'నాభాగుడయా' 
అతనికి తనయుడు 'అజి మహరాజు 
అజమ హరాజుకు అతి బలశాలి 
'దశరథరాజు సత్పుత్రుడయా! 


మరువు కుమారుడు ప్రశుశుకు డయా దశరథరాజుకు తనయులు నలుగురు 
అతనితనయుడు “అంబరీషుడు” అందు - వీరు - శ్రీరామలక్ష్మణులు 
అంబరీషుని తనయుడు ' నహుషుడు ధర్మ నిరతులు సత్యవాదులతొ 
నహుషుని కొడుకు 'యయాతి రాజా! ప్రసిద్ధిగాంచెను ఏరి వంశము. 

సర్వలక్షణ శో భితలయిన 

నీకుమార్తెలను - జనక భూపతీ! 

రామలక్ష్మణుల కిచ్చి పరిణయము 

చేయుము నీవు - శాస్త్ర సమ్మతిగ 

శిరఘురాముని॥ 
RRR 

7 1 జనక వం౦శక్రమము : కల్యాణ నిర్ణయము 
వంశ క్రమమును వశిష్ట మహబుషి మిథీ మహరాజు నిర్మించినది 
నుడివి నంతనే జనక భూపతి ముచ్చటైనది మిథిలానగరము 


అంజలియొగి నుడివెను అంత 
జనక వంశపు ప్రబద్ధి వినుమని. 


“కన్యాదాన సమయము నందు 
ఉత్తమ వంశ సంజాతులకు 

వంశ ప్రతిష్ట తెలుపు టన్నది 
ఆచారము - ఓ మునిసత్తమ! విను, 


ముల్లోకముల ప్రసిద్ధుడైన 
ధర్మాత్ముడు అతి బలవంతుడగు 
“నిమి యనురాజు మూల పురుషుడు 
అతని తనయుడు 'మిథి మహరాజు 


మొదటి జనకుడు అతడేనయ్యా! 
'ఉదావసువు' ఆ మిధికుమారుడు. 


ఉదావసువునకు ధర్మాత్ముడగు 
నందివర్ధనుడు తనయుడు కావలె 
అతని కుమారుడు ' సుకేతు వయ్యా 
దేవరాతుడా' సుకేతుసుతుడు. 


దేవరాతుడు అతిధర్మాత్ముడు 
రాజబుషగను వినుతికక్కను 
అతనితనయుడు "బృహ ।ద్రధుండు 
'మహారీరుడు అతని అత్మజుడు. 


బాలకొండము 


మహా వీరునకు ధైర్యవంతుడగు 
'సుధృతి-సుతుడై యశము గాంచెను 
సుధృతి తనయుడు ధర్మాత్ముడగు 
'ధృష్టకేతు' వను నామధేయుడు. 


ధృష్టకతునకు ప్ర పసిద్ధి నందిన 
'హర్యప్వ డను తనూజుడుండెను 
అతని తనయుడు 'మరు మహారాజు 


ll, 


వారిలో జ్యేష్ణుడ నేను మునీంద్రా! 
'కుశధ్వజుడు' నా సోదరుడితడు 
తండ్రి ఆనతిని శిరసున దాల్చితి 

తమ్ముని ప్రేమగ చూచుచుంటిని 


సాంకాశ్యమును ఎలు సుధన్వుడు 
శివధనుస్సును, సీతాదేవిని 
తనకు యిమ్మని అడిగను అంతట 


' ప్రతింధకుడు'-మరు రాజుకు తనయుడు. నేనొల్లనిచే పోరుకు దిగెను. 
ప్రతింధకునికి కుమారు డాతడు _ భీకరమైన పోరుసాగినది 
'కీరిరదథుడి రాజకుమారుడు సుధన్వునంతట వధించి -నేను 
కీర రథునికి కుమారుడతడు పట్టముకట్టితి నా సోదరునకు 
“దేవమీడు” డను ధ ర్మాత్ముడయా! ఇతడే సాంకాశ్యమునకు అధిపతి. 
దేవమీఢుని తనయుడు 'విబుధుడు ఓ నరపాలా! సంతోషముగా 
విబుధుని తనయుడు 'మహీంద్రకుండు సీతను రాముని కిచ్చెద నేను 
అతని కుమారుడు  కిర్తిరాతుడు' లక్ష్మణమూర్తికి ఊర్మిళ నిచ్చెద 
'మహారోముడు' అతని తనూజుడు. త్రికరణ శుద్దిగ సుతలను యిచ్చెద. 
మహారోమునికి 'స్వర్ణరోముడు' కావున నీవు నీ పుత్రులచే 
స్వర్ణరోమునకు ' ్రస్వరోముడు” గోదానములను చేయించగ నగు 
ధర్మ శ్రేష్టుడగు హ్రస్వరోమునికి శ్రద్దగ మిగిలిన కార్యములన్నీ 
ఇద్దరుకొడుకులు ఉదృవించిరి. చేయించుము నువు శుభములు కలుగగ. 

రాజా! నేడు మఖాతార కద 

మూడవదినమున ఉత్తరఫల్నుణి- 

శుభనక్షత్రము కల్యాణమునకు 


శుభమగు, దానము లిప్పించు మయా!” 


1శ్రీరఘురాముని॥ 


RI 


114 _ బాలకొండము 


7 2 కుశధ్వజుని కుమార్తె లెన మాండవి-శృతకిర్తులను భరత - 
శత్రుఘ్నుల కివ్వవలనినదని విశ్వామిత్రుడడుగుట, జనకుని సమ్మతి 


జనకుని పలుకులు విని కొశికుడు 
వశిష్టమునితో ఆలోచించి 

తిరిగి పలికెను మిధిలాధిపునితొ 
"రాజా! శ్రేష్టము రెండు వంశములు, 


మవామగలవ మరి గొప్పవంశములు 
అందము నందు గుణముల యందు 
సీతా - ఊర్మిళ లిద్దరు రాజా! 
రామలక్ష్మణుల కీయగ తగుదురు. 


సమ్మతిమాకు సంతోషమది 
మరియొకవిషయము వినుమహరాజా! 
ని తమ్మునికి సుత లిద్దరుకద 

భరత, శత్రుఘ్నుల కొసగుము వారిని. 


సౌందర్యములో విరత్వములో 
వారు నలుగురు సమాను లయ్యా 
దిక్సాలురతో సమాన బలులు 
పీతికలిగెడి నడవడి కలదు. 


చిలకా గోరింకల వలె నుందురు 
ఈడుజోడు మరి కలసి యున్నవి. 
యశోవంతములు మీవంశములు 
యశము పెరుగు నీ వియ్యముతోను.” 


జనకుడు పలికెను వినయము నిండి 
"సూర్యవంశముతొ వియ్యము నకును 
సరిపడు వంశము మాదని నుడువగ 
ధన్యత నొందెను జనక వంశము. 


మహాత్ములారా! మిరు చెప్పినటు 
రుశధ్వజుని సుత లిద్దరు కూడా 

భరత - శత్రుఘ్నుల కొరక యున్నటు 
ఉండుట - అదినా సోదరు పుణ్యము. 


వారిద్దరిని ఇచ్చెద నేను 

నల్లురి కళ్యాణము లొకమారే 
జరిపించగను దశరథ విభునకు 
కోడళ్ళందరు సమకూరెదరు. 


ఉత్తరఫల్నుణీ నక్షత్రమునకు 
అధిపతి-' భగు' డను ప్రజాపతి కద 
అతడు శుభకరుడు ఆ సమయములో 
శుభకార్యములను జరిఎంచెదము. 


మి శిష్యుడను మొక్కెద ననిశము 
కన్యాదాన ఫలమిడ వచ్చిరి” 
అనుచుపలికి ఆ జనకభూపతి 
మూడు ఆసనములట చూపించి 


సుఖాసీనులతొ తిరిగి పలికెను 
“వూ సోదరులవి దశరథవిభునిది 
మూడు రాజ్యములు మీ అధీనము 
సందేహించగ పనియే లేదు. 


నారాజ్యమిది దశరథు విభునిది 

అయోధ్యనాకు అతి చనువయినది 
కావున ఇవి మీ రాజ్యములుసుమా! 
మీకు నచ్చినటు కార్యముతీర్చుడు. 


బాలకొండము 


సందేహించగ పని లెదసలు నాందీకార్యములన్ని తీర్చుకు 
లోపము జరుగదు - అడ్డము ఎవరు? ఉదయమునందే పుత్రుల బిలచి 
అనగ దశరథుడు జనకుని పలుకుల బంగరు తొడుగులు కలిగిన కొమ్ముల 
ప్రీతినందెను తిరిగి పలికెను. దండిగపాలను ఇచ్చెడి గోవులు. 
“జనకభూపతీ! మీసోదరులు పాలు ఏదుకుటకు కంచు వాత్రలతొ 
శుభలక్షణులు వినయ శీలురు పాలు చేపుటకు కడుపు పంటలతొ 
కోట్టకొలదిగా మునులందరికి నాల్గులక్షలను నలుగురు కొడుకులు 
పూజలుచేసెడి పుణ్యమూర్తులు. ' లక్ష కొకరుగ దానములిచ్చిరి. 
అనుచు పలికి అట దశరథరాజు పుత్రులయందు ప్రీతికలిగిన 
వశిష్ట, విశ్వామి త్రులిద్దరితొ దశరాథరాజు - పోషధనము 
జనకుని వద్ద శలవందుకొని విప్రులందరికి దాన మిచ్చెను 
విడిదికి వచ్చెను విధులనుచేయగ. శుభాశీస్సులను అందిరందరు. 

నలుగురుపుత్రుల నడుమ దశరథుడు 

నలుగురు దిక్సాలకుల మధ్యలో 

నలువరీతిగా ఒప్పెను అపుడు 


నాకము భువిలో నున్నది నాడు. 


ht ॥శ్రిరఘురాముని॥ 
73 సీతారాముల కల్యాణము : ఊర్మిళ మాండవి, శృతకీర్తుల 


115 


పరిణయములు 
గోదానములను యిచ్చిన దినము దశరథుడంతట బావమరదికి 
కకయరాజు కుమారు డున్ను సత్కారములను తీరుగ జరివెను 
భరత కుమారుని మేనమామ యగు మరునాడుదయపు విధులను తీర్చుకు 
'యుధాజిత్తు ఆ మిథిలకు వచ్చెను. బుషులను ముందు నిడుకొని వెడలి 
బావగారగు దశరథరాజును యజ్ఞశాలను చేరెను రాజు 
కుశల ప్రశ్నల పలుకరించెను = నిర్విఘ్నముగా సాగునట్టిదగు ౨. ౨. 
తనత౦డ్రియగు కేకయరాజు ముహూర్తమున శ్రీరామచంద్రునికి... 
మనుమని చూడగ కోరెను అనెను. సర్వాభరణము లలంకరించిరి. 


ష్స్‌ 


116 


సోదరు లందరితో రఘురాముడు 
వివాహ సూత్ర బంధనమ్ములను 
మంగళకరముగ ఆచరించుకొని 
వశిష్టమునితో తండ్రిని చేరెను. 


వశిషమహబుష పలిక జనకునితొ 
“వర రత్నములతొ దశరథ భూపతి 
వేంచేసెనయా మిధిలాధీశా! 
సూత్రబంధనము చేసిరి వరులు. 


కన్యాదానము ఉత్తమ ధర్మము 
కీర్తికలుగును ఇరు వంశములకు 
కావున రాజా! దాతవు నీవు 
కన్యాదానము నాచరించుము. 


అనగా తేజోవంతుడు జనకుడు 
పలికెను తిరిగి వశిష్టమౌనితొ 

“ఎవరి ఆనతికి వేచియుండిరి? 
ఇదిమీగృహమని అంటినికా దా! 


చనవు కలిగిన బుషి సత్తముడవు 


" ఇరువంశములకు వేల్పుసముడవు 


సంకోచించక సర్వవిధులను 
మీయిల్లనుకొని నిర్వహించుము. 


నాకుమార్తిలు వివాహమునక 
సూత్రబంధనము లొనర్చి నారు 
హోమజ్వాలలన ప్రకా శించుచు 
వేచియుండిరి వేదిక వద్ద, 


బాలకొ౦డ్రమ్స 


ఓ ముని శ్రేష్ట! బుషులందరితో 
స్వయముగ నివు బ్రహ్మగనుండి 
సీతారాముల కళ్యాణమది 
శా(సోకముగా జరిపించుముయా! 


అంత వశిష్టుడు సరియనిపలికి 
విశ్వామిత్రుడు శతానందుడు 
తనకు సహాయము చేయుచుండగా 
శాస్త్ర ప్రకారము వేదికతీర్సెను. 


చలువ పందిరిలొ చల్లనివెదిక 
పూలూ పరిమళ ద్రవ్యములుండి. 
బంగరు వాలిక లందుమెరయగా 
మొలకలెత్తిన వాలికలుంచి 


ధూపపాత్రలు ధూపమ్ములతో - 
స్రుక్కులు- స్రువములు- అర్యములు౦చి 
లాజపూరిత వాత్రములనుంచి 
సంస్కరించిన అక్షతలుంచెను. 


అంతట మహబుష్‌ సమ౦త్ర యుతముగ 
పరిశుద్దములగు దర్భలపరచి 

శా స్రోర్వముగా వేదికయందు 

అగ్నినుంచి - మరి హోమముచేసెను. 


శ్రీకినిలయమగు సీతాదేవిని 

శ్రీరస్తు - శుభమస్తు - దీర్దాయురస్తని 

శ్రిలుపొంగు నువు మెట్లిన యింటని 
రు 

స్త్రీలదీవనలు కురియు చుండగా. 


బాలకొండము 


కౌసల్య ఆనంద వర్ధనుడు 
కన్నియనం౦దెడి పురుషోత్తముడగు 
కోమలమూర్తితొ పలికి జనకుడు 
కల్యాణమునకు శుభముహూర్తమున., 


సర్వాలంకారములకతొ శోభిలు 
సర్వలక్షణ శో భిత సీతను 

అగ్ని కదురుగా రాముని కదురుగ 
నిలపి జనకుడు పలికె తీయగా : 


“ఈసీత్ర - నాసుత - శ్రీరామచ౦ంద్రా! 
ఈమెనీకింక సహధర్మచారిణి 

ఈమె పాణిని నీవు కొదండపాణీ! 
అందుకో శుభములు అందుకోరామా! 


రామచ౦ద్ర! యీ వన్నిల నిన్ను 
అన్ని సమయముల తోడునీడయై 
అనుసరించును యీ భాగ్యవతి 
పతివ్రతయు మరి పుణ్యచరిత్ర'' 


అనుచు పలుకుచు జనకభూపతి 
సమంత్రయుతముగ పవిత్రజలముతొ 
రామచంద్రుని హస్తమునందు 
ధారపోసెను సీతా సుతను. 


నీలనీరదశ్యాముడు రాముడు 
నీలవేణి ఆ సీతాదేవి 
పాణిగ్రహించెను పరిణయమాడెను 
పరమానందము నందెను జగము. 


117 


శివుని విల్లును అవలీలగను 
విరచినయితడు సుమ సుకుమారుడు 
సుమలత పోలిన సీత పాణిని 

అందిను మెల్లగ ఉల్లముచల్లగ. 


కోమలి, కన్నియ - రాముని సుందరి 
అందరి మనసులు చలువ పందిరై 
చూపులు చల్లని అక్షింతలయి 

లక్ష శుభముల సుమములు అయినవి. 


రాముని చూచెను నవవధువపుడే 
రాముడు చూచెను నవ వధువునట 
రాజీవాక్షుని తెరచినకన్నుల 

రమణీ నిలచెను నిలచె వక్షమున. 


రంగవల్లిలా సంగారించిన 

రత్నశో భితను చూచిన స్త్రీలు 

రమణి అందము ఎమని అందుము? 
రామునికొరక పుట్టిన దందుము! 


దేవతలందరు బుషులు మొత్తము 
మేలు మేలు యని శుభముపలికిరి 
దేవదుందుభులు మోగిన వపుడు 


పూలవానలు కురిసిన వంతట. 


సంతోషముతో నిండిరి సురలు 
ఇంద్రుడు మొదలగు దేవతలందరు 
మనసు హాయిగా, క్లేశము విడిచి 
వచ్చెడి శుభముల తలచి మురిసిరి. 


118 


క్రన్నియ సీతను ధార పోసెను 
కన్నుల ముత్యము లన్నటు అపుడు 
ఆనందముతో పొంగి నట్టివగు 


భాష్ప సుమములను ఉ౦ంచెనుజనకుడు. 


సంతోషముతో లక్ష్మణు గాంచి 
ఊర్మిళ నిచ్చెద గ్రహింపు మనుచు 
పాణి గ్రహింపగ జేసి అంతట 
భరతుని చూచి పలికను తిరిగి 


మాండవి నాసుత నీదేనుసుమూ! 


బాలకొ౦ద్రవ 


జనకుని పలుకులు వినిన వరులట 
వశిష్ట ఆదేశము నందుకొని 
వేధువుల పాణిగ్రహణము చేసిరి 
వ్యధలను మరచెను సకల ట్రాణులు. 


సపత్నియుతము గ వారందరును 
అగ్నికి - వేదికి - రాజుకు నపుడు 
బుషులందరికి ప్రణామముంది 
శా స్రోక్త్రముగా వివాహమా డిరి. 


పూలవానలు కురిసెను శుభముగ 


పాణిగ్రహించి పరిణయ మాడుము దివ్య దుందుభులు మైోగెశ్రావ్యముగ 
అనుచు అంతట శ్రుతకిర్తిని తను అచ్చరకన్యలు నాట్యముచేసిరి 
శత్రుఘ్నునకు ధారపోసెను. గ౦ధర్వులంతట గానము చేసిరి, 
కకుత్చవంశపు కీర్తిం ద్రికలు మంగళవాద్య నృత్యగీతములు 
నలుగురు మీరు సపత్నియుతముగ మోగు చుండగా వధూవరులట 
చక్కగ వ్రతములు ఆచరించుడు మూడుమార్లుగా అగ్నికి నపుడు 
కాలము మించక చేయుడు సర్వము. (పదక్షిణించి పరిణయ మాడిరి. 

రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు 

పత్నీసహితులు విడిదికిచేరగ 


అనుసరించెను దశరథవిభుడు 
బంధుజనముతో బుషులందరితో. 


HE 


॥శ్రిరఘురాముని॥ 


74 అయోధ్యోపుర పయనము - మార్గమధ్యమున 
పరశురాముని ఆగమునము 


కళ్యాణ వేడుకలు జరిగె తీరుగా 
రాత్రి గడచె అతి తీయగ నపుడు 
విశ్వామిత్రుడు ఆశీస్సుల నిడి 

తన నివాసమగు హిమగిరి కేగెను. 


విశ్వామిత్రుడు వెడలి నంతనే 
దశరథ భూపతి జనక రాజుకడ 
వీడుకోలుగొని - వధూవరులతో 
పరి వారముతో అయోధ్య కేగెను. 


బాలకొ౦డము 


జనక భూపతి నవ వధువులకు 
లక్షల గో ధనమిచ్చె అరణముగ 
రథములు- తురగము లెన్నో యిచ్చెను 
అలంకరించిన ఎనుగు లిచ్చెను. 


రత్న కంబళులు పట్టు వస్త్రములు 
కాల్చ్బల మెంతో యిచ్చెను అపుడు 
ఇచ్చెను దాస - దాసి జనముల 
వెండి- బంగరు-ముత్యము లిచ్చెను. 


సంతోషముతో సాగ నంపుచు 
మిథిలాధీశుడు - కానుక లెన్నో 
సుతలకు యిచ్చి - దశరథవిభుని 
శలవందుకొని మిధిలకు చేరెను. 


తాటక నంతము చేసిన వీరుడు 

కౌశికు యాగము రక్షణ చేసెను 
మారీచుని మద మణగించి - మరి 
సుబాహు శిరమును త్రుంచిన ఘనుడు. 


శివుని విల్లునే లీలగ విరచి 

సీతను అందెను ఈ సుకుమారుడు 
ఎన్ని నోములు నోచి కన్నదో 
కౌసల్యమ్మదె జన్మము అంటే. 


సీత పూజలు ఫలించెనమ్మా 
జనకుని తపము పండినదమ్మా! 
అయోధ్యనేలగ ఆ పురజనులు 
ఎమి ధన్యులు - వారిదె పుణ్యము! 


రాజీవాక్షుని చూడగ రండి 
రామచంద్రుని దర్శించండి 
రమణి సితను చూడండమ్మా! 
ఈ ఆనందము నందగరండి 


అనుచు పలుకుచు - స్త్రీలు మిథిలలో 
కన్నుల పండుగ అన్నటు చూచిరి - 
బారులు తీర్చి పురజను లందరు 
చూసిరి అయోధ్య కగెడి రాముని. 


మహాత్ములైన పుత్రులతోను 
బుషులతొ ముందు రాజు నడచెను 
బలములు వెనుక వచ్చుచుండగా 
అయోధ్య త్రోవలొ సాగి దశరథుడు. 


నర వ్యాఘములగు తనయుల తోను 
దశరథ భూపతి సాగుచు౦డగా 
ఆకాశములో కొన్ని పక్షులు 

అశుభ సూచన చేయుచు కూసెను. 


అదే సమయమున శుభ సూచనగా 
నేలను తిరిగెడి మృగములు అచట 
ప్రదక్షిణీంచెను - దానిని గాంచి 
దశరాథరాజు వశిష్ణు నడిగెను. 


“పక్షుల కూతల అశుభము - రాజా! 
ఉపశమించెను మృగ ప్రదక్షిణల 
నీనుది కలవర మందగవల దని 
శాంతి వచనములు పలికి వశిష్ణడు. 


119 





120 


అంతట భూమి కంపించునటు 
తరువుల నెల్ల వెకళించుచును 
పెనుగా లెగసెను అతి తీవ్రముగా 
చీకటియైనది పగటి పూటనే. 


ధూళి మేఘమై ఎగసెను అచట 
 వశిష్ణమహబుష - మిగిలిన బుషులు 
దశరథరాజు తనయులు తప్ప 
తక్కినవారు తెలిఎఐ దప్పిరి. 


చిక్కని చీకటి అల్లుకొన్నది 
నేల నిండెను పడిన సేనతో 
అంతట - భార్గవరాముడు అచట 
ఫాలనేత్రుడై నేలకు దిగను, 


జటాధారి - అతి భీకరుడయిన 
జమదగ్ని తనయుడు- పరశురాముడు 
3లాసగిరి అంతటి వాడు 
ప్రళయాగ్నివల ప్రజ్వరిల్లుచు. 


బాలకాండము 


తేజమునిండి - కన్నులకందని 
తీవ్రమూర్తియై పరశువు బట్టి 
మెరపుతీగల సముదాయమన 
వింటిని-శరమును- దాల్చిన వాడు. 


త్రిపురారులను సంహరించెడి 
త్రినేత్రుదేయన - పరశురాముడు 
కనిపించగను తాపసోత్తములు 
తమలోతాము గుసగుసలాడిరి. 


లోగడ - తండ్రిని - రాజు చంపెనని 
రాజు లెందరినా చంపెను ఇతడు - 
మనసు శాంతిని పొందినవాడు 

హాని చేయునా మన మహరాజుకు! 


అర్హ్యము లొసగి బుషు లందరును 
భీకరరూపుని పరశు రాముని 

రామా! రామా! అనుచు మధురముగ 
శాంత పరచిరి మృదు వచనముల. 


బుషుల పూజలు అందిన యట్టి 
పరశురాముడు ప్రతాప వంతుడు 
రాముని చూడగ వచ్చినట్టుగా 
రామచంద్రుని చూచి పలికెను, 


{5 


“దశరథతనయా, రామా! వింటిని 
నిపరా (క్రమము- ఆశ్చర్యమది 
శివునివిల్లును విరముట వింటిని 


బలవ౦తు డవని- విని- వచ్చితిని, 


1శ్రీరఘు రాముని॥ 


BIRR 
పరశురాముని గర్వము 


ఊహల కందని దివ్య చాపమిది 
శుభకరమైన మరియొక విల్లు 
భయంకరమ్మగు ఈ చాపము- విను 
నాజనకుడు జమదగ్నివరమయా! 


బాలకొ౦డము 


బలము చూపు - నీ విలువ చూపుము 
వింటిని శరముతొ సంధించుము నువు 
వీరుడ వగుచో - నీతో నేను 

ద్యంద్యయుద్దము చేతును అపుడు." 


భార్గవ రాముని పలుకులు విని - అట 
దీన వదనుడై పలికె దశరథుడు 
'“రాజులపైన ద్వేషము వదలిన 
భూసురోత్తమా! అభయము నిమ్ము, 


వెదాధ్యయనపు వెలుగుల నిలయము 
భృగువంశమున ఉదయించితిది 
ఆయుధమును ఇక పట్టను అనుచు 
ప్రతినచేసితివి సురపతి ముందు. 


తనయుల చూచుకు బతుకు చుంటిని 
తనయుల కొరక బ్రతికి యుంటిని 
తనయులు వీరు - భార్గవ రామా! 
అభయము నిచ్చిన నిలచును తనువు. 


పుడమి జయించి - సత్వము పెంచుకు 
కశ్యపమునికి ధార పోసితివి 

రాముడు ప్రాణము- ఆతడు లేనిచొ 
ప్రాణము లు౦డవు మా కెవ్వరికి . 


దశరథు డటులే పలుకు చున్నను = 
లక్ష్య పెట్టక పరశురాముడు 

సూటిగ రాముని చూచి పలికెను 
ధనుసు గురించి వివరించె నట. 


“రామా! వినుము - దివ్య ధనుస్సులు 
శ్రేష్టము లయినవి రెంటిని వెనుక 
విశ్వకర్మ - అతి శక్టివంతముగ 
నిర్మించెను, ఇది రెండవ దయ్యా! 


త్రిపురారులను సంహరించగా 
సురలు - శివునకు - ఇచ్చిన వంటిని 
విరచి నాడవు - చూడుము దీనిని 
వైష్ణవ చాపము ఎక్కు పెట్టుము. 


పూర్వము సురలు - బ్రహ్మను అడిగిరి 
శివ, కేశవుల బలమెంతయని - 
అంతట (బ్రహ్మ సురలకు తెలియగ 
శివ, కేశవులలొ పోరు సృజించెను. 


నివ, కేశవులు ఒకరిని ఒకరు 
జయింప గోరి ఘోర యుద్ధము 
చేయ సాగిరి - విష్ణువు అంతట 
హుంకరించెను భీతి గొలుపగ. 


కేశవ హుంకారమునకు అంతట 
శివుని బలమును అతని విల్లును 
సన్నగిల్లినవి జడత్వ మందెను 

సురలు పోరును ఆవిరి అపుడు. 


విష్ణువు గెలిచెను అనుకొని రంత 
శివుడు (క్రోధము నిండెను అపుడు 


శివుడు ధనుస్సును విదహరాజగు .... 


దేవరాతునికి ఇచ్చె శరములకొ. 


12. 


122 


రిపులను గెలిచెడి విష్ణు చాపమును 
విష్ణువు అంతట భృగు వంశజుడు 
బుచికునకును న్యాసము గాను 
ఇచ్చెను రామా! ఇది ఆ ధనుసు. 


బుచీకు డపుడు తన తనయునకు, 
మహాత్ముడైన నౌ జనకుడగు 
జమదగ్ని కిచ్చెను ఈ చాపమును 
తపోవంతుడు నా జనకుడయా! 


తపోబలముతో నిండిన త౦డ్రి 
శస్త్ర మ్ములను సన్యసించగా 
గర్వము నిండిన కార్తవిర్యుడు 
దుష్టబుద్దితో చంపె నాతనిని. 


బాలకొండము 


తండ్రి వధను - నే వింటిని రామా 
రాజు లెందరినో త్రుంచితి నేను 
పుడమి యెల్లను జయించి నాడను 
కశ్యపునికి - నే దానమిచ్చితిని. 


పుణ్యమూర్తియగు కశ్యపమునికి 
ధరణి నిచ్చి నే మహేం ద్రగిరిని 
తపసు చేసుకొనుచుండగ వింటిని 
శివధనుస్సు - నువు విరచినాడవని. 


త౦ద్రీ తాతలనుండి వచ్చినది 
విష్ణుచాపమును - కొత ధర్మముతొ 
గ్రవాంచి - బాణము ఎక్కువెట్టుము 
సమర్భునిగ నే తెలిసికొందును. 


సరిపడ బలము కలదని తెలిపి 
సమర్శ్థుడవని జగతికి తెలిపి 

సమ ఉజ్జీవ ద్వంద్వ యుద్ధమున 
సరిచేయుము మరి రాముడివ్వడో?”' 


ht ॥శ్రిరఘురాముని॥ 


౯6 పరశురామ గర్వభంగము 


అనుచు కృద్ధుడై దశరథ తనయుడు 
భార్గవరాముని కరమున నున్న 
దనుర్చాణములు గ్రక్కున గైకొని 
ఎక్కు వెట్టి- మరి పలికె తీవ్రముగ 


జమదగ్ని తనయుని చూచెను రాముడు 
తండి యెదుట- తను దురుసు లేకను 
పలికెను అంతట వింటిని భార్గవ! 
శత్రుల చంపుట విని- ముదమందితి. 


కానీ నన్ను క్షాత్రధర్మమగు “విపుడ వీవు అగుట చేతను 
పరా క్రమమ్మది లేని వానిగా - ఎశ్వామి త్రుని బంధు వగుటచే 
అశక్తుడను అని తలంచుచుంటివి - ప్రాణము తీయక విడుతును నిన్ను 


అవమానము-నే సహించ నింక” విడచుట తప్పదు మరి యీశరము. 





బాలకాండము 


గమనము త్రెంచగ పదములు కూల్తున! 


గడించినట్టి పుణ్యము త్రెంచన? 
నిర్ణయించుకో నికది వదలితి 
విష్ణు శరమిది విఫలము కాదు.” 


విష్ణుచాపముతొ విక్రమ స్ఫురణతొ 
దశరథ తనయుని రాముని చూడగ 
బ్రహ్మ వచ్చెను బుషి గణములతో 
వచ్చిరి సురలు - సిద్ద - చారణులు. 


శ్రేష్టమైన ఆ విష్ణుచాపముతొ 

నిలచిన రాముని పరా క్రమముతొ 
లోకము జడమై నిలచి పోయెను 
నిలచె భార్గవుడు వెల వెల బోయి 


ఓటమి తెలుపుచు భార్గవ రాముడు 
పలికె వినయము గ రఘురామునితో 
“ధరణి నిదానము చేయగ నంత 
కశ్యపుడనెను పుడమిని విడుమని, 


కావున రామా! పుడమిని వృుండగ 
తగదు నాకు - నా ప్రతిన కావున - 
పదములు లేక నేనెటు పోదును 
మహేంద్రగిరి మరి చేరుట ఎట్లు? 


దయగొని రామా! తపో ఫలమగు 
పుణ్యలోకముల దూరము చేయుము 
నాకన్నులతో చూచెద నేను 

నేపోయెద మరి మహేంద్ర గిరికి. 


శత్రుహరణ! ఓ శేషశయన - నువు 
చాపము నెక్కు పెట్టుట చేతను 
నాశ రహితుడవు మధు సంహారివి 
దేవశ్రేష్ణుడగు విష్ణుమూర్తిని. 


తెలిసితి నిన్ను - శుభమిక నీకు 
సురలందరును యోధుడవగు నిను 
తనివితీరగా చూచు చుండిరి 
తీర్చుము రామా! నా కోరికను, 


ముల్లోకములకు ప్రభువగు నీచే 
ఓటమి నొందుట పుణ్యము రామా! . 
అవమానము అది కానే కాదు 

కావున విడువుము శరమును రామా!” 


పరశురాముడు అటుల పలుకగా 
శ్రీమంతుడగు దశరథ రాముడు 
జామదగ్నివై నంతట సూటిగ 

విడచెను బాణము విక్రమమూర్తి. 


భార్గవ రాముడు తన కన్నులతో 
తన సంపాదన - తపోధనమగు 
పుణ్య లోకములు పోవుట గాంచి 
మహేంద్రగిరికి శీఘ్రమె చేరెను. 


రామచంద్రునికి ప్రదక్షిణించెను 

రాజీ వాక్షుని సోత్రము చేసెను 
రఘురాముని పదకమలము లంటెను 
మహేంద్రగిరికి చేరె భార్గవుడు. 


123 





124 


బాలకొ౦డము 


దిశల చీకటులు తొలగి పోయెను 
దేవ గణములు పాొగడె రాముని 
దశరథ రాముని విక్రమ మంతయు 
తెలిసెను - తెలివి కలిగిన వారికి. 


॥శ్రీరఘురాముని॥ 


CIR 


{1 


పరశురాముడు వెడలగ నంత 
రఘురాముడు ఆ చాపము నపుడు 
మహిమా న్వితుడగు వరుణున కిచ్చెను 
వశిష్ణుమొదలగు మునులకుమైొక్కను 


వివశుండెన తండ్రితొ పలికను : 
“పరశురాముడు వెడలి పోయెను 
బలములతో ఇక అయోధ్య చేరగ 
ఆనతి నిమ్ము ఆనందముగా.” 


రాముని పలుకులు విని దశరథుడు 
ఆలింగనమును చేసి కొనుచును 
నిరసును మూర్కొని సంబరపడిను 
పులకితు డయ్యెను రాముని గాంచి. 


పునర్జన్మను పొంది నట్టుగా 

తన కుమారుని మరిమరి చూచెను 
కన్నకొడుకు - తన కన్నుల ముందు 
తనయుడు రాముడు కన్నుల నిండెను. 


అంతట రాజు సాగ నయోధ్యకు 
వార్తను వినిన సచివులు - జనులు 
తీరుగ నగరిని అలంకరించిరి 
స్వర్గ నగరమగు అమరావతిలా. 


సీతారాముల దాంపత్యము 


ధ్వజ, దండములు పతాకములతో 
మంగళ తూర్యము లెగయగ నంత 
చల్లని జలకము జల్లిన వీధులు 
తోరణాలతో శో భిలె నగరి. 


పూల బాటలు వేసిరి అంతట 
పూలమాలల - తోరణాలతో 
కలహంసల వలె నడచు స్త్రీలతో 
కళకళ లాడెను నగరి యంతయు. 


విప్రోత్రములు పురజనులున్ను 
ఎదురుకోలుగా రాగా - రాజు 
శ్రీమంతులగు తనయుల తోను 
శ్రీకరమైన తన కోడళ్ళతొ, 


యశస్వి అయిన దశరథ భూపతి 
బామవత్సర్యత మన్నటు నిలచిన 
ఉన్నతమైన తన భవనమును 
ప్రవేశించెను శుభకరము గను. 


పూజల నందెను దశరథరాజు 
తన దేవెరులు కొసల్య, సుమిత్ర 
చక్కని కకతక్కిన స్త్రీలు 
వేడుకలెన్నో సలుపుచు నంత. 


బాలకొ ౦డము 


కోడం[డ్రను తమ తనయల తీరుగ 
ముదముతొ అంతఃపురము లోనికి 
గొని పోయిరి - అట - ఎన్నో వారికి 
శుభా శిస్సులను ఒసగిరి అంతట. 


మంగళ శాసన మందిన వారు 
పట్టువస్త్రములు దాల్చిన వారై 
అంతఃపురమున గల దేవతల 
పూజలు చేసిరి కోడళ్ళందరు. 


భాగ్యవతులును కీర్తిమంతులగు 
సీత- ఊర్మిళ - మాండవి మరియు 
శృతకీర్తులను, వారి అత్తలు 


కంటి వెలుగువల గాంచిరి ముదముగ. 


పెద్దలందరికి వందన ముంచిరి 
ఆశీస్సులను అందిరి శుభముగ 
సంతోషముతో తమతమ కాంతుల 
చెరి సుఖముగా నుండిరి కాంతలు. 


కొంతకాలము గడచిన యంత 
భరతుని జూచి పలికె దశరథుడు 
“మేనమామయగు యుథాజిత్తిట 
ఉండెను నిన్ను గొని పోవుటకై.. 


తండ్రి ఆనతిని అందిన భరతుడు 
న త్రుఘ్నునితో కలిసి అంతట 
అన్న రామునికి - తల్లులందరికి 
నమస్కరించి బయలు దేరెను. 


125 


భరత - శత్రుఘ్నులు వెడలగ నంత 
రామలక్ష్మణులు - దేవ సమానుని 
తండ్రిని ఎంతో శ్రద్ధాభక్తుల 

పూజలు చేయుచు ముదము గొలిపిరి. 


తండ్రి ఆనతిని ధర్మాత్ముడగు 
శ్రీరఘురాముడు ప్రియముగ నపుడు 
ప్రజలకు హితమగు పనులను చేయుచు 
ప్రజల మనసులను ఎల సాగెను. 


నియమముతో తమ తల్లుల పనులు 
వినయముతో తమ గురువుల పనులు 
తీరుగ చేయుచు - చేయించుచును 
సేవానిరతుడు యశము నందెను. 


రాముని నడవడి ఒరవడి అన్నటు 
దశరథరాజు - పుర జనులందరు 
విప్రోత్తములు, వణిజోత్తములు 
దీతినందిరి పాగడిరి ఎంతో. 


శీర్తివంతుడు శ్రీరఘురాముడు 


సత్యవిక్రముడు శ్రేష్ట గుణాఢ్యుడు 
సకల ప్రాణులకు ప్రీతిపా త్రుడై 
బ్రహ్మదేవుడై భాసిలె భువిలో 


మంచి మనసుగల రామచంద్రుడు 
సీత యందు బహు ప్రీతి పాత్రుడై 


- సీత మనస్సున నిలచెను నిండుగ 


ఎన్నో బుతువులు గడిపెను సుఖముగ. 


126 జూలకొ౦( 


దశరథరాజు మెచ్చిన కోడలు అదే విధముగా మిథిలాధీశుని 
జనకభూపతి కూతురు సత అనుంగు సుతయగు సతాదేవి 
వినయ సంపద సౌశీల్యముతో లక్ష్మిదేవి అన్నటులుండి 
సాటిలేని తన సౌందర్యముతో రాముని గుండియ బాసల నెరుగును. 
రామునికెంతో ప్రియము అయినది సుందర రూపము దేవత సమము 
రాముని యందే లీన మయినది అది లక్ష్మియే అన్నటు లుండి 
రాముని కొరక పుట్టి నట్టయి అనురాగవతి సౌభాగ్యవతి 
రాముని ప్రాణము సీతనిపించెను. జనక నందినితొ దశరథ తనయుడు 
రాముడు మెచ్చిన అనురాగమది దేవ శ్రేష్ణుడగు విష్ణుదేవుడే 
కలిగి యున్నది సీతాదేవి. -. . =రిక్షీసహితుడు అన్నటు - ఎంతో 
భార్య మనసులో భావము లన్నీ కోభగ నిలచెను అయోధ్య నగరిని 


రాముని గుండెలొ పలుకు చుండును. నిలమును అందరి మనసుల-టోను 


శ్రిరఘురాముని రమ్యచరితము - 
మునితిలకుడు. మన కొసగిన మంత్రము 
రామచంద్రు డుదయించి జానకిని - 
పరిణయమాడెను బాలకాండమున. 


hth 
సర్వం శ్రీ సీతారామచంద్ర పాదార్బణమస్తు 


లోకాస్సమస్తా స్సుఖినోభవస్తు 
సర్వేజనా స్పుఖీనోభవన్తు 


మంగళం 
RRR 


అయో ధ్యాకొ ౧డము 


(లూ 


మద్రామాయణమకరందము 


శ్రీ రఘురాముడు వనముల కేగుట 
సత్యవర్ణిగా తం[డిని నిలపుట 
రాయపొదుకలు రాజ్యమేలుట 
రాయాయణమున అయోధ్యాకాండము. | 





శ్రీరామ 


శ్రీమద్రామాయణ అయోధ్యా కాండము 


సర్గము పజ్లీ 
1. శ్రీరామునికి యువరాజ్యాభిషేకము చేయవలెనని 3 

దశరథుడు నిర్ణయించుట 
2. దశరథుని నిర్ణయము విని సభికులు ఆనందపరవశులగుట 7 
3. దశరథుడు శ్రీరామునికి తన నిర్ణయము తెలిపి, రాజ్యపాలన 

గురించి చెప్పుట ల, 8 
4. శ్రీరాముడు పట్టాభిషేక వార్తను కొసల్యమ్మకు తెలుపుట 12 
5. _ పట్టాభిషేక ప్రయత్నములు - పొంగిన ఆనందము కేర్‌ 
6. శ్రీరాముని వ్రతదిక్ష 16 
7. కైకకు మంధర హెచ్చరిక «18 
8. మంధర దుర్భోధ 20 
9. _దశరథునిచె వరములు తీర్సెదనన్న శపథమును గొనమనుట 230 
10. దశరథుడు కైకను కొపకారణమడుగుట 27 
11. కక తన వరములు కోరుట 30 
12. వరములు విని దశరథుడు కృంగిపోవుట-౩కను నిందించుట 91 
13. దశరథుని దీనావస్థ .. 38 
14. దశరథుడు రాముని పిలువనంపుట «39 
15. సుమంత్రుడు రామ మందిరములో ప్రవేశించుట ఉరి 
16. శ్రరాముడు దశరథుని దర్శించుటక బయలుదేరుట కీర్‌ 
17. రాజలీధిలో రాముని దర్శనము . 48 
18. వరముల విషయము, వనవాసము కెక తెలుపుట కరి 
19. వనవాసము చేతునని కైకకు రాముడు ప్రతినగ చెప్పుట 2 
20. కక కోర్కెలు విన్న కౌసల్య దుఃఖము «56 


21. రాముడు తన ణ్గర సంకల్పమును తెలుపుట ... 59 


అయోధ్యా కాండము 


22. 
23. 
24, 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
33. 
34. 
35. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42, 
43. 


దెవబలము అతీతమైనదని రాముడు చెప్పుట 


కోపము నున్న సౌమి త్రిని రాముడు శాంతపరచుట 
శ్రీరాముడు కౌసల్యకు ఊరట కలిగించుట 

కౌసల్య శ్రీరామునకు మంగళాశీస్సు లొసగుట 

రాముడు సీతకు వనవాసము చెప్పి - కర్తవ్యము బోధించుట 
శ్రీరాముని అడుగుల సీత నడచెదననుట 

వనవాస కష్టము శ్రీరాముడు సీత్రకు చెప్పుట 

వన వాసమునకు వత్తునని సీతాదేవి ప్రార్థన 

సీత కోర్కెను శ్రీరాముడు మన్నించుట 

లక్ష్మణుడు అనుసరించుటకు శ్రీరాముడు సమ్మతించుట 
సీతారాములు దానధర్మములు చేయుట 

శ్రీరాముడు దశరథుని అనునయించుట 

రాముని నిశ్చయము మారదని దశరథుడు తెలియుట 
సుమంత్రుడు ౩కకు హితవు చెప్పుట 

రాముని వెంబడి సిరిసంపదలను పంపెదనని దశరథుడు అనుట 
వశిష్థడు కైకకు హెతవు చెప్పుట 

నారబట్టలు ధరించిన సీతను గురించి దశరథుని వేదన 
కౌసల్య సీత్రాదేవికి పతివ్రతల నడవడి చెప్పుట 

రథము వెంబడి దశరథ కౌసల్యలు దుఃఖముతో పరుగెత్తుట 
అంతఃపురస్త్రీల - అయోధ్యవాసుల దుఃఖము 

దశరథుడు దుఃఖతప్పుడె కౌసల్య మందిరము చేరుట 
కౌసల్య దుఃఖప్తయై దశరథునితో పలుకుట 


11 


63 
65 
69 
71 
74 
75 
77 
{7 
{8 
8 1 
82 
85 
87 
90 
92 
94 
96 
9/7 
99 
102 
103 
104 


111 


44. 
45. 
46. 
47. 
48. 
409, 
50. 
51. 
52. 


53. 
రి 4, 
65. 
56. 
57. 
58. 


59. 
60. 
61. 


62. 
63. 


అయోధ్యా కాండము 


సుమిత్ర కొసల్యమ్మను ఊరడించుట 

రాముని - పురమునకు మరలమని పౌరుల ప్రార్థన 

రాముడు కనబడలేదని అయోధ్య పౌరుల వేదన 

రథముగానక పౌరుల వదన 

రాముని తీసుకురాలేదని స్త్రీజనము పరుషములాడుట 
శ్రీరాముని రథము కోసల చేరుట 

గుహునకు రామ దర్శనము లభించుట 

రాముని గూర్చి దుఃఖముతో లక్ష్మణుడు గుహునితో పలుకుట 
సతారామ లక్ష్మణులు గంగను దాటి పాదచారుల 

ముందుకు సాగుట 

తల్లిదండ్రుల దుఃఖము తలచుకొని రాముడు వంతనొందుట 
భరద్వాజ మహర్షి చిత్రకూటగిరి వాసయోగ్యమని చెప్పుట 
సీతారామలక్ష్మణులు చిత్రకూటగిరికి బయలుదేరుట 
వాల్మికిమహర్షిని గనుట - చిత్రకూటమున ఆశ్రమ ప్రవేశము 
సుమంత్రుని గాంచి దశరథుడు దుఃఖించుట 
సతారామలక్ష్మణులు చెప్ప్బనమాటలు సుమంత్రుడు 
దశరథునకు చెప్పుట 

శ్రీరాముని వద్దకు గొ నివామ్మని దశరథుడు సుమంత్రునడుగుట 
సతారామలక్ష్మణులకు దిగులెంతయు లేదని సుమంత్రుడు చెప్పుట 
కొసల్య దశరథునితో కటువుగా పలుకుట 


కౌసల్య దశరథుని మదికూరట కల్గించుట 


ముని కుమారుని చంపినట్లు-శాప గ్రస్తుడైనట్లు- దశరథుడు 
కౌసల్యకు తెలియబరచుట 


106 
107. 
109 


120 
125 
126 
128 
129 
131 
132 


134 
136 
137 
138 


139 


అయోధ్యా కాండము 


64. 
65. 
66. 
67. 


68. 
69. 
70. 
71. 


72 


73. 
74. 
75. 
76. 
77. 
(8. 


79 


80. 
81. 
82. 
83. 


రాముని తలచుచు దశరథుడు తనువు వీడుట 
రాజ భవనము శోక సంద్రమున మునుగుట 
దశరథుని దేహము తైలద్రోణిలో భద్రపరచుట 
రాజ్యము అరాచకము కాకుండచూ డమని వశిష్ట 
మహర్షిని ప్రార్థించుట 

భరతుని గొనివచ్చుటకు దూతలు బయలుదేరుట 
భరతుడు పీడకల గాంచుట 

భరత శత్రుఘ్నులు అయోధ్యకు బయలుదేరుట 
శంకముదిరి నమనస్సుతో భరతుడు దశరథటేని 


. భవనమున అడుగిడుట 
కైక తన కోర్కెలు, దాని పర్యవసానము భరతునకు తెలుపుట 


భరతుడు తల్లిని దూషించుట 

భరతుడు తల్లిని పరుషములాడుట 

రాముని అడవికి పంపుట ఎంతటి పాపకార్యమో భరతుడు చెప్పుట 
భరతుడు తండ్రికి అగ్ని సంస్కారము చేయుట 

భరత, శత్రుఘ్నుల దుఃఖము 

శత్రుఘ్నుడు మంధరను శిక్షించుట 


రామ దర్శనముకై భరతుడు అడవికి బాటలు వేయించుట 


చక్కని బాట, తీర్చిదిద్దిన విడిదులు 

రామ దర్శనము సన్నాహము 

భరతుడు తన నిర్ణయము సభాసదులకు తెలియజేయుట 
భరతుడు హితులందరితో గంగాతీరమున విడిది చేయుట 


1v 


142 
144 


.. 145 


146 


148 
149 
151 
152 


154 
157 
159 
160 
164 
165 
166 
168 
169 
170. 


A7t 
7 173 


84. 
85. 
86. 
87. 
88. 


89. 
90. 
91. 
92. 
93. 


94. 
95. 
96. 


97. 
98. 
99, 
100. 
101. 
102. 


గుహుడు భరతుని సందర్శించుట 

భరతుని యెడల గుహునికి గల సందియము తీరుట 
లక్ష్మణమూర్తి సేవానిరతిని గుహుడు చెప్పుట 

రాముని గురించి వివరములను గుహుడు చెప్పుట 
రాముడు రానిచో అన్నతో వనములనుందునన్న 
భరతుని నిర్ణయము 


అయోధ్యా కాండము 


భరతుడు పరివారముతో, గుహుని సాయముతో గంగను దాటుట .. 186 


భరతుడు భరద్వాజ మహర్షిని సందర్శించుట 


181 


భరద్వాజ విందు 183 
రామ దర్శనమునక భరతుడు ముని ఆనతిగొని బయలుదేరుట ... 187 
రామా శ్రమము యొక్క ఉనికి తెలుసుకొను 190 
ప్రయత్నములు చేయుట 

సతారాములు చిత్రకూట సౌందర్యము తిలకించుట 191 
సీతారాములు మందాకినినది అందము తిలకించుట 192 
సేనతో వచ్చు భరతుని అంతము చేసెదనని లక్ష్మణుడు 

ఆవేశముతో పలుకుట 193 
శ్రిరాముడు అక్ష్మణుని శాంతపరచుట 195 
శ్రీరాముని తలంపులతో భరతుడు ఆశ్రమముకె వెదకుట 197 
శ్రీరామ భరతుల సమాగమము 198 
కుశల ప్రశ్నల వంకతో - రాముడు రాజనీతి బోధించుట 202 
దశరథుని స్వర్ణవాసము శ్రీరామునకు తెలుపుట 204 
భరతుని వెంబడి వచ్చినవారికి రామ దర్శనము 205 


vi అయోధ్యా కాండము 


103. తల్లులకు, వశిష్ట మహర్షికి శ్రీరాముడు ప్రణామ మిడుట 207 
104. భక్తిగా భరతుడు అయోధ్యకు రమ్మని శ్రీరాముని కోరుట .. 209 
105. శ్రీరాముడు తమ్మునకు అధ్యాత్మబోధతో ఊరట కలిగించుట __... 211 
106. భరతుడు శ్రీరాముని రాజ్యమేలమని బ్రతిమాలుట 214 
107. రాముని నిర్ణయము 217 
108. జాబాలి మహర్షి నాస్థికత్వపు బోధ .. 217 
109. జాబాలికి రాముని సమాధానము .« 219 
110. రాజ్యాధికారము బ్యేష్మనిదని వశిష్టముహర్షి చెప్పుట 221 
111. భరతుడు ప్రాయోపవేశము ప్రారంభించుట 223 
112. శ్రీరాముడు స్వర్ణ పాదుకలపవై పదములుంచి ... 226 

భరతునను గ్రహించుట 
113. రామ పాదుకలతో భరద్వాజముని ఆశీస్సులతో ... 228 

భరతుడు అయోధ్య కేగుట 
114. రాముడు లేని అయోధ్య - భరతుని ఆవేదన 230 
115. పాదుకా పట్టాభిషేకము 281 
116. చిత్రకూటమును వదలివెళ్ళు బుషులు రామునికి 

రాక్షస వివరము తెలిపి తమ్మునితో రమ్మనుట ... 282 
117. అత్రిమహాముని అనసూయమ్మల సందర్శనము «234 
| 18. అనసూయమ్మ.కానుక లిచ్చుట - సీతారామ కళ్యాణము 

సీతమ్మ అనసూయమ్మకు చెప్పుట .. 236 
119. శ్రీరాముడు సతి సోదరులతో దండకాటవికి బయలుదేరుట ... 239 


4h 


అయో ధ్యాకాండము 


శ్రీమదామాయణమకరందము 


అయీోధ్వ్యాకాండయము 


(గేయ కవిత) 


శీ రఘురాముడు వనముల కేగుట 
సత్యవర్ణిగా తం(డిని నిలప్రుట 


రాయపొదుకలు రాజ్యమేలుట 
రాయాయణమున అయో ధ్యాకాండము. 





అయోధ్యా! 


శ్రీరామ జయరామ - జయ జయ రామ 


CRE 


కూజంతం రామ రామేతి 
మధురం మధు రాక్షరమ్‌ 
ఆరుహ్య కవితా శాఖామ్‌ 
వందే వాల్మీకి కోకిలమ్‌. 


LIRR 


శ్రీ వాల్మీకికి ముందుగ మొక్కి 
మందర కర్తకు వందనముంచి 
రామ భక్తుల ఆశీస్సులతో 
రామచంద్రుని కీర్తన జేసెద. 


CIR 
ఎక దంతము శూరు కర్ణము 
చలువ చూపుల చిన్నవాడా - 


పార్వతమ్మకు ముద్దు కొమురుడ 
విఘ్నరాజా - వందనమ్ము 


అయో ధ్యాకా ౦డము 


శ్రీమద్రామాయణము 


అయోధ్యాకాండము 


1వ సర్గము 


శ్రీరామునికి యువరా జ్యాఖిషేకము 


చేయవలెనని దశరథుడు నిర్ణయించుట 


శ్రీరఘురాముడు వనములకగుట 
సత్యవర్తిగా తండ్రిని నిలవుట 
రామపాదుకలు రాజ్యమేలుట 
రామాయణమున అయో ధ్యాకాండము. 


భరతునియందు భక్తి ప్రపత్తులు 
(ప్రమాదరణలు కలిగిన తమ్ముడు 
బుద్ధిమంతుడు విజిలేంద్రియుడు 
శతృఘ్నుడు తా అన్నను కొలచును. 


భరతకుమారుడు శతృఘ్నునితో 

గిరివ్రజపురమున - తాతగారగు 
కేకయరాజును చూడగ వెడలెను 
సోదరులిరువురు చెరిరి ఆపురి. 


భరతకుమారుని మినమామయగు 
యుధాజిత్తు ఆ సోదరులిరువుర 
పుత్రులవోల - ఆదరించెను 
ఆవ్యాయముగా చూడసా౧ను. 


అన్నిసుఖములు - ఆదరంబును 
అమరియున్నను - సోదరులిరువురు 
అనిశము . వృద్ధుడు దశరథ విభుని 
తలంపుతోనే గడపెడి వారు. 


దశరథరాజుయు అదెవిధముగ 

భరత శతృఘ్నుల తలంచుచుండెను 
నలుగురు కొడుకులు - సమానులైనను 
రామధ్యానమే - ఆ మహరాజుకు. 


సురలందరిలో బ్రహ్మదేవుడన 
మక్కువ ఎక్కువ శ్రీహరికెపుడును - 
అటులే రాజుకుజ్యేష్టకుమారుడు 
రాముడనినచో ప్రతి ఎక్కువ. 


దశకంధరుని దునుముటకొరకః 
దశరథరాముడు దిగిన దేవుడే 
ఇం|దుని కనిన అదితివో లెను 
యశము గాంచినదికౌసల్యమ్మ 


సద్గుణయుతుడు దశరథరాజు 
అట్టిగుణములే రాముడుకలిగి 
అసూయనెరుగని అతిసుందరుడు 
ఆజానుబాహుడు అతి పరాక్రముడు. 


మృదువుగ భాషణ చేసెడివాడు 

అస్త్ర విద్యలో ఆరితేరెను 
వయోవృద్ధులు నీలవంతులతొ 
జ్ఞానవృద్ధులతొపలుకును ప్రియముగ. 


4 


కిరణమ్ములతో సూర్యుడు శో భిలు 
అటులే - మంగళమూర్తి రాముడు 


శుభకరగుణముల శో భతొ వెలుగును. 


చల్లని చూపుతొ - మదినే ఎలును. 


ముందుగ తానే పలుకరించుచు 
అ౦దరిమనసులు దోచిన రాముడు 
కోపముగెలిచిన దయాశీలుడు 
ధర్మసూక్ష్మముల నెరిగినవాడు. 


దృఢ వ్రతుడాతడు నిలచినధర్మము 
మూర్తిగనిలచిన క్షాత్రధర్మమే 
శరణాగతులకు చల్లనినీడ 


ప్రజలకు ప్రియమును గూర్చెడివాడు. 


వేదవిదులకు పూజలుచేయును 
క్షా త్రధర్మమును పాలించుటచే 
స్వర్గసౌఖ్యము కిర్తికలుగునని 

మదిలోనమ్మిన మంగళమూర్తి 


ఎనలెనన్ని - అపకారములు 
ఎదుటివారు మరి చేసిన గాని 

మరచి పోగల మనుజోత్తముడు 
నురుపు నెరుగడు మహిమాన్వితుడు. 


చెడు సంగతులు సంగతి నెరుగడు 
ధర్మ విరుద్ధము సంభాషించడు 
బృహస్పతికి తా తగినటువంటి 
యుక్తి చెప్పగచాలిన శక్తి, 


అయోధ్యాకాండ 


ముఖమును చూచి మదినే చదువును 
ప్రజలకు రాముడు బహిః ప్రాణము 
ఆరో గ్యముతో దేహకాంతితో 
వెదాధ్యయనపు వెలుగులు చిమ్మును. 


మంత్ర సహితముగ అస్త్రము వేయుట 
భుజబలమ్ముతో శరములు వేయుట 
అమోఘమ్ముగా తెలిసిన వరుడు 
దశరథరాజును మించునురాముడు 


తల్లిదండ్రుల - వంశమ్ములకు 

వన్నె తెచ్చెడి - కులదీపకుడు 
కష్టముల౦దు - క్రుంగుట యెరుగడు 
ఆడితప్పడు - అయోధ్యా రాముడు. 


కోపము సంతో షమ్ము లెన్నడు 
వ్యర్థముచేయడు ధీరోదాత్తుడు 
ముఖకవళికలు హావ భావముల 
మదిలో విషయము తెలియనీయడు. 


గురువులన్నచో గురిగల భక్తి 
కృతజ్జుడాతడు ఇత ప్రజుండు 

థి (ag 
పరుషభాషణము పలికి ఎరుగడు 
ఎమరపాటుఎరుగడు రాముడు. 


ఆలస్యమును చేయుట ఎరుగడు 
తొందరపాటు లేనే లేదు 
తన దోషము తను తెలియగ నేర్చరి 
దుష్ట శిక్షణ తెలిసినవాడు. 


అయోధ్యాకా ౦డము 


మనుజుల తీరు తెలియగ నేర్పరి 
దగ్గర చేర్చి ఆదరించుటది 
తీరుగ తెలియును రామచంద్రుడు 


నెయ్యము చయుటయందు నిపుణుడు. 


ధనార్జనమ్ము తెలిసినవాడు 
సవ్యముగా నది వినియోగించును 
దెశకాల వాత్రమ్ము లెరుగును 
పెద్దల మన్నన చేయు నాతడు. 


ధర్మము కొరకు, యశస్సుకొరకు 
లౌకికమ్ముకి, బాతులు బంధులకు 
తన. కొరకును - ఈ ఐదు విధముల 
అర్థ విభాగముతెలిసినవాడు. 


సకల శాస్త్రములు - కావ్యములన్నీ 
నాటకాదులు ఆరు భాషలలొ 
గ్రంధములన్ని కూలంకషముగ 
చదివిన యట్టి పండితు డతడు 


ధర్మార్థము లకు లోపము లెక 
సుఖముగ గడిపెడి సంతుష్టుండు 
అలసుడుకాడు - లలిత కళలలో 
అందెవేసిన నేర్బరి రాముడు 


గజహయమ్ములను నడుపగ నెర్బరి 
వాటికి శిక్షణ నివ్వగ నిపుణుడు 
ధనుర్వేదము తెలిసిన వారిలొ 


శ్రేష్టుడు రాముడు యుద్ధచతురుడు. 


శత్రువునతడే ముందుగ తాకును 
సేనల నడుపగ ఆరితేరెను 
సురాసురులుమరి ఒక్కటెనను 
గెలువ లేరు శ్రీరామచంద్రుని. 


పరుల లోపములు ఎన్ననివాడు 
గర్వము తెలియని వినయశిలుడు 
పరులను నింద చేయుట ఎరుగడు 
మదిలో మత్సర మెరుగడు రాముడు. 


సమయము వినయము తెలిసినవాడు 
వాటికి బద్భుడు తానెయుం౦డి 
సూర్యుని వోలె రవికుల తిలకుడు 
ఉతమ గుణముల వెలుగుచుండెను. 


ఆశ్రిత వత్సలు డయోధ్యారాముడు 
ముల్లో కములకు పూజ్యుడాయెను 
లోక పాలకుల సరియగు రాముని - 
పుడమి ఎలికగ వరించినది యని. 


దశదథరాజు తెలిసనవాడై 

తను బ్రతియుండగ రామచంద్రుని 
రాజును చేయగ ఆలోచించి 
మదిలో ఇటుల నిర్ణయించుకొని. 


“లో కవృద్దికి దోహదమతడు 

దయా సముద్రుడు, ధర్మస్వరూపము 
తాపము తీర్చగమేఘము పోలును 
బుద్ధికి రాముడుబ్బహస్సతి యగు 


6 


పరా [క్రమమువ, యము, ఇంద్రుల, సరి 
ధెర్యమునందు మేరువు సరియగు 
క్షమాగుణములో భూమికి సరియగు 
_ తననుమించిన ఇష్టుడు ప్రజలకు. 


రాముడు రాజ్యము నేలుచుండగా 
చూచి సంతసముపడిన యంతట 
తనువు వదలుట జరుగవలనని 
నిశ్చయించుకొనె దశరథవిభుడు.”' 


మదిలో విషయము దశరథరాజు 
మంత్రులందరకు తెలియ బరచెను 
అనేకమైన అపశకునమ్ములు 
కనబడుచున్నవి అనుచు నుడివెను. 


+ భూమ్యాకాశము లందున మరియు 
తారామండల మందున కూడ 
ఉత్సాతములు కనబడుచున్నవి 
మనసుకలతపడె అపశరునములకొ. 


వార్థక్యమ్మది మీదపడినది 
ప్రజావాతముకి - జ్యేష్ణకుమారుని 
రామచంద్రుని యువరాజుగను 
అభిషేకించుట - అభిమత మనెను... 


అయో ధ్యాకొ౦డవ 


ఆనందముగ సచివులందరు 
అంగీకారము తెలియబరచిరి 
అందుకు తగిన సమయమైనదని 
ఆలోచనకి సభనేర్సరచిరి. 


నగరముఖ్యులను - రాజముఖ్యులను . 
జానపదులలో ముఖ్యులందరిని 

సభకు రమ్మని - పిలుపు నంపిరి 
చేరువనున్న వారిని పిలచిరి 


దూరమునున్న కారణమ్మున 
కేకయరాజుకు - జనకరాజుకు 
వ్యవధి చాలదని వర్తమానమును 
తెలియపరచక ఉండిపోయిరి. 


ఆహ్వానమును - అందిన ముఖ్యులు 
అరుదేరగను అయోధ్యలోను 
ఆనందముగా వారందరిని 
ఆభరణాదుల సన్మానించిరి. 


సురలనువిధాత పలుకరించినటు 
స్వయముగరాజు - వారినిచూచి 
సగౌరవముగా - ఆహ్మానించెను 


_ నిండుసభ యది తీర్చిదిద్దిరి. 


ఎందరొ ప్రముఖులు సభలో శోఖిల 
అందరిమధ్యలొ అయోధ్యరాజు 

. సురలమధ్యలో సురపతి వోల 
అందరి కన్నుల పండుగ జేసెను. 


men 


॥శ్రీరఘురాముడు॥ 


అయో ధ్యాకా ౦డము 


2 దశరథుని నిర్ణయము వినిసభికులు ఆనందపరవశులగుట 


గంభీరముగా మనోహరముగా 
స్పష్టముగా మరి మధురముగాను 
సభాసదులను ఉద్దశింది 
దశరథనృపతి పలికెను తీరుగ 


“వమా పూర్వీకులు యశోవిశాలురు 
విశాలకోసల పరిపాలించిరి 
ఉత్తమమైన సుఖ ప్రదమైన 
రాజ్యముగా నిది వెలసయున్నది. 


ఇక్ష్వ్యాకువంశపు రిర్తికి తగినటు 

య ధాశక్తిగా వాలి౦చితిని 
వయసూకాయము పండినవిపుడు 
ఈ తనువుకువిశ్రాంతి కావలె. 


ధర్మస్థాపన రూపము రాజ్యము - 
రాజ్యభారము మోయుటకష్టము 
జితేంద్రియునికే సాధ్యము మోయుట 
ఇంతవరకు నే మోసి అలసితి, 


వశిష్టముహబుషి ఆదిగాగల 
వేదవిదులను - మిమ్మందరిని 
సంప్రదించి ఈ రాజ్యభారము 
జ్యేష్ణకుమారుని కీయగ నెంచితి. 


సద్గుణయుతుడు రాముడు జ్యేష్ణుడు 
పుష్యమి తారలొ పూర్ణ శశివలె 
కాంతుల వెలిగే సుందరమూర్తి 

అతి పరాక్రముడు పరమ ధార్మికుడు. 


ముల్లోకంబుల నేల సమర్ధుడు 
మీకు యుక్తమగు ప్రభువాతడగు 
రాజుగ రాముని అభిషేకించి. 
విశ్రాంతి నందగ కోరుచుంటిని. 


నా యోచన మరి సమ్మతమైనచొ 
తెలియబరచుడు ఆచరించెద 

నా సంతోషము కొరకై మిరు 
సరియన వలదు ఆలోచించుడు. 


రాజు పలుకుట పూర్తిచేసెను 
పులకితులైరి సభలో వారు 
మెఘమ్ములను గాంచిన నెముళుల 
కోలాహలము తలపుకు వచ్చెను. 


బాగు - బాగు అని ముదముగ నరచిరి 
ధ్వనులకు సౌధము కదలినట్టయె 
వారిలొ వారు ఆలోచించిరి 

రాజును గాంచి పలికిరి అపుడు. 


“శతృంజయ మను - గజము మీదను 
శ్వెత ఛత్రముతొ రామచంద్రుడు 
ఊరెగుట మా కానందమగు 

చూడగ ముచ్చట పడుచుంటివుయా.” 


దశరథరాజు మదిలో పొంగెను 
తిరిగి పలికెను సభాసదులతో 
“అడిగిన వెంటనె సరియని పలికిరి 
సరియగు నిర్ణయమగునా మిది? 


8 అయో ధ్యాకొ( 
ఎందుకు - రాముని యువరాజుగను మరీచి మహబుషి కాశ్యపు గన్నటు 


అభిషేకించగ సరియని పలికిరి పొందిరి మీరు రామచంద్రుని 
కారణమేదియొ తెలియ బరచుడు రాముడు మీకు తనయుడగుటది 
నావల దోషము కలదా ఏమి?” మా భాగ్యమని మురియుచుందుము 
అంతట వారుపలికిరి తీయగ మానవులమగు మేమే కాదు 
"సద్గుణఖని శ్రీరామచంద్రుని సుర గంధర్వులు, ఉరగులందరును 
గుణముల నెన్నగతరమా మాకు రామచంద్రుని గౌరవింతురు 
ముల్లోకములను ఎలగ చాలును అయుర్భాగ్యము కోరెదరతనికి, 
స్వజనులవలె మమ్మాదరించును శ్యామ సుందరుడు శ్రిరఘురాముడు 
మాసుఖ - దుఃఖము లందు నిలచును యువరాజెప్పాడు అగునా యనుచు 
కన్నత౦డ్రివలె కాచు మమ్ములను ఎదురు చూచుచు నుండి రందరు 
నిరతము నవ్వులు చిలకరించును. మీక మీరే నుడివిరి ఇపుడు. 
రామచంద్రుని క్షేమముకోరుచు ఓ మహరాజా! మి నిర్ణయము 
నిరతము పూజలు చేతురు ప్రజలు మాకానందము శిరో ధార్యము 
ఇంద్రియమ్ములను జయించె రాముడు  దేవదేవుడగు విష్ణుసమానులు 
ప్రజాపాలనము తెలిసినవాడు. లోక హితమది మీ ఆశయము. 

లోక హితమ్ము - మాముదమునకై 

రామచంద్రుని యువరాజుగను 

అభిషకించుట కోరుచుంటిమి 

పరవశమ్మున పలుకు చుంటిమి... 

ఖ్‌ 1శ్రీరఘురాముడు॥ 
LRG 

3 దశరథుడు శ్రీరామునికి తన నిర్ణయము తెలిపి, 


రాజ్యవాలన గురించి చెప్పుట 


సభికుల ముదమును గాంచిన రాజు వశిష్టమహర్డి వామదేవృలతొ 
మదిలో పొంగి - పలికెను వారితొ రాజు పలికెను - చెత్రమాసమిది 
“నే ధన్యుడను - భాగ్యశాలిని __ శ్రీకరమైనది - తరులు లతలవి 
మీ నిర్ణయము హర్షదాయకము.” మనోహరమ్ముగ చిగిర్చి నిలచును. 


ల 
పాయ 
eran 


lic న్న 
- డి + 


అయో ధ్యాకా ౦డము 


యువరాజుగ పట్టము కట్టుట కొరకై 
తగు ఎర్బాటులు చేయించవలె 
ఆలస్యమది చేయవలదన 

సరియని పలికిరి సభలో వారు. 


సంబారమ్ములు తెలుపవుడు అనగా 
వశిష్ట మహబుష పలికను అపుడు 
దశరథ విభుని పూజా గృహమున 


వలయు వస్తువులు తెలిపెను ఇటుల, 


"పూజా ద్రవ్యములన్నీ తేవలె 
తెల్లని పూవుల మాలలు కావల 
ఓషధులున్నూ నవరత్నములు 


బంగరు, వెండి నూత్న వస్త్రములు. 


ధగధగమెరిసే నూరు కలశములు 
పులితోలున్ను వింజామరలు 
తేనెయు, నెయ్యి లాజలు తేవలె 
వెరువేరుగా గిన్నెల నుంచుడు. 


చతురంగబలములు సిద్ధము గావలె 
శత్రుంజయము ఎనుగురావలె 
కొమ్ముల బంగరు తొడుగులు వేసిన 
ఆబోతులను తీసుకురావలె. 


శ్వేతథత్రము గొనిరావలెను 
ధ్వజము, ఆయుధము లన్న కావలె 
పరిమళ ద్రవ్యము లన్నీ కూర్చుడు 
శుభకరమైనవి తీసుకురావలె 


పూలదండలతొ మం౦ంచిగంధముతొ 
దీప ధూపముల మంగళకరముగ 
నగరునంతను అలంకరించుడు 
అన్నదానము దండిగచేయుడు. 


వేదవిదులను సత్కరించవలె 
దండిగదక్షిణ లీయగవలెను 
తెల్లవారగను స్వస్తవాచకము 
చెప్పగ విప్రుల రప్పంచవలె. 


చల్తనిజలకము విధులచల్లుడు 
గృహముల పతాక లెగురుచుండవలె 
నటకులు - సుందరస్త్రీలు భవనపు 
రెండవకక్ష్యకు చేరువనుంచుడు. 


దేవాలయముల కూడలు లందు 
పూలదండలు అలంకరించుడు 
పెండివంటలతొ మృవ్చాన్నమిడ 
శ్రద్ధగలిగిన వారల నుంచుడు. 


రాజభవనమున కెదురుగ మీరు 
కవచమ్ములతో కత్తులుదాల్చిన 
యోధులందరిని నిలువబెట్టుడన 
తగినవారిని నిర్ణయించిరి. 


వశిష్టమహబుషి వామదివుడు 
తగువారలకు పనులనుచెప్పి 
సంతోషముతో దశరథరాజుకు 
జరిగడిపనులు తెలియ బరచదిరి. 


10 


రాముని చూడగ కోరిక కలిగి 
దశరథరాజు వార్త నంపెను 
సుమంత్రుడంతట రామచంద్రుని 
తోడ్కొనిరాగా బయలుదేరెను. 


అరుదించిన ఆ రాజులందరితొ 
దిక్కుదిక్కుల రాజముఖ్యులతొ 
వెలిగెడిసభలో దశరథరాజు 
సురలమధ్యలో సురపతి వోలను. 


మరుత్తులందరి మధ్యలొనున్న 
మహం౦ద్రునిగ ఆ రాజుతోచెను 
రాజనీధిలో రథము మీదను 

వచ్చెడి రాముని రాజుగాంచెను. 


రూపసంపదల రామచంద్రుడు 
గ౦ధర్వరాజును పోలియుండును 
ఆజానుబాహుడు అతిపరా క్రముడు 
మత్తేభమును పోలెడి నడక 


పున్నమ చంద్రుని మించిన అందము 
సుందరరూపము సౌశీల్యాదుల 
పురుషుల మనసుల దోచగ చాలిన 
పుంసాంమోహన రూపుడు రాముడు. 


చల్లని మేఘము పోలును రాముడు 
ఎల్లరి మనసును గెలిచెను రాముడు 
రథమున రాముని గాంచెను రాజు 
చూచెను చూచెను మరి మరి చూచెను. 


అయో ధ్యాకాండము 


కైలాస గిరి వలె రాజమందిరము 
నిలచియున్నది - రథము నిలచెను 
తేరును దిగెను రామచంద్రుడు 
సోపానములు అధిరోహించెను. 


సభా భవనమున ప్రవేశించెను 
కరములు ముడిచి పేరు చెప్పుకొని 
దశరథ ప్రభువుకు సాష్టాంగముగా 
వినయము నిండి ప్రణామ మిడెను, 


ముకుళిత హస్తములున్న రాముని 
తండి ఏయయముగ కౌగలించుకొని 
రత్నఖచితమగు దివ్యాసనమును 

చూపెను - రాముడు ఆశీనుడయె, 


మేరుగిరిని ఉదయించు భానుడు 
గిరికంతటికి కాంతుల నిడును 
సభాభవనమున నున్న రాముడు 
సభ కంతటికీ వెలుగు నిచ్చెను. 


వశిషముహబుషి రాజబుషులును 
ఆసీనులగు సభలో రాముడు 
శరత్కాలపు తారల నడుమ 
చందమామలా తోచెను అపుడు 


రామచంద్రుని రూపురేఖలు 

తండ్రి యౌవనము తలఎంచినవి 
కశ్యపు డింద్రుని ఏలచి పలికినటు 
తండి పియముగ పలిక తనయునితొ 


అయో ధ్యాకాండము 


“రామా! నీదు ప్రియతమజనని. 
కోసలతనయ పుణ్య చరిత్ర 
యోగ్యురాలు నినుకన్నదివరముగ 
నాకు ప్రియతమ పుత్రుడ వీవు, 


ప్రజారంజకుడ వెతివి కావున 
రాజును చేయగ ప్రజల కోరిక 
కావున రేపే పుష్యమి తారలొ 

నిను యువరాజుగ చేయుచుంటిని, 


నీతో పుట్టెను మంచి గుణములు 
గుణవంతుడవు వినయశీలివి 
అయినను కానీ పుత్ర(ప్రేమతో 
చెప్పిడి హతము విను రఘురామా! 


అణుకువ ఇంకా పెంచుకోవలె 
విజితేంద్రియుడవు కావలె ననిశము 
స్త్రీ ప్రసంగము - మద్యపానము 
వేటయు, జూదము కామహేతువులు 


కటు భాషణము క్రూరదండనము 
ధనవ్యయమ్ములు వ్యసనములయ్యా! 
కోపోద్రిక్రత కలుగచేయును 
వ్యసనమ్ములను దరిరానియకు 


సచివులతోను ప్రత్యక్షమ్ముగ - 
సేవకులతొ మరి పరోక్షమ్ముగ - 
అధికారులను ఆజ్ఞాఎంచుచు 
వలయు పనులను చేయించవలె 


1] 


పారుగు రాజ్యముల విషయము తెలియుచు 
స్వయముగ స్వరాజ్య విషయమ్ములను 
శ్రద్ధగ నిరతము తెలియుచుండవ లె 
ప్రజాహితమది పరమధ్వ్యేయము. 


సెవాపతులకు సచివులకున్ను 
పురరక్షరులు ప్రజాముఖ్యులకు 
అనిశము సంతస మిడుచుండవలె 
ప్రజలకు నిరతము ముదము గూర్చవలె, 


కోశాగారము ధాన్యాగారము 

ఆయుధ గారము నిండీయు౦డవలె 
అపుడే ప్రజలకు సుఖము కలుగును 
మం|త్రిసామంతులు, సురలని తలతురు. 


మనోని[గ్రహము స్థెర్యము గలిగి 
రాజ్యపాలనము చేయగవలెను”: 
అనుచు ప్రయముగ దశరథరాజు 
రామ చంద్రునికి ఉపదేశించెను. 


రాముని మిత్రులు ఆనందముతో 
శుభ వార్తను వినిపించగ నంత 
కొసల్యమ్మ పొంగిపోయెను 

బంగరు రత్నపు బహుమతులిచ్చెను 


తం(డైకి తనయుడు నమస్కరించి 
తేరునెక్కి తన భవనము చేరగ 
తన్మయులైన ప్రజలందరును 
జె జ ధ్వనులతొ మురిసిపోయిరి. 


12 


అయోధ్యాకాండ 


ఆనందముతో అయోధ్య ప్రజలు 
గృహములకేగి తమ దేవతలను 
రామచంద్రునికి అభిషేకమ్మును 
జరిపించమని ప్రార్థన చేసిరి 


CRE 
4 శ్రీరాముడు పట్టాభిషేక వార్తను కౌసల్యమ్మకు తెలుపుట 


కొలువు ముగించి దశరథరాజు 
సచివులతో నట అలోచించెను 
జరుగు విధులను నిర్ణయి౦చెను 
రాముని మరల పిలువ నంపెను. 


రామచంద్రునికి సుమ౦త్రు రాకను 
తెలియ బరచగా రాముడు వచ్చి 
అంతలోనె మరి ఎలవచ్చెనో 


ప్రియముగ నడిగెను సుముంత్రునపుడు. 


“ప్రభువులు తిరిగి మిమ్ము చూడగా 
పంపిరి నన్ను, విషయము తెలియదు” 
అనగా రాముడు అతి శీఘ్రముగా 
బయలుదేరెను ప్రభువును చూడగ. 


రాముని రాక విని దశరథుడు 
లోనికి తోడ్కొని రమ్మని చెప్పగ 
రాముడు వచ్చి సాష్టాంగ పడె 
తండ్రి తనయుని కౌగలించుకొని 


ఆసన౦బున కూర్చొన జేసి 
అంతరంగమును విప్పిను తండ్రి 
"రామా! నేను వృద్దుడనై తిని 
బహుకాలము నీ రాజ్యమేలితి. 


॥శ్రిరఘురాముడు॥ 


శాస్త్రవివాతమగు సుఖములు బడసితి 
సకలశాస్త్ర ములు చదివితి నేను 
వేదాధ్యయనము చేసినవాడను 
యజ్ఞదానముల - బుణము తీర్చితిని. 


సుఖములు బడసి దేహబుణమును 
తనయుల పొంది ఎతృబుణమును 
తీర్చినాడను నా అదృష్టము 
బ్యేష్టడవివు నాకు ఇష్టు డవు. 


నీసరివారు భువిలో లేరని 

పేరు గడించిన ప్రియపుత్రుడవు 
నీ అభిషకముకన్న మించిన 
కోరికలేదు సరియనుమయ్యా 


ప్రజలకోర్కె - నిను అభిషేకించగ 
అమ౦గళములు కలలో గంటిని 
కలవరపడినది నా మనసంతయు 
కావున నిన్ను పలువన౦బతిని. 


సిడుగులవంటి ధ్వనితో నిప్పులు 
నేలనుపడుట కలలో గంటిని - 
శన్యంగారక - రాహు గ్రహములు 
ఇపుడుచేరె - నా జన్మతారలో. 


అయో ధ్యాకా ౦డము 


కలలో గాంచిన దుర్నిమిత్తములు 
రాజమురణమును సూచన చేయును 
లేదా రాజు! బ్రతికియున్నచో 
ఆపదలెన్నో వచ్చితీరును. 


అందుకు నిన్ను యువరాజుగను 
రేపే చేయగ నిశ్చయిందితి 

మనుజుని బుద్ధి చంచలమయ్యా 
మారకముందే మంచి చేయవలె. 


నాయన రామా! నామనసంతయు 
అభిషేకముకై తొందర పెట్టెను 
నేడు పునర్వసు - రెపు పుష్యమి 
రేపు మంచిదని విజ్ఞాలు చెప్పిరి. 


రేపటి రోజు నీ అభిషేకము 
జరిగి తీరవలె మంగళమూరి! 
నియమ నిష్టతో నీవుండవలె 
సతితో కలసి ఉపవసింపవల, 


దర్భశయ్యపై పడుకొన వలెను 

నీ రక్షణ అతి ముఖ్యము రామా! 

ఈ సమయములో విఘ్నములెన్నా 
వచ్చుట సహజము ఎమరకుండుము. 


భరత కుమారుడు దూరము నుండెను 
ఆతని రాకకు ముందే నీకు 
అభిషేకమ్ము జరిగి తీరవల 


మనుజుల మనసులు చంచలముసుమా. 


పెద్దలు చెప్పిన మార్గమునంది 
నడిచే తమ్ముడు అయినను భరతుడు 
బ్యేష్ణుని నిన్ను అనుసరించినను 
దాన ధర్మముల నాచరిందినను. 


విజితేంద్రియుడే అయినను కానీ 
మనుజుని మనసు నిశ్చలమ్ముగా 
ఒక తీరుండదు అని నెనమ్మెద 

మిత్ర భేదముల లొంగుట సహజము. 


ధర్మ పరాయణులను సైతము 
మిత్ర భేదము లొంగతీయును 
కాని రామా! ధర్మకాంక్షులు 

జరిగిన దానికి చింతించరయా! 


అందువల్లను - రేపే నికు 
అభిషేకమ్ము జరిగి తీరవల 
సుఖముగ నీవు సదనము కేగుము” 
అనుచు మనసును వప్పిను రాజు. 


భవనము చేరిన రామచంద్రునికి 
తల్లిని చూడగ ఆత్రత కల్గెను 
శుభ వార్తను తన కౌసల్యమ్మకు 
తెలియబరచగ చేరెను భవనము. 


పాలనురుగువలె పట్టుచిరతో 
పూజామందిరమందు మౌనముగ 
ధ్యానమునున్నది పట్టపురాణి 
సుమిత్ర లక్ష్మణులుండిరి ప్రక్కన. 


14 


సౌమిత్రి, సుమిత్రలు శుభవార్తనువిని 
చేరిరి అచటకు- సీతను పిలచిరి 
కౌసల్యమ్మ ఆ ముగ్గురితో 
పూజాగృహమున ప్రవేశించినది. 


మరునాడుదయము యువరాజగు. తన 
తనయుని శుభములు మం౦ంగళవృద్ధికి 
ప్రాణాయామము నాచరించుచూ 
నారాయణ - ధ్యానమ్మున నున్నది. 


మంగళకారిణి కొసల్యమ్మకు 
వే౦ందనమ్మునిడి ఆనందముతో 
రాముడు పలికెను సంతోషమునిడ 
| అమ్మా! రేపే ముహూర్తమమ్మా 


ప్రజాపాలనము చేయవలెనని 
జనకుని ఆనతి - కావున రాత్రి 
నేనూ, సీతయు ఉపవసింపవలె 
నాయనగారు నాతో చెప్పిరి. 


మేము చేయదగు వ్రత దీక్షలను 
మంగళ విధులను చేయించవలె.” 
తనయుడట్టుల పలుకుచుండగా 
తన్మయురాలై తనయునితో నని. 


బహుకాలముగా రామచంద్రుని 
శిరమున అభిషేకించు ఘడియకై 
ఎదురుచూచెడి ఆ పుణ్యవతి 

ఆనంద భాష్పముల పలికి తనయునితొ. 


అయో ధ్యాకాండవ 


“తండ్రీ! నీవు కలకాలమ్ము 
ఆనందముగా జీవించవల 

నీ పగవారు హతము కావలె 
ఇక్ష్వ్యాకులక్ష్మి నిను చీరనున్నది. 


నన్నూ ని పినతల్లి సుమిత్రను 
బంధువులను నువు సుఖపెట్టవలె 
తారా బలముతో పుట్టితి వివు 
సుగుణ శీలివి తండ్రి మిచ్చెను. 


నా వ్రత దీక్షలు ఉపవాసములు 
సఫలము చేసెను నారాయణుడు 
దేవ దేవుని అను(గహముతో 
రాజ్యలక్ష్మి నిను చేరనున్నది.. 


తల్లి మూటలు తనయుడు వినెను 
వినయము నిండి వందన మిడెను 
తమ్ముని చూచి రామచంద్రుడు 

చిరునగవాలుకుచు పలికనప్తుడు. 


“సోదర లక్ష్మణ ఈ భూభారము 
నాకు తోడుగా వహించ వలెను 
నీవు నాకు మరి రెండవ ప్రాణము 
నిరతము నీదు సుఖమును కోరెద 


విలువగు వలువలు ఆభరణమ్ములు 
సర్వ భోగములు అనుభవించవలె 
నా జీవితము రాజ్యభో గములు 
అన్నియు నీవే లక్ష్మణమూర్తీ! 


అయో ధ్యాకాండము 


తమ్మునితో నటు రాముడు చెప్పి 
తల్లులకచట వందనమ్ములిడి 
వారి ఆనతిని సతను తోడ్కొని 
భవనము చెరెను ఆనందముగా 


క్రిరఘురాముడు॥ 


LI 


లీ పట్టాభిషేక ప్రయత్నములు - పొంగిన ఆనందము 


ఉపవాసదీక్షలొ తనయునుండమని 
రాముని పంబ దశరథరాజు 
వశిష్టమునిని పిలువన౦పెను 

వచ్చిన మునకి వందనమిడిను. 


“ఓ తపోధనా! తాము ఇప్పడే 
సీతారాముల సదనముకేగుడు 
రాజ్యము, యశము కలుగుటకొరక 
వారిచె దీక్షను నిర్వహించుడు.' 


సరియని పలికి వశిషముహబుషి 
వేదవిదులకు ఉద్దేశించిన 
అరదము నెక్కి రామసదనమును 
చేరగ సాగెను ఆనందముగా. 


తెల్లనిమేఘము పోలు భవనమున 
వశిష్టమహబుషి ప్రవేశించగా 
వార్తను చెప్పరి కావలివారు 
వేగమె రాముడు ఎదురు వచ్చెను, 


బ్రహ్మబుషకి తా నెదురు నడచెను 
ఊతనిచ్చి అరదమ్ము దింపెను 
వినయశిలి శ్రీరామచంద్రునికి 
మౌని ముదముతో ఆశీస్సులనిడె. 


“రామా! నీవై నీ జనకునికి 

అను గ్రహమ్మది కలిగినదయ్యా! 
యువరాజుగ నివు కానున్నావు 
సతితో దీక్షను ఆరంభించుము. 


దక్రవర్తియగు నహుషుడు ముదముగ 
తనయుడైన తన యయాతికపుడు 
రాజ్యము నిడినటు దశరథరాజు 

పుడమి రక్షణను నీకు ఇచ్చును." 


సతా రాముల కాశీస్సు లనిడి 
ఉపవాస దీక్షను ఇచ్చెను వారికి 
పుణ్య దంపతుల గౌరవమంది 
బయలు దేరను వశిష్ట మహబుషి. 


రాముని మిత్రులు అభినందించిరి 
నృత్య గీతముల అలంకారముల 
మంగళ కరమగు భవనము అపుడు 
పద్మములున్న పద్మాకరమయె. 


ముదము పొంగెను రాజలీధిలో 
చేరెను అచ్చట జన సమూహములు 
సంద్రపు ఘోషగ కో లాహలముతొ 
అభిషేకము తిలకింపజేరిరి. 


16 


అయో ధ్యాకాండము 


రాజ వీధులు శుభ్రపరచిరి ఇ౦ద్రుని చూచెడి దేవ గురువు వలె 
అరటి పోక స్తంభమ్ములు నిలఏ వశిష్ట మహబుష రాజును చేరగ 
శుభముగ ముదముగ సింగారించిరి వ౦దన మిడిను అయోధ్య రాజు 
ప్రతి గృహమందు పతాక లెత్తిరి. అందరు లేచిరి - గౌరవించిరి. 
“ ఎంతసేపటికి చీకటి పడునో ఉపవాస దీక్షను తన తనయునకు 
ఇంకెంత సమయమున తెల్లవారునో ఇచ్చితిరా యని రాజు అడుగగా 
కనుల పండువుగ అభిషికమ్ము ఇచ్చినాడనని - ముని చెప్పగను 
తిలకించుటకి తహ తహ లాడిరి. సభ చాలించెను దశరథ రాజు 
జనమును దాటుకు అతి కష్టముతో అం౦ంతఃపురమున సింగారించిన 
వశిష్ట మహబుషి స్యందన మపుడు అతివలు౦డిరి తారలనో లె 
ముందుకు సాగి తళ తళ లాడెడి చందమామవల దశరథరాజు 
దశరథ విభుని భవనము చేరెను. ప్రకాశించెను తన తేజముతో 
శ్రీరఘురాముడు॥ 
Ht 
6 శ్రీరాముని వ్రతదీక్ష 
వశిష్ట మహబుషి వెడలిన యంత అచ్చట నున్న దేవాలయమున 
సితారాములు స్నానము చేసి దర్భశయ్యపై మౌన వ్రతమున 
త్రికరణ శుద్ధిగ నారాయణుని నిశ్చల మనసుతొ జానకి దేవితొ 
పూజలుచేసి పులకితులైరి శయనించెను శ్రీరామచంద్రుడు. 
రామచంద్రుడు - హవిస్సు నుంచిన తెల్లవారుటకు రూము ముందుగా 
దివ్య పాత్రమును శిరసున దాల్చి నరవ్యాఘఘ్రము శ్రీరాముడు లేచెను 
జ్వలించుచున్న అగ్నిహో త్రమున స్తోత్ర పాఠములు మేలుకొలుపులు 
నేతితొ సోమము చేసేనప్పుడు వినుచు కాల్యములు ముగించినాడు 
హోమము చేయగ మిగిలిన హవిస్సు సంధ్య వార్చి గాయత్రి జపించి 
భక్తిగ రాముడు భుజించినాడు సూర్యమ౦డలము మధ్య నిలచిన 
మనోవాంఛితము నేరవేరుటకై శ్రీ నారాయణ స్తోత్రము చేసి 


మహాదేవుని ధ్యానము చేసెను 


సావ్టాంగముగా ప్రణామమిడిను 


అయో ధ్యాకాండము 


ధవళ కాంతులతొ తెల్లగ మెరిసే 
ఉత్తరీయమును ధరించి రాముడు 
విప్రోత్రములను - వేదమంత్రముల 
పఠించ భక్తిగ కోరగ నంత, 


గంభీరముగా సుస్వరములతో 
పుణ్యాహవచనము చెప్పూచుండగా 
మంగళ వాద్యము ముదముగ కలవగ 
అయోధ్య నగరము మారుమ్రోగిను. 


నిద్రలేచిరి పౌరులందరు 
సూర్యోదయము దాటిన వెనుక 
రామచంద్రునికి అభిషేకమ్ము 
జరుగు ననుచును పరవశించిరి. 


అయోధ్యనంతను రమణీయమ్ముగ 
అలంకరించుట (ప్రారంభించిరి 
గిరుల, మెఘముల పోలియుండిన 
దేవాలయముల పతాకలెత్తిరి. 


కూడలి స్థలముల కోట బురుజుల 
రాజవీధుల ఎత్తగు తరువుల 
రంగు రంగుల పతాక లెత్తిరి 

నృత్య గాగనముల నిండే నయోధ్య. 


గృహముల౦దున గృహముల వెలుపల 
కళ కళలాడే స్త్రీ సమూహములు 
రాముని అభిషేకమ్ము తలందిరి 
ఎల్లలు కూడా పరవశించిరి. 


పూలమాలలతొ రాజలధులను 

పూల పందిరిగ అలంకిరించిరి 
సుగంధ ధూపము లెగయుచుండగా 
శో భిల్రినది అయోధ్యన గరి. 


ఊరేగింపుకు చీకటి పడునని 

ఎత్తగు దీపపు స్థంభములుందిరి 

' ఎప్పుడు వచ్చును ఈ సూరీడు 
అనుచు ప్రజలు ఆత్రంబున నుండిరి, 


' దశరథరాజు బుద్ధిశాలియే 

వార్థక్యములో పడినటు తెలిసి 
రామచంద్రునికి అభిషేకమ్ము 
నిశ్చయించెను శ్రీ ఘ్రము గాను. 


ధర్మాత్ముడు శ్రీరామచంద్రుడు 


నిగర్వి - జనులను తమ్ములనుకొను - 


మదిలో కోరిక నేడే తీరును 
అందరినింక రాజై ఎలును.” 


అనుచు ప్రజలు తమ సంతోషమును 
ఒకరితొ నొకరు పంచుకొనిరట 

వేడుక చూడగ వచ్చిన జనులతో 

కిట కిట లాడెను అయోధ్య నగరము. 


దిక్కు దిక్కులలొ జనులు వచ్చిరి 
వార్ష ధ్వానములు మింటి కెగసెను 
కోలాహలము నిండి పోవగా 
మాటలు వినరాకున్నవి తిన్నగ. 


17 


ర 


అయోధ్యాకాండ 


పున్నమి నాటి కడలి ఘోషతో 
జలచరమ్ములతొ కల్లోలమగు 


సంద్రముపోలి అయోధ్యాపురి 
అమరావతి సరి అనిపించినది. 
1శ్రీరఘురాముడు॥ 
Hh 
క్‌ .కెకకుమంధర హెచ్చరిక 
ఎచట పుట్టెనో తెలియదు కాని “ఎమి చోద్యమే చేయి విదపని 
కె కేయమ్మకునమ్మిన దాసి కౌసల్యమ్మ బహుమానములిడు 
“వముంధర అనునదినాముధీయము మన మహరాజు శుభకార్యమును 
మండనిఅనలము- కాల్బగ చాలును. _ తలపెట్టెన? మరితెలియ చెప్పుము. 
ప్రాసాదమువై నిలచిన మంధర ఆనందముతో దాసి అంతట 
యాదృచ్చముగా నాల్లు వైపుల విషయము సర్వము తెలియ బరచగా 
చూచు చుండగా కంటబడినది. కన్నులు మండెను - కడుపు మ౦డిను 
నగరి శో భనది తిలకించినది నిలబడలేక రుసరుస లాడుచు 
అలంకారముల రాజవీధులు పాపదర్శిని పరుగు పరుగున 


మంగళ కరముగ ధ్వజ పతాకలు - 
విప్రోత్తములు రాజముఖ్యులు - 
వెల్లి విరిసిన ఆఅనందమ్ము, 


నింగికి వినబడు వేదఘోషలు 
మృగములు సైతము ముదముగ నుండుట 
ఆలమ౦దల ఆనందమ్ము 

రంకెల గెంతే ఆబోతులను 


కన్నులగాంచెను పాపదర్శిని 
విషయము తెలియక తికమక పడినది 

_ ప్రక్కనె యున్న మరియొక దాసిని 

విషయము అడిగెను ముసలి మంధర 


కక మందిరము చేరి - అచ్చట 
నిద్రలొనున్న రాణిని గాంచెను 
ఉద్రేకముతో అరవ సాగెను. 


మూర్భురాలవుటీ మహరాణీ! 
ఇంకా సుఖముగ నిద్రలొ నుంటివి 
ని సౌభాగ్యముతొలగెడి దుర్ధశ 
మీద పడిననుతెలియక పోతివి, 


అందగత్తెని - ప్రియసతి ననుచు 
అహంకారమున తిరుగుచు౦టివి 
ఇంకి పోయెడి యేటి నీటివలె 


నీ ఆనందము మరుగున పడునిక.” 


అయో ధ్యాకా ౦డము 


మంధర కోపము గాంచిన కైక 
మృదువుగ అడిగెను తన ప్రియ దాసిని 
“ముఖము వాడినది దుఃఖము నుంటివి 
నీకు వచ్చిన అపద ఏమి?” 


కెకకు మేలును చెయగోరిన 
మంధర కోపమునణచుకు పలికెను 
“ఓ మహరాణి నీ నాశము 
అఖండమైన కుట్ర జరిగెను. 


దశరథ ప్రభువు రామచంద్రుని 
యువరాజుగను అభిషేకించగ 
నిశ్చయిం౦చినటు విని భయపడితి 
దుఃఖము తెలుపగ మాటలు రావు. 


నిప్పులలో నను త్రోసినంతటి 
బాధపడితినిఓీ మహరా బీ! 

నీదు మేలునే నిరతము కోరెద 
పరుగిడి వచ్చితి విను మహరాణి! 


నీ ఆనందము నాకానందము 

నీ దుఃఖము మరి నా దుఃఖమగు 
సద్వంశములో పుట్టిన దానవు 
దశరథరాజుకు భార్యవైతివి. 


_రాజ్యతంత్రముల క్రూరత్వమును 
తెలియనట్టి పసిపిల్లవు నీవు 
ధర్మవచనములు పలికెడి రాజు 
మోసగాడని తెలియుము నేడే. 


తీయగ పలికి వంచించెను' నిను 
కల్లాకపటములేని దానవ 


కంటిముందర విషయము తెలియదు 


దుష్టుడు రాజు తెలియక పోతివి. 


కొసల్యమ్మకు ఐశ్వర్యములు 
కట్టబెట్టుటకు కుట్ర జేసెను 
భరత: కుమారుని తోలివేసెను 
నిరాటంకముగ పని ఇక చేయును. 


విష జంతువది కాటు వేసినటు 
రాజకుమారీ! ని విభుడైనను 
శత్రువు తీరుగ నడచెను రాజు 
ఉపేక్ష చేసినఘోరము జరుగును. 


సుఖముల తేలగ సిరిగల దానవు 
హొతులతొ నీవు నాశనమగుదువు 
నిన్నే నమ్మిన హితులందరను 
రక్షణ. జేసిడు భారము నీరే. 


ఆకర్షించే కన్నులు నీవి 
అంతటి కన్నులఎంతటి పనిని 
చేయగ చాలినశక్తివి నీవు!! 
అనుచు మంధర బో ధిందినది 


మంధర మాటలు విన్నది కెక 
ఆనందముతో పరవశించెను 

ఆ శుభవార్త తెలియనందుకు 
ఆశ్చర్యములో మునిగి పోయినది - 


20 


విలువ గలిగిన - ఆభరణమ్మును 


అయోధ్యాకాండ 
రామచంద్రుడు - భరత కుమారుడు 


బహూకరించెను, తన ప్రియ దాసికి ఇద్దరు ఒకటే సుందర నయనా! 

“ఎంతటి చల్లని వార్తను నేడు దశరథవిభుడు రామచంద్రుని 

వినిపించితివి ధన్యురాలవు. అభిషకించుట పరమానందము. 
ఇంతకు మించిన శుభవార్తను నువు 


చెప్పలేవిక- కోరుకోయిక 
అడిగిన దిత్తును.. అన్నది కైక 
వా౦గిను కక - కృంగను మంధర. 


శ్రీరఘురాముడు॥ 
LIRR 

8 మంధర దుర్చోధ 
ఆనందముగా కైక పలుకుట ఓ మహరాణి! సర్ప వ్యాఘ్రములు 
నచ్చలేదు ఆ గూని దాసికి మనుజులచూచి భయపడుచుండును 
బహుమతి నిడిన ఆభరణమ్ము కావున మనము మిన్నకున్నను 
విసరివేసెను రుసరుస లాడుచు. మీదకురికి అవి మనుజుల జంపును. 
హితవు వినని ఆ కైకను చూచి రాజ్యము నేలే అధికారమ్ము 
“వెర్రిదాన విటు సంతస పడితివి లక్ష్మణ శత్రఘ్నుల కసలే లేదు 
నీకువచ్చు నీ కష్టము తెలియదు కావున వారిచె అపకార౦బు 
శో కసం ద్రపు మధ్య నుంటివి. జరగదు అని ఆ రాముడెరుగును. 


దుఃఖము వదలి సంతస పడితివి 
నిన్ను జూచి నాకేడుపు వచ్చును 
నిపిచ్చికి - విను - నవ్వు వచ్చును 


సవతికొడుకు నీ మృత్యువు సముడగు' 


రాముని యంత టి సమర్గుడిలలో 
ఒక్కభరతుడే తెలియము నీవు 
కొవున భరతుని గాంచి భయపడు 
వారందరును కీడొన రింతురు. 


అస్త్ర విద్యలో ఆరితేరిన 

వీరుడు లక్ష్మణుడెల్లవేళల 
రాముని వెంబడి నడచుచుండును 
శత్రుఘ్నుడు నీ తనయుని తోడు. 


కావున రాణీ! లక్ష్మణ శత్రుఘ్నులు 
స్వతంత్రులసలే కానే కారు 
అందువల్ల ఆఇద్దరివలన 

రాముని కసలే హానిజరగదు. 


అయో ధ్యాకొండము 


రాముని సోదరు లందరిలోను 
భరతుడు పెద్దకావున రాజ్యము 
రాముడు లేనివొ భరతుని దగును 
రాముడున్నచో భరతు డేలడు. 


నీతిమంతుడు మతిమంతుడయి 
సర్వజ్ఞుడు కొసల్యతనూ జుడు 
అంతటి అర్హుడు భరతుడు కాడు 
అట్టి సమర్థత అతనికి లేదు. 


కావున రాణీ! నీ తనయు డగు 


భరతుని తలచిన దుఃఖముపొంగును 


రేపటిరోజున రాముడు రాజగు 
రాజమాత ఆ కొసల్యమ్మగు 


మహాద్భాగ్యమున మురిసిపోవును 
సవతులందరిని తృణికరించును 
కేకయ పుత్రీ! కౌసల్యమ్మకు 
వ౦దన మిడెడి దాసి వగుదువు. 


నీ దాసీలము ఆమెనెకొలుతుము 
భరతుడు రాముని సేవకుడగును 
అనుచు మంధర పలుకుచుండగ 
కెకవాటిని లెక్కచేయక. 


“గూనిదాన! నీమతి చెదరినదా? 
ధర్మమూర్తి మన రాముడు వినుము 
దశరథరాజుకు జ్యేష్ణకుమారుడు 
కృతజ్ఞుడతడు అసత్యమాడడు. 


పెద్దకుమారుడు రాముడు రాజగు 
తమ్ముల నతడు తం౦ండ్రిగ చూచును 
అభిషేకమునకు ఆనందించక 
దుఃఖపడుటదితగదు మంధరా! 


ముదముగరాజ్యము ఎలిన పిదప 
భరతుని కిచ్చును చల్లగ నేలగ 
భరతుని కన్న రామచంద్రునే 
మిన్నగ తలతును - ఎన్నిక అన్నిట. 


రాముడు అటులే ఆప్యాయముగా 
తల్లిని మించిన దానను నేనని 
తలచుచుండును నాభాగ్యమది 
భేద భావములు లెవు రామునికి. 


రాముడు రాజ్యము నేలుచున్నచో 

భరతుడు రాజ్యము ఎలి నట్లగు 
అనుచు 3క అట పలుకుచుండగా 
కోపము పెరిగెను గూని మంధరకు. 


నిట్టూర్పులతో పలికెను మంధర 
“మూర్ణురాలవృ మంచి తెలియదు. 
సవతి కొడుకు నిస్వంతముఅగునా? 
వచ్చెడి ఆపద తెలియకుంటివి. 


సవతి సేవలు చేయుచు౦దువు 
అప్పుడు తప్పక ఏడ్చెద వీవు 
నాహితమును నువ వినకున్నావో 
నీకర్మకు నే కర్తనుగాను. 


22 


రాముని తదుపరి రాజ్యమేలునది 
రాముని తనయులు అని ఎరుగవు నువు 
అయోధ్య నేలెడి మహరాజులలో 
భరతుని పేరుఉండదు వినుము. 


రాజుకు పుట్టిన తనయులందరు 
రాజ్యమేలరనితెలియదు నీకు 

చిన్నకుమారులు సమర్భులైనను 
రా జ్యార్హతమరి జ్యెష్టుని దగును. 


నామది వేదనతెలియదు నీకు 

అనాధగా నీ కొడుకును చేయకు 
దాస్యము చేసేఘడియ వచ్చునని 
దానికి పొంగి బహుమతి నిడితివి. 


శైకా! రాముడుతప్పక రాజగు 
దేశాంతరమో - లోకాంతరమో 
తప్పకభరతుని పంపి తీరును 
ఎంత చెప్పినా నిచెవి కక్కదు? 


పుట్టినదాదిగ భరత కుమారుని 
మేనమామ కడ నుంచుచుంటివి 
దగ్గరలేక జనుల మనస్సుల 
దూరమయ్యెను నీకుమారుడు. 


నరకడి చెట్టునుకంటక లతలు 
కొంతవరకుమరి కాపాడును కద 
అటులే ఇచట ఆ శత్రుఘ్నుడు 
ఉన్నచొకొంత మేలు జరిగెడిది. 


అయోధ్యాకా ౦డము 


రామలక్ష్మణులు అన్యోన్యముగా 
అశ్వని సురల అయో ధ్య నుండిరి 
కావునరాముడు లక్ష్మణమూర్తికి 
హాని చేయడు - భరతుని వదలడు. 


కావున కైకా! ఆలొోచించుము 
భరతుని రమ్మని పిలువ నంపకు 
అటులే అడవికి పొమ్మని చెప్పుము 
అసువుల నైనా నిలుపు కోమను. 


కైకా! నిరతము మంచిని కోరెద 


భరతుడు రాజై నిను సుఖపెట్టును 
మేమందరము ఆనందింతుము 
మా భాగ్యమని మురిసిపోదుము. 


ఓ మహరాణీ! రామచంద్రునికి 

పట్టము కట్టుట జరిగి తీరును 
అధికారములు భోగము లతనివి 
భరతుడు మాత్రము దుఃఖము నందును. 


సవతి తమ్ముడు భరతుడగుటచే 
సహజవైరము రామునికుండును 
హరి వాతబడు కరియగు భరతుని 
కాపాడుట నీ ధర్మము రాణీ! 


ప్రియసతి ననుచు విగ్ర వీగితివి 
సమయము దొరకును కౌసల్యమ్మకు 


_ తగిన శాస్తి మరి చేసితీరును 
సవతిగ నిన్ను ఈసడించును. . 


అయో ధ్యాకాండము 


విశాల కోసల రాముడేలును 
కొడుకుతొ కలిసి దుఃఖము నుందువు 
అవమానమ్ముల పాలై పోదువు 
అమంగళమ్ముల ననుభవింతువు. 


to 
(ఆం 


భరతునికాపద తప్పదు కెకా 

కావున తనయుడు రాజగుమార్గము 
రాముడు రాజ్యము వదలెమార్గము 

తెలివిగ ఇపుడే యోచన చేయుము.” 


॥శ్రిరఘురాముడు॥। 


Wt 


9 వశరథునిచేవరములు తీర్పెదనన్న శపథమును గొనమనుట 


మంధర బోధలు చెవికెక్కినవి 

కెకలొ కోపము ప్రజ్యరిల్లెను 
ముఖము ఎజ్జబడి రుసరుస లాడెను 
నిట్టూర్పులతో నిలబడలేక. 


“ ఓసీ మంధర! నేను ఇప్పుడే 
రాముని అయోధ్య దాటించెదను - 
యువరాజుగ నా భరతుని చేయగ 
తగిన యోచనచెప్పక తప్పదు.” 


అంతట మంధర పాంగిపోయిను 
తన ఆలోచన చెప్పెను మెల్లగ 

“ఓ మహరాణీ! నాకానందము 
భరతుడురాజగు మార్గము చెప్పెద. 


దేవినన్ను అడుగుచుంటివి 

నిజముగ నీవు మరచిపోతివా? 

పరీక్ష కొరి అడుగుచుంటివా? 
మనసు దాచి మరి అడుగుచుంటివా? 


ఎమైనను సరె నే చెప్పెద విను 

ఆపై నివుఆలో చించుము'' 

అనగ వెంటనే కైక లేచెను 
ఉత్సాహముతో ముందుకు వచ్చెను. 


“ఓ మహరాణి! శ్రద్దగ వినుము 
అనుచు మంధర ఆరంభించెను 
పూర్వకాలమున ఘన సంగ్రామము 
దివాసురులకు జరిగెను కాదా! 


సుర నాధునికి సాయము చేయగ 
దశరథ రాజు బయలుదేరుచు 
రాజబుషులను నిన్నును కూడ 
ఎ౦టబెట్టుకొనిసాగ రణమునకు. 


దక్షిణ దిక్కున దండకాటవిలొ 
తిమధ్వజుడను శంబరాసురుడు 
వసించు ఏట్నమువె జయం౦తము 
మీరు చేరిరి జ్ఞపియున్నదా! 


శంబరాసురుడు బహుమాయావి 

సురలకు వాడుఅసాధ్యుడయ్యెను 
అసురుడు పోయి ఇంద్రుని ఏబడే 
ఘన సంగ్రామము జరిగె నప్పుడు. 


శరములు తగిలి బాధలొ నున్న 
దేవతలందరు అలసిపోయిరి 
నిద్రలొ జారిరి - అర్థరా త్రమున 
అసురులు తిరిగి విరచుకు పడిరి. 


24 


ఆ సమయములో ని ప్రాణేశుడు 
అమోఘ యుద్ధము చేసెను గాదా! 
అసురుల దు౦చెను - వారి తాకిడికి 


.. మన మహరాజు నీరసపడెను. 


నిలబడలేక దశరథరాజు 

మూర్చిలి పడెను అరదము వైన 
రథము నప్పుడు నీవు తోలుచు 
రహస్య స్థలమున దాచివేసితివి. 


ఎటులో అసురులు తెలుసుకు వచ్చిరి 
తిరిగి నీవు అతి చాకచక్యముగ 
మరియొక నిగూఢ స్థలము నందున 
రథమునుంచి నీ పతిని గాచితివి. 


ఆ విధముగ నీ భర్తను నీవు 
రక్షించితివి రెండు తడవలు 
ఉపచారములతొ సేదను తీర్చి 
ప్రాణములిడితివి మన మహరాజుకు. 


అసువృలు నిలచిన ఆనందముతో 
రెండు మార్తునువు కాపాడితివని 
రెండు వరములనుఇచ్చెను నీకు 
దొచితి వవ్వినాథుని కడనే. 


ఇంతవరకు నువు ఆ వరములను 
అడగలేదు మరి అందలేదవి! 
అంతయు నేనుచూడకున్నను 
నీవు చెప్పినది మరువ కుంటివి. 


అయోధ్యాకాండ 


తనయుని పట్టము కట్టుట ఒకటి - 
పదునాల్లేండ్లు వనవాసముగా 
రాముని అడవుల కంపుట రండు - 
దాచిన వరములు నేడే కోరుము. 


ముందుగ రాముని అభిషేకమ్ము 
ఆపెడి మార్గము ఆలోచించుము 
పదునాల్లండ్లు రాముడు లేనిచొ 


భరతుడురాజుగ స్థిరపడి పోవును. 


రాణీ! ఇప్పుడు చేయవలసినది 
ఆలోచించి నిశ్చయించితిని 

కోప గృహమునకుశీఘ్రమె పోయి 
మాసిన చీరతొ నేల పరుండుము. 


నిన్ను గాంచగా భర్త వచ్చును 
ఉలకక, పలుకక కన్నులు విప్పక 
ఎడ్చుచు నేలను పార్గాడ వల 
అమితమైన అనురాగము రాజుది. 


నాకు పూర్తిగాతెలుసును మనసు 
నీవు దశరథుని హృదయ రాణివి 
నీపై రాజు కోపించడు - విను 

నీ కోపమునకు ఆగలేడు తను. 


నీ కోసమునీ విభుడు తప్పక 
ఎంతటి పనినీచేయగ చాలును 


- నిప్పుల దూకును ప్రాణములిచ్చును 


నీ సౌందర్యము అంతటి దమ్మా! 


అయో ధ్యాకా ౦డము 


ఓ మహరాణీ! అభరణమ్ములు 
కోరిన యంతటిబంగా రమ్మును 
ఇచ్చెద ననును ఆ మహరాజు - 
పుచ్చుకొనకుమా! పట్టు సడలకు. 


భాగ్యవతి! నువు మహారాజుకు 
వెనుకటి వరములు గుర్తు చేయుము 
ఇచ్చెదనన్న వాగ్జానము గొను - 
సంతస పరచగ యత్నము నుండును. 


అంతటితో నువు ఆనందించి 
లేవకుమా! మరి నేలను బడియె 


| ఇచ్చెదనన్న రండు వరములు 


చెల్లించెదనను ప్రమాణమునుగొను 


పదునాలేేండ్లు సవతి కుమారుడు 


_ అడవుల తిరుగుచు దూరము నున్నచొ 


భరతుడు ఇచ్చట బలపడి పోవును 
మూల బలములు ఆనతి మీరవు. 


అప్పుడు తప్పక నీకుమారుడు 
రాజ్యమేలును కావున కైకా! 

రాముడు నగరము వదలుట గేయము 
ప్రేయము భరతుడు రాజ్యమేలుట. 


అరణ్యవాసము పూర్తి చేసుకొని 

రాముడు రాగా - హితులిట లేక 
అనామకునిగా అగునా రాముడు 
భరతుని పాలన చెక్కు చెదరదు. 





ఓముహరాణీ! భయపడ వలదు 
తలచిన కార్యము చేయ జాలుదువు. 
చల్లగ నీపని తీర్చు కొనుమిక 
అభిషేకమ్ము జరుగ నీయకు.” 


దురూపదేశము విన్నది కైక 
గురూపదేశము అనుకొన్నదిక 
మబ్బులు విడినటు కలతచెదరిను 
గూని దానివై మమత పెరిగెను. 


దాసిని చూచి నవ్వుచు పలికిను 
“గూని దాన! నువు అసాధ్యవు సుమా! 
తెలివికి నిలయము అన్నది తెలియదు. 
గూని- గడసరి అని న వింటిని. 


నిన్ను మించిన తెలివితేటలు 
పృథివిలోమరి ఉండవెవ్వరికి 

నాహిత కాంక్షివి నివొక్కతివే 

లేనిచొ ఇంతటి విషయము తెలియదు. 


ఓసీ మంధర! అంద గత్తెవే 
సాధారణమగు గూనివి కావు 
వంగిన తామరపువ్వే నువ్వు 
ముంగిట నిలచినశుభముల నెలవు. 


ఎంతని పొాగడెదనీఅందమును 
పొందిక చెప్పగ నావశమవ్వదు 
చంద్రబింబమునుపోలు వదనము 
మంధర మంచికి మారు పేరగు 


26 


ధవళ వస్త్రమున తళతళ లాడుచు 
మెరసే గజ్జెల మొల నూలుండి 
పాడవగు పదముల ముందునడువగా 


_ రాజహంసలా భాసిల్లెదవు. 


శంభరాసురుడు మాయలమారి 
వేందమాయలే తెలియును వానికి 
వేలమాయలు తెలియునేె నీకు 
గూనిలొదాచితి వన్ని మాయలు. 


రాజనీతికి నిలయముగూని 
కోర్కెలు తీరగ ఓసీ! దాసీ 
గూనికి బంగరు హారము వేసెద 
బంగరు రవిక తొడిగించెదను. 


బంగరు సామ్ముల ముంచెద నిన్ను 
మంచి చీరెలు కట్టబెట్టెద 
నాసవతులను చులకన చేసి 

నీవు తిరిగెడి రోజు తెచ్చెద. 


నీ సేవల దాసీలుందురు 

దాసీ! నీవు! శుభముల రాశిని” 
అనుచు మంధరను పాగిడెను కక 
తెల్లని పాన్సున మెను వాల్చెను. 


నడుము వాల్చిన కైకకు అపుడు 
ఆలోచనలు చుట్టు ముట్టినవి 

అగ్నిజ్వాలల ము౦ందుకురికినవి 
అది గమనించెనుగూనిమంధర. 


అయోధ్యాకా ౦డవ 


తిరిగి పలికెను ముద్దుల దాసి 
'“ఓమహరాణీ! గతించు నీటికి 
కట్టకట్టినఫలితము ఏమి? 
అక్కరరాని వరములు ఎందుకు? 


రాముని పట్టము కట్టిన వెనుక 
వరములు పట్టుకుఏమిచేతువు 
నేను చెప్పినటుచేయగ వలెను 
రాజురాక్షకిఎదురు చూడుము 


అనుచు మంధర కైకాదివిని 
అ౦దగత్తినను అహంభావిని 
పురికొల్పినది దుర్చోధలతో 
వరముల ఎషము గ్రక్కించినది 


అనుకొనినటుల ఆచరించుటకు 
అందగత్తె తన దాసిని తోడ్కొని 
ఏీకటిగదిలో ప్రవేశించెను. 
విలువగు నగలు తీసి వెసెను. 


బంగరు బొమ్మను పోలినకైక 
కటికనే లపై కూర్చొని పలికెను 

"కుబ్బా! వరములు విభుడు ఇవ్వనిచొ 
అసువులు ఎడెద నానిశ్చయమిది. 


నామరణమ్మును దశర థవిభునికొ 
లేదా కేకయమహరాజున కో 
నీవేపోయి చెప్పగవలెను 

పట్టిన పట్టు విడువను నేను. 


అయో ధ్యాకా ౦డము 


రాముడు అడివికి పోయి తీరవలె 
భరతడురాజె ధర నెలవలె 
అంతకు మించిన కోరికలెదు 
ఆభరణమ్ముల నలంకరించను. 


కెక సలుకులువినిన మంధర 

తిరిగి పలికెను క్రౌర్యము నిండి 
“రాముడు రాజెఎలగ వచ్చిన 
భరతుడురా జ్యము ఎలడెన్నడును. 


గుండెలు బాదుకు అరచెను ౩5 
“ఏసీ మంధర! నా తనయునికి 
అభిషేకమ్ముజరిగి తీరవలె 

రాముడుతప్పక వనము కగవల్‌. 


రాముడు అడవికి పోక పోయినచొ 
కటిక నేలను విడను నెను 
స్నానముచేయక ఎమియు తినక 
నీరుముట్టక అసువులుఎడెద. 


అనుచు మంధర పగి పదిగను అనుచు కకఅట ఘన శపధమున 
చెప్పన మాటలు నాటెను కైకకు మిగిలిన నగలు అలంకారములు 
దుఃఖము వచ్చెను క్రోధమెగసెను తీసివేసెను నేలకు విసరెను 
ఊగిపోయినది ఆవేశముతో. మహిత కార్యమును చేయగ నెంచెను. 

పుణ్యముతరిగి భూమిని రాలిన 

కిన్నెర స్త్రీవలె నేలనుపడినది 

హారములన్ని తీసివేయగా 


చికటి నిండిన ఆకాశముయె. 


10 


మంధర బో ధలుపనిచేసినది. 
దిగులు భయములతొ నిండెను కొక 
విష శరఘాతము తాకిన కిన్నెర 

నేల పడినటు వాలిన దచట. 


బుసలు వఐడచెడి ఆడుసామువలె 
కోపమునిండి కదులుచున్నది 
కర్గవ్యమును నిశ్చయించుకొని - 
శంకతొ తిరిగి యోచన చేసెను. 


|క్రిరఘురాముడు॥ 


చళ్లు 


దశరథుడు కెకను కోపకారణ మడుగుట 


సాధించెద నను నమ్మకమ్ములో 


దాసినిచూచి తన సంకల్పము 
గట్టిగ చెప్పెను, మంధర మురిసెను 


మాలలు విసరెను నెలనుబడగా. 


మాసినచిరతొ చెదరిన కురులతొ 


భృకుటిముడితొ అట న్రాలిన కెక 


పుణ్యము తరిగి పుడమిని రాలిన 
కిన్నెర స్త్రీ వలె అగపడు చున్నది. 


28 


పగయను చీకటి మదిలో నున్నది 

చీకటి గదిలోనున్నది కెక 

నేలను పడిన ఆభరణమ్ములు 
నింగి తారల మెరయుచున్నవి. 


అయోధ్యాపతి రామచంద్రునికి 
అభిషేకంబును తా ప్రకటించి 
కొలువు ముగించి గృహమున కగగ 
బయలు దేరుచు మదిలో తలచెను. 


కైకకు విషయము తెలియదు గావున 
స్వయముగ చెప్పెద నని తలపోసి 
బయలుదేరెను ఆమె గృహమునకు 
సంతోషముగా సాగెను రాజు. 


రాహువునింగిని ఉన్నటు తెలియక 
వికి వేచ్చెడు శశిబింబము వల 
దశరథ రాజు కకను చూడగ 


చేరెను ముదముగ దివ్యమందిరము. 


చిలుకలు కోకిల (క్రౌంచ పక్షుల 
అంచ నిమళుల ఆట వాటల 

అశోక సంపెగలతా గృహముల 
సుందరమైగనదికక మందిరము. 


అన్ని బుతువులలొపూస లతలు 
కాయలు, పండ్లు నిండిన తరువులు 
దిత్రగృహములు చక్కని తిన్నెలు 
మనసును దోచును కైక మందిరము. 


అయో ధ్యాకాండ 


ఎణా వేణుమృదంగ వాద్యముల 
మాట కారులగు దాసీ జనముల 
స్వర్ణపు- దంతపు- పనులతొ ఏటలు 
రుచ్యము లైన భక్ష్య భో జ్యముల. 


అలంకారముల అంగన లుందురు 
స్వర్గ సమముగా నుండును సదనము 
దశరథరాజు అతి తొందరగా 

అంతఃపురమున అడుగుబెట్టెను. 


కైక అచ్చట కనబడలేదు 
కలవర పడుచు పిలచెను దేవిని 
కాలి యలికిడే వినబడి వచ్చెడి 
కైక- కంటికి కనబడ లేదు. 


ప్రతీహారిని విషయము అడిగెను 
వణకుచు చెప్పెను- ' ఓ మహరాజా! 
అమిత కోపమున ఆ మహరాణి 
కోప గృహమునకు పరుగెత్తినది.” 


మనసు కలత పడి దేహము వణకెను 
కటిక నేలపె చికటి గదిలో 

కెకను చూచెను దశరథ రాజు 
దుఃఖము పొంగిను ఆ మహారాజుకు. 


వృద్దుడు రాజు చిన్న భార్యను 
ప్రాణము కన్న మిన్నగ చూచును 
ఆమెకు కష్టము కలుగ నీయడు 
కానీ ఆమె కఠిన మనస్క, 


అయో ధ్యాకొండము 


నరికి వేసిన పూలతిగ వల 
పుణ్య క్షయమై నేల కూలిన 
దేవ కిన్నెర అప్పరాంగనల 
తలపించుచు అకక ఉన్నది. 


బందికృత యగు లౌడి బల్ల వలా 
అలసి సొలసిన ఆడ గుట్టిమన 
విషశరమున బడు ఆడుదంతి వల 
ఉన్నది కక రాజు చూచెను. 


ఆప్యాయముగా ఆ మహరాజు 
కెకను చేరి విషయము తెలియక 
“దేవీ! ఇంతటి కోపంబునకు 
కారణమేమి? తెలియబరచుము. 


ధూషంచితిరా అవమానిందచిర? 
వివరించుము నువు మంగళకారిణి 
నివిటుధూళిలో నేల నుండుట 
చూడలేను ఓ సుందర నయానా! 


శారీరకమగు రుగ్మతయగునా? 
సమర్ధులైన వైద్యుల పిలచెద 
నీవు కోరిన వారిని నేను - 
అమితముగా సంతోష పెట్టిద. 


కృశించిపోకుము ఓ కుసుమలతా! 
నీకు మోదము కలిగెడి పనిని 
చేతును నెను చేయించెదను - 
వీదను చేతును భాగ్యశాలిగా 


ప్రాణాంతకమగు ఏ పనినైనా 

నీకొర్గకి న చెతును కకా! 

నా మక్కువది నికు తెలియదా 

మది సందియమును వదలుము ముదితా. 


పుణ్యకర్మపె ఆన చేసితి 
ప్రమాణమ్ముగా పలుకుచుంటిని. 
ప్రాచ్య సింధు సౌవిర దేశముల 
అంగ వంగ ఆ మగధ దేశముల 


కాశీ కోసల దక్షిణాపథము 

ధన ధాన్యములతొ సమృద్ధమైనవి 
ఆ దేశముల అమూల్య దినుసులు 
అడిగితివా తెప్పంతును తృటిలో. 


మంగళమూరీ! బాధ వదలుము 
మంచు వీడినటు నీ భయమును నే 
విడగొట్టెదను విషయము తెలుపుము” 
అనుచు కకను అనునయిం౦చిను. 


దశరథ విభునకు అ ప్రీయమెనది 
శపథము చేయక తెలుపరాదని 
నిర్ణయించినది కకాదెవి 

పధకము పారుట తెలిసెను మదిలో 


॥శ్రిరఘురాముడు॥ 


LIER 


కం 


30 


11 


మనసు నిండుగా మమత నిండిన 
మగనితొ పలికనుమరుని బాణము 
“నాధా! నాకు రుగ్మత లేదు 
అవేమానమ్ముకు గురి కాలెదు. 


మదిలో కోరిక తీర్చగ వలెను. 

శపథము చేసిన కోరిక చెప్పెద.. 
అనుచు కైక చిరు దరహాసమున 
అయోధ్యాపతి మనసు దోచెను. 


దశరథ విభుడు కురులు నిమిరెను 
కోమలమూర్తితొ పలికెను ప్రియముగ 
''స్త్రీలలొ - నీవు పురుషుల రాముని 
మించినవారు మరి ఇంకవ్వరు. 


కైకా వినుము తనయు లందరిలొ 
రాముడు నాకు అతి ప్రాయతముడు 
ప్రాణము కన్న మిన్న రాముడు 
రాముని చూడక నే మనలేను. 


అజేయు డాతడు అందరి పూజ్యుడు 
అంతటి రాముని వెన ప్రమాణము - 
నీ కోరిక నే తీర్చెద వినుము 

నా పుణ్యముపై ఆనగ పలికితి.”' 


మగని ప్రమాణము విన్నది కైక 
మూడు మార్లుగ పలికించినది 
తనయునిపైన మమకారం బది 
కనులు కప్పినది కెకాదేవికి. 


అయీ భ్యాకాంట, 


కెక తన వరములు కోరుట 


అయోధ్య విభునితొ పలికను కక 
“స్వామి! కోర్కెలు తీర్చిద ననుచు 
కొడుకుపెననే ప్రమాణ మిడితిరి 
తమ పుణ్యము పె బాస చేసితిరి. 


అగ్ని హోత్రుడు ఆదిగా గల 
ముప్పదిమూడు కోట్ల దేవతలు 
భూమ్యాకాశము సూర్యచంద్రులు 
సర్వభూతములు గ్రహములు విన్నవి. 


అయోధ్యలో ఇల వేల్పులందరు 
అకర్ణి౦చిరి మీదు శపథము 
సత్యసంధులు పరమ ధార్మికులు 
సురలు సాధ్యులు అందరు వినిరి.. 


అనుచు కక అట పలుకు చుండగా 
మురిసిపోయెను దశరథరాజు 
మెల్లగ పలికెను ఐభునితొ కక 
“రాజా! కోర్కెలు కోరెద వినుడు. 


దేవాసుర సంగ్రామము నందు 
శంబరాసురుడు విజృంభించెను 
నాటి రాత్రి మిము రక్షించితిని 
మీ ప్రాణములను నిలప జాలితి. 


తమరు మెచ్చిరి వరము లిచ్చిరి 
ఆ వరము లవి నే కోరెడివి. 
కాదన్నచొ మరి అవమానమగు 
మీ ఎదుటనె నేఅసువృలులిడెద. 


గ 
EN 


అయో ధ్యాకాండము 


అనుచు కక అతి చాకచక్యముగ 
ధర్మ పాశముల బంధించినది 
వలలో పడిన జింక మాదిరి 
వరము లిత్తునని జారెను రాజు. 


విరిసిన కన్నుల కక చూచెను 
రాజు దగ్గరకు చేరెను మెల్లగ 


ప్రశాంత కడలిగ నటించు మనసుతొ 


పలికెను ఎంతో వినయము నిండి. 


“నాధా! నాటి వరములు నేడు 
కోరుచుంటిని - అభిషేకమ్మది 
భరతునికే మరి జరిగి తీరవలె - 
రాముడు అడవికి పోవలె స్వామి! 


సమకూర్చిన అభిషెక వస్తువుల 
నా తనయుని యువరాజు చేయ వలె 
జటాజినమ్ముల బుష్‌ వల రాముడు 
పదునాల్లేండ్డు వనము కేగ వలె. 


కంటి ముందరే రాముడు నడచి 
అడవుల చేరుట ముఖ్యము రాజా! 
నిరాటంకముగ నా కుమారుడు 
యువరాజె ధర నేలగ వలెను. 


సత్య వర్తనులు - రాజ రాజులు 
శపథము చెసిరి వమ్ము చెయకుడు 
కోరిక తీర్చి యశము పెంచుకొని 
వంశ గౌరవము నిలుపు కోవలె. 


ఆడి తప్పని సత్యవాదులకు 

ఇహ పరములు అని చెప్పుచుందురు 
జన్మ సార్థకము చేసికొన వలె 
అనుచు బుసల వల పలికెను కక, 


పిడుగు పడి నటు కక కోరికలు 

శిరమున పడినవి దశరథ రాజుకు 
వణకుచు రాజు మూర్చిలి పడెను 
తేరుకొనెను మరి యోచన చేసెను. 


స్వప్పమొ ఎమో! అనిపించినది 
38 అన్నద? చిత్త భ్రమణమా? 
పూర్వ జన్మ వృత్తాంతము తలచెన? 
మనో జాడ్యమా అనుచు తలచెను. 


శ్రీరఘురాముడు॥ 


RR 
1 2 వరములు విని దశరథుడు కృంగిపోవుట - కెకను నిందించుట 


ఊహకందని వేదన యెనది 

తిరిగి మూర్భ్చలో పడెనారాజు 
సమయము చాలా గడిచిన పిదప 
మెల్లగ మూర్భను తేరెను రాజు, 


ఆడుపులికి మరి అందిన యట్టి 
జింకను పోలి దశరథ రాజు 
నిలబడలేక నేలను బడెను 


మంత్ర బద్ధమగు సర్ప మాయెను. 


31 


32 


' బుసలమాదిరి నిట్టూర్పులతో 
ఛీ, ఛీ యనుచు అరచి మూర్చిలె 
ఎంతోసేపు గడచినపిదప 

తెలివి గలిగినది కృద్ధు డయ్యెను. 


కన్నుల నుండి నిప్పులురాల్చుచు 
సలికెను రాజు ఆవేశముగా 
'“దుష్టచారిణి! మా వంశమును 
తుడిచివేయగా తలచితివా నువు? 


ఏమపకారము చేసితి నేను 
ఎట్టిహాని నా రాముడు చేసెను 
కన్నతల్లివలె సేవలు చేసెను 
అట్టివానికా కీడు తలచితివి, 


రాకువూరి వని నమ్మితి నిన్ను 
విషఫణి వనినే తెలిసితి నేడు 
అజ్ఞానముతో నిన్ను తెచ్చితి 


అందుకు ఫలితము అనుభవించ వలె. 


సకల ప్రాణులు పొగడును రాముని 
నా కుమారుడు పరమ యోగ్యుడు 


ఎమితప్పు మరి చేసె ననుచును 
అడవికి పంపే శిక్ష వేతును. 


కౌసల్య సుమిత్రల నిద్దరి నైనను 
ఐశ్వర్యమును అధికారమును 


చివరకు ప్రాణము త్యజించ సిద్ధము 


కానిజ్యేష్ణని రాముని వదలను. 


అయో ధ్యాకొండము 


ఎత్రు భక్తిలో మిన్న రాముడు 
వాడున్నాడని బ్రతుకు చుంటిని 
రామునిచూడక ప్రాణము నిలువదు... 
కోర్కెలు వదలుము పదముల బడెదను.. 


దారుణమైన కోర్కెల నెందుకు 
కోరితి వీవు తెలుపుము కా! 
భరతునిపై నా ప్రేమ తెలియుటకు 
అడిగి యుందు వని నే తలంచెద. 


అది నిజమైనచొ నీ తనయునికి 
రాజ్యము నిమ్మని కోరగ వలెను 
కొనీ రాముని అడవుల కంపెడి 
కోరిక ఎల కోరుకొంటివి? 


రాముడు జ్యెషడు అన్నిట మిన్నని 
ఎన్నో మారులు నీవు చెప్పితివి 

కల్ల మాటలా - ఇచ్చకాలవా? 
రాముని సవలనంద పలికితివ? 


రాముడు రాజగు నని తెలియగనే 
కోప గృహమునకు ఎల వచ్చితివి? 
ఏల వంత నీ వనుభవించుట 

నన్నెందుకు నువు దుఃఖ పెట్టుట, 


దుర్భోధలను ఎవ్వరు చేసిరి 
లెదా అదృశ్యమ్ముగ నున్న 
పిశాచమ్ములే ఆవహించెనో 
నిన్ను పిశాచిగ మార్చిన వేమో! 


॥శ్రీరఘురాముడు॥ 


అయో ధ్యాకా ౦డము 


విపరీతముగా బుద్ధిమారినది 
ఇక్ష్వ్యాకువంశమున కొరవియగు నది 


సత్యము, దానము, త్యాగము, తపము 
స్నేహ పాత్రత శుచిత్వమున్నూ 


అప్రియంబులు పలుకుటెరు గవు మూర్తిగ నిలచిన - రాముడే యగును 
రామభరతులు సమానులంటిఎ. సురలను బుషులను పోలును రాముడు 
ధర్మభీతి ఎమైనది రాణి! మదిలోనైనా అ ప్రీయమ్మును 
పరమధార్మికుడు రామచంద్రునికి రామచంద్రునికి చేయగ లేను 
పదునాల్గండ్లు వనవాసమ్మును కోసలలో మన పౌరముఖ్యులు 
విధించుటకు అఘమేమి చేసెను. రాముని రాజుగ చేయ గోరిరి. 
కోమలమూర్తి ఆ సుందరుడు జనులందరును పాలించ మన 
భరతునికన్న నీకుమిన్నగా నీవొక్కతెవూ కోరినందుకు 

సెవలు చేసెను నిను పూజించెను అడవికిపొమ్మని ఎటులచెప్పుట? 

అడవి కంపుటకు ఎవిధి మనసగు. లోక హితుడు మనరాముడు కెకా? 
వెల సేవకులు స్త్రీ పురుషులును విజితేంద్రియుడు త్యాగమూర్తియు 
ఎందరుండిరో ఈ నగరములో 


ఒక్కరెనను రామచంద్రునిలొ 
తప్పుపట్టిరా! తెలియద నీకు. 


ప్రాణికోటిని సంతస పరచును జీవయాత్రలో కొసకు వచ్చితిని 
ట్రయదర్శనుడు రామచంద్రుడు రాలిపోదును నేడో రేపో 

దీనుల దైన్యము తొలగ జేసెను సమస్తభూమిని నీకు ఇచ్చెద 
గురుశుశ్రూషల మెప్పునందిను. భయంకరమగు కోర్కెలు వదలుము. 
సకలవిద్యలను నేర్చెను రాముడు ముకుళిత హస్తము లివి గను కైకా? 
కో దండముతో రిపుల ద్రుంచెను నీపదములు నే పట్టు కొందును 
సత్యవ్రతముతో పుణ్యలో కములు రాముని నీవు కనికరించుము 


రామచంద్రునికి లో బడియన్నవి. 


శమ దమాది గుణ శ్రేష్టుడు రాముడు 
నాకు రాముడే దిక్కగు - కెకా! 
ముసలివాడ నెటు నే - మనగలను. 


ధర్మహానికి నను గుజిచేయకు.”' 


34 


అనుచు దశరథుడు విలవిలనేడ్చుచు 
దుఃఖ సంద్రమున మునిగి తేలుచు 

కోర్కెలు తలచుచు కెకను చూచుచు 
గుండె పగులునటు ఎడ్చుచుండెను. 


విభుని చూచినది మది కరగనిది 
కఠినముగా ఆ రాజు తొపలికెను 
ర్ట ధర్మాత్మా! వరము లిత్తునని 
ఒట్టు పెట్టి మరి దుఃఖము నుండిరి. 


ధార్మికులని ఇక ఎటుల చెప్పెదరు 
రాజబుషులు మరి తపోధనులును 
అడిగిన - మీరే జవాబు నిడెదరు? 
మాట దప్పినటు చెప్పుకొందురా. 


వరము లిత్తునని ఇపుడే చెప్పిరి 
మాట తప్పుటకు సిద్దము నుండిరి 
ఈ అపకీర్తి మీకే కాదు 

రాజ లోకమున కల్లను చెందును 


ధర్మ హానికి సిద్ద పడితిరి 

కౌసల్యకు మరి ఆనందమును 
భోగభాగ్యములు సమకూర్చుటకు 
యోచనచేయుట నే గ్రహించితి 


ధర్మా ధర్మములన్నవి వదలుడు 
వరము లిత్తునని బాస చేసిరి 
మాటదప్పి రామాభిషేకమును 
పూర్తిచేసినచో అసువులు వీడెద. 


అయో ధ్యాకొ 


రాజ మాతగా కౌసల్యమ్మ 
ఆన౦దముగా తిరుగుచుండగా 
నేనీ భూమిని ఒకరో జైనా 
మనలేనిక నా నిశ్చయమ్మిది. 


భరతునిపవైన నా ప్రాణముపై 
ప్రమాణముంచి పలుకు చుంటిని 
వనముకు రాముని మీరు పంపనిచా 
నాకు ముదము కలిగించగ లేరు.” 


కటువుగ కైక పలుకుట వినిన 
దశరథరాజు బ్రతిమాలుకొన 
మిన్నకున్నది కెకాదేవి 
మేనువణకెను ఆ మహరాజుకు. 


జరిగిన వన్నీ తిరిగెను మదిలో 
నిలబడలేక నేలను బడెను 

వ్యాధిగ్రస్తునిగ మారిపోయెను 
పానస్వరమునకైకతొ పలికెను. 


“కైకా! ఇంతటి దుర్భోధలను 
నీకు చేసినది ఎవ్వరు రాణీ! 
పిశాచ మేదో ఆవహించెనా 
సిగ్గును వదలి పలుకు చుంటివి. 


దుష్ట స్వభావము తెలిసితి నేడే 


నేను గాని నా రాముడు గాని 


నీకు హానిని చేయగ లేదు 
నీకే కష్టము కలుగనె లేదు. 


అయో ధ్యాకాండము 


భరతునికి మరి నాకును కూడ 
మేలు చేయ మనసున్నవ్‌ నికు - 
రాముని వనముల కంపెడి యోచన 
వదలి వేయుము కేకయ పుత్రీ! 


ఎమియు తెలియని మూర్చురాలవు 
రాముడు అడవులకేగుట వినినచా 


అతి ధార్మికుడగు భరత కుమారుడు 


అయోధ్య నేలడు నీకు తెలియదు. 


అడవికి వోమ్మని నేను చెప్పన 

ఆ పసికందు ముఖము వడలును 
రాహు (గ్రస్తమగు చంద్ర బింబమై 
వివర్ణమగును అ ముఖబింబము. 


మంత్రి పురోహిత సామంతులును 
హితులందరును ఆలోచించి 
రామచంద్రునికి అభిషేకించగ 
నిర్ణయించిరి - సమ్మతించిరి. 


అంతటిలోనే పట్టము కట్టుట 
రాజ్యమేలుట - వాన ప్రస్తుడై 

అడవి కేగుట ఉదయములోనే 
అయిపోయెన? అని పరిహసించరా. 


సేనలతో మరి పోరుకు నడచి 
రిపు సేనలగని మరలి వచ్చుట 
ఎంత హేయమో - ఇప్పుడు నేను 
అభిషేకమ్మును ఆపుట అట్టిది. 


కైక కోరిక నెరవర్చితి నన - 
సభలోమాట తప్పుట అనరా 
వశిష్టమహర్షి వామదేవుల 
సముఖమ్ముననే పలికితి కాదా. 


నాల్ను చెరగులరా జులు వచ్చిరి 

నే నెటువారిని తిరిగి చూతును 
తనయుని దోషము ఎమని అడిగిన 
కౌసల్యకు నేనేమని చెప్పెద. 


హితురాలిగను తోబుట్టువుగ 
తల్టిగు దాసిగ, సహధర్మిణిగా 
సుఖమును కోరే ఆ కౌసల్యను 
నీ మూలముగాఉపేక్తి ంచితి. 


సుఖపెట్టితి నిను - వికటించినది 
వార్తను ఎనిన సుమిత్ర ఇంక 
నామాటలను ఎటుల నమ్మును 
నన్ను కరునిగా జనులు చూడరా! 


రాముడు వనముల కేగుట వినిన 
సీత దుఃఖమున, కుమిలి పోవును 
వామగిరి చరియల నున్నకిన్నెరగ 
ఆ పుణ్యవతిదుఃఖించును కద. 


సత అట్టుల దుఃఖించుట గని 
నా అసువులవి నిలువపు వినుము 
నీవు అప్పుడువె ధవ్యముతో 
తనయునితో ఈ రాజ్య మేలెదవ? 


36 


రూపవతి వని |భమించినాను 
విషపూరిత మగు సురవగుదువు నువు 
తనయునమ్ముకొని స్తీ సుఖమ్మును 
కొనినహనునిగ నే నైతిని గద. 


మద్య వశుడగు విప్రోత్రముని 
దూషించినటు నను నిందింతురు 
ఉరి త్రాడును నాతోడుగ నుంచితి 


పురా కృతమ్మగుదుష్కుతమ్మిది. 


నీవు మృత్యువనితెలియక నేను 
_ భార్యగ తలచితినేటి వరకును 
పసికందు - పామును పట్టు కొన్నటు 
చేర్చు కొంటిని పరమ పాతకివి. 


స్త్రీ భోగముకి ప్రియసుతు నైనా 
అడవికి పంపిన కాముకుడ నని: 
మూర్చుడ ననుచు మరి మరి జనులు 
తలంచి - ఎదుటనె ఈసడించెదరు. 


గురు శుశూషలు వ్రత నియమములతొ 

గార్హస్వ్యసుఖమును అను భవించని 

రాముడు - సుఖపడు రోజులు రాగా 
ఇడుమల బెట్టగ సిద్ధ పడితివి. 


కానకు పొమ్మన - మరి మాటాడక 
ముందుకు సాగును రామచంద్రుడు 
ఎదురాడినచో అది మేలగును 

కానీ! అంతటి మాట పలుకడు. 


అయోధ్యాకా ౦డ 


నిర్మలమైన మనస్సు నాదని 

నమ్మిన రాముడు ఎదురు పలుకడు 
పాపిని నేను - రాముడు లేనిచొ 
అనిశము కుమిలెద అసువులు విడెద. 


అడవికి రాముడు వెడలి నంతనే 
వార్తను విని నే మరణించగనే 

కౌసల్య మాత్రముతనువు నిలపదు - 
రాముని అడుగులనడచు లక్ష్మణుడు. 


ఊరడించుటకు శత్రుఘ్పుడును 
దగ్గరలేక సుమిత్ర దేవి 

బ్రతుకదు అంతటి ఘోరము జరుగును 
నీ వొక్కతివే మనదలచితివి. 


కోసల రాజ్యము చెక్కు చెదరక 
నిలచి ఉన్నది నేటి వరకును 
పాపివి నీవు పరమ పాతకివి 
ప్రజా క్షేమమే మరచితి వివు. 


నీ కోర్కెలకుతనయుడు భరతుడు 
సరి యనెనా మరి ఎనుమోకకా! 
ప్రేతకర్మకు వాడనర్షుడు 
దుష్టురాలవు శతృవువేయిక. 


భర్మహానవై బ్రతుకుమునీవు 
తనయునితో ఈరాజ్యమేలుము 
అఘములందితిని భార్యగచేసుకు 
దుర్దశతో నే నల్పుడనయ్యెద. 


అయో ధ్యాకా ౦డము 


గజ తురగముల రధముల తిరిగే 
తనయుడు రాముడు కాలినడకతో 
కారడవులలో చరించవలెనా 
కందమూలములు భుజించవలెనా! 


నార చీరలతొ కటిక నేలపై 
నాతనయుడు కడు ఇడుమలపడడా! 
దుర్చోధలు నీకెవ్వరు చేసిరి 

ఆహా! అతివలు ఎంతసమర్ద్గులు. 


. ఆలోచించక అపకారమ్మును 
అవలిలగను ఆడది చేయును 
అంతస్వార్థము స్త్రీలకున్నది 
అంతముకావలె అంతటి అతివలు. 


అందున భరతుని తల్లివంటిది 
అతిపాఎష్ట అంతముకావ లె - 
ఎమికీడు నే చేసిత్తికకా! 

ఇంతటి బాధను కలుగజెసితివి. 


జగతికి హితవును కోరెడి రాముని 
దోషము ఏమితెలియబరచుము 

రాముడు ఇడుముల బదీనచ్‌ కైకా 
జగతి దుఃఖమున మునిగిపోవును. 


తండ్రీ కొడుకుల (ప్రేమ సన్నగిలు 
భార్యాభర్తల పేమ తొలగును - 
దేశముంతయు క్లో భించును విను 
కటికదాన! నీమనసు కరుగదా. 


దేవ కుమారునిపోలు రాముడు - 
చెంతనుండ నె బతికియుంటిని 
ఇంతటి వృద్ధడ నైనను నేను, 
రాముని చూచిన గెంతి నడచెద. 


అయోధ్యలో నా రాముడు లేనిచా 
అడవిగ మారును నగరమంతయు 
జీవరాసులు రాముని గొలుచుచు 
అడవి అయోధ్యగ మార్చివేయును. 


సద్గుణయుతుని దోష రహితుని 
వెడల గొట్టమని కోరికకోరిన 

నీ దంతములు వేయిముక్కలై 
నేలరాలును పరమ పాతకీ! 


దుష్టురాల ని కోర్కెలు తీర్చను 
నిప్పుల దూకి నాశనమగుము 
సొధమునుండి నేలకు దూకుము 


గుండె పగులగా రోదించుము నువు. 


(పేమగనటించే ఘాతకి వీవు 
వ౦శ నాశనివి - విషపు కత్తివి 
నొగుండియను దహిం౦చినావు 
నీవుమునుట నే సహించలేను. 


తనయుడు లేక బ్రతుకను కైకా 
రాముడులేక నే మనలేను 
పదములంటెద అనుగ్రహింపుము” 
అనుచు వణకుచు తూలెనురాజు. 


37 


శ్రీరఘురాముడు॥ 


hth 


38 


అయోధ్యాకా 0G 


13 దశరథుని దీనావస్థ 

కైక మనస్సు కరుగక పోయెను _ పుత్రులులేక పరితపించితిని 
కోరికలను తను వదలకపోయెను పుణ్యవశమున యాగము చేసితి 

_ కోమలమూర్తిని అడవికి పంపగ పుణ్యమూర్తి నా రాముడు పుట్టెను 
కఠినముగా మహరాజుతొ పలికెను. పుడమి పునీతము చేయ గపుట్టెను. 


" ఓ మహరాజా! సత్యవర్తినని 
తమరే నిరతము చెప్పుకొందురు 
బాస చేసియు వరము లిచ్చు టకు 
ఎల మీరువెనుకాడుచుండిరి.” 


సూటిగకక పలుకుచుండగా 
క్రోధవశుడయిదశరథరాజు 
కెకను తిట్టెను - “మహాపాతకీ! 
ఎంతటి శత్రుత్వమును పూనితివి. 


ఎంతటి క్రార్యమునిలోనున్నది 
రాముని పంపి నన్నిట చంపి 
ఆనందముగారాజ్యమేలుము 

అన్ని సుఖములు అను భవించుము. 


అహా దెవమ! నోకము చేరియు 
నా కక్కడ మరి సుఖములు౦డవు 
రాముని గూర్చి సురలడిగినచో 
విషయము చెప్పిన పరిహసించరా! 


మాట నిలుపుకొన వరము లిడితినన 
“నివే రామునికిచ్చిన మాట - 
అభిషేకింతును అను వాగ్దానము. 
వమ్మైపోయెనుఅని దూషించర! 


సర్వ విద్యలలొ ఆరితేరెను 

శమ, దమ, క్షమాది సద్గుణములతో 
విజితేంద్రియుడు సుందరమూర్తిని 
కమల పత్ర నేత్రమ్ముల రాముని. 


ఆజానుబాహుని ఆనందమూరిని 
అడేవృలకంపి నేమన గలనా 
అంతటి కష్టమురాకపూర్వమే 
నేనీ తనువును వదలుట మేలు. 


మదిలో వ్వధతో కుమిలెను రాజు 
వలవల ఎడ్బెను నింగిని చూచెను 
వశము తప్పి ఆ శశిని చూచుచు 
ప్రొద్దే పాడవగ రాదని కోరెను. 


“ఓ నిశిరాత్రమ! శుభముల రాశివి 
అట్లే నిలబడు - తెల్లవారకు 
నమస్సులివిగో నను కరుణించుము 
కాదంటివ నువూ కటికదానవే. 


మొర వినకున్నచా తెల్లవారివో 
తెల్లవారు నా జీవిత మింక 
కూరురాలను చూడగలేను' 
అనుచు దశరథుడు మొక్కి నిశీధికి. 


అయో ధ్యాకా ౦డము 


మనసు కరుగునని మదిలో తలచి 
మంచిమాటలు పలికినుకైకతొ 
“నుంగళకారివి! నా హృదిరాణీఎ 
నాపై గురిగల యిల్తాలివి నువు, 


సత్యవ్రతముతో జీవించితిని 

ఎంతో కాలము ఇక జీవించను 
సభా మధ్యలో ప్రకటించితిని 
ఆడీతప్పినటు లోకులాడరా. 


వరముగ రాజ్యము నొసగెద నీకు 
నీవే రాముని కప్ప గించుము 
భరతుడు ఎన్నడు ఎదురు చెప్పడు 
చల్లగ చూడుము భరతుని తల్లీ! 


14 


ధుంఖజలధిని మునిగిన రాజు 
నేలను బడెను పొర్లసాగను 
రాజును అటుల గాంచిన కక 
ధర్మబద్దునిగ చేయగ పలికెను. 


“బాసచేసి మీ రపరాధివలె 
కృంగిపోవుటకు కారణమేమి? 
ధర్మముకన్న గౌరవమే మరి 
మిన్నయైనచో అటులే చేయుడు. 


ధర్మచరితులని తెలిసిన నేను 
వరము లడిగితిని, సరియంటిరి కద! 
మీకు తెలియనిధర్మము కలదా! 


మహాపురుషుల విషయము తెలియద. 


చళ్లు 
దశరథుడు రాముని పిలువనంపుట 


39 


భరతుడు మదిలో ఆనందించును 
గురువులు, మంత్రులు, జనులందరును 
నిను పూజింతురు యశము పెరుగును 
శాశ్వతమైన కీర్తి నిలచును.”' 


అనుచు దశరథుడు కంటనీటితో 

అనేక విధముల వేడెనుకెకను 

అతివ మనసు ఇసుమంతయు కరుగక 
అంతకంతకు కఠినమైనది 


రాత్రి గడచెను - వైతాళికులు 
మేలుకొలుపులు పాడ సాగిరి 
దుఃఖమునున్నఅయోధ్యరా జు 

పాటల నాపగ నాదేశించెను. 
॥శ్రిరఘురాముడు॥ 


పావురమ్మును కాపాడుట 

మాట యిబ్బిన శిబిమహరాజు 
తనువును కోసి డేగకిచ్చెను 

మాట విలువ - ఆమహరాజెరుగును. 


అలర్కరాజు ఆడినమాటగ 
వేదవిదుడగు వివ్రోత్తమునికి 

రెండు కండ్లను వెరకి ఈయగా - 
మాట నిలుపుకొని యశమునందడా. 


నదులన్నిటికీ నాయకుడెన 

సత్య ప్రతమున నిలచిన కడలి 
చెలియలికట్టను దాటక నిలచిను 
భూమిని జలముతొనింపకున్నది. 


40 


ఓ భూనాయక సత్యము మాత్రమె 
కరము కానిది బ్రహ్మమైనది 

ప్రణవ మంత్రమగు ఓంకార మది 
ధర్మము అదియే జగతికి మూలము. 


సత్య వర్తనము పురుషార్ధమ్మని 
వేదములే మరి చెప్పు చున్నవి 
ధర్మ చింతనలొ చెదరక యున్నచొ 
సత్యము తప్పరు - తప్పకూడదు 


వరములు నొసగుడు, వ్యధ వలదింక 
రాముని వనముల కంపుడు శీఘ్రమె 
మాట తప్పినచొ నే మన నింక 

మీ ఎదుటనే నే అసువులు వీడెద.” 


వామనునకు మాటిచ్చిన బలివలె 
దశరథరాజు వరముల నిచ్చి 
ధర్మపాశమున బిగుసుకు పోయెను 
ధర్మ శకటపు వృషభ మాయెను. 


కన్నులు తిరిగెను నోరు ఎండెను 
గుండియ వేగము పెరిగి పోయెను 
బలవంతముగా అరచెను రాజు 
“పాప్‌! నిన్ను పరిణయ మాడితి 


అగ్ని సాక్షిగా నాడు గ్రబాంచితి 
నేడు నిన్ను నీ తనయుని తోడ 
పరిత్యజించితి- భార్యవు కావు 
భరతుడు ఇకవై తనయుడు కాదు. 


అయో ధ్యాకాండ 


రామా భిషేకపు సంబారములళొ 
ఉత్తర క్రియలను నాకు జ్యేష్ణుడగు 
రామచంద్రుడు చేయగ వలెను 

నీ కుమారునికి అర్హత లేదు.” 


అనుచు దశరథుడు బాధగ పలుకగ 
రోషము పెరిగి కైక పలికినది 

“రాజా! మీరిటు పలుకుట తగదు 
కర్తవ్యము - నా వరములు తీర్చుట." 


ఆ మాటలకు దశరథ రాజు 
ఆ(గహమంది కకతొ పలికను 
“ధర్మపాశమున బద్దుడ నైతిని 
రాముని రమ్మను - చూడ గోరితిని, 


నింగిని భానుడు నిద్ర లేపెను 
తూరుపు దిక్కున వెండి పూసెను 
పుష్యమి తారలొ రామచంద్రునికి 
అభిషేకమ్మని ఆనందించెను. 


రాజవిధులు శుభ పరచిరి 
రంగుల పూలతొ అల౦కరించిరి 
పతాక లెత్తిరి పరవశించిరి 
సుమ హారములతొ తీర్చి దిద్దిరి. 


అంగళ్భిన్నో తెరిచిరి నగరిని 
చందనాదులతొ సుమ గంధములతొ 
శో భిల్లినది అయోధ్య యంతయు 
వేడుక చూడగ వచ్చుచుండిరి. 


అయో ధ్యాకాండము 


వశిష్టమహర్షి శిష్యగణముతో 
సరయూనదిలో స్నానముచేసి 


అభిషేక ద్రవ్యములు సమకూర్చుకొని 


ప్రాసాదమున అడుగు బెట్టెను. 


| రాజభవనము కళకళ లాడెను 
 వేదఘోషను ఆరంభించిరి 
రాజులు ముఖ్యులు చెరి రచ్చట 
పక్షులు శుభముగ కూయ సాగెను. 


అచటకు వచ్చిన సుమం౦త్రు గాంచి 
వశిష్టమహర్షి పలికను మం త్రితొ 

“అభిషేకమునకు సర్వము సిద్దము 
మన మహరాజును తోడ్కొని రమ్ము 


శుభ ముహూర్తము దగర పడెను 
తోడ్కొని రమ్ము అయోధ్య రాజును” 
ఆ మాటలకు సుమం౦త్రు డపుడు 

" ఆనందముగా ముందుకు సాగెను. 


అ౦తఃపురమున అతి చనువుగను 
తిరుగ జాలిన సుమంత్రు డపుడు 
దశరథ రాజును లోడ్కొని రాగా 

నైక మందిరము లోనికి పోయెను 


రాజు అవస్థను తెలియని మం క్రి 
శయ్యాగృహముకు ఎలుపలి నుండి 


శుభములు పలికెను దశరథ రాజుకు 


వినయము నిండి పలికెను ఇటుల 


ఓ మహారాజా! ఎలుము మమ్ము 
చంద్రో దయమున పొంగు కడలి వల 
సంతోషముతో మెలుకో వలె 

శుభ సమయము ఆసన్న మయినది 


సురపతి ఇంద్రుని మాతలి లేపెను 
అంతటి భాగ్యము నాకు కలిగెను. 
బ్రహ్మవలనన వేదము పుట్టెను 
వేదము లన్ని బ్రహ్మను చెప్పును. 


ఓ మహరాజా! మేలుకో ఇక 
శుభకారిణి యగు పృధ్వీ మాతను 


ఉదయాస్తమయపు సమయము లందు 


సూర్యచంద్రులు నిద్రలేపెదరు 


భాగ్యవశమున నేను మిమ్ములను 
మేలుకొలుపగా వచ్చితి రాజా! 
మేల్కొని మంగళకరముగ మీరు 
అలంకరించుకు బయలుదేర వలా 


ఉదయాద్రిని రవి వెలుగునట్లుగా 
వెలుగులుచిమ్మె దేహకాంతితో 
ఇనకుల శ్రైషా! దశరథ రాజా! 
పెరోలగమున అడుగు బెట్టుడు 


సూర్యచంద్రులు అగ్నిహోత్రుడు 
శు క్రవై శ్రవణులు - వరుణదేవుడు 
ఉమాశంకరులు రక్షయె మీకు 
నిద్రలెచి మమ్మేలు కోవలై! 


42 అయో ధ్యాకాండము 
అభిషకమునకు వలయు కార్యములు జాలిగొలిపెడి పలుకులు వినెను 


పూర్తియైనవి ఓ మహరాజా! రాజును చూడగ లోనికి బోయెను 
వశిష్టమహర్షి - వి ప్రోత్తములు ముందుకు నడువగ సందేహించి 
రాజులు ముఖ్యులు వేచి యుండిరి కరములు మోడ్చి నిలచి యుండెను. 
సభలో తాము లేక పోవుటచె అంతటిలోనే కైక వచ్చెను 

శశిలెనట్టి నింగిగ నున్నది సుమంత్రు గాంచి పలికె చతురముగ 
సెనాధ్యక్షుడు లేని సేన వలె “మంశత్రిపుంగవా! మన మహరాజు 
కాపరి లెని గొట్టిల మందగా నిద్ర మరచెను రాముని తలపుతా. 
ఆబోతులేని దగు ఆలమందగా ఫీఘ్రమె మిరు రాముని ఇచటకు 
వెలవెల బోవుచున్నది ఆ సభ తీసుకురావలె, నే నుడివితిని - 

రాజు - కంటికి కనబడకున్నచొ మారు యోచన చేయక మీరు 
అరాచకమ్మగు, మేలుకొనుమయా మరలిరండు మన రాముని తోడ్కొని.” 
దర్శన కాంక్షులు అయోధ్యవాసులు ఆ ఐధముగను కక పలుకగా 
తహతహ లాడుచు వేచి యుండిరి అశు భమేమియు లేదని తలచెను 
అభిషేకమునకు అనుజ్ఞనీయుడు ఆమె మాట రాజాజ్ఞగ తలచెను 

అతి తొందరగా అరుదెంచుడయా. ఆనందించి ముందుకు నడచెను. 


అనుచు సుమంత్రుడు ఉచిత రీతిగా కడలి మధ్యలో సుడిగుండమది 


వినయము భక్షి నిండి పలికను వెలువడి నట్టు సుమం|తు డపుడు 
ఆ మాటలు విని దశరథ రాజుకు కైక మందిరము నుండి వెడలెను 
మరింత దుఃఖము ఎగసి పడినది. రాముని చూడగ బయలు దేరెను. 
జ్యోతులవో లె కన్నులుండగా ద్వారమువద్ద భక్తి ప్రపత్తుల 
హృదయ మప్పుడు జ్వలించు చుండగ విలువగు కానుకలెన్నో తీసుకు 
దీనముగా నట పలికెను రాజు రాజభక్తులు వేచి యుండిరి 


మెలుకొలుపులు- హృదయ శల్యమనె. వారందరిని గాంచె సుమంత్రుడు. 


1శ్రీరఘురాముడు॥ 
LER 


+ మననవ = 


అయో ధ్యాకా ౦డము 


ఓ 


1ల5 సుమంత్రుడు రామ మందిరములో ప్రవేశించు 


సూర్యోదయము దాటిన పిమ్మట 
పుష్యమి తారలొ రామచంద్రుని 
జన్మలగ్న మగు కర్కాట లగ్నమున 
అభిషేకమ్మును నిర్ణయించిరి. 


వేద విదులగు విప్రోత్తములు 
రాజభవనమున రాత్రి యంతయు 
అభిషేకమునకు వలయు విధులను 
నిర్వహించుచు వెచియుండిరి. 


మేడికట్టితో చేసిన యట్టి 
భద్రపీఠమును సిద్దపరచిరి 

అ ఎఠముపె రామచంద్రునికి 
శాస్రోరముగా అభిషేకింతురు. 


సింహాసనమును అలంకరించిరి 
వ్యాఘ్ర చర్మమును పరచిరి పైన 
రథము, పల్లకి సిద్ద పరచిరి 

పుణ్య తీర్ధములు తెచ్చి ఉంచిరి. 


గంగా యమునల పుణ్యజలమ్ము 
సంగమ మందలి పవిత్ర జలములు 
నది నదముల పుణ్య తీర్ధములు 
కడలి జలములు తెబ్బరి అపుడు. 


తెచ్చిన యట్టి పుణ్య తీర్థములు 
బంగరు వెండి బిందెల నింపిరి 
రాఎ ఆకులు కలువ తామరలు 
జలములను౦చి భద్రపరచిరి. 


నెయ్యి, తేనెలు, లాజలు, పెరుగు 
వాలు, పూలు, దర్భలు తెచ్చిరి 
నవ ధాన్యములు నవ రత్నములు 
ఖడ్గ చాపములు అద్ధపరచిరి. 


బంగరు ఎడులతొ మణులు పొదిగిన 
చామరంబులు తెచ్చి యు౦చిరి 
శశికాంతులవలె చల్లగ వెలిగే 


శ్వేత ఛత్రమును తెచ్చి ఉంచిరి. 


ధవళకాంతి గల ఆబోతులును 
తెల్లగమెరిసె గుట్టిము తెచ్చిరి 
గిరివలె నున్న కరిని తెచ్చిరి 

మద జలమ్ము నది విడచు చున్నది. 


వృషభమ్ములును, మృగములు, పక్షులు 
వలయు నట్టివి తెచ్చి యుంచిరి 
అగ్ని హో త్రమును వేదిక నుంచిరి 
ఎనిమిది మంది కన్యలు వచ్చిరి. 


ఎణావేణు మృదంగ వాద్యములు 
వంది మాగధులు సూతు లుండిరి 
సాంప్రదాయమును అనుసరించుచు 
కానుక లందుకు వచ్చిరి భక్తిగ. 


నామంతులు అతి వినయము నిండి 
వేచి యుండిరి ద్వారము వద్ద 
ప్రొద్దు గడచుచు నుండెను గాని 
రాజదర్శనము లభించలదు. 


44 


అంతటి లోనే మంత్రి సుమంతుడు 
ఎెలుపలకడుగిడి సామంతుల గని 
“రాముని పిలవగ పోవు చుంటిని 
రాజు ఆనతిని శిరసున దాల్సితి. 


రాజ భక్తులు మిరందరును 

వేచి యుండిరిట ఈ విషయమ్మును 
దశరథరాజుకు చెప్పివచ్చెద 

దర్శన భాగ్యము కలిగించెదను. 


అనుచు సుమంత్రుడు లోనికి బోయెను 
దశరథవిభుని దరికి చేరెను 

తిరిగి స్తోత్రమును ప్రారంభించెను 

'ఓ మహరాజా! తెల్లవారెను 


సామంతరాజులు వేచి యుండిరి 
కానుకలందుకు వచ్చిరి రాజా! 
విప్రులు, మంత్రులు చూచు చుండిరి 
మేలుకోవలె అయోధ్యాపతీ.. 


ఆ మాటలకు దశరథరాజు 
సుమంత్రునితో పలికె నప్పుడు 
'“అమాత్యశేఖర! నిద్ర ఎరుగను 
రాత్రి పూర్తిగా మేలు కొంటిని 


రాముని తోడ్కొని రమ్మని కైక 
ఆదేశించెను అదినా ఆజ్ఞ 
పరిపాలించక మరలి వచ్చితివి 
మరలిపామ్ము నారాముని గొనిరా.” 


అయోధ్యాకాండ 


ఆ మాటకు సుమంత్రుడప్పుడు 
అభిషెకపు ఆనందము నిండి 
అరదమునెక్కి బయలు దేరెను 
రామచంద్రుని తోడ్కొనిరాగా 


అభిషేకముకే తహతహలాడే 
ప్రజల ముచ్చటలు వినుచు సాగెను 
మంగళ శోభలు చూచుచు సాగెను 
పొంగిన ఆనందముతో సాగెను. 


రాముడు రాజె తమను ఎలగా 
కలిగెడి శుభములు తలచెడి జనులు 
రామచంద్రుని ప్రశంసించుట 
ఆనందముగా వినెను సుమంత్రుడు 


మేరుపర్వతపు గుహను పోలిన 
భవనము లోనికి అరదము సాగిను 
కలాసమును పోలెడి సదనము 
రామభవనమట వెలుగు చున్నది. 


మేరుగిరి వలె ఎత్తుగ నున్నది 
దుర్ధర గిరివలె గుబాళించుచు 
ధనపతి భవనము వలె శో భిల్లుచు 
ఇ౦ద్ర భవనమై ఒప్పెను సదనము. 


వెలుపలి ద్వారము ఎత్తుగ నున్నది. 
ద్వారబంధములు రత్నముయములై 
బంగరుపూలతొ తోరణాలతో 

స్వర్గ సమముగా నిలచెను భవనము. 


అయో ధ్యాకాండము 


తోరణాలలో మధ్యలొ వెలిగే 
ముత్యపు మాలలు చంద్ర కాంతితో 
సూర్య కిరణముల శోభలు నిండి 

' తళుకులినెను మనోహరముగా 


భవన శిఖరమున బంగరు మూర్తులు 
గోడల అందము లొలుకు చిత్రములు 
తలుపులవైన చెక్కిన లతలు 
కన్నులపండుగ చేయు చుండెను 


సారస పక్షలు సాడు చుండెను 
ఆటలాడుచు నెమళు లున్నవి 
వచ్చెడి వారికి స్వాగత మన్నటు 
ముచ్చటగా ఆ పక్షులు కూయును. 


పెంపుడు మృగములు గంతులేయుచు 


45 


అమాత్యు లుండిరి రాముని చూడగ 
అయోధ్య ముఖ్యులు వెచి యుండిరి 
రాముని అనతి పరివాలించగ 

నిలచి యుండిరి యువకు లందరు 


సుమం|త్రు డపుడు వారల గాంచి 
వందనములిడి అభినందించెను 
సంతోషముతో మనసు పొంగెను 
ముందుకు సాగెను రాముని చూడగ. 


అంతఃపురమున కెదురుగ నచ్చట 
నల్లని మేఘము పోలెడి ఏనుగు 
గిరివలె ఉన్నతమైన గజమది 
“శతుంజయము” నిలచి యున్నది. 


అంకుశమ్మునకు లొంగని గజమది 


పు కీ 


నేత్రపర్వము చేయు చున్నవి అలుపునెరుగక పరుగిడు గజమది 

దాసీజనము ముదముగ నుండిరి రామచంద్రుని కొరకె యున్నది 

దేవ సదనమును పోలెను కక్ట్యలు. చూచి సుమంత్రుడు పులకితుడాయెను. 

అరదము పైన లోనికి సాగెను ధగధగలాడే గిరి శిఖరమువలె 

మూడు కక్ష్యలను దాటుచు సాగెను ఏడంతస్తుల రామ సదనమున 

అలంకారముల గజ తురగముల నదీగర్భమున మొసలి సాగినటు 

రథముల పైన ఎరు లుండిరి. ముదముగ సాగెను మంత్రి సుమంత్రుడు. 
1శ్రీరఘురాముడు॥ 

LIRR 

16 రాముడు దశరధుని సందర్శించుట్లకె బయలుదేరుట 

రామచంద్రుని దర్శనార్ధమై అ౦త:పురమున అడుగుబెట్టిదీ 

లోనకు సాగిన మ౦త్రి సుమంత్రుడు చనవు కలిగిన మంత్రి సుమంత్రుడు 

రాకను తెలుపగ వార్త నంపెను దశరథవిభునకు ఆంతరంగికుడు - 

సందడిగా ఆ భవనమున్నది. భేటులు సేవకులు వందన మిడిరి. 


46 


సతితో రాముడు కూర్చోని యుండెను 
ఆ సమయమున వార్త చేరెను 

ఎెంటనె రాముడు మంత్రి సుమం౦త్రుని 
లోనికి రమ్మని ఆనతిచ్చెను. 


ధనపతి వలె శ్రీరామచంద్రుడు 
స్వర్ణాసనమున తేజరిల్లెను 

దివ్య చందనము నలదిన మేను 
దయా వీక్షణము కలిగిన కన్నులు. 


సుగంధ పరిమళ మా సుకుమారుని 
మేన తాకుచు మురిసి పోయెను 
మంగళకారిణి సీతాదేవి 
వింజామరను వీచుచున్నది. 


చిత్రా తారలొ చంద్రుని వలెను 
రామచంద్రుడు దర్శన మిడెను 
పరవశించిన మంత్రి సుమంత్రుడు 
వినయము నిండి వందన మిడెను. 


కుశలము నడిగి మంత్రి పలికిను 
““కీర్తిమంతుని బడసిన తల్లి 
కౌసల్యమ్మ పుణ్యచరి త్ర" 

అనుచు తెలిపెను! వచ్చిన విషయము. 


" “కైకాదేవియు మీ జనకులును 
మిమ్ము చూడగా ఆదేశించి 
తోడ్కొని రమ్మని పంపిరి నన్ను 
శీఘ్రమె మీరు బయలు దేరుడు.” 


అయోధ్యాకాండ; 


వార్తను వినిన రాముచంద్రుడు 
సీతను చూచి పలికెను అపుడు 
“పట్టాభిషేకము తెలిసి యుండును 
యోచన చేయుచు నుండవచ్చును. 


తండ్రి నిర్ణయము తగినదియనుచు 
కెకాదేవి సంతస పడును 
అభిషేకముకై భర్తను తాను 
తొందరచేసెడి పుణ్యచరి త్ర, 


భర్త మాటపై గురిగల భార్య 
కేకయరాజుకు పుత్రిక ఆమె 
నిరతము నాకు హితమును కోరును 
నా ఉన్నతిని తలంచు నామె. 


మేలుకోరెడి మాత కైక యగు 
యశము తెచ్చెడి యోచన చేయును 
ప్రజాపాలనము నప్పగించును 
శీఘ్రమె పోయి దర్శించెదను.. 


ఇపుడే వత్తును అనుచు రాముడు 
మెడలోద౦డను సీతకు వేసి 
సంతస పరచి బయలు దేరెను 
భర్తకు శుభమును పలికెను సీత. : 


'“ బ్రహ్మదేవుడు సుర నాయకుని 
అభిషేకించెను - అటులే తండ్రి 
యువరాజుగ మిము అభిషేకించును 
ఆపై అయోధ్య టేనిగ చేయును. 


అయో ధ్యాకాండము 


రాజసూయముము చేయు దీక్షతో 
కృష్ణా జినము రుర౦గ శృంగము 
ధరించి - దర్శనమిడు సమయమున 


మిము పూజించెడి భాగ్యము నొసగుడు. 


నాల్లు దిక్కులలొ దిక్పాలకులు 
వ౦ద్ర వరుణ, యమ, కుబెరులనిశము 
మహాత్ము లందరు అనవరతమ్ము 
మీకు రక్షణ నొసగెదరనఘా!” 


అనుచు పలుకుచు అవనిజ అచ్చటి 
+ ద్వారము వద్దకు వచ్చెను భక్తిగ 
నిలబడ మనుచు ఆఈిస్సుల నిడి 
రాముడు ముందుకు సాగెను రీవిగ 


గుహలో నుండి వెడలు సింహమన 
ధీరో దాత్తుడు నడువ సాగెను 

అన్న సేవకై అంకితమైన 
అనుజుడు లక్ష్మణు డనుసరించెను. 


అభిషేకము గన అట కేతెంచిన 
అమితోత్సాహులు అభిమానులను 
ఆనందముతో రాముడు గాంచెను - 
అది ధన్యతయని మురిసి పోయిరి. 


మణులు తాపన వెండి రథమది 
మంగళ శో భతొ వెలిగే తేరు 

రవి కిరణములన ధగధగ లాడుచు 
నిలిచియున్న దట రాముని కొరక. 


దివ్యరథముపి ఇంద్రు డున్నటు 
రామచంద్రుడు రథము నెక్కను 
ఛత్రము పట్టిన లక్ష్మణమూర్తి 
వింజామరను విచు చుండెను. 


సుమం౦త్రుడపుడు రథమును తోలగ 
ముందుకూర్చొని వదల పగ్గములు 
మహేంద్రగిరివై పూర్ణశశి వలె 

మహిత రథమది ముందుకు సాగెను. 


సింహ నాదమును చెసిరి శూరులు 
వందిమాగధులు స్తోత్రము చేసిరి 
వాద్య ఘోషలు నింగి కెగసినవి 
ఆయుధాలతో లిరులు నడచిరి. 


అరదమ్ములవై గజ తురగమ్ముల 
పౌర ముఖ్యులు రాజ ప్రతినిధులు 
రాముని రథమును అనుస రిందిరి 


రామ మయముగా నుండెను సర్వము. 


సింగారములతొ సుందరాంగనలు 
పూలవానలు కురిపించి రట 
పుణ్యస్త్రీలు మరి కొందరపూడు 
రాముని అరదము కదురు వచ్చిరి. 


“కౌసల్యా ఆనందవర్దనా! 

కలుగును శుభములు సుందరమూర్తి 
యువరాజుగ నువు మమ్మేలు మయా! 
నిను గని తల్లి పొంగిపోవును. 


47 


48 అయోధ్యాకాం 


హృదయచం ద్రిక సీతాదేవి జయము కలుగును ధర్మ స్వరూపా! ' 
సువాసినులలో సిరిగల స్త్రీయై అనుచు శుభములు పలికిరి అతివలు 
నిను చేరినది - తపస్సు ఫలమది ఆశీస్సులను రాముడు వినెను 
రోహిణి, చంద్రుల పోలిన జంట అరదము సాగెను రాజవీధిలో 
శీ రఘురామ 
RR ల 
1౮ రాజవధిలో రాముని దర్శనము 
రాజవీధిలో రథము సాగెను పౌర ముఖ్యులును పెద్దలు కొందరు 
రథమున రాముడు వెలుగు చుండెను రాముని రథమున కదురు వచ్చిరి 
చూడ వచ్చిన జనులు భక్తితో ముదముగ పలికిరి ఆశీస్సులతో 
నమస్సు లిడుచు త్రోవ ఇచ్చిరి. “రామా! రాజై ధర నేలెదవు. 
జన సందోహము నిండి పోయెను తాత ముత్తాతల ఎలు బడిని నువు 
“" పరిమళ వాయువు వీచు చుండెను మరపించు నటు మమ్మేల వలె 
ఇరువైపులకు అంగళ్ళుండెను అన్నము కన్నను మిన్నగు కోరిక 
అందు లెక్కలకు అందని సరుకులు. పట్టాభిషేకము కన్నుల గాంచుట. 
పట్టు వలువలు గుట్టలు గుట్టలు పట్టాభిషేకము మించిన వేడుక 
నూలు బట్టలు లెక్కకు చిక్కవు మరియొక టసలే లెదు రాఘవా! 


స్పటిక, రత్నములు, ముత్యపు రాసులు మే మందరము వేచి యుంటిమి' 
భక్ష్య, భోజ్యములు, పరిమళ దినుసులు. అనుచు భక్తిగా పలికిరి వారు. 


పూల దండలు పూజా దినుసులు. జనుల పాగడ్తకు పాంగడు రాముడు 
పరిమళమ్ములు దిక్కుల కగయగ నిర్లక్ష్యము గా చూడడు వారిని 
విప్రోతముల ఆశీస్సు లను వారికి తగినటు బదులు పలుకుచు 
వినుచు - రాముడు రథమున సాగెను. వారి మదికి మరి ముదము గూర్చెను. 
రాజనీధులలో జనులందరును రాముని ఎవ్యరు చూడగ లేరో 
రాముడు రాజై ఎలును అనుచు రాము డెవ్వరిని తాను చూడడో 

రామ రాజ్యమున లోటు ఉండదు అట్టివాడు మరి లోక నిందితుడు 


రండి రండని పిలచు చుండిరి. అతని ఆత్మ నిందించు నతనిని. 


అయో ధ్యాకాండము 


రామునిరథము ముందుకు సాగెను 
రాజ వీధిలో సాగిన రథము 
దూరముగానది సాగుచున్నది 


ప్రజా హృదయమున పదిలము నున్నది. 


రాముని తెలియని పౌరుడు లెడు. 
రాముడెరుగని వారు లేరట? 
ఆదరించుచు గౌరవించుచు 

అందరి మనసుల రాముడు నిలచెను, 


దేవాలయములు - మందిరమ్ములకు 
సభాభవనములు చైత్యములకును 
ప్రదక్షిణించి రథము సాగెను 

దశరథ విభుని సదనము చేరెను. 


కైలాస గిరివలె ఎత్తగు భవనము 
“వర్ద మానమను” దివ్య భవనము 
దశరథ విభుని మందిరమ్మునకు 
రాముని రథము వచ్చి చేరెను. 


కావలి భటులను దాటుచు నరదము 
మూడు కక్ష్యలను అధిగ మించెను 
అరదము దిగను రామచంద్రుడు 
పాదచారియె నడువ సాగెను. 


వెంట వచ్చెడి హితు లందరినీ 
ఆగిపామ్మని ప్రియముగ చెప్పి 
రెండు కళ్ష్యలు నడిచి సాగెను 

అంతఃపురమున ప్రవేశించెను. 


చందోదయమున కెదురు చూచెడి 
మహాజలధి వలె జన సమూహము 
రాముని రాకకు వేచి యుండిరి 
రాముని కన్నుల నిలపి యుంచిరి. 


1శ్రీరఘురాముడు॥ 


hte 


18 వరముల విషయము, వనవాసము కెక తెలుపుట 


కైకా దేవి నిలబడి యున్నది 

పాన్సు వైన మహరాజు వుండెను 
కాంతులు తరిగి దైన్యము గొలుపుచు 
దశరథ విభుని వదన మున్నది. 


త౦డ్రికి, రాముడు ప్రణామ మిడెను 
ఎమ్మట 35 పదముల గంటెను 
“రామా” అనుచు పిలచెను రాజు 
కన్నుల నీరు ధారగ వెడలెను. 


కంటి నీటితో కనులు విడకను 

నోటి మాటలు పెగిలి రాకను 

తండ్రి వ్యధ నటు మింగు చుండగా 
కలవర పడెను రామచందుడు. 


అట్టి స్థితిలొ తన తండ్రిని చూచుట 
అదే ప్రధమము రామచంద్రునికి 
పామును త్రొక్కిన వాని మాదిరి 
కలవర పడెను రామచంద్రుడు. 


50 


రాహు (గ్రస్తమగు సూర్య బింబమై 

రాజు దేహము కుమిలి యున్నది 

కాంతులు తరిగి కనబడు చున్నది. 
ఇ౦5డి వారిధి అనినట్లున్నది 


అనృత మాడిన మహాబుషి వలె 
వెలవెల బోవుచునున్నది వదనము 
ఊహకు చిక్కని దుఃఖమూర్తిని 

తన జనకునిలో చూచెను రాముడు. 


పర్వ సమయమున కడలి తీరుగా 
రాముని హృదయము కల్లో లముయె- 
ఆవేదనను అణచుకు రాముడు 
ఆప్యాయముగా అడిగను తండ్రిని. 


“తండ్రీ! మీరు దుఃఖ పడుటకు 
కారణమేమి తెలియ బరచుడు. 
అభినందించే సమయములోన 
ఆవేదనతో నుంటిరి ఎల? 


నన్ను చూడగా కోపము వదలి 
ప్రసన్న మయ్యెడి [ప్రమమూర్తులే 
కానీ నేడు, నను గని మీరు 
దుఃఖించుటకు హేతువు ఎమి. 


ఆ ప్రశ్నకు శ్రీరామచంద్రునికి 
సమాధానము అందక పోయెను 
ధైర్యము చెదరెను మనసు కలతపడి 
కైకకు వందన మిడుచు పలికెను. 


అయోధ్యాకాండ 


“అమ్మా నేను అజ్ఞానముతో 
ఎ అపరాధము చేసినాడను? 
ఇంతటి కోపము తండ్రికి కలిగెను 
కోపము తీర్చి ప్రసన్నుని చేయుము. 


త౦డ్రిగారు నను పలుకరించరు 
కనికరించి నావంక చూడరు 
మదిలో స్వస్థత లేదా తల్లీ! 
శారీరక మగు రుగ్మత కలదా. 


వ్యాధిలేక మరి ఎల్లకాలము 

ఒక్క మాదిరిగ వుండుట కష్టము 
భరత శత్రుఘ్నులు సేమమే కదా 
తుల్గులందరు సుఖముగ ను౦డిర. 


త౦డ్రి మాటకు ఎదురు చెప్పను 
జన్మ నిచ్చిన జనకుడు తండ్రి 
కనబడు దైవము తండ్రే యగును 
తండి కోపమున నే మన లేను. 


ని అభిమానము దెబ్బ తిన్నదని 
నీవే మైనా అంటివ తల్లీ! 

మనసు కష్టపడి ముఖము కమిలెను 
ఈ రూపము నే చూడలేను కద." 


అటుల రాముడు పలుకు చుండగా 
భర్త దుఃఖము మదిలో తలచక 
కైక పలికెను రామచంద్రునితొ 
అతి తేలికగా ఆరంభించెను. 


అయో ధ్యాకొండము 


“రామా! వినుము మీ జనకునికి 
కోపము లేదు దిగులును కాదు 
ప్రేమ నిండిన తనయుడ వీవు 

నీ క ప్రియము చెప్పగ లేరు. 


పూర్వకాలమున నిదు జనకుడు 
నన్ను మెచ్చుకొని వరము లిచ్చిరి 
రెండు వరములు బాస చేసిరి 

లవి యిచ్చుటకః దుఃఖము నుండిరి. 


పామరుని వలె కుములు చుండిరి 
గత జలమునకు సేతువు కట్టగ 
యోచన నుండెను మన మహరాజు 
సత్యమె కాదా ధర్మ వాతువు. 


సర్వ ధర్మముల మూలము సత్యము 
అనుచు పెద్దలు చెప్పిరి రామా! 
తెలియుము నీవు నీ విషయమున 
నాపై- ప్రభువుకు వచ్చెను కోపము. 


ధర్మ హాన్తికై సిద్దపడిరయా 
నీవు - వారిని కాపాడ వలె 
నీ కప్రియమును కలిగిన గాని 
బాసచేసిన వరముల నిడవలె. 


వరముల వలన కీడు గలిగినను 
శిరసున దాల్చెద నన్న మాటలు 
నీవు పలికినచొ నేనే చెప్పెద 

మాట పోవునని మధన తండ్రికి. 


తండ్రి శపధమును నెర వేర్చెద నని 
నీవు శపధమును చేయుము రామా! 
అటుల చేసినచొ నేనే చెప్పెద ' 
అన్నది కక గడసరి పలుకుల, 


ఆ మాటలకు రామచంద్రుడు 
వ్యధతో కుమిలి పలికెను తల్లితొ 
'' అమ్మా ఎంతటి మాట పలికితివి 
నన్నా నివు శంకించుటది. 


అమ్మా! ఎల బ్రతికి యుండుట 
నికు తెలియనటు పలుకు చు౦టివా 
త౦డ్రికొరకు నే అగ్నిని పడనా 
విషము ముదముగ స్వకరించనా. 


తండ్రి కొరకు నే కడలిని దూకెద 
దశరథ ప్రభువు నాకు జనకుడు 
గురువే ఆయన - ఎలెడిరాజు 

ఆయన ఆనతి శిరో ధార్యము 


తండ్రి చెప్పినటు నేను చేయ వలె 
తప్పక నేను చేసెదనమ్మా 

రండవ మాట రాము డెరుగడు 
రెండు నాలుకలు లేవు రామునికి. 


అది విని కక ధెర్యము తెచ్చుకు 
రామచంద్రునికి సర్వము తెలిపెను 
పూర్వ కాలమున జరిగిన గాథ 
దేవాసురసంగ్రామపు సంగతి. 


52 


“రామా అప్పటి యుద్ధములోన 


అయో ధ్యాకాండము 


జటాజినములు ధరించి నీవు 


శరఘాతమునకు దశరథ విభుడు ద౦డ కాటవికి యిపుడే పోవలె 
బాధ నందిన సమయము లోన పదునాలుగేండ్లు అడవి నుండవలె 
రెండు మారులు రక్షి చితిని. నాటి వరములు తీర్పు తరుణ మిది. 
దశరథ ప్రభువు మెచ్చెను నాడు రామా వినుము వాగ్గానమును 
ఇచ్చెను రెండు వరములు నాకు నీవు చేసిన తండ్రి తరించును 
భరతుని పట్టము - నీ వనవాసము ధర్మహాని మరి కలుగదు వారికి” 
కోరితి నప్పటి వరములు నేడు. అనుచు తెలివిగా పలికెను కైక. 


నీకై తెచ్చిన సంబారములతొ 
యువరాజుగ నా భరతుని చేయుట 
పదునాల్గండ్లు దండకాటవికి 
వనవాసముగా నిన్ను పంపుట. 


మాటలు విని దుఃఖించె దశరథుడు 
అంతో యింతో కైక కలవరము - 
కాని రాముడు చలించ లేదు 
దుఃఖ ఛాయలు ముఖమున లేవు. 





నీ తండ్రిని నే కోరినవవ్వి అతడే రాముడు జగదభి రాముడు 
సత్యవర్తులని నీవును తండ్రియు అగ్ని పర్వతము పడినా కదలడు 
నిరూపించగా నీవు దలంచిన, అన్న మాటకి నిలబడు రాముడు 
వనవాస దీక్షకు నేడే పొమ్ము, అయోధ్య వాసుల గుండెల నేలును. 
1శ్రీరఘురాముడు॥ 
Ht 
19 వనవాసము చేతునని, కైకకు రాముడు ప్రతినగ చెప్పుట 
రామచంద్రునితొ అతి తేలికగా ఎప్పటి మాదిరి నాయనగారు 
శైక చెప్పినది - గుండి పగులు నది పలుకరించరు దయను చూపరు 
కానీ రాముడు చలించలేదు దిగులు వదలుము - నీ ముందటనే 
దిగులు లేక అట పలికి తేలికగ. జటా జనమ్ముల వనము కగెదను. 
“తల్లీ! నీవు కోరిన విధముగ మేలు కోరెడి మహాత్ము డాయన 
జరుగును సర్వము సందేహించకు త౦డ్రి- నాకు గురుదైవ సమానులు 
తండ్రి శపథమును తల దాల్సెదను నా మది పూర్తిగ తెలియును వారికి 
వన వాసమునకు నడతును నేను. ఆజ్ఞ మీరనని తెలియును వారికి. 


అయో ధ్యాకాండము 


భరత కుమారుని అభిషకించెడి 
కోరిక నాయన తెలపక పోయిరి 
అది నా హృదిని దహించుచున్నది 
భరతుని కొరకై అసువుల నిడెదను. 


మా యిద్దరిలో భేదము నెరుగను 
త౦డ్రి ఆనతిని తెలిపితి నీవు 

నీవు ముదముగ కోరితి నంటివి 
నీకు మాటను ఇచ్చి యుండిరి, 


మాట తప్పడు రాముడు తల్లీ 
రాజ్యము వదలుట పెద్ద విషయమా? 
తండ్రీ వంతతో దుఃఖిలు చుండెను 
వారిని నీవే ఊరడించ వలె. 


భరతుని ఇచటకు రావించ వలె 
రాజు ఆనతిని దూతల నంపుము 
తండ్రిగారు తను స్వయముగ నాతో 
చెప్పలేదు అను చింత వదలితిని. 


భరతుని త్వరగా రప్ప౦చ వలె 

నే నిట నుండే వనమున కేగెద.” 
అనుచు రాముడు పలుకు చుండగా 
అనందించెను కేకయపు త్రి, 


ఆలసించక అమిత విక్రముని 
అడవి కంపగ యోచన చేసి 
అన్నది కైక - “రామా! నీవు 
అంత వరకును ఆగుట ఎల? 





అనుకొన్నటుల దూతలు పోదురు 
అతి తొందరలో భరతుడు వచ్చును 
అంగీకారము నిచ్చితి వివ 

అడవుల కేగుము ఇపుడే నీవు. 


ఈ విషయమును తండి విశదముగ 
నీకు చెప్పుటకు మాటలు రాక 
ముఖము చెల్లక మిన్న కుండిరి 
అంతకు మించిన దుఃఖము నెరుగరు, 


నివు అయోధ్య వదలిన వెంటనె 
ఆయనగారి దిగులు తగ్గును 
అంతవరకు స్నానాదులుచేయరు 
అన్న పానములు ముట్టరు వినుము. 


కొవున రామా! కావుము వారిని 
కానల కీవు కదలుము నేడే 

నీతో పలుకగ మాటలు రాక 
మూగవోయి నట్టు౦డెను తండ్రి” 


రామచంద్రునితొ కైక పలికినవి 
వినబడు చుండెను దశరథ రాజుకు 
వశము తప్పెను ఛీత్కరించుచు 
లేవ లేకను పాన్సున పడెను 


రామచంద్రుడు కలవర పడెను 

ఉపచారమ్ములు చేసెను తండ్రికి 
నైక మాటలు మదిలో మెదలెను 
కానకు పోవుట మేలని తలచెను. 


54 


త౦డ్రీ గురించి యోచన వదలను 
త౦డ్రి క్షేమము తన కర్తవ్యము 
కానకు కదలిన తండ్రి మనసుకు 
ఊరట కలుగును అని తలపోసెను. 


వినయము నిండి రామచంద్రుడు 
కైకతొ పలికెను అమ్మా! వినుము 
రాజ్యకాంక్ష నా కసలే లెదు 

బుషవలె మనుగడ కో రితినమ్మా! 


ధర్మమె నాకు శిరో ధార్యము 
త౦డ్రి మాట జవదాటను నేను 
తండ్రికి ముదమగు ఏపని నైనా 
చేతును తల్లీ - అది నా వ్రతము 


పితృవాక్య పరిపాలన - సేవలు 
పుత్రుని ధర్మము కావున నేను 
తండ్రి మాటకై వెనుదీయకను 
ప్రాణములైనా విడతును తల్లీ! 


తండ్రి స్వయముగా చెప్పక పోయిన 
త౦డ్రి యానతిని తెలిపితి వీవు 
తప్పక వనముకు పోదును తల్లీ! 
పదునాల్లేండ్లు కానల గడపెద. 


దేవత సమమగు తల్లివి నీవు 

నీ ఆనతిని తల దాల్సెదను 
భరతుని పట్టము నా వన వాసము 
నీవు చెప్పినా చేతును తల్లీ! 


అయో ధ్యాకాండము 


స్వల్ప విషయము ఘనముగ నెంచి 
వరముగ తండ్రిని కోరితివా నువు? 
నా స్వభావము తెలియక పోతివి 
నా గుణములను ఎరుగక పోతివి. 


“వినుమిది తల్లి! ఇపుడే నేను 
కన్న తల్లి కడ శెలవందుకొని 
దుఃఖపడుచును సీత యున్నచో 
ఊరడించి మరి కానకు సాగిద. 


అంతకు మించిన జాష్యము చేయను 

వింటివ తల్లీ! నమ్ముము నన్ను 

రాజ్య పాలనము పితృ సేవలు 
భరతునిచే నువు చేయించ వలె. | 


పితృ సేవలు పుత్రుని ధర్మము 
అందుకు మరిమరి చెప్పు చుంటిని 
విహిత ధర్మము చేయించనగు 
అట్టి భారము నీదే తల్లీ! 


కంట నీటితో దశరథ రాజు 
రామచంద్రుని పలుకులు వినెను 
అలవలె హృదిలో దుఃఖము ఎగసెను 
ఒక్కసారిగా బావురుమనెను. 


రామచంద్రుడు వినయము నిండి 
తండ్రి పదములకు నమస్కరించెను. 
కైక పదములకు వందన మిడెను. 
భక్తిగ వారికి ప్రదక్షణించెను. 


అయో ధ్యాకాండము 


ప్రశాంత వదనము కలిగిన రాముడు 
అంతఃపురమును దాటి వచ్చెను 
సర్వము (గ్రహించి క్రోధము నిండిన 
లక్ష్మణమూర్తిని గాంచెను వెలుపల. 


అభిషేకముకై తెచ్చిన యట్టి 


'సంబారములను తిలకించకనే 


మదిలో వేదన అన్నది లేక 
మనుజోత్తముడు సాగెను ముందుకు. 


అభిషేకమ్మది ఆగిపోయెను 
వనవాసమ్మది కర్తవ్యమయ 
ధీరసత్తముడు రామచంద్రుడు 
రెంటిని ప్రియముగ స్వకరించెను. 


మబ్బు లున్నను చంద్రుని కాంతి 
మాసిపోదు గద - అటులే రాముడు 


మది సంక్షో భము అన్నది లేక 


పురుషోత్తముడు భాసిలినాడు. 


"ముఖ కాంతులవి తరగకున్నవి 


మానావమానము సుఖదుఃఖములను 
ద్వ౦ద్వమ్ములకు అతీతుడైన 


యోగీంద్రుని వలె నడచెను రాముడు. 


55 


శ్వేత ఛత్రము వలదని పలికెను 
వింజామరలను తిరస్కరించెను 
వెండి రథమది వద్దని పలికను 
రాజ లాంఛనములన్నియు కాదని. 


కన్నతల్లి తన కొసల్యమ్మకు 

స్వయముగ విషయము చెప్పగ నడచెను 
మిత్రులు వాతులు దుఃఖించెద రను 
జాలి మాత్రము రాముని కున్నది. 


అతి చనువెన ఆప్తులు కూడా 

రాముని ముఖమున ప్రసన్నతను గని 
జరిగిన విషయము తెలియక పోయిరి 
రాముని హృదయము తెలియగ వశమా! 


శరశ్చంద్రునిగ సహజ కాంతితో 
అప్రియ మసలే కనబడ నియక 
కుశల ప్రశ్నల పలుకరించుచు 
గంభీరముగా నడచెను రామడు. 


అన్ని గుణములలొ అన్నకు సరియగు 
లక్ష్మణమూర్తియు దుఃఖము నిండి 
రాముని అడుగుల నడువ సాగను 
రాముడి అతనికి సర్వస్వమ్ము. 


ఆనందముతో కళకళ లాడెడి 
కౌసల్యమ్మ మందిరమ్మునకు 


రామలక్ష్మణులు చేరిరి అపుడు 


రాముడు ముందుగ నడచు చుండెను. 


1శ్రీరఘురాముడు॥ 


hp 


56 


20 


35 భవనమును వదిలి ముందుకు 
రాముడు సాగుట గాంచిన కాంతలు 
దుఃఖము నిండి ఎడువ సాగిరి 


అంతఃపుర మది మునిగి దుఃఖమున. 


“రాముడు కానకు కదలు చుండెను 
రాముని విడచి బ్రతుకుట ఎట్లు? 
తల్లుల మాదిరి మన లందరిని 
గౌరవించుచు సేవలు చేసెను 


మనసుకు శాంతము కూర్చిడి వానిని 
మన రఘురాముని అడవికి పొమ్మని 
మూర్భత్వముతో రాజు చెప్పెను 

అనుచు రాజును పరుషము లాడిరి, 


లేగలు పోయిన గోమాతల వలె 
అంతః పురమున స్త్రీ సమూహము 
బిగ్గరగా విలప౦చ సాగిరి 

వశము తప్పి రోదించ సాగిరి. 


దుఃఖ జలధిని మునిగిన రాజు 
స్త్రీల దుఃఖము రో దన వినెను 
నిందా వాక్కులు వినబడి నతనికి 
మూర్చిలి పడెను శయ్య మీదనే. 


కొసల్యమ్మ అంతఃపురముగ 
అడుగిడు రాముడు వినెను రోదన 
నిట్టూర్పులతో దృఢ చిత్తముతో 
ము౦దుకు సాగిను మత్తే భము వలె, 


అయో ధ్యాకా౦డ 


.కెక కోర్కెలు విన్న కౌసల్య దుఃఖము 


అంతఃపుర ద్వారమ్ము వద్దను 
ద్వారవాలకులు రాముని చూచిరి 
జయజయ ధ్వనులతో కీర్తించుచును 
నమస్కరించిరి పుణ్య శీలునికి. 


రెండవ కక్ట్యలొ విప్రోత్తములకు 
రామచంద్రుడు వందన మిడిను 
మూడవ కక్ష్యలొ నుండెడి స్త్రీలు 
రామలక్ష్మణుల రొశీస్సుల నిడి 


కౌసల్యమ్మకు చెప్పుట కొరక 
పరుగిడి రపుడు గృహములోనికి 
రాత్రి యంతయు పట్టపు రాణి 
జాగారముతో పూజలు చేసెను. 


తనయుని క్షమము తలచుచు మాత 
విష్ణుదేవుని పూజను చెసెను 
విప్రోత్తములతొ శాస్రోర్తముగా 
హోమాదులను చేయగ చెప్పెను. 


ధవళ కాంతితో మెరుయుచునున్న 
పట్టు వస్త్రమున మాతృమూర్తిని 
కౌసల్యమ్మను రాముడు చూచెను ' 
శుభకర ద్రవ్యము లచ్చట గాంచెను. 


తెల్లని పూవుల మాలలున్నవి . 
వెరుగు, నేయి, అక్షత లున్నవి 
పూర్ణకుంభములు హవిస్సు లున్నవి 
లాజలు మొదలగు వస్తువు లున్నవి. 


అయో ధ్యాకొాండము 


మంగళ కరమగు (ప్రదేశముందు 
మంగళకారిణి కొసల్యమ్మను 
మంగళమూర్తి రాముడు గాంచెను 
మాత గాంచెను వచ్చిన తనయుని. 


వ్రత నియమాదుల కృశించి యున్నను 
తేజోమూర్తిగ వెలుగులు చిమ్ముచు 
జలతర్పణమును చేయుచు నున్న 
తల్లిని గాంచెను వచ్చిన తనయుని, 


పిల్లను తన దరి చేర్చుకు మురిసే 
పెంటి గుజ్జమును పోలు ప్రేమతో 
తనయుని వద్దకు అతి తొందరగా 
అమ్మ చేరినది ఆనందముగా. 


భక్తి వినయముల రామచంద్రుడు 
సాష్టాంగముగా ప్రణామ మిడగ 
ఆనందముగా ఆ మహరాణి 
కౌగలించుకొని శిరసు మూర్కొని. 


పలికెను అపుడు “రామా వినుము 
నీ పూర్వీకులు రాజ బుషులయా! 
పరమ ధార్మికులు మహానుభావులు 
వారితొ నీవు సముడవు కావలె. 


వారిని బోలు దీర్భాయువుతో 
యశము గడించి ధర నేలవలె 
వంశ ప్రతిష్టకు వన్ని తెచ్చెడి 

ధర్మ మార్గమున చరించ వలెను.” 


ఆశీస్సులతో తల్లి పలికెను 
“అభిషేకమునకు సమయము అగును 
త౦డ్రిని గనుము సత్య సంధుడు 
యువరాజుగ నిను అభిషేకించును. 


ఉపవాసముతో నీరసించితివి 
తెల్లవారినది - దైవ ప్రసాదము 
ఆరగింతువు రమ్మని పఏలచి 
పీట వేసినది వడ్డన చేయగ. 


కన్నుల నీరు గిర్రున తిరుగగ 
తనయుడు అనెను! "అమ్మా! వినుము 
నీకు తెలియని విషయము వినుము 

నా కొర్టై నువు దుఃఖపడెదవు. 


నీవు, సీతయు లక్ష్మణమూర్తియు 
నన్ను గురించి వంత నొందెదరు 
ద౦డకాటవికి వోవుచుంటిని 
దర్భాసనమున కూర్చొనవలెను. 


రాజోచితమగు వంటలు దొరకవు 
వేనభో జనము లభించునమ్మా 
అడవులయందు పదునాల్లండ్లు 
గడపగ వలెను అది నిర్ణయము. 


భరత కుమారుని అభి షకమ్ము- 
నా వనవాసము నిర్ణయమయినది. 
అనుచు రాముడు పలికినయం౦త 
కుప్పగ కూలెను ఆ మహరాణి 


37 


58 


నరికి వేసిన తరుశాఖ వలె 

గాలికి పడిన కదళీ తరువై 
నేలను బడినది ఆ మహరాణి 
అలసిన గుజ్జిము తీరుగ బడినది. 


తల్లిని రాముడు లేవదీసెను 
అప్యాయముగా సపర్య చేసి 
ధూళిని దులిపి కూర్చొన బెట్టెను 
కంటి ధారతో తల్లి పలికను. 


“రామా నిన్ను కన్నది ఇందుక? 
ఇంతటి దుఃఖము నందుట కొరకా 
అసలు బిడ్డలే పుట్టక పోయిన 
గొడ్రాలుగ ఆ దుఃఖము మెలగు. 


సుఖము లెరుగను సంతస మెరుగను 
ఐశ్యర్యములు కోరి ఎరుగను 
తనయునివలన సుఖపడనుండగ 

ఈ విధముగను విధి వ క్రించెను. 


ఇంతటి వరకు పట్ట మహిషిని 
ఇకపై సవతులు గేలి చేతురు 
నీవిట నుండగ సవతిటు చేసెను 
నీ పరోక్షమున నాగతి ఎమి. 


తేలిక మాటలు హృదయశూలములు 
వినుచు దుఃఖము భరించలేను 
బ్రతుకుటకన్న మరణము మేలగు 
కైక దాసితోసమాన మగుదును. 


అయో ధ్యాకా౦డము 


కైక కుమారుడు ఏమనునో యని 
భయపడి నాతో పలుక రెవ్యరును 
సేవకులుండరు - ఫోటు మాటలను 
ఎ విధముగ నే భరింతురామా! 


యువరాజగుదువు అన్న ఆశతో 
పదిహేడేండ్లుగ లెక్కిడుచుంటిని 
ఇంతటితోనది తీరిపోయినది 
తేలిక మాటలు భరించలేను. 


చందమామను పోలెడి ముఖమును 
చూడకుండ నే బ్రతుకుట ఎట్లు 
ఉపవాసములు, దానధర్మములు 
వ్రత నియమాదులు వ్యర్థమైనవి. 


నేను చేసిన తపస్సు అంతయు 
చవిటి నేలలో విత్తుగ మారిను 
వరదకు బలమగు గట్ట పగులును 
ఇంతటి వంతకు గుండియ పగలది? 


గుండియ కాదిది బండరాయి యగు 
పగుల కున్నది ఇంత దుఃఖమున 
లేడిని సింగము కబలళించినటు 
యముడు నన్ను మరి గొనిపోకుండిను. 


యమలోకములో చో టులేదని 
చావు ఇంకను రాలేదేమో! 
గుండియ, తనువు, ఇనుషవి ఏమో? 
పగులక నిలచెను యింత క్లేశమున. 


అయో ధ్యాకాండము 


రామా! కాలము వచ్చు వరకును 
కాలుడు కబురును సంపడుకాదా 
కృంగి కృశించి దుఃఖించవల 

_ కోరిన వెంటనె మృత్యువురాదు. 


దూడ వెంబడి నడచు గోవుగా 

నీ వెంటను నే వచ్చెద రామా! 

ని ముఖబింబము చూచుకొనుచును 
(బతుకు చుందును బంగరు తండ్రీ 1” 


తం(డి మాట జవదాటని తనయుడు 
రామచ౦ద్రుడని తెలిసియున్నను 
బందీ కృతుడగు బాలుని గాంచి 
ఏడ్చిన కిన్నెర సవల నేడ్చెను. 


21 


కొసల్యమ్మ విలపంచుట గని 
సుమిత్రసుతుడు పలి నప్పుడు 
“తల్లి వినుము! రామచంద్రుడు 
కానకు కదలుట సరిగా దమ్మా! 


స్రీ మాటలకు లోబడి తండ్రి 
వృద్ధుడగుటచే యోచన లెక 
విషయలోలుడై ఆనతి నిడినచొ 
ఆచరించుట సరిగాదమ్మా 


రాజ్య బహిష్కరమగు నేరమ్ము 
రాజద్రోహము ఎమి చేసెను 
అజాత శత్రువు, ప్రజావాతుడగు 
అన్నను అడవికి పంపుట ఎల? 


బుజువర్తనుడు విజితేంద్రియుడు 
కక మొదలగు శత్రు పక్షమును 
మనసు నిండుగా ఆదరించెను 
అంతటి సుతునా అడవికి పంపుట? 


॥శ్రిరఘురాముడు॥ 


CRE 
రాముడు తన స్థిర సంకల్పమును తెలుపుట 


మన్మథవశుడై యువకుని మాదిరి 
త౦ద్రి నడచెను - ధర్మ దూరమది 
రాజనీతిని తెలిసిన తనయుడు 
అతని ఆనతి ఆమోది౦ంచడు. 


విషయము బయటకు పొక్కకముందే 
అన్నా! రాజ్యము వశము చేసుకో 
ధనుర్జారినై ప్రక్కన వుందును 

దండ ధరునివె నీవు నిలతువు. 


నిన్నెదిరించే విరపుంగవులు 
అయోధ్యలోన లనేలెరు 
తొందరపడి మరి ముందుకు వచ్చిన 
నిర్మానుష్యము చెతును నగరము. 


భరతుని భృత్యులు - కకవాతులను 
ఎదురు నిలచిన తుదముట్లంచెద 
కెక పంపగా రాజే వచ్చిన 


చంపుటొ - చెరలో నుంచుటొ చేతము. 


99 


60 


కామవశుడయి వివేక మెరుగక 
యుకాయుక్తము తెలియక పోయిన - 
తండ్రియైనను దండన కర్ణుడు 
నీకు తెలియని ధర్మము కలదా! 


నిన్నూ ప్రజలను త్రోసిరాజని 
భరతుని రాజుగ చేయగ సాధ్యము? 
నీదగు రాజ్యము దశరథరాజు 
కైక కీయగా తలంచెనెందుకు? 


ఏ బలముతొ మన దశరథ ప్రభువు 
ఇంతటి పనికి సిద్ధపడెనయా!”' 
అనుచు లక్ష్మణుడు అవేశముతో 
కౌసల్యమ్మతొ పలికెను అపుడు. 


“తల్లీ! నేను రామానుజుడను 

. అన్నను వదలను అనుసరింతును 
అడవులకి నా పోదును అన్నతొ 

నా ధనుస్సువై ప్రతినగ చెప్పతి. 


నేను చేసిన దానధర్మములు 
యజ్ఞయాగముల మిద ఆనగొని 
పలుకుచుంటిని - విను మహరాణి! 
రాముని కొరకై అగ్నిని బడెదను. 


నీ దుఃఖమును తీర్చెదనమ్మా 

నా పరాక్రమము చూపెద నిపుడే. 
అనుచు లక్ష్మణుడు పలుకుచుండగా 
కౌసల్యమ్మ పలికి రామునిళతొ. 


అయోధ్యాకాండ 


“నాయన రామా! వింటివ నీవు 
తమ్ముడు చెప్పినదంతయు వఏంటివ? 
బాగుగ యోచన చేయుము తండ్రీ 
సవతి చెబ్బనది అధర్మమైనది. 


నైక మాటలు ధర్మము అనుకొని 
అడవులకేగగ నిశ్చయించితివి 
ధర్మాధర్మము నీకు తెలియదా 
అడవికి పోవుట ఆలోచించకు. 


ధర్మమ్మును నువు ఆచరించుటకు 
ఇచ్చట వుండి నా సేవలలో 

కొలము గడుపుము, మాతృ సేవయది 
పుత్రుని పాలిటి పరమ ధర్మము. 


తల్లి సేవలు కళ్యపుడెంతో 

నియమ బద్దుడై చేసెను కాదా 
స్వర్గవాసము లభించి నతనికి 
ప్రజాపతిగను యశము గడించెను. 


త౦డ్రి పూజలు చేతునంటివి 
తల్లిని నన్ను నువు పూజించుము 
అడవికి పోవుట వలదని నుడివితి 
ఆచరించుము ఆ విధముగను. 


అడవికి నీవు పోదునంటివా 
నీతో నడచెద అదియే మనుగడ 
నన్ను కాదని నివు నడచిన 
ప్రాయోపవేశము చేసెద నిచట 


అయో ధ్యాకాండము 


పిప్పలాద బుష పుంగవృనెడల 
అధర్మమ్ముగా నడదినందుకు 
పుణ్యనదుల ప్రభువైన కడలికి 
బ్రహ్మ హత్య వాపమ్ము కలిగను. 


నే నిచ్చటనే కృశించి మడసిన 

నీకు పాపము కలుగును కావున 
నా మాటవిని! అంతటి ఆపద 
కొనిరావలదు అని బ్రతిమాలెను. 


అంతట రాముడు ధర్మ విహితముగ 
తల్లితొ పలికెను ' అమ్మా! వినుము 
త౦డ్రి మాటను అతి క్రమించను 

న పదములకు ప్రణామ మిడెద. 


త౦డ్రి మాట విని ధర్మనిరతుడు 
“కండువు' మహబుషి గోవధ చేసెను 
పరశురాముడు తల్లిని నరకెను 
సగరులు భూమిని త్రవ్వి - మడసిరి. 


ఎతృవాక్య పరివాలకు లెందరొ 
సద్గతినందిరి జననీ! వినుము 
క్రొత్తగ నేను చెప్తుటలేదు 
వారి త్రోవలో నడచెద నేను. 


పితృవాక్య పరిపాలన అన్నది 

పరమ ధర్మము పుత్రుని కిలలో 
అది నమ్మితిని- వదలను దానిని 
మది నిశ్చయము తెలిపితి తల్లీ. 


61 


ఐతృవాక్య పరిపాలన వలన 

ఎట్టి అఘుమును కలుగదు త్రల్తి 

నికు వంత నే కలిగించితిని.” 

అనుచు అనుజునితొ పలికెను రాముడు. 


“సోదర! నీకు నాపై ఎంతటి 
అభిమానమ్ము కలదో తెలియును 
నీదు బలమది తెలియును నాకు 
అమ్మ దుఃఖమున మునిగి యున్నది. 


వాస్తవ మెరుగక పుత్ర ప్రేమతో 
దుఃఖము నున్నది లక్ష్మణ మూర్తీ 
పురుషార్థములకు ధర్మము, మూలము 
సత్యము నిలచిన ధర్మము నెలకొను. 


ఇప్పుడు నాకు, సత్య, ధర్మములు 
ఆచరించు అవకాశము కలిగెను 
ఏతృవాక్య పరిపాలన వలన 
దొరికినదయ్యా! చక్కని సమయము. 


తలిదండ్రులకు వేద విదులకు 
ఇచ్చిన మాట తప్పుట దోషము 
ఆనతి నిడినది కన్నత౦డ్రియే 
ఆనతి తెలిపెను కెకయమ్మ, 


క్షత్రియ. ధర్మము కోప స్వభావము - 


-_ వెరగనీయకు ఈ సమయములో 


నా మార్గమును అనుసరించుము' 
అనుచు రాముడు తమ్మునితో నని, 


62 


తిరిగి పలికెను మాతృమూర్తితో 

“అమ్మా! నేను వనమున కేగెద 
వనవాసమ్ము తప్పదు తల్లీ 

నా ప్రాణముపై ప్రతినగ చెప్పితి, 


స్వర్గము నుండి యయాతిరాజు 
భూమికి జారితిరిగి స్వర్గమును 
చేరినట్టుగా - అడవులకగి 

వ్రతము తీరగా పురము చేరెద. 


ప్రభువు ఆనతి మనమందరము 
తలదాల్బవలె నికు తెలియదా 
అదియే ధర్మము కావున తల్లి! 
ఆశీస్సుల నిడి పంపుము నన్ను. 


అభిషేకమునకు సమకూర్చినవి 
భరతుని అభి షకమ్మున కిమ్ము 
దుఃఖము వలదు ధెర్యము నుండుము 
నా వనవాసము ధర్మ సమ్మతము. 


తనయుని మాటలు విని కౌసల్య 
ధుఃఖము నిండి మూర్చిలి పడినది 
కొంత సేపటికి తెలివి గలిగినది 
తనయునితో నిటు పలికి దుఃఖమున. 


“నాయన రామా! నువు దరిలేక 
బ్రతికి యుండుట వ్యర్థము కాదా 
పరలోకములో సుఖములు వలదు 
'కంటిముందు నీ వున్నచొ చాలును.” 


అయో ధ్యాకాండము 


అనుచు బాధతో కౌసల్యమ్మ 
తెలివితప్పి తా నేలను బడినది 
తల్లి- తమ్ముల నడుమ రాముడు 
స్థిర సంకల్పుడు చెదరక నిలచెను. 


నిశిలో అడవిలొకొరవులు చేకొని 
అడ్డగించెడి వేటగాండ్రను 
లక్ష్యపెట్టక సాగు మదకరిని 
తలపించినది రాముని లక్ష్యము. 


ధర్మ మార్గమును అనుసరించుకొని 
సాగుచున్నది రాముని మనసు 
అంతట రాముడు అనునయముగను 
లక్ష్మణమూర్తితొ పలికను అచట. 


“సోదర! నీకు నా యెడనున్న 
మమత తెలియును - కానీ నీవు 
నామది తెలియక నా తల్లివలె 
బాధకు నను గురిచేయుచుంటివి. 


ధర్మమువలనే పురుషార్ధములు 
సిద్ధించును విను నిస్సందేహము 
అనుకూలవతి యైన భార్యతో 
ధర్మార్ధ కామములు లభించుగాదా. 


ధర్మ పథమును వదలని వానిక్‌ 
పురుషార్థములు సిద్ధించునయా 
అర్ధకామములె లెక్కిడువానిని 

లోకము తప్పక గర్జించునయా. 


అయో ధా(కా ౦డము 


దశరథ ప్రభువు మనకు తండ్రి గద 
ఆయన మనకు గురువును రాజు 
కావున ఆనతి వాలించవలో 

కాదను శక్తి మనకు లెదు విను. 


ధర్మదూరుడు పాపకర్కుడు 
త౦డ్రీ మాటను కాదన గలడు 
నే నావిధముగ చరించ జాలను 
పితృవాక్య పరిపాలన నా విధి 


భరత కుమారుని అభిషకమ్ము 
జ్యేష్ణకుమారుని వనవాసమ్ము 
వరముగ తండ్రి ఇచ్చెను గావున 
వాటికి విఘ్నము కలుగ కూడదు. 


కౌసల్యమ్మకు పెనిమిటి రాజు 
రాజు అనతిని తలదాల్బవల 
భర్త వుండగా అనాధ మాదిరి 
కొడుకు వెంబడి రాకూడదయా! 


అనుచు రాముడు తల్లిని చూచి 
“ ఓ మహరాణీ! నేను ఇప్పుడే 
వనవాసమునకు సాగుచుంటిని 
ఆశీస్సుల నిడి పంపుమునన్ను. 


తల్లీ! ఇప్పటి రాజ్యము కొరకు 
ఎల్లప్పటికి నిలబడు కీర్దిని 
కాదనలేను - ధర్మము వదలను 
రాజ్యసుఖములు కోరను నేను.” 


మదిలో మాట సూటిగ జెప్ప 
ఒ౦టిగ కానకు కదలగ నెంచి 
కొసల్యమ్మకు మనసు నిండుగా 
ప్రదక్షిణీంచెను రామచంద్రుడు. 


(శ్రీరఘురాముడు॥ 


LI 


2 2 దైవబలము అతీతమైనదని రాముడు చెప్పట 


కోపవశుడయి కన్నులెర్రబడి 
బుసల మాదిరి శ్వాసను వదలుచు 
జ్వలించుచున్న అగ్నిని పోలిన 
లక్ష్మణమూర్తిని గాంచెను రాముడు. 


ఆవేశములో నున్న తమ్ముని 
అనునయి౦చక సాగుట తగదని 
రామచంద్రుడు పలికెను ప్రియముగ 
“సోదర! కోపము ని గ్రహించుము. 


నా కవమానము జరిగినదనుచు 

మది తలబోయకు శాంతి వహించుము 
వనవాసమునకు సాయము చేయుము 

వలయు వస్తువులు సమకూర్చుమయా! 


పదునాల్గేండ్లు గడచిన తదుపరి 
సుఖముగ వత్తునొ రానో అనెడి 
శంకతొ అమ్మ వున్నది సోదర 
ఆమెను నీవు ఊరడించవలె. 


64 


పదునాల్లండ్లు ఇట్టె గడచును 
అనుచు అమ్మను ఊరడించుము 
మాటలలో మరి జాగు జరిగిన 
కెకా దేవికి సందేహమగు. 


నీ ప్రోత్సాహము లభించగానే 
వనవాసమ్ము మానితి ననుకొని 
కైకమ్మచట అనుమానించును 
ఇచటి దుఃఖమును చూడగలేను. 


నాయనగారు సత్యసంధులు 
భువిలో సుఖములు బడసినవారు 
భార్య కో రికనెరవేర్చనిచో 

ఇచ్చిన వరములు అసత్య మగును. 


అసత్యవాదిగ మన జనకుడట 
పరలోకములో బాధలు పడెదరు 
ఇది అంతయును నాయనగారు 


తలంచి - మదిలో వ్యథతో నుండిరి. 


ఆలశ్యమునకు తావునీయను 
తండ్రి దుఃఖమును తొలగించెదను 
నేరుగ సాగద వనవాసమునకు 
ఆనందముగా నడచెద నేను. 


జటావల్కలము కృష్ణాజినములు 
కమ౦డలాదులు ధరించి నేను 
కనబడినంతనె కెకాదేవి 
కొడుకును తలచి మురసిపోవును. 


అయో ధ్యాకా౦డమ 


ఏతృవాక్య పరిపాలన ధర్మము 
అనుచు నుడీవితిని ఇప్పుడు వినుము 
ఆలోచించగ మది కిటు తోచును 
దైవిక మిదియని తెలియుచున్నది. 


నిర్ణయించిన అభిషేకమ్ము 
వనవాసముగా మారిపోయినది 
కన్న కొడుకువలె ఆదరించెడి 
కెకమ్మే నను కానకు పామ్మని. 


భరతుని - నన్ను ఒక్క తీరుగా 
అభిమానించే మాత - తానుగా 
కానకు పొమ్మనె - వింతను గనుము 
ఇది యంతయును దైవికమయ్యా! 


ఉతమ కులమున పుట్టిన అతివ 
భర్త యెడల తా నణకువగలది 
అంతటి ఆమె సిగ్గును వదలి 
భర్తను ఇటుల నిలవేసినది. 


భర్తను అంతటి కోరిక కోరెను 
ప్రియపుత్రుని తా కానకు పొమ్మనె 
దీని కంతకూ దైవము మూలము 
దైవానికి ఇల తిరుగు లేదయా. 


ఊహించనివి జరిగినప్పుడు 

దైవము అనుచు తెలియుచుండును 
జరిగెడి దసలే తెలియదు ముందుగ 
కావున దైవము స్వతంత్రమైనది. 


న. 
టమ సె 
ల ళ్ళస 
ఇక్‌ © 
య్‌ 
కో (| 
గా 


అయో ధ్యాకా ౦డము 


ఎంతో శ్రద్దగ చేసిన పనులకు 

ఫలితము దొరకదు కొన్ని ససుయముల 
శ్రమ లేకుండా చేసిన పనులకు 
ఫలితము దొరకును - దెవికమ్మది. 


కావున మనము ఫలితమ్ములను 
అను భవించవల - తలను దాల్బవల 
దైవము నెదిరి నిలువగలెము 
దైవబలమది అజేయమైనది. 


మనో నిగ్రహము కలిగిన బుషులు 
క్రోధమునందుట దిఎకమయ్యా! 
అంతయు చూచి తెలిసితి నిటుల 
మనో నిగ్రహము వంత తీర్చినది. 


సోదర! నివు ఆలోచించుము 
దుఃఖము తొలగును అనుచు రాముడు 
అభి షకముకై తెచ్చిన జలముల 
తపోస్నానము చేసెద ననెను. 


వంటని రాముడు సరిదిద్దుకొని 
పలికెనప్పుడు - ఈ కలశమ్ముల 
జలము తెచ్చిరి అభిషకముకి - 
కావృన దీనిని తాకగ రాదు. 


స్వయముగ నిటిని చెదుకొందును 
వ్రత్రఃస్నానమును ఆచరించెద 
రాజ్యలక్ష్మి నను దూరము నుంచెను 
దుఃఖము వలదు! వినుము సోదరా! 


రాజ్య వాలనము కన్నను సోదర! 
వనవాసమ్ము శుభముల నిడును 
కకమ్మసలె హేతువు కాదు 

దైవ ప్రభావము చేసినదిటుల. 


॥శ్రీరకఘురాముడు॥ 


htt 


2 చే కోపమునున్న సౌమి త్రిని రాముడు శాంతపరచుట 


ధర్మ పధమును నమ్మిన రాముని 
ధర్మ బోధనలు తమ్ముడు వినెను 
మదిలో ఎంతో పొంగి పోయినను 
వనవాసమ్మని కృంగిపోయెను. 


తిరిగి క్రోధము ఎగసె నొక్కపరి 
బుసల సర్పమై కన్ను లెగ్రబడె 
కోపము నిండిన సింహమాయెను 
కృద్ద గజముతొండమ్ము విసరినటు. 


కరమును గట్టిగ విదలించుచును 
కను బొమ్మలను చిట్టించుచును 
అన్నను చూచి సూటిగ పలికను 
మదిలో నున్నది తెలిపెను ఇటుల. 


“పితృ వాక్యమును గౌరవించనిచా 
ధర్మహాని యని భయపడుచుంటివి 
ఇతరులు కూడ ధర్మదూరులై 
అనుసరింతురని నిభయమయ్యా! 


66 


ధర్మాత్మునిగా లోకులు నిన్ను 
పరిగణించరని తలంచు చుంటివి 
నువు కల్పించుకునున్న (భాంతి యది 
వనవాసముకి సాగనెంచితివి. 


పైగా, నీవు దైవము అనుచును 
పలుకుచుంటివి తగదిది నీకు 
దైవము తనుగా ఏమియు చేయదు 
దానికి కావలె ఆశ్రయమన్నది. 


అసహాయులును ఆశక్తులున్ను 
దెవమ్మునకు తల ఒగ్గిదరు 

విరులు శూరులు తిరస్కరింతురు 
క్షత్రియ శ్రష్ణుడ పలుకుట తగదటు. 


వక, దశరథులు అధర్మ వర్తులు 
ఆ విషయము నువు తెలియక పోతివి 
కపట వేషముమున కొందరు ఇలలో 
ధర్మపన్నములు చదివెదరయ్యా. 


కైక దశరథులు ఆప్యాయతను 
కనబరచుచును పన్నిన వల ఇది 
ముందుగ వారు నిర్ణయించుకొని 
చేసిరి ఇటుల తెలియకపో తివి 


అటుగాకున్నచొ అంతటి రాజు 
ఆనాడన్న వరములు ఇవ్వడ? 
అతడా విధముగ ఉపేక్షించిన 
అమ్మ కైక తా నాగి యుండునా? 


అయోధ్యాకాండ 


పోనీ అది యే నిజమనుకున్నను 

ఇది యా సమయము వరము లడుగుటకు 
చక్కగ పన్నిన కుట్రయే యిది 

కావున, కాదన దోషము లేదు. 


వీరపుంగవా జ్యేష్ణుడ వీవు 
రాజ్యార్థతను కలిగినవాడవు 

నీ వుండగను నీ తమ్ముడు తను 
రాజ్య మేలుట ధర్మ విరుద్దము. 


పితృ వాక్యమే ధర్మమనుకొని 
అభిషేకమునకు సమ్మతించితివి 
అదే తండ్రి తా నాదేశించగ 
అడవుల కేగగ తలంచినావు. 


నిన్నటి ధర్మము నేటికి మారెను 
అటుల మాంది ధర్మము- ధర్మమా? 
అట్టి ధర్మమును కాదనవలెను 

నీవృ ధర్మమని తలంచుచుంటివి. 


అది ధర్మమని నీవు తలంచిన 
దశరథరాజు కామవశుడయి 
ముద్దుల భార్య మోహములో బడి 
పలికనట్టిది అధర్మమగును. 


నీవారే నీ శత్రువులైరి 
కానకు పంపెడి కుట్ర చేసిరి 
వారి కోరికను కాదనవలెను 
ఎదిరి నిలువగల వీరు డవీవు. 


అయో ధ్యాకొ ౦డము 


దెవికమ్ముగా వారిద్దరును 
పలికిరి అనుచు చెప్పితి బివు 
అట్టి దైవమును లక్ష్యపెట్టకు 
ఆ దైవమును గురిగానెంచను. 


ధైర్య వంతులు నిశ్చల ప్రతులు 
మనో ధెర్యమున అట్టి దైవమును - 
జంకక నిలచి - అణచివెతురు 
పురుష శక్తితో దానిని గెలతురు. 


దైవము - మానవ శక్తులలోన 
ఏది గొప్పదో చూచెద నేను 

అభి షకమ్మును విఘ్నపరచిన 
దైవము నిపుడే అంతము చేసెద. 


మదించి పరుగిడు గజమును మావటి 
అంకుశమ్ముతో మరల్చి నటుల 
నేర్పుగ నేను దైవము నిపుడే 
మళ్ళించెదను పురుష శక్తితో, 


సురనాధుడును ముల్లో కమ్ములు 
ఎదిరి నిలచినను నీ అభిషేకము 
ఆపలేరు వినునిలచితి నచట 
దశరథరాజు నిలబడ గలడా! 


వనవాసమ్మును చేయించుటకై 
కుట్ర పన్నిన వారిని నేను 
పదునాల్గండ్లు వనముకు పంవెద 
కైక దురాశను త్రుంచెద రామా! 


కక దశరథుల కిద్దర కివుడు 
దైవము అనుకూలమ్మని తలచకు 
నాతో పగ యది తెచ్చుకున్నచొ 
దైవము వారిని రక్షించదయా! 


రామా! నీవు రాజ్యమునేలి 
వార్థక్యములో వాన ప్రస్థమున 
వనవాసమ్మును చేయగనగును 
ఇపుడే అడవికి పోవుట తగదు. 


నీ పరిపాలిత రాజ్యము తప్పక 

నీ కుమారులకు చెందునుగాని 
భరతుడు రాజ్యము ఎలుట ఎటుల) 
రాజ్యవాలనకు అర్హుడు కాడు. 


కన్న బిడ్డలుగ ప్రజల నెలుచు 

శక్తి తగ్గగా జ్యేష్ట పుత్రునకు 
రాజ్యము నిచ్చిరి పూర్వపు రాజులు 
వారి మార్గమున నీవు నడువవలె 


దశరథరాజు చపల చిత్తుడు - 
మనము రాజ్యమును వశపరచుకొన 
ఆందోళనలు చెలరేగునని * 
సందియ మెంతయు వలదు సోదరా! 


మహా వీరుడవు మహిత మూర్తివి 
నీకు శంక మరి వలదు నమ్ముము 
నికు తోడుగా నుందును నేను 
అన్న సేవ పరమార్థము నాకు. 


68 


మహాసంద్రమును చెలియలికట్ట 
నిరో ధించినటు అశాంతి రేగక 
రక్షగ నిలతును, ప్రతినగ చెప్పితి 
కల్ల పలికిన స్వర్గము దొరకదు. 


వశిషాదులను ఆహ్వానించుము 
మంగళ జలముల అభిషెకమ్మై 
మమ్మెలుముయా! మహానుభావా 
అడ్డంకులను నిరో ధింతును. 


విఘ్నమ్ములను నా భుజబలమున 
తరిమి వేసెద సుందరమూరీ! 
నేనొక్కడనే చాలుదునయ్యా! 
బాహువులున్నవి అందుక రామా! 


చాపము ఆభరణమ్ముగ తలచను 
వీరభూషణము ఖడ్గముకాదు 
అమ్ముల పొదులు బరువుకుగాదు 
భుజములు కావు అలంకారములు. 


రిపు సంహరణకు అమరిన వవ్వి 
పగతుర ప్రాణము నిలువనీయను 
వజ్రాయుధమున సురపతి దిగినను 
మెరపు ఖడ్గమున త్రించ సమర్శడ. 


ఖడ్గము దూసి విజృంభించిన 

రిపుల శిరములు కరములు తెగును 
వారి గజములు, హయములు ఒరిగి 
నేల కనబడక కుప్పలు నిండును. 


అయో ధ్యాకాండ, 


మండెడి కొండల తీరుగ గజములు 
మెరపఫుల - మబ్బులు రూలినట్టుగా 
నేల కూలును - నీ కెదురుగను 
నిలచెడి మగవాడెవ్వడు రామా. 


గజతురగమ్ముల, విరవరేణ్యుల - 
ఎదిరి నిలచిన రిపు సేనలను 
అవలీలగను త్రుంచెద రామా! 
దశరథపాలన నంతము చేసెద. 


చందన చర్చకు స్వర్ణభూషలకు 
దానమ్మునకు సహాయమునకు 
వినియోగించిన ఈ భుజములతో 
విఘ్నకారుల భరతము పట్టెద. 


రామా! నీవు ప్రభుడవు ఇపుడు 
నీ కింకరుడను ఆనతి నిమ్ము 
ఎవ్వని నిపుడు నేలకూల్చవలె 
ఆదేశించుము ఆలసించకు ' 


ఆవెశముతో ఊగిపోవుచు 
అశ్రుపూరిత నయనమ్ములతో 
అను౦గు తమ్ముడు పలుకుట వినిన 
అన్న పలికను అతి శాంతముగా. 


ఆదరమ్ముతో అతి సౌమ్యముగా 
అక్కున జేర్చుకు లక్ష్మణ మూర్తికి 
అశ్రులు తుడిచి పలికెను రాముడు 
అంత కోపము వలదని పలికెను. 


అయో ధ్యాకొండము 


“ఓ ఫౌొమిత్రీ! కోపము వలదు 
తండ్రి ఆనతిని మీరను నేను -- 
అదియే అగును మంచి మార్గము 
ధర్మపథమది అనెను చల్లగా... 


1శ్రీరఘురాముడు॥ 


Pe 


2 4 శ్రీరాముడు కౌసల్యకు ఊరట కలిగించుట 


పితృవాక్య పరిపాలన యందు 
రామునిపట్టు సడలదనుకొని 
కంట నీటిలో తల్లి పలికెను 

గద్గద స్వరముతొ పలికెను బాధగ. 


“కష్టము లెరుగని కన్న తండ్రివి 
కొనల యిడుమల సవాంచుటెట్లు 
ని భృత్యులిట సుష్టుగ తినగ 

కంద మూలములు తిని బ్రతికదవా! 


సద్గుణ యుతుని వనవాసమునకు 
రాజు పంపెనన, నమ్మశక్యమా! 
నమ్మినచో మరి తమకేగతియో 
అనుచు - ప్రజలిక సంశయ మందర? 


రామా! నీవు అడవికి పోవుట 
దైవ వశమని నమ్మవలెను కద 
సుఖముల తేలగ సిరిగల రామా! 
దైవ మెంతటి బలమైనదయా. 


నీవు నడువగ - కట్టెగ మిగిలెద 
శోకాగ్నియది ప్రజ్య రిల్లును 

ని ఎడబాటనుగాలి విచగ 

నా దుఃఖమనుసమిధలు మ౦డును 


నా కన్నీరు ఆజ్యము కాగా 
నావేదన యను ధూమ మెగయగ 
నా నిట్టూర్పులు ఎగసి పడుచును 
కార్చిచ్చై నను కాల్చి వేయును. 


నీవు లేక నే బతుకను నాయన 
దూడ వెంబడి గోవు చందముగ 
నీ వెంబడి నే నడచెద రామా!” 
అనుచు బిగ్గరగ ఎడ్చెను తల్లి. 


అంతట రాముడు తల్లితొ పలికెను 
"అమ్మా - తండ్రిని కెకాదేవి 
వశపరచుకొని దుఃఖము నింపెను 
నీవు వారిని కాపాడవలె. 


నాతో నీవు బయలుదేరిన 

తండ్రి బ్రతుకుట దుర్తభమమ్మా! 
పతి సేవలను చేయుము తల్లి 
పరమధర్మమది తెలియుము నీవు.. 


ఆమాటలకు కౌసల్యమ్మ 

యాదార్ధమన్నటు తల వూపినది 
దుఃఖపూరితను ఊరడించుటకు 
తిరిగి పలికను రామచం|దుడు. 


70 


“దశరథరాజు మన యజమాని 


గురువు-పోషకుడు మన ప్రభువాయన 


ఆ ఉత్తముని ఆజ్ఞలన్నిటిని 
.మగనమిద్దరమును గొరవించవలె. 


పదివత్సరములు - ఆపై నాలుగు 
ఇట్టి గడిపి తిరిగి వత్తును 

ఆపై నికు సేవలు సేతును 
అంతవరకు పతి సేవలు చేయుము.” 


దుఃఖపూరిత ఎడ్చుచు పలికెను 
“రామా! నితో వచ్చెదనయ్యా 
నను కాదనకు బ్రతుక లేనిక. 
అది విని రాముడు పలి8ను తిరిగి. 


"అమ్మా! స్త్రీ తన జీవితాంతము 
భర్తను నమ్మి సేవ చేయవలె 

పరుని ఆశ్రయము తలంచకూడదు 
పతియే దేవుడు - అతడే గతియగు. 


తండ్రిగారు జీవించువరకును 
అనాధవివు కాకూడదు గద? 
భరతుడు ఎంతో ధార్మికుడమ్మా 
నీకు సేవలతొ ప్రియము గూర్చును. 


వ్రతములు నోముల ఉపవాసములళొ 
ఉత్తమురాలుగ పెరుగడించియు 
భర్తను నీడగ అనుసరించని 

స్త్రీకి దుర్గతి కలుగును తల్లీ. 


అయో ధ్యాకాండము 


దైవ పూజలు చెయకున్నను 

భర్త సేవను చేసెడి స్త్రీకి 

ఇహపర సౌఖ్యములమరును తల్లి! 
వేద శ్రుతులలో చెప్పబడినది. 


సుఖముగ నేను తిరిగి వచ్చుటకు 
నీవిట పూజలు చేయించుచును 
వెదమూర్తులను సత్కరించుచు 
తండ్రిగారికి సేవలు చేయుము. 


పదునాల్లేండ్లు గడచిన పిదప 

త౦డ్రీ దీవనలు నాకు లభించిన 
నీ కోర్కెలవి సఫలము అగును... 
అనుచు తల్లిని అనునయించెను. 


కనుల భాష్పముల కౌసల్యమ్మ 
పలికెను, “రామా! నీ నిశ్చయమును 
మార్చగ నాకు అసాధ్యమైనది 
కాలము గెలువగ ఎవ్యరితరము? 


చెదరని గురితో దృఢ నిశ్చయముతొ 
అడవుల కేగుము, శుభములు కలుగును 
పితృవాక్య పరిపాలన చేసి 

తిరిగి రమ్ము, నా కష్టము తీర్చుము. 


దెవ బలమును గెలువగలేము 

నేడే నీవు అడవికి పొమ్ము 

సుఖముగ తిరిగి అయోధ్య జేరి 
మధుర వాక్యముల సంతస పరచుము. 


అయో ధ్యాకొండము 


7 


వనవాసమునకు వలయు దీక్షను 
నీవు గ్రహించి రామా! రమ్ము 
మనసు నిండుగ ఆస్సులనిడి 
మంగళదీవన లొసగెద నీకు. 


శీ రఘురాముడు॥ 


HH 


2 5 కౌసల్య శ్రీరామునకు మంగళాశీస్సు లొసగుట 


మాతృ [ప్రేమను రంగరించుకొని 
మమతా బంధము సడలించుకొని 
మంగళకరమగు ఆ+ిస్సులను 
మాతృ మూర్తి కొసల్య ఒసగినది 


“రామా! నేడే దీర్ష (గ్రహించుము 
వనమున సుఖముగ కాలము గడిపి 
వంశ కీర్తిని నిలబెట్టుకొని 
అభిషిక్తుడవై రాజ్యమేలుము. 


రఘుకుల సోమా! మనో బలముతో 
నియమ నిష్టతో అనుసరించెడి 
ధర్మాచరణము నికు రక్షనిడు 
ధర్మ మార్గమే. దారి చూపును.. 


ఆలయాలలో పూజల నందే 
దెవతల౦దరు నీకు రక్ష నిడి 
దుర్గమ కాననసీమలయందు 


మునులమధ్య నిను వశింప జేతురు. 


మహాత్ముడైన కౌశిక మహర్షి 

నికు ఒసగిన అస్త్ర శస్త్రములు 
నిన్నేమరక అండగ నిలచును 
నిరతము నిన్ను అనుసరించును. 


మాతా పితరుల సేవా ధర్మము - 
సత్యవ్రతమ్ము నిను కాపాడును 
దీర్ధాయుష్టును ఒసగును నీకు 
ధర్మ మూర్తిగా కీర్తి గడింతువు. 


ముని యాగ్రమముల యాగ వేదికలు 
పూజార్ధమగు సంభారమ్ములు 
నికును ఎంతో ఉపకరించును 
గిరులు, తరువులు సంతస మిడును. 


విశ్వ దేవులు మరుస్స్వాధ్యులు 
సద్భులు బ్రహ్మయు విరాట్‌ పురుషుడు 
పూషాభగులు, అర్యములున్ను 
దేవేంద్రాదులు లోకపాలకులు. 


అహర్నిశము నిను సుఖపెట్టెదరు 
దివారాత్రములు నెలలు బుతువులు 


సంవత్సరములు సుఖముగ జరుగును 
కాలము నిన్ను కాపాడునయా! 


ధర్మ వర్తనము, ధిర్య గుణమ్మును 
జ్ఞాపక శక్తి నిను రక్షించును 

రవి చంద్రులును నక్షత్రములు 
నింగీ నేలా నిను రక్షించును. 


72 అయోధ్యాకా 0డః 


సప్తబుషులును గ్రహములన్నియు ఇ౦ద్రాగ్నులు నీ ముఖమును గాయగ 


నారదాదిగా దేవబుషులును సూర్యదివుడు చక్షులు గాయును 
నిన్నే మరక కాపాడెదరు మనసును చంద్రుడు చల్లగ కాయును 
వనమున మౌనిగ వశింతువయ్యా, ప్రాణమ్ములను వాయువు గాచును 
ఆదిత్యులును దైత్యులు నిన్ను అంతరిక్షము నాభికి రక్ష 
అహర్నిశము ఆనంద పరతురు పాదమ్ములను భూమిగాయును 
కూర రక్కసులు నీ దరిరారు బ్రహ్మదేవుడు నారాయణుడు 
పిశాచములు నివంక చూడవు. సురలు, బుషులును కాపాడెదరు.” 
పులుగులు పాములు విష జంతువులు అనుచు ప్రమగా ఆ మహరాణి 
ఈగలు దోమలు క్రిమి కీటకములు. అయోధ్యరాముని కాశీస్సుల నిడి 
పులులు సింహములు ఎలుగుబంట్లును ఆయా దేవత లందరినపుడు 

అడవి దున్నలు మదకరీంద్రములు. అమిత భక్తితో స్తోత్రము చేసెను 


నర మాంసమును తినెడి ప్రాణులు 
నాయన రామా! నిను గనినంతనె 
ఎదురుగరాక తప్పుకు పోవును 
కోతులు నీకు సంతస మిడును. 


నీ కొరకై ఇట పూజలు చేతును 

నీ సుఖములనే కోరుకొందును 
స్నానార్థమయి నదుల మునుగగ 
దివ్య మంత్రములు రక్షణ నిడును. 


అగ్ని దేవుడు వాయు దేవుడు 
అనిశము నిన్ను కాపాడెదరు 
ఆకాశము నీశిరసునుగాచును 
దిక్కులన్నియు చెవులను గాచును. 


రుగ్మత లేవియు దరి రాకుండగ 
హోమకర్మలను చేయించినది 
స్వస్తివాచకము- పుణ్యాహవచనము 
వేదపండితులు పఠించి రపుడు. 


వేదవిదులకు దక్షిణలిచ్చి 
విజయ వంతునిగ దీవన లిచ్చి 
వీరమాత కౌసల్య పలికెను. 
విజయరాముని దీవించె నిటు 


“వృతృని వధ వెడలు ఇంద్రునికి 
దేవత లొసగినమంగళ వాక్కులు 


... అమృతమ్ముకై గరుడుని పంపుచు 
అమ్మ ఒసగినమంగళమ్ములు 


అయో ధ్యాకాండము 


క్రీరకపయోధిని తరచి, అసురులను 
అంతముచేసి అమృతముమ గొన 
ముందుకుసాగుఇం|ద్రుని కతని 
తల్లి అదితితానిడు ఆశిస్సులు. 


బలిని అణచగా వామనుడైన 
త్రివిక్రమునికి ఇంద్రుని తల్లి 
ఒసగిన యట్టి ఆశీస్సులివే 
అనుచు అక్షతలు చల్లను తల్లి 


మంత్రపూతముగ ఆశీస్సుల నిడి 
మంత్రాక్షతలు శిరమున జల్లి 
మంచి గంధము మెనుకు పూసి 
విశల్యకరణిని రక్షగ కట్టెను 


మదిలో దుఃఖము కనబడనీయక 
శిరసుమూర్కొని కౌగిలించుకొని 
తడబడు మాటల తనయునితోననె 
సుఖముగ రమ్మని పలికెను. తల్లి 


“కోరిక తీరి పురము జేరగా 
కన్నుల పండుగ నా కదిరామా! 


రోజులు లెక్కిడు చుందును ఇచట 
శుభముగ వెళ్ళి- జయముగ రమ్ము 


అసువులు నిలపి ఉందును ఇచట 
అయోధ్య నెలు సింహాసనమున 
అభిషిక్తుడవగు నిను గాంచెదను 
అది ఆనందము నాకును సీతకు 


రామా! ఇచ్చట గౌరీపతికి 
దేవగణములకు పూజలు చేతును 
రక్షగ నిలతురు వారందరును 
నిన్నేమరక చూచుచుందురు.” 


అనుచు పలుకుచు గుండె పొంగగా 
అశ్రులు నిండిన కన్నులతోను 
రక్షగ రాముని చుట్టుచు ఆమె 
ప్రదక్షిణముగ తిరిగినదపుడు 


అంతట త్రల్లి అమిత దుఃఖముగన 
లెగను జేర్చెడి గోమాతవలె 
రామచ౦ద్రుని దరికి తీసుకొని 
కొగిలించెను - అగ్రులు రాల్చిను. 


ముఖమును గాంచెను మసకకమ్మెను 
తిరిగి తనయుని గుండెకు జేర్చెను 
భుజములు నిమిరెను పరవశించెను 


మరల మరల తన గుండెలొ నిలపెను. 


మాతృమూర్తి పాదమ్ముల వెన 
భక్తిగ ప్రణమిడె రామచంద్రుడు 
మరిమరి వందన మిడెను తల్లికి 
సీతను చూడగ ముందుకు సాగెను 


శ్రిరఘురాముడు॥ 


hh 


3 


74 


అయోధ్యాకాండము 


2 6 రాముడు సీతకు వనవాసము చెప్పి- కర్తవ్యము బోధించుట 


రాజవీధీలో రామచంద్రుడు 
పాదచారయై నడచుచుండగా 
చలించిపోయిన జనుల గుండెలు 
పరచుకొన్నవా రాచబాటపై 


విషయమేమియు తెలియని సీత 
వేచియున్నది భర్త రాక్షకె 

భావి నేతకు శుభము కోరుచు 
దైవ పూజలు చెసిన దామె. 


సతీ ధర్మము తెలిసిన సీత్ర 
సహధర్మిణి - ఆ జనక రాజ సుత 
రామ వాదములు పూజించుట్లక 
వేచియున్నది సంబారములత్‌, 


మందిర మెంతో సందడి నిండెను 
అలంకారముల శో భిలుంచుండెను 

 రామచంధద్రుడా మందరమ్ములో 

అడుగు పెట్టెను సవ్వడి లేక, 


భర్త ముఖమును చూచెను సీత 
భరించరాని దిగులు నందిను 

గుండి నిబ్బరము కలిగి యున్ను 
సీత నేత ముఖమామె చదివెను. 


భర్తను గాంచి సీత పలికెను 
“స్వామీ! ఇది విడ్డూరము కాదా 
రాజ లాంచన శ్వేత ఛత్రములు 
కనబడవేమి కల ఏమో ఇది. 


వంది మాగధులు వింజమరలు 
వదలి మీరిటు కదలి వచ్చిరి 
పుష్యమి తారలొ అభిషేకమ్మది 
జరుగుననుచును విప్రులు చెప్పిరి. 


అభిషేకమునకు అనువుగ మిమ్ముల 
అలంకరించి కొనిరారేమి 

బంగరు రధము, ముందర లేదా 
శత్రుంజయము ఏనుగు ఎది. 


ముఖమున ముదము కనబడదేమి 
మదిలో దిగులుతొ నుంటిని స్వామి 
మిమ్ముల నిటుల చూచుట ప్రధమము. 
అనుచు ఎడ్చినది ధరణీనందిని. 


రాముడు మెల్లగ సీతతొ పలికెను 
“సీతా! వినుము నాదు జనకుడు 
వనవాసము నాకాజ్ఞాపించెను 
వేగమె' సాగెద కాననసీమకు. 


పూర్వకాలమున దశరథ ప్రభువు 
రెండు వరములు కైకకు యిచ్చెను. 
తల్లికెక ఆ రెండు వరములు 
కోరుకొన్నది ఈ తరుణములో. 


భరతుని పట్టము - నావనవాసము 
అమ్మ కోరిక వరములు సీతా! 
ధర్మపథమున నడిచే తండ్రి 
కాదనలేడు ఆ వరములను 


F 


అయో ధ్యాకాండము 


కానకు బోవుట ధర్మ సమ్మతము 
తలదాల్పుటది తనయుని ధర్మము 
జనక వంశమున పుట్టితి వివ 

సర్వ ధర్మములు తెలిసిన దానవు. 


అడవికి నేనే పోవలె సాధ్వ 

నీకు చెప్పగా వచ్చితి నిటకు 
కోసల భూపతి భరతుడు వచ్చి 
నీ ఆశీస్సులు కోరును సతా! 


భరతునిముందు నను కీర్తించకు 
ప్రభువులు దానిని సహించలేరు 
నత సర్వదా పొగడు వారినే 
ఆదరించుటది లోక సహజము. 


వదినవు కావున బంధుత(ముతో 
పోషణ భారము భరతుడు చూచును 
భరతరాజును దశరథరాజును 
గౌరవించుచు మన్నన పొందుము. 


75 


ఉపవాసములు వ్రత దీక్షలతో 
కాలము గడుపుము జనకనందినీ 
ఉషఃకాలమున పూజలు బేసి 
మామగారికి నమస్కరించుము. 


కృశించి పోయెడి కొసల్యమ్మకు 
వాతమునుచెప్పి ముదము గూర్చుము 
నా తల్లులు నిను ఆదరించిరి 

వారి సేవలు చేయుము నీవు 


భరత శత్రుఘ్నులు వారిద్దరినీ, 
వ్రాణముకన్న మిన్నగ నెంచి - 

ని తమ్మునిగా భరతుని చూడుము 
పుత్రునిగా శత్రుఘ్ను నెంచుము. 


ఓ వైదేహి! ధర్మము విడువక 
సత్యవర్షివె మసలుము నీవు 
పరుల మనస్సులు నొప్పింపకుమా! ' 
అనుచు రాముడు సీతకు చెప్పెను. 
శ్రీ రఘురాముడు 


CRE 


2 / శ్రీరాముని అడుగుల సీత నడచెద ననుట 


జనక రాజసుత మంగళ కారిణీ 
మధుర భాషణము చేయగ నేర్చరి 
మదినొప్పంచుట తెలియని మానిని 
ఆమె మదిని నొప్ప౦ంచ రవ్వరును. 


భర్తమాటలు ఎన్నది సాథ్వి 
అలుక నిండెను సతి సీతమ్మ 
భర్తతొ పలికిను - రాజపుత్రుడిటు 
సహధర్మిణితో పలుకుట తగదని, 


“స్వామీ! మీరిటు పలుకుట తగునా 
సుఖధుఃఖములను భర్తతొ తాను 
పొం౦దెడి అర్గత భార్యకున్నది 
అడుగుల నడచే హక్కు వున్నది. 


అడవి మార్గమున ముందుగ నడచి 
త్రోవ మెత్తగ నణగ త్రొక్కుచు 


_ నడక సుకరము చేసెద స్వామీ! 


వనవాసమునకు వెంబడి వత్తును. 


76 


మీతో బాటు పుణ్యఫలమును 
మీరనుమతినిడ అందుకొందును 
ఆడుది ఇటుల మాటాడినదని 
కినుక వలదయా కారుణ్యాలయ. 


భర్తను నమ్మి అడుగుజాడలో 
భార్య నడచుట నే నెరిగినది 
నింగినెనను నేలనైనను 

పడతి నడుచుట పతి అడుగులలో 


నాధా మీతో వచ్చుట తప్పదు 
క్యూరమృగములు నిండియున్నను 
నిర్భనమై కారడవి యున్నను 

మీ వెంబడి నే నుండక తప్పదు.. 


మీ సేవలు నే చేయుచున్నచో 
పుట్టినింటిలో నున్నటు తలచెద 
సేవ దొరకనిచొ, మూడు లోకముల 
ఆధిపత్యము సుఖము నీయదు. 


విరపుంగవా వనవాసములో 
బ్రహ్మచారిణిగ సేవలు చేతును 
ఎందరినైనా కావాడగల 
శక్షిమంతులే నే బరువగుదున? 


అయో ధ్యాకాండము 


వనవాసము - నా నిర్ణయమిదియే 
వలదని వెడలుట ధర్మముకాదు 

కోర్కెలు కోరను, ఫలములు తిందును 
కష్టమెంతయును కలుగనీయను. 


మీ రక్షణలో వన సౌందర్యము 
మనసునిండుగా చూతును స్వామీ! 
నేత్రపర్వముగ పర్వతాలను 
నదీనదముల చూతును హాయిగ. 


మీ వెంబడి నే సరస్సులందు 
నియమము నిండి జలకములాడిద 
మీ సన్నిధిలో వనవాసమ్ము 

లక్షల ఎండ్లును - సుఖవాసంబగు. 


మీకు దూరమై స్వర్గవాసము 
నిముసమైనను భరించలేను 
రామరక్షలో భయమసలుండదు 
రామపాదములు వదలియుండను. 


ఎదలో మిమ్ము పదిలపరబతి 
హృదిలో పదములు నిలుపుకొ టిని 
మీ వెంబడి నను రావలదన్నచొ 
అసువులు నావి మిగలవు స్వామీ! 


అనుచు సీత తా ప్రార్థించినను 
దయాసముద్రుడు రామచంద్రుడు 
అడవులలో గల యిడుములన్నియు 
చెప్పసాగెను సతాసాధ్వికి. 


1శ్రీరఘురాముడు॥ 


REI 


అయో ధ్యాకొండము 


28 వనవాసకష ష్టము శ్రీరాముడు సీతకు చెప్పుట 


ధర్మవత్సలుడు రామచంద్రుడు ఉపవాసములు ఆయాసములు 
వనవాసములో కష సుఖములు సుమబాలవు నువు భరించలేవు 
హృదయేశ్వరికి తెలియబరచెను జటావల్కల ధారణచేసీ 
కనుల భాష్పముల సీత విన్నది. అతిధి దేవుల పూజించవలిె. 
“ఉత్తమ కులమున పుట్టిన దానవు నియమ నిష్టతో ప్రతిదినమున్ను 
ధర్మ విచక్షణ కలిగినదానవృ మూడు ప్రొద్దులా స్నానముచేసి 
నీకు స్వతంత్రత లేదని తెలియద? బుషి మాదిరిగా జీవించవలె 
నామాటలు మన్నించవలె కద! అర్థాక్షలితో గడుపుచుండవలె, 
వనవాసమది కష్టమైనది హోరు గాలులు జోరు వానలు 
జలపాతములతొ భయము గొలుపును కటిక చీకటులు కంటక తరువులు 
భీకరమృగముల అరపులెగయగ పాములు తేళ్ళు విష కీటకములు 
ప్రాణాంతకమగు ప్రాణులుండును.  *వనవాసము అతి కష్టమైనది. 
మొసళ్ళు నిండిన నదులుండునట ముళ్ళను పోలిన దర్భలు నిండి 
మెసల నీయని బురదనేలలట అడుగిడనీయని తరువులు లతలు 
ముళ్ళతీగలు నీళ్ళు దొరకవృ అసాధ్యమైనది అరణ్యవాసము 
"రాలిన పండ్లే తినుచు బ్రతకవలి, ఆవేశముతో పలుకుట తగదు, 
కోపము వలదు జనక నందిని 
యోచన చేసి పలుకుచుంటిని 
నివిట నుండుట యుక్తమైనది. 
అన విని సీత దిగులు పడీనది. 
1శ్రీరఘురాముడు॥ 
Hh 
29 వనవాసమునకు వత్తునని సీతాదేవి ప్రార్ధన 
కనుల భాష్పముల సీత పలికెను మూర్తిగ నిలచిన ధైర్యమె - మీరు 
పతి దేవుని ప్రార్థించెను యిటుల మృగములు మిమేగని బెదరిపోవును 


“స్వామీ! అడవుల యిడుములన్నియు . మీ వెనకనె నేనుందును గావృన 
మీ సన్నిధిలో సుఖము లేయగు. నాకొమృగముల భయమసలుండదు. 


78 


అయోధ్యాకాండము 


సహధర్మిణిన అనుసరించవల మీ సేవలవి పాప హరణములు 
అటు కాదన్నచొ బ్రతుకుట జరగదు మిమ్ముల మించిన దైవము లేదు 
మీ సన్నిధియే రక్షణ నాకు ఈ లోకములో పై లోకములో 
పరులెవ్వరు నను చూడగ లేరు. బుమ్మెడ బాసి నేమనలేను. 
భర్త వదలిన స్తీ బతుకు టెటు? కన్యను తండి ధారపోయుచు 
మీరే నాతో చెప్పిన ధర్మము భర్తయె సర్వము అనుచు చెప్పును 
నా జాతకమున వనవాసమ్ము ఇహపరములలో అతడే గతియని 
లిఖించబడినటు పెద్దలు చెప్పిరి. వేద మంత్రములు వింటిరినాడు. 
నా బాల్యములో ఒక తపశ్విని సేవలు చేసే భక్తురాలను 
నన్ను గాంచి నా భవిత చెప్పుచు అడవుల నడచే అర్ధాంగిని - నే 
భర్తతొ నేను కొంత కాలము సుఖ దుఃఖములలో భాగస్వామిని 
వనవాసమ్ము చేసెద ననెను. రావల దనుటకు కారణమేమి. 
ఎన్నో మారులు గంగాతటమున కాదని నన్ను యిటవుంచినచొ 
తపోభూముల వసించ కోరుచు విషముత్రాగియో జలముల బడియో 
మిమ్మడిగితిని మరచిపోతిరా అగ్ని దేవుని సాయము గొనియో 
కావున వనముకు నడచెద నేను. అంతమగుటది నా నిశ్చయము. ' 

కంటి నీటితో ఆదరెడి పెదవుల 

దుఃఖ తప్తయై నిలచెను సీత 

ఒంటరి స్త్రీని వనముల గొనిపో 

తగదని రాముని మదిలో యోచన. 

శ్రిరఘురాముడు॥ 
He te 


30 సీత కోర్కెను శ్రీరాముడు మన్నించుట 


భర్త వెంబడి వనవాసమ్మును 
నిశ్చయించుకొనె సీత్రాదేవి 
పౌరుషమెగసెను రాముని మాటల 


కోపము వినయము- నిండి పలికెను. 


నాధా! మీరు సుందర మూర్తులు 
అందరి మనసులు భ్రమించి పోవును 
పురుష రూపమున నున్నస్టీయని 
తలంచగలడుజనక భూపతి. 


అయో ధ్యాకాండము 


అడవుల యందు అలి రక్షణ 
చేయగ లెక - ఇట వదలిరని 
లోకులాడరా! ఆలోచించుడు 
అల్లుని ఘనతకు మామ దుఃఖీలు. 


పరా క్రమమ్మున ప్రశంసనీయులు 
రవివల తాపము నింపగ చాలిన 
మీరే నన్ను వదలి సాగిన 

మీ విరత్యము చులకన చేయర! 


వెంబడి గొనిపో సంశయమేల 
కాని పనియది కానేకాదు 
సత్యవంతునితొ సావిత్రివలె 
నాధుని ఛాయగ నడతును నేను. 


నాధుని వదలి నే మనలేను 
నవయవ్వనమున వుంటిమి మనము 
తమ్ముని పంచలొ వృంచుట తగునా 
అత్తమామల సేవ చేయనా? 


తల్లిదండ్రుల సేవ చేయుట 
తనయునిగా మీ ధర్మము అగును 


భార్యగ మీకు సేవ చేయుటే 
నాకు తెలిసిన పరమ ధర్మము, 


తపసుకుగానీ వనముకుగానీ 
స్వర్గవాసమే చేయగ సాగుచు 
మిరు నడువగా మీ వెంబడి - నే 
ఉం౦డవలెనని మీకు తెలియద? 


మీ సన్నిధియే పెన్నిధి అగును 
కంటక తరువులు పూలచెట్లగు 
ధూళి - చల్లని చందనమగును 
పచ్చికనేల పట్టుపరుపగు 


మి చేతులతో యిచ్చెడివన్నియు 
అమృతతుల్యము లగు భో జనమగు 
మీతో వనముల సంచరించగా 
అయోధ్య, మిధిలలు గుర్తుకురావు. 


మీకు కష్టములు కలుగనీయను 
మీక్టు బరువుగా ఉండను నేను 
మీకు దిగులు నే కలుగజేయను 
మిమ్ముల వదిలి స్వర్గము కోరను. 


మిరులెని స్థలమది నరకమగు 
మీ వియోగ మొక ముహూర్తమైనను 
భరించలేను మీ ఎదుటనె - నే 
ప్రాణత్యాగము చేయుట జరుగును. 


ఒకటా రెండా పదునాల్లేండ్లు 
మికు దూరమై నే మనగలనా!”' 


అనుచు రాముని హృదిలో చేరి 


విలపిందినది సీతాదేవి. 


దుఃఖము ఎగసి ధరణీనందిని 
విషపూరిత శరఘాతమ్మునకు 


నేలనుబడిన ఆడు దంతివల 


నిలబడలేక ధరణిని బడెను. 


80 


కాటుక రేఖలు కరగిపారెను 
పద్మముఖమున అ[శులు జారెను 
కోసిన కమలము తీరుగ పోలెను 
దుఃఖాగ్నికి ముఖమంత కమిలెను. 


దుఃఖిలు సీతను గాంచెను రాముడు 
కరములనెత్తి కౌగలించుకొని 

పలికెను సీతతొ - స్వర్గవాసము 

ఆమె లేనిచో వలద౦దుననె, 


“రక్షణ చేయగశక్తి మంతుడను 
మనో నిశ్చయము తెలియగ పలికితి 
వనవాసమునకు సిద్ధపడితివి 

వద్ధన నింక వదలను నిన్నిట. 


పూర్వపురాజులు వనవాసమ్మును 
సపత్ని యుతముగ ఆచరించిరి 
సూర్యదేవుని వెంబడి నిరతము 
సువర్చలాం౦ంబ తిరుగుచుండుకద. 


నాతోనీవు బయలుదేరుము 

నే నీ దినమున సాగెదననుచు 
నికమ్మకట చెప్పివచ్చితి 

మాతా పితరుల ఆనతి ధర్మము. 


తల్లి దండ్రులు, గురుదేవులును 
కనబడుదైవము లగుదురు సీతా! 
వారిని కొలచిన ముల్లోకములు 
స్యాధీనమగు - శిరోధార్యమది. 


అయో ధ్యాకా౦డము 


తఫస్స్వాధ్యాయన క్రతువుల మించిన 
ఫలము నిచ్చును పితృసేవయే 
పుత్రుల ధర్మము అదియే అగును 
(బ్రహ్మలో కము పుత్రుల కమరును. 


వనముకు గొనిపోనెంచ గలెదు 
వనవాసము నువు చెతునంటివి 
వ౦శగౌరవము ఇనుమడి౦చును 
నికేభయము కలుగనీయను. 


నాతో వనవాసమ్ము చేయుటకు 
పుట్టినయట్టి సుందరాంగివి 
నొవెంబడి నువు లేకున్నచొనిక 
స్వర్గమునైనా వు౦ండగలేను. 


సీత్రా! నీవు వనవాసమునకు 

తగు ఏర్పాటులు చేయగవలెను 
విప్రోత్తములకు మణిమయాదులు 
దానము చేయుము ఆలసింపక. 


అన్నార్తులకు అన్న దానమిడి 
ఆభరణంబులు మన వాహనములు 
పాన్ఫులు మొదలగు వస్తువులన్నీ 
మన సేవకులకు యిచ్చి వేయుము."” 


రాముని మాటల సంబరపడినది 

మదిలో విభునకు వందనమిడుకొని 

నిండుమనసుతో దాన ధర్మములు 

ఆర౦భి౦చెను రాముని పతి. 
శ్రీరఘురాముడు॥ 


CRE 


అయోధ్యాకొండము 


81 


31 లక్షణుడు అనుసరించుటకు శ్రీరాముడు సమ్మతించుట 


అన్నా వదినల సంభాషణఎగన 


సుమిత్రతనయుని మనసు ద్రవించెను 


కంటి నీటితో అనుంగుతమ్ముడు 


రామ పాదములు స్పృశించి పలికెను. 


“అన్నా! నీవు కానకుకదలుట 
నాకే మాత్రము యిష్టములేదు 
కాదని నీవు కదలనుంటివి 
కావున ముందుగ నేనడచెదను. 


ధనుర్ధారినై ముందు నడచెదను 
క్యూరమృగమ్ముల చేరనీయను 
మీ సేవలనే చేయుచుందును 


హాయిగ మీరు కాలము గడుప్పుడు, 


అన్నా! నిన్ను అనుసరింతును 
నీవులేక అమరత్వము కోరను 
స్వర్గవాసము బల్లను నేను 
ముల్లో కముల పాలన వదలెద.” 


లక్ష్మణమూర్తిని రావలదనుచు 


ఎన్నో విధముల రాముడు చెప్పెను. 


“నన్నెడబాయని తమ్ముడ వీవు 
నీ సేవేలవి సుఖముల నిడును. 


మంచి మనసుగల ధర్మవర్తివి 
ప్రాణసముడవు సఖుడవు సోదర! 
నా సుఖములకై తపన పడెదవ్చ 
నీ సహచర్యము హర్షదాయకము. 


నాతో నీవు వనముకు వచ్చిన 

మన తల్లులను చూచెడి దివ్వరు? 
కకమ్మ తన సవతులిద్దరిని 

తిన్నగ చూచున - ఆలోచించుము. 


తల్లిమాటకు లోబడి భరతుడు 
వారి దుఃఖమును తీర్చగలేడు 
నామాట విని లక్ష్మణమూర్తి! 

ఆపూజ్యులను కావాడుముయా. 


సర్వ ధర్మములు తెలియును నికు 
కౌసల్యా సుమి త్రలిద్దరిని 

కంటి రెప్పలా కొపాడుచును 

ముదము కూర్చి నా కోరిక తీర్చుము... 


రాముని పలుకులు వినిన తమ్ముడు 
భక్తి వినయముల బదులు పలికెను 
“అన్నా! భరతుడు నీ పరాక్రమము 
తెలియునుగావున తొందరపడడు. 


కొసల్యమ్మ తన ఆశ్రితులకు 
వేయిగ్రామములు దానమిచ్చెను 
ఆ యశశ్విని నన్ను బోలిన 

ఎంతో మందిని ఆదరించును. 


నాదు జననిని కొపాడగల 

కరుణామూర్తి కౌసల్యమ్మ 

కొవున రామా వారిగురించి 

చింతను వదలుము - నిజము నుడివితి. 


82 


అయో ధ్యాకొండము 


గామా నేను నీకింకరుడను పూజార్థమయి ఉంచితిమచట 
నీ సేవలను ప్రసాదించుము ఇపుడేపోయి తీసుకురమ్ము. 
ధనర్భాణములు - గడ్డపారలు అనుచు రాముడు ఆనతిచ్చెను 
గంపను తీసుకు అనుసరించెద. లక్ష్మణుడటులే తెచ్చెను వాటిని 
కందమూలములు త్రవ్వితీయుచు మిత్రులందరకు విడ్కోలిచ్చి 
తాపసోత్తములు తినునాహారము ఆయుధాలతో తమ్ముడు రాగా 
సవుకూర్చెదను రక్షణ చేతును ఎదురుచూచెడి రాముడు పలికెను 
నిర్భయమ్ముగా ఉందురు మీరు. తనమదిలో ని మాట చెప్పెను. 
రామప్రభో! నే నిన్ను వదలను “లక్ష్మణమూర్తీ! నా ద్రవ్యమును 
దివారాత్రములు సేవలు చేతును విప్రోతములకు మన ఆశ్రితులకు 
అదినాధర్మము నా నిర్ణయము. దానమీయగా తలంచినాను 
అనగా రాముడు తమ్మునితోననె. వారందరిని తోడ్కొనిరమ్ము 
“లక్ష్మణమూర్తి! నీ స్నేహితులకు వశిష్ట మహర్షి పుత్రులందరిని 
వీడో లిచ్చి వేగమెరమ్ము స్వయముగ నీవే పిలుచుకు రమ్ము 
జనకుని యజ్ఞము చూడగ - నాడు విస్రోత్తములలొ పరమపూజ్యుడగు 
మనము వెడలగా వరుణు డొసగిన. మేన సుయజ్ఞుని పిలుచుకురమ్ము. 
అక్షయాతూణీరమ్ములు ధనుసులు విప్రోత్తములకు సత్కారములిడి. 
అభేద్యమైన దివ్య కవచములు ఆశీస్సులను మనమందుకొని 
రనితేజముతో వెలిగే కత్తులు అరణ్యవాసము చేయుట కొరక 
వశిష్ట మహబుషివద్ద నుంచితిమి. నేడే సాగెదమనెను రాముడు. 
1శ్రీరఘురాముడు॥ 
CRE 
శే2 సీతారాములు దానధర్మములు చేయుట 
రొమాజ్జను విని రామానుజుడు లక్ష్మీకి నిలయము రాముమందిరము 
సుయజ్ఞానకు తొ విషయము చెప్పెను శో భల వెలిగెడి హేమమందిరము 
మాధ్యాహ్నికమును పూర్తిచేసుకొని అగ్ని హో త్రమేనడచునట్టుగా 
రామసదనమును చేరె సుయజ్ఞుడు.  _ వేదవిదుడు భవనమ్ము చేరెను. 


అయో ధ్యాకాండము 


సీతారాములు భక్తి మిరగా 
నమస్కరించి ప్రదక్షిణించ. 
విప్రోతముని కూర్చొన బెట్టరి 
అభిమానముగా కుశలము అడిగిరి, 


మణీమయళో భిత బాహుపురులను 
చెవికుండలములు బంగరు సరములు 


రత్స్నాభరణ కంకణంబులు 
రామచంద్రుడు విప్రనికొసగిను, 


సీత అంతట కనుసన్నలతో 
మదిలో మాట భర్తకు చెప్పెను - 
అంతట రాముడు సుయజ్ఞుగాంచి 
తనతో సీత వచ్చుట తెలుపుచు. 


"భూసురోత్తమా నా యిల్లాలు 
వనవాసమునకు వచ్చుచున్నది 
ఆమె వస్తువులు నీకు యిచ్చును 

, నీ యిల్తాలికి ఒసగుము వాటిని,” 


- ఆనందముగా సీతాదేవి 
మణీమయశో భిత కంఠహారమును 
బాహు పురులను బంగరుదండలు 
విప్రోత్తమునికి దానము చేసెను. 


రాముడంతట రత్నఖచితమగు 
పర్యంకమును దానముచేసి 
మేనమామలు ఇచ్చిన యట్టి 
శత్రుంజయమను ఏనుగు నిచ్చెను. 


శత్రుంజయముతొ సహ స్రకరులను 
రామచంద్రుడు దానము చేసెను 
తరగని సంపద రాముని పేమ 

గొని అవిప్రుడు అశిస్సులనిడె. 


చె౦తనివున్న లక్ష్మణు గాంచి 
అగస్త్యపుత్రుని - కొశికుతనయుల 
ఆదరమ్ముగా తీసుకువచ్చి 

తన సంపదను దానమీయమనే. 


''వర్షధారలు వెరు పంటలకు 
ముదము గూర్చునటు లక్ష్మణమూర్తీ! 
మణిమయాదులను విరివిగనిచ్చి 
వేదవిదులను సంతస పరచుము. 


వెండి బంగరు గోధన౦బును 
భూమిసురులకు దానమీయుము 
నిరతము అమ్మకు ఆశీస్సు లిడే 
వేదమూర్తిని సత్కరించుము. 


పట్టువలువలు వాహనమ్ములు 
దాసీజనమును దానము నిమ్ము 
చిత్రరధుడు ఆ సూతుని పిలిచి 
తృప్పనిండుగా దానము చేయుము. 


నా మందిరమున వేదము చదివే 
బ్రహ్మచారులు వేదమూర్తులు 
చక్కని భోజన మపేక్షవారికి 
వెద్దల మన్ననలందే యోగ్యులు. 


84 


ఎనుబది బండ్లతొ మణులనుయిమ్ము 
ధాన్యముతో మరి వేయివృషభములు 
దుక్కిటెడ్లు మరి రెండువందలు 
పాడియావులొక సహ స్రమిమ్ము, 


లక్ష్మణమూర్తి వారేగాక 
నిరతరము అమ్మను చూడవచ్చెడి 
వేదవేత్తలు ఎందరుగలరో 
వేలగోవులొక్కొక్కరికిమ్ము. 


లక్ష్మణమూర్తి! మాతృమూర్తికి 
ముదముగలుగునటు వేదమూర్తులకు 
దానధర్మములు చేయుము ఇపుడే. 
అనగా తమ్ముడు చేసెను అటులే. 


రామచంద్రుడు దయాసముద్రుడు 
కంటనిటితో నిలబడియున్న 
సేవకులందర చూచిపలికెను 
పేరుపేరున పిలచి పలికెను. 


అయో ధ్యనగరికి వచ్చువరకును 
ఎప్పటి మాదిరి తమ గృహములను 
చూచుచుండుడు అని పలుకుచును 
వారిభుక్తి కేర్పాటు చేసెను. 


మిగిలిన ధనము తెమ్మని చెప్పెను 
అంతులేని ఆధనరాసులను 
వృద్ధులు, పేదలు, బాలురకిచ్చెను 
లేమికలిగిన వారలకాచెను. 


అయో థ్యాకా ౦డీ 


అటకు వచ్చెనొక పేద బ్రాహ్మణుడు 
త్రిజటుడు అనెడి నామధియుడు 
కాయకష్టముతొ అడవుల తిరిగి 
కందమూలములు త్రవ్వి తెచ్చుచు. 


గంపెడు బిడ్డలు కలిగిన కొంపను 
అతిభారముగా లాగుచు౦డెను 
రామచంద్రుడు దానము చేయుట 
వినిన భార్య తన భర్తతొ చెప్పెను. 


“స్వామీ మాతో అయోధ్యకేగి 
రామచంద్రుని దయను కోరుడు 
వనముకు సాగే రామచంద్రుడు 
లేదనకుండా యిచ్చుచుండెను." 


భార్యాబిడ్డల ఎంటనిడుకొని 
జీర్ణవస్త్రముల మేనుకప్పుకొని 


నేరుగ సాగెను రాముని చూడగ 


అడ్డులేక భవనమ్మును చేరెను. 


రాముని చూచి త్రిజటుడు పలికను 
““కరుణామూర్తీ! కటిక పేదను 
బహుసంతతితో కంద మూలముల 
కడుపే నిండక కుములుచుంటిని. 


దయగొని రామా! దారి చూపుము 
ఇల వెలసితివి ధర్మ మూర్తిగా 
మనసు కరిగిన రామచంద్రుడు 
మందహాసముతొ పలికె విప్రనితా. 


అయో ధ్యాకాండము 


“భూసురోత్తమా! అల్లదె చూడుము 
కనబడుచున్నవి అలమందలు 
చేతనున్న తమ కర్రను విసరుడు 
అది పడు దూరము నంతటి వరకు. 


లెక్కిడకు౦ండా ఆవులమ౦దలు 

తమ కర్పింతును - ఇంత వరకును 
దానము చెయ్యని ధేనువులవ్వి ' 
అనగా త్రిజటుడు ఆనందముతో 


చింకి పాతను నడుముకు చుట్టి 
చెత కర్రను గిరిగిర త్ర్పి 

బలము నంతను భుజమున నింపి 
విసెరను కర్రను ఉత్సాహముతో. 


విసరిన కర్ర- కళలు దాటి 
సరయూ దాటి ముందుకు సాగి 
ఆవలి గట్టున వేల కొలదిగా . 
ఆవృలదాటి నేలను బడెను. 


విప్రుని శక్తికి అచ్చెరు వందిరి 
రామచంద్రుడు కౌగలించుకొని 
ఆ గోవులను విఫ్రనికిచ్చి 

విఫ్రని గాంచి పలికె ప్ర్రియముగ 


గ్‌ 


85 


“దానము కోరి వచ్చిన మీకు 
పరీక్ష పెడితిని అనుకొనవలదు 
మీ శక్తిని మరి తెలియుట కొరకు 
పరిహాసముగా నంటిని అటుల. 


మదిలో కోరికలున్న తెలుపుడు. 


- ముదముగ తీర్చెద వాటన్నిటిని 


విప్రుల కొరకే ధనమును దాచితి 
అర్హులు మిరు కోరుడు అనెను.” 


విప్రోత్తముని మది పులకించెను 
మరి ఇంకేమియు అడుగక నతడు 
సతారాములు లక్ష్మణమూర్తిక 
మనసు నిండుగా ఆశీస్సుల నిడె 


అర్షులందరికి యోగ్యత తెలిసి 


దొనమియమని చెప్పెను రాముడు 
రిక హస్తముల పోలేదెవ్వరు 
లేదను మాట లేనేలేదు. 


విప్రులందరూ భృత్యులందరూ 

దేహి అను వారందరు ముదముగ 

ఆ మువ్వురకు ఆశీస్సులనిడి 

ధీర్ధాయుష్యును కోరుచు వెడలిరి. 
1శ్రీరఘురాముడు॥ 


చేశే శ్రీరాముడు దశరథుని అనునయించుట 


రామచంద్రుడు లక్ష్మణమూర్తితొ 
సహదర్మిణియగు సీతాదేవితా 
త౦డ్రివద్ద సెలవందుకొనుటకై 

౬. రాజమార్గమున నడువసాగెను. 


రామలక్ష్మణుల ఆయుధాలను 
అలంకరించెను సీతాదేవి - 


సీతాదేవికి ఇరుప్రక్కలను _. 
మెరయు ఆయుధము లందుకుసాగిరి. 


86 


రాజవీథులలొ రద్దీ పెరిగెను 

ప్రభువును చూడగ క్రిక్కిరిసినవి 
సామాన్యునివలె సాగెడి రాముని 
మేడలు భవనము లెక్కి చూచిరి, 


రాజలాంఛనము లేమియులేవు 
ఆచ్చాదన ప్రై ఛత్రములేదు 
పాదచారియై సాగుచుండెను 
చలించిపోయెను జనుల గుండెలు. 


కనుల వెంబడి నీరు కారినది 
కరిగి పొరినవి వారి గుండెలు 
కాదనకుండా దానములిచ్చి 
కానకు కదలెను ధర్మరక్షణకు. 


సిరిపంసదలను త్యజిం౦చివేసి 
అందెడు సింహాసనమును వదలి 
సత్యవర్తిగా తండ్రిని నిలపగ 
సుకుమారుడు తా కదలెను అడవికి. 


పరమసాధ్వి ఆ జనక నందిని 
పరుని కంటికి కనబడ దెపుడు 
నింగి భూతముల కంటి కగబడని 
కమలనేత్రి కనుపించెను అపుడు. 


దశరాథరాజుకు దయ్యముపట్టిను 
ధర్మము ధర్మము మరచిపోయెను 
కొడుకును అడవికి పంపుచుండెను- 


పంపడు - అని మరికొందరు తలచిరి. 


అయో ధ్యాకా౦డవ 


“కన్న కొడుకు గుణహీనుడైననూ 
తండ్రి - తనయుని కానకు పంపడు 
సద్గుణయుతుడు రామచంద్రుడు 
సత్యధర్మమముల నిధి రఘురాముడు. 


అంతటి ప్రభువుకు కష్టము కలిగెను 
మనకు రక్షణ మరి యిక ఏది 
మం౦ండుటెండలకు నీరు యింకగా 
బయటపడిన జలచరములైతిమి. 


ద్యుతిమంతుడు శ్రీరామచంద్రుడు 
జగత్తు అనెడి వృక్షము పోలును 
ఫలపుష్పములు పత్రమ్ములవలె 
మనమందరము ఆశ్రయిం౦ంతుము. 


ఆ వృక్షమునకు తల్లివే రిపుడు 
నరకబడినది - మనమ౦దరము 
అనాథలైతిమి అతితొందరలో 
అంతరించెదము' అనుచు వగచిరి. 


“రామానుజుడు అనుసరించినటు 
రామచంందుని వెంట సాగెదము 
రామునికన్న గృహములు మిన్నా? 
సుఖదుఃఖములలోొ భాగమందెదము. 


గృహములన్నియూ కళాహీనమై 
దుమ్ము ధూళితో ఎలుకల మయమై 
జపహోమములు యజ్ఞ కర్మలు 
వంటలు లేక వెలవెల బోవును. 


అయోధ్యాకాండము 


దుర్భర క్రామమునందు గృహములు 
పాడుబడినటు కాంతులు మాయును 
రాముడు లేనిచొ అయోధ్య - “అడవి” 
రాముడున్నచో అడవియె అయోధ్య. 


మనలను చూచి కూర మృగములు 
ప్రాణ భయమున పరుగిడిపోయి 
మనము వదలిన అయోధ్యయందు 
మనుగడ సుఖముగ కొనసాగించును. 


87 


పాడుపడిన ఈ అయోధ్య నగరము 
కొడుకుతొ కలిసి కైకే ఎలును 

రామ సన్నిధి స్వర్గ ధామమై 
అరణ్యమైనను సుఖముగ నుందుము.” 


జనవాక్యంబులు రాముడు వినెను 
దీరోధాత్తుడు చలించలేదు 

మతే భము వలె ముందుకు నడచి 
దశరథ విభుని భవనము చెరెను. 


చెంతన వున్న సుమంత్రు గాంచెను 
రాక తెలుపుమని రాముడు కోరెను 
నిట్టూర్పులతో బరువగు గుండెతొ 


మనసు కలతపడి ఉండెను రాజు, 


అడుగులు తడబడ లోనికి నడచెను. 
॥శ్రీరఘురాముడు॥ 
Hw 

చే 4 రాముని నిశ్చయము మారదని దశరథుడు తెలియుట 

తామర రేకుల కన్నులవాడు “రామా-రానా' నామ స్మరణతో 

సన్నని నడుము అందములొలికే దుఃఖ తప్పుడె ప్రభువుండగను 

ధర్మాత్ముడు శ్రీరాముడు మం త్రితొ దిగులు భయములతొ ఆ సుమంత్రుడు 

తన రాకను అట తెలుపగ కోరెను. కరములు మోడ్చి నమస్కరించెను. 
_రాముడంపగా దుఃఖమునున్న శుభాశీస్సులు - చల్లగ పలుకుచు 

సుమంత్రుడంతట లోనికిబోయి మెల్లగ ప్రభువుకు వార్తను చెప్పెను 

నిట్టూర్పులతో కలత నిండిన ““దర్శనమ్ముకై రాముడు వచ్చెను 

దశరథరాజును గాంచెనచ్చట. దానధర్మములు చేసి వచ్చెను, 

రాహు వాతబడు చం ద్రబింబమై వనవాసమునకు బయలుదేరుచు 

నివురు గప్పిన అగ్ని హోత్రమై రవివలె తేజము నిండిన రాముడు 

నాచు నిండిన తటాకమన్నటు సతి సోదరులతొ కలిసి వచ్చెను 


దర్శనమిడుడు ధర్మమూర్తికి.” 


88 


ధర్మనిరతుడు సత్యసంధుడు 
సంద్రమువలె గంభీరుడు రాజు 
నింగిని పోలెడి నిర్మలమూర్తి 

తన భార్యలను రప్పంచమని. 


ఆనతి వినిన సుమంత్రుడపుడు 
వారందరిని రప్పించగను 
వేనవాసమువిని కంటనీటి తో 
వగచుచు వచ్చిరి రాజువద్దకు. 


త౦డ్రి ఆనతి మంత్రి తెలుపగ 
లోనికి నడచెను రామచంద్రుడు 
ముకుళీత హస్తములున్న రాముని 
ముందర గాంచెను దశరథరాజు. 


సీత్రా లక్ష్మణు లిద్దరుకూడా 
రాముని వెంబడి నడచుచువచ్చిరి 
దుఃఖము నిండిన దశరథరాజు 
ఎదురుగనేగి మూర్చిలిపడెను. 


రామలక్ష్మణులు పరుగిడి వచ్చిరి 
రోదననిండి సతులు వచ్చిరి 
అభరణంబుల ధ్వనుల - ఎడ్చుల 
కంబంచినదా రాజ భవనము. 


రామలక్ష్మణులు సీత్రాదేవియు 
సపర్య చేసిరి దశరథ రాజుకు 
స్పృహ వచ్చినది అయోధ్య నేతకు 
రాముడు పలికను అప్యాయముగ. 


అయో థ్యాకా ౦డము 


“ఓ మహరాజా! ప్రభవులు మీరు 
మీ ఆనతితో దండకవనికి 
బయలు దేరితిమి వనవాసముగా 
సీతయు లక్ష్మణుడనుసరించిరి. 


వలదని చెప్పిన వినకున్నారు 
వెంటవచ్చుటకు అనుమతి నీయుడు 
విధాత- జనులకు భూమిని తిరుగగ 
ఆనతిచ్చినటు అనుమతి నీయుడు.” 


వనవాసమునకు సాగుచునున్న 
తనయుని గాంచి తండ్రి పలికెను 
“వరముల నిచ్చి మోసపోతిని 
వనముల కేగక రాజ్యము నేలుము. 


వినయ శీలుడు ధర్మమూర్తియగు 
రాముడు పలికను త౦ డ్రితొనపుడు 
] బహుకాలమ్మి అయోధ్య నేలుచు 
సత్యవర్తులె యశము గడించిరి. 


అసత్య దోషము నావల్లను మరి 
మీకు కలుగక నే నడువవలె 

అదే విధముగ మీవల నాకు 
అఘము కలుగక మీరు చూడవలె. 


పదునాల్లేండ్లు యిట్టి గడుచును 
తొమ్మిదేండ్లును ఆవై అయిదు 

అడవుల గడప అడుగిడిపురమున 
పదములనంటి యశము గడింతును. 


అయోధ్యాకాండము 


ధర్మవర్తుడై దుఃఖ తప్పడై 
రాజు ఉండగా కెకాదెవి 


త్వరగా అడవికి పంపమనుచును '' 


పలుకు చుండెను రాజుతొ మెల్లిగ. 


అపాయము గ రాజు ఏలచెను 
“రామా! సాగుము వనవాసమునకు 
తిరిగివచ్చి ఈ ధరను ఎలుము 
ఇహపర సౌఖ్యములమరును నీకు. 


సత్యసంధుడవు సద్గుణయుతు డవు 
ధార్మికమూర్తివి రఘుకుల శశివి 
వనవాసమ్ము మదిలొ నిలచెను 
వలదని చెప్పి మాన్స గవశమా! 


నేటి రాత్రి ఇట నిలువుము రామా! 
కన్నులార నిను గాంతును రామా! 
మాతాఏతరుల మా ఆనందము 
మాదరి నీవిపూట ఉండుట 


పరలోకములో నాకు సౌఖ్యమిడ 
రాజ్యభో గమును వదలుచుంటివి 
అడవుల ఇడుములు కోరుకొంటివి 
ఒరులెవ్వరు - ఇల - నీ సరిరారు. 


సత్యవచనమిది రామా వినుము 
అడవికి పంపే కోరిక లేదు 
నిలువునకాల్బెడి నిప్పే కైక 
నన్నీవిధముగ మోసము చేసెను. 


89 


అప్పటి వరములు కోరుట ఇప్పుడ? 
తప్పని సరియని పట్టుపట్టుటా? 
తనయునైనను అడవికి పంపుట 
కెక గుండెలో క్రూరత్వమిది. 


వంశాచారము మంటగలిపెను 
జ్యేష్ట కుమారుని అడవికి పొమ్మని 
ఆమె కోరిక తీర్చుట కొరక, 
కదలుచుంటివి కాననసీమకు, ” 


కంటి నీటితో దశరథరాజు 
కన్నకొడుకును చూచుచుండగా 
రాముడు పలికెను వినయము నిండి 
దృథనిశ్చయమును తెలియబరచెను. 


“తండ్రీ! మీరు నా విషయములో 
వంతనొందుట ఎంతయు తగదు 
సుఖములు నిరతము యివ్వలేరుగద 
నేనా సుఖములు వదలి వేసితి. 


వనముల కేగుట నా నిశ్చయము 
చెదరని నిర్ణయమది మహరాజా! 
తల్లి వరములు తీర్చుట ధర్మము 
తండ్రి యాజ్ఞ తలదాల్చుట ధర్మము. 


రాజ్యము నేలగ కోరికలేదు 
సుఖములు నామది కోరుటలేదు 
మీ ఆనతి నెవేర్చుట ధ్యేయము 
దిగులుతొ అశ్రులు రాల్సగవలదు. 


90 


గంభీరమగు కడలి ఎంతయు 
కలవరపడదు - అంతటి మీరు 
సత్యవ్రతముతో శో భిలువారు 
ఆడితప్పుట నె వినలేను. 


సత్యము వైన ఆన చేసితి 

నా సుకృతమున బాస చేసితి 
నిలబడనిచట ఒక క్షణమైనను 
తల్లి కోరినది - వల్లె యంటిని. 


సురలకు సైతము జనకుడు దైవము 
కావున తండ్రే నాకు దైవము 
ననవాసమును పూర్తి చేసుకొని 
దర్శించెదను ధర్మప్రభువును. 


తల్లుల దుఃఖము తీర్చవలసిన 
మీరే దిగులుతొ వంతనొందెదర? 
సిరిసంపదలతొ శో భిలు రాజ్యము 
భరతునికీయుడు చల్లగ నేలగ. 


అయో ధ్యాకా ౦డము 


తండి యాజ్ఞ తలదాల్చుట మోదము 
కష్టపడెదనని కాదనవలదు 

అసత్య దోషము మీకు వచ్చుటది 
సహించలేను సెలవీయుడయా. 


సత్యవ్రతముకై సర్వసుఖములు 
సునాయాసముగ వదలుకొందును 
కావున రాజ్యము వదలుటన్నది 
ఘనకార్యమ్మది కానేకాదు. 


జానకితోను లక్ష్మణుతోను 

వన సౌందర్యము ముదముగ తోచును 
మదిలో దిగులును వదిలి- మీరిక 
సుఖముగ నుండుడు ఓ మహరాజా!” 


రాముని మాటలు విని దశరథుడు 
దుఃఖము పొంగి పెద్దగ ఎడ్సుచు 
గుండెకు తనయుని హత్తుకొనుచును 
ఆగలేక తా మూర్చిలిపడెను. 


కకయి తప్ప -మిగిలిన వారు 

బిగ్గరగా రోదించి రప్తుడు 

అంతయు గాంచి మంత్రి సుమంత్రుడు 
దుఃఖము ఎగసి మూర్చిలిపడెను. 


|శ్రీరఘురాముడు॥ 


CRE 


తక్‌ సుమంత్రుడు కెకకు హితవు చెప్పుట 


స్పృహ తప్పిన ఆ సుమంత్రునకును 
తెలివి వచ్చెను ముఖము ఎర్రబడి 
దశరథ టీని హృదయము తెలిసెను 
మదిలో బాధను తెలుపనెంచెను. 


ములుకుల పలుకుల ముద్దుల రాణికి 
మదిలో వ్యధ కలిగించ నెంచెను 

ఆమె మనస్సును అందరి ముందర 
తేటతెల్లము చేయగ పలికెను. 


అయో ధ్యాకాండము 


“ఓ మహరాణీ! జగతి కంతటికి 
దశరథరాజు ప్రభువని తెలియద? 
వారి మాటలే కాదంటిరి గద 
మీకసాధ్య మిల లేనేలేదు. 


ఇ౦ద్రుని పోలిన అజేయు డాతడు 
హిమగిరి పోలిన నిశ్చలు డతడు 
కోభకు లొంగని సంద్రము బోలును 
దుఃఖ తప్పునిగ చేసిరి మీరు. 


ప్రభువు మనుగడ సాగనీయరో! 
వ౦శనాశము చేసి వేతురో - 

అమ్మా - అతడు సద్గుణ యుతుడు 
మనకందరకు పోషకుడమ్మా! 


కోటి కొడుకులను వెంచుటకన్న 
కూరిమి పెనిమిటి సేవలు మిన్న - 
అదియే ధర్మము తెలియద మీకు! 
రాజార్లత మరి జ్యేష్ణునిదే కద, 


వంశాచారము మంట గలుపుచు 


భరతునిచే భువి నేలించినచో 
రాముని వెంబడి సాగెద మమ్మా! 
వివేకులెవ్వరు అయోధ్య నుండరు 


మీ కోరిక విని పుడమి యింకనూ 
చీలక పోవుట ఆశ్చర్యమ్ము - 
బ్రహ్మబుషులు తమ శాపతాపముల 
చంపక మిమ్ముల బ్రతుక నిచ్చిరా! 


మధుర ఫలములను మామిడి యిచ్చును 


ఎరువులు వేసిన - వేప ఈయదు 
పట్టపు రాణీని మించి మిమ్ములను 
ఆదరించుటకు ఫలమిపు డొసగిరి. 


ఉన్నత వంశము నందున పుట్టియు 
తల్పిగుణములతొ ఉద్భవిందిరి 

మీ అమ్మగారి వృత్తాంతమంతయు 
లోక విదితము తెలియ బరతు విను. 


ఒక మహనీయుడు మీ జనకునకు 
సర్వప్రాణుల భాషలు నేర్పెను 

ఒక దినమున మి నాయనగారు 
చిమల సంభాషణ వినినవ్విరి. 


నవ్వుకు కారణమడిగెను భార్య 
తనను గూర్చి యె నవ్వెననుకొని 
మరి మరి అడిగెను పట్టుబట్టెను 
వలదన్నను మరి వినదా తల్లి. 


భాషను నేర్పిన మహాను భావుని 


విషయము అడుగగ ఆ మహనీయుడు 


ఆ రహస్యము తెలియబరచిన 
తలపగిలి మరి చత్తువు అనెను. 


చెప్పిన చత్తును అనె మహరాజు 
చెప్పి చావమనిఆ యిల్లాలు 
మరియొక మార్గము లేదని తెలిసి 
బయటకు గెంటెను దుష్టరా ణీని. 


92 


నీ తల్లిని మరి బయటకు గెంటగ 
సుఖపడెనమ్మా నిదు జనకుడు 
మూడుమూర్తులా తల్లికి తగిన 
ముచ్చట గుణముల మూర్తివి నీవు 


రామచంద్రునికి పట్టము కట్టగ 
నిర్ణయిం౦చెను దశరథరాజు 
వారి మాట మరి చెల్లకపోయిన 
అపకీర్తి గదా ఆలోచించవ! 


రాముని వనవాసమ్మని వినిన 

ప్రజలు దుఃఖమున మునిగిపోయిరి 
వారందరిని సంతస పరచుడు 
పాపులు చెప్పిన బోధలు వినకుము 


భూవిభుడైన దశరథరాజు 

మీకు విభుడని మరువకు తల్లీ! 
రాజ్యము కన్నను మిన్నగునట్టి 

-. సిరిసంపదలతొ వరములు తీర్చును. 


అయో ధ్యాకొండము 


మోసముచేసి పొందిన వరములు 
చెల్లించునని ఆశపడకుమా! 

రాముడు బ్యేష్టుడు రమ్మగుణా ఢ్యుడు 
ధర్మ రక్షకుడు లోకహితుండు. 


సదాచారుడు దానగుణాథ్యుడు 
ధరణి నెలగా యోగ్యుడాతడు 
పట్టాభిషేకము జరగనీయుము 
ధర్మ హానిని కలుగనీయకు. 


వనవాసమ్ము ఆగకపోయిన 

నీ కపవాదు వచ్చి తీరును 

జ్యేష్ట కుమారుని రాజుగ జేసి 
దశరథరాజు తపసుకు వెడలును. 


సుమ౦త్రుడాడిన పలుకుల ౩౦ంతయు 

చలించలేదు శెకాదేవి 

మది కారిన్యము కనడుచున్నది. 

జంకక గొంకక నిలబడి యున్నది. 
1శ్రీరఘురాముడు॥ 


CRE 


3 6 రాముని వెంబడి సిరిసంపదలను పంపెదనని దశరథుడు అనుట 


మాట తప్పక మధనపడుచును 
కంట నీటితో దశరథ రాజు 
సుమంత్రు గాంచి ఆనతిచ్చెను 
రత్న రాసులను రామునికిమ్మనె. 


చతురంగబలములు అస్త్ర శస్త్రములు 
రాముని వెంబడి పంపుము అనెను 
ఆశ్రితులను మరి అశ్విక సేనల 
వర్తకులను మరి నర్తకులందర. 


గాయకులను మరి అ౦దగత్తిలను 
త్రోవను చూపెడి బోయవాం|డ్రను 
రాముని అడుగుల నడచెదమనెడి - 
జనులందరినీ వెంట పంపమనె” 


వారందరికి వలయు వస్త్రములు 
సంబారమ్ములు సొమ్ములు యిమ్మనె 
"ధనాగారము ధాన్యాగారము 
రాముని వెంట పంపివేయుము. 


అయో ధ్యాకా౦డము 


సౌకర్యములు వెంట ప౦పిన 
అడవుల రాముడు సుఖపడగలడు 
పుణ్య నదులలో స్నానము చేయుచు 
బుషుల నడుమన వసించగలడు. 


భోగ భాగ్యముల వనవాసమ్మును 
రామచంద్రుడు చేయగవలెను 
భుజబలముతొ ఈ అయోధ్య పాలన 
భరతకుమారుడు చేయగవలెను. ' 


రాజు ఆనతిని ఎన్నది కైక 
దిగులుతొ గొంతు తడి యారినది 
బిక్కమొగముతో రాజును గాంది 
లజ్జ వదలి తా పలికెను అపుడు. 


“ ఓ మహరాజా! రాముని వెంబడి 
సర్వస్వమును పంపివేయుచు 
జనులందరిని పంపినచో యిక 
మిగిలిన దేనిని భరతుడు ఎలుట? 


అట్టి అయోధ్యను భరత కుమారుడు 
ఎంత మాత్రము గకొనడయ్యా ' 
అనుచు పలికిన కకను గాంది 
ఆవెశముతో పలికెను. రాజు. 


చతురంగ బలములను పంపకూడదని 


వరములొ నన్ను అడుగలేదు కద!” 
సూటిగ రాజు వేసిన ప్రశ్నకు 
తికమకపడి ఆ కైక పలికెను, 


కెక కోపము ఇనుమడి౦చెను 

రాజుల పలికెను" ఓ మహరాజా 

తమ పూర్వీకుడు సగరుడు - తనయు; 
వెడలగొట్టినటు పంపుడు రాముని.” 


గట్టిగ అరచెను దశరథ రాజు 
ఎవ గించేకొని రందరు కెకను 
అంతట వృద్ధుడు, యోగ్యుడు అయిన 
సిద్దార్థుడను మంత్రి పలికెను. 


- అమ్మాకైకా! సగరతనూజుడు 
అసమ౦జుడు అతి క్రూర కర్ముడు 
అయోధ్యలోని పసిపిల్లలను 
సరయూ నదిలో త్రోసి, మురిసెను. 


దుష్టుని వేడుక భరించలేక 
మురపెట్టన తన ప్రజల హితముక 
తనయుని తరిమెను సగర భూపతి 
అట్టశిక్షనిడి తన తనయునకు. 


అసువులతో ఆ అసమంజుడట 
అడుగిడరాదని ఆనతి నిడెను 


ఆలితొ అతడు అడవృులయందు 
ఇడుమల బడుచు గడపెను కాలము. 


అంతటి శిక్షను వేయుట కొరకై 
రాముడు చేసిన తప్పిదమేమి? 
దోష రహితుడు రామచంద్రుడు 
దోషమొక్కటియు ఎంచలేవునువు. 


94 


నిరపరాధికి శిక్ష వేయు టది 
నిలువున కాల్లే అధర్మమగును. 
అనుచు పలికిన మంత్రి మాటలకు 
రాజు పలికెను కైకను చూచి. 


అయో ధ్యాకాండవ; 


"దుష్ట బుద్ధివి మూర్చురాలవ 
మంచి చెడ్డలు తెలియగ నేరవు 
మంత్రి పలికిన మాటలు నచ్చవు 
సన్మార్గంబును వదలి వెసితివి. 


కైకా! రాజ్యము వదలి వేసితి 

ని తనయునితో ఎలుము స్వేచ్చగ 
రాముని వెంబడి నడచెద నేను” 
అనుచు పలికెను దశరథరాజు. 


॥శ్రిరఘురాముడు॥ 
Hh 
2 9 

3/ వశిష్ణుడు, కెకకు హితవు చెప్పుట 
మంత్రి పలుకులు రాముడు వినెను సంకోచమ్ము మదిలో లేక 
భక్తి వనయముల తండ్రితొ పలికెను సంతోషమ్ము కనబడునటుల 
"ఓ మహరాజా! భరతుని కొరకై ఆ ముగ్గురికి నార బట్టలు 
సర్వ భోగములు వదల నుంటిని నెక యిచ్చెను ధరించమనుచు. 
అడవుల యందు కందమూలములు రామలక్ష్మణులు అప్పటి కప్పుడు 
తినుచు గడిపెడి నా సేవలకై నారబట్టలు ధరించినారు 
పరిచారకులు సేనలు ఎందుకు సీత మాత్రము నార బట్టలను 
నిరాడంబరము కావలసినది. చూచి నిలచెను దిక్కుతో చక, 
మత్తేభమును దానము యిచ్చి ముతక బట్టలు అతి చిన్నవవి 
కట్టు తాడునా - నే కోరునది మేను దాచగా శక్తి చాలనివి 
సర్వస్వమును భరతుని కీయుడు సిగ్గుతొ వంచిన తలతో జానకి 
నారబట్టలు నాకు ఒసగుడు. ధరించ నెంచెను ఆ వల్కలములు. 
కంద మూలములు త్రవ్వి తీయుటకు  కట్టుకొనుట కవి లొంగకపోయెను 


పారయు గంపయు కావలసినవి 
అనుచు రాముడు పలుకుచు౦డగా 
నార బట్టలు తెచ్చెను 85. 


కంట నీటితో రాముని గాంచి 
“నాధా! వీటిని తాపసాంగనలు 
ఎటుల ధరింతురొ తెలియకున్నది... 


అయో ధ్యాకొ ౦డము 


అంతట రాముడు వాటిని దీసుకు 
చీరపెననె కట్టి చూపగను 

ఆ దృశ్యము గని అచ్చటి స్త్రీలు 
గుండె పగులునటు ఎద్బిరి గట్టిగ. 


వారందరును ముక్త కంఠమున 
సీతను అచటే ఉంచగ కోరిరి 
'“త౦డ్రి యానతిని కానకు కదలే 
రామా! సీతను ఉంచుము ఇచటే” 


మంగళ కారిణీ ముందర వున్నచొ 
మా ప్రాణములు నిలచును రామా! 
నిన్ను వేడినను - నీవిట నుండవు 
సతనైన మా ముందర ఉంచుము 


ఉలుకక పలుకక కక నిలచెను 
విషయము సర్వము [గ్రహించినట్టి 
కులగురువెన వశిష్ణు మహబుషి 
కోపము నిండి కకతొ పలికెను. 


“కేకయ పుత్రీ! నీకిది తగదు 
దుర్మార్గమునకు వాల్పడితివిగా 
దశరథ విభునే మోసగించిత్రివి 
వ౦శ నాశనము చేయనెంచితివి. 


ఇంత చేసినను చాలదనుకొని 
సీతను యిడుమల పెట్టనెంచితివి 
సీత్ర ఇప్పుడు రాణియగును విను 
భర్తదెన సింహాసన మెక్కును. 


Lees 


95 


భర్త ఆత్మగా భార్య ఎంచబడు 
వేదవాక్యమిది - తెలియము నీవు 
రామచంద్రుని ఆత్మ స్వరూపము 
రామపత్ని ఈ ధర నేలవలె. 


కెకాదేరీ, - కోడలు సీతను 
నారచీరలు ధరించ మందువ? 
మేలగు వలువలు భూషణంబులు 
నీవ కోడలుకు ఈయవలెను గద. 


దశరథ విభుని తనయుడైనచో 
భరతుడు రాజ్యము ఒల్లడు వినుము 
నిన్ను తల్లిగా గొరవించడు 

నీ వాత్సల్యము అతనికి హాని, 


వ౦శాచారము భరతుడు తెంచడు 
రాముడు వనముల వున్నటు వినిన 
నార చిరలతొ శత్రుఘ్నునితో 

రామ సన్నిధిని గడుప నెంచును. 


రాముని వనవాసమ్ము కో రిత్రివి 
సీతకు ఆ నియమమ్ము లేదుకద 
కావున సీత ఆభరణమ్ముల 
అనురించనగు రామచంద్రుని” 


వశిష్ణు పలుకుల కైక చలించదు - 
వనవాసమ్మే సీత నిర్ణయము - 
భర్త మనస్సును తెలిసిన సీత 
నారబట్టలు ధరించి నిలచెను. 


॥శ్రీరఘురాముడు॥ 


96 


అయో ధ్యాకాండ 


368 నార బట్టలు ధరించిన సీతను గురించి దశరథుని వే. 


ర్రామపతి ఆ జనక రాజసుత 
సరమ పతివ్రత అతి సుకుమారి 
నార చీరలు ధరించి నిలువగ 
కంట నీటితో కుమిలిరందరు. 


దుఃఖతప్తుడై దశరథ భూపతి 
కీర్తి ప్రతిష్టలు - బ్రతుకు పైననే 


3కా-నాకు రోజులు తీరెను 

కావున వరములు తీర్చెదనంటిని 
పువ్వు పుట్టి అది వెదురు చెరచినటు 
నా శపథము నను కాల్చుచున్నది. 


పాపివి నీవు - దుష్ట స్వభావివి 
సీత్రారాములు కలలోనెనా 


ఏవగింపుతో పలికెను కైకతొ, నీ కపకారము చేసి ఎరుగరు 
ఉరుమునట్లుగా పలికను కకతొ, ఎందుకు పాపము ఒడిగట్టెదవు. 
“అతి సుకుమారి జనకుని తనయ రాముని పొమ్మని కోరుకొంటివి 
వనవాసమ్ము తెలియని బాల చాలదన్నటు - సీతను కూడా 
సుఖపడ సిరిగల సుమలత - సీత నార చీరలతొ పంపుచుంటివి 
నారచీర లెటు ధరించగలదు. నీ కోర్కెలలో భాగము కాదది.” 
ఇ౦దరి ముందర ఈ పతివ్రత గుండె చించుకొని పలికెను రాజు 
నార చీరలతొ బుషి పత్నివలె కంటనిరది కురియుచున్నది 
నిలబడి యున్నది గుండెకరుగదా కైక మనస్సది కరుగకున్నది 
ఎమపకారము చేసెను సీత. కరుడుగట్టి పాషాణమైనది. 
రాముని వెంబడి నార చీరలతొ బయలుదేరుచు పలికెను రాముడు 
సీత వెడలునని వరమిడలేదు '“త౦డ్రీ తాము పరమధార్శ్మికులు 
భర్త అడుగుల సీత నడచినచొ యశోమూర్తి యగు కౌసల్యమ్మ 
సర్వభూషితగ అనుసరించవలి. మిము నిందించక నిలచియున్నది. 

దుఃఖ జలధిలో మునుగును తల్లి 

దరికి చేర్చెడి భారము మీది 

కోర్కెల నొసగే ఇంద్రతుల్యులు 

నా ఈ కోర్కోను తీర్చుడు తండ్రీ!” 

1శ్రీరఘురాముడు॥ 


hhh 


అయో ధ్యాకాండము 


39 


మునివేషములో రామచంద్రుని 
ము౦దర గాంచి మూర్చిలిపడిరి 
దశథరాజు తన కుమారుని 
సూటిగ చూడగలేక పోయెను. 


దశరథరాజు తనలో ననుకొనె 
"తల్లిబిడ్డల ఎడ బాపితినా? 

లగల - తల్లుల నుండి లాగితి 
పూర్వజన్మలో ఘూతుకమ్ములగు. 


ఇంతక్లేశము భరించుచుంటిని 
అసువులెట్టుల నిలచియున్నవో 
కాలము - మీదకు రాకపోయినచొ 
జీవుడు బొందిని వదలుట జరుగదు. 


నిలచిన దర్శము జ్యేష్ట కుమారుడు 
అగ్ని తేజమె రామచంద్రుడు 
నారవల్కలము లమరియుండగా 
నా ప్రాణములు పోలేదేమి.” 


రామా! అనుచు పిలువనెంచెను 

మాట గొంతులో నిలచిపోయెను 
అతి కష్టముతో సుమంత్రు పిలచి 
కంట నీటితో చెప్పిను' రాజు, 


“మంత్రి సత్తమా! రథమును తెమ్ము 


రాముని దింపుము వలయుచోటను 
సద్గుణయుతుని పంపుచుంటిని 
గుణవంతుని కిది సన్మానంబగు.”' 


కౌసల్య సీతాదేవికి పతివ్రతల నడవడి చెప్పుట 


రాజు ఆనతిని సుముంత్రు డపుడు 
రత్త భూషత స్వర్ణ స్యందనము - 
జాతి గుట్టిములు పూన్చిన రథము 
అతి తొందరలో సిద్ధము చేసెను. 


మేలగు వలువలు అభరణమ్ములు 


పదునాలుగేండ్లకు సరిపడునట్టుగ 
సతకు ఇమ్మని అనతి నిడగా 
కోశాధ్యక్షుడు తెచ్చెను వాటిని. 


ఆభరణమ్ములు అలంకరించుకు 
ఆ భవనమ్మున సీతాదేవి 
బాలభానుని వన్నెగ తోచెను 
లక్ష్మిగ తోచెను చూచువారికి 


కొసల్యమ్మ ముందుకు వచ్చి 
గుండెకు సితను చేర్చుకు పలికెను 
"అమ్మా ఇలలో స్త్రీలందరును 
సుఖముల - భర్తను గౌరవింతురు 


ఇడుములయందు తమ పెనిమి టిని 
నాధారణస్త్రీ లెక్కచేయదు 
కలహామ్ములతో కాపురంబును 
రూలద్రోయుటకు వెరువరు వారు. 


అగ్ని సాక్షిగా పెండ్డి యాడిన 
భర్తను వారు గౌరవించరు 

దుష్ట స్వభావులు వారిలవుందురు 
పతివ్రతలు మరి కొంద రుందురు. 


98 


పతియే గతియని తలచుచుందురు 
సత్యవర్తులై చరించుచుందురు 
సదాచారములు అనుసరింతురు 
గురుజనములను గౌరవింతురు. 


పతియే దేవుడు అనినమ్మెదరు 
అమ్మా సీతా! నా కుమారుడు 
ధనికుడెనను కాకపోయినను 

నీకు మాత్రము పెనిమిటి యగును. 


అడవుల కంపతి మనుచు తలంచి 
అలక్ష్యపరచకు నా కుమారుని 
రాముడు నీకు దేవుడే సుమా!” 
అనుచు మెల్లగా చెప్పిన దామె. 


ధర్మబద్ధముగ అత్త పలుకగా 
కరములు మోడ్చి సీత పలికెను 
'“అమ్మా! మీదగు ఆనతి నెపుడును 
శిరసున దాల్చి నడచుకొందును. 


భర్త విషయమున నడచు విధంబు 
జనని జనకులు చెప్పిరి - వింటిని 
సాధారణమగు అతివ మాదిరిగ 
తలంచ వద్దు పతియే గతియగు. 


వెన్నిల - చంద్రుని విడువనట్లు గా 
నా ధర్మమును విడువను తల్లి! 
భర అడుగుల నడచెద నేను 


అథి 


కష సుఖములలొ కలిసి వుందుము. 


టి 


అయో ధ్యాకాండవ 


తంత్రులు లేని వీణ మోగదు 
చక్రములుండని రథము నడువదు 
నూర్తురు కొమరులు కలిగిన కాని 

భర్త దూరమై స్త్రీ సుఖపడదు. 

తండ్రియు కొమరుడు మితముగ నిత్తురు 
అమితముగా మరి యిచ్చును భర్త 
పతివ్రతా దర్శమ్ములన్నియు 
తెలిసికొంటిని పెద్దలు చెప్పగ. 


పతియే దేవుడు పూజలు చేతును 
అలక్ష్య పెట్టను నమ్ముము నన్ను 
అనుచు వినయముగ సీత పలుకగా 
ఖద, మోదముల ఎడ్చెను అత్త. 


తల్లులందరిలొ పూజ్యురాలగు 
కౌసల్యమ్మకు ప్రదక్షిణించి 
నమస్కరించి రాముడు పలికను 
"అమ్మా! నీవు దుఃఖిలవలదు. 


నాయనగారి సేవలు చేయుము 

ఇట్టే నేను తిరిగి వత్తును 

కనులు మూసుకొని తిరిగి తెరువుము 
పదునాల్లేండ్లు గడచి వచ్చును.” 


అనుచు చల్లగా తల్లికి చెప్పి 
మిగిలిన తల్లుల కచ్చట మొక్కి 
“తెలియక చేసిన అపచా రమ్ములు 
ఉన్నచొ నన్ను మన్నించుడనె.. 


అయోధ్యాకా ౦డము 


99 


దుఃఖము నిండి ఎడ్చిరి తల్లులు 
దశరథ విభుని భవనమంతయు 
మం౦గళ వాద్య ధ్వనులకు బదులుగ 
రోదన ధ్వనులతొ నిండి పోయినది. 


CRE 


శ్రిరఘురాముడు॥ 


4 0 రథము వెంబడి దశరథ కౌసల్యలు దుఃఖముతో పరుగెత్తుట 


రామలక్ష్మణులు సీత్రాదేవియు 
దశరథ విభునకు నమస్కరించిరి 
సతి సోదరుల వనవాసముకై 

తండ్రి యానతిని గొనెను రాముడు. 


దుఃఖము నిండి రామచంద్రుడు 
శోక తప్తయగు తల్లిని గాంచెను 
సీతతొ కలిసి ఆ సుకుమారుడు 

తల్లి పదములకు ప్రణామముంచెను. 


కొసల్యమ్మకు వందనముంచి 

| తల్లిని గాంచెను లక్ష్మణమూర్తి 

" సుమిత్ర దుఃఖము పొంగి పారలెను 
పదముల పడిన పుత్రుని లౌవెను. 


తనుయుని శిరసు మూర్కొని పలికను 
“లోక రక్షణకు రామచంద్రుని 
కొసల్యమ్మ కన్నది నాయన 

నేను గంటి నిను రాముని సేవకు 


సీతారాముల సేవలు చేయుము 
నిరతము రాముడు దిక్కగు నికు 
అన్న సేవలు తమ్ముడు చేయుట 
ఆచారమ్ము ఇనకులమందు. 


దాన ధర్మములు యజ్ఞ దీక్షలు 
సర్వస్వమును త్యజించి వేయుట 
అన్న కొరకు తన తమ్ముడు చేయుట 
ఆచారమ్ము ఇనకులనుందు. 


రాముడి - దశరథ మహరాజనుకో 
సీతమ్మను గని - నేనే - అనుకో 

అడవ యంతయు - అయోధ్య అనుకో 
సీతారాముల కంకితమై పో. 


పేరుకు తగిన సుగుణ రాసియగు 
సుమిత్ర అచ్చట తన - తనయునకు 
కర్తవ్యమ్మటు బోధించినది 

ఎని పరవశమున - నిలచిరందరు. 


అంతట మంత్రి సుమంత్రుడు వచ్చి 
మాతలి ఇంద్రుని గాంచి పలికినటు 
రామచంద్రుని చూచి పలికెను 
రథము సిద్ధమని తెలియ బరచెను. 


"మహానుభావా! శుభములు నీకగు 
కోరిక మేరకు రథము తోలుడు 
తల్లి కోరిక నేడే తీరును 

వనవాస దీక్షకు మొదటి రోజగు.” 


100 


బంగరు సొమ్ముల మెరిసే సిత 
జ్వలించుచున్న అగ్ని హో త్రమన 
రామచంద్రుని కనుసన్నలతో 

అరుణ సూర్య ప్రభ అరదము నెక్కను. 


రామ లక్ష్మణులు అరదము నెక్కిరి 
వివిధాయుధములు పారలు గంపలు 
రాజు ఆనతిని రథమున నుంచిరి 
రథము సాగినది ఆ మువ్వురలతో. 


అయోధ్య యంతయు కదలి పోయెను 
జీవకోటి నిర్ధాంత పోయెను 

ఆ [గ్రహమ్ముతో గజ తురగములు 
సవ్వడి చేయుచు తిరిగెను పురమున. 


వెద్దలు ఏన్నలు వయో వృద్ధులు 
పరుగు లెత్తిరి రథము వెంబడి 
రామ దర్శనము కోరుచు వారు 
రథము నాపమని అరచుచుండిరి. 


“ఎన్నాళ్ళకు మా దేవుని చూతుమొ 
కన్నిళ్ళతొ యిపుడ గపడకు౦డెను 
కరుణజూపి ఆ రథమును నీవు 

మెల్లగ తోలుము మంత్రి సుమంత్రా! 


గుండెలు బరువె అరచిరి కొందరు 
కైకకు గుండే లేదని రందరు 
"కౌసల్యమ్మకు గుండేపగలద 
లేదా ఆమెది ఇనుప గుండెయా? 


అయోధ్యాకొ౦డ 


మేరుగిరిని రవికాంతి వీడనటు 
రాముని అడుగుల నడచెను సీత 
ఆహా! ఆమె పరమ పతివ్రత 
నీడగ సాగే ధర్మచరి త్ర, 


లక్ష్మణమూర్తి! చరితాత్ముడవు 
అన్న సేవ పరమార్ధమంటివి 
$0కర్యమయి సాగుచుంటివి 
స్వర్గద్వారము తెరచి వుండును 


అంతః పుర స్త్రీలందరు అపుడు 
రోదించుచు తమ రాజును చూచిరి 
దుఃఖ జలధిలో మునిగిన రాజు 
రామా! అనుచు అరచుచు నడచెను. 


రాహు గ్రస్తమగు శి బింబము వలె 
వేని ముఖమున కళ తగ్గినది 

జన సమూహమును చూచిన రాముడు 
వడిగా తేరును తోలగ చెప్పిను. 


రామ దర్శనము కోరుచు జనులు 
తేరు నాపమని అరచెడి అరపుల 
కాదని - వేగము పెంచగలేకను 
మధనతొ రథమును మెల్లగ త్రోలెను. 


తేరు నడవగా లేచిన దుమ్ము. 
జనుల బాష్పముల తడసి అణగినది 
అరచుచు ప్రజలు రథము వెంబడి 
పరుగు లెత్తుట రాజు చూచెను. 


అయోధ్యాకా ౦డము 


చేప తాకిడికి నదిలో కమలము లేగ కోసమై పరుగిడు గోవుగ 
నీటి బిందువులు రాల్సినట్లుగా పట్టవు రాణ ఎరుగిడుచున్నది 
కాంతల ముఖ కమలమ్ముల నుండి “రామా! సీతా: లక్ష్మణమూర్తి! 
రాలుచున్నవి భాష ధారలు. ఉనికి మరచి తానరచుచు పరుగిడి. 
దుఃఖ భారమును భరించ లేక దశరథుడంతట అతి బిగ్గరగా 
నరికిన తరువె రాజు కూలెను రథము నాపమని అరదుచుండెను 
రామా! రామా! కౌసల్యాయని త్వరగా సాగగ రాముడు చెప్పెను 
అరపులు రోదన మింటి కెగసెను. సందిగ్గములో పడెను సుమంత్రుడు, 
తల్లియు తండ్రి రథము నందుకొన విషయము తెలిసి రాముడు పలికెను 
పరుగిడి వచ్చుట రాముడు గాంచెను... “వారి అవస్థను చూడగలేను 
కన్న కుమారుని హృదయము కరగెను ప్రభువు పిలుపది వినబడ లేదని 
కానీ ధర్మము బంధించినది. చెప్పి - తప్పుకో సమయ స్పూర్తిగ.. 
బంధీ కృతయగు అశ్వపు పల సుమ౦త్రు డంతట జనులందరికి 
తల్లి గుజ్జమును చూచు చందమున రథము వేగముగ పోవును అనుచు 
రెప్పల నెత్తగ రామచ౦ద్రుడు తెలుపవుచు రివ్వున తోలెను రథమును 
బాధతొ గాంచెను తల్లి దండ్రులను ప్రజలు ప్రయత్నము మాన కుండిరి. 
అంకుశ పోటును తిన్న దంతి వలె మంత్రులు అప్పుడు రాజుతొ పలికిరి 
ఎంతో భాధకు గురియైనాడు -ప్రయాణమ్ముగా సాగెడివారు 
దుఃఖము నణచుకు మంత్రిసుమంత్రుని త్వరగా రావలెనని కోరినచో 
వడిగా తేరును సాగనిమ్మనె ఎక్కువ దూరము సాగ నంపరు. 

కొవున రాజా నిలువుడు ఇచటే” 

అనుచు మంత్రులు చెప్పిన మాటల 

రొప్పుచు రాజు సతులతొ నచటే 

రథమును చూచుచు నిలబడి పోయెను. 

[శ్రీరఘురాముడు॥ 


La 


102 


అయో ధ్యాకా ౦డము 


4 1 అంతఃపుర స్తిల - అయోధ్య వాసుల దుఃఖము 


త్రల్లి పదములకు వందనముంచి 
వనవాసముక రాముడు వెడలగ 
అంతఃపురమున స్త్రీలందరును 
విలపించిరి శ్రీరాముని కొరకు 


“ఇలలో దిక్కు మన కెవ్వరిక 
తాపసోత్రముల రక్షకు డెవ్వడు 
కన్న తల్లితో సమానమ్ముగా 
తల్లులందరిని చూచెడి వాడు 


దుఃఖము నున్న స్త్రీల బాధను 

విని మహరాజు కృంగి పోయెను 
రాముని చూడగ అరచుచు నడచెను 
రామా! రామా! అని దుఃఖించెను. 


పట్టాభిషేకము ఆగి పోవగ 
అగ్ని హో త్రములు రగులుట మానెను 


హోమ క్రియలను వంటలు వార్పులు 
వదిలి వేసిరి అయోధ్య వాసులు. 


పశు పక్ష్యాదులు తిండి మానినవి 
(పేమాదరణలు సన్నగిల్లినవి 

రామ కొసల్యల అభిమానమ్ములు 
తలచు కొనుచు దుఃఖించి రందరు. 


భార్య మోసముతొ పతిని గెలిచెనని 
భార్యాభర్తల (పేమ తగ్గను 
భార్యకు కష్టము పతి కలిగించెను 
అనుచు భర్తలను ఈసడించిరి. 


అన్న దమ్ముల అను రాగమ్ములు 
ఎండే మావులా! అనుచు పలికిరి 
రవి తేజమ్మది క్లీణించినది 

కడలి గట్టిగా ఘోషతొ పొంగెను. 


హోరు గాలితో నింగి నిండగా 

మబ్బు లున్నటు తోచె ఆకసము 
దుఃఖ జలధిలో మునిగిరి జనులు 
రాముని మిత్రులు మూర్చ పోయిరి. ' 


స్థాణువులై జను లందరు నిలచిరి 

చల్లని గాలి వీచుట మానెను 
సూర్యాస్తమయము అయినటు ఎరుగరు 
కాంతులు తరిగి నిలచి చంద్రుడు. 


ఇక్ష్వాకుల కులతార విశాఖ 
ధూమము క్రమ్మి కళ తప్పనది 
అశ్వని ఆదిగ నక్షత్రములు 
వెలుగులు మాసి వెలవెల బోయెను. 


సప్తర్షి మండలము కాంతులు తగ్గను 
నింగిని వెలిగే త్రిశంకు తార 

చంద్ర బింబమును కలుసు కొన్నది 
రాముని రథము సాగుచున్నది. 


గురు బుధ గ్రహములు చంద్రుని కలిసెను 
కుజుడు మొదలగు క్రూర గ్రహముల 
కలయిక కలిగెను శశిబింబమునకు 
వనవాసమునకు ఆరంభమది. 


అయో ధ్యాకాండము 


10 


ఇంద్రుని రక్షణలేని భూమి వలె 


భయము నందిన పృథివి మాదిరి 

రాముని వనవాసమ్మును చూచి 

కలవర పడినవి జీవులన్నియు 

శ్రీరఘురాముడు॥ 
RRR 

4 2 దశరథుడు దుఃఖతప్తుడె కౌసల్య మందిరము చేరుట 
సోగుచు నున్నది రాముని రథము భక్తి మీరగా ప్రభువును లేపి 
నింగి తాకునటు ధూళి లేచెను ధూళిని దులిపికౌసల్యమ్మ 
దశరథ రాజు కన్ను లార్సక రాజ మందిరము చెర్చగ రాజు 
చూచు చుండిను దివ్య రథమును. వెనుకవెనుకకు చూచుచు నడచెను. 


సాగిన రథము కనువురుగయ్యెను 
స్పృహను దప్పి మహరాజు నేలబడె 
కౌసల్యమ్మ సవర్యలు చేయగ 

కనులు తెరచెను కకను గాంచెను. 


అమిత కోపమున ఆ మహరాజు 

' కైకతొ పలికెను '“పాపీ నీవు 

: దూరము పొమ్ము నన్ను స్పృశించకు 
నీ ముఖమును నే చూడను పొమ్ము 


నా భార్యవు నువు కానే కాదు 
నీ బంధువులకు తెగ తెంపులివే 
అర్ధకా౦క్షివి ఆధర్మవర్తివి 
నిన్ను వదలితి నేనీ క్షణమున. 


ఇహపర సుఖముల నొసగే క్రియలలా 
నా ఇల్లాలుగ పరిగణించను 

రాజ్య కాంక్షియై భరతుడు వదిలే 
తర్పణాదులను నేను గ్రహించను.”' 


త౦డ్రీ మనస్సు తనయుని వెంబడి 
తనువు మాత్రము గృహము లోనికి 
అడవుల తిరిగే రాముడు - మదిలో 
తాపసి వేషము దాల్చి కనబడె. 


బ్రాహ్మణ హత్య చేసినట్టుగా 
కలిగిన బాధను భరించ లేక 
ఎడ్చుట మొదలిడె అయోధ్యరాజు 
కరగని హృదయము లెనే లేదు 


రాముని రథము ఊరు దాటెనని 
ఐని మహరాజు కృంగి పోయెను 
రాహువు మింగిన సూర్యుడాయెను 
కొసల్యమ్మ స్పృహ తప్పినది. 


“అయ్యో రామా! అడవుల పాలా 
రాజ్య భోగములు దూర మయ్యెనా 
జగన్నాధుడవు అనాథ వైతివ! 
జనకుని తనయకు ఎంతటి కష్టము. 


104 అయో ధ్యాకాండము 


కెకా నీదు కోరిక తీరెను సీతారాములు లక్ష్మణ మూర్తులు 
'రాముడు లేక నేనిక బ్రతుకను లేని మందిరము శోభలు తరిగెను 
భర్రుహీనవై భూమి నేలుకో”' తారా చంద్రులు లేని నింగివలె 
దుఃఖము నిండి రాజు అరచెను వెల వెల బోవుచు కనబడె రాజుకు. 
రాజ విధిలో రాజు నడచెను “రామా! నన్ను వదలి పోతివా 
కళాహనమై వీధులన్నవి అక్కున చేర్చుకు ఆనందించెడి 


దేవాలయములు అంగడు లన్నియు భాగ్యము నాకు కలుగుట కష్టము 
తలుపులు తెరువక మూసి యున్నవి, అంత వరకు నేనిట మన గలనా.” 





శక్తి కలిగిన వారందరును దుఃఖించుచును ఆ మహరాజు 
రాముని రథముతొ పరుగిడి నారని సొమ్మ సిల్లి తా నిద్రలొ జారెను 
రాజ విధిలో మిగిలిన వృద్ధులు అర్థ రాత్రమున మెళకువ వచ్చెను. 
చెప్పక చెప్పిరి దశరథరాజురు. కాళ రాత్రిగా తోచెను రాజుకు. 
మబ్బు మాటుకు రవి సాగినటు కొసల్యమ్మను ఏలుచుచు పలికెను 
సదనములోనికి రాజు సాగెను "నాకిపు డేమియు కనపడ కున్నది 
వ్యధతో రాజు పలికెను అపుడు చూపు రామునితొ నడిచి పోయినది 
రామజనని సదనమ్ముకు చేర్చగ. అంధుడ నైతిని ఓ మహరాణి! 
“రాముని గన్న కౌసల్యమ్మ రాముని లాలన చేసిన చేతుల 
మందిరమందు శాంతి కలుగును” చల్లని చేతుల నన్ను స్పృశించిన 
రాజు కోర్కెను తెలిసి అంతట ఉపశమనమ్ము కలుగును” అనగా 
రాజును చెర్చిరి ఆ మందిరము. కౌసల్యమ్మ సేవలు చేసెను, 
|శీరఘురాముడు॥ 
hhh సై 
4 3 కాసల్య దుఃఖతప్తయె దశరథునితో పలుకుట 
దుఃఖార్తుడయి రాజు వుండెను “విషమును గ్రక్కెడి ఫణివలె కెక 
మరింత కృంగి రాణి యున్నది నౌ కుమారుడు రాముని వెన 
కొసల్యమ్మ మెల్లగ పలికెను మోసమనిడి తన విషమును (గ్రక్కగ 


మదిలో బాధ ప్రభువుకు తెలిపెను. తనయుడు అడవుల పాలైనాడు. 


అయో ధ్యాకాండము 


కుబుసము విడచిన క్రూర నాగువలా 
గృహమున కక తిరుగు చుండగా 
నామది కెంతో భయము కలుగును 
ఇంటా బయటా భయపడి పోదురు. 


తన కుమారునికి రాజ్యము కోరెను 
నా కుమారునికి దాస్య మిడినచో 
బిచ్చ మెత్తుకొని తినుచు - భరతుని 
సేవ చేయుచు పురమున నుండును. 


దేవత లందెడి హవిర్భాగమును 
అసురుల కిడినటు ఓ మహరాజా! 
రాజ్య పదవిని రాముని కీయక 
మనసు కొచ్చినటు కక కిచ్చిరి. 


సుఖపడ వలసిన నా సుకుమారుని 
సుమలత సీతను లక్ష్మణ మూర్తిని 
అడవికి పామ్మని ఆనతి నిడిరి 
దిక్కు లేనటు చేసి వేసితిరి. 


నవ యౌవనమున అడుగు బెట్టిరి 
రాజ్య భోగముల కర్షులు వారు 
క౦ద మూలములు తినుచు బ్రతకమని 
కడు ఇడుమల పాల్టేసిరి మీరు. 


ఇప్పటికిప్పుడు పదునాల్లేండ్లు 

గడేచి పోయి నా రాముడు వచ్చిన 
నా కానం౦ందము కలుగును కాదా 
అంతటి భాగ్యము ఎన్నటి కమరునొ! 


105 


సీతారాములు లక్ష్మణమూర్తియు 
ఆనందముగా తిరిగి వచ్చుట 
అయోధ్య పౌరులు పరవసంచుట 
నగరి శోభగా నలంకరించుట. 


పూల వానలు కురిపించు టయు 

ఆ మువ్వురును ఆనందముగ 

విప్ర కన్యలకు ఫల పుష్పములిడి 
అయోధ్య నెప్పుడు ప్రదక్షిణింతురొ, 


ఓ మహరాజా! పూర్వ జన్మలో 
క్రూర కృత్యములు చేసితి నేమో 
వాలు ద్రాఎడీ పాపను లాగి 

తల్లి స్తన్యములు కోసితి నేమో. 


మురివెపు లేగను సింగము గొనినటు 
కైక వల్లనే నాకీ కష్టము 

ఒకడ ఒక్క బిడ్డడు కలిగెను 

సద్గుణ రాసిగ ఇలలో వెలసెను, 


సర్వ శాస్త్రముల పారంగతుడు 

అతి సుకుమారుడు జ్ఞాన వృద్దుడు 

ఓ మహరాజా! తనయుని వదలి. 

నే బ్రతుకుట ఎటు సెలవీయుడయా! 


రాముని చూడక బ్రతుకగ లేను 

గ్రీష్మ తాపమున భూమి ఉడికినటు 

నన్నీ బాధ దహించుచున్నది” 

అని విలపించెను కౌసల్యమ్మ, 
॥శ్రీరఘురాముడు॥ 


Hh 


106 


4 4 


దుఃఖము నున్న కొసల్యమ్మను 
ధార్మికు రాలగు సుమిత్ర వచ్చి 
చల్లని మాటల అనునయించెను 
శోకించుటది తగదని పలికెను. 


“సద్గుణ యుతుడు రామచంద్రుడు 
పురుషోత్తముడు అమిత విక్రముడు 
ఇహ సుఖముల మమతలు వదలి 
సర సుఖముల మనసు నిలపిను. 


మన రఘురాముడు వనముల కేగుట 
సత్యవర్తిగా తండ్రిని నిలపుట 

కావున నివు దుఃఖము వదలుము 
లక్ష్మణు కొరక చింతిల వలదు. 


పాప రహితుడు భ్రాతృ సేవకె 

అన్న అడుగుల అడవికి నడచెను 
సత్కార్యమును తనయుడు చేసెను 
వారిరువురై దుఃఖిల వలదు. 


పరమ పతివ్రత జనక రాజ సుత 
ధర్మాత్మునకు ఇల్లాలైనది 


ధర్మము, తెలుసును, ఇడుమలు, తెలిసియు 


భర్త అడుగుల వెంబడి నడచెను. 


ధర్మ పథమున సీత నడచెను 

ఆమె కొరకు నువు దుఃఖిల వలదు 
నీ కుమారుడు సత్య ధర్మములె 
పెన్నిధి అనుకొని తలంచినాడు. 


అయో ధ్యాకాండవ 


సుమిత్ర, కౌసల్యమ్మను ఊరడించుట 


రాముని కీర్తి ఇలలో వెలుగును 

రమ్య గుణాధ్యుడు త్వరలో వచ్చును 
రాజుగ నేలును ప్రజ లందరినీ 

రామ రాజ్యమది చూతువు తల్లీ 


సూర్యుడు ఎండను తగల నీయడు 
సుమ గంధముతో వాయువు విచును 
త౦డ్రిగచంద్రుడు కొగలించును 
రాముని కమియు బాధ కలుగదు. 


మహా యుద్దమున రామచంద్రుడు 
రిపు లొందరినో సంహరించగా 

దివ్య వరముగా అమోఘాస్త్రములు 
రామచంద్రుడు అందిను గాదా! 


అంతటి రాముడు శరములు విడువగ 
ఎంతటి వారు నిలబడ లేరు. 

గృహమున నున్నను అడవుల నున్నను 
వీరుడు సుఖపడు - నమ్ముము నన్ను. 


రామచంద్రుని ఆనతిభక్తిగ 
పుడమి శిరస్సున దాల్చును వినుము 
వన వాసమ్మును పూర్తి చేసుకొని 
రాజై రాజ్యము చల్లగ నేలును. 


సూర్యునికి మరి సూర్యుడు రాముడు 
అగ్ని హో త్రునికి అగ్నియే యగు 
సంపద కాతడు పెన్నిధి యగును 
ప్రభువు లందరికి రాముడు రాజు. 


అయోధ్యాకాండము 


కీర్తికి కరి - క్షమకు క్షమయగు 


మంగళమూర్రీ! రామచంద్రునికి 


సురలందరకూ దేవుడాతడు ఎట్టి అశుభము కలుగదు తల్ల 
భూతమ్ములకు వెను భూతమ్మగు మాకు ధైర్యము చెప్పగ తగుదువు 
రాముని సాటి ఇలలో లేరు. నకు ధెర్యము చెప్పుట ఎటుల. 
నార వల్కలము దర్భా సనముల రాముని జననికి దుఃఖము తగునా 
ధర్మాత్ముడు తా నడవికి నడువగ రాముని నడవడి సాటి మరవ్వరు 
అనుసరించిన భార్య మాదిరిగ నింద లెరుగవు పుణ్యమూర్తివి 
రాజ్యలక్ష్మీ తా ననుసరించినది. రాముడు తప్పక వచ్చును వినుము, 
ధనుర్భాణములు ధరించి ముందర చంద్రుని తీరుగ రామచంద్రుడు 
లక్ష్మణమూర్తి నడచుచుండగా ని కన్నులలో వెలుగు నింపును 
పురుషోతమునికి బాధ కలుగదు సతి సోదరులతొ సుఖముగ వచ్చును. 
ధుర్లభమన్నది వారికి లేదు. స్నేహితులందర జేర్చుకు కనపడు. 
పౌరులందరు దుఃఖము నుండిరి మెత్తని కరముల న పదములపై 
తిరిగి రాముడు వారిని ఏలగ నమస్కరించి రాముడుండగా 
ఆనందించే సమయము వచ్చును మేఘము గిరిని కడిగినట్లుగా 
అజ్ఞానములో పడవలదమ్మా! ఆన౦దా శ్రులు చిలకరింతువు. 

సుమిత్ర చెప్పిన చల్లని మాటల 

రాముని తల్లి మనసు చల్లబడి 

శరత్కాలమున మబ్బుల మాదిరి 

దుఃఖము హరించె రామ జననికి. 

ిరఘురాముడు॥ 
LIE 


4 5 రాముని-పురమునకు మరలమని పౌరుల ప్రార్థన 


రాజుయు, రాణులు, రాముని మిత్రులు కంటికి రథము కనబడ కున్నను 


అతి కష్టము పె వెనుదిరిగినను పోవలదనుచు వెంబడి వచ్చెడి 
అయోధ్య పౌరులు పట్టు వదలక వొరుల కపుడు నచ్చ చెప్పగా 
పరుగిడు చుండిరి రథము వెంబడి 


తేరు మెల్లగ తోలగ చెప్పెను. 


108 


రథమును చెరిన ప్రజ లందరితో 
ప్రియ దర్శనుడు మెల్లగ పలికెను 
“ఓ ప్రజలారా! మి వాత్సల్యము 
నురువ లేనిది మధురమైనది. 


మీరీ (ప్రేమను ఆదరమ్మును 
భరతుని వైన చూపగ కోరెద 
కక తనయుడని తలంచ వద్దు 


సద్గుణ యుతుడు భరత కుమారుడు. 


మీకు తప్పక మేలు చేయును 
పండిన జ్ఞానము కలిగినవాడు 
మెత్తగ నున్నను వ్యాఘ్ర సమానుడు 
రాజగుణములళొ శో భిలువాడు. 


భరతుడు యువరాజన్న నిర్ణయము 
రాజ నిర్ణయము - శిరో ధార్యము 

నే సాగెదను వన వాసమునకు 
సాగుడు మీరు అయోధ్య లోనికి 


నాకి రాజు పరితబంచక 

కాపాడుకొను భారము మీది 

మీరటు చేసిన ముదము నందెద 
అనుచు ప్రజలకు రాముడు చెప్పెను. 


అంతటిలోనే రథము సాగెను 
వినరా ప్రజలు పరుగిడు చుండిరి 
కంట నిటితో పరుగు లెత్తిరి 

తమ ప్రయత్నము వదల కుండిరి. 


అయో ధ్యాకాండవ 


తండ్రి మాట నెర వేర్చెడి పట్టు 
రామచ౦ంద్రునిలొ గట్టిగ నున్నది 
పురమునకు రాముని గొని పోవలెనని 
ప్రజలందరిలో గట్టి యోచన. 


రామచంద్రుని సద్గుణమ్ములు 
రథముకు వారిని బంధించగను 
పరుగిడు అరదము వెంబడివారు 
పరుగు లెత్తిరి రామహృదయమున 


విప్రోత్తములు వయో వృద్ధులు 
పరుగిడ లక హయములు వినునటు 
“గుట్జములారా! పరుగిడ వలదు 
ప్రభువును దూరము చేయగ వలదు 


సునిశితమైన చెవులుమీవి కద! 
మా మొర మీకు వినబడ లేదా 
ఐహారమ్మునకు గొని పోదగిన 

మీరే రాముని అడవుల విడతుర.”' 


విప్రోతముల మాటలు వినెను 
గుండియ కరిగిను పురుషోత్రమునికి 
వెద్దలు నడచుట తగదని తోచి 
సతి సోదరులతొ రథమును దిగెను. 


వారిని కలువగ వెనుకకు నడచిన 
వ్రత భంగమని రాముడు తలచి 
అతి మెల్లగను నడువ సాగను 
వచ్చెడి వారు కలుసు కొనుటక 


అయో ధ్యాకాండము 


వేద విదులు వారందరు పలికిరి 
“విప్ర లందరము వచ్చు చుంటిమి 
శ్వేత ఛత్రముతొ వాజ పెయులు 
వచ్చు చుండిరి గొడుగు పట్టెదరు. 


ఓ సుకుమారా! నీ దేహమది 
ఎండకు కములుట చూడగలేము 
వెదమం౦ంత్రముల యెద నిలువకను 
కదలు చుంటిమి కారడవులకు. 


వేద ధనము మాకున్నది రామా! 
అది దాచితిమి మాగుండెలలో 

పాతి వ్రత్యము సతులకు రక్షణ - 
నిర్భయముగ ని వెంట నడచెదము. 


నివు మమ్ములను రావలదన్నచా 
మాతో నగరికి నీవు రావలె 
నినుగొని పోక పురమున కేగము 
. పండిన తలల ప్రార్థన వినుము. 


విపుల కోరిక వినుట ధర్మము 
యజ్ఞ యాగములు చెయ నెంచితిమి 
నివు లేక మా మనసు నిలువక 
మూల పడును మా యజ్ఞ యాగములు 


నీ వల్లను ఆ క్రతువులు ఆగిన 

ఆ దోషము మరి నీదగునుసుమూ! 
దుఃఖము నున్న సర్వ ప్రాణుల 
ప్రార్ధన యిది నిను పురముకురమ్మని 


నడువ గలిగిన మేము నడచితిమి 
నడువ లేని ఆ తరువు లన్నియు 
నెలను నిలచి వేళ్ళు వెగలక 

నిను గని - వంగి ఎడ్చు చున్నవి. 


పక్షులు సైతము తినుట మానినవి 
పురము కేగమని కోరుచున్నవి 
అటులా విప్రులు కోరుచుండగా 
తమసానదిని సమీపించిరి. 


ఏఫ్రుల కోరికతీర్చ మనునటు 
తమసానది తా నడ్డము వచ్చెను 
సుమ౦త్రు డంతట హయముల విప్ప 
సేద తీర్చెను నదీ జలముల, 


[శ్రీరఘురాముడు॥ 


hh 


4 6 రాముడు కనబడలేదని అయోధ్య పౌరుల వేదన 


తమ సాతీరము చేరిన రాముడు 
తమ్మునితో తా పలికెను (ప్రేమతొ 
“సోదర లక్ష్మణ! వన వాసములో 
రాత్రి ఇచ్చట గడీ విదదమయ్యా। 


అయోధ్య నగరిని మన గృహములను 
తలంచి దిగులు పడ వలదయ్యా! 
పక్షుల కూతలు మృగముల అరుపులు 
సాయం స౦ధ్యలొ మూల్లు చున్నవి. 


110 


కటిక చీకటిలొ ఆ కారడవి 


అయో ధ్యాకొ ౦డ 


సీతారాములు నిద్రలొ మునిగిరి 


బావురు మన్నటు తోచు చుండును రక్షగ నిద్దరు మెళకువ నుండిరి 
అయోధ్యలోన జనులందరును లక్ష్మణమూర్తి అన్న గురించి 
దుఃఖతప్తులై యుందురు గాదా. మది పులకించి చెప్పెను ఎన్నో. 
దశరథ ప్రభువు గూర్చియె దిగులు పుణ్య చరిత్రుని మాటలతోను 
అమ్మ గురించి మది కలవరపడు ఇట్టి గడిచెను రాత్రి యంతయు 
వారిద్దరును కండ్లు కరగునటు తెల తెల వారను ఆలమందలు 
విలపించెదరని తోచును సోదర. నీరు త్రాగుటకు వచ్చెను నదికి. 


భరతుడు ప్రేమాదరణకు నెలవు 
వారికి ఊరట కలుగ జేయును 
నీవు వెంబడి వచ్చుట చేతను 
సీత రక్షణ తేలిక యగును. 


వన భోజనము దొరుకును మనకు 
నేను - రాత్రి ఉపవాసము చేసెద 

ఈ నది జలములు అతి పవిత్రములు 
విటిని త్రాగిద కడుపు నిండుగా 


సుమంత్రు గాంచి రాముడు పలిఃను 


రామచంద్రుడు నిద్ర లేచెను 
మేను మరిచి అట నిద్రలొ నున్న 
పొరులందరిని చూచెను రాముడు 
సుఖమగు నిద్రలొ ఉనికి మరచిరి. 


వారిని గాంచి రాముడు చింతిల 
“సోదర లక్ష్మణ! గృహములు వదలి 
నాతో వనముకు వచ్చిన వీరు 

అలసి సొలసి ఇట నిద్రలొ నుండిరి. 


వారికి వారె అయోధ్య కేగరు 


హయముల రక్షణ తప్పదు నీకనె నను గొనిపోగా వెంబడి వచ్చిరి 
రాముడు అపుడు తమ్ముని తోడుగ అసువుల నైనా విడ సమర్భులు 
సాయం సంధ్యను పూర్తి చేసెను. నన్ను విడనని పట్టుతొ నుండిరి. 
లక్ష్మణు సాయము నంది సుమంత్రుడు వారికి మెళకువ వచ్చెడి లోగా 

పండి రాలిన పత్రమ్ములతో మన మీ స్థలమును వీడుట మేలు.” 
సీతారాముల పడకలు తీర్చెను రాముని మాటలు విని సుమ౦త్రుడు 
స్వామి సేవలో మురిసి పోయెను. ఫీఘ్రమె రథమును సిద్దపరచెను. 


అయో ధ్యాకా౦ండము 


ఉరుకుల పరుగుల సాగెడి నదికి 
అద్దరి తీరము చేరిరి సుఖముగ 


కంటక రహితము అయినట్టిది యగు 


కాలి బాట కనుబంచెను వారికి. 


రాముడు చక్కని యోచన చెప్పెను 


వెనుకకు మరలిన గురులు గాంది 
నిద్రలేచిన జన సమూహము 
అయోధ్య కగితి నని భమించెదరు 
కొవున వారు మరలి పోదురు.” 


మంత్రి సుమంత్రుడు అటులే చేసి 


''మంత్రిసుమంత్రా! మేమిటనుందుము మరలి వచ్చి ఆ మువ్వురతోను 

రథమును వెనుకకు తోలుకు పోయి శుభ సూచనగా ఉత్తర దిశలో 

వెరు మారమున ముమ్ముల కలియుము. కొంచెము నడిపి ముందుకు సాగెను. 
మహారథుడు శ్రీరామచంద్రుడు 


సతీ సమేతుడు అతి బలవంతుడు 
అడవికి రథమున గొని పోచుండగ 


వారిని వారే నిందించుకొని 
వాణ సమానము రాముడు లేనిచా 


బాణము లెందుకు అనుచు తలగిరీ. 


ఎండు కట్టెలు కనబడుచున్నవి 
వాటితొ పెద్ద చితి నేర్పరచి 
మంటల దూకిమురణించెదము 
రాముని చూడని తనువు లెందుకు. 


ధీరోదాత్తుడు సుఖముగ కూర్చొనే. 
॥(ిరఘురాముడు॥ 
RRR 
4/7 రథముగానక పౌరుల వేదన 
తపోవనముల దిశలో రథము వెరి ముఖములతొ వెనుకకు మరలిన 
1 అతి వెగముగా సాగుచున్నది ప్రజలందరకు ఎమని చెప్పుట 
తెల్లవారినది పౌరులు లేచిరి తగుదుము మేమని తరలి వచ్చితిమి 
రాముని గానక దుఃఖిల సాగిరి. రాముని అడవుల దించి వచ్చితిమి, 
మొద్దునిద్దరలొ మునిగితి మనుచు... మనమా విధముగ చెప్పుట తగునా 


భార్యా బిడ్డల కేమి చెప్పెదము 
దుఃఖ జలధిని ఊరు మునిగినది 
మనసు చెల్లునా మరలి వెళ్ళుటకు. 


రథము సాగిన గుర్తుల నచ్చట 
గౌ౦బిరి కొందరు సాగిరి ముందుకు 
కొంత దూరము సాగిన వెనుక 
గుర్తులు లెవు తికమక పడిరి. 


112 అయో ధ్యాకాండము 


ఏమియు తోచక చింతలొ మునిగి గృహముల నడుగిడ మనసులు రాక 
చేయున దేమియు లేదని తలచి కంట నీటితో నిలబడి పోయిరి 

దీన వదనమున వారందరును రాముడు లేని అయోధ్య నగరము 
తిరిగి చేరిరి అయోధ్య నగరికి. చంద్రుడు లెని ఆకాశమ్ము, 


రఘుకుల తిలకుడు లెని అయోధ్య 
ఎండిపోయిన కాసారమ్మగు 
అత్రి కష్టముతో గృహముల కెగిరి 





స్వజనుల గుర్తే మరచిపోయిరి. 
॥శ్రిరఘురాముడు॥ 
hh 

4 రీ రాముని తీసుకు రాలేదని స్తీ జనము పరుషము లాడుట 
భార్యా బిడ్డలు ఎదురు వచ్చిరి రాక తప్పదని - చత్తుము మేమని 
రాముని విషయము అడిగిరి వారు పదముల పడి మరి ప్రార్థించినచో 
మాటలు రాక మనసు నిలువక కదలి వచ్చును కరుణామూర్తి 
నిలచిరి వెర్రిగ - పలుకక పోయిరి. చేతకాని వారెతిరి మీరు. 
శుభ వార్తలు మది కెక్కుట లేదు పురుషులందరిలొ ఉత్తమ పురుషుడు 
ఆన౦దమది అగ పడకున్నది ఒక్క లక్ష్మణుడు కావున అతడు 
ప్రాణము లున్నను అచేతనమ్మె సీతారాముల సేవకు సాగెను 
రామ ధ్యానమున మూ గగ నిలచిరి. ఆయోగ్యత మరి మికు లేదు కద. 
వంట ప్రయత్నము చెయ్య రివ్వరును సీత్రారాములు మునిగిన జలములు 
నిత్య కర్మలకువిప్రులు లేవరు పుణ్య తీర్థములు అతి పవిత్రములు 
వర్తకు లంగడి తెరువక పోయిరి వెంట సాగినచొ కనుల చూచెడి 
తల్లులు పిల్లల ముద్దు చేయరు. భాగ్యము నిరతము కలిగి యుండెడిది. 
ఎిలప౦ంచుచును స్త్రీలు పలికిరి ఘనమగు తరువులు గొడుగె నిలబడు 
వారి భర్తలను ఈసడించిరి తేట నీటిని నదులు ఇచ్చును 
“మమ్ముల నంపిన మేమే పోయి పర్వత సానువులా మహాత్ముని 


రామచంద్రుని తీసుకు రామా! విశ్రాంతికయి పడకలు అగును. 


అయో ధ్యాకా ౦డము 


చరాచరము ఆ మంగళ మూర్తిం 
గుండె నిండుగా ఆహ్వానించును 
ముడిచిన పూలతో పుష్పాంజలితో 
వనస్త్రీ మంగళ కరముగ నిలచును. 


వ దైవమును పూజించినటు 
విరిసిన తరువులు పూలు జల్లగా 
తుమ్మెద నాదము మంగళ గానము 
సీతారాముల సేవలొ మురియును. 


అంతటి భాగ్యము లేక పోయినది 
రాముని తీసుక రాకపోతిరి 

రాముని పదములు సోకిన నేలను 
అకాలమైనను తరువులు పూయును. 


మధురఫలములను ఇచ్చు తరువులు 
చల్లగ వీచును రామచంద్రునికి 
జన్మసార్థకము చెసుకొనునవి 


స్వచ్చ జలమ్ములు పరుగిడి వచ్చును. 


రాముడున్నచో భయ మసలుండదు 
రాముని విడిచి ఉండగ లేము 
కాపురమ్ములను కానకు మార్చి 
కనుల గాంతుమా ప్రియదర్శనుని. 


సీత సేవలు మేము చేసెదము 
రాముని సేవలు మీరు చేయుడు 
ఆలసింపక బయలు దేరుదము 
రామ దర్శనము చేసికొందము. 


113 


రాముడు లేని అయోధ్య నగరము 
వాసయోగ్యము కానే కాదు 

నిరతము రాముని తలపుల నిండి 
దుఃఖము నిండి జనులిట వుందురు. 


అనాధగానగు అయోధ్య నగరము 
ధర్మ దూరమై పోవును రాజ్యము 
సిరి సంపదలు కలిగి యున్నను 
మనుగడ కష్టము ఈ రాజ్యములో 


రాజ్య కాంక్షతొ కైకాదేవి 

భర్థకు తాను దూరమైన ది 

వ్యేష్ట కుమారుని అడవుల కంపెను 
దుష్టురాలు మరి అధర్మవర్తి. 


కైక - కొడుకుతో రాజ్యము నేలిన 
బానిస బ్రతుక ప్రసాదించును 
రాజ్యము నుండుట మావశ మవ్వదు 
త్రగునని తోచిన మీరిట నుండుడు. 


ఉద్రేకములో పలుకుట కాదిది 
బిడ్డల ఆనగ చెప్పుచుంటిమి 
ఒడిదుడుకులతో రాజ్య ముండును 
రాముడు లేని అయోధ్య నుండము. 


'దశరథరాజు బ్రతుకుట కష్టము 


కైక వల్ల మరి నాశము తప్పదు 
మూర్భులు మీరు జ్ఞాన హీనులు 
అందువల్లనే తిరిగి వచ్చితిరి. 


114 


పదండి ఆందర మొకటై పోదము 
లేదా ఇంత విషము త్రాగెదము 
కానిచొ అయోధ్య మాటే తెలియని 
దూర దేశముల చేరుకొందము. 


వృద్దరాజు బ్రతికుండు వరకును 
ఉం౦దమన్నను ప్రమాద మదియగు 
గొర్రెను కసాయి కిచ్చినట్లుగా 
ప్రజలందరను భరతుని కిచ్చును. 


నీలనిరద శ్యాముడు రాముడు 

పద్మ పత్ర నేత్రమ్ములు కలిగి 
ఆజానుబాహుడు అతి బలవంతుడు 
ప్రియదర్శనుడు ప్రియ భాషణుడు. 


అయోధ్యాకాండ 


మొలక నవ్వులతొ పలుకరించును 
పురుషోత్తముడు నడిచిన నేల 
పునితమై అది శో భలీనును! 
అనుచు నగరిలొ' అతివలు ఎడ్చిరి. 


శోకతప్తులై స్త్రీలుండగను 
చూడలేక రవి అస్తమించెను 
చీకటి పడినది చైతన్యమది 
అయోధ్య నగరిలొ కనపడలేదు. 


ఆవాతాగ్సుల అగ్ని ముండక 
అంగడులన్ని మూసియుండగా 
సందడి లేని అయోధ్య నగరము 
తారలు లేని నింగిగ తోచెను. 


కన్న కొడుకునో తోబుట్టువునో 

వెడల గొట్టినటు ఎడ్చి రతివలు 

ఆ సమయములో అయోధ్య నగరము 
నీరు ఇంకిన సంద్రము పోలెను. 


49 


త౦దడ్రీ ఆనతి పాలించుటకు 

సతి సోదరులతొ వన వాసమునకు 
ఆనందముగా సాగెను రాముడు 
ప్రకృతి శోభను చూడ సాగెను. 


వెద్ద (గామములు చిన్న పల్లెలు 
చక్కని చేలు విరసిన తరువులు 
నయనానందము చేయుచుండగా 


సాగిన దూరము తెలియక పోయెను. 


శ్రీరఘురాముడు॥ 


hth 
శ్రీరాముని రథము కోసల చేరుట 


సీతారాముల గాంచిన ప్రజలు 
దశరథ రాజును కైకా దేవిని 
తగని కార్యమును వారు చేసిరని 
తోచిన విధముగ ఆడిసోసిరి. 


జనకుని కూతురు అతి సుకుమారి 
అడవులలో తానెటుల గడపును 
దయాదూరుడి దశరథరాజు 
అడవుల ఇడుమల పాలు జేసెను. 


అయో ధ్యాకా ౦డము 


కోసల రాజ్యము సబిపించెను 
“వేద శ్రుతి యను నది ఎదురెనది 
దక్షిణ దిశగా రథము సాగిను 

ఆల మందలు అగపడి శుభముగ. 


పుణ్య జలముతో గోమతి నది యది 
సంద్రము చెరెడి స్థానము చూచిరి 
ముందుకు సాగిరి ఆనందముగా 
హంసల గొంతులు మురిప౦చినవి. 


నేత్ర పర్వముగ మయూరమ్ములు 
నృత్యము చేయుట చూచిరి వారు 
స్యందనదిని రథము దాటెను 


50 


విశాల కోసల రమ జయమ్మది 
నగరము వదలుచు రామచంద్రుడు 
నగరము యొక్క అధి దేవతలకు 
వ౦దన మిడెను ఆశీస్సులక. 


115 


రాముడంతట సుమం త్రునితో నని 
సరయూ ఒడ్డున పుష్పత వనముల 
తలి దండ్రులతొ ఆనందముగా 
విహరించుటది ఎన్నటికో మరి 


సరయూ ఒడ్డున వనముల యందు 
వెటాడుటది ఎన్ని రోజులకొ 

అనగా మంశ్రిఅడిగిన ప్రశ్నకు 

తిరిగి రాముడు బదులు పలికిను. 


““దోషమైనను వేటను మా త్రము 
క్రదార్థముగా - అభ్యాసము గా 
శ్రార్జాదులలో తప్పనిసరిగా 


ఇక్ష్వాకువు లేలిన భూమినిగనిరి నియమమ్ముగను నడుపు చుందురు. 
వైవస్వత మనువు ఆ ప్రదేశము వేటను మించిన వేడుక ఏదియు 
ఇక్ష్వాకు వివ్వగా నెలెను పూర్వము రాజుల కుండదు గావున పెద్దలు 
. ఆ రాజ్యమది అచ్చటి వరకే - రాజ బుషులును వేటను మాత్రము 
. ఆ వివరములు సతకు చెప్పెను సమ్మతించిరి మంత్రి సత్తమా! 
నాకు మాత్రము వేటయందున 
మక్కువ ఎక్కువ లదు అనుచును - 
మాటలు సాగుచు నుండగ నంతట 
రథము కోసలను చేరె సుఖముగ. 
॥శిరఘురాముడు॥ 
RRR 


గుహునకు రామ దర్శనము లభించుట 


అయోధ్యలో ఆ జన సమూహమున 
ఏలు పడక శ్రీరామచంద్రుడు 

కోసల దాటుచు ఆ సమయములో 
కోర్కె తీరగావందనమిడెను. 


116 


“పుణ్య నగరమా! మా వంశములో 
పుణ్య పురుషులు వాలించిరి నిను 
వీడ్కోలిదిగో - నిను రక్షించే 

గ్రామ దేవతల ప్రణామ మిదిగో, 


తండి మాటను తలను ధరించి 
వనవాసమునకు సాగుచుంటిమి 
తిరిగి వచ్చుచు మున్ముందుగ నే 
నీ దర్శనము చేసి కొందుము”' 


సజలనయనముల వెంబడి వచ్చిన 
ప్రజలను గాంచి పలిఃను రాముడు 
“నాపై మమత అను రాగముతో 
ఎంతో దూరము వచ్చిరి మీరు. 


మీ దయకెంతో ఆనందించితి 

అతిగా దుఃఖము అనర్థరమ్మది 

కావున గృహముల కేగుడు మీరు 
మిమ్ముల గాంచిన నాకు దుఃఖమగు.” 


వారందరును రామచంద్రునికి 
ప్రదక్షిణించి నమస్కరించి 

బరువగు గుండెల బయలు దేరిరి 
నడచుచు వెనుకకు చూచుచు నడచిరి. 


సరి సంపదలకు నెలవు కోసల 
ముజ్ఞశాలలు దేవాలయములు 
పలా శయములతొ సుందరమైనది 
ఆలమ౦దలవి అసంఖ్యాకములు. 


అయో ధ్యాకొ6 


సుఖశాంతులతో ప్రజలు ఉండిరి 
వెద ఘోషలు వినబడుచున్నవి 
ప్రతిమహరాజు చూడదగినది 
పురుషోత్తముడు వదలిసాగెను. 


కోసల దాటి దక్షిణ ముఖముగ 
కొంత సాగగా వావన గంగను 
పుణ్యమూర్తి శ్రీరాముడు చూచెను 
సతితో కలసి వందన మిడెను. 


స్వర్గమర్త్య వాతాళములలొ 

త్రిపథ గామినిగ వెలసిన గంగను 
దర్శించినచో శుభములు కలుగును 
శిరసున దాల్చిన పాపము తొలగును. 


బుషులందరు తమ ఆశ్రమమ్ములు 
గ౦గ ఒడ్డున నిర్మంచుకొన 

పావన గంగకు అలంకారముగ 
వేన్నెలీనును ముని ఆశ్రమములు. 


దేవ గంధర్వ అప్పరాంగనలు 
మంగళ జలముల స్నానము చెతురు 
పంకిల మసలే కాని జలములవి 
పాప పంకిలము పారద్రోలునవి. 


స్వర్గ వాసులను ఉద్ధరించగా 
గగన మార్గమున దివికి చేరినది 
వారందరికీ ప్రీతి పాత్రమై 
పునీతులనుగా చేసెను వారిని. 


అయో ధ్యాకాండము 


మంగళ జలములు జారుచుండగా 
మంగళ కారిణీ అగు నొక తొయ్యలి 
గాజుల శో భీలు దివ్య హస్తముల 

తప్పెట్లు కొట్టిడి సవ్వడి అయ్యెను. 


తెల్లని నురుగు చిరునవ్వులు గా 
కొండలజారే జల ప్రవాహమది 
శోభగ జారే జడ మాదిరిగా - 
సుడులు తిరుగుట నాభిగ తోచెను. 


గంభీరముగా నడచు నొక్కపరి 
మృదంగ నాదము చేయుచు సాగును 
వేగము గలిగి వంపుల ఒదిగి 

వడిగా సాగును ఆ గంగమ్మ 


నల్ల కలువలు కన్నుల వోలును 
కమలమ్ములవి చేతుల పోలును 
తీరమునున్న తరువుల వరుసలు 


మెడలో హారములన్నటు మెరయును. 


ఇసుక తిన్నెలు ఘన జఘనముల 
వన్నిల పుప్పొడీ చందన చర్చగ 


మెరయు జలములు మణిహారములె 


జల జంతువులు ఆభరణమ్ములు. 


సారస పక్షులు చక్ర వాకములు 
హంసలు ముదముగ ఆడి పాడగా 
అడవి ఎనుగులు దిక్కుల కగసే 
భింకారమ్ములు సలువు చుండగా. 


117 


సాగర సంగమమున్నక సాగే 
మదవతి అన్నటు సాగెడి గంగ 
విష్ణు పాదమున ఉద్భవించినది 
నారాయణునే స్మరించు నానది. 


మర్యలోకమున మంగళమ్ముకె 
భగీరధుని బహు ప్రయత్నమ్ముతో 
శంకర దేవుని జటారూటమున 
నిలచిన గంగ నేలకు దిగను. 


ఉరుకుల పరుకుల సాగే గంగను 
పురుషోత్తముడు రాముడు గాంచెను 
గ౦గ సేవలో తరింతుననెను 

గంగను గాంచి పులకరించిరి. 


శృంగిబేర పురమున్నది ముందర 
గుహుడను భక్తుడు - ఏలుచుండెను 
నిషాదరాజు - స్థపతి” ఆతడు 
చల్దగ రాజ్యము నేలుచుండెను. 


బలవంతుడు ఆ నిషాదరాజు 

రామని ప్రియ సఖుడా పుణ్యాత్ముడు 
రాముని రాక విని ముదమంది 
మంత్రుల సచివుల చేర్చుకు నడచెను. 


రామదర్శనము చేయుట కొరకే 
పొంగిన గుండెతొ పరుగులెత్తుచు 
పుణ్యమూర్తిని అంత దూరమున 
గాంచెను గుహుడు జన్మ తరించెను. 


118 


గుహుని గాంచెను రాముచంద్రుడు 
గుండియ కలపగ ముందుకు వచ్చెను 
రామ కౌగిలిని అందిన గుహుడు 
చరితార్గుడయి నిలిచి పోయెను. 


గుహుడు పలికెను అతి భక్తి గను 
“రామా! నాదగు రాజ్యమంతయు 
అయోధ్య సమము - నీ దేనయ్యా! 
పుణ్య వశమున అతిథి వైతివి. ' 


కర్తవ్యమును బోధించుమయా”' 
అనుచు గుహుడట పలుకుచుండగా 
అర్ధ్య జలములు ఆహారములు 
అతని అనుచరులు తీసుక వచ్చిరి. 


గుహుడు పలికను ముడిచిన కరముల 
“నా పాపములను కడిగి వేసుకొన 

రామ ప్రభో! నీ కాళ్ళు కడిగెద 

భక్ష్య భోజ్యముల నిడెదను భక్తిగ 


అశ్వమ్ములకు గ్రాస మిడెదను 

గంగ జలములను త్రావించెదను 
జగతిని ఎలే జగన్నాధుడవు 

దాసుని రాజ్యము ఎలుము దయతో.” 


ఆప్యాయముతో రాముడు పలికెను 
“గుహుడా! నీవు స్నేహ వశమున 
పాదచారివై! వచ్చితి విటకు 

మనసు నిండుగా సత్కరించితివి, 


అయోధా(కొం౦ 


నాకానందము అయినది మి(త్రమ! 
సంతుష్టుడను అయితిని నేను” 
అనుచు రామడు బలమగు కరముల 
ప్రేమగ గుహుని కౌగలించుకొనె 


“మిత్ర సత్తమా! నేనీ దినమున 
భాగ్య వశమున నీ బంధువులను 
నిహితులను మరి చూడ గలిగితిని 
రాజ్యము, ప్రజలు క్షేమమే కదా! 


ధనాగారము సమృద్ధమేకద 

(పైమతొ నీవు తెచ్చిన కాన్కలు 
నికే ఇచ్చితి గొనుము వాటిని 
కాన్కలందుకొన అర్హుడగాను. 


త౦డ్రి మాటను పరిపాలించగ 
నార వల్కలము ధరించినాను 
వేనభో జనమే నేను తినునది 
వనవాసమునే నే చేయునది. 


విందు భోజనము నాకు వలదయా 
మంచి మేతను హయముల కిడుము 
నాయనగారి గుజ్జ్ఞములవ్వి 
హయములన్నచో ప్రియము వారికి. 


సాయంసంధ్యను రామచంద్రుడు 
ఉపాసించుకొని తమ్ముడు తెచ్చిన 
గంగా జలము ముదముగ త్రాగి 
సతితొ నేలను పవ్వశించెను. 


అయో ధ్యాకా౦డము 


లక్ష్మణమూర్తికి సాయముగాను సుఖపడ సిరిగల రామచంద్రుడు 
గుహుడు సుమంత్రులు ధనసులుదాల్సి కటిక నెలవై పవ్వళించగా 
సీత్రారాముల రక్షగ తిరిగిరి చూడలేను నే నన్నటు సూర్యుడు 
పుణ్య దంపతులు సేవకు నిలచిరి. ఆలశ్యముగా వచ్చినట్టులయె. 
శ రఘురాముడు॥ 
LIE 


లీ 1రముని గూర్చి దుఃఖముతో లక్ష్మణుడు గుహునితో పలుకుట 


రక్షగ తిరిగిడి లక్ష్మణమూర్తితొ 
గుహుడు పలికను ఆదరమ్ముగా 
''నాయన లక్ష్మణ! అలసి పోతివి 
పడుకొను శయ్య సిద్ధము నున్నది. 


సుఖముగ పెరిగిన రాకువూరుడవు 
కష్టము చేయుట తెలియును మాకు 
సీత్రారాముల కావలి కాతును 

నీవ సుఖముగ నిద్దుర పొమ్ము 


"రాముడు నాకు ప్రాణ సమానుడు 
అతనిని మించిన మిత్రుడు లేడు 
రాముని దయ ఈ భోగభాగ్యములు 
ధర్మార్గములు తెలిపెను రాముడు. 


నా అనుచరులతొ ఎమర కుండగ 
దిక్కులన్నిట కావలి కాసెద 

నాకు తెలియని స్థలములు లేవు 
అడవి యంతయు తిరిగిన వాడిని. 


చతురంగ బలములు ఎదిరి వచ్చినను 
నన్నదిరిం౦చి నిలబడ లేవవి 

కావున లక్ష్మణ! కావలి కాతును 

ని వొకింత విశ్రాంతిని గొనుము.” 


బదులు పలి8ను లక్ష్మణమూర్తి 
“నిషాదరాజా! ధార్మిక గ్రెష్ణుడ! 
నీ సామర్థ్యము నే నెరుగుదును 
కటిక నేలపై రాముడు పడుకొని. 


దశరథ విభుని జ్యేష్ట కుమారుడు 
సతితో నేలను పడుకొని యుండగ 
కరిగెను గుండియ - నిద్దుర రాదు 
సుఖముల మాట తలచదు మనసు. 


దేవాసురులకు అబేయుడైన 
అన్నను ఇటుల గాంచిన దుఃఖము - 
దశరథ విభుని పూజాఫలము 
రామచంద్రుడు రమ్య గుణాఢ్యుడు. 


అడవుల చేరెను రాముడు అన విని 
దశరథరాజు అసువులు నిలపడు 
నోర స౦ద్రమున మునుగును కోట 
కోసల దేశము అనాథ యగును. 


కొసల్యమ్మ, తల్లి సుమిత్రయు 

దశరథ విభుడును బ్రతుకుట కష్టము 
ఎటులో బ్రతికిన ఈ ఒక రాత్రికి 
బతికి యుందురని నమ్ము చుం౦టిని, 


120 అయోధా(కా ౦డము 


శత్రుఘ్నుని గని అమ్మ బ్రతికినను మంగళ కరమగు అయోధ్యయందు 

కౌసల్యమ్మ బ్రతుకుట కష్టము భరత శత్రుఘ్నులు గడుపు చుందురు 

కోరిక తీరక మన మహరాజు స్థపతీ! త౦డ్రిని కనగలమా మరి? 

అసువులు విడుట జరిగి తీరును. అంతటి వరకు తండ్రి బతుకునా! 

అంత్య క్రియలను తండ్రికి చేసే అరణ్య వాసము పూర్తి చెసుకొని 

యోగ్యత మాకు లేదు కావున అయోధ్య చేరి తండ్రిని గాంచెడి 

నగరము వదలి వచ్చినారము సుముహూర్తమది వచ్చునా రాదో? 

తండ్రి తలపులతొ మది కలవరము. అనుచు లక్ష్మణుడు విలపంచెనట. 

1శ్రీరఘురాముడు॥ 

ట్లో చళ్లు 


వీ 2 సీతారామ లక్ష్మణులు గంగను దాటి పాదచారులై ముందుకు సాగుట 





రాత్రి గడచి ప్రభాతమయ్యెను రాముడు ముదముగ గుహునతొ పలికెను 
రామచంద్రుడు నిద్ర లేచెను “మిత్ర సత్తమా! కోర్కె తీర్చితివి 
లక్ష్మణుమూర్తిని చూచి పలికెను ముందుగ జానకి వస్త్ర భూషలను 
“సూర్యోదయము కావచ్చినది. నావలోనికి చేర్చించు మయా!” 
కోకిల గానము వినబడుచున్నది ఆ విధముగను గుహునకు చెప్పి 
నెమళ్ళ కేకలు ఎగసి పడినవి దాశరథులు కవచమ్ములు దాల్చిరి 
సంద్రము చేరెడి పవిత్ర గంగను ఘన చాపములు ధరించినారు 
త్వరగా దాటి ముందుకు పోదము. సీత్రత్రా కూడి రేవుకు చేరిరి. 

అన్న కోర్కెను లక్ష్మణ మూర్తి సుమ౦త్రుడంతట రామ చంద్రునితొ 
గుహునకప్తుడు తెలియ బరచగా కర్తవ్యమును బో ధించమనె 
మంత్రుల పిలచి రామ సేవకి (ప్రేమగ సచివుని భుజమును తట్టి 
చక్కని నావ తెమ్మని చెప్పెను. వినయముగా శ్రీరాముడు చెప్పెను 
అందము లొలికే చక్కని పడవ “మంత్రి సత్తమా! అయోధ్య కేగుడు 
అమరెను అపుడు గంగ ఒడ్డున రాజు ఆనతితొ ఇంతటి వరకూ 

ఆ విషయమును గుహుడు భక్తిగా రథమున మమ్ముల తీసుక వచ్చిరి 


తెలియ బరచెను రామచంద్రునికి. ఇకపై మేము నడచి సాగెదము. 


అయో ధ్యాకాండము 


గృహమున కేగి శ్రద్ధా భక్తుల 

దశరథ విభుని సేవ చేయుడు. 
అనుచు రాముడు చెప్పూచుండగా 
దుఃఖము పొంగి పలికి సుమంత్రుడు. 


క్ట ధర్మాత్మా! వనవాసమ్ము 
మాన్సించుట మాకసాధ్యమయ్యెను 
విష్ణుమూర్తి వలె తేజోవంతులు 


ఎచ్చట నున్నను శుభములు కలుగును. 


ఫౌరు లందరిని మభ్య పెట్టుటకు 
అప్పుడు నన్ను ఉపయో గించిరి 
ఇప్పుడు నన్నే మభ్య పెట్టుచు 
మరలి పొమ్మని చెప్పుచుండిరి. 


కైకేయి అధీనము అయ్యెదమయ్యా! 
అనుచు సుమంత్రుడు ఏడువ సాగెను 
రాముని వీడి నడువగ లేక 

మదిలో వ్యధతో కుమిలి పోయెను. 


అశ్రుల నాపి మంత్రి సుమంకతుడు 
గంగా జలముతొ సేద తీర్చుకొన 
రాముడు పలికెను అనునయముగను 
“మంత్రి సత్తమా! ఆప్పుడ వీవు 


నిన్ను మించిన మంచి మిత్రుడు 
ఇక్షా(కులకు లేనే లేడు 

నా తలపులతో కృంగెడి తండ్రిని 
ధిర్యోకులతో కాపాడ వలె, 


కైకమ్మ ముదముకై మన మహరాజు 
చెప్పెడి పనులను శ్రద్ధగ చేయుము 
తం(ికి నాదగు ప్రణామ ముంది 
నా మాటలివి చెప్పుము మంత్రీ! 


వనవాసమ్మని వ్యథ మదిలేదు 
ఎంత వంతయు మువ్వు రెరుగము 
పదునాల్లేండ్లు గడిదిన పిదప 

మీ పద సేవలు పరమార్ధమ్ము. 


మంత్రి సత్తమా! తల్లు లందరికి 
మరి మరి మాదు వందన మిడుము 
భరత కుమారుని రప్పించమని 
అభిషేకమ్మును చేయించమను. 


యువ రాజెన భరత కుమారుని 
గుండె నిండుగా కౌగిలించుకొన - 
మేము దూరమను దుఃఖము తొలగి 
తండి మనసుకు శాంతి కలుగును. 


భరతునితో నా మాటగ చెప్పుము 
త౦దడ్రితొ సమముగ తలు అందరిని 
గొరవి౦చి ఆనంద పరచమను 


అందుకు రా జువు అగుచున్నావను. 


శత్రుఘ్నుని తల్లిని - కైెకేయమ్మను 
గౌరవించుటది గొప్ప కొదను - 
నే దరి లేని నాదు జననిని 


ఆదరించుటది ఘన కార్యంబను.. 


122 


అటుల రాముడు మంత్రికి చెప్ప 
మరలి పొమ్మని (ప్రమగ చెప్పెను 
మంత్రి సుమంత్రుడు దఃఖతప్తుడై 
రామచంద్రునితొ పలికెను అపుడు, 


రామా! నేను నీదు భక్తుడను 
నిర్భయమ్ముగా పలుకు చుంటిని 
మీరు లేకనే అయోధ్య కగను 


శోక సంద్రమున మునిగెను నగరము. 


రథమున మిమ్ము గొని దెట్బతిని 
మీరు లేక నే రథము తోలను 
నే నొక్కడనే రథముతొ సాగిన 
నిరాశలో ప్రజ దుఃఖించెదరు. 


యుద్ధ రంగమున యోధుని రథము 


యోధుడు లేక తిరిగి వచ్చినచొ 
సేనల గుండెలు పగిలినట్లుగా 


కృంగి పోదురు అయోధ్య వాసులు. 


నిద్రాహారములన్నియు వదలి 

మీ రాకకు వారెదురు చూచెదరు. 
మీరు లేక రథమచటకు వెళ్ళిన 
మరింత కృంగి మనుగడ సాగదు. 


కొసల్యమ్మతొ ఎమి చెప్పను 
అడవుల దింపితి నని నిజమాడన? 
మేన మామకడ దించితి నననా 
రెండు మాటలు చెప్పగలేను. 


అయోధ్యాకాండ 


మిరు ఎక్కనిచా అశ్వరాజములు 
రథమును ము౦దుకు లాగవు రామా! 
మీతో యిట నే వనముల నుందును 
కాదన - రథముతొ అగ్నిని పడెదను. 


క్రూరమృగములను వేటాడుచును 
మీ తపస్సుకు సాయ పడుదును 
అశ్వమ్ములను నన్నును కూడా 
మీదు సేవలు చేయ నీయుడు 


మీరు లేక్షనే నయోధ్య కగను 
స్వర్గ వాసమది అసలే కోరను 
వన వాసమ్మది పూర్తి కాగనే 

మిమ్ముల నేనే గొనిపోవలెను. 


డు 
భా 
సతీ! 


నాలేండు 


నీ og) 


రా 
౬౭౧ 
[లో 
క 
Cl, 


ధిలో పదు 
గడుచును జా 
మతి నిడనిచొ |; 
వందల వత్సరంబులగు. 


యు 
క్‌ 
౭న 
ల్ల 


G3 


౭న 
ర 


Ee 6 
౬౯ get 


మి సేవకుడను మీ భకుడను 

కాదన వలదు కరుణా సాగర 

అనుచు పలికిన సుమంత్రు గాంచి 
దయామూర్తి అతి ప్రయముగ పలికెను. 


"మంత్రి సత్తమా! మీ ప్రభుభకి 
తిలియును నాకు తెలియు నందరికి 


కైకమ్మకు మరి మిరే చెప్పిన 


నమ్మును ఆమె అడవి నుంటిమని. 


శీ 
వ! 


అయో ధ్యాకా౦డము 


మాట తప్పని మహ రాజనుచు 
దశరథ విభుని నమ్మును ఆమె 

కావున తప్పక అయోధ్య కేగుడు 
నా మాటలను చెప్పుడు వారికి 


అతి కష్టముతో రామచంద్రుడు 

మంత్రి సుమంత్రుని ఒప్పించి తను 
గుహుని గాంచి తన కోరిక తెలిపెను 
జటలు ధరించెద ననుచు పలికెను. 


“మిత్ర సత్తమా | వనవాసమ్మది 
త౦ద్రి ఎధించిన ఆజ్ఞ కావున 
ఇచట వుండుట సమ్మతి కాదు 
జటలు ధరించి సాగద ముందుకు. 


మ ర్రిపాలను తెప్పించినచొ 
వాటిని తలలకు పట్టించినచో 
జట్టు చిక్కుపడిజట లేర్పడును 
అనగా గుహుడవి తెబ్బ౦చగను, 


రామలక్ష్మణులు మ ర్రిపాలతో 
జటలను తీర్చగ మునులై తోచిరి 
వెఖానసముని పద్ధతిలోను 
వానప్రస్థ వ్రతదీక్షను గొనిరి, 


గుహుని గాంచి శ్రీరాముడు పలికెను 
ఓ స్నేహితుడా! రాజ్య రక్షణము 
కష్టమైనదని తెలియుము నీవు 
కోశాగారపు రక్షణ ముఖ్యము 


ధర్మ మార్గమున ప్రజల నేలుము 
ధర్మ వర్తివె పేరు గడించుము.”' 
అనుచు రాముడు గుహునికి చెప్ప 
సతి సోదరులతొ నావ నెక్కెను. 


పుణ్యమూర్తి పాదమ్ములు కడిగి 
పునీతు డయ్యను గుహుడానాడు 
జానకీ పతి కౌగిలి లభించి 

జన్మ సార్థకము అయ్యెను గుహునికి 


నావను నడుపగ తన సెవకులకు 
ఆనతిచ్చెను రామ భక్తుడు 
ఆరోహణ మంత్రమ్ము నప్పుడు 
రామచంద్రుడు పరఠించె శ్రద్ద గ. 


గుహుని వందనము రాము డందెను 
నది కడ్డముగా నావ నడచెను 

గంగా నదికి వందన మిడుచు 
సీతాదేవి పలికెను అపుడు. 


“పరము పావనీ! గంగా భవానీ 
భక్తుల కోర్కెల తీర్చ తల్లివి 
దశరథతేని జ్యేష్ట కుమారుని 
రామచంద్రుని కాపాడేమ్మూ! 


వనవాసమ్మును పూర్తి చేసుకొని 

నన్నూ తమ్ముని వెంట నిడుకొని 
ని దర్శనము చేయగ వచ్చును 

నీ పూజలునే చేతును తల్లీ, 


124 


త్రీపథ గామిగి! పావన నదిని 
బ్రహ్మలో కమున వెలసితి వివు 
రత్సాకరుని చేపట్టి తివి 

నీ సోత్రము నే చేయు చుంటిని. 


సుఖముగ భర్తతొ తిరిగి వచ్చునటు 
ఆశీస్సుల నిడు శుభముల రా? 
విభునకు పట్టము గట్టిన యంత 
నిన్ను తప్పక సంతస పరతును. 


వేద విదులకు లక్ష గోవులను 
దానమిచ్చి మృష్టాన్న మిడెదను 
వస్త్ర భూషలతొ సంతస పరతును 
నీకు తృప్తిగా విందు చేసెద. 


నీ తీరమున వెలసిన యట్టి 
దేవాలయములు తీర్థములన్నియు 
సేవించెదను విను గంగమ్మా! 

దోష రహితుడు నా పతి దేవుడు. 


కళంక మెరుగని కరుణామూర్తి 
నన్నూ తమ్ముని వెంట బెట్టుకొని 


తిరిగి వచ్చునటు అను గ్రహించుము. 
అనుచు సీత తా గంగకు మొక్కెను. 


అవ్వలి ఒడ్డుకు చేరెను నావ 


సుఖముగ మువ్వురు దిగిరా నావను 


అడవి మార్గమున నడువ సాగిరి 
అంతట రాముడు తమ్మునితో ననే. 


అయో ధ్యారా ౦డము 


మాకు రర్షరుడే వివేనయ్యా! 
ముందుగ నీవు నడచు చుండగా 
వెనుక జనకజ నడచుచు రాగా 
ఆమె వెనక నే రక్షగ నడతును. 


లక్ష్మణమూర్తి! కానన స్‌మల 
తోడు నీడగ వుండగ వలెను 
ఆపద కలిగిన ఆపై మనము 
చేయున దేమియు లేదని తెలియుము. 


సీతను జూచి రాముడు పలికెను 

అడవుల యిడుములు తెలియును యింక 
జన సంచారము కనపడ దసలు 
ఉద్యానమ్ములు వుండవు యిచట... 


ముందు లక్ష్మణుడు రక్షగ నడువగ 
వెనుక జనకజ నడచు చుండగా 
ఆమె వెనుక కోదండ రాముడు 
ప్రణవ మంత్రమో! అన్నటు సాగిరి. 


దాశరథులను సీతాదేవిని 

కంటి కగుపడు నంతటివరకు 

మం|తి సుమంత్రుడు చూచుచుండెను 
కనుమరగవగా అశ్ళలు జారెను. 


అడవిని దాటి పావన మూర్తులు 
వత్సదేశమును గాంచిరి అపుడు 
ఆకలి దీర్చుకు ఆ మువ్వురును 
నీడ కోసమట చెట్లను వెదకిరి. 


1శ్రీరఘురాముడు॥ 


అయో ధ్యాకా ౦డము 


| 


5 3 తల్లిదండ్రుల దుఃఖము తలచుకొని రాముడు వంత నొందుట 


ఎస్తరించిన మ ర్రిని గాంబ 

దాని ఛాయలో పడుకొనెదమని 
నిర్ణయించుకొని రామచంద్రుడు 
సోదరు లిరువురు సంధ్యను తీర్పిరి. 


తమ్ముని గాంచి రాముడు పలి8ను 
"చాలా దూరము వచ్చినారము 
సుమంత్రుడున్నూ వెడలి పోయెను 
మువ్వురముండుట- కిది మొదలయా 


రాత్రుల యందు మేలు కొందము 
సీత క్షేమము చూడగ వలెను 
చీకటి పడినది కావున మనము 
విశ్రాంతికి ఎర్పాటు చేతము. ” 


పండి రాలిన ఆకులపెనే 
పవ్యళించగ చేర్చిరి వాటిని 
బడలిక చెందిన సీతాదేవి 
నిద్రలొ జారెను కటిక నేలపై. 


మృదు తల్పముపై పడుకొనురాముడు 
మరి నీడలో పడుకొనియుండి 
మదిలో బాధను తమ్ముని తోను 
చెప్పగ సాగెను ఈ విధము గను. 


''లక్షణమూర్తీ! నాయనగారు 
నద్రించకను దుఃఖము నుందురు 
నైకాదేవి కోరిక తీరెను 
సంతోషముతో నుండును ఆమె. 


భరతుని రాజ్యము స్థిరము చేయుటకు 


భరను కూడా చంపునొ ఎమో? 
వృద్దాప్యములో నుండెను తండ్రి 
మన మిద్దర మట లేక పోతిమి. 


మన కష్టములకు తండ్రి గారట 
మది కలవరమున వంతలొ మునిగిరి 
భార్యవిన మమకారము హెతువు 
కామ మెంతయో బలమైనది గద. 


భరతుడు కోసల నేలు చుండునా? 
భార్యతొ అడవుల నే పోవలెనా? 
దశరథరాజు అసువులు నిలుపున? 
కామ ఫలితము ఆపచలయ్యా? 


రాజ్య గర్వమున కెకాదేవి 

మన తల్లులను ఇడువుల బెట్టును 
వారి బాధలకు కారణ మగుదును 
ఆ ఎధముగను జరుగ కూడదు. 


తమ్ముడ! నీవు అయోధ్య కేగుము 
ధార్మికుడైన భరతుని కిపుడే 

నా తల్లిని నువ అప్పగించుము 
లేనిచొ ఆమె అనాధ యగును. 


ఎదో జన్మలొ నా ప్రయ జనని 

తల్లీ బిడ్డల వేరు చేసెనా? 

కావున యింతటి దుఃఖము కలిగెను 
నవమాసములు మోసి కన్నది. 


126 


గారాబముగా పెంచెను నన్ను 
సుఖపడు సమయము దరి చెరగను 
ఈ ఎడబాటు దుఃఖము నింపెను 
కొడుకునెనను కష్టము నిడితిని, 


నన్ను బోలిన తనయు డెన్నడూ 

ఎ స్త్రీకి ఇల కలుగ కూడదు 

అమ్మ పె౦చెడి గోరువంక తను 
చిలుకతొ నాడు చెప్పెను యిటుల. 


“చిలుకా! వినవే మన శత్రువగు 
కెకా దేవిని కొరికి వేయుము' - 
అటులా ఎట్టి కొసల్యమ్మను 

మనసు నిండుగా గౌరవించెను. 


ఏ విధము గను తల్లిని నేను 
సంతస పరచని తనయుడ నైతిని 
నేని పృధివిని త్రుంచగ చాలుదు 
అధర్మ భయమున ఆగిపోతిని. 


అయో ధ్యాకా ౦డము 


అధర్మమ్ముతో పరలో కమ్ములు 
అందవు వినుము సుమిత్ర తనయా. 
అనుచు రాముడు నిద్దుర రాక 
దుఃఖతప్పుడై కుమిలి పోయెను. 


ఆరిపోయిన అగ్నిహో త్రమన 

అలలు అణగిన కడలి తీరుగా 
రామచంద్రుడు తన తమ్ముని! 
అగపడ, తమ్ముడు దుఃఖము నిండెను. 


దుఃఖము నున్న అన్నను గాంచి 
రామానుజుడు పలికెను అపుడు 
“అన్నా! నీ విటు చింతించకుమా! 
వదినను నన్నును దుఃఖ పెట్టకు. 


నీకు దూరమై మేము బ్రతకము 
స్వర్గ వాసము నేను కోరను 
అయోధ్యనసలే తలచను నేను 

నీ పదములనే కొలుతును నిరతము. 


ధైర్యము చెదరక నిలబడ వయ్యా!” 
అనుచు తమ్ముడు అనునయించగ 
గిరిలో సింహములున్న తీరుగా 
మరి నీడను సోదరు లుండిరి. 


శి రఘురాముడు 


RIE 


రి 4 భరద్వాజ మహర్షి చిత్రకూటగిరి వాసయోగ్యమని చెప్పుట 


ఉదయము కాగా ఆ మువ్వురును 
ముందుకు సాగి మనోహరమ్మగు 
గంగా యమున సంగమ త్రోవలొ 
వనములు పల్లెలు చూచుచు సాగిరి, 


హొమ ధూమముల పాగ లెగయుచును 
అంత దూరమున కనబడు స్థలము 
భరద్వాజ ముని ఆశ్రమ స్థల మని 
రామచంద్రుడు తెలివి తమ్మునకు. 


అయో ధ్యాకాండము 


గంగా యమునల సంగమ స్థలమున 
భరధ్వాజముని ఆ శ్రమమ్మునకు 

సాయం సంధ్యా సమయము నందు 
చేరిరి వారు - మృగములు బెద౦ను. 


పర్ణశాలలో ప్రవశించిరి 

హోమము చేయుచు నున్న మునింద్రుని 
తపోధనుని - ఆ భరథ్య్వాజుని 
చూచిరి మువ్వురు నమస్కరించిరి, 


భక్తి నిండి శ్రీరాముడు పలికెను 
“ఓ పుణ్యాత్మా! దాశరథులము 
రాముడ నేను - లక్ష్మణుడీతడు 
నా సహదర్శిణి సీతాదేవి. 


వనవాసము మా తండ్రీ ఆనతి 

కంద మూలములు తిని గడుపుచును 
ధర్మ వర్తనము వ్రతముగ మేము 
గడుప నెంచితిమి దయను జూపుడు.' 


“స్వాగత మయ్యా! దశరథ రామా! 
అనుచు మహబుషి ఎదురు వచ్చెను 
అర్యజలమ్ములు వారికి ఇచ్చి 
పతిమీరగా ఆతిథ్యమునిడి. 


సీతారాముల లక్ష్మణమూర్తిని 
ఆదరి౦చి ఆ భరద్వాజుడు 

వారి ప్రక్కన అసిను డయె 
మునులందరును కూర్చొని రవట. 


వనమున మృగములు పులుగులు కూడ 
వచ్చి చేరినవి రాముని చూడగ 

అంతట మహబుష పలిక రామునితొ 
“రామా నిన్ను గాంచితి భాగ్యము. 


అకారణమ్ముగ నిదు జనకుడు 
కొనకు నిన్ను పంపుట వింటిని 

గంగా యమున సంగమ సల మిది 
ఇచ్చట సుఖముగ వసించ వచ్చును." 


అంతట రాముడు ఏలిక ఎనయముగ 
“స్వామి! ఇది మరి ఊళ్ళకు చేరిక 
జనులు - మమ్ము గన వచ్చు చుందురు 
ఎకాంతమునకు భంగము కలుగును. 


రాముని మనసు గ్రహించి మహబుషి 
పలికెను రామా! పది (క్రోసులలో 
చిత్ర కూటగిరి పవిత్రమైనది 
గంధమాదన గిరికి సమమది. 


అతి రమణీయము ఆ ప్రదేశము 

అందు వసింతురు మహబుషు లెందరొ- 
పుణ్య చింతనలు కలుగును అచట 

తపసు ఫలించే స్వర్గధామమది. 


అచ్చట మిరు వసించ వచ్చును 
లేదా ఇచటే వసించ వలెను” 
అనుచు పలికి ఆ మువ్వుర కచట 
విశ్రాంతికి ఎర్బాటును చేసెను. 


[2 


128 


బడలిక నిండిన ఆ మువ్వురును 
సుఖముగ అచట నిద్రవోయిరి 
తెల్లవారగనె మునికి యొక్కిరి 
బయలు దేరుటకు శలవును కోరిరి. 


అయో ధ్యాకాండము 


భరద్వోజుడు ముదముగ చెప్పెను - 
చిత్ర కూటము ఫలసమృద్ద మని 
మది కాహాదము కలుగు నెల వని 
కిన్నెర, ఉరగు లుండేడి తావని, 


నదీ నదములు సెలయేళ్ళున్ను 
జింకల గుంపులు ముదము గూర్చును 
ఆశ్రమమచ్చట నిర్మించుకొని 
సుఖముగ నుండుడు అనుచు చెప్పెను. 
1శ్రీరఘురాముడు॥ 
DDE 


5 5 ఏతా రామలక్ష్మణులు చిత్రకూట గిరికి బయలు దేరుట 


ఆశీస్సుల నిడి భరద్వాజ ముని 
రామచ౦ద్రునితొ ప్రియముగ పలికెను 
పుత్ర ప్రేమతో సాగనంపుచు 
వివరములన్నీ తెలిపెను తీరుగ 


“గంగా యమునా సంగమమ్ము గని 
ముందుకు సాగి అటుపై మీరు 
పశ్చిమ దిశలో యమున వెంబడి 


సాగుడు - యమునకు వేగము హెచ్చు. 


దూరమైనను ముందుకు నడచి 
జనులు దాటెడి రేవును గనుడు 
అచ్చట మిరు తెప్ప కట్టుకొని 

నదిని సుఖముగా దాటుడు మెల్లగ. 


నదిని దాటి మరి నడుచు చుండగా 
కనబడు నచటొక ఘనమగు మర్రి 
““శ్యామము", దానికి సీత మొక్కినచొ 
కోర్కెలు తీరును - మహిమ గలదది. 


మరి నీడను బడలిక తీరి 

క్రోసెడు ముందుకు సాగినచో నట 
మోదుగు - రేగు - వెదురు పొదలతో 
యమున తీరమున వనము వెలసినది. 


అందమైన ఆవనము నందున 
నడచుట కనువగు త్రోవ యున్నది 
చిత్ర కూటమును చేర్చును త్రోవ 


" అనేక మారులు నడచితి నేను. 


మునికా మువ్వురు వందన మిడిరి 
ముని అభిమానము మరి మరి తలచుచు 
ముందుకు నడచి యమున రేవు గని 
నదిని దాటెడి యోచన చేసిరి. 


లక్ష్మణు డంతట వెదుళ్ళు చేర్చి 
చక్కని తెప్పను అట నిర్మించి 
లతలు తీవలతొ ఆసన మొకటి 
సీతాదేవికి యేర్చరచె నట. 


పతి సాయముతో సీతాదేవి “భర్తతొ తిరిగి అయోధ్య చేరి 
లెప్పను ఎక్కి కూర్చొని యుండగ అత్త మామలను చూచు భాగ్యము 
లక్నీడేవిగ భాసిలినది అను గ్రహించుము వృక్ష రాజమా 
సీత సామ్ములు తెప్పలొ నుంచిరి అనుచు సీత తా కోరు కొన్నది. 
సోదరు లిరువురు తెప్పను నెట్టుచు లక్ష్మణమూర్తి ముందు నడచుచు 
నదిని దాటగా ముందుకు సాగిరి సీత మధ్యలో నడచు చుండగా 
జనక నందిని నదీ దేవతకు వారి వెనుక శ్రీరాముడు రక్షగ 
మనసు నిండుగా ప్రార్థన చెసెను. సాగిరి వారు ఉత్సాహముగ. 


నదిని దాటి ఆ మువ్వురు సుఖముగ రాముని ఆనతి మేరకు తమ్ముడు 
''శ్యామము. ఛాయకు చేరుకొన గను పూలను పండ్లను కోసి యిచ్చుచూ 


సలాదేవి భకి ప్రపతుల సాగుచుండగా సీతాదేవి 
ప్రదక్షణించి మ ర్రీకి మొక్కెను. భర్తతొ ముచ్చట లాడుచు నడచెను. 


హంసల - సారస పక్షుల చూచుచు 
క్రోసెడు సాగి - ఒక కారడవిని 


కోతుల కిచకిచకరి ఘీంకారము 
వినుచు ముదముగా సాగిరి ముందుకు. 
శ్రిరఘురాముడు॥। 
DEN 
5 6 వాల్మీకి మహర్షిని గనుట- చిత్రకూటమున ఆశ్రమ ప్రవేశము 
రాత్రి వనమున నిద్రపోయిరి “నిండుగ పూసిన పూలతొ తరువులు 
వ్రాభాతమున రాముడు లేచి సుమ పోరములతొ నిలచి నట్టయె 
ప్రయాణమ్ముకై తొందర చేసెను ఎర్రని పూలతొ మోదుగ చెట్లు 
శుభముగ పక్షులు కూయుచున్నవి. మంటల మండుచు నున్నటు లున్నవి. 
స్నాన సంధ్యలు తీర్చి రివారు నల్లజీడి అదె విరగ కాసినది - 
చిత్ర కూటగిరి త్రోవలొ సాగిరి కడివెడు మధువును కురిపించ గల 
వసంత శోభను రామచంద్రుడు తేనె పట్టులవి తరువుల కున్నవి 


సీతాదేవికి చూపుచుండేను. వాసయోగ్య మీ ప్రదేశ మగును. 


130 


సీత్రా! కను మటు - నేల యంతయు 
రాలిన పూలతొ సాన్సుగ నున్నది 

వాన కోయిలలు - కూయుచు౦డగా 
నెమళ్ళు ప్రతిగా - అరచు చున్నది, 


సోదర! గనుమది చిత్ర కూటము 
మందలుగా అట ఎనుగులున్నవి 
పక్షులు ముదముగ ఎగురు చున్నవి 
అనువగు స్థలమట నిర్ణయింతము.” 


చిత్ర కూటగిరి నెక్కిరి వారు 

ఫల జల సమృద్ధి గలిగిన స్థలము 
రాముడు చూచి తమ్మునితో నట 
ఆగ్రమమ్ము నిర్మించగ చెప్పెను. 


నలువంకలకు చూచిన రాముడు 
ముని ఆశ్రమములు వున్నటు కనుగొని 
వారిని చూడగ సతి సోదరులతో 
ముందుకు నడిచెను చిత్ర కూటమున. 


చక్కని ఆశ్రమ మందు మువ్వురు 
అడుగిడిరది వాల్మీకి ఆశ్రమము 
ఆ మహర్షికి ముగ్గురు భక్తిగ 
నమస్కరించి పులకితు లెరి 


పురుషోత్తముడు ధర్మమూర్తి యగు 
రామచంద్రుడు వచ్చుట గాంచి 
పరవశించెను ముని పుంగవుడు 
ఆదరించి అట కూర్చొన బెట్టెను. 


అయో ధ్యాకాం( 


రామచంద్రుడు కుశల వార్తలు 
తెలియబరచెను ముని తిలకునకు 
ఆశీస్సులుగొని బయలుదిరిరి 
ఆశ్రమమ్ము నిర్మించ నెంచిరి. 


అన్న ఆనతిని రామానుజుడు 
వాసమ్ములను - దుంగలు - కర్రలు 
తీసుక వచ్చి - అతి నిపుణతతో 
ఆశ్రమమ్ము నిర్మించెను అచట. 


ముచ్చట గొలిపే ఆశ్రమమ్ము గని 
తమ్ముని ప్రేమగ చూచి రాముడు 
వాస్తు శాంతిని చేయుట కొరకి 
తగు ఎర్ప్చాటులు చేయగ చెప్పెను. 


రామచంద్రుడు స్నానము చేసి 
వాస్తు మంత్రము - జపముల చేసి 
వాస్తు దేవతల పూజలు చేసి 
పర్ణశాలలో ప్రవేశించెను. 


భూత బలులను తీరుగ నెరపి 

మంగళ కరముగ - వలయు క్రియలను 
పూర్తి చేసెను - పుణ్య పురుషుడు 

మంత్ర కోవిదుడు రామచంద్రుడు. 


పూజకు అనువగు వేదిక లుంచి 
అగ్ని దేవత మొదలగు వారికి 
వెరు వేరుగ నెలవుల నచట 
ఎర్పరచెను ఆ పర్ణశాలలో. 


అయో ధ్యాకా ౦డము 


1౮] 


కన్నుల కింపగు పూల తరువులతొ దేవ గణముతో దేవేంద్రుడు తను 
వీనుల విందగు శుకపిక ధ్యనులతొ “సుధర్మ మనెడి సభా భవనమున 
వన్య మృగములు ముచ్చట గొలుపగ అడుగు వెట్టినటు రామచంద్రుడు 
మాల్యవతీ నది పారుచుండగా. సతి సోదరులతొ లోనికి నడచెను. 
చల్లని గాలి ఆశ్రమమ్ములో నదీ స్నానము నియమాదులతో 
ఆహాదముగా వీచుచుండగా వన విహారము సలుపుచు ముదముగ 
ముది కానందము కలుగ జేసెడి సీతారాములు మది వ్యధలేక 
పరశాల అట శోభ లీనినది. ఆనందముగా గడుప సాగిరి, 

| hte ॥శిరఘురాముడు॥ 
ఏ ౯ సుమంత్రుని గాంచి దశరథుడు దుఃఖించుట 
సీతారాములు లక్ష్మణమూర్తియు రాముడు అడవుల పాలైనాడని 
కంటి కగుపడు నంతటి వరకు కోకా నలమున అయోధ్య యంతయు 
గుహుడు సుమంత్రులు నిలచి చూచిరి కాలిపోయెనా! అనిపించినది 


బరువగు గుండెతొ వెనుకకు మరలిరి. 


శృంగిబెర పురమందు సుమంత్రుడు 
నాలుగు దినములు గుహుని వెంబడి 
రామ స్మరణతో గడపగ నంత 
రామచంద్రుని వార్త తెలిసెను. 


భరధ్వాజముని సందర్శనము 

చిత్రకూటమున విడిది చేయుట 
వవరములన్ని గుహుని సేవకులు 
తెలియ బరచిరి నిషాద రాజుకు. 


గుహునిచె, అనుమతి, నంది, సుమంత్రుడు 
తిరిగి అయోధ్యకు బయలు దేరెను 
మూడు దినములకు అయోధ్య చేరెను 
మూగబోయి ఆ అయోధ్య యున్నది. 


మంత్రి సుమంత్రుడు పురమును జేరెను. 


అయోధ్య వాసులు ఎదురు వచ్చిరి. 
'' ఎడి రాముడు!” అనుచు అడిగిరి 
“వెనుకకు పొమ్మని రాముని ఆజ్ఞ 
ఎని వచ్చితినని చెప్పి సుమంత్రుడు. 


గంగను దాటి రామచందుడు 
అడవుల కేగెను అని తెలియగను 
దుఃఖ జలధిని మునిగిరి జనులు 
నిరాశగా మరి పలికిరి యెన్నో. 


సుమ౦త్రుడొకడే రథము తోలుకొని 
తిరిగి వచ్చుట చూచిరి స్త్రీలు 

దీనముగా విలపించ సాగిరి 

వినిన సుమంత్రుని గుండియ కరిగెను. 


132 


దశరథ టిని మందిరమ్మునకు 
నేరుగసాగి మంత్రి సుమంత్రుడు 
రథమును దిగి అట లోనికి నడచెను 
తలను వంచి తా నడచు చుండిను. 


ఎడు కక్ష్యలను దాటుచు నడచెను 
సుమంత్రు గాంచి స్త్రీ లందరును 
గుస గుస లాడుచు పలుకు నుండిరి 
“కౌసల్యమ్మ విని మనగలదా. 


అందరి బాధలు రంగరించుకొని 
అందరి మాటలు తనకు గుచ్చుకొన 
శో కాగ్నిలొ తను కాలివోవుచు 


అయో ధ్యాకొండవమ 


ఆమాటలు విని దశరథరాజు 
స్పృహను తప్పి అట నేలను బడెను 
కౌసల్యా - సుమిత్ర లప్పుడు 
లేవదీసిరి సపర్య చేసిరి. 


తెలివి వచ్చినది దశరథరాజుకు 
భర్తతొ పలికిను కౌసల్యమ్మ 

“ఓ మహరాజా! మీ కుమారుడు 
లోకోత్తరమగు కార్యము చేసెను. 


తనయుడు పంపిన సందేశమును 
మంత్రి సుమంత్రుడు తీసుక వచ్చెను 
ఆయనతో మరి పలుకరదేమి? 


రాజు వద్దకు చేరెను మంత్రి. జరుగ వలసినది జరిపినారు గద. 

దుఃఖ తప్పుడి యున్న రాజుకు కక ఇచ్చట లేదు లెండి ఇక 

నమస్కరించి మంత్రి సుమంత్రుడు నిర్భయమ్ముగా మాటాడండి 

రాముడు చెప్పిన మాటలన్నియు తనయుని కానకు అప్పుడు పంప 

నత్రుత నిండి తెలియ బరచెను. ఇప్పుడు దానికి వంత ఎందుకు. 
కొసల్యమ్మ అటుల పలుకుచు 


విలపించుచును నేలను బడినది 
ఆమెను గాంచి స్త్రీలు ఎడ్చిరి 
అయోధ్య యంతయు దు;ఃఖించినది. 


॥శ్రిరఘురాముడు॥ 


RI 


వీ రి సీతారామలక్ష్మణులు చెప్పిన మాటలు-సుమంత్రుడు 
దశరథునకు చెప్పుట 


రామా రామా! అనుచు దశరథుడు 
వలఎంచుచు తన మంత్రిని గాంచి 
జాలిగ పిలచి కంట నీటితో 

గుండె కరుగగా అడిగెను అపుడు. 


“మంత్రి పుంగవా! నా రఘురాముడు 
ఎ తరు ఛాయలో నిద్రించాడు 
సుఖపడ సిరిగల ఆ సుకుమారుడు 
కటిక నేలపై పవ్వళించెనా 


అయో ధ్యాకాండము 


కందమూలములు తినుచు, తనయుడు 
అడవుల యందు తిరుగుచుండెనా 
సుమసుకుమారి సీతాదేవి 

ఎటుల నడచినది మంత్రి సుమంత్రా! 


అశ్వని సురలు మందర గిరికి 

నాగుట గనినటు రామలక్షణులు 
అడివికి పోవుట కనుల గాంచితివి 
చరితార్గుడేవు మంత్రి సుమంత్రా! 


నా రాముడు తానేమన్నాడు! 
లక్ష్మణుడింకా ఎమన్నాడు! 

జనక నందిని ఎమనె నయ్యా! 

ఎమి తినిరి అది వివరించు మయా! 


స్వర్గము నుండి యయాతి జారి 
- సత్సురుషులలో పడినట్టు గను 
తనయుని మాటలు నువు జెప్పగ విని 
కొంత కాలము బతికి యుందును”. 


మాటలు తడబడ మంత్రి పలికెను 
“ఓ మహరాజా! రామచంద్రుడు 
ధర్మము తప్పక మిమ్ముల తలచి 

సాష్టాంగముగా ప్రణామ మిడెను. 


తమరు మహాత్ములు అనుచు పలికెను 
రాజు లందరికి వందనీయులన్సి 

భక్స్‌గ పలికెను రామచంద్రుడు 
ఎతృ్ఫవాక్య పరిపాలన దక్షుడు. 


అ౦ంతఃపురమున పెద్దలందరికీ 

భక్తి నిండుగా నమస్సు లిడెను 
సుఖముగ తాను కానన సీమకు 
సాగుచున్నటు తెలియ బరచ మని. 


కొసల్యమ్మకు తన కుశలమును 
తెలియ బరచెను - ఎల్ల వేళలా 
ధర్మ చింతనతొ పతి సేవలను 
చేయగ చెప్పెను రామచంద్రుడు. 


పెద్ద భార్యను అను తలంపును 
మదిలో నుంచక తన సవతులతో 
నెయ్యముతో మరి మెలగగ చెప్పెను 
నైకమ్మను తా గౌరవించ మని. 


అధికారమ్మును మన్నించ వలా 
కావున భరతుని గౌరవించ మనె - 
రాజ ధర్మమది అనుచు రాముడు 
కొసల్యమ్మకు చెప్పగ నుడివెను. 


కుశలము తెలిపి భరతుని కిటుల 
చెప్పగ నుడివెను రామచంద్రుడు 
తల్లులందరిని ఒకే విధముగా 
ఆదరించుచూ గౌర వించమనె. 


త౦డ్రి మాటను తలను ధరించి 
రాజ్య భోగము లనుభవించమనె 
త౦డ్రి మాట కెదురాడ వద్దని 

మరి మరి చెప్పిను రామచంద్రుడు. 


134 


కంటి నిటితో తిరిగి పలికెను 
సోదర భరతా! నీపై తల్లికి 

ఎంతటి (ప్రేమో అంతటి (పేమయె 
నాపై నున్నది కొసల్యమ్మకు, 


దుఃఖతప్రయగు కౌసల్యమ్మను 
ర్రీ త్రల్లివల ఆదరించ వలొ' 


అయో ధ్యాకాండము 


రాజ్యము కొరి అన్యాయముగా 
కైక తానుగా వరము కోరినను 
వరము నిచ్చిన మన మహరాజుది 
దుష్ట కార్యమని నొక్కి చెప్పిను. 


ఆ మహారాజు ప్రభువు కావున 
తలచు కొన్నటు వెడల గొట్టెను 


అనుచు రాముడు కంట నీటితో ఫలితము తప్పక అనుభవించును 
చెప్పెను రాజా! కరిగి పోతిని. అంతకు మించి చెప్పెడి దేమనె. 
ఓ మహరాజా! లక్ష్మణమూర్తి ప్రభువైనను మరి తండ్రియైనను 
క్రోధ వశుడయి పలికెను యిటుల అన్నయైనను బంధువైనను 
రాముడు ఏమపరాధము చేసెను? రాముడొక్కడే సర్వము నాకని” 
రాజు ఇట్టుల అడవికి పంపెను. సుమిత్ర సుతుడు పలికెను రాజా! 
రామ పత్ని తా వె(ర్రిదాని వలె 
కనుల నీటితో నమస్కరించుచు 
నిలచెను - కన్నుల చెరగని దృశ్యము 
మాటల చెప్పుట ఎటు మహరాజా!” 
శ్రిరఘురాముడు॥ 
RIE 
5 9 రాముని వద్దకు గొనిపొమ్మని దశరథుడు సుమంత్రు నడుగుట 
సుమంత్రుడటుల చెప్పుచుండగా తమ్ముడు ముందుగ నడచు చుండగా 
వివరము లింకా రాజు అడుగగా వెనుక జానకి నడచు చుండగా 
కంటి నీటితో మంత్రి అప్పుడు వారి వెనుక శ్రీరాముడు నడచెను 


తెలియ బరచెను ఆ నుహరాజుకు. 


“ఓ మహరాజా! రామ లక్ష్మణులు 
వనవాసమునకు యోగ్య మగునటు 
జటలు ధరించి గంగను దాటిరి 

ప్రయాగ ముఖముగ సాగినారయా. 


నా కన్నులతో చూచితి స్వామి. 


గంగానదికి యిద్దరి నుండే 

సజల నయనముల నమస్కరించితి 
రాముడు పీలచును అనెడి ఆశతో 
శృంగిబేర పురమందున వుంటిని. 


అయో ధ్యాకాండము 


రథ హయములవి ఎడ్చెను రాజా! 
నా దుఃఖము మరి చెప్పగలను 
రాముడు అడవులవాలె నాడని 
దుఃఖము నిండి మొగ్గలు వాడిను. 


అచట ఆకులవి రాలి పోయినవి 
పక్షులు కూయుట మాని వేసినవి 
తట్రాకమ్ములలో నీరు ఇంకను 
క్రూర మృగముల తినుట మానిను, 


ప్రకృతి యంతయు నిరసించి నది 
నోభట్రలు తరిగి నిలచియున్నది 
అయోధ్యలోన ఉద్యానములలొ 
పక్షులు కూయుట మానివేసినవి. 


రథమున రాముడు లేడని తెలిసి 
కంట నీటితో జనులు నిలచిరి 
తనయుని కొరకై శోకమూర్తి యగు 
కౌసల్యమ్మను పోలెను అయోధ్య.” 


దశరథరాజు కుమిలి ఏడ్బెను 
మంత్రితో పలికెను ఓ ధర్మాత్మా 
దుష్టకార్యమును చేసితి నేను 
పాపిక్రైక నను మోస పుచ్చినది. 


హితులు మంత్రులతో వేద విదులళో 
యోచన చేయక చేసితి నిటుల 

స్త్రీ వ్యామోహము ఇంత చేసెను 

విధి నిర్ణయము ఇటుల వున్నది 


మంత్రి సుమంత్రా నేనెపుడైనా 
నీకు సాయము చేసియున్నచో 
అది మది నిలపి - నన్నీ క్షణమున 
రాముని వద్దకు తీసుక సొమ్ము 


నా అధికారము సాగుచున్నచో 

నా ఆజ్ఞలవి చెల్లుచున్నచో 

నా రాముని యిట తీసుకురమ్ము 
నా ప్రాణములు నిలుపుము నీవు, 


చాలా దూరము సాగియుందురు 
కావృన నన్నే తీసుక పొమ్ము 
సీతారాముల లక్ష్మణమూర్తిని 
చూడక బ్రతుకుట కము నాకు, 


ఓ కౌసల్యా! శోక జలధిలో 
మునుగు చుంటిని రాముడు లేక 
రాముని ఎడబాటగును సంద్రము 
సీత - కనబడని తీరము ఆగును. 


నా నిట్టూర్పులు సుడి గుండములు 
నా కన్నిళ్ళు కెరటపు నురుగులు 
బాధతొ కదలే-చేతులు - చేపలు 
నా రోదనయే సంద్రపు ఘోష, 


నౌ శిరోజములు అందలి నాచు 
నెక అందలి బడబాగ్ని యగు 
నా రస్సిరు అందలి నీరు 

చక వరములు సంద్రపు పోటు. 


136 


మంధర చేసిన దుర్చోధలవి 
సంద్రము నందలి మహా గ్రహములు 
కన్న కొడుకును వెడలు గొట్టుటది 
అపారమైన సంద్రపు లోతు. 


అయో ధ్యాకాండము 


అంతటి సంద్రము - రాముడు లేక 
దాటుట ఎటుల ఓ కౌసల్యా! 
తనయుని కొరకై దుఃఖము నిండి 
అసువులు బాయుట విధి లిఖితమగు. 


రాజు - దుఃఖమును భరించ లేక 
మూర్చిలి పడెను శయ్య మిదనే 
భర్తను గాంచి కొసల్యమ్మ 

కలవర పడినది - కంట నీరిడె. 


60 


RRR 
సితారామ లక్ష్మణులకు దిగు లెంతయు లేదని 


శ్రిరఘురాముడు॥ 


సుమంత్రుడు చెప్పుట 


కంటి నిటితో కౌసల్యమ్మ 

మంత్రి సుమంత్రుని చూచి పలికెను 
'“మంత్రి పుంగవా! నన్నీ క్షణమే 
తనయుని వద్దకు తీసుక పొమ్ము 


సీతారాముల లక్ష్మణమూర్తిని 
చూడక నేను బ్రతుకుట కష్టము 
నీవు వచ్చిన అరదము పైనే 
తనయుని వద్దకు తీసుక పొమ్ము.” 


రాణి మాటలు విని సుమంత్రుడు 
సజల నయనముల ముడిచిన కరముల 
పలికెను - “అమ్మా! దిగులు నందకు 
మనసు చెదరక నిబ్బరించుము. 


సీతారాములు లక్ష్మణ మూర్తియు 
మది వ్యధ లేక హాయిగ నుండిరి 
అన్న సేవలే పెన్నిధి అనుకొను 
జితేంద్రియుడు లక్ష్మణమూర్తి. 


నిరతము రాముని - మదిలో నిలపి 
ముదముగ నున్నది జనకనందిని 
కానన సీమయె ఉద్యానమ్ముగ 
తలంచి సుఖముగ నున్నది ఆమె. 


రాముని వెంబడి యున్నది గనుక 
కాంతులు తరగక ఆ కుసుమలత 
దిగులు నందక గడుపు చున్నది 
రామ సన్నిధియె అయోధ్య ఆమెకు. 


ఓ మహరాణీ! త్రోవలొ కనబడు 
స్థలముల, తరువుల వివరములన్నీ 
భర్తను - మరిదిని అడుగు చున్నది 
వారు చక్కగా చెప్పుచు సాగిరి, 


అడవి గాలికి - అచటి ఎండకు 
చంద్ర వదన ఇసుమంతయు స్రొక్కక 
పతి అడుగులలో పరవశించుచు 
పతివ్రత అట సుఖముగ నున్నది. 


= 


అయో ధ్యాకా ౦డము 


మంగళ కారిణి నడుచుచు౦డగా 
తామర మొగ్గల పోలు పదముల 
అందెలు సందడి చేయుచున్నవి 
అలుపులేక తా నడచు చుండెను. 


భర్త రక్షణలో నున్న జానకి 

కార మృగములకు భయపడ కున్నది 
పీమహరాణి! ఆ మువ్వురకి 

వంత నొందుట ఎంతయు తగదు. 


6 1 


దుఃఖ త్రపయగు కొసల్యమ్మ 

దశరథ ప్రభువును చూచి పలికెను 
“స్వామి! మీరు దయామయులయా 
ధర్మ పాలనకు పేరు గడించిరి. 


, ప్రజా హృదయముల పదిలమునున్న 
ప్రయ భాషణుడు సత్యవర్తి యగు 
రామచంద్రుని - కారడవృలకు 
పంపినారు - అది తగునా మీకు! 


రామలక్ష్మణులు సేతాదేవియు 
అడవులయందు ఇడుమలు పడెదరు 
కంద మూలములు ఎటుల తిందురు! 
ఎండ వానలకు ఎటుల ఓర్చదరొ, 


కటిక నేలపె పవ్వళించెదర? 
ర్థూరమృగముల ధ్వనులు విందురా 
కన్న కుమారుడు అడవుల కేగగ 
పగులకున్నది నాదు గుండియ. 


137 


కంద మూలములు తినుచు వారట 
మహా బుషులవలె గడపు చుండిరి 
ఆ మహనియుల దివ్య చరితము 

శాశతముగ ఇల నిలచును తల్లీ!” 


మంత్రి సుమంత్రుడు ఆ విధముగను 

చెపుచుండగా కొసల్యమ్మ 

భరించరాని దుఃఖ మెగసి పడి 

“నాయన - రామా! అనుచు ఎడ్బినది. 
శ్రిరఘురాముడు॥ 


HH 
కౌసల్య దశరథునితో కటువుగా పలుకుట 


పదునాల్లేండ్లు రాజ్యము నెలి 

ఆపై వచ్చిన అన్నగారికి 

భరత కుమారుడు రాజ్యము నిచ్చున? 
ఇచ్చినచో మరి రాముడు గొనునా? 


ఎద్దు కొరికిన గడ్డి పరకలను 

ఆబోతు తినుటకు ముందుకు వచ్చున? 
తమ్ముడు యిపుడు అనుభవించిన 
రాజ్యము- రాముడు స్వీకరించునా? 


ఎదో జంతువు చంపిన మాంసము 
వ్యాఘ్రము ఎన్నడు ముట్టుకోదు కద! 
నర శార్దూలము రామచంద్రుడు 
అవమానమగు పనిని చేయడు. 


ఒక యజ్ఞములో వాడిన దినుసులు 
మరియెక యజ్ఞమునందు వాడరు 
భరతుని కందిన రాజ్య సంపదను 
రాముడిన్నడును ఆశించడు కద! 


అలక జ్య 


138 


ప్రతాపవంతుడు రామచంద్రుడు 

అ ప్రతిష్ట యగు పనులు చేయడు 
వాడి బాణముల గిరుల చిల్చ్బగల - 
[గ్రహముల - తారల నేల రాల్బగల - 


సమర్శుడైన రామచంద్రునికి 

పదునాల్లు భువనములు వణకునుకాదా 
పంచ భూతములు, ఎడుసంద్రములు 
రామ బాణముల గడగడ లాడును. 


మీ యందు గల గౌరవమ్ముతో 
మీ మాటలను అతి క్రమించక 
అడవులకానా సాగెను భక్తిగ 
లేనిచొ రాముడు లొంగ డెవ్వరికి. 


పెద్ద చేప - తన పిల్లచేపను 

మింగి వేసినటు - దయా దూరులై 
మీ కుమారునికి కీడుచేస్తిరి 

వాని భవితను తృంచి వేసితిరి. 


జ్యేష్ట కుమారుని అడవికి పంపుట 
ధర్మ శాస్త్రములు సమ్మతించునా 
వేదవిదులిది వల్లె యందురా 

ధర్మ సూక్ష్మములు మీకు తెలియవా! 


అయో ధ్యాకొ ౦డము 


ప్రభువులు మీరు మీ సేవలకి 
ముద్దుల భార్య 35 ఉన్నది 
భరతుని వంటి తనయు డు౦డెను 
నా బ్రతుకేమరి శోచనీయము. 


స్త్రీకి భర్లయే కావలసినది 
తనయుని ప్రేమ కోరుకొనునది 
వారిద్దరును లేనిచో యిక 


_ బంధువులవరో ఆదరింతురు. 


సవతికి వశుల మీరు దూరమై 


కన్న కొడుకును దూరము శేస్తీరి 


బంధు వర్గము ఉండియు లేరు 
అన్ని విధముల దుఃఖము నింపిరి. 


నన్నూ, తనయుని ఇటుల చేసితిరి 
అయోధ్య నంతయు పాడుచేసితిరి 
కక ముదముకై ఇంత చేసితిరి. 
అనుచు బిగ్గరగ ఎడ్చెను రాణీ. 


కౌసల్యమ్మ కరగిన గుండెలొ 

విలపించుట ఆ మహరాజు వినె 

ఎట్టి అధర్మము చేసితి నేనని 

ఆలోచించుట ఆరంభించెను. 
1శ్రీరఘురాముడు॥ 


CRE 


62 కౌసల్య దశరథుని మదికూరట కల్గించుట 


వసిష్ల క్రలత పడి భార్య పలికిన 
నిష్టరమపిను విని మహరాజు 
ఆలో చించగ - పూర్వపు సంగతి 
స్ఫురణకు వచ్చి చలించి పోయెను. 


విధివశమ్మున ఆనాడాతడు. 
చేసిన యట్టి దుష్టుతమ్మది 
మదిలో మెదలగ దుః ;ఖజ్వాలలు 
దహించ సాగెను ఆ మహరాజును. 


అయో ధ్యాకా ౦డము 


దీన వదనమున చేతులు మోడ్చి 
తనదివేరిని ప్రార్థించె నిటు 

“ఓ కౌసల్యా! దయా మూర్తివి 
రిపుని సైతము ఆదరింతువు. 


ధార్మిక స్త్రీకి పతియే దెవము 
గుణహీనుడు తన భర్తయైనను 
ప్రత్యక్షమగు దైవము అనుకొను - 
అంతటి ఉత్తమ యిల్తాలివి నువు. 


నిష్ణురమ్ములతొ కష్ట పెట్టకు 

పోటు మాటలతో గాయ పరచకు' 
అనుచు జాలిగా భర్త అన గను 
భార్య మనస్సది కరిగి పోయెను. 


అశ్రులు ధారగ కారుచుండగా 
పతికరములపె శిరమును జేర్చి 
“స్వామి! నన్ను క్షమించ వలెను 
సాష్టాంగముగా ప్రణామ మిదిగో, 


మీరు నన్ను అర్థించుట తగదు 
పాపకార్యమును చేసితి నేను 
పుత్ర ప్రమయది అధికము కాగా 
వివేక హీనగ పలికితి నేను. 


భర్తను బాధలు పెట్టెడి స్త్రీకి 
ఇహపర సౌఖ్యము లందవు స్వామీ! 
తెలియును నాకు - సత్య సంధులు 
మనసు కలతపడి పలికితి నేను. 


పరమ శత్రువే శోకము స్వామీ 
వివేక ధెర్యమ్ముల రెండింటిని 
సర్వనాశనము చేసి వేయును 


దుఃఖము ఓర్చుట సాధ్యము కాదు. 


వనవాసమునకు రాముడు నడిచి 
అయిదు రోజులు పూర్తియైనవి 


139 


అయిదు యుగములుగ కాలము గడిచెను 


దుఃఖ కరటములు ముంచు చున్నవి.” 


కౌసల్య చల్లగా ఓదార్చ గను 
విభుని దుఃఖము ఇనుముడి౦చెను 
రాత్రియైనది - ఆ మహరాజు 
అలసి పోయెను నిద్రలొ జారెను. 


RRR 
6 3 ముని కుమారుని చంపినట్లు - శాపగ్రస్తుడెనట్లు 


(శిరఘురాముడు॥ 


దశరథుడు క నల్యకు తెలియ బరచుటి 


అర్దరా త్రమున దశరథ రాజుకు 
మెళుకువ వచ్చి చెంతనె వున్న 
కౌసల్య నట నిద్రలేపెను 
మదిలో బాధ చెప్ప సాగెను. 


“ఓ పుణ్యవతీ! ప్రతి జీవుడును 
కర్మ ఫలమును అనుభవించవ లె 
ముందు వెనుకలు ఆలోచించక 
పనిని చేసిన మూర్చుడు అగును. 


140 


చిన్నిపూవులు పూసెడిమామిడి 

చిన్ని కాయలు కొాయును అనుచు 
వెద్ద పూవులను పూసిడి మోదుగు 

పెద్ద కొయలిడు అనుట మూర్థత. 


అటుల తలంచి - మామిడి నరకి 
మోదుగ నాటిన - ఫలితము శూన్యము 
బాలుడు తెలియక విషము తిన్నను 
వానికి కీడు జరిగి తీరును. 


అజ్ఞానముతో దుష్ఫృతమ్మును 

a 
నాడు చేసితిని - దాని ఫలితమిది. 
వివాహమునకు పూర్వపు సంగతి 
చెప్పెద వినుము ఓ మహరాణి! 


విలువిద్యలొ నే ఆరి తేరితి 

శబ్ధవేధి అను పేరు గడించితి 
వేటాడుటకె ఉత్సాహముగా 
రధమున సాగితి సరయూ తీరము. 


వరాకాలము - నేల యంతయు 
జలమయమ్ముగా తోచుచుండెను 
కప్పల బెకబెక వినబడుచున్నది 
నెమళ్ళు ముదముగ అరచుచున్నవి. 


బారులు కట్టి చాతక పక్షులు 
ఆకాశములో ఎగురుచున్నవి 
నింగిని మేఘము లలము కొన్నవి 
కొండల పోలి ఎనుగులున్నవి. 


అయో ధ్యాకొ ౨డ, 


వెటకుసాగితి ధనుర్పాణముల 
చికటి అపుడు అలుముకొన్నది 
అర్థరాత్రమున నది సమిపమున 
వేచి యుంటిని వేటాడుటకై. 


నీటికివచ్చు అడవిఏనుగునొ 
అడవి దున్ననో వేటాడుటకై 
కారుబికటిని శబ్బసాయమున 
శరము వదలగా నిశ్చయించితిని. 


నీరు త్రాగెడి శబ్దము వినబడ 


రెండు బాణములు సూటిగ వేసి 
రెండు మృగములను చంపితి నపుడు - 
మూడవసారి శబ్దము వచ్చెను. 


బుడ బుడమను శబ్బమ్ము వింటిని 
నీరు త్రాగెడి జంతువు అనుకొని 
విష సర్పమ్ము పోలిన బాణము 
విడచితి నపుడు విను కౌసల్యా 


శరము సాగిన దిక్కు నుండి అట 
అయో్యో- బాబూ- అనెడి వాక్కులు 
మనుజ గొంతుతో వినవచ్చినవి 
స్పష్టముగా నే వింటిని మాటలు. 


''“తపో నియమమున నుండెడి వాడను 
పరులకు హాని చేయని వాడను 
ఫలములుతిని- మను- మునిబాలుడను 
ఎవ్వరు నన్ని శరమున గొట్టరి. 


అయో ధ్యాకాండము 


జటా వల్కలములున్న నన్నిట 
వధించగాను ఒరిగెడిదేమి! 

నా ప్రాణముపై దుఃఖము లేదు 
నా తలి దండ్రుల గూర్చియె వంత, 


ముదుసలి అంధులు నా తలిదం[డ్రులు 
ఇకవ వారు జీవించుట ఎటు! 
మూర్తుడెవ్యడో మా ముగ్గురిని 
ఒకే మారుగా చంపినట్టయె. 


రాణీ! నేనా మాటలు వింటిని 
ధనుర్భాణములు జారి పోయినవి 
భయము, దుఃఖముల ఎటులో నడచి 
ఆ ప్రదేశము చేరుకొంటిని. 


శరము చీల్చగా రక్తపు మడుగున 

ఒక మునిబాలుని చూచితి నచ్చట 
అతని ప్రక్కన నిళ్ళు ఒలికిన 
ఘటమును చూచి తెలిసితి విషయము. 


నన్ను గాంచి ఆ ముని బాలకుడు 
కన్నుల నిప్పులు రాల్చుచు సలికను 
“ఎ మపరాథము చేసితి రాజా! 
నన్ని శరమున వధించినావు. 


అంధులెన నా తలిదండ్రులకు 
దాహము తీర్చగ నీటికి వచ్చితి 
ఒక్క శరముతో నన్ను చీల్చినను 
మూడు ప్రాణములు తీసెను శరము. 


14] 


దాహముతో అట వేచి యుండిరి 

నా దేహము యిట త్రుంచితి వివు 
వారికి విషయము తెలియదు యింక 
తెలిసియు వారు కదలగలేరు. 


తోటి తరువును నరకుచుండగా 
మిగిలిన తరువులు అసహాయముగా 
నిలచి చూచినటు నా తలిదండ్రులు 
అసహాయులయి తనువు విడెదరు. 


మా తపస్సుకు ఫలమిదియేమో! 
రాజా! నా తలిదండ్రుల గాంచి 
విషయము తెలుపుము, లెనిచొ తండ్రి 
తపోగ్నితో నిను దహించురాజా! 


కాలిబాట అది కనబడుచున్నది 

అది చేర్చును నిను ఆశ్రమమ్మునకు 
త్వరగా పొమ్ము - లేనిచొ తండ్రి 
శాపము నిచ్చును అనుచు పలుకుచు. 


బాధతొ దవాంచుచున్న శరమును 
వెలికి లాగమని ప్రార్థన చేసెను 
శరము లాగినచొ బాలుడు బతకడు 
లాగకున్నచో నరక బాధయది. 


దిక్కుతోచక నిలచి యుంటిని 
నాగ్థిలి తెలిసి బాలుడు పలికను. 
రాజా! ధెర్యము తెచ్చుకొంటిని 
నివు మనస్సును నిగ్రహించుకో. 


142 


బ్రాహ్మణ పుత్రుడ నేను కానయా 
బ్రహ్మ హత్య పాపమ్ము తగలదు 
వెశ్యునకు మరి శూద్ర స్త్రీకి 

పుట్టితి నేను - గిట్ట నుంటిని. 


అయో ధ్యాకాం౦ండము 


భరించలేని బాధలొ నుంటిని 
దయగొని శరమును లాగి వేయుము 
అనుచు బాలకుడు అర్థించ గను 
శరములాగి ఆ బాలుని చంఏతి. 


ఓ కౌసల్యా! ఆ నిశిరా త్రి 

సరయూ తీరము నందున నాడు 
దుఃఖము నిండి ఎలపంచితిని 
బాలుని చూచుచు విలపించితినట.'' 


శ్రీరఘురాముడు॥ 


RIG 
64 రాముని తలచుచు దశరథుడు తనువు వీడుట 


దుఃఖార్తుడయి దశరథరాజు 
గడ్గద స్వరమున చెప్పసాగెను 
“తెలియక నే నపరాధము చేసితి 
మహాపాపమును చేసితి దేవి! 


ముని బాలకుడు కోరినట్లుగా 
కడవ నిండుగా నిళ్ళు తీసుకొని 
వృద్ధులైన తలిదండ్రుల వద్దకు 
అడుగులు తడబడ చేరితి నెటులో. 


పండు వృద్ధులను చమూచితి నచట 
రెక్కలూడిన పక్షుల మాదిరి 
అంధులిద్దరూ తనయుని కొరక 
దప్పికతో నట వేచి యుండిరి. 


వారిని కాంచగ - మాటలు వినగా 
భయముతొ గుండియ దడదడ లాడెను 
ధైర్యము తెచ్చుకు లోనికి నడచితి 
కొడుకు వచ్చెనని తలచిరి వారు. 


అడుగుల చప్పుడు విని పలికిరట 
“నదిలో ఈతలు కొట్టు చుంటివా! 
ఆలస్యమునకు భయపడిపోతిమి 
ముందుగ అమ్మకు నీళ్ళను యిమ్ము, 


పలుకవ దేమి అలుక వచ్చెనా 
తెలియక ఏమో అన్నచ్‌ తపే-. 
మా ప్రాణములు నీవే తండ్రీ! 
జాగు చేసితివి పలుక వదేమి... 


బాధతొ భయముతో పలికితి నప్పుడు 
మాటలు పెగలక పలికిత్రి నపుడు 
దుషతమ్మునకు దిగులుతొ పలికితి 
జరిగిన దంతయు తెలియబరచఛితి. 


విషయము నంతయు విని ఆ వృద్ధుడు 
దుఃఖార్తుడయి కృంగి పోయెను 
కన్నుల నిప్పులు కురియగ పలికెను 
అమిత కోపమున పలికి నప్పుడు. 


అయో ధ్యాకాండము 


“రాజా! నీవే సయముగ వచ్చి 
నీ దుష్కుతమును చెప్పితి వవు 
లేనిచొ నీతల పగిలి యుండును 
ఇక్ష్వ్యాకువంశమే మిగలక పోవును. 


తెలిసి నీవు అప రాధము చేసిన 

నీ వంశమది అంతరించెడిది 

రాజా! మమ్ముల తనయుని వద్దకు 
తీసుకు పొమ్ము అనుచు అడిగిరి, 


వృద్దుల నవుడు చెర్చితి నటకు 

రక్త సిక్తమగు బిడ్డ దేహమును 
కరముల తడుముచు ఏడ్పిరి వారు 
తల్లి బాధతో మూర్చిల్లినది. 


తనయా! మమ్ముల పలకరించవా 
ఆవ్యాయముగా కొ గలించవా! 
మా సేవలనిక చేసెడి దెవ్వరు 
హోమాదుల నిక చేసెడి దెవ్వరు. 


నీ తల్లిని ఓదార్చుట ఎటుల 
ఉదయము వరకు తాళుము బిడ్డా! 
మా వల్లని ఆలస్య మైనదని 
ఆ యమరాజుకు చెప్పుకొందుము. 


ఏపాపమును ఎరుగవృ నీవ 
పుణ్య లోకముల కేగెద వీవు 
తవోనిష్టులు మన వంశీయులు - 
తపోధనుల లో కమ్ము కేగెదవు 


14 


పాపకర్ముడు నిన్ను చంపెను 

అధో గతికి ఈ రాజు పోవును. 
అనుచు ఎడ్భుచు వృద్ధడంతట 
జలక్రియ చేయుట ఆరంభించెను. 


అంతటిలోనే ఆబాలకుడు 
దివ్య తేజమున దేవయానమున 
తల్లిదండ్రులను చూచి పలికను 
వారిద్దరిని ఊరడించెను. 


మీ సేవలను చేయుట చేత 
దివ్య లోకమున కేగుచుంటిని 
తొందరలోనే మీరిద్దరును 
నను చేరెదరని పలికి సాగెను. 


కరములు ముడిచి నిలచి యుంటిని 
దేవి! నను గనివృద్దుడు పలికెను 
కొడుకు పోయెను బ్రతుకుట ఎందుకు 
మమ్మిద్దరిని సంహరించుము. 


రాజా నీవు నా కుమారుని 
తెలియక పోయి చం౦ంపినాడవు 
పశ్చాతాపము నందు చుంటివి 
కావున వాపము నిను బాధించదు. 


కొని రాజా! వృద్దాప్యములో 

పుత్ర శోకమును - దుఃఖము నిడితివి 
కావున నివునువృద్దాప్యము లో 

పుత్ర శోకమునపుడమి వీడెదవు. 


144 


అటుల పలుకుచు ఆ దంపతులు 
తనయుని చితిలో పడిరంతటను 
నాకము చేరిరి పుణ్య మూర్తులు 
తలపుకు వచ్చెను విను కౌసల్యా! 


శరమును వదలి ఆనాడటుల 
మునికుమారుని చంపిన పాపము 
ముని వృద్ధుడు నాడిచ్చిన శాపము 
వ్యర్థము కావని తెలియుచున్నది. 


పుత్ర శోకమున బ్రతుకను నేను 

నా కన్నులవి కనబడకున్నవి 

కౌసల్యా! నువు పలుకవదేమి! 

నన్ను స్పృశించుము వేదన తీర్చుము. 


LIE 


అయోధ్యాకా౦డము 


ఎంత దుష్టుడును కన్న కుమారుని 
కారడవులకు పంపడు దేలి! 

ఎ తనయుడును రాముని మాదిరి 
మారు పలుకక అడవుల కేగడు. 


కౌసల్యా! విను రాముడు వచ్చి 
కౌగలించినచొ బ్రతుకుదు నేమో- 
లేనిచొ వానిని చూచుట జరుగదు 
యమ కింకరులు అగపడు చుండిరి.” 


రాముని తలచుచు వదన పడుచు 

దగ్గర లేడని బాధనందుచు 

రాముని రూపము మదిలో నిలిపి 

కన్ను మూసెను దశరథ రాజు. 
॥శ్రీరఘురాముడు॥ 


65 రాజ భవనము - శోక సంద్రమున మునుగుట 


తెల్లవారినది రాజ భవనమున 

సోత్ర పాఠకులు, వంది మాగధులు 
మేలు కొలుపులు పాడుచు వచ్చిరి 
నైవారమ్ము చేసిరి ప్రభువుకు. 


పక్షులు కిలకిల నిద్ర లేచినవి 
పాడుచున్నవి ప్రాభాతమున 

వేద ఘోషను చేసిరి విప్రులు - 
మందిర మంతయు మార్మోగిన ది. 


దంత ధావనకు స్నానాదులకు 
వలయు జలములు ఓషధిరసములు 
మేలు వస్త్రములు పుష్పాదులును 
తిను పదార్థములు అమరుచున్నవి. 


సూర్యోదయము అయినను గాని 
ప్రభువు నిద్రను లేవ కుండెను 
కొందరు స్త్రీలు లోనికి పోయి 
మధుర గాత్రముల మేలు కొలిపిరి. 


ఉలకక పలకక రాజు వుండగా 
మృదువుగ తట్టి లేప నెంచిరి 
ఆ(ప్రయత్నము విఫలము కాగా 
అనుమానించి శ్వాస చూచిరి. 


వారికి విషయము తెలిసె నప్పుడు 
గజగజ వణకిరి ఆ స్త్రీలందరు 
దశరథ ప్రభువు మరి లేడనుచు 
తెలిసిరి వారు ఘొల్లున ఎడ్చిరి. 


అయో ధ్యాకాండము 


కౌసల్య సుమిత్రలు మేను తెలియక 
స్పృహ లేనట్లు పడివుండి రట 

కంటి నిరది చారలు కట్టి 
కళాహనమై వున్నవి ముఖములు, 


కట్టలు త్రెంచుకు దుఃఖము రాగా 
ఘొల్లున ఎడ్చిరి స్త్రీలందరును 
కొసల్య సుమిత్రలు కలవర పడుచు 
లేచి - ప్రభువు దరిచేరిరి వారు. 


145 


విషయము తెలిసి కొసల్యమ్మ 
నేలను పార్తుచు ఎడువ సాగెను 
వారి ఎడ్సులకు కక మొదలగు 
ప్రలందరును వచ్చి చేరిరి. 


ఆనందముగా వృండెడి భవనము 
రోదన ధ్వనులతొ ప్రతి ధ్వనించెను 
దిక్కులన్నిట నిండెను రోదన 

శోక సంద్రమున మునిగి భవనము. 


శ్రీ రఘురాముడు॥ 


LR 


66 దశరథుని దేహము తెలద్రోణిలో భద్ర పరచుట 


కళ దప్పిన పతి వదనము గాంచి 
వణకి పోవుచు కౌసల్యమ్మ 

పతి శిరస్సును వడి యందుంచుకు 
కైకను చూచి ఏడ్చుచు పలికెను. 


ఓకెకా! నీ కోరిక తీరెన! 

స్వర్గ వాసమున కేగెను పెనిమిటి 
రాముడు అడవుల వాలనాడు 
దుష్టురాల! యిక రాజ్యమేలుకో, 


పతియే దైవము భార్యకు యిలలో - 
పతిలెని సతి బ్రతుకుట యేల 
పెనిమిటి లేక బ్రతుకను నేను 
నికు ధర్మముళొ పనియేలేదు. 


విషము కలిపిన ఆహారమును 
ఆశగ తినిన - కీడు చేయదా 
కుబ్జ చెప్పిన బోధన వింటివి 
ఆలోచించక వరము లడిగిలివి. 


వరములు తీర్చెను మన మహరాజు 
కాలము చెల్లెను వాటి వల్లనే 
శాశ్వతమ్ముగా భర్త లేడిక 

ఇక్ష్వాకు వంశమే అంతరించునా.! 


పుత్రిక దూరము అయిన బాధతో 
జనకరాజు మది దుఃఖిలు చుండి 
భార్యను సంతస పరచుట కొరక 

ప్రభువు చేసిన తప్పు తెలియును. 


చకా! ఎంతటి కర్కశురాలవు 


రాముడెచ్చట తిరుగు చుండెనో 
కోడలు ఎంతటి బాధలొ నున్నదొ 
అనాధ నైతిని యిప్పుడు నేను. 


పతివ్రతను నే బ్రతుక కూడదు 
సహగమనమ్ము చేసెద నేను” 

అని విలపి౦చెడి కొసల్యమ్మను 
ఓదార్భుచు నడిపించిరి బయటకు. 


146 


అయో ధ్యాకాండము 


జరుగ వలసినది నిర్ణయించుటకు ధర్మమూర్తిని సతి సోదరులతో 
సమాలోచనము చేసిరి మంత్రులు అడవుల కంపిన కర్కశురాలు 
తనయులప్పుడు లేరు గావున మమ్మిక పురమున ఉండ నిచ్చునా - 
దహనము చేయుట తగదని తలచిరి, అనుచ ఎడ్సిరి అతివలందరు. 
తెలద్రోణిలో నుంచిరి దేహము అయో ధ్యాపుర కాంత అప్పుడు 
అంతఃపుర స్త్రీలందరు ఎడ్చిరి పెనిమిటి పోయిన స్త్రీవలెతోచెను 
విధవలెతిమని విలపించిరట అచేతనమ్మై జనులు వుండిరి 
అనాథలైతిమి అనుచు ఎడ్చిరి. వీధులనైనను ఊడ్చక పోయిరి. 

గృహకృత్యములు మరిచిరి జనులు 

కక దుష్కుతము తలచుచుండిరి 


కళావానమై నిలచెనయోధ్య 
అతి కష్టముగా చికటి పడెను. 


॥శ్రిరఘురాముడు॥ 


LIRR 


6 / రాజ్యము అరాచకము కాకుండ చూడమని వశిష్ట 
మహర్షిని ప్రార్థించుట 


సూర్యోదయము అయిన వెంటనే 
సచి వోత్తములు బ్రాహ్మణోత్తములు 
రాజ ముఖ్యులు అందరు చేరి 

సభ నేర్పరచిరి ఫీఘీముగాను. 


మార్కండేయుడు, మౌధ్గల్యుడును 
వామదేవుడు, కాశ్యపుడున్నూ 
కాత్యాయనుడు, జాబాలి మహబుషి 
కులగురువగు వశిష్టులు వచ్చిరి. 


కర్తవ్యమును ఆలోచించి - 
వశిష్టమౌనిని గాంచి పలికిరి 

“ఓ బుషి సత్తమ! రాత్రి యంతయు 
నూరు వత్సరములన్నటు గడిచెను. 


రామ లక్ష్మణులు అడవుల గిరి 

భరత శత్రుఘ్నులు ఇద్దరు కూడా 
కేకయ విభుని పురమున నుండిరి 
తనయులెవ్వరును ఇచ్చట లేరు. 


యోచన చేసి ఓ బుషిసత్తమ 
ఇక్ష్వాకు వంశజుని ఒక మహనియునని 
ఎన్నిక చేసి రాజును చేయుడు 

లేనిచా రాజ్యము అరాచకమ్మగు. 


అరాచకంబగు దేశమునందు 
వర్షము పడదు - పంటలు పండవు 
శిక్షించుటకు రాజు వుండనిచొ 
విచ్చల విడిగా జనులు౦డెదరు. 


అయో ధ్యాకాండము 


త౦డ్రీ కొడుకుల మమతలడగును. 
భార్యా భర్తల (ప్రమలుడుగును 
దుష్టులు రెగి స్త్రీల హరింతురు 
నీతి నిజాయితి నశించి పోవును. 


జార చోరుల ఉనికి పట్టుల 

పుణ్య స్థలములు పాడి పోవును 
వెద వేత్తలు విప్రోత్రములు 

యజ్ఞ యాగముల తలంచరపుడు. 


ధనమున్నటుల తెలియు భయమున 
ధనవంతులు తా దానము చెయ్యరు 
పుణ్య కార్యములు జరగవు అపుడు 
తీర్ధ యాత్రలను తలచరు జనులు. 


వ్యవహారమ్ము తెలిసిన జనులు 

. న్యాయా న్యాయము చెప్పరప్పుడు 

* కన్యలు భయమున బయటకు రారు 
భార్యాభర్తలు తిరుగరు బయట 


నర్భయమ్ముగా తలుపులు తెరచి 
నిద్దుర వోరు పురమున జనులు 
వీర పుంగవులు అస్త్ర శస్త్రములు 
ఉపయోగించిన సవ్వడి వినము. 


చోర భయమున వాఖిజ్యమ్మది. 
అంతరించును అరాచకమ్మున 
స్వెచ్చగ తిరిగ యతీంద్రులుండరు 
పండిత సభలు జరుగ ఏప్పుడు. 


వ్రత నియమాదుల నైవేద్యముల 
ఇష్ట దేవతల కొలవరు ప్రజలు 

అరాచకమ్మగు రాజ్యము స్వామీ! 
ఎండిపోయిన నదివలె నుండును. 


రక్షకులుండని గోవుల మందగు 
పచ్చిక లని వీటి చందమగు - 
రథముకు టెక్కెము శోభ కూర్చును 
ప్రజలకు శోభను యిచ్చును రాజు, 


అగ్ని హోత్రునకు సముడు రాజగు 
అంతటి రాజు స్వర్గ మేగెను 
మరియొక రాజును ఎన్నిక చేయుడు 
రాజ్య రక్షణము చేయుడు మీరు. 


ఓ బుషి సత్తమ! శరరమ్మునకు 
చూపు వంటి అతి ముఖ్యుడు రాజు 
సత్య ధర్మముల రక్షణ చేయును 


మాతా పితరుల పోలును రాజు. 


దండన చేసెడి కాలుని కన్నను 
ధనమిడునట్టి కుబేరు మించి 
ఇ౦ద్రవరుణులను మించిన యట్టి 
గౌరవమ్ము మరి రాజున కిత్తురు. 


గుణ దోషమ్ముల నిర్ణయమ్మది 
రాజు చేయును కనుక మహాత్మా! 
రాజులేని దేశమ్ము అంతయును 
కారు చీకటి క్రమ్మినట్లగు. 


148 అయో ధ్యాకా ౦డము 


సంద్రము నిరతము చెలియలి కట్టను దశరథ ప్రభువు లెక పోయినను 

దాటదు - అటులే ఓ బ్రహ్మబుషి! మీదు ఆజ్ఞలను శిరసున దాల్తుము 

మీదు ఆజ్ఞ మేమింతటి వరకు కొవున మీరు మన రాజ్యమునకు 

మీర లేదు మరి విధేయులమ్ము తగిన రాజును ఎంపిక చేయుడు.” 
న్‌ా ॥శ్రిరఘురాముడు 

6 68 భరతుని గొని వచ్చుటకు దూతలు బయలు దేరుట 

మంత్రులు హితులు విప్రోత్రములు విషాదచ్చాయలు మీ ముఖములలో 

చెప్పిన సూచన విని వశిష్టుడు కనబడనీయక మెలగవలె నట 

తెలిపెను వారికి రాజ నిర్ణయము - వస్త్ర భూషలు కానుక లన్నియు 

జరగ వలసినది వివరించె నిటు. వెంబడి తీసుకు వెళ్ళుడు మీరు. 


"మిత్రులార! మన అయోధ్య రాజుగ 
భరత కుమారుని నిర్ణయించుచు 
దశరథ ప్రభువు మాట యిచ్చెను 
ఆ నిర్ణయము అమలు జరగవలె. 


మేనమామ కడనున్న భరతుని 
+ఘ్రమె యిటకు రప్పించ వలె 
అందుకు దూతల నంపెద మిపుడె.”' 
అనగా సరియని రందరు అపుడు. 


సిద్దార్ధ విజయుల జయంతు అశోకుల 
నందుడు అనెడి దూతల బిలచి 

వశిష్ట మహబుషి వివరముగాను 
చేయవలసినది వారికి చెప్పెను. 


“వేగమ్ముగను పోవు నశ్వముల 
అధిరోహించి గిరి వ్రజపురమున 
భరత కుమారుని సందర్శించి 

ఆయన నిటకు తోడ్కొని రావలె, 


ఆ కానుకలను భరతుని చేత 
కేకయరాజు - యుధా జిత్తులకు 
దగ్గర వుండి యిబృ౦చవల 
భరతునితోను యిటుల జెప్పుడు. 


అయోధ్యలో - అతి ముఖ్యమైన పని 
మీరు చేయవలె - అందుల కొరకు 
వశిష్ట మహబుషి - మంత్రులందరు 
మిమ్ముల త్రో డ్కొని రమ్మని పంపిరి. 


ఆ విధముగను అతనికి చెప్పి 

వేగమె యిటకు తోడ్కొని రండు 
రాముని వనవాసమ్ము చెప్పకుడు 

టీని మరణము తెలియ నీయకుడు.”” 


వశిష్ట మహబుషి ఆ దూతలకు 
ఆజ్ఞలనిచ్చి కానుకలిచ్చి 

గిరి వ్రజపురము చేరగ పంపెను 
కార్యదక్షులు బయలు దేరిరి. 


అయో ధా(కా ౦డేము 


అయోధ్య నగరికి పశ్చిమ దిక్కున 
అపరతాల గిరి ప్రాంతము చేరిరి 
కొండల దాటి - “మాలిని నదిగని 
ఉత్తర దిక్కులొ సాగిరి వారు. 


అచ్చట నుండి పడమర కేగి 
హస్తినాపురి దగ్గరనున్న 
యుమునను దాటి ముందుకు సాగి 
పాంచాల దేశమున ప్రవెశించిరి. 


అచ్చట నుండి పడమర కేగి 
నదులు సరస్సులు చూచుచు వారు 
పని ప్రాముఖ్యము గుర్తించుచును 
విశ్రాంతి గొనకయె నాగుచుండిరి. 


“శరదండనది' - దాటిరి వారు 

కోరిన కోర్కెల నిచ్చే తరువు. 

“సత్యోప, యాచన 'మనుతరువునుగని 
. ప్రదక్షిణించి - కుళింగ చేరిరి. 


149 


కుళింగ ను౦డి - ముందుకు సాగి 
“ఇక్షుమతీ నది” తీరము జేరిరి 
నది ఒడ్డునగల పుణ్యాత్ములకు 
నమస్కరించి నదిని దాటరి. 


బావాకమునకు - సుధామగిరికి 
మధ్యన వున్న వుణఖ్యభూమిని 
విష్ణుపాదాంకిత మనెడి భూమిని 
దర్శించి - చేరిరి “విపాశ నదిని.” 


నదీ తీరమున నిలచిన యట్టి 
ఘనమగు శాల్మలి తరువును గా౦చిరి 
అచ్చట నుండి అడవుల వెంబడి 
కార్య దీక్షతో సాగిరి ముందుకు. 


అశ్వము లలసియు వారు డస్పియు 
చీకటి యైనను లెక్క చెయక 
రాచ కార్యమును మదిలో నిలపి 


చేరిరి దూతలు గిరివ్రజపురము. 


శ్రీరఘు రాముడు॥ 


LER 


69 


అయోధ్య దూతలు రాత్రి సమయమున 
గిరి వ్రజ పురమున అడుగు బెట్టిరి 

అదే రాత్రమున భరత కుమారుడు 
దుస్వప్పములతొ కలవర పడెను. 


దిగులుతొనున్న భరతుని గాంచి 
ముదము గూర్చుటకు మిత్రులందరు 
ఎన్నో విధముల ప్రయత్నించిరి 

కానీ ఫలితము శూన్య మాయెను. 


భరతుడు పీడకల గాంచుట 


నృత్య గీతములు ఆట పాటలు 
మనసును సంతస పరచక పోయెను 
చిరునవ్వుయును వెలువడ లేదు 
హాస్య ప్రసంగము వ్యర్థమైనది. 


విషయము తెలియగ మిత్రు డొకండు 
కారణమడిగిను భరత కుమారుని 
దిగులు నిండిన రాజకుమూరుడు 

తన దుస్వప్పము తెలియబరచెను. 


150 


“ఓ స్నేహితుడా! నిన్నటి రాత్రి 
భయంకరమ్మగు కలవచ్చినది 


అయోధ్యాకా ౦డమ 


నలుపు వస్త్రములు తండ్రి ధరించెను. 
ఇనుప ఏటపై కూర్చొని యుండెను. 


మలిన దేహముతొ నాన్నగారట నల్లని - తేనె - వన్నెల స్త్రీలు 
తల విరబోసుకు కనబడినారు. త౦డ్రిని చూచి నవ్వుచుండిరి. 
దివిపె నుండి ఆ మహనీయుడు నల్లటి రంగు వంటికి పూసుకు 
దుర్గంధమగు పేడలొ పడిరి ఎర్రని పూల మాల లేసుకొని 


తెలము త్రాగుచు కనపడినారు 
వెర్రిగ నవ్వుచు అగపడినారు. 


నువ్వుల అన్నము తినుచు కనబడిరి 
నూనె పూసుకొని కనబడినారు 
నూనెలొ మునుగుచు తేలుచుండిరి 
పీడకలనను కలవర పరచెను. 


కడలి ఎండినటు కలగాంచితిని 
నన్ధి బింబమ్మది ఊడిపడినది 

కటిక చీకటి నిండిపోయెను 

పట్టపు టేనుగు దంతము విరిగెను. 


మండెేడి అగ్ని ఆరివోయెను 
తరువు లెండినవి - భూమి చీలినది 
కొండలు పగిలి పాగలుచిమ్మెను 
దుస్వప్పములకు మది చెదిరినది. 


ఖరములు పూన్చిన రధమును ఎక్కి 
దక్షిణ దిశగా సాగిరి తండ్రి. 


ఎర్రటి వలువల రాక్షసాంగన 

ఎకృతమ్ముగా నవ్వుచు అపుడు 
రథమునవున్న నాయన గారిని 
నేలకు లాగుట కలలో గంటిని. 


కలఫలితమ్ము భయ౦కరమ్మగు 
నాకో- అన్నకొ- లక్ష్మణమూర్తి కొ 
లేదా-నాయన దశరథ విభునికొ 
మరణము తప్పదు - అన్నటు తోచును. 


ఖరములు పూన్చిన రథమున వున్నటు 
కలగాందినచో మరణము తధ్యము 
భయముతొ నామది కలతపడినది 
సంతోషమ్మది దూరమైనది. 


స్వప్నము లెన్నడు ఎరుగను నేను 

నిన్న గంటిని దుస్వప్నమును 

తండ్రిని తలచిన దిగులగుచున్నది' 
అనుచు దుఃఖమున తెలిపెను భరతుడు. 


1శ్రీరఘురాముడు॥ 


CIE 


అయోధ్యాకా ౦డము 


151 


౯ 0 భరత శత్రుఘ్నులు అయోధ్యకు బయలు దేరుట 


స్వప్ప వివరము భరత కుమారుడు 
తన మిత్రులకు తెలుపుచు౦డగా 
అయోధ్య దూతలు 3కయరాజును 
యు ధాజిత్తులను సందర్శించిరి. 


భరత కుమారుని తోడ్కొని పోవగ 
వచ్చితిమని వనయమ్ముగ చెబ్ప్బరి 
ఆ దూతలను కకయరాజు 

భరతకుమారుని వద్దకు పంపెను. 


భరతుని గాంచి పలికిరి దూతలు 
“రాజకుమారా! వశిష్టమ హర్షి 
తమ క్షేమమును తెలుసుకొనుటకై 
పంపిరిముమ్ము - వచ్చితిమి టకు. 


అయోధ్యలోగ అతి ముఖ్యమగు 

_ రాచ కార్యము నెర వేర్చుటకి 
మిమ్ముల తోడ్కొని రమ్మని పంపిరి 
తమరు శీఘ్రమే బయలు దేరుడు. 


అతి ఎలువెన కాన్కలు పంపిరి 
తమరు స్వయముగ ఈ కానుకలు 
తాతగారికి - మేనమామకు 
అందజెయమని వారు చెప్పిరి. 


తెచ్చిన కాన్క్మలు భరత కుమారుడు 


మెనమామకు - తాతకు పంపి 


త౦దడ్రి కుశలము అన్నల కుశలము 
అడగను. వారిని ఆత్రుత నిండి. 


"ధర్మమూర్తి - మౌ కొసల్యమ్మ 
ధర్మశిల మా సుమిత్ర తల్లి 
అహంకారిణి స్వలాభమెంచె 
వకమ్మయును - కుశలమెకదా. 


సమాధానముగ దూతలు పలికిరి 
''రాజకుమూరా! అందరు కుశలము 
తొందరగామరి బయలుదేరుడు 
నేడే మనము ప్రయాణమగుదము.”' 


భరతుడంతట తాతను గాంచి 
విషయము చెప్ప సెలవు కోరెను 
తలందినంతనిె తిరిగి వత్తుననె 
అయోధ్య కేగగ అనుమతి కోరెను. 


కేకయరాజు మనుమని, ముదముగ 
కౌగలించుకొని ఆీస్సులనిడి 
యోగ్యత మీరగ అయోధ్యలోని 
హితులు, పెద్దలకు వందనమ్ములనె. 


ఆ మహరాజు తన మనుమనికి 
రెండువేల బంగారు హారములు 
పదహారు వందల ఉత్తమాశ్వములు 
మదపు టేనుగులు, ధనమును ఇచ్చెను. 


ధైర్య వంతులగు ఎరోత్తములను 
స్వామి భక్తిలో ఎన్నిక విరుల 
భరతుని వెంబడి తోడు పంపెను 
మనుమని రక్షణ మరిమరి చెప్పిను. 


152 


యుధాజిత్తు తన మేనల్ల్గునకు 
జాతి ఏనుగులు - బరువు మోయగల 
కంచర గాడిద లొసగిను కాన్కగ 


అయోధ్యాకాండము 


భరత శత్రుఘ్నులు అంత పురమున 
కేకయరాజుకు యుధాజిత్తుకు 
వందనముం౦చి - తలవంచుకొని 


పులుల బోలు శునకమ్ముల నిచ్చెను. దిగులుతొ నుండి ప్రయాణమైరి. 
కానుక లన్నియు భరత కుమారుని భరతుని రథము ముందు నడువగ 
దిగులు దూరము చేయకున్నవి వందలకొలది రథములు - బండ్లు 
తొందరగా మరి రమ్మని పంపిన మత్తేభములు - జాతి కుక్కలు 
వార్త - మనస్సును ఏకుచున్నది. రక్షణ నిచ్చే సైన్యము సాగను. 

దేవ సైన్యమును వెంట బెట్టుకొని 


నాకము నుండి ప్రయాణమైన 
సిద్ధునివలె ఆ భరత కుమారుడు 
తోచెను చూచెడి వారందరకు. 


Ht 


71 


॥శ్రిరఘురాముడు॥ 


శంక ముదిరిన మనస్సుతో భరతుడు దశరథ టేని 


భవనమున అడుగిడుట 


సోదర (ప్రేమకు నెలవగు భరతుడు 
శత్రుఘ్నునితో బయలు దేరెను 

తూర్పు దిక్కుగా ప్రయాణించుచు 
''సుదామ-హ్లాదిని -నదులను దాటెను. 


అచ్చట నుండి పశ్చిమ ముఖముగ 
సాగెడి “శరద్రునది” ని దాటెను 

“శిలానహయను' ' నదిని దాటుకొని 
ఆగ్నేయముగ ముందుకు సాగెను. 


శల్య వర్తన - గ్రామము చేరెను 

చైత్ర రథమును వనమున సాగి 

గంగా - సరస్వతి నదుల సంగమము 
దాటి - ముందుకు పయాణించెను. 


కుళింగ నదిని చూచుచు సాగి 

కుళింగ - యమునా సంగమమ్ముగని 
ఆ ప్రదేశమున బడలిక తీరి 
అంశుదారమను - గ్రామము చేరెను. 


ప్రాగ్వ పట్టణము చేరి అచ్చట 
గంగను దాటి - ముందుకు సాగి 
“కుటి కోష్టిక - యను నదిని దాటెను 
ధర్మ వర్తన - గ్రామము చేరెను. 


దక్షణ దిశగా ప్రయాణించుచు 
జంబూ ప్రస్థ గ్రామము నుండి 
వరూధమనెడి గ్రామము చేరెను 
అమిత వేగమున సాగుచుండిరి. 


అయో ధ్యాకా ౦డము 


ఆ గ్రామమున ఉద్యానమ్ముల 
బడలిక తీరి ముందుకు సాగి 
ఉజ్జిహాన - గ్రామమ్ము నందుగల 
మద్ది- కడిమి- తరు తోపున- ఆగను. 


స్వదేశమ్ములో అడుగు బెట్టిరి 
అలసియున్న తన రాజ సేవకుల 
విశ్రాంతి గొనమని భరతుడు చెప్పెను. 
మెల్లగ రమ్మని చెప్పెను వారికి 


వారందరిని తీసుక రమ్మని 
శత్రుఘ్నునకు ఆదేశించి 

అతి ఎగముగల అశ్వములున్న 
రథమున ఒకడే బయలు దేరెను. 


సర్వతీర్థ (గామమ్మును చెరి 

''ఉత్తాని కానదిని అచ్చట దాటి 
హస్తి పృష్టకము. అను గ్రామము కడ 
' *కపవతి యను నదిని దాటెను 


ఏకసాల- యను గ్రామము దగ్గర 
స్థాణుమతీ నది - చేరి అచ్చట 

వినతా [గ్రామము - చేరి సాగి మరి 
గోమతి నదిని దాటెను భరతుడు. 


కుళింగ నగరము చేరి అచ్చట 
మద్దితోపులో - బడలిక తీర్చుకు 
అదేరాత్రి ఆ రాజకుమారుడు 
అయోధ్య త్రోవలొ సాగె వేగముగ. 


153 


అరుణ భానుడు అగపడుచు౦డెను 
అయోధ్య నిలచెను చూపు మేరలో 
అహో రాత్రములు ఎడుగడచిమరి 
భరతుని రథము చేరె నమోధ్య, 


కనబడు నయోధ్య చూపుచు, భరతుడు 
రథ సారథితో చెప్పుచుండెను 

“అదిగో! అయోధ్య, గనుము సారథీ! 
ఇలలో ఎన్నికయైన పట్టణము. 


మా పూర్వీకుడు అతి పుణ్యాత్ముడు 
వైవస్వతమను నిర్మితమ్మది 

వేద విదులతో యజ్ఞ యాగముల 
పురమున జనులు సుఖముగ నుందురు. 


దశరథ ప్రభువు ధర్మ పాలనతొ 
రాజ బుషగను వినుతి కెక్కెను 
ఆయనగారి పూర్వీకులును 

రాజ బుషులయి అయోధ్య నేలిరి. 


అయోధ్య చూడగ వెనుకటి వలెను 
ఆనందమది కలుగ దదేమి? 
ఉద్యానమ్ములు కళదప్పనవి 
వాహ్యాళికి మరి కదల రెవ్వరు. 


తరువులన్నియు ఆకులు రాలి 
ఎడ్చునట్టుగా నున్నవి గనుము 
కోకిల గానము వినబడ కున్నది 
పక్షుల సందడి కనరాకున్నది. 


154 


పట్టణమ్మును సమీపించితిమి - 
సుగంధ పరిమళ ధూమము లెగయవు 
భేరీ - మృదంగ నాదము లెవీ! 
మంగళ స్వనములు - వినరాకున్నవి. 


మదిలో దిగులు కలుగు చున్నది 
దుర్ని మిత్తములు అగపడు చున్నవి 
నావారందరు క్షేమమే యని 
అనిపించదు నా మనసు కెందుకో.. 


బాధతొ హృదయము బరువెక్కినది 
భయముతొ దేహము కంపించినది 
అలసిన హయములు అతి కష్టముగా 
వెజయ౦తమను ద్వారము చేరెను. 


న్యారములోనికి సాగిన రథము 
అయోధ్యలోన ప్రవేశించెను 

ద్వార పాలకులు చూచిరి రథమును 
జయము పలికిరి ఆశీస్సులతో, 


దిగులు తొనున్న భరత కుమారుడు 
ద్వార పాలకుల పలుకరించెను 

రథ సారథితో పలికనప్పుడు 

మదిలో శంక ముదురు చున్నదని. 


అయోధ్యాకాండము 


'' అమ౦ంగళమ్ము జరిగినట్టుగా 
మదికి తోచి నా ధైర్యము చెదరెను 
గృహములముందు ముగ్గులు లెవు 
తలుపులు తెరచిన సందడి లేదు. 


నిత్య పూజలు చేసినట్టుగా 

దీప ధూపములు కనబడకున్నవి 
పూల మాలలతొ దేవాలయములు 
అలంకరించి కనబడలెదు. 


అంగడి తెరచి బేర సారములు 
జరుపు చున్నటు తోచుటలేదు 
దేవాలయములు - చెత్యమ్ములపె 
దిగులు నిండి ఆ పులుగులున్నవి. 


దుఃఖము నిండి కన్నీరిడుచు 

స్తీ పురుషులు నా కగపడుచుండిరి” 
అనుచు భరతుడు పలుకుచుండగా 
రాజ భవనమును చేరెను రథము. 


న్న 


ఇ౦ద్రుని పురమగు అమురావతివ లా 
అందము లొలికే అయోధ్య నగరము 
కళాహీనమై కనబడుచు౦డగ 
తండ్రిని చూడగ నడచెను భరతుడు. 


1స్రీరఘురాముడు॥ 


Ht 


[2 కతన కోర్కెలు దాని పర్యవ సానము భరతునకు తెలుపుట 


తండి మందిరము నందు భరతునకు 
తండ్రి దర్శనము లభించ లేదు 
అచ్చటి నుండి భరత కుమారుడు 
జనని కక - సదనమ్మున కేగెను. 


కళాహానమై గృహము తోచెను 
లోనికి నడచెను భరత కుమారుడు 
అలసి ఎచ్చెడి తనయు నప్పుడు 
కెక చూచి సంతోషపడినది. 


అయో థ్యాకా ౦డము 


పాదములంటి ప్రణామ ముంచిన 
తనయుని - గుండెకు హత్తుకున్నది 
శిరసు మూర్కొని కూర్చొన బెట్టుకు 
తన త౦డ్రి కుశలము అడిగినదామె. 


తాత కుశలము భరతుడు చెప్ప 
బహుమానమ్ములు యిచ్చుట తెలిఐ 
తం౦|డ్రి వివరములు తల్లినడీగిను. 

ఎ మందిరమున కలరని అడిగెను. 


రాజ భవనముల సంతోషమ్మది 
కనబడకున్నది కారణ మేమనె 
త౦డ్రి పాదముల నమస్కరింతును 
ఎచ్చట గలరో చెప్పుము అనెను. 


రాజ్యలో భమున తను చేసిన పని 

తన తనయునకు ప్రియము గూర్చునని 
కొడుకు హృదయము తెలియని కెక 
అతి తేలికగా చెప్పెను విషయము. 


''యజ్ఞములెన్నో చేసిన యట్టి 
సత్పురుషుడు మరి తేజో వంతుడు 
పుణ్య పురుషులను ఆదరించిన 
మహాత్ముడైన దశరథ ప్రభువు. 


ప్రాణులన్నిటికి ఎదో నాటికి 
కాలము తీరును అన్నట్లుగనే 
నాయనగారి కాలము తీరి 
స్వర్గవాసనమున శేగిరి”- అనెను. 


పిడుగువంటి ఆ మాటలు వినను 
కృంగి పోయెను భరత కువూరుడు 
వెక్కివెక్కి తా నెడ్వ సాగెను 

నేలను పొరలుచు ఎడువ సాగెను. 


నరకిన మాని నేలను కూలెను 

కట్టలు తెగిన దుఃఖము నిండి 

ఆ సుకుమారుడు భరత కుమారుడు 
నేలను దొరలుచు ఎడువ సాగెను. 


విలపంచదెడి తన కుమారునపుడు 
లేవ నెత్తుచూ కైక పలికెను 
“సర్వము తెలిసిన వివేకవంతుడ- 
దాన- యజ్ఞములు చేసెడి వాడవు 


నీవీ విధముగ - ఎడ్చుట తగదు 
పోయిన వారు తిరిగి రారుకద 
అనుచు తల్లి అట ఊరడించగ 
ఇనుమడి౦చెను భరతుని దుఃఖము. 


విలపంచుచు ఆ భరతుడు పలికెను 
"అన్నగారి పట్టా భిషకమో 

యజ్ఞ యాగమో తలపెట్టిరని 
ఎలవనంపిరని సంతస పడితిని, 


ఎమి జబ్బుతో తండ్రి పోయెను 
తండ్రిగారికి అంత్య క్రియలను 
రామ లక్ష్మణులు చేసిరి - ధన్యులు 
ఆ పుణ్యమునకు దూరమైతిని 


156 


అపాయము గా కౌగలించుకొని 
శిరసు మూర్కొని కుశలము అడిగ 
త౦డ్రి స్పర్శ యిక నాకు లభించదు 
దర్శనమైనను నోచక పోతిని, 


అమ్మా! ఇంక రామచంద్రుదే - 
అన్నయు తండ్రియు అగును నాకిక 
దుఃఖములన్ని తీర్చును రాముడు 
రొమ సేవ కర్తవ్యము నాకు. 


రాముని పదముల వందనము౦చెద 
తండ్రి స్థానము రాముచంద్రునిధి - 
కన్ను మూయుచు పితృ దేవులు 
సందేశము నాకేమి ఇచ్చిరి. 


విషయము పూర్తిగ తెలియ చెప్పుటకు 
కైక పలికెను - “భరత కుమారా 
రామా! లక్ష్మణ సీతా యనుచు 
దుఃఖించుచును కన్ను మూసిరి. 


సీతారాముల లక్ష్మణ మూర్తిని 
చూచెడి భాగ్యము ధన్యుల కమరును 
నాకది లేదు అని విలపించిరి 

అంతకు మించి అనలెడేమియు.” 


ఆ మాటలకు భరత కుమారుడు 
మరింత కలవర పడుచు అడిగెను 
“సీతా రాములు లక్ష్మణ మూర్తియు 
అట లేకుండా ఎచటకు పోయిరి”? 


అయో ధ్యాకాండవ 


ఆ ప్రశ్నలకు సమాధానము 


అతి తేలికగా కెక చెప్పెను 
“రాముడు వనముల కేగెను నాయన! 
సతి సోదరులు వెంబడించిరి. ”' 


ఆమాటలు విని భరత కుమారుడు 
రాముని యోగ్యత తెలిసిన వాడై 
“ఎట్టి అకార్యము రాముడు చేసెను 
అడవికి పోయెడి దుర్గతి ఎమి? 


పరమ ధార్మికుడు రామచంద్రుడు 
పర ధనములను అపహరించడు 
సజ్జనులను తా బాధ పెట్టడు 
అకారణమ్ముగ శిక్ష విధించడు. 


పర స్త్రీలను కన్నెత్తి చూడడు 
సద్గుణ యుతుడు లోక హితుండు 
అంతటి వానిని అపరాధివల 
అడవుల కేల పంపిరి తల్లి! 


భూణ హత్యను చెసిన వానికి 
విధించు శిక్షను ఎల విధించిరి”? 
సమాధానముగ - ఆ గర్విష్టి 
తనయుని ముదము కోరి పలికెను. 


“రాముడు ధర్మము తప్పలేదు విను! 
బ్రాహ్మణ ధనమును హరించలేదు 
అయోగ్యమైన పనిని రాముడు 
చేయలేదయా! భరత కుమారా! 


అయో ధ్యాకాండము 


నాయనగారు రామచంద్రునికి 
పట్టాభి షేకము చేయనెంగిరి 
ఆయన - నాతో చెప్ప లేదది 
కానీ నేనా మాట వింటిని. 


నేను బాగుగా యోచన చేసితి 
నికె రాజ్యము కోరుకొంటిని 
రాముని అడవికి పంపగ కోరితి 


సత్యవర్తి మీ తండ్రి సరియనె 
రాముడు అడవికి నడచినాడయా! 
సీతా - లక్ష్మణు లిద్దరు కూడా 


. సంతోషముగా సాగిరి వెంట. 


ప్రియ పుత్రుడు కారడవి కేగెనని 
చింతతొ తండ్రి అసువులు విడిరి 
నాయన భరతా! యిది యంతయును 


నా వరములవి యిమ్మని కోరితి. నీదు కీర్తినే కోరి చేసితి. 

ఈ దేశమునకు రాజువు నీవె 

కోసల నేలెడి ఎలిక వగుదువు 

జరగవలనగది వశిష్ణాదులు 

అతి తొందరలో జరపెదరనెను.” 

| ప్రరఘురాముడు॥ 
చట్టాలు 

{3 భరతుడు తల్లిని దూషించుట 
ఏడుగుల పోలెడి రెండు వార్తలు కాళ రాత్రివలె దాపురించితివి 
చెప్పిన తల్లిని గాంచి భరతుడు అగ్నివి నీవని తెలియక పోయి 
దుఃఖతప్పుడి అవేశముతో దగ్గర బేర్చుకు తండ్రి మడసెను 
మదిలో వ్యధను వెలువరించెను. కులపాం౦ంశనివి పాప దర్శినివి. 
“కన్న తండ్రియా - కన్నుమూసెను రాజ్య కాంక్షతో మా వంశమున 
తండ్రిని పోలిన అన్న రాముడు అశాంతి నింఎ ఇడువముల నిడితివి 
సతి సోదరులతొ అడవుల కేగెను కౌసల్య సుమిత్రలు తనయుల కొరక 
వారిట లేరని ఏడ్చు చుంటిని. తపించిపోయి తనువులు వీడర? 
నాకు రాజ్యము ఎందుల కొరకు? తల్లి కన్నను మించిన సేవలు 
తండ్రిని నీవు చంపి వేసితివి రామచంద్రుడు చేసెను నీకు 
అన్నను అడవుల పాలు జేసితివి కొసల్యమ్మ ఆప్యాయముగా 
వ౦శ నాశనము చేయ వచ్చితివి. చెల్లెలి మాదిరి భావించెను నిను. 


158 


నార చీరలతొ ధర్మ మూర్తిని 

అడవుల కంప సుఖముగ నుంటివ? 
ఎందుకు - అన్నను అడవికంఎతివఏ 
నా విషయము నువు తెలియక పోతిఎ. 


రామునిపైన నా గౌరవము 
భక్తి ప్రపత్తులు తెలియవు నీకు 
రాజ్యలో భమున ఇంతటి విపత్తు 


తెచ్చితి వీవు అహంకారివి. 


రామ లక్ష్మణుల నిరతము చూడక 
రాజ్యమేలుట జరిగెడి పనియా 
రాముని చూచుచు ధైర్యము నిండి 
రాజ్య మేలెకద మన మహరాజు, 


పెద్ద వృషభము మోసెడి బరువు 
లేగ దూడ తా మోయ గలుగునా? 
రాముడేలగల రాజ్య భారము 

దుర్చలుడను నే నెట్లు మోతును. 


రాజ్య పాలనము నేను కోరినచొ 
సామదాన భేదమ్ములతోను 
నేనే రాజ్యము పొంది ఏలెదను 
నీ అత్యాశను గౌరవించను. 


నీవు చేసిన దుష్కార్యమునకు 
నిన్ను బయటకు గెంటి వేయవలె 
కాని రాముడు తల్లిగ నెంచెను 
కావున నిన్ను వదలి వేసితి. 


అయో ధ్యాకా ౦డము 


జ్యేష్ణుడు రాజ్యము పాలించవలె 


అన్నను త౦డ్రీగ భావించచల 
లోకరీతి - ఇది నీకు తెలియదా! 
ఇక్ష్యాకులలో సాంప్రదాయ మది, 


సదాచారములు తృంచి వేతువ్వు 
రాజ ధర్మములు లెక్క చెయవచ్చు 
దోషకార్యముల వెరవవు నీవు 
ర్యూరురాలవు తల్లివె తిది. 


నీ పుట్టింటను ఈ ఆచారము - 
బ్యేష్ణుని రాజుగ చేసెడి న్యాయము 
ఉందని - నీకు తెలియక పోయెను 
దుష్టబుద్ధి ని కెట్లు కలిగినది. 


ప్రాణాంతకమగు పని చేసితివి 
నీ కోరికను తీర్చను నేను ఊం 
నీ మది - వ్యధతో కాలిపోవలె 
అన్న నిప్తుడే తీసుకు వత్తును. 


లోకహితుని శ్రీరామచంద్రుని 
వనముల ను౦డి తీసుకు వత్తును 
సింహాసనమున కూర్చొన బెట్టి 
రామ పాదముల సేవ చేతును. 


రామదాసునిగ బ్రతుకుట ఘనత 
అనుచు భరతుడు దుఃఖతప్పుడె 
తల్లిని గాంచి చీదరించుకొని 
సింహము మాదిరి గర్జన చేసెను, 


్రీరఘురాముడు॥ 


CRRI 


అయో ధ్యాకాండము 


(4 


భరతుని కోపము ఉపశమించదు 


తలచుకు తలచుకు ఎగయు చున్నది 


తల్లిని గాంచగ అతని కోపము 
కట్టలు తెంచుకు దూకుచున్నది. 


తిరిగి కరినముగ పలికను భరతుడు 
"దుష్ట చారిణి రాజ్యము వదలుము 
నేను చచ్చితిని అనుకొని ఏడ్వుము 
ధర్మ పథమును తప్పితి వీవు 


త౦డ్రీగాని నా- రాముడు గాని 
నిను దూఇంచి ఎరుగం౦న్నడు 
తండ్రిని నివు స్వర్గ మంపితివి 
అన్నను అడవుల కంపి౦చితివి, 


భూ హత్యను చేసిన యంత టి 
, పాపము నీకు తప్పదు పాపీ! 

" నరక వాసము నీకు లభించును 
భర్త చేరిన లోకము చేరవు. 


నిన్ను చూడగ భయమగుచున్నది 
క్రూరురాలవృ పతి ఘాతుకవు 
అపకీర్తిని నా కాపాదించిన 

పాతకి? - నీతో మాటాడనిక. 


ధర్మాత్ముడగు కేకయ ప్రభువుకు 
వంశము చెరపగ పుట్టితి వీవు 
సర్వలోకముల జీవుల ముందర 
ద్రోహిగ నన్ను నిలబెట్టితివి, 


భరతుడు తల్లిని పరుషము లాడుట 


ధర్మ చరితయగు కౌసల్యమ్మను 
దుఃఖ సంద్రమున ముంచితి బివు 
నికు సరియగు నరకము లేదు 
క్రూరురాలవు శాంతి లభించదు. 


కొసల్యానంద వర్దనుడు 

ఆ(క్రయ మిచ్చిడి అనఘుడు రాముడు 
తండ్రి యంతటి స్థానము అన్నది 
అంత మాత్రము తెలియక పోతివి, 


ఆత్మాభిమానముల నెలవు హృదయము 
తనయుని [పమ పుట్టుక స్థానము 
అందువలననే - ఆత్మబంధువగు 
తనయుని మించిన బంధువులుండరు. 


కామ ధేనువు సంతతి - గోవులు 
జగమ౦తయును నిండియున్నవ - 
అయిననుగాని పుణ్య ధేనువు 

బిడ్డ కష్టమును గాంచి ఎడ్చినది. 


రెండు వృషభములు - మండు టెండలో 


నాగలితో - ఒక తు పొలమును 
దున్నుచుండ గా అలసి పోయినవి 
అలసియు - అవ్వి దున్నుచున్నవి. 


ఆకాశములో కామ ధేనువు 
బిడ్డ లన ఆ ఎద్దుల గాంచి 
మనసు కలతపడి దుఃఖించినది 
అశ్రువులవ్వి జారిపడినవి. 


15 


160 


అంతట ఇంద్రుడు అడిగెను విషయము 
కామ ధేనువు మదిలో బాధ 

తెలియ బరచెను దేవెంద్రునకు 

బిడ్డలు పడెడి బాధను చెప్పెను. 


కడుపు తీపి అది ఎంతటిదో మరి 
ఇ౦ద్రుడప్తుడు తెలిసెను- వింటివ! 
కౌసల్యమ్మ కడుపు పంటను 
దూరము చేసిన దుష్టురాలవు. 


ఆ తల్లి బాధను తెలియక వోతిఎ 
ఆమె బ్రతుకుట దుర్గభమగును 
తల్లీ బిడ్డల వేరు జేసితివి 

ఇహ పరములకు దూరమై తివి, 


కోసలరాజుగ రాముని చేసెద 
త౦ డ్రిని- అన్నను గౌరవించెద 
వనవాసమునకు నిన్ను పంపెద 
అపకీర్తిని తొలగించు కొందును, 


అయోధ్యాకా ౦డము 


పుణ్యసాధ్వి కౌసల్యదేవికి 

తెలిసి - తీరని హాని చేసితివి 
పాతకి వీవు - బ్రతుక కూడదు 
మరణమె నీకు తగినది ఇపుడు. 


విషము త్రాగియో - అగ్నిని బడీయో 
ఉరిపోసుకుని మరణించుటయో 
ప్రాయశ్చిత్తము అగును నికిల 

లేదా అడవుల పాలైపో నువు. 


నీ వల్లను మరి నాకు లభించిన 
పాపము తీరగ, ఇపుడే - రాముని 
సింహాసనమున కూర్చొన బెట్టెద 
కృతార్ణుడనయి జీవించెదను. " 


ఫణీవల బుసలను విడచుచు భరతుడు 

వశము తప్పి తా నేలను బడెను 

నేలను బడిన ఇంద్ర ధ్వజముగ 

కటిక నేలపై బడెను అనఘుడు. 
1శ్రీరఘురాముడు॥ 


htt 
౯ 5 రాముని అడవికి పంపుటి ఎంతటి పాపకార్యమో భరతుడు చెప్పుట 


భరత కుమారుని ఆగమనము విని 
కక భవనమును చేరిరి మంత్రులు 
తల్లిని చూచి- సచివుల గాంచి 
కంటి నీటితో పలికెను భరతుడు. 


“సచివోత్తములు మీరందరును 
నామది తిలియుడు - రాజ్యము కొరక 
తల్లిని ప్రేరేపించగ లేదు 

రాజ్య కాంక్ష నాకసలే లేదు. 


తల్లి కోరుట - తండి ఇచ్చుట _ 
నాకే మాత్రము తెలియదు అసలు 
అయోధ్య కెంతో దూరములోను 
శత్రుఘ్నునితో వుంటిని నేను. 


రామచంద్రుడు వనముల కేగుట 
సీతమ్మయును లక్ష్మణ మూర్తియు 
అనుసరించుట తెలియదు నాకు 
కుట్రలు పన్నుట ఎరుగను నేను. 


అయో ధ్యాకాండము 


భరతుని రాక విని కొసల్య 

కక తనయుడు అయినను గాని 
దూరదృ్శష్ట గల బిడ్డడనుకొని 
అతనిని చూడగ బయలు దేరను. 


కృంగి కృశించి నడువ లేకను 

కోక భారమున కౌసల్యమ్మ 

అడుగు పడక తా నేలను బడెను 
ఆమెను చూడగ వచ్చెను భరతుడు. 


విలపంచెడి ఆ కొసల్యమ్మను 
భరత శత్రుఘ్నులు గాంచిరి అచట 
దుఃఖ కెరటము ఎగసి పడగను 
తల్లి ఒడిని ఆ బిడ్డలు చెరిరి, 


ఎడ్చుచు దగ్గర జేరిరి బిడ్డలు 
కౌసల్యమ్మ దుఃఖము పెరిగెను 
అంతట పలికను భరతుని గాంచి 
మాటలు వెగలక పలికను ఆమె. 


“నాయన భరతా! నీవు కోరినటు 
అడ్డులేని ఈ రాజ్య సంపద 
తేలికగా నీ తల్లి కూర్చినది 
అడవుల కంపెను నా కుమారుని. 


ఫీర్రు రాజ్యమును కోరుట సహజము 
నా బిడ్డను మరి అడవి కంపగ 


ఎమి సుఖమొ- అది తెలియక పోయెను 
క్రూర కార్యముల నర్చరి ఆమె. 


నన్ను మాత్రమిట నిలవ నయునా! 
కావున భరతా! పతికాయముతో 
అగ్ని హో త్రముతొ ఆ సుమి త్రతో 
రాముని చెంతకు చెరెదనిపుడే. 


తనయుని వదలి ఉండగలెను 

నాపై నీ కభిమానమున్నచో 

రాముని వద్దకు చర్చుము నన్ను 
అమ్మ ఇచ్చిన ఫలమును గొనుము 


కొసల్యమ్మది పలుకుల ములుకులు - 
అవి బాధించగ ఎడ్బెను భరతుడు 
కొంత సెపటికి తెప్పిరిల్లెను . 
కొసల్యమ్మతొ పలికను బాధతో. 


"మాతా! నీవు పూజ్యురాలవు 
రాముని ఎడ గల భక్తి నెరుగుదువు 
ఎ పాపము నే నెరుగను తల్లీ! 

నను నిందించకు - నిర్దోషిని విను. 


సత్యవర్తి శ్రీరామచంద్రుడు 
పరమ పూజ్యుడు శ్రీరఘరాముడు 
పురుషోత్తముడు పుఖ్యశీలుడు 
రాముని ఎడ నా భక్తి నిరుగవా! 


రాముని అడవికి పంపిన వాడు 

ఇలలో దుష్టుడు - అతి పాపాత్ముడు 
రవికదురుగ మల మూత్రము విడచెడి 
మూర్మునితోసరి అతడు అగును. 


16) 


162 


నిదురించు గోవును కాలితొ తన్నిన 
బుద్ది హనునితొ సరియగు నాతడు 
సేవను పొంది ప్రతి ఫలమిడని 

దుష్టుడైన యజమానిని బోలును. 


కన్న బిడ్డలుగ ప్రజలను ఎలెడ్లి 
రాజుకు ద్రోహము చేసిన వాడగు - 
ఆరవపాలు పన్ను గ్రవాంచి 

ప్రజల రక్షణ చెయని రాజగు - 


వేద విదులకు దక్షిణిత్తునని 
యజ్ఞము వారిచె చెయించుకొని 
ఆపై వారికి దక్షిణ నిడని 
దుష్టుని బోలిన వాడాతడగు. 


సం[గ్రామములో వెన్నుచూపి మరి 
ఏరికి పందవలె బతికెడు వాడు 
అన్నను అడవుల కంపును తలి! 


అంతటి అఘమది నాకు తెలియును. 


గురూప దేశము, ధర్మ సూక్ష్మములు 


మదిలో నుంచని జ్ఞాన హీనుడు 
రామచంద్రుని అడవులకంపును 


అంతటి అఘమది తెలియును తల్లీ! 


తేజోవ౦తుని - అమిత వి[క్రముని 
అజాను బాహుని అరవిందాక్షుని 
సింహాసనమున చూడగలేని 
దుష్టుడు అట్టి యోచన చేయును. 


అయో ధ్యాకొ ౦డను 


గురు ద్రోహియును మిత్ర ద్రోహియు 
కృతఘ్నుడున్ను లోక కంటకుడు 
వాతులకు పెట్టక తను మాత్రము తిను 
దుర్మార్గుడు ఆ పనిని చేయును. 


అమ్మా! రాముని అడవుల కంపన - 
తగిన భార్య మరి దొరకక అతడు 
బిడ్డలు లేక పాప కార్యముల 

ఉభయ లోకముల భ్రష్ముడు అగును. 


అట్ట వానికి బిడ్డలు కలుగరు 
అర్జాయుష్టుతో అసువులు విడును 
ఉన్మత్తుడై మరి పుర్రె చేతగొని 
బిచ్చ మెత్తుకొను దేశ ద్రిమ్మరగు. 


అపా (త్ర దానము చేసినవాడగు - 
అధర్మ వర్తిగ బ్రతుకు నాతడు - 
అధిక సంతతితొ రోగ గ్రస్తుడె 
అమిత బాధలకు లోనగు నాతడు. 


అంతటి ఖలుని ద్రవ్యము నంతయు 
చోరులు హరించి వేతురు తప్పక 
ఉభయ సంధ్యలలొ నిద్రపోయెడి 
జ్ఞానవానునిగ ఆతడు అగును. 


దుర్మార్గుడయి మోసగాడయి 

రాజ దండన భయమున (బతుకును 
మాతా పితరుల సేవలు చేసే 
భాగ్యము వానికి కలుగదు త్రల్లీ 


అయో ధ్యాకా ౦డము 


పితృ దేవతల తృప్తి పరచక 
అతిథుల కింత భోజనమిడక 
అంతయు తాన తినెడి దుష్టుని 
పాప లోకముల కాతడు పోవును. 


బాలుర-వృద్దుల- స్త్రీ లను- రాజును 
చంపినంతటి అఘమది తల్లీ! 
నమ్మిన భృత్యుల పోషణ చేయని 
దుర్మార్గునితో సముడాతడగు. 


యుద్ద రంగమున వెన్ను చూ పెడీ 
భీరుని చంపిన పాపమ్మదియగు 
వ్యసన పరునికి వచ్చునంతటి 
అఘము ఆతనికి వచ్చును తల్లీ! 


గృహ దహనమ్ములు చేయు ధూర్తునికి 
కలిగడు పాపము అతనికి కలుగును 
దేహ! యని యాచించు యాచకుని 
ఆశను తృ౦చిన రాజు గతియగు. 


_ పవిత్ర జలముల పాడొనరించెడి 

+ పాపి దుర్గతిపట్టును వానికి 

" విషమిడి జనులను చంపినంతటి 
పాపమ్మదియగు తెలియును తల్లీ! 


16: 


విప్ర సత్కారము పాడుచేసెడి 
పాపి దుర్గతి పట్టును వానికి 
లేగ దూడలకు పాలు మిగల్బక 
త్రాగునంతటి అఘమది తల్లీ! 


నీరు యుండియు దాహము తీర్చని 
దుష్టుని దుర్గతి పట్టును వానికి - 
అనుచు ఘోరముగ ప్రతినలు చేయుచు 
దుఃఖతప్తుడై నేలను బడెను. 


ఆ విధముగను బాధలొ మునిగి 
నెలను బడిన భరత కుమారుని 
లవ నెత్తి శ్రీరాముని జనని 
అనునయించెను ఆప్యాయముగా 


“నీ ప్రతినలు నను బాధించినవి 
లక్ష్మణు వలెనె నీవును కూడ 

ధర్మవర్తివి - నా కానందము 
సత్పురుషుల లోకమ్ములు దొరకును... 


అనుచు పలుకుచు కొసల్యమ్మ 
భరత కుమారుని మేనునిమురుచు 
ఇనుమడించిన దుఃఖముతోను 
విలపించినది బిగ్గరగాను. 


రామజనని దుఃఖమ్మును గాంచి 
భరతుని మనసు చెదరి పోయినది 
నేలను బడి నిట్టూర్చ సాగెను. 

ఆ ఎథముగ ఆ రాత్రి గడచినది. 


[శ్రీరఘురాముడు॥ 


ht 


164 అయో ధ్యాకా ౦డము 


7 6 భరతుడు తండ్రికి అగ్ని సంస్కారము చేయుట 


ఆ విధముగ ఆ రాత్రి గడచినది, చంద్రుడు లెని రాత్రి మాదిరిగ 
తెల్లవారగనె భరతుని గాంచి వెలవెల బోయి వున్నదయోధ్య.'' 
దుఃఖము వదలి తండ్రిగారికి అని విలపించెడి భరత కుమారుని 
ఉత్తర క్రియలను చేయగ చెప్పిరి. ఊరడించెను వశిష్ట మహబుషి 
మది నిబ్బరమున భరత కూమారుడు దశరథరాజు అసువులు విడగ 
(ప్రేత కార్యములు చేయగ వచ్చెను వెలుపలనుంచిన అగ్ని హో త్రమును 
తెలము నుండి టీని కాయమును. తీసుకు ముందు నడచిరి కొందరు 
వెలికి తీసిరి అంత్య క్రియలకై. కళేబరేమ్మును తీసుకు నడచిరి. 
రత్నతాపడము అగు నొకశయ్యలో పితృమేధిక మంత్రమ్ములను 

ఆ కళేబర ముంచిరి అపుడు బుత్విక్కులట చదువుచుండగా 
పసుపు వన్నెతో నిదురలొ నున్నటు శాస్త్ర విధిగను భరత కుమారుడు 
తోచెను దశరథ రాజు శరీరము. అగ్ని హో త్రమును చితికి పెట్టెను. 


దుఃఖము ఎగసెను భరతునికపుడు 
“తండ్రీ! నేను వచ్చెడి లోపలె 
అన్నను అడవుల కంపి వేసితివి 
వఎందుల కంతటి పని చేసితివి. 


పరిచారకులు భార్యలు హితులు 
దుఃఖ సంద్రమున మునిగిరచ్చట 
భరతుని వెంట అపసవ్యముగా 
చితికి అందరూ ప్రదక్షిణించిరి. 





బప్రయతముడెన రామచంద్రుడు అచ్చటి నుండి వారందరును 

అడవి కేగెనని ప్రజలు దుఃఖిల భరతుని వెంబడి సరయూ నదికడ 

నివు ఎచటకు పోతివి తండ్రీ! దశరథ రాజుకు ఉదక క్రియలను 

రాజ్య క్షేమము చూచెడి దెవ్వరు. శాస్త్ర ప్రకారము నిర్వర్తించిరి. 

నీవు వదలి దివి కేగుటచేత రాజును తలచుచు అయోధ్య చేరిరి 


రాముడు అడవుల కేగుటచేత 
పృథివి విధవగా మారెను తండ్రీ 
కళాహినమై నిలచెనయోధ్య. 


సజలనయనముల దుఃఖతప్పులై - 
నేలను బడుకొని నియమనిష్టతో 
పదిరోజులవి గడపి వేసిరి. 


1శ్రీరఘురాముడు॥ 


LIE 


అయో ధ్యాకా౦ండము 


77 


ఉత్తమ లొకము చేరుట కొరక 
దశరథ రాజుకు చేయవలసిన 
క్రియలన్స్నిటిని - శ్రాద్ద కర్మలను 
శాస్రోర్రముగా భరతుడు చేసెను. 


గొ దానమ్ములు వస్త్ర భూషలు 
గృహములు ధనమును దానములిళ 
అత్రి భక్తిగను ఆఅ మహరాజుకు 
బిర్భ్వదివాక క్రియలను చేసెను. 


అస్ది సంచయన కార్యము కొరక 
పదమూడవదిన మచటకు బెరి 
చితిని గాంచి ఆ భరత కుమారుడు 
బిగ్గరగా విలఎంచ సాగను. 


“రామచంద్రునికి నా బాధ్యతను 
_ అప్పగించు కర్తవ్యము వదలి 

. అన్నను అడవికి పంపి వెసితివి 
“అనాథగా నను చేసి చేసితివి, 


కొసల్యమ్మ కన్నబిడ్డను 

అడవుల కంఏ వదలి పోతివి 

అనా థజేసి వదలి పోతివి 

మా అపరాధము ఎమది స్వామీ!” 


చితిలోనున్న అస్థికలను గని 

నిలబడలెక భరత కుమారుడు 
కూలిన యట్టి ఇంద్ర ధ్వజమన 
నెలను బడెను దుఃఖము నిండి. 


16: 


భరత, శత్రుఘ్నుల దుఃఖము 


భరతుని గాంచి మంత్రులు గూడ 
పుణ్యము తరిగి పుడేమినిబడన 
యయాతి బుషివలె నేలను బడిరి 
శత్రుఘ్నుడును వశము తీప్పిను. 


శత్రుఘ్నుడట నేలను బడెను 

శోక జలధిలో ము౦చితివా యని 
తండ్రిని తఅచుకు ఎడువ సాగెను 
మనసు-కరగునటు రో దించెనట. 


“తండి! నీవు స్వర్గ మేగితివి 
రామచంద్రుడు అడవుల 5గను 

భరత కుమారుడు స్థమతము తప్పను 
నే బ్రతుకుటది దుర్హభమింక, 


ఇక్ష్వాకు వంశజులు శో భగ నలిన 
అయోధ్య ఇపుడు వాడుబడినది 
అయోధ్య కేగను - ఇచ్చట నుండే 
తపోవనములకు పోయెద నింక... 


ఆ విధముగను రుద్ర భూమిలో 
అన్నదమ్ములు దుఃఖము నిండి 
నెలనుబడి విలపించుట గాంచి 
కులగురు వంతట పలికి భరతునితొ. 


( 


'రాజ కుమారా! మిగిలిన కార్యము 
అస్థి సంచయన మొక్కటె వున్నది 
దానిని నీవు శ్రద్ధగ జేయుము 
ఆలసించక జరుపుము దానిని. 


166 


ఆకలి దప్పులు - జరామరణములు 


శ్లోక మోహములు జీవృలకుండును 
వాటిని దాటగలేరు జీవులిల 
వాటి గురించి వంత కూడదు. 


అయో ధా($ 


సుమం|త్రు - వశిష్ట్ణులు అదరమ్ముగా 
శత్రుఘ్నునట ఊరడీ౦చిరి 

పుట్టి, గిట్టుటలు ప్రాణి స్వభావము 
సహజమైనవని అనునయింగిరి. 


వశిష్ట మహబుషి అనునయి౦చగా 
అన్నదమ్ములు లెచి నిలచిరి 
సచివులు విప్రులు సహకరించగా. 
జరగవలసినది చేసెను భరతుడు. 


1శ్రీరఘు రాముడు ॥ 


LIRR 


7/6 . శత్రుఘ్నుడు మంధరను శిక్షించుట 


రామచంద్రుని దర్శించుటకు 
భరతుడు మదిలో నిర్ణయించుకొని 


బయలు దేరు యత్నమ్మును నుండెను 


అంతట పలికను శత్రుఘ్నుడట. 


“అన్నా: రాముడు రక్షకుడయ్యును 
తన రక్షణ తను చేసుకొనకను 
ఆడది పలికిన మాటను బట్టుకు 
అడవుల కేగెను ఎంతటి చిత్రము. 


ఏతృవాక్య పరిపాలన కొరక 

రాముడు అడవికి బయలు దేరినను 
లక్ష్మయిడైనా తండ్రికి చెప్పి 
వనవాసమ్మును ఆపలేదు గద!. 


కైక వలలొ మరి పడకుండగను 
రాజుకు - నీతిని తెలియ జెప్పుచు 
వచ్చెడి ఆపద లక్ష్మణమూర్తి 
ఆపలేదు కద - దుర్విధిగాదా | 


శత్రుఘ్నుడట పలుకుచుండగా 
ద్వారము దగ్గర అలజడి రేగెను 
అచటకు జేరెను ఆ శత్రుఘ్నుడు 
గూని మంధర కనబడెనచట. 


గూని దానిని ద్వారపాలకులు 
లోనికి పంపక ఆపివెసిరి 
చందనమలదుకు అలంకారముల 
కురూపి - వింతగ అగుఫంచినది. 


శత్రుఘ్నుని గని పలికిరివారు 
“వనవాసమునకు రాముడేగుటకు 
దశరథరాజు తనువు లీడుటకు 
గూనిది మూలము-శాస్తి జేయుడు. 


దాసజనము అచ్చట వుండిరి 
అందరి మధ్యలొ ఉన్నది మంధర 
దానిని గాంచి శత్రుఘ్నునకు 
అమితమైన కొపమ్ము ఎగసెను. 


అయో ధ్యాకాండము 


“ఓసి గూనీ! ఇంత విపత్తుకు 
నీవే కారణమన్నది తెలుసు - 
కర్మఫలము నువు అను భవించెవలె 


అనుచు బలముగ త్రోసెను గూనిని, 


బంతిలాగ ఆ గూని మంధర 
నేలను బడెను గొల్లున ఎడ్బెను 
దాని ఎడ్పులకు భవనమ౦తయు 
దద్దరిల్లను పరుగిడి రందరు. 


గూని దాని బ్రతుకంతమైనదని 
దాసీజనము కలవరపడుచు 
కరుణామయి కొసల్య తప్ప మరి 
రక్షకు లింక లరని తలచిరి. 


కౌసల్యమ్మ భవనమ్మునకు 
పరుగున జేరిరి విషయము జెప్పగ- 
శత్రుఘ్నుడు ఆ గూని దానిని 

నేల నిడ్చెను - ఎడ్చెను గూనిది. 


బంగరు సరములు ఆభరణమ్ములు 


విడివడి నేలను రాలిన వపుడు 
శరత్కాలమున ఆకాశములో 
తారలన్నటు నేల రాలినవి. 


మంధర అరపులు విని కెకమ్మ 
ముందుకు వచ్చెను పరుగు పరుగున 
౩కను గాంచి అతని కోపము 
ఇనుమడించెను - అరచి నాతడు. 


నిప్పులు రాల్లే కన్నులతోనట 
నిలచినట్టి శత్రుఘ్నుని గాంచి 


కైక వణకెను పరుగు పరుగున 


భరత కుమారుని దగ్గర జేరెను. 


క్రొధ వశుండై ఉన్న తమ్ముని 
భరతుడు గాంచి పలికెను అపుడు 
“సోదర! వినుము! ప్రాణికోటిలో 
స్త్రీలను చంపుట నిషద్దమైనది. 


తల్లిని చంపిన దుష్టుడనుచును 
రాముడు నన్ను జేరనీయడని 
భయమున నుంటిని - లేనిచా సోదర 


కైకమ్మ నెప్పుడోచంపి యుందును. 


నీవు ముంధరను చంపినచో యిక 
అన్న ఎన్నడూ మన్నించడయా! 
పెదవి విప్పిమాబాడడు రాముడు. 
కావున వదలుము గూని దానిని. 


భరతుని మాటలు విని శత్రుఘ్నుని 
కోపమంతయు చల్లబడినది 
చచ్చినంతటి పనియై - గూనిది 
కైక పాదముల పెన వేసినది. 


॥శ్రిరఘురాముడు॥ 


ప 


167 


168 


అయో ధౌ(కాం౦డము 


7 9 రామ దర్శనమ్నుకె భరతుడు అడవికి బాటలు వేయించుట 


పదునాల్గవ రోజు ప్రాభాతమున 
సచివులు వాతులు భరతుని గాంచి 
'“రాజకుమారా! రాజ్య భారమును 
వహించి - రాజ్యము నేలుము అనిరి. 


రామలక్ష్మణుల నడవుల కంప 
దశరథరాజు స్వర్గమిగెను 

భద్రముగా నీ రాజ్యమున్నది 
రాజై ప్రజలను కాపాడవలె.. 


సమకూర్చిన అభిషేక వస్తువులు 
భరతుడు గాంచి - వాటన్నిటికి 
భక్తి మీరగా ప్రదక్షిణించి 
హితులందరితో పలికె వినయమున. 


"వెద్దలార మా ఇక్ష్వాకులలో 
బ్యేష్థడు రాజ్యము నేలుట జరిగెను. 
వ౦శాచారము పాటించిరయా! 
సర్వము తెలిసిన విజ్ఞులు మీరు. 


మీరీ విధముగ నన్ను కోరుట 
న్యాయ బద్ధము కానేరదు కద! 
అన్న రాముడు రాజ్యమేలవలె 


అన్న బదులు నే వనముల నుందును. 


అడవికి పోయి ప్రార్థనచేసి 

అన్నను అయోధ్య తీసుకు వచ్చెద 
అందుకు మీరును బలము లన్నియు 
అండగ నిలువగ కోరుచుంటిని. 


అభిషేకమునకు సేకరించిన 

దివ్య దినుసులను గొని పాయెదను 

నరవ్యాఘ్రము శ్రీరామచ౦ ద్రునికి 
అభిషేకించి గొనివచ్చెదను. 


యజ్ఞశాలలో నుండిన యట్టి 
త్రేతాగ్నిని మరి తెచ్చినట్టుగా 
రామచంద్రుని తీసుకు వచ్చెద 
కోసల నేలును రామచంద్రుడు. 


రూపమాత్రముగ తల్లిగ నున్న 
3కయమ్మ కోరిక తీర్సను 
ఆమె కోర్కెకు విరుద్దముగను 
వనవాసమ్మును నేను చేసెద. 


పనివారందరు శీ ఘ్రమెసాగి 
అడవి మార్గమును బాగుచేయుడు 


సేనలు నడచెడి వీలు కలుగునటు 


దండు బాటను నిర్మించవ ౮. 


గంగ వరకును బాట వేయుడు 
మారు మూలలు తెలిసనయ ట్టి 
రక్షకులను మరి ఎంటన౦పుడు 
నా ఆనతి ఇది పని మొదలిడుడు.” 


భరతుని ఆజ్ఞను విని వారందరు 
“లక్ష్మీ సర్వదా నీతో నుండును” 
కీర్తికి నెలవై ఇల మనగలవని 
ఆశీస్సులను ప్రీతిగ నిడిరి. 


అయో ధ్యాకా ౦డము 


“ఫీఘ్రమె పోయి భరత శత్రుఘ్నుల 


17 


వశిష్టుహబుషి పిలుపు నందుకొని 


పిలచుకు రండు నా మాటగను అతిశీఘ్రముగా వారందరును 

బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ముఖ్యులను సభా భవనమున ప్రవెశించిరి 

సచివు లందరిని ఆహ్వానించుడు.. భరతుని కందరు వందన ముంచిరి. 
భరత శత్రుఘ్నులు వశిష్ణమునియు 


మంత్రిసతములు రాజ ముఖ్యులతో 
దశరథ రాజుతొ శో భలీనెడి 
సభను పోలి అట సభ ఏర్పడినది. 


1శ్రీరఘురాముడు॥ 


LIRR 


6 2 భరతుడు తన నిర్ణయము సభాసదులకు తెలియ జేయుట 


శుక్ర బృహస్పతు లుత్తమ గ్రహముల 
నిండిన యట్టి విశాల నింగిని 

పూర్ణ చంద్రుడు తిలకించి నటు 

భరత కుమారుడు గనినాసభను. 


తను యోగ్యతలకు తగు నాసనముల 
మేలు వస్త్రముల చందన మలదుకు 
ఆశీనులగు సభా సదులతో 
ప్రకాశించినది ఆ సభ యంతయు. 


వశిష్ట మేహబుష భరతుని గాంచి 
సభలో పలికెను ఆప్యాయముగా 
“నాయన భరతా! నీదు జనకుడు 
ధర్మ మార్గమున రాజ్యము నేలెను, 


సిరి సంపదలతొ ధన ధాన్యములళొ 
ఐలనల్లెడి ఈ రాజ్య లక్ష్మిని 

నిదు తండ్రి నీ కొసగినారయా! 
ఆయనగారు స్వర్గమే గిరి. 


సత్య ధర్మముల చరించు రాముడు 
చంద్రుడు - వెన్నెల నొదలని రితిగ 
ఎత్మవాక్యమును పరిపాలించగ 
వేనవాసమునకు వెడలెను నాయనా! 


అన్నయు తండ్రియు ఈ రాజ్యమును 
ని కందించిరి - ఇప్పుడు నీవు 
అభిషక్తుడవి రాజ్యమే లినచొ 
అయోధ్య వాసులు ఆనందింతురు. 


సామంతులందరు ఆనందముగ 
అమూల్యమైన కానుక లొసగి 
రాజుగ నిన్ను గౌరవింతురు ' 
అనుచు పలికెను వశిషమహబుషి. 


ఆ మాటలకు భరత కుమారుడు 
దుఃఖము నిండి కనుల భాష్పముల 
రాముని తలపులు మదిలో నిలువగ 
మరింత కృంగి పలికి నేడ్చుచు. 


172 


“సభికులార! మా అన్న రాముడు 
ధర్మ నిరతుడు పరమ యోగ్యుడు 
దశరథరాజు ఎలిన రాజ్యము 
రామునిదే మరి నాది కాదు గద. 


ఈ రాజ్యమును హరించ రెవ్వరు - 
దశరథ రాజుకు పుట్టిన తనయుడు 
రాజ్య హర్తగా కాడు మహాత్మా! 
ధర్మము చెప్పుడు ఓ గురుదేవా! 


దిలీపు నహుషుల బోలిన శ్రేష్టుడు 
జ్యేష్ట కుమారుడు రామచంద్రుడు 
ఈ రాజ్యమును ఎలగ యోగ్యుడు - 
పాప కార్యమును చేయను నేను. 


కుల భ్రష్టనిగ పేరు గడించను 
కెకాదేవి చేసిన పాపము 

ఎంత మాత్రము సహించ లేదు 
ఇకము౦దసలే సహించలేను. 


ఓ గురుదేవా! నా రామునికి 
ఇచ్చట నుండే వందన మిదిగో - 
అన్న రాజ్యమును ఎలు చుండగా 
అనుసరించెడి తమ్ముడ నేను 


ధర్మయుక్షముగ (భాతృ (ప్రేమతో 

రామ హృదయమున భరతుడుపలుకగ 
సభలో వారు పరవశించిరి 

ఆన౦దాశ్రులు నిలచెను కన్నుల. 


అయో ధ్యాకొండ 


“సభికులార! నా నిర్ణయ మిదియే 
రామచంద్రుని గొని వచ్చెదను 
ఎంత వేడినా అన్నరానిచో 
లక్ష్మణుతోడుగ అడవుల నుందును. 


సద్గుణయుతులు ధర్మతత్సరులు 
మీరందరు నా వెంబడి రావల్‌ 

మీ సమక్షమున రామచంద్రుని 
అయోధ్య నడుగిడ ప్రార్థన చేతును. 


రాముడు వశించు అడవి లోనికి 
దండు నడచుటకు బాట వేయుమని 
అజ్ఞాపించితి - ఆ పనులన్నీ 
పూర్ణియైనవి అతి శీఘ్రముగా” 


అనుచు భరతుడు చెంతనె వున్న 
మంత్రి సుమంశత్రుని గాంచి పలికెను 
“సచివోత్తమ! నే రామ యా త్రకై 
సాగుచుంటి నని తెలుపుడు ప్రజలకు. 


నౌ వెంబడి ఈ అయోధ్య పౌరులు 
చతురంగ బలములు అనుసరించవలె 
అదినా ఆనతి చాటించండి 

శీఘ్రముగా మరి బయలు దేరుదము”” 


_ రాజ శాసనము మంత్రి సుమంత్రుడు 


అయోధ్యలోన తెలియబరచెను 
ఆనందముగా అయోధ్య వాసులు 
తగు వాహనముల బయలు దేరిరి. 


అయో ధ్యాకాండము 


భరతుని ఆజ్ఞను శిరసున దాల్చి 
మంత్రి సుమంత్రుడు దివ్యరథమును 
జాతి అశ్వములు పూన్చిన అరదము 
అతి శీఘ్రముగా తోలుకు వచ్చెను. 


రామ కింకరుడు మహావిరుడగు 
భరతుడు - మంత్రిని గాంచి పలికెను 
"ప్రార్థన చేసి రామచంద్రుని 
ప్రసన్నునిగా చేసుకొందును. 


RIE 


అన్నను అయోధ్య తీసుకు వత్తును 
రేపటి ప్రాభాతమ్మున సాగెద 
సేనలు మీరు అందరు కూడ 
ప్రయాణమ్మునకు సిద్దము కావలౌ'' 


భరతుని వెంబడి బయలు దేరుటకు 
గజ తురగమ్ములు - ఎద్దు బండ్లను 
ఒ౦టిలు- కంచరగాడిదల నట 
సద్దపరచు కొనుచు౦దిరి పౌరులు. 


శీ రఘురాముడు 


6 3 భరతుడు హితులందరితో గంగా తీరమున విడిది చేయుట 


ఉషఃసంధ్యలో భరత కుమారుడు 
ఉత్తమ రథమున ఆశీనుడయి 
ఉత్తమ పురుషుని రామచంద్రుని 
ఊరికి గొనిరా బయలు దేరెను. 


రాకుమారుని రథము ము౦దర 
పురోహితులును సచివులు సాగిరి 
తొమ్మిదివేల గజములు నడచెను 
అరవైవేల రథములు సాగెను. 


లక్ష సంఖ్యలో అశ్వికు లుండిరి 
ఎవిధాయుధములు ధనుసు లందుకు 
భరతుని వెంబడి వీరులు నడచిరి 
రాముని చూడగ ఆతృత నిండిరి, 


కౌసల్య సుమిత్ర - కకేయలును 
మెనా లెక్కి - బయలు దేరిరి 
రాముని గుణగానమ్ము చేయుచు 
నడచి రందరు రామ హృదయముల 


వివిధ వృత్తులను నిర్వవాంచెడీ 
కుమ్మరి - కమ్మరి - కంసాలులును 
రజకులు రత్నపు పనిముంతులును 
వైద్యులు - దర్జీ పనివారుండిరి. 


నటకులు- గాయక ముఖ్యులుండిరి 
అనేక విద్యల ఆరితేరిన 
పనివాండ్రందరు బయలు దేరిరి 
రామ ధ్యానమున సాగిరి వారు. 


[గ్రామ పెద్దలు జనపద ముఖ్యులు 
వెదవేత్తలు ఐప్రోతములు 
వేలకువేలు బయలు దేరిరి 
రామదర్శన కాంక్షులు వారు. 


వ్రొద్దువాలెడి సమయమ్ము నకు 
గంగా తీరము జేరిరివారు 
హంసలు బెగ్గురు చక్రవాకములు 
మ౦గళగానము చేయుచున్నవి. 


174 


రాముని సఖుడు నిషాదరా జగు 
గుహుని రాజ్యమును గాంచిరి వారు 
శృంగిబేరపురమున్నది చెంతన 
భరతుని సేనలు ఆగిన వచ్చట. 


అయో ధ్యాకాండము 


మ౦గళతో యమ్ములతో గంగ 
కనుపించగనే భరతు డప్పుడు 
రాత్రి అచ్చట విడిది చేతమని 
ఆదేశించెను తన సేనలకు. 


పవిత్ర గంగతొ దశరథ ప్రభువుకు 
తర్పణమ్ములు విడువగ నెంచెను 
విడిదుల లోన దిగి రందరును 

రాముని తలచుచు నుండెను భరతుడు. 


॥శ్రీరఘు రాముడు॥ 


ht 


64 గుహుడు భరతుని సందర్శించుట 


గంగ ఒడ్డున విడిది చేసిన 

భరతుని సెనను గాంచెను గుహుడు 
తనవారలను వేగమె రమ్మని 
సమాలోచన చేసె నప్పుడు. 


“కోవిదార ధ్వజమున్నది గావున 


భరతుని సేనలు అగునని తెలియును 


మంచి మనసుతో భరతు డున్నచో 
ముందుగ మనకు వార్త నంపును. 


వార్త నేమియు పంపలేదు కద! 
అందుకు నారు సంశయ మొదవెను 
దుష్ట బుద్ధితో రాముని వద్దకు 
భరతుదేగుచున్నట్టు తోచును. 


ముందుగ మనము ఎదిరించినచో 
బంధించును మరి నిర్ణయతోను 
దుర్లభమైన రాజ్యము దొరకను 
రాముని చంపగ భరతునియత్నము 


ప్రభువగు రాముని రక్షించవలె 
మీరందరును ఆహారమ్ముతొ 
అయిదు వందల నావల నిపుడే 
గ౦గ ఒడ్డున సిద్ద పరచుడు. 


యుద్ధము చేయగ సిద్ధము కావలా 
ఒక్కొక నావలొ నూరు మందిని 
సమరోత్సాహుల నిలబెట్టవలె 
భరతుని భరతము పట్టగ వలెను. 


మంచి మనసుతో భరతు డున్నచో 
గంగా నదిని దాటించెదము 

అటుగాకున్న సమరము చేతము 
స్వయముగ నేను నిర్ణయింతును. 


కాన్కలు తీసుకు నిషాదరాజు 
భరతుని చూడగ సాగెను ముందుకు 
గుహుని గాంచిన వివేక వంతుడు 
సుమంత్రు డంతట పలికె భరతునితొ. 


_ ME 
అయో ధాఃకొాండము 


తో 


“రాజకుమారా! నిను దర్శించగ 
గుహుడు మంత్రులతొ వచ్చుచుండిను 
ఈ ప్రదెశమును పరిపాలించును 
రామచంద్రునికి ప్రకిపాత్రుడు. 


ధనుర్పాణములు కలిగిన యట్టి 
వరులు భృత్యులు అండగ నుండగ 
గుహుని ఎలుబడి చక్కగ నున్నది 
ఈ వనభూములు తెలియు నాతనికి. 


సతారాములు లక్ష్మణమూర్తియు 

ఎచ్చట నుండిరొ తెలియు నాతనికి 
బముమ్ము చూడగా వచ్చు చుండెను 
అతినికిప్పుడే దర్శన మొసగుడు. 


అతి *ఘ్రముగా దర్శనమిడిన 
భరతుని గాంది ఆనందించి 
గుహుడు పలికెను “ ఓ మహరాజా! 
నా రాజ్యమిది నిదనయ్యా। 


మీదు రాకను తెలియక - మేము 
అనుమానించుట జరిగినదయ్యా! 

విషయము తెలిసెను రామసోదరా! 
దాసుని యింటికి దయచెయవలి. 


అడవుల యందు వసించు నట్టి 
బోయవాం[డ్రము తగినట్టి వగు 
కంద మూలములు వగ భో జనముతొ 
సత్కరించి నే ధన్యుడ నయ్యెద 


ఈ రాత్రికి మీ సేనతో ఇచట 

మాకు అతిధిగా నుండగ వేడితి 
రేపటి ఉదయము ఆనందముగా 
రామ దర్శనము చేయగ సాగుడు.”” 


[శ్రీరఘురాముడు॥ 


He 
'ర5 భరతుని యెడల గుహునికి గల సందియము తీరుట 


గుహుని మాటలు ముదము రూర్చగ 
భరతుడు ప్రియముగ పలికిగుహునితో 
“రామసఖా! నీ ఆవ్యాయతతో 

కడుపు నిండినది- ఆనందించితి 


భరద్వాజుని నెలవు కేగెదము 
అరణ్య మార్గము త్రోవ తెలియదు 
వడిగాసాగే గంగానదిని 


దాటుట ఎటులో తెలియ కున్నది.” 


గుహుడు పలికెను ముడిచిన కరముల 
“స్వామీ! నేను నా అనుచరులు 
ముందు వుందుము మార్గము చూపుచు 
మిరు చింతను వదలుడు ఇంక. 


రామచ౦ద్రుడు దయాసము ద్రుడు - 
రాజకుమారా! అన్నను చూడగ 
బయలుదేరుటకు సేనలెందు కో! 
సందేహమ్మది తీరకున్నది.?'' 


17: 


176 తయో ధ్యాకాండము 


సందేహించిన గుహునితొ నపుడు సంబాషణ అట సాగుచుండగా 
త్ర[గ్రహి౦ంచక సలికను భరతుడు చీకటి పడినది - గుహు డంతటను 
“నిషాదరాజా! నను శంకించకు వారందరికి ఉచిత రీతిని 

అన్న అనినచో తండ్రితొ సముడు. ఆతిథ్యమ్మిడి విడిది చూపెను 

అన్నను పిలచుకు వచ్చుట కొర్తక భరత శత్రుఘ్నులు విశమిం౦చిరి 
అందరి నొకటిగ చేసుకు సాగితి భరతుని హృదిలో బాధ పెరిగెను 
అయోధ్యలోన అడుగిడ మనుచు రామధ్యానమను అగ్ని హొత్రము 
అన్ని గొంతుకలు ఒకటై వెడును. భరతుని హృదిని దహించ సాగెను. 
ఒక్కని మాట కాదను నేమో - ఎండ వేడికి హిమవన్నగమున 
మ౦దిమాట మరి ఆమోదించడ! నిరు కారినటు దుఃఖాగ్ని యది 
అందు వలననే ఇంత మందితో భరతుని మదిని దహించు చుండగ 
రామ దర్శనము చేయగ సాగితి.” స్వేదజలమ్ము వెలువడ జొచ్చెను. 
ఆమాటలకు అన౦దించిన రామ థ్యాసయది బండరాయియై 
గుహుడు పలికెను అమిత భక్తితో నిట్టూర్పులవి ధాతువు లన్నటు 
“భరత ప్రభో! నువు పుణ్యమూర్తివి దెన్యమ్మనునది వృక్షమ్ములయి 
జగతిని ఎన్నిక ధర్మవర్తివి. శోకము - వ్యధయు, శిఖరమ్ములయి 
చేతి కందిన రాజ్యలక్ష్మిని మధ్యమధ్యలో తెలివి తప్పుట 
త్యజించ గలిగిన ధర్మవేత్తవు క్ఫూర మృగమ్ములు అన్నటులుండి 
అయోధ్య రాముని తోడ్కొని పోయి సంతాపమ్మను పొదలు - ఓషధుల 
అఖండ కీర్తిని పాలించ వయా!” దుఃఖ పర్వతము భరతుని అణచెను. 


ఆల మందలో త్రోవ తప్పిన 

ఆబోతు వలె నున్నదివేదన 

అది (గవాంచి మదికూరట కలుగగ 
రామ ప్రసంగము తెచ్చెను గుహుడు. 


శ్రీరఘురాముడు॥ 
hh 


అయో ధ్యాకా ౦డము 


1) 


8 6 లక్షణమూర్తి సేవానిరతిని గుహుడు చెప్పుట 


సుమిత్ర సుతుని సేవానిరతిని 
గుహుడు చెప్పెను భరతున కప్పుడు 
“సీతారాములు నిద్రించగను 
మేల్కొని యుండెను లక్ష్మణమూర్తి. 


శర చాపములు ధరించి అతడు. 
కంటి రప్పలా కావాడుచును 
అన్న సెవలో మేల్కొని యుండెను 
అన్న కంకితము లక్ష్మణమూర్తి. 


విశ్రాంతి గొనమని నేను చెప్పితిని. 
రక్షణనీయ సమర్భుడ నంటిని 

నా మాటలకు బదులుగ నాతడు 
మదిలో బాధను తెలియ బరచెను. 


దశరథ విభుని జ్యేష్ట కుమారుడు 
భార్యతొ నేలను విశ్రమించగా 
చూచి బ్రతుకుటకు దుర్గభమైనది 
న|దమాట మరి తలంచగలనా. 


సుఖపడ సరిగల ఆ సుకుమారుడు 
దశరథ విభుని యజ్ఞఫలమ్ము 
సదుణయుతుడు అమిత ఐక్రముడు 
వనవాసమున ఇడుమల నుండెను. 


రాముడు లేక తండ్రి బతుకడు 
కోసల రాజ్యము అనాధ యగును 
మా పెదతల్లి కొసల్యమ్మ 

అసువులు నిలుపుట దుర్గభమయ్యా!. 


సుమిత్ర తల్లియు బ్రతుకుట కష్టము 
ఈ ఒక రాత్రియు బతుకుదు రేమో 
శత్రుఘ్నునిగని తల్లి బ్రతికినను 
కౌసల్యమ్మ మనుట దుర్లభము. 


గుహుడా! ఎంతటి దుర్గతి కలిగినా 
దశరథరాజుకు అంత్య క్రియలను 
భరత శత్రుఘ్నులు నిర్వర్తింతురు 
వారిద్దరును ధన్యు లగుదురు. 


రాజ్యభోగములు భరత శత్రుఘ్నులు 
అను భవింతురు భాగ్యశాలురు 
నిరవాయముగ మా వనవాసము 
పూర్తియైనచో పుర వాసమ్మగు. 


అన్న రామునితొ వదిన సీతతో 
అయోధ్య కేగడి రోజు వచ్చునా? 
అనుచు లక్ష్మణుడు టింతిల్లుచును 
అన్న రక్షణ చేసెను భక్తిగ.. 


ఉదయము కాగా రామలక1ణులు 
జటలు ధరించి చక్కని నావలొ 
గంగను దాటి వన మార్గమున 
అతి మెలకువగా సాగిరి ముందుకు. 


శిరఘురాముడు॥ 


pt 


178 అయో ధ్యాకాండము 


6 ౯ రాముని గురించి వివరములను గుహుడు చెప్పుట 





నార బట్టలకు తోడుగ నచట తెలివి తెచ్చుకొని భరతకుమారుడు 
రామలక్ష్మణులు జటలు ధరించుట కొసల్యమ్మను ఊరడించెను 

గుహుడు చెప్పగా ఎనిన భరతుడు చెంతని వున్న గుహుని గాంచెను 

పరి పరి విధముల యోచన చేసెను. అన్న వివరములు అడిగెను అపుడు. 
మునివృత్తికి తగు జటలు ధరించెను "స్థపతీ! ఎచ్చట రాము డుండెను 
చెదరని నిర్ణయ మన్న గారిది ఎచట పరుండెను ఎమి తినెనయా? 
తన ప్రయత్నము సఫలము అగునా వదిన సత తానేమి తిన్నది 

నుది సంశయము ముదిరి పోయినది. లక్ష్మణమూర్తిని గూర్చి చెప్పుము. 
శంకతొ దుఃఖము ముంచి వేయగా _ బదులు పలికను రాముని మిత్రుడు ' 
ఆ సుకుమారుడు - రామ భక్తుడు '“రాజకుమారా! రామచంద్రుడు 
బల్గెపు పోటుకు కూలిన కరివలె వనవాస నియమమున ఉంటిని అనుచు 
నేలను బడెను అచేతనమ్ముగ. భక్ష్య భోజ్యములు వలదని చెప్పెను. 
శత్రుఘ్నుడు - తా సేద తీర్చుటకు గంగా జలమును తమ్ముడు తేగా 
ప్రయత్నించినను వ్యర్థముకాగా సతారాములు స్వీకరించిరి 

పట్టరాని దుఃఖమ్ముతొ నపుడు _ ఆముగ్గురును అతి నిష్టగను 

బిగ్గరగా విలపించె నాతడు. నాయం సంధ్యను ఉపాసించిరి. 

అచ్చటి స్థితిగని రాణులు ఎడ్చిరి కుశలను తెచ్చి సుమిత్రసుతుడు 
కొసల్యమ్మ - భరత కుమారుని పడక నమర్చగ పుణ్య దంపతులు 
గుండెకు హత్తుకు దుఃఖించినది దర్భాసనమున విశ్రమించిరి 

మిగిలిన ఆశ నీవే నన్నది. అదిగో తరువు! అచట పరుండిరి. 
“నాయన భరతా! మా అసువు లవి సీతారాములు విశ్రమించగా 

నిన్ను గాంచుచు నిలిపి వృంచితిమి ధనుర్పాణముల లక్ష్మణమూర్తి 
సీతారాములు లక్ష్మణు గూర్చి కావలి కాయుచు మేల్కొని యుండెను 
అశుభ వార్త లేమైన వింటివ?” రామ సేవలో నుంటిమి మేము.” 


hh 1శ్రీరఘురాముడు॥ 


అయో ధ్యాకాండము 


179 


ర 8 రాముడు రానిచో అన్నతో వనముల నుందు నన్న 
భరతుని నిర్ణయము 


గుహుడు చెప్పినది వినెను భరతుడు 
ద్రవించి పోయెను హృదయ మంతయు 
సచివుల - తల్లుల వెంట నిడుకొని 

గార చెట్టును సమీపించెను. 


చెట్టు క్రిందన దర్భశయ్య అది 
చెదరివోయి కస్పించెను వారికి 
దానినిగా౦చి దుఃఖితులెరి 
రాముడు కన్నుల మెదలె నందరికి, 


“రాజా సౌధమున మెత్తని శయ్యల 
దివ్య ధూపముల పరివుళమ్ముల 
శ్రావ్యమైన సంగీత ధ్వనులతొ 
మంగళ కరముగ నిద్రిడు రాముడు. 


వందిమాగధుల సోత్ర పాఠకుల 

మేలు కొలుపులకు మేల్కొను రాముడు 
కటిక నెలవై నిద్రపోయెనా? 

కలయా నిజమా చిత్త భమణమా. 


దైవ బలమును మించెను కాలము 
దశరథ విభుని యజ్ఞ ఫలమిట 

దర్భ శయనమున పడుకొని నాడు” 
అనుచు భరతుడు దుఃఖితుడయ్యెను. 


"జనక నందిని పరమపావని 
దశరథ విభుని పెద్దకోడలు 
కటిక నేలపై నిదురించినదా 
ఎంతటి కష్టము కలిగెను వారికి. 


పరమనాధ్వి తా పతి అడుగులలో 
అడవుల సాగిన ఆ సుకుమారి 

భర్త సన్నిధియె పెన్నిధి అనుకొని 
అడవి అయోధ్యగ తలంచు నామె. 


నా వల్లను నా రామచంద్రుడు 
ప్రియ దర్శనుడు లోక పూజ్యుడు 
కోసల రాజ్యము అతి తేలికగా 
త్యజించి ఇడుమల నందిను కాదా, 


కష్ట కాలమున రామచంద్రునికి 
సతి సోదరులు వెంట నుండిరి 
వారిజన్మ చరితార్థ మైనది 

నా కోరిక నెరవిరునొ లేదో 


దశరథవిభుని స్వర్గ వాసముతొ 
రామచ౦దుని వన వాసముతో 
చుక్కాని కాసెడివాడు లేని దగు 
నావ తీరుగా అయోధ్య యున్నది. 


నగర ద్వారములు తెరచియున్నవి 
ఉదాసీనముగ నుండి రందరు 
అయినను అయోధ్య వంక చూచుటకు 
రామ భయమ్మున రిపులు హడలెదరు. 


నా నిర్ణమమిది ఇప్పటి నుంది 

జటా వల్క్మములమర్చు కొందును 
కంద మూలములు తినుచుండెదను 
కటిక నేలపై నిదురించెదను. 


180 


అన్న బదులుగ వనవాసమ్మును 
నేను గ్రహించి అడవుల నుందును 
శత్రుఘ్నుడు నా వెంట నుండును 
రాముని ప్రతిన నిలబెట్టెదను. 


అయో ధ్యాకాండము 


అయోధ్య ఎలిక రామచంద్రుడే 
భూసురోత్తములు - పుణ్యమూర్తికి 
పట్టాభిషేకము శా స్రోక్రముగ 
చేయగ వలెను నాకోరికది. 


దేవతలారా! నా కోరికను 
సఫలము చేయగ ప్రార్థన చేతును. 
అన్నరానిచో అతని సన్నిధిని 
అడువులలోన ఉండి పోదును.” 


శ్రిరఘురాముడు॥ 


LIRR 


69 భరతుడు పరివారముతో గుహుని సాయముతో గంగను దాటుట 


మరునాడుదయము భరతుడు లెచి 
తమ్ముని బ్రయముగ పిలువగ నంత 
రామ ధ్యానమున నిద్రఎరుగని 
శత్రుఘ్ను డచ్చట లెచి నిలచెను. 


రామదర్శనము చేయుట కొరక 
తొందర గలిగిన సోదరులిద్దరు 
గుహుని రాక్షః చూదు చుండగా 
గుహుడువచ్చి తా వందన మిడెను. 


“రాత్రి సుఖముగా గడచెన స్వామీ!” 
అనుచు గుహుడు అట అడిగి నంతనే 
గుహుని సేవలకు గలిగిన తృప్తిని 

తెలియ బరచెను భరత కుమారుడు. 


గంగానదిని దాటించమని 
భరతుడు కోరగ నిషాదరాజు 
నౌవలు సిద్ధము చేయ మనుచును 
తన వారలకు ఆనతి నిడెను. 


ప్రభువు ఆనతిని నావలు గంగలొ 

అతి శీఘ్రముగా నిలచెనప్పుడు 
“స్వస్తిక” మనెడి ఘనమగు నావను 
రాకువూరులకు సిద్దపరచిరి. 


శోభ లీనెడి చక్కని నావను 

భరత శత్రుఘ్నులు అధిరోహించిరి 
రాజమాతలు రాణులు ముగ్గురు 

మంత్రి పురోహితు లందరు ఎక్కిరి. 


బలమగు నావల బరువగు బండ్లను 
హయములు ఎడ్డను రథముల నుంచిరి 
కంచర గాడిద లౌక్కిను నావలు 
అయిదు వందల నావలు నిండెను. 


కొన్ని నావలలొ స్త్రీలు ఎక్కిరి 

కొన్ని తిప్పలలొ సైన్యము ఎక్కెను 
గడ్డి- గాదములు వస్తువు లన్నియు 
భద్రముగ నట నుంచిరి నావల. 


అయోధ్యాకాండము 


పతాకములతో మావటి వా౦డ్రు 
అధిరోహించిన గజములు - గంగలొ 
ఈదుచుండగా ఘనమగు గిరులు 
పతాకములతో నాగినట్లయె. 


తెర చాపలను ఎత్తగ నావలు 

అమిత వేగమున గంగలొ సాగెను 
శుభ దర్శనుని దర్శించుటకు 
శుభముగ నందరు గంగను దాటిరి, 


వారందరును నావలు దిగిరి 
చిత్రగతులలో నావలన్ని టిని 
కనులపండువగ మరలించుచును 
మరలిపోయిరి గుహుని సేవకులు. 


181 


గంగానదిలో స్నానముచేసిరి 

మై త్ర-ముహూర్తమునందున వారు 
భరతుని వెంబడి బయలు దెరిరి 
ప్రయాగ వనమున అడుగు బెట్టిరి. 


సెనల కుశలము అడిగెను భరతుడు 
అచ్చటని వారందర నుంచి 
భరద్వాజముని ఆశ్రమమ్మది 
కనుపించగను గాంచెను భక్తిగ. 


వేద వేత్తయగు వృద్దమౌనియు 

మహాజ్ఞానముతొ పండిన బుషియగు 

భరద్మాజముని దర్శనమ్ము8 

వశిష్థాదులతొ సాగెను భరతుడు. 
శ్రిరఘురాముడు॥ 


me 


90 భరతుడు భరద్వాజ మహర్షిని సందర్శించుట 


ధనుర్పాణములు ఆభరణమ్ములు 
రాజ లాంఛనము లన్నియు వదలి 
మంక్రులందరితొ వశిష్టమునితో 

భరత కుమారుడు ముందుకు సాగెను. 


భరద్వాజముని ఆ శ్రమమ్మునకు 
కోసెడు దూరము నందే భరతుడు 
మంత్రులందరిని నిరీక్షించమని 
వశిష్టమునితో బయలు దేరెను. 


వశిష్టమునిని గాంచినంతనే 
భరద్వాజముని ముదము నందెను 
అర్థ్య జలమ్ములు తెమ్మని చెప్పుదు 
మహాబుషికి తా నెదురుగ నడచెను. 


ఇరువురు మునులు సమ వయస్కులు 
అబుతానందము నందిరి అపుడు 
భరతుడు అపుడు అమిత భక్తిగా 
భరద్వాజుని పదముల నంటెను. 


భరద్వాజముని భరతుని గాంచెను 
అర్థ్య పాద్యములు ఫలముల నొసగి 
వారిద్దరిని సంతస పరచెను 

భరత కుమారుని కుశలము అడిగెను. 


కుశల వార్తను చెప్ప అంతట, 
భరద్వాజముని కుశలము నడిగిరి 
అగ్ని హో త్రములు - తపోనిష్టలు 
నాగుచున్నవాఅనుచు అడిగిరి. 


182 


'' ప్రశాంతమ్ముగా వనము ఉన్నదా - 
ఆశ్రమ సిమలొ తిరుగుచుండెడి 
మృగములు పక్షులు సుఖముగ నున్నవ! 
ఫల వృక్షములు కాయుచున్నవా.. 


వారి ప్రశ్నలకు భరద్వాజుడు 
కుశలము తెలిపిభరతుని అడిగెను 
"నాయన భరతా! రాజ్యము వదలి 
వచ్చితి వమి - సందేహముది. 


తల్లి మాటను కాదన లెక 

త౦ద్రీ- రాముని అడవుల కంపెను 
మారు పలుకక కోసలాత్మజుడు 
వన వాసమునకు సాగెను నాడు. 


అందిన రాజ్యము ఆఖరి వరకు 
అనుభవించగా కోరిక గలిగి 
అన్నకు ఆపద తెచ్చుట కొర్తక 
అడుగిడినావా! అడవుల లోన.” 


ముని మాటలకు భరతు డచ్చట 
నిలబడ లేక కుమిలి పోయెను 
అశ్రు ధారలతొ వందన మిడుచు 
గద్గద స్వరముతొ పలికెను మౌనితొ. 


“స్వామీ! మీరు త్రికాలజ్ఞులు. 
మీరుకూడ నామది తెలియకను 
దోషిగ నన్ను పరిగణింతురా- 
ఇక నే బ్రతుకుట వ్యర్థము స్వామీ! 


అయో ధ్యాకాండమ 


ఎ దోషము నే నెరుగను స్వామీ! 
కెక కొడుకుగా పుట్టుట తప్ప 

మరి యేదోషము ఎరుగను స్వామీ! 
కఠిన వాక్కులు వినలేనయ్యా. 


అమ్మ కోరికలు నేను ఎరుగను 
నేనా కోర్కెలు సమ్మతించను 
రామచంద్రుని పదములపై బడి 
ప్రసన్నునిగా చేసుకొందును. 


అన్నను అయోధ్య గొని పోవుట 
బయలు దెరితిని పురమును వదలి 
ఆ మహనియుడు ఎక్కడ గలడో 
వివరము తెలుపుడు మౌని సత్తమా! 


భరతుడు అటుల పలుకు చుండగా 
వశిష్ణమ హర్షి భరతుని విషయము 
భరద్వాజునికి విన్నవించెను 

అంతట పలి8ను భరద్వాజుడు. 


భరత కుమారా! అన్నను కొలచుట 
సత్పురుషులను అనుసరించుట 
ఇ౦ద్రియ నిగ్రహ మాదిగాగల 
సద్గుణములవి రఘుకుల సంపద. 


ఆ సద్గుణములు నీలో విరిసెను 
నిన్ను గాంచి నాకానందమగు 
నీదు మనస్సు నాకు తెలియును 
నీవు చెప్పగా విన నడిగితిని. 


అయో ధ్యాకొ ౦డము 183 


నీదుకిర్తి ఇల శాశ్వతమ్మగు నాయన భరతా! అన్నను గాంచగ 
నీదు భక్తి ఇల వెలుగు నిరతము రేపటి రోజున బయలు దేరుము 
సీతారాములు! లక్ష్మణ మూర్తియు నీ మంత్రులతో పరివారముతో 
చిత్ర కూటమున నున్నారయ్యా నేటికి నాదు అతిధ్యము గొను, 


కోర్కెలు తీర్చి రాకుమారుడవు 
నాదు కోరిక కాదనవలదు 
ముని మాటలకు భరతుడు భక్తిగ 
ఆరో జచ్చట ఉందుము అనెను. 


ప్రీరఘురాముడు॥ 
వ. 
9 1 భరద్వాజ విందు 
ససైన్యమ్ముగా బాతులతొ వచ్చిన బదులు పలికెను భరత కుమారుడు 
భరతుని కపుడు ఆతిథ్యమునిడ “ఆగమ సీమలొ సేనలు అడుగిడ 
భరద్వాజముని సంకల్పించగ కోలాహలము జరుగును స్వామీ 
వినయము నిండి భరతుడు పలికను. వన (ప్రశాంతతకు భంగము కలుగును.” 
“మౌని సత్తమా! అర్య వాద్యముల “ఈ వనభూమికి భంగము కలుగదు 
ఆదరించిరి ఫలముల నిడిరి నీ సేనల - హితులను రమ్మని చెప్పుము 
అంతకు మించిన సత్కారమ్ము ముని మాటలు వినిభరత కుమారుడు 
అడవిలొ చేసెడి అప్పులు ఎవ్వరు." "సేనల - హితులను రమ్మని చెప్పెను. 
. ఆమాటలకు మౌని పలికెను అగ్ని హో త్రము వుంచెడి గృహమున 
“నాయన భరతా! నాయందుగల భరద్వాజముని అడుగిడినాడు 
గొరవమ్మున పలుకుచుంటిలి అతిధుల౦ందరిని సత్కరించుటకు 
నేనేమిడినను తృప్తి నందెదవు. దేవతలందరి సాయము కోరెను. 
రాజకుమారా! నేటి రాత్రికి పూజా గృహమున ఆసీనుడయి 
మీ కందరకు విందు చేసెద ఆచమించెను - ఆపైనిష్టలొ 
నీ సేనలను అంత దూరమును ఎశ్వకర్మను మయుని పిలచెను 


ఉంగితి వెైమి రప్పించు మీట” వలయు గృహములు నిర్మించమని. 


184 


వరుణ కుబేర యమదివులను 
పిలిచి - వారిని సాయము కోరెను 
అగ్ని హో త్రుని - ఆహ్వానించి 
కార్య నిర్వహణ అప్పగించెను. 


భూమి మీదను నాకమునందున 
ప్రవహించేటి నదులను పిలచెను 

చెరకు రసముతో సమమగు జలములు 
మేలగు-మధువును ప్రవహించమనె. 


అహా - ఊహూ - అనెడి దేవతల 
అప్పరసలను - గ౦ధర్వులను 
పిలుచుక రమ్మని ఆదేశించెను 
అతిధి సేవలు చేయగ చెప్పెను, 


ఘృతాచి - విశాచి - మిత్ర కేశిలను 
హిమ - ఆలంబస - నాగ దంతులు 
అప్పరాంగనలందరి నపుడు 

అతిధి సేవలు చేయగ కోరెను. 


ధనపతి ఇంద్ర బ్రహ్మ దేవులను 

వారీ కొలువులో నర్తకి మణులను 
వారి గురువగు తుంబురు తోను 
వాయిద్యములతొ పంపగ కోరెను. 


ఓషధులకును అధిపతియైన 
చంద్రుని పిలచి భక్ష్య భోజ్యములు 
చోష్య లేహ్యములు వివిధ మధువులు 
ఆహారమ్మును సమకూర్చమనె. 


అయో ధ్యాకాండ, 


చక్కని పూలతొ మాలలమర్భ్చగ 
చ౦ద్రుని కోరెను భరద్వాజముని 
ఆ విధముగను తపో ధనముతో 
భరతుని సేనకు విందును చేసెను. 


ధ్యాన నిష్టలో భరద్వాజమునని 
దేవతల నట ఆహ్వానించగ 
వారందరును శీఘ్రమె వచ్చిరి 
వారి పనులలో నిమగ్నమైరి. 


మలయదుర్దర గిరి నెతాలతొ 
వాయుదేవుడు పరుగిడిరాగా 
పరిమలించెడి చల్లని గాలులు 
సెనలన్నిటికి హాయి గొలిపెను. 


పుష్ప వృష్టి కురిపించిరి సురలు 

దేవ దుందుభులు మోగె శ్రావ్యముగ 
సుర గంధర్వులు గానము చేసిరి 
అచ్చర కన్యలు నాట్యము చేసిరి 


విణా వేణుమృదంగ వాద్యములు 
తన్మయత్వమున ముంచి వేసెను 
ఒక్క సారిగా ధ్వనులు ఆగినవి 

అమోఘ దృశ్యము కనబడెనచట. 


విశ్వకర్మ నిర్మించినయట్టి 

దివ్య భవనము నిలచె ముందర 
ఆశ్చర్యాంబుధినందు మునిగిరి 
కలయా నిజమా అనిపించినది. 


అయో ధ్యాకాండము 


చదును చేసిన చక్కని నేలను 
వెడూర్యములు నిలములున్నటు 
పచ్చిక బయళులు నేత్ర పర్వముగ 
కనుపించినవి ఆ వన భూమిని. 


మారిడు - పనస - వెలగ - మామిడి 
మాతులు౦గ - మరి వుసిరి చెట్లును 
మధ్య మధ్యలో - అగుపించినవి 
దేవ మాయ అట కనుపించినది. 


ధనపతి వనము చైత్ర రధమ్ము 
వచ్చి వెలసెను ఆవన భూమిని 
ఒడ్డున నిలచిన తరు సంపదతో 
దివ్య నదులట ప్రవహించినివి 


రమ్యహార్యములు ప్రాసాదములు 
కరి తురగముల శాలలు వెలసెను 
ధవళ కాంతితో శో భిలునట్టి 

రాజ గృహమట నిలిచి వెలిగిను. 


పూల మాలలతొ సువాసనలతో 
ఐశాలమైన గదులతో నిండీ 

దివ్య శయనములు సదుపాయములు 
వంటకాలతో నిలచె గృహములు. 


భరద్వాజముని కోరిక మెరకు 
మంత్రి పురోహితు లనుసరించగ 
రాజ గృహమున అడుగిడి భరతుడు 
అమితాశ్చర్యము కూర్చెను భవనము. 


185 


శ్వేతఛ త్రముతొ వింజామరలతొ 
సింహాసన మట వెలుగుచున్నది 
అన్నను తలచి భరత కుమారుడు 
సింహాసనముకు ప్రదక్షి ణీంచెను. 


సాష్టాంగముగా ప్రణామముంచి. 
సచివులు కూర్చొను ఆసనమందు 
భరత కుమారుడు ఆసీనుడయె 
మిగిలినవారు కూర్చొని రచట. 


రాజసొధపు ముందు భాగమున 
పాయసమ్ముతో నది ప్రవహించెను 
నది కిరు ప్రక్కల రమ్య సదనములు 
అప్పటి కప్పుడు తయారైనవి, 


గృహముల నుండి అచ్చరకన్యలు 
ఆ భవనమునకు వచ్చి చేరిరి 
అరవై వేలు బ్రహ్మ పంపగా 
మెరపు తీగలై వచ్చిరి వారు. 


ఇరవె వేల అప్పరాంగనలు 
ధనపతి పంపగ వచ్చి చేరిరి 
ఇరవై వేల అచ్చర స్త్రీలు 
ఇంద్రుడు పంపగ వచ్చి చేరిరి. 


నారద- తుంబురు గోపుడు ముగ్గురు 
సంగీత నిధులట గానము చేసిరి 
అచ్చర కన్యలు రమ ణీయమ్ముగ 
నాట్యము చేయుట ఆరంభించిరి. 


186 


నందన వనము చైత్ర రథముల 
లభించునట్టి దివ్య సుముముల 
మూలలు అచ్చట కొల్లలు కొల్లలు 
నాక లోకమే దిగినటులుండెను. 


సేనలన్నిటికి ఆనందము నిడ 
తరువులు నాట్యము చేసిన వచట 
మారేడు మద్దెల మైయించగను 
తాళవృక్షము తాళము వేసెను. 


రావి తరువులు - నృత్యము చేసెను 


కానుగు - బొట్టుగు దేవదారులు 
కుబ్బ రూపుగల స్త్రీలుగ మారి 
ఆశ్చర్యమును కలిగించినవి. 


మల్లె - మొల్లలు సన్న జాజులు 
అందము లొలికే స్త్రీలుగ మారి 
ఆ సైనికులను ఆహ్వానించిరి 
భోజనమ్మునకు పిలచిరి వారిని. 


ఏడు మందికి తక్కువ కాక 
సు౦దర స్త్రీలు ముందుకు వచ్చి 
ఒక్కొక సైనికు నప్పుడు బిలచి 
చక్కగస్నానము చేయించిరట. 


కొందరు వచ్చి చక్కగ తుడిచి 
అలంకరించి మధువు నిచ్చిరి 
ఆనందముగా ఆ సైనికులు 
తమనే తాము మరచి పోయిరి. 


అయో ధ్యాకొ ౦డమ 


భరదా(జముని మహిమతొ నటకు 
కొందరు వచ్చి గజ తురగములకు 
ఒ౦టెలు - ఎద్దులు వాహనమ్ములకు 
అదరమ్ముగా మెతను బెట్టరి. 


మావటివాండ్రు అశ్వ రక్షకులు 
తనివి తీరగా మధువు త్రాగిరి 
ఒడలు మరచి ఆనందము న౦దిరి 
దివ్య భోగములు అనుభవించిరి. 


ఆ భోగములలొ మురిసి పోయిరి 
అయో ధ్యక౦0క రామని చె్సరి 
రాముని కొర్లక రామని పలుకుచు 
ఇచటే సుఖముగ నుందుము అనిరి. 


“భరత కుమారుడు సుఖముగ నుండును 
వనమున రాముడుసుఖముగ నుండును 
మన మిచ్చటనే ఉండిపోదము 

ఇంతకు మించిన స్వర్గము లేదు... 


ఆ విధముగను సైనికులందరు 
ఆనందముగా అరచు చుండిరి 


అతి రుచ్యంబగు పదార్థ౦బులు 
సంతుష్టిగ వారందరు తినిరి. 


దాసీ జనము పరిచారికలు 

నూత్న వస్త్రముల పరవ సంచుచూ 
విందు భోజనము ఆరగించిరి 
ఆకలి అనునది లెదు అచ్చట, 


అయో ధ్యాకాండము 


నెమలి, కొక్కెర మెక మాంసములు 
పెద్దపాత్రల నిండిన వచట 

అన్నపు రాసులు - పిండి వంటలు 
బంగరుభో జన పాత్రలుం౦డిను. 


శొంఠి కలిపిన పెరుగు ను౦చిరి 
కమ్మని పెరుగుకడవల నింపరి 
సుగంధ ద్రవ్యములన్ని వేసిన 
దిక్కని పెరుగునిండెను కడేవల, 


పెండి వంటలు సాయసాలు గని 
ఆ సైనికులు విస్మితులెరి 
అచ్చటి ఆవులు లేదనకుండా 
పితికిన కొద్దీ పాలను యిచ్చెను. 


తరువుల నుండి తేనెలు కారెను 
మైరయి మధ్యమున నిండెను బావులు 
సుగంధ ద్రవ్యము లన్ని వేసి 

నలుగు ఎండిన అమర్చినారు. 


పండ్లు తోముకొన కుంచె లుంచిరి 
మేన నలదుకొన చందన ముందిరి 
_ అలంకారముల కనువగు నట్టివి 
అతిధుల కొరక అమరి నచ్చట. 


RIE 


187 


నూత్న వస్త్రములు పాదరక్షలు 

శర చాపములు శిర స్రాణములు 
కవ చాదులును అమరె నచ్చట 
ఆసనమ్ములు శయ్యలు అమంను, 


తమతో వచ్చిన వాహనమ్ములకు 
చక్కని మేతను సద్ధపరచిరి 

చల్లని జలముల సరస్సు లచ్చట 

ఆ జంతువులకు ముదము గూర్చిను. 


స్వర్గ భోగములు అమరి యుండగా 
స్వప్న మమొ అనిపించుచుండ గా 
మేను మరచిన ఆనందముతో 

రాత్రి గడచిప్రాభాత మాయెను. 


అప్పరసలును గ౦ధర్వులును 
నది దేవతలు భక్తిగ వచ్చి 
భరద్వాజముని సెలవు నందుకొని 
తమ నెలవులకు సాగిపోయిరి. 


మధు పానముతో మత్తు నిద్రలో 

చందన చర్చలు హాయి గొలుపగా 
ప్రాద్దిక్కినను సెనికు లెవ్వరు 

మెలకువ రాక - నిద్రలొ నిండిరి. 

శి రఘురాముడు॥ 


9 2 రామ దర్శనమున్లకె భరతుడు-ముని ఆనతిగొని బయలు దేరుట 


రామ దర్శనము చేయు తొందరతొ 
మది పులకించి - రామ ధ్యాసతో 
ప్రయాణమ్మునకు సిద్దము చేసుకు 
మౌని దగ్గరకు భరతుడు వచ్చెను. 


పూజాదులను నిర్వర్తించుకు 
భరద్వాజముని ఆప్యాయముగా 
భరతుని గాంచి తన ఆతిథ్యము 
తృప్పనిచ్చెనా అనుచు అడిగను. 


188 


వినయము నిండి భరతుడు పలికను 
“మౌని పుంగవా! మీ ఆదరణ 
మరపురాని దివ్యానుభూతి యది 
మమ్మందరను తృల్ణ పరచినది. 


సుఖముగ విందును ఆరగించితిమి 
హాయిగ రాతిరి నిదుర పోతిమి 
వంత ఎంతయు లక వుంటిమి 

మీ దర్శనమున ధన్యుల మైతిమి. 


మౌని పుంగవా! సెలవు నొసగుడు 
రామచంద్రుడు వసించు తావు 
తమరు తెలిపిన శీఘ్రమె సాగెద 
రాముని చూడక మనసు నిలువదు.” 


భరతునిగా౦చి మౌని పలికెను 

“అదిగో! భరతా! కనుబడునట్టి 

నిర్జన కానన సమలొ నడచుచు 

రండు యోజనములటు సాగుముయా.! 


అచ్చట మీకు ఆనందము నిడు 
అందమైన ఒక అడవి కనబడు 
అడవి దాటగా అచ్చట గలదు 
చిత్ర కూటగిరి - రమణీయమ్మది 


గిరికి ఉత్తరమునున్న తరువులు 
విరగబూసి ఆనందము నిడును 
తరువుల ప్రక్కన మందాకిని నది 
నేత్ర పర్వముగ పరుగిడుచుండును. 


అయో ధ్యాకా ౦డు 


మందొకినికి చిత్ర కూటముకు 
మధ్యన పర్వత సానువులందు 
పర్ణశాల నీ కగపడు నచట 
సీతారాములు లక్ష్మణుడు౦దురు. 


దక్షిణ దిక్కు - నబుతి దిశలొ 
రెండు మార్గములు చేర్చు నచ్చటికి 
ఏ మార్గము నీ కనువుగ నుండునొ 
ఆలోచించి సాగుము నాయన.” 


భరతుని ఆనతి నందిన సేనలు 
బయలు దేరుటకు సిద్దము నున్నవి 
భరతుడు, తల్లులు ముగ్గురు వచ్చి 
మునికి భక్తిగా వందన మిడిరి. 


కృశించి పోయిన కొసల్యమ్మ 
సుమిత్ర ఊతము నందుకు నడచి 
ముని పదములకు నమస్కరించెను 
సుమిత్ర అంతట మొక్కెను మునికి. 


ముఖము చెల్లక కకాదేవి 

మునికి మొక్కిఅట నిలబడలేక 
ప్రదక్షిణించే నెపమున నడచి 
భరత కుమారుని వెనుక నిలచెను. 


భరతుని గాంచి మౌని పలికెను 
తల్లుల వివరము తెలియ బరచమని- 
అంతట భరతుడు చెంతనె వున్న 


- కౌసల్యమ్మను చూపుచు పలికెను. 


అయో ధ్యాకా ౦డము 


' ధర్మ దేవతగ కనబడునట్టి 
కృశించియున్న మహా సాద్వియ 
విష్ణుమూర్తిని అదితి కనినటు 
రామచంద్రుని కన్నది స్వామి! 


దశరథ ప్రభువుకు పట్టపు రాణి 
కౌసల్యమ్మ రాముని తల్లి - 
ఆమెకు ఊతగనిలచిన యట్ట 
పరమ సాధ్వి మా సుమిత్ర తల్లి, 


ఎవ్వరి వలన రామలక్షుణులు 
అడవుల పాల యిడుమల ను౦దీరొ 
దశరథ ప్రభువుస్వర్ష మేగెనో 
ఇంతటి దుఃఖమునాకు కలిగెనో - 


ఆమెయె- ఈమె నన్ను గన్నది 

అతి గర్విష్టి కోప ధారియు 
ఐశ్వర్యము వ అమిత కాంక్షీయై 
ఇంతటి దుఃఖము కోరి తెచ్చెను.” 


ఆ విధముగను గద్గద స్వరమున 


భరతుని గాంచి భరద్వాజమున 
ఆదరమ్ముగా పలికనప్పూడు 
“నాయన భరతా! నీదు తల్లిని 
దోషిగనీవు పరిగణించకు. 


దెవ (ఫేరితము గావున ఆమె 

అట్టి వరములు పతి నడిగినది 
రాముని వన వాసమ్ము వల్లను 

జగతి కంతయు సుఖము కలుగును. 


సురలందరికీ మనుజు లందరికి 
మేలు కలుగును అనుచు మహర్షి 
శుభాశీస్సులను అందచేయ గా 
మునికి మొక్కి వీడ్కోలు నందిరి. 


చతురంగ బలములు సాగ నప్పుడు 
ఘన మేఘములు క్రింద నడచినటు 
మహాగజములు తోచిన వచట 
వాహనమ్ములు బయలు దేరినవి. 


రాముని చూచే ఆనందములో 


కంటి నీటితో భరతుడు చెప్పెను కౌసల్యాది స్త్రీలందరును 

కోపావేశము ఎగసి పడగను ఉత్తమమైన వాహనమ్ములను 

బుసల సర్బమై రొప్పసాగెను. అధిరోహించిరి అతి శీఘ్రముగా. 
చందమామ వలె కాంతుల వెలిగే 


చక్కని పల్లకినెక్కిను భరతుడు 
గజ తురగములు రథములు నడువగ 
మృగములు పక్షులు బదరి వోయినవి, 


॥శీరఘురాముడు॥ 


CEE 


190 


93 


అయో ధ్యాకా౦ండమ 


రామాశ్రమము యొక్క ఉనికి తెలుసుకొను 


ప్రయత్నములు చేయుట 


చిత్ర కూటగిరి చేరుట కొరక 
వన మార్గమున సేనలు సాగెను 
ఆ సవ్వడికి మదపు టేనుగులు 
కలవర పడినవి పరుగు లెత్తినవి. 


జలధి పొంగి అట సాగుచున్నటు 
సేనలు అచట కనబడి నప్పుడు 
చాలా దూరము సాగిన సేనలు 
అలసి పోయినవి గమనము తగ్గను. 


రమణీయంబగు ప్రదేశమును గని 
వశిష్టమునితో పలికెను భరతుడు 
“ఓ గురుదేవా: అల్లదె గాంచుడు 
ఆనందము నిడు చిత్ర కూటము. 


మందాకిని నది పారుచున్న దది 
అదిగో! అచ్చట చిక్కటి వనము 
అచ్చట నున్న పర్ణశాలలో 
సీతారాములు లక్ష్మణుడు౦దురు. 


అనుచు ముదముగ మునికి చెప్పెను 
చె౦తని వున్న తమ్ముని గాంచి 

వన సౌందర్యము ప్రశంసించెను 
ప్రకృతి శో భను వివరించె నిటు. 


"గిరులను పోలెడి మదక రీంద్రములు 
గిరి ప్రదేశమును త్రొక్కి వేయుచు 
నడువగ - కొండలు పిండై పోయి 
నడకరువీలగు బాటలేర్పడి. 


వర్షపు చినుకుల తలపించుచును 

పొగడ పూలవి రాలుచున్నవి 

మన సేనల గని - మృగములు, పక్షులు 
రోలా హలముగ పరుగిడు చున్నవి. 


నల్లని మబ్బుల పోలెడి కురులను 
వికి దువ్వి ముడి వేసిఅక్కడ 
పూల చెండును అమర్చుకొన్నటు 
కొమ్మల చివరపూవులు తోచెను. 


ఈ వన మిప్పుడు జన సందడితో 
అయోధ్య అన్నటు తోచుచున్నది 

ఎగసిన ధూళిని ప్రక్కకు విసరి 

పవనుడు ముదమును గూర్చుచు౦డెను. 


అనుజా! గనుము - రాముని చూడగ 
ఆత్రుత కలిగిన రథ సారథులు 
అమిత వేగమున తోలుచుండిరి 
నెమళ్ళు భయపడి పరుగిడు చున్నవి. 


రాముని చెంతకు చేర్చిడి బాట 
స్వర్గ పథముగా తోచుచున్నది 
తాపసోత్తముల నెలవది అన్నటు 
చక్కని జింకలు తిరుగు చున్నవి. 


సేనలు యిచటే విడిది చేయవలె 
యోధులు కొందరు ముందుకుసోయి 
సీతారాములు లక్ష్మణ మూర్తియు 
ఎచ్చట గలరో తెలుసుకు రావలె. 


అయో ధ్యాకాండము 


భరతుని ఆనతి నందిన యోధులు 
అన్వేషించి - ఆ వన భూమిని 
దూరముగా నొక ప్రదేశమ్మున 
పొగ ఎగసినది - చూచిరి వారు. 


భరతుని చేరి చెప్పిరివారు 
“నిప్తులేక మరి పొగరాదు కదా! 
తప్పక రాముడు వుండును అచ్చట 
లేదా వుందురు తాపసోత్తములు. 


10] 


ఆ తాపసులను భక్తిగ అడిగిన 
సీతారాముల వివరము తెలియును” 
ఆ మాటలతో భరతుడు సరియని 
సేనల నచ్చట వుండగ చెప్పెను. 


వశిష్ట మునితో సుమం౦ంత్రు మం త్రితొ 
ఆ ప్రదేశమును చూచి వత్తమని 


ధూమము ఎగసెడి దిక్కును గాంచి 
పరిశిలించి చూచెను భరతుడు. 


॥శ్రిరఘురాముడు॥ 


HR 


0 4 సీతారాములు చిత్రకూట సౌందర్యము తిలకించుట 


చిత్ర కూటమున పర్ణశాలలో 

నెల దినము లవి గడిచి పోయినవి 
ప్రకృతి శోభను తిలకించుచును 
పరవశమ్మున రాము డుండిను. 


సతాదేవికి ఉల్లాసమది 
కలిగించుటకు ఆవనమందు 

గిరి ప్రదేశముల సౌందర్యమును 
చూపగ రాముడు బయలు దేరెను. 


ఇ౦ద్రుని వెంట శచీ దేవివలె 

రాముని వెంట సీత నడచినది 

గిరి సోయగమును చూచుచు నడచిరి 
రాముడంతట పలికెను సీతతొ 


“సీతా! ఈగిరి శోభల గాంచగ 
రాజ్యము పోయిన దిగులే లేదు 
హితులకు దూరము గుర్తుకు రాదు 


పులుగుల సందడి మదికి హాయి నిడు. ' 


ధాతువులున్న గిరిశిఖరములు 
నింగి తాకునటు ఎదిగి యున్నవి 
వివిధ వన్నలళొ గిరులు వెలిగను 
తారాకాంతుల శో భఠొ నున్నవి. 


ఓ వెదేహ! ఇచటి పోషము 

క్యూర జంతువులు - సాధు జంతువులు 
వైరము లేక ఒకటిగ నున్నవి 

కలసి హాయిగా బ్రతుకు చున్నవి, 


కొండ చరియలో! చిక్కగ పెరిగిన 
నేరేడు - మామిడి - వేగిస చెట్లు 
లొద్దుగు - పనస - చండ్ర వృక్షములు 
బొట్టుగు చెట్లు ఎరు మద్దులును. 


మంకన పొగడ - ఉసిరి చెట్లును 
మారేడు తరువులు అరటి చెట్టును 
పూవుల కాయల శో భగ నున్నవి 
వెదురు పొదలవి నిలచి యున్నవి. 


192 


విద్యాధరులు కిన్నెర లిచ్చట 
అనందముగా నుండిరి గనుము 
భార్యా భర్తలు అన్యోన్యము గా 
విహరించుటకై వచ్చిరి ఇటకు. 


జల ప్రవాహము జారు చుండగా 
నిలిచిన యట్టి ఈ పర్వతము 

మద జలమ్మును కారుచు నున్న 
మదపు టినుగును గుర్తుకు తెచ్చును. 


పూలపుప్పాడి గుబాఠింపులతొ 
మలయమారుతము హాయి గూర్చిను 
ఈ ప్రదేశపు సోయగమ్ములకు 

మురిసి పోదురు గాంచిన జనులు, 


లక్ష్మణమూర్తి సేవలు చేయగ 
నా యిల్లాలువు నాతోనుండగ 
దిగులు లేక నే నుందును ఇచట 
వత్సరమ్ము లవి లెక్క తెలియవు. 


ఈ ఆనందము లభించు చుండగ 
భరత కుమారుని దశరథ ప్రభువును 
సంతస పరచే రీలు కలిగినది 


అయో ధ్యాకాండము 


సీత్రా! నీవీ వనవాసములో 

మనసుకు హాయిని పెంచు కున్నచో 
వనవాస ఫలితము జన్మాంతమున 
అను భవించెడి యోగ్యత కలుగును. 


గిరి శిఖరములు ఓషధులుండి 

రాత్రి యందు అవి వెలుగుచుండగా 
అగ్ని శిఖలవలె అగపడు చుండును 
నేత్రోత్సవము చేయు చుండును. 


నేల చిల్చుకొని చిత్రకూటగిరి 
ఉద్భవించినటు అగపడు చున్నది 
అందు వల్లనే ఈగిరి ఇంతటి 
రమణీయముగా నిలిచి యున్నది. 


అమరావతిని అలకాపురిని 
మానసా సౌొగంధ, సరస్సుల మించి 
ఉతర కురు దేశమ్ముల రాదని 
చిత్ర కూటగిరి సొగసు లీనినది 


దేవి! నీతో పదు నాల్గేండ్లు 
నియమ నిష్టతో కాలము గడిపి 
రాజ ధర్మమగు రాజ్య సాలనము 


వనవాసమిది మేలయినది గద! చేయుదు ననుచు. రాముడు చెప్పెను. 
|శ్రీరఘురాముడు॥ 

wh 

9 5 సీతారాములు మందాకినినది అందము తిలకించుట 

చిత్ర కూటగిరి వర్ణన చేయుచు సీత అందములు నదితో పోల్చుచు 

మందాకిని తటి చేరిరి వారు ముదము గూర్చుచు పలికెను రాముడు 

నది సోయగమును రామచంద్రుడు “ధనపతి సరస్సు సౌగంధిక మన 

సీతాదేవికి చెప్పుచుండెను. వెలసిన దిచ్చట ఈ మందాకిని. 


అయో ధ్యాకా ౦డము 


మృగ సమూహములు నీరు త్రాగుచూ 
కలచి వేయగా - బురద నిండెను 
మందాకినిని గాంచిన మనసు 
స్నానము చెయగ ప్రోత్సాపాందును. 


సుందరి గనుముటు - తపోనిష్ణులు 
ప్రార్జన, జపముల- లోక బాంధవుని 
స్తోత్రము చేయుచు నున్నారచ్చట - 
దివ్య తిర్ణముల స్నానము పుణ్యము. 


నదికిరు ప్రక్కల నిలచిన తరువులు 
గాలికి ఊగుచు నాట్యము చెయుచు 
పూలను నదిలో జల్లుచున్నవి 

నదిశొ భను గని తరువులు ఆడెను. 


ఇసుక తిన్నెలు అమరి నందముగ 
పూలగుత్తులు రదలుచున్నవి 

ఈ సోయగము సగము జారిన 
మగువ వలువగా తోచుచున్నది. 


193 


విజితేంద్రియులగు తపోనిధు లిట 
స్నానము చేయగ వారి తపస్సుల 
జలము పవిత్రత సంతరించు కొని 
పుణ్య జలముతో వారుచున్నది, 


ఓ జవరాలా! అనందముగా 

జలక మాడగా రమ్ము - నిన్నుగని 
మృదువుగ మెరసే ని కరములు గని 
ఎట్టి తామరలు సగ్గు పడును గద. 


చిత్ర కూటము అయోధ్య అనుకో 
మందాకిని నది సరయూ అనుకో 
అడవి మృగములు జన సమూహముగ 
మదిలో తలచి - ముదము నందుము. 


నన్నిడ బాయని అర్జాం౦గిఏ నువు 
మాటమీరని తమ్ముడాతడు 
నాకు లభించిరి నా భాగ్య మిది 
లోటు అన్నది లదు నాకిక. 


నదిలో స్నానము సుఖము గూర్చును 
నిటిని త్రాగి వెరము లుండక 
అన్యోన్యముగా జంతువు లుండును 
అనుచు రాముడు చెప్పెను సీతకు. 


Hh 


(శిరఘురాముడు॥ 


9 6 సేనతో వచ్చు భరతుని అంతము చేసెదనని- లక్ష్మణుడు 
ఆవేశముతో పలుకుట 


ప్రకృతి శొభను తిలకించుచును 
పర్వతాలలో విహరించుచును 

నది సొగసులను గనుచు ముదముగ 
ఆశ్రమమ్మునకు చేరిరివారు. 


వన భోజనము రుచులు చెప్పుచు 
_ రామచంద్రుడు సీతాదేవియు 

భోజనమ్మును చేయుచుండగా 

వనమున సవ్వడి వినవచ్చినది. 


194 


చిక్కని ధూళి నింగి కగసెను 

మహా ధ్వనులని వినవచ్చినవి 

వనము నందలి మద కరీంద్రములు 
భయముతొ పరుగిడు సవ్వడి విన బడె. 


కోలాహలమును వినిన రాముడు 
తమ్ముని పిలచి చెవ్నిను అపుడు 
“వేటాడుటకు- రాజు లెవ్వరో 
అడవికి వచ్చిన చందము తోచును. 


మృగములు, భయపడి, పరుగిడు, చున్నవి 
పక్షులు సైతము కదలక నిలచెను 
విషయము తెలియుము లక్ష్మణమూర్తీ”! 
అనుచు రాముడు చెప్పిన యంత, 


లక్ష్మణమూర్తి చెంతనె ఉన్న 

ఎత్తగు తరువును ఎక్కి చూచెను 
ఉత్తర దిక్కున - గజ తురగములు 
రథములు వచ్చుట కనుపించనది. 


నిశితముగా నట చూచిన యంత 
చతురంగ బలములు ఉన్నటు తోచెను 
అచ్చట నుండే రాముని పిలచెను 
శర చాపములు గ్రహించ మనెను. 


“అన్నా! రామా! సీతాదేవిని 

ఆ గుహలోనికి పంపుము యిపుడే 
కవచాదులను ధరించి నిలబడు 
పోరుకు సంసిద్దుడవై యుండుము” 


అయో ధ్యాకాండవ 


రాముడంతట తమ్ముని అడిగెను 
వచ్చెడి సేనలు ఎవరివి అనెను 
లక్ష్మణమూర్తి గతము తలచుచు 
క్రోధ వశుడయి పలికి రామునితొ. 


“అన్నా! రామా! కైక వరముతో 
రాజ్యము దొరికిన భరత కుమారుడు 
అడ్డులేక తను రాజ్య మేలుటకు 
అంతము చేయగ వచ్చు చుండెను. 


కోవిదార ధ్వజమది కన బడెను 

మంగళ కరమగు “'విటపీ” ధ్వ్యజమును 
సెనికులదిగో తెచ్చుచుండిరి 
ఉత్సాహముగా నున్నవి సేనలు.” 


చూపులతోనే సేనల కాల్చుచు 
పలికెను అపుడు లక్ష్మణమూర్తి 
"ఎవ్యని వలన మన ముగ్గురకు 
కష్టము కలిగెనొ వాడే వచ్చెను. 


విర పుంగవా! ఎవ్వని వలన 
రాజ్యము నికు లభించ లేదో 

వాడే భరతుడు - వచ్చు చుండెను 
వాడు వధ్యుడు - వదలను నేను. 


మనకపకారము చేసిన వానిని 
చంపుట వలన దోషము రాదు 
ధర్మ దూరుని చంపగ వలెను 
ఆ పని ఇపుడే చెతును నేను. 


అయో ధ్యాకా ౦డము 


ఘనమగు తరువును కరివిరిచినటు 
వానిని చీల్తును - కెక ఎడ్సును 


195 


గడ్డివామును కాల్చినట్లుగా 
శరముల చీల్చెద వచ్చెడిసేనను 


భరతుని చంపి కెకను చ౦ంపవెద ఈ గిరిప్రాంతము నెత్తురు మయమగు 
వీడను నేను వారీ హితులను క్రూర మృగములకు తిండి దొరకును. 
మూరిగ నిలచిన పాపము కెక అన్నా రామా! సేనలందరితొ 
భూమి మీద మరి మిగులనీయను భరతుని కూల్చి నా శౌర్యముతో . 
నా కోపమును - అవమానములను శర చాపమ్ముల బుణము తీర్చెద 
అణచినాను అవి ప్రజ్వరిల్లినవి అని కోపముతో పలికి లక్ష్మణుడు. 
శి రఘురాముడు 
ht (శంఖు | 


9 / 


ఆవేశముతో పలుకుచు నున్న 

తమ్ముని గాంచి రాముడు పలికెను 
“సోదర లక్ష్మణ! భరత కుమారుడు 
ధనుర్ధరుడును ప్రాజ్జుడు- వినుము. 


భరతుడు స్వయముగ వచ్చు చుండగా 
ధనుర్పాణముల అవసర మేమి 

తండ్రి మాటపై రాజ్యము నేలెడు 
తమ్ముని చంపిన అపకీర్తి కదా. 


" పోరున నీవు భరతుని చంపి 
రాజ్యము నొసగిన ఎలు కొందునా! 
హితులు చావగా వచ్చిన రాజ్యము 
విషభక్ష్యముగా నెంచెద నేను. 


ధర్మార్థ కామములు- రాజ్య పాలనము 
కోరను నేను - సోదర వినుము 

మీ సౌఖ్యముకై కోరెద వాటిని 

నా ఒక్కనికై కోరను వేటిని. 


శ్రీరాముడు లక్ష్మణుని శాంత పరచుట 


లక్ష్మణమూర్తి! నమ్ముము ఇదిగో 
శపధము చేసి పలుకు చుంటిని 
నాసోదరులను సుఖ పెట్టుటక 
రాజ్య పాలనము చేయగ కోరితి. 


ఓ సౌమిత్రీ! భూమి నంతను 

నా భుజ బలమున జయించ గలను 
కానీ వినుము - ధర్మవర్తిని 

ధర్మ మార్గమున కోరెదనన్నియు. 


అధర్మమ్మున అమరత్వ మది 
లభించినను నే నొల్లను వినుము 
నా సోదరులకు లేని సుఖమ్ము 
ఎంత మాత్రము నేను కోరను. 


నా సోదరులకు అందని సౌఖ్యము 
నాకు లభించిన - దానిని కాల్సెద 
లక్ష్మణమూర్తీ! శాంతిగ వినుము 
ప్రాణము కన్న మిన్న భరతుడు. 


106 


భాతృ వత్సలుడు ధర్మ చరితుడు 
మనము వనమునకు వచ్చుట వినిన 
భరతుని హృదయము పగిలి యుండును 
దుఃఖ జలధిలో మునిగి యుండును. 


కోపము నిండి భరత కుమారుడు 
తల్లి కకను తిట్టి యుండును 
తండ్రి సమ్మతితొ పరి వారముతో 
నను గొనిపోవగ వచ్చు చుండెనో. 


అయోధ్య చేరిన భరత కుమారుడు 
మనలను గనుటకు వచ్చుట సరియగు 
రాకపోయినచొ దుష్టబుద్దియగు. 
మనకపకారము చేయడు అతడు. 


ఓ సౌమిత్రీ! ఎపుడైనా మరి 
నీకపకారము భరతుడు చేసెన? 
నీవలె భరతుడు ఇంతటి వరకు 
ఇంత భయముతో పలికి ఎరుగడు. 


ఓ సోదరుడా! శంక వదలుము 
భరతుని నీవు తిట్టినచో మరి 

నన్ను తిట్టినటు భావించిదను 

మన సోదరుడు భరత కుమారుడు. 


ఆపద కంతకు కారణ మనుచు 
తండ్రిని తమ్ముల చంపి వేయుటది 
పాయమైన పని లక్ష్మణమూర్తీ! 

నేనా పనిని చేయగలేను. 


అయో ధ్యాకొండమ 


రాజ్య విషయమున నీవు పలికినచొ 
రాజ్యము నీకు ఇమ్మని చెప్పిద - 
మరు మాటాడక రాజ్య పాలనము 
భరతుడు నీకు అప్పగించును.. 


ఆ విధముగను అన్న పలుకగా 
సిగ్గుతొ కృంగను లక్ష్మణమూర్తి 
సౌమిత్రికి మరి స్వార్థము లెదు 
రామ సేవ పరమార్థ మాతనికి. 


సెనతొ భరతుడు వచ్చుచుండగా 
ఆషద ఎదో తెచ్చు ననుకొని 
శంకతొ-పలికను మది కలవరమున 
రాముని పలుకుల శంక అణగిను. 


లక్ష్మణు డంతట అన్నతొ పలికెను 
“అన్నా! మనలను చూచుట కొరక 
త౦డ్రియె ఇటకు వచ్చు చుండెనో - 
విషయము తెలియక పలికితి నటుల.” 


ఆ మాటలకు రాముడు సలికను 
ని ఆలోచన సరియగునేమో 
మనల నయోధ్యకు గొనిపోవుటకి 
ఆ వచ్చెడిది తండ్రి ఎమో మరి! 


సీతనైనను పురముకు గొనిపో 
యోచనతోను వచ్చుచుండెనో 
లక్ష్మణా గనుము తురగము లవియే 
నాయన గారివి - వచ్చుచున్నవి. 


అయో ధ్యాకాండము 197 


నాయనగారు అధిరోహించెడి శ్వెత ఛత్రము లేక పోవుటచె 
శత్రుంజయము ఎనుగు అదిగో మదిలో ఎదో సందియమొదవెను 
కానీ సోదర లోక వంద్యమగు తరువున దిగుము లక్ష్మణమూర్తీ!”” 


శ్వేత ఛత్రము అగుపడలేదు. అనగా తమ్ముడు తరువును దిగెను, 


చిత్ర కూటగిరి ప్రదిశమ్మునకు 

కొంత దవ్వులో సెనలు కనబడె 
చతురంగ బలములు విదీసి యుండుట 
రామలక్ష్మణులు చూచిరి అపుడు, 


LER 
9 ర శ్రీరాముని తలంపులతో భరతుడు అశ్రమమ్ముకె వెదుకుట 


(శిరఘురాముడు॥ 


క్షణ మొక యుగమె రాముని చూడక - 


ఆశ్రమ ప్రాంతపు ప్రశాంతి యంతయు | ము 
మది నిలువదయా! నిద్దురరాదు 


చతురంగ బలములతొ దూర మగునని 


దాని వలనను రామచంద్రునికి 
బాధ కలుగునని భరతుడు తలచెను. 


దూరము నంది బలములనిలపి 
రామా శమమును వెదకుట కొరకు 
నిర్ణయి౦చుకొనె భరత కుమారుడు 
రామ దర్శన కాంక్ష నిండెను. 


= తమ్ముని గాంచి పలికెను భరతుడు 
“సోదర వినుము! మన మందరము 

కాలి నడకనే ముందుకు సాగి 

ఆశ్రమమ్మును కనుగొన వలెను. 


గురువులు, మంత్రులు, పౌర ముఖ్యులు 
విప్రోతములు వెంబడి వత్తురు 
బోయ వాండ్రను తీసుకురమ్ము 
నిషాదులతొ మన గుహుడు వచ్చును. 


పద్మ పత్ర నేత్రమ్ముల రాముని 
సుందర వదనము గాంచిన ముదమగు. 


రాజలక్షణ శో భితు డతడు 

రాజ్య రక్షణకు సమర్దుడాతడు 
ధ్వజము, వజ్రము, అమృత కలశము 
అరికాళ్ళ రేఖలుగ అమరి యున్నవి. 


కమలము మరియు అంకుశమ్ములు గ 
అరికాళ్ల రేఖలు శొభిలుచున్నవి 

పితృ పితామహు లేలిన కోసల 

ఎలెడి అర్హుడు రామచంద్రుడు. 


పురుషోత్తముని అయోధ్య రాజుగ 
అభిషేకించే ఘడియ వరకును 

నామది నున్న వ్యధ తొలగదయా! 
రామ దర్శనము ఊపిరి నిచ్చును. 


198 


నిరతము రాముని ముఖ బింబమును 


అయోధ్యాకా ౦డము 


రామచంద్రుని ప్రార్థించుటకు 


గాంచు లక్ష్మణుడు ఎంతో ధన్యుడు యోగ్యముగా నెటు మాటాడుటయో 
అడుగుల నడచిన పరమ పతివ్రత అన్న యుక్తికి తగిన యుక్తిగా 
జనక నందిని పవిత్రురాలు. ఎటు మాటాడుటొ ఊహంచుచును 
చైత్ర రథమును వదలి- కుబేరుడు అశ్రమమ్మును వెదకుట కొరకే 
నందన వనము చేరినట్లు గా నడచి నడచి ఆ భరత కుమారుడు 
అయోధ్య వదలి- రామచంద్రుడు ఎత్తుగ ను౦డి విరగ బూసిన 
చిత్ర కూటము వచ్చి చేరెను. సాలవృక్ష మొక దానిని ఎక్కెను. 
క్రూర మృగములతొ నిండిన ఈ గిరి దగ్గరలోనే కంటి ముందర 
రామచ౦ద్రుని రాక చేతను అన్న ఆశ్రమము కనుప౦చినది 
హిమవన్నగముగ పవిత్రమైనది - ఆశ్రఘుమ్ములొ అగ్ని హో త్రమున 
ఆది దంపతుల నివాసమది కద. ఎగసెడి ధూమము గాంచెను భరతుడు. 
రామా శ్రమము ఉనికి చెప్పగా 
పరవశించిరి వచ్చినవారు 


సంద్రము నుండి ఒడ్డుకు చేరిన 
తన్మయత్వమున భరతు డుండెను. 


99 


వెంబడి వచ్చిన వారిని భరతుడు 
వెనుకకు పొమ్మనిచెప్పి అంతట 
తల్గులనటకు తోడ్కొని రమ్మని 
వశిష్టమునిని ప్రార్థన చేసెను. 


తమ్ముడైన తన శత్రుఘ్నునితో 

రామ భక్తుడగు గుహునితొ కలసి 
రాముని చూడగ ఆత్రము నిండి 
పరుగిడు నట్టుగ నడచెను భరతుడు. 


1శ్రీరఘురాముడు॥ 


LIRR 
శ్రీరామ భరతుల సమాగమము 


సుమంత్రుడున్ను మంత్రు లందరు 
భరతుని ఎనుక నడచు చుండిరి 
రామ ధ్యానమున నడచు చుండగా 
రామాగ్రవ మది కనబడి వారికి. 


తాపసోత్తముల ఆశ్రమముమ్మలకు 
మధ్యలొ రాముని ఆశ్రమ మున్నది 
ముని ఆశ్రమమును పోలి యున్నదది 
మంగళ కరముగ తీర్చి యున్నది. 


అయో ధ్యాకాండము 


అగ్ని హో త్ర గృహ మమరి యున్నది 
వచ్చినవారు విశ్రమించు టకు 
మంటపమ్ముల వసతి యున్నది 
పూలు- సమిధలు ఉన్నవి అచట. 


చలిగాదుకొన ఎడకలున్నవి 
దారి తలియుటకు అచటి తరువులకు 
వల్కలమ్ములు - దర్భలు రట్టరి 


మునివాటిక యది ముదముగ నున్నది. 


ఆ ప్రదేశమును గాంచిన భరతుడు 
భరదా(జముని చెప్పన స్థలమని 
మందాకిని అట ఉండును అనుచు 
చెంతనున్న తన తమ్మునితో నని. 


ఆ మార్గమున నడువగ నెంచిరి 

కాని అచ్చట మద గజమ్ములు 
పొడుచు కొనుచును నేలను త్రొక్కుచు 
మార్గము నంతయు కలచి వేసినవి. 


శత్రుఘ్నునునితో భరతుడు పలికెను 
. “అదిగొ సోదర! హోమ ధూమము - 
అచ్చట నున్న ఆశ్రమమ్మున 

బుషివలె రాముడు కూర్చొని యుండును. 


ఇపుడే మనము రామచంద్రుని 
దర్శించెదము * అనుచు నడచుచు 
మందాకిని నది దరికి చేరిరి 
భరతుడు పలికను వారితో నట. 


''పుడమిని ఎలగ యోగ్యుడు రాముడు 
పురుషోత్తముడు ఈ వన సమలొ 
మునివల ఉండిను ఆశమమం౦దు 
నా జన్మమది వ్యర్థ జన్మము. 


ద్యుతి మంతుడు శ్రీరామచంద్రుడు 
లోక నాధుడగు శ్రీరఘురాముడు 
నా వల్లనె తన సుఖములు వడి 
అడవుల వాలా ఇడుముల బడెనను 


అప కీర్ణియది నాకు వచ్చినది 
అసువృలతో నే నుండుట తగదు 
అన్న వాదముల సాష్టాంగ పడి 
వేడు కొందును కోరిక తీర్చగ, 


వదిన పదములకు నమస్కరింతును 
లక్ష్మణు పదములు పట్టు కొందును 
ప్రసన్నులుగను చేసుకొనుటకు 

శక్తి వంచన లేక వేడెద.” 


ఆ విధముగను భరతుడు చెప్పుచు 
దుఃఖ భారమున బరువుగనడచుచు 
ముందుకు సాగెను- చూచె నాశ్రమము 
రాముడు వసించు పర్ణశాల యది. 


ఎత్తుగ ను౦డి బశాలమైనది 

తొటి - మద్ది- ఇనుమద్ది ఆకులతో 
వై భాగము నిర్మించి యున్నది 
పూజాగృహమున దర్భలు పరచిరి, 


200 


ఎంతటి శత్రువు నైనను త్రుంచే 
దివ్య ధనుసులు రండు ఉన్నవి 
వ్రేలాడుచును పర్ణశాలలో 

ఉన్న ధనుసులఎ అతి బరువెనవి. 


వజ్రాయుధమును పోలిన యట్టి 
ఘన చాపములవి కనబడుచున్నది. 
కాంతుల వెలిగే రవికిరణములుగ 


అమ్ముల పొదులలొ శరములు భాసిల, 


భో గవతినిగల సర్పము లన్నటు 
అశరములవి భయము గొలుపునవి 
తళతళ మెరిసే ఖడ్గములున్నవి 
చేతి కవచములు తొడుగు లున్నవి. 


అంగుళీ త్రాణము లగ పడుచున్నవి. 
పర్షశాలయది అజేయమైన ది 
సింహములున్న గుహవలె వుండెను 
ఈశాన్యములో హోమ మున్నది. 


పుణ్యమూర్తి వసియించు ఆశ్రమము 
పుడమి పునీతము చేయు ఆశ్రమము 
'ఫరవశమ్ము కలిగించు ఆశ్రమము 
పలుకరించుచు నున్నటు లున్నది. 


భరత శత్రుఘ్నులు మిగిలిన వారు 
ఆశ్రమమ్మున అడుగు బెట్టిరి 
జటాధారియై తేజము నిండిన 


రాముని గాంచెను భరత కుమారుడు. 


అయో ధ్యాకాండము 


మునివలె కూర్చొనియున్న రాముని 
మరిమరి చూచెను భరత కుమూరుడు 
ఆ మహనీయుడు రామచంద్రుడని 


నిశ్చయమ్మునకు భరతుడు వచ్చెను. 


పద్మప త్ర నేత్రమ్ముల రాముడు 
సింహతుల్య పరాక్రమ వంతుడు. 
భూమి నంతటిని ఎలగ యోగ్యుడు 
మహాబాహుడు ధర్మబద్దుడు. 


జింక చర్మము మేన నమరెను - 
వల్కలాలను కట్టుకు - మునివలె 
దర్భలపై పద్మాసనమ్మున 

ధ్యాన నిష్టలో రూర్చొని యుండెను. 


సీతాదేవియు లక్ష్మణ మూర్తియు 
ప్రక్కన కూర్చొని రాముని కొలువగ 
శాశ్వతమైన బ్రహ్మ దేవునిగ 
భాసిల్లెను శ్రీ రామచంద్రుడు. 


ధర్మ మూర్తియగు రామచంద్రుని 
భరతుడు గాంచి పరుగున పోయెను 
ఆపలేని దుఃఖమ్ము వచ్చెను 

అతి కష్టముతో నిలబడె నచట. 


సభా మధ్యమున యోగ్యులు కొలువగ 
కొలువు తీరు శ్రీరామచంద్రుని- 

వన్య మృగములు ఆ వనభూమిలొ 
కొలుచుచుండ గని దుఃఖీల భరతుడు. 


అయో ధ్యాకొండము 


ఉత్తమమైన వస్త్ర భూషలు 
అమరెడి మేనున వల్కలమ్ములవి - 
పూల మాలలళతొ శో భిలు శిరము 
జటలు తీర్చి అట కనబడుచున్నది. 


చందన చర్చలనందిడి మేనున 
విభూతి రేఖలు మెరయుచున్నవి 
యజ్ఞ యాగములు చెయ నర్హుడు 
వనవాసమ్ము చేయవచ్చెను. 


మహిమాన్వితుడగు రామచంద్రునికి 
కష్టములన్ని తనవలవేనని - 
'“ఘనమగు పేరును గడించినాను 
బ్రతికి నేను సాధించెడిదేమి.” 


అటుల తలచుచు శోక వశుడయి 
దుఃఖ జలధిని మునిగి యుండెను 
చెమటతొ మేను తడిసి పోయెను 
తన ఉనికిని తా మరచి పోయెను. 


కన్నుల నిండుగ అశ్రువు లుండగ 
అడుగిడలేక అనుంగు తమ్ముడు 
కరముల నెత్తి కరుణ కలుగగా 
-పూజ్యుడా! యని పలికెనప్పుడు. 


201 


గొంతు పెగలదు మాటలు రావు 
మదిలో వేదన కాల్చుచున్నది 

హృదిలో బాధ అడుగిడ నీయక 
సాష్టాంగ ప్రణామము చేసెను భరతుడు. 


రోదించుచును శత్రుఘ్నుడట 

రామ పాదముల వ్రాలి నప్పుడు 
రాముడు ప్రయముగ తన సోదరులను 
లేవదీసెను గుండియ కలిపెను. 


భగచక్రములో రవి చంద్రులను 

శుక్రుడు బృహస్పతు లిద్దరు కలియుట 
తలపంచునటు - గుహుడు సుము౦త్రులు 
రామ లక్ష్మణుల కలసిరి అపుడు. 


అన్నదమ్ముల కలయిక గాంచి 
అనురాగ వారిధి ప్రవవబాంచగను 
ఆప్యాయత యను పూలు విరియగ 
శోభ లినినది రామా శమము. 


నయనా నందము కలిగించినను - 
హృదిలో వెదన రగిలించగను 
ప్రక్కన ఉన్న తాప సోత్తములు 
కంట నీరిడి దుఃఖము నిండిరి. 


రామ భరతుల సమాగమమ్ము 
రమ్యమైన ఒక చిత్రముసుమ్ము - 
భక్తి నిండిన గుండె లోపల 
భద్రముగానది నిలమ నిరతము. 


RE 


॥శిరఘురాముడు॥ 


202 


అయో ధ్యాకా ౦డము 


100 కుశల ప్రశ్నల వంకతో-రాముడు రాజనీతి బోధించుట 


కృశించి పోయిన దేహముతోను 
పాలిపోయిన వదనముతోను 
యుగాంతమ్మున హన తేజుడగు 


సూర్యుని బోలిన భరత కుమారుడు. 


జటా వల్కలములమరి యుండగా 


సాష్టాంగముగా ప్రణామమిడగ 
భరత కుమారుని చూచిన వెంటనె 
గుర్తు తెలియక పోయె రామునికి. 


గుర్తుపట్టన వెంటన రాముడు. 
లవనెత్తి తన అనుంగు తమ్ముని 
కౌగలించుకొని శిరసు మూర్కొని 


తన ఒడియం౦దు కూర్చొన బొట్టుకు. 


“నాయన భరతా! కుశల మేకదా 
కారడవికి నువు వచ్చితి వేమి 
నాయన గారు ఎచ్చట ఉండిరి 
వారిని వదలి వచ్చుట తగునా - 


నిన్ను గాంచి బహుకాలమైనది 
నన్ను చూడగా వచ్చితి వీవు 
గుర్తు తెలియనటు మారిపోతివి 
ఇంత దూరము ఎల వచ్చితివి. 


రాజ సూయము అశ్వమేధము 
యజ్ఞ యాగములు చేసిన యట్టి 
ఆడి తప్పని పరమ ధార్మికుడు 
నాయన గారు కుశలమే కదా! 


త౦డ్రి సేవలు చేయుచు౦టివా 
నాయన భరతా! దుఃఖతీష్పుడె 
తండి గారు పరలోక మేగిరా! 
వారుండగ నువు వచ్చుట తగునా. 


కౌసల్యన్ము కుశలమే కదా 
సత్సంతానము కలిగిన యట్టి 
సుమిత్ర తల్లి క్షేమమే కదా - 
తెలుపుము నాయన వివరముగాను. 


పూజ్యురాలు నీ కన్నతల్లి యగు 
'కకాదెవి కుశలమే కదా 
పసివాడవు నువు భరత కుమారా 
త౦డ్రిని వదలి వచ్చితివా ఇటు. 


అయోధ్య రాజ్యము పాడిపోయి 

నీవు ఇటకు మరి రాలేదుకద! 

నా సందేహము తీర్చుము తండ్రీ! 
అనుచు భరతుని అడిగెను రాముడు. 


రాజ్యము - నివు - కోల్పోయితివా! 
వదలి వచ్చుటకు కారణమేమి? 
సచివులు - సత్కుల యుతులై, తెలివిగ 
రాచ కార్యముల తోడ్పడు చుండిర. 


సన్మార్గులు మరి సచివులు కానిచా 
రాజుకు శ్రేయము కలుగదు భరతా! 
స్వల్ప ప్రయత్నము అధిక ఫలమును 
యోచన చెసి పనులు చేయవలె. 


అయో ధ్యాకాండము 


రహస్యమ్ములు వెల్లడిగాకను 

తగు శ్రద్దను నువు చూపుచుంటివా - 
మూర్చుల నెంతయు దరిరానీయక 
తగు జాగ్రత్తగ మెలగు చుంటివా. 


మూర్థ సహస్రము ఉండుట కన్న 
తెలివి మంతుడొక డున్నచొ చాలును 
యోగ్యత లరిగి శక్తికి తగినటు 
కార్య భారముల నిచ్చుచుంటివా. 


వంశము తెలిసి పరీక్షచేసి 
సచివులుగా నియమించుచుంటివా? 
తప్పుకు మించిన దండన వలదని 
మంత్రులు నిన్ను నివారింతురా. 


పన్నుల భారము పెంచలేదుకద! 
రాజ ద్రోహులను ఎరివేసితివ 

నీ సేనాపతి సమర్ధుడేనా? 

రాజ భక్తిగల ఉత్తముడేనా? 


భృత్యులకీవు వెతనమ్ములు 
సకాలమ్మున ఇచ్చు చుంటివా - 
సమయమ్మునకు వేతన మిడనిచొ 
ఎన్నో చిక్కులు ఎదురగునయ్యా. 


దూతల ఎంపిక సరిగా నున్నది? 

పరీక్షించి మరి నియమించితివా? 
దారుల విషయము పూర్తిగ తెలిసి 
యోగ్యత నెరిగి నియమించితివా. 


నాస్తిక విప్రుల పూజించవు గద - 
ఆస్తక విప్రుల నాదరింతువా 
నీకు ప్రజలవై - ప్రజలకు నీపై 


అభిమానమ్ములు పెరుగు చున్నవా, 


వణిజోత్రములకు తగు రక్షణ నిడి 
వ్యాపారమ్మును వెంచుదుంటివా 
ప్రజల సుఖమది వాణిజ్యము పె 
ఆధారపడి యుండును సోదర. 


రహస్యమ్ములను స్త్రీలకు తెలుపక 
జాగరూకత కలిగియు౦టివా? 
నాగ వనము రక్షించుచు౦టివా 
ప్రజలకు దర్శన మిచ్చుచుంటివా. 


ఆయుధశాల దండిగ నున్నద 
ధన వ్యయమ్మున మెళకువ గలిగి 


ప్రతి దినమ్మును - ఉదయము నందు 


ప్రజలకు దర్శన మిచ్చుచుంటివా! 


కృషికులు చక్కగ సెద్యము చేతుర 
గోరక్షకులు సుఖముగ నుండిర 

ధర్మ మార్గమును తప్పక- అచ్చటి 
జనులందరును నడచుచుండిరా? 


లంచమ్ములు గొని నీ అధికారులు 
అన్యాయముగా నడువరుగదా! 
ధనికుడు బీద గణించకుండా 
న్యాయముగా మరి తీర్పునిత్తురా! 


20: 


204 అయోధ్యాకా ౦డము 


న్యాయ విచారణ పక్షవాతమై ధర్మార్ధకామములు తగు సమయముల 
నిరపరాధి మరి శిక్షనందిన ఒకటితొ నొకటి విరోధించర _. 
వానియొక్క ప్రతి ఒక్క బాష్పమున ఆచరించుచు సుఖముగ నుంటివ! 


రాజు-పుత్రులు- ధనము- నశించును. రాజ దోషములు త్యజించినావా. 


పెద్దల మార్గము వీడలేదు కద 

న్యాయ పాలనము రాజు చేసినచో 

ఇహ పరములలో యశము గలుగును 
రాజ్య క్షేమమే - రాజు క్షేమమగు. 


॥శీరఘురాముడు॥ 
వ. 

101 దశరథుని స్వర్గవాసము శ్రీరామునకు తెలుపుట 
భక్తి ప్రపత్తుల భరతుడు పలికెను ధర్మవర్తనతొ మనుజు లందరిలొ 
'“రామప్రభూ! నీ సేవ చేయుటయె పురుషోత్తమునిగ నిలబడితివిల 
కర్తవ్యము గా నెంచెద నేను దేవుడ వివు - రాజ్య పాలనతో 
అది నా ధర్మము - నాకు తెలియును. ముక్తిని పాందెడి శక్తి మంతుడవు - 
నా ధర్మము నే అనుష్టించక కేకయ రాజ్యములోన నుంటిని 
రాజ్య పాలనము చేయుట తగునా? ఆ సమయములో దశరథ ప్రభువు 
జ్యేష్ణడ ఏవు - నీవుండగను మనలను వదలి స్వర్గ మేగెను 


తమ్ముడు రాజ్యము నేలుట ధర్మము? మీరు వచ్చిన తదుపరి జరిగెను. 


రాజ్య పాలనము బ్యేష్టుడు చేయుట మహాను భావా! ఇపుడే నీవు 


వ౦శాచారము కావున నీవు సతి సోదరులతొ తండ్రిగారికి 
నాతోవచ్చి అభిషికుడవె జల తర్పణములు విడువగ వలెను. 
పుడమి నేలవలె పుణ్య స్వరూపా! మేము మావిధి నెర వేర్చితిమి. 


ప్రియ పుత్రుండు వదలిన యట్టి 
తర్పణమ్ములు ఫల ప్రదమగును 
నిన్నే తలచుచు నీకై వగచుచు 

తండ్రి - స్వర్గమును చేరెను రామా. 


1శ్రీరఘురాముడు॥ 
hp 


అయో ధ్యాకొండము 


102 భరతుని వెంబడి వచ్చిన వారికి రామదర్శనము 


భరతుడు చెప్పిన వార్త- పిడుగులా 
రామచంద్రుని చెవిలో పడినది 
దుఃఖభారమును భరించ లేక 
రూలిన తరువన నెలను బడెను. 


కనులు మూసుకొని ఆచేతనమ్ముగ 
నెలను బడిన రాముని గాంది 
దుఃఖమునున్న సతి సోదరులు 
ఉపచారమ్ములు చేసిరి అపుడు. 


తెలివి వచ్చినది కొంత సెపటికి 

కనుల నిటితో కుమిలి పోవుచు 

“ఎమి చేయుదును- నన్ను తలచుచు 
త౦డ్రీగారట అసువులు వదలిర. 


అంత్య క్రియలను చెయక పోతిని 
బ్రతుకుట ఎల అనుచు ఎడ్చెను 
“తండ్రి బుణమును తీర్చిరి మీరు” 
చరితార్థులని తమ్ములతో నని. 


“భరత కుమారా! వనవాసమ్ము 
పూర్తి చేసినను - అయోధ్య రాను 
మంచి చెడ్డలు చెప్పుట కొరకు 

తండ్రి లరట - అయోధ్య ఎల.” 


శోకించుచును రామచంద్రుడు 
సతినిగాంచి మరి చెప్పుచు ఏడ్చెను 
లక్ష్మణుగాంచి చెప్పుచు ఏడ్చెను 
అ(శుధారలతొ నిలచిరందరు. 


దుఃఖమునున్న సితాదేవి 
విలపించినది మామను తలచుకు 
లక్ష్మణు దుఃఖము ఎగసిపడినది 
తండ్రిని తలచుచు ఎడ్బెను అతడు. 


రామచంద్రుడు మెల్లగ లెచి 

సతి సోదరులను ఊరడించెను 
లక్ష్మణమూర్తిని గాంచి పలికెను 
“సోదర స్నానము చేతము లెమ్ము 


అంగ వస్త్రములు తీసుకు రమ్ము 
గార విత్తుల ఎండిని తెమ్ము 
త౦ద్రీగారికి తర్పణమిడిదము 
నదికి సాగదము బయలు దేరుడు. 


ముందుగ సీత నడువగ వలెను. 
ఆమె వెనుక నువు నడువుము లక్ష్మణ! 
ని వెనుకను నే నడచి వత్తును 

ఈ సమయములో అటుల నడువవలె.” 


తరతరాలుగా సేవలు చేసెడి 

మంచి మనసుగల సుమం త్రుడపుడు 
అన్న దమ్ములను ఓదార్చుచును 

నది ఒడ్డునకు తీసుక వెళ్ళెను. 


స్నానము చేసి రామచంద్రుడు 
మందాకినినది తొయమ్ములతో 
దక్టిణముఖముగ నీటిలొనిలచి 
తండ్రిని తలచి నిళ్ళు వదలెను. 


206 


“పితృ లోకమున ఉన్నటువంటి 
తండ్రీ! నీకీ చల్లని జలములు 
అక్షయ సుఖమును అందించవలె' 


అనుచు జలమును వదలెను రాముడు. 


జలమును వదలి రామచంద్రుడు 
గార పిండిలో రేగు గుజ్జుతో 
ముద్దలు చేసిఆ పిండములను 
దర్భల వెన ఉంచెను అపుడు. 


గార పిండితో పిండమ్ములు గని 
దుఃఖము ఎగసెను రాముని కపుడు 
లభించు దానిని మాత్రమె బిడ్డలు 
పితృ దేవులకు ఒసగెదరనెను. 


అచ్చటి నుండి ఆపుణ్యాత్ముడు 
ఆశ్రమమ్మునకు వచ్చి చేరెను 

తమ్ముల గాంచి కౌగలించుకొని 
వెద్దగ ఎడ్చెను రామచంద్రుడు. 


అన్న దమ్ములట ఎడ్చుచుండగా 
ప్రతిధ్వనించెను చిత్ర కూటగిరి 
దూరమునున్న సేనకు వినబడె 
కవలవరపడిరి దుఃఖము నిండిరి. 


'భరత శత్రుఘ్నులు రాముని కలసిరి 
తండ్రి మరణము విని సోదరులు 
భరించలేక ఎడ్చు చుండిరి - 
అనుచు సేనలు మదిలో తలచెను.' 


అయో ధ్యాకొం। 


అచట నిలువక వారందరును 
బయలు దెరిరి వాహనాలపై 
రాముని గాంచి నెల దాటినను 
యుగములన్నటు అనిపించినది. 


వర్గాకాలపు మేఘ గర్జనలు 

నిండి పోయినటు ధ్వను లెగసినవి 
అడవి ఎనుగులు ఆసవ;డికి 
భయపడిపోయి పరుగిడుచున్నవి. 


అడవి పందులు, జింకలు, పులులు 
కలవర పడుచు పరుగు లెత్తినవి 
పక్షులు నింగికి ఎగిరి పోయినవి 
భూమి కనబడని సేనలు అవ్వి. 


బయలు దెరిన రొమ భక్తులు 
పర్ణశాలలో కూర్చొనియున్న 
పురుషోత్తముని - రాముని చూచిరి 
కన్నుల నిండుగ గాంచి మురిసిరి, 


కైక మంధరల దూషించుచును 
కంట నీరది పాఠిచుండగా 
రామచంద్రుని సన్నిధిలో నికి 
మెల్లగ నడచిరి వారందరును. 


వారిని గాంచి రామచంద్రుడు 
పెద్దలందరిని తండ్రులన్నటు 
ఆడవారిని తల్లులన్నటు 
ఆప్యాయముగా పలుకరించెను. 


అయో ధ్యాకా ౦డము 


భక్తి మిరగా వారందరును 

రామచంద్రుని పదములంటిరి - 
మనసు నిండుగా పలుకరించెను 
కుశల వార్తలను అడిగెను వారిని. 


LIE 


పుడమినేలెడి పుణ్య పురుషుడు 

అడవుల పాలై పోవుట గాంచి 

పెద్ద పెట్టున ఎడ్చిరి వారు 

నింగీ నెలా దద్దరిల్లను. 

శ్రీరఘురామ 


103 తల్లులకు, వశిష్ట మహర్షికి శ్రీరాముడు ప్రణామ మిడు 


రాజ పత్నులను వెంట తీసుకొని 
వశిష్టమహర్షి రాముని చేరగ 

నడచుచు చేరిరి నది ఒడ్డునకు - 
స్నానము చేసెడి రేవును గాంచిరి. 


రామ లక్ష్మణులు స్నానము చేసెడి 
ప్రదశమ్మును గాంచిరి వారు 
అమిత దుఃఖమున కృంగి పోయిరి 
అనాధలారని విలప౦చిరట. 


సుమిత్ర తనయుడు చెయు సేవలను 
కొసల్యమ్మ మరిమరి తలచుచు 
అడవుల యిడుముల నున్నారనుచు 
కంట నీటితో దుఃఖించినది 


ముందుకు నడచిరి నది ఒడ్డున అట 
దర్భలవైన ఏండములు౦డుట 
కొసల్యమ్మ గాంచిన దపుడు 


అబుత దుఃఖమున మునిగి పోయెను. 


ఆ ఎండములను చూపుచు పలికెను 
“జ్యేష్ట కుమారుడు రామచంద్రుడు 
శా(సోక్రముగా నిడిన పిండములు 
ఎనిని గాంచి గుండియ పగిలెను. 


ఇంద్ర తుల్యుడగు మహాను భావుడు 
సర్వ భోగములు అను భవి౦చెను 
నాల్గు సంద్రముల నడుమ భూమిని 
పాలించిన ప్రభు ఆహారమ్మిది. 


గార పిండితో చేసిన యట్టి 

ఈ పిండములను బట్టి చూచిన 
రాముడు తిను ఆహారమ్మిది యని 
తెలియుచున్నది - విధి బలీయము. 


ఎంతటి దుస్థితి బిడ్డకు కలిగెను 
ఇంతకు మించిన దుఃఖము ఏమి 
నాగుండియ మరి పగులదదేమి? 
అన కొసల్య విలపించినది 


విలప౦చిెది ఆ కొసల్యమ్మను 
ఊరడింగిరి మృదు వచనముల 
మెల్లగ ఆమెను నడపించుచును 
రామాశ్రమముకు తీసుకు వెళ్ళిరి. 


నాకము నుండి దిగిన దేవునిగ 
కనబడి రాముడు ఆశ్రమమ్మున 
భోగ భాగ్యములు త్యజించిన ట్టి 
తనయుని గాంచి ఘొల్లున ఏడ్చిరి. 


208 


తల్లుల గాంచి రామచంద్రుడు 
సాష్టాంగముగా నమస్కరించెను 
కంటి నీటితో కౌసల్యమ్మ 
రామచంద్రుని లేవదీసినది 


అప్యాయముగా మృదు హస్తముల 
రామచ౦ద్రునికి అంటిన ధూళిని 
దులిపిరి వారు - పుత్ర ప్రేమతో 
గుండె పొంగగా కనులు చెమర్చిను. 


లక్ష్మణమూర్తి తల్లుల గాంచి 
సొష్టాంగముగా ప్రణామమిడిను 
సుమిత్ర సుతుని వారందరును 
ఆప్యాయముగా పలుకరించిరి. 


కంటి నీటితో సీతాదేవి 
అత్తగార్లకు నమస్కరించెను 
పాదములంటి ప్రణామమిడినది 
అమెను గాంచి వగచిరి వారు. 


కౌసల్యమ్మ తన కోడలును 

కొడుకు తీరుగ కౌగలించుకొని 
అడవుల ఇడుములు పడుట అడిగెను 
దుఃఖించుచును కుశలమునడిగను. 


“జనక భూపతికి కూతుర వీవు 
దశరథ ప్రభువుకు కో డలవీవు 
పురుషోత్తముని ఇల్లాలివయి 
అడవులపాలై ఇడుముల నుంటివి. 


అయోధ్యాకాండవ 


ఎండకు వాడిన కమలము వోలె 
నలిగి పోయిన కలువ పూవువలె 
ధూళినిండిన స్వర్ణము మాదిరి 
మబ్బులు కమ్మిన చంద్ర బింబమై. 


సీతా! నిన్ను చూచుచుండగా 
దుఃఖాగ్ని నను దహించుచున్నది.. 
అని కౌసల్య దుఃఖించినది 

చూచెడీ వారి మనసు ద్రవించిను. 


అగ్ని హో త్రముతొ సమమగునట్టి 
తేజో వంతుడు వశిష్టమునికి 
బృహస్పతికి ఆ ఇంద్రుని తీరుగ 
రామచంద్రుడు నమస్కరించెను. 


సాష్టాంగముగ ప్రణామ మిడిన 
రామచంద్రునికి ఆశీస్సుల నిడి 
వశిషమహర్షి కూర్చొనెనచట 
అంతట రాముడు ఆసీనుడయె. 


అయోధ్య ముఖ్యులు సచివులతోనూ 
విషప్రోతములు పరివారముతో 
రామచంద్రునికి నమస్కరించి 
భరతుడు అచ్చట ఆసీనుడయె. 


.బహ్మ ముందర ఇద్రుని తీరుగ 
రూర్చొనియున్న భరత కుమారుడు 
అన్నతొ ఎమి పలుకు నోయని 
వినెడి కోరికతొ ఉండీరందరు. 


అయో ధ్యాకా ౦డము 


209 


యజ్ఞశాలలో గ్రేతాగ్నుల వలె 
అన్న దమ్ములట కూర్చొన యుండిరి 
వారి మాటలు వినుట కోసమై 
నిశ్చబ్దముగా కూర్చొనిరందరు. 


1శ్రీరఘురాముడు॥ 


Hh 


104 భకిగా భరతుడు అయోధ్యకు రమ్మని శ్రీరాముని కోరుట 


తన యందుగల భక్తి భావమున 
జటలు ధరించి నార వస్త్రముల 
భరతుడున్నటు రాముడు తెలిసిను 
భరతునిహృదయము (గవాం౦చినాడు. 


లక్ష్మణమూర్తిని కూర్చొన బొట్టుకు 
భరతుని గాంచి పలికను రాముడు 
“జటలు - వల్కలములున్నవి ఎల? 
ఇటకు వచ్చితివి కారణమేమి"? 


మాటలు రాక ఎడ్చుచునున్న 

భరతు నంతట కొగిలించుకొని 
అనునయమ్ముగా అడిగను రాముడు 
అడవికి వచ్చుట ఎలని అడిగెను. 


రాముని మాటలు వినిన తమ్ముడు 
భరత కుమారుడు భక్తి నిండుగా 
చేతులు రెండు జోడించుకొని 
అన్నకు ఇటుల ఎన్న వంచెను. 


“అన్నా రామా! దశరథ ప్రభువు 
నిన్ను అడవులకు పంపి వేసెను 
అకార్యమాయన చేసెను అన్నా - 
బాధతొ ఆయన స్వర్గమేగెను. 


ఆడది కోరిన వరముల కొరక 
జ్యేష్ట కుమారుని అడవికి పంపెను 
అటు చేయుటది అపక్రర్హియని 
ఆ మహరాజుకు తోచ లేదుకద 


అకారణమ్ముగ జ్యేష్ట కుమారుని 
అడవికి పంపుట పాపమేకదా! 
కోరిన కోరిక తీరకుండగనె 
కకమ్మ తను విధవయైనది. 


అమిత దుఃఖమున కక ఇంకను 
బాధ పడుటది సమ౦జసమ్ము 

ఘోర నరకము అనుభవించవల 
ఆమెకు పుట్టతి - పాపము నాది, 


అన్నారామా! నీ దాసుడను 

అను గ్రవాంచి రమ్ము అయోధ్యకు 
అభిషిక్తుడవ రాజ్యమలుము 
అందరి ప్రార్ధన అదియే స్వామి!. 


భర్శహనులై వచ్చిన తల్లుల 

కోరిక అదియే - మన్నించుమయా! 
జ్యేష్ణుడు రాజ్యము నేలుటన్నది 
మన కులధర్మము - కాదన వలదు. 


210 


దశరథ ప్రభువు మరణించగను 
అయోధ్య రాజ్యము అనాధయైనది 
సింహాసనమును అధిస్బంచి నువు 
రాజ్యలక్ష్మిని పాలించవయా! 


శరద్రాత్రిలో శో భగ వెలుగుచు 
ముదము గూర్చెడి చందమామ వలె 
చల్లగ నీవు రాజ్యమేలుచు 

ముదము గూర్చుము మంగళమూర్తి! 


మంత్రులు సచివులు జన సమూహము 
శిరసు వంచి ప్రార్థించుచుండిరి 

నీ సోదరుడను - నీ శిష్యుడను 

నీ దాసుడను అను గ్రహించుము, 


ఓ పురుషోత్తమ! మన పరివారము 
తరతరాలుగా సేవలు చేయుచు 
మనయెడ ఎంతో భక్తి పెంచుకొని 
మనసు నిండుగా ప్రార్థించిరయా! 


అనుచు భరతుడు మనసు కరుగునటు 
ప్రార్థన చేసి అన్న పాదములు 

కడిగి వేసెను కంటి నీటితో 

కోసల నేలగ రమ్మని కోరెను. 


పదముల చెంత నేలను బడిన 
భరతుని గాంచెను రామచంద్రుడు 
లేవ దీసెను కౌగిలించుకొని 
వాత్సల్యముతో పలికెనప్పుడు. 


అయో ధ్యాకా౦డను 


“నాయన భరతా! సత్య సంధుడవు 
ధర్మ చరితుడవు సత్కులయుతుడవృ 
రాజ్యము కోరెడి పాపము - నీవు - 
ఎంత మాత్రము చేయ జాలవు. 


నీవు దోషివి కానేకావు - 
పసితనమున నువు కన్న తల్లిని 
దూషించితివి తగదు నీకది 

పాపర హితుడవు నీవని తెలియును. 


ప్రాజ్ఞాడ వివు అన్నియు తెలుసును 
భార్యా- పుత్రుల-శిష్యుల- దాసుల 
మదికి తోచినటు ఆదేశించే 
అధికారమది గురువుల రున్నది. 


దశరథ ప్రభువుకు మన మందరము 
బిడ్డలమైతిమి - కావున భరతా! 
వారికి తోచిన ఆదేశమ్ము 

వారు ఇచ్చుటది తప్పు కాదయా! 


నార బట్టలతొ కృష్ణా జినముతొ 
వనవాసము నా కొసగెను తండ్రి 
లేదా ఆయన అయోధ్య నేలగ 
చెప్పగ వచ్చును - కాదనలేము. 


తండ్రి యధీనము నుంటిమి మనము 
ఆయన మాటను కాదనరాదు 
త౦ద్రితొ బాటు మన తల్లులను 
గౌరవించుట మన ధర్మమయా! 


అయోధ్యాకాండము 


అడవి కేగమని ఆనతి నిడిరి 
మరియొక విధముగ పలుకుట తగదు 
విశాల కోసల పరిపాలించగ 
ఆజ్ఞాఎంచిరి కాదనరాదు. 


వనవాసమ్ము - రాజ్య వాలనము 
మన భాగములుగ పందిరి భరతా! 
౪ ధర్మాత్ముడు స్వర్గ మేగెను 
ఆయన మాట కాదన రాదు. 


RIE 


211 


సోదర భరతా! నీ భాగమును 
చక్కగ నీవు అనుభవించ వలె 
పదునాలేండ్లు నా భాగమును 
ఆనందముగా అను భవింతును.” 


ఆ విధముగను రామచంద్రుడు 
మెత్తని మాటల తెలియ బరచెను 

తండ్రీ కోరిక మన్నింతు ననె - 

అంతటి లోన చీకటి పడినది. 
శ్రిరఘురాముడు॥ 


105 శ్రీరాముడు తమ్మునకు అధ్యాత్మ బోధతో ఊరట కలిగించుట 


ప్రాభాతమున నిద్దుర లెచి 
స్నానాదికములు పూర్తి చేసుకొని 
రామచంద్రుని చెంత కూర్చొని 
భరతుడు పలికను రామచ౦ద్రునితొ. 


“స్వామి! నీవు అమ్మమాట విని 
త౦డ్రీ మాటను గౌరవించితివి 

నీ రాజ్యము నాకిచ్చి వేసితివి 

ఆ రాజ్యమునే తిరిగి గ్రహించుము. 


నివు యిచ్చిన కోసల రాజ్యము 
నిదేకాని నాది కాదయా! 

దాసుడ నేను - ప్రభు వుండగను 
రాజ్యము నేలుట పాపము కాదా! 


కోసల నేలెడి సమర్భడవు నువ 

మరి ఇంకొ కరికి సాధ్యము కాదు. 
గుట్టిమువలె మరి ఖరము పరుగిడదు 
ఖగపతి మాదిరి కాకి ఎగురదు. 


నీకున్నంత టి సామర్ధ్యమది 
నాకు లేదని తెలియును నాకు 
అందరిపెన ఆధారపడి 
అసమర్భుడనై ఎలుట ఎట్టు. 


స్వయముగ విత్తును భూమిలా నాటి 
ఎంతో శ్రద్ధగ పోషణ చేసి 

ఫలించు ననుచు వేచియుండగ 

ఆ వృక్షమది గొడ్డు పోయెను. 


విత్తు జల్లీనవాని దుఃఖము 
ఊపహించుముయా! ఓ రఘురామా! 
భృత్యుల నీవు పాలించనిచో 
అంతటి బాధకు లోనయ్యెదము. 


అభిషేకమ్మును చేసుకు నీవు 
కిరణమ్ములతో తేజము నింపే 
బాల భానునిగ సింహాసనమున 
కూర్చొని వుండుట చూడగ వలెను, 


212 


అమాత్యులున్నూ - పౌరముఖ్యులు 

అదే ప్రార్థన చేయుచుండిరి 

సరియని నీవృ అని నంతటనే 

తల్లుల ముఖములు వికసించునయా.” 


ఆ విధముగను భరత కుమారుడు 
రామచంద్రుని ప్రార్థించగను 

పొర ముఖ్యులు సచివులందరు 
సంతోషమును తెలియబరచిరి. 


భరతుని కోరిక రాముడు కాదన 
దుఃఖముతో నట భరతుదేడ్చెను - 
భరతుని బాధ తెలిసిన రాముడు 
మదిలో వేదన గ్రహించినాడు. 


తండి మరణము తన వనవాసము 
భరించలేక భరత కుమారుడు 
దుఃఖము నున్నటు తెలిసి అప్పుడు 
ధర్మమూర్తి శ్రీరాముడు పలికెను, 


"నాయన భరతా! తల్లి కోరికతొ 
తండ్రిగారు నను అడవి కంపిరని 
బాధతొ వారు మరణించి రని 
మదిలొ దిగులుతొ నుంటివి నీవు. 


దీని కంత టికి కారణమ్మది 
కైకమ్మసలు కొనేకాదు 


దెవ ఘటన యని తెలియుము నీవు 
దెవము నెదిరి నిలబడ లేము. 


అయో ధ్యాకాండము 


మనమ౦దరము అస్వతంత్రులము 
దైవ పరిధిలో తిరుగు వారము 
అందు వల్లనే కూడ బెట్టియు 
అనుభవించగా లేరు కొందరు. 


అనుకూలముగా దైవము లెనిచొ 
పతనము తప్పదు ఎంతటి వారికి 
ఎంత దగ్గర చేరి యున్నను 
విడిపోవుటది జరిగి తీరును. 


ఎంతటి గొప్ప బ్రతుకు బ్రతికినను 
మరణముతొ నది అంత మగునయా! 
కావున నీవు - తండ్రి పోవుటకు 

తల్లి కర్ణయని దుఃఖించ కయా. 


తల్లి కోరికల ఫలితమ్ము గనే 

నా వనవాసము అనుకోవలదు 
నాయన భరతా పండిన పండుకు 
రాలి పోవునను భయము కలదయా 


పుట్టిన యట్టి ప్రతి జీవి కిల 

మరణ భయమ్మది పెద్ద భయమయా! 
ఎంత దృఢముగా ఇల్లు కట్టినను 
ఎపుడో కూలును జీర్ణావస్థలొ 


ఆ విధముగనే నాయన భరతా! 
జరా మరణములు జీవి లక్షణము 
గడచిన రాత్రి తిరిగి రాదుకద 
పారిన జలము తిరిగి మళ్ళదు. 


అయో ధ్యాకాండము 


గ్రీష్మ బుతువులో సూర్య కిరణములు 
మూల మూలలా నీటిని పీల్చును 

అదే విధముగా అహో రాత్రములు 
జీవుల ఆయుర్జాయము ఏల్పును. 


నిలబడి యున్నను నడుచుచున్నను 
ఆయువు హరించి పోవు చుండును 
దాని కోసమై ఎవరికి వారే 
దుఃఖపడుటది సహజము నాయన. 


ఇతరుల గూర్చి దుఃఖించు టచే 
ప్రయోజనమ్మిసుముంతయు లేదు 
మృత్యువు నిరతము వెంట వుండును 
జీవితొ బాటు వెంట నడచును. 


ఎ౦త దూరము వాడు సాగినను 
వదలక - వెంబడి వచ్చును మృత్యువు 
వాడు కూర్చొన అది రూర్చొనును 
వాడు నడచిన వెంబడి నడచును. 


అవయవమ్ముల పట్టు తప్పుదు 
మేనంతయును ముడుతలు పడుచు 
జుట్టు తెల్లగా నెరసి పోవుచు 

ముసలి తనమది మీద కురుకును. 


తెల్లవారగనె ఆర్జింత మని 
రాతిరికాగా అను భవింత మని 
ఆశతొ మనుజులు ఎగురు చుందురు 


ఆయువు హరించు చున్నటు తెలియరు. 


ఒక్కొ క బుతువు అడుగిడు చుండగ 
అనుభ ఎంచు ఉత్సాహ పడెదరు 
ఆయుర్దాయము క్షయమగు చున్నటు 
తోచదు వారికీ - దివ మూయ అది. 


ఏదో అడవిలొ పుట్టిన యట్టి 

రండు కొయ్యలు సంద్రములో పడి 
తెప్ప కొయ్యగా సాగును కలసి 
మరియొక గాలికి విడిపోవునవి. 


అదే విధముగా ఆలు బిడ్డలతో 
ధనధాన్యములతొ బ్రతుకు చుండియు 
ఎదో ఒక సమయమ్మునకు 

యెవరికి వారై పోదురు వారు. 


యధేచ్చగా మరి సంచరించుటకు 
శక్తి లదుకద ప్రాణుల కిలలో 
కావున మనము మృతుని కోసమై 
దుఃఖించినను బతికి రాడు కద! 


త్రోవ తప్పిన బాటసారి - తను 
తోటి వారిని గుర్తులు అడిగి 
గమ్యము చేరును- ఆ విధము గను 
పెద్దలు చూపిన పథము త్రొక్క వలె, 


ఆ మార్గమును వదల కూడదు 
తిరుగు లేని పథమగు నయ్యా అది 
అట్టి బాటలో సాగువార్తిక 
దుఃఖము ఎల భరత కుమారా? 


214 అయో ధ్యాకాండము 


ప్రవాహమ్మువలె ఆయుర్దాయము బహు కాలమ్ము రాజ్యము నెలి 
పరుగిడు చుండును వినుము సోదరా! దేహయాత్ర చాలించె నాయన 
కావున పరలొకమ్ముల నిచ్చెటి దివ్య దేహముతొ బ్రహ్మలో కమున 
" ధర్మ పథమును అందుకో వలె. తం|డిగారు విహరించును నాయన! 
ధర్మము నటుల శిరసున దాల్చిన సోదర భరతా! బుద్ది మంతుడవృ 
వానిని మానవృుడందురు సోదర సర్వ శాస్త్రములు చదివిన వాడవు 
ధర్మమ్మునటు ఆచరించనిచొ త౦డ్రి మరణముకు దుఃఖిల వలదు 
జంతువుతో మరి సమాను డగును. దృఢ చిత్తముతో ధైర్యము నుండుము. 
ధర్మాత్ముడగు దశరథ ప్రభువు కష్టములున్నను ధైర్యవంతుడు 
యజ్ఞయాగములు శ్రద్దగ చేసెను కంటనీరు తాపెట్టడు వినుము 
దాన- దక్షిణలు ముదముగనిచ్చి. అయోధ్య వాలన నివు చెయవలె 
జనరంజకముగ పాలన చేసెను. తండ్రి నిర్ణయము అదియే నయ్యా, 
ఐహిక భోగము లను భవించెను ధర్మము నిలపిన తండ్రిగారికి 
ధర్మ మార్గమున ధనమార్జించెను దివ్య లోకములు లభించు సోదర! 
సత్సురుషులను సత్కరించెను ధర్మమూర్తి మన తండ్రి గావున 
సురలను సైతము మెప్పించెనయా. ఆయన ఆనతి శిరసున దాల్బుము. 
1శ్రీరఘురాముడు॥ 
RIE 
106 భరతుడు శ్రీరాముని రాజ్యమేలమని బ్రతి మాలుట 
సర్వజ్ఞ్జుడగు రామచంద్రుడు చావు పుట్టుకలు కలిమి లేములు 
అర్థవంతముగ చెప్పిన మాటల విమర్శగా నువు తెలసిన వాడవు 
రాముని తిరిగి బ్రతిమాలుటకు ద్వంద్వాతీతుడ బవ కావున 


ధర్మ యుక్తముగ పలికను భరతుడు. దేవ సమానడ ఎతివి యిలలో. 


“రామచంద్ర! నువు విజితేంద్రియుడవు సత్య ప్రతినగల పురుషోత్తముడవు 
ఐశ్వర్యమునకు పొంగవు నీవు బుద్ది మంతులలొ ్రేష్ణుడ ఏవు 
ఆపదలందు కృంగి పోవుగద - కష్టము నివు భరించగలవు 
అందుకె అందరు గౌరవింతురు. నీకు దూరమను కష్టము మాది. 


అయోధా(కా ౦డము 


మా కష్టము నువు దూరమగు టది 
ఆ కష్టము నే భరించ లేను 

నాకు తెలియక దుష్ట బుద్దితో 
వరముల నడిగెను పాపదర్శిని 


పాప కార్యము చేసినందుకు 
తల్లిని నేను దండించవలె 
ధర్మబద్ధుడను ఆమెను వదలితి 
దశరథతనయుడు మెలగునుఇటుల 


అన్నా! వినుము నాయనగారు 
యజ్ఞయాగములు చెసిన - వృద్ధుడు 
అందుకు తండ్రిని నింద చేయుట 


ఇందరి ముందు తగదు - అయినను. 


ధర్మము నెరిగిన రాజ్య వాలకుడు 

ఒక స్త్రీ ముదమును మదిలో నెంచి 
ధర్మ దూరమగు పాప కార్యమును 
చేయుట ఎంతటి సమంజసమ్ము?. 


ఎనాశకాలము నందున కలుగును 
విపరీతమగు బుద్ధులు అందురు 
ఆ- సామెతను యాదార్థమనుచు 
మనమహరాజు చాటి చెప్పను. 


మోహ వాశముల చిక్కిన తండ్రి 
ధర్మ పథమును వదలి నడచెను 
ఆయన తప్పును సరిచేయుటది 
తనయుని విధియని నీకు తెలియదా!! 


21 


లోక నిందకు గురియగు నట్టి 
అకార్యమ్మును తండ్రి చేసెను 
పాప కూపమున నాయన గారిని 
జారనీయక కాపాడుమయా! 


కోసల ప్రజలను - కైకాదివిని 

నన్నూ - వాతులను బంధులందరిని 
రక్షించుముయా - పరిపాలించుము 
రాజ్యపాలనకు సమర్షుడేవునువు. 


పట్టము కట్టుకు రాజ్యము నేలుట 
క్షత్రియ కులమున ప్రధమ ధర్మము 
అట్ట ధర్మము అసమర్గుడెనను 
విడువడుగాదా! ఎర పుంగవా. 


కష్టమునిచ్చే ధర్మాచరణము 
నివు కోరినచొ రాజ్యపాలనలొ 
చాతుర్వర్థపు జనులందరిని 
ధర్మ పథమున నడిపించు మయా - 


వర్ణాశ్రమములు నాల్లిటి లోను 
గృహస్థాశ్రమము శ్రేష్టమైనది 
దానిని నీవు ఎటుల వదలెదవు 
ఆలో చించుము ధర్మ స్వరూపా. 


పుట్టుకలోను - సావుర్థ్యములో 
విద్యలోను మరి విజ్ఞతలోను 
తమ్ముడనేను - నీకు వెనుక గద 
రాజ్యము నెలగ ముందు నిలతునా! 


216 


బుద్ధిబలమున - శక్తి యందున 
తక్కువ వాడిని రాజునగుదునా! 

నీవులేక నె మనలెనయ్యా 

మరి ఇక రాజ్యము నేలుట ఎట్లు 


సత్సథ చరితా! - అకంటకమ్మగు 
కోసలనేలుము మెలకువ తోను 
నీ తమ్ములను తోడు చేసుకొని 
మమ్మేలుచును రాజ్యమేలుము. 


వశిష్ట మహబుషి - ఆధ్వర్యములో 
విప్రోతములు - సచివోత్తములు 
సమంత్రకమ్ముగ అభిషేకింతురు 
జన రంజకముగ రాజ్య మేలుము 


సురలు ఇంద్రుని అభిషేకించిరి- . 
అటుల మేము నిన్నభిషేకింతుము 
అమ్మ చేసిన దుషృతమ్మది 
అభిషేకమ్మున క్రాళన యగును. 


అయోధ్య నేలుచు శత్రుల దునుముచు 
దేవ బుణమ్ము బుషి బుణమ్మును 
ఏతృ బుణమ్ము అనెడి బుణములు 
తీర్చుచు, తమ్ముల శాసించు మయా! 


అయోధ్యాకాండవ; 


అన్నా రామా! ప్రార్థన వినుము 
శిరసువంచి నిను వేడు చుంటిమి 
జీవుల రక్షణచేయు దేవునిగ 
మమ్మందరిని కాపాడు మయా. 


రామ ప్రభూ! నా నిర్ణయ మిదియే- 
నా ప్రార్ధన నువు మన్నించనిచో 

నీతో నే వనవాసము చేసెద” 
అనుచు రాముని పదముల బడెను. 


మనసు కరుగునటు అనుంగు తమ్ముడు 
పదముల వ్రాలి ప్రార్థించినను 

ఎతృ్మవాక్య పరివాలన దక్షుడు 
విజేతేం[ద్రియుడు చలించ లేదు. 


గ్గిర స౦కల్పుని రాముని చూచి 
పులకితులైరి జనులందరును 
అయోధ్య నగరికి రానన్నాడని 
మదిలో బాధతొ కృంగి పోయిరి. 


భరతుని హృదయము తెలిసిరందరు 
కంట నీరిడి దుఃఖము నందిరి 
అశ్రు ధారలతొ మాటలు రాక 
తల్లులు - రాముని బ్రతిమాలి రట. 


అయోధ్య ప్రజలు నమస్కరించుచు 
ప్రార్థించిరి - శ్రీరామచంద్రుని 
ఆడితప్పని రామచంద్రుడు 
అనునయించెను వారందరిని. 


॥శ్రీరఘురాముడు॥ 


LR 


అయో ధ్యాకాండము 


107 


అందరు వినగా రామచంద్రుడు 

- భరతుని చూచి పలికను యిటుల 
'“కామవశుడయి దశరథ ప్రభువు 
వరము లిచ్చెనని తలంచ వలదు. 


కైక తల్లి గర్భమ్మున పుట్టిన 

సుతునికి రాజ్యము నిచ్చెద ననుచు 
కేకయ రాజుకు - దశరథ ప్రభువు 
మాట యిచ్చెను తెలియుము నీవు, 


సచివులందరికి రూటా తెలియును 
ఈ విషయము నె వింటిని లోగడ 
కావున భరతా కోసల రాజ్యము 
నిదేకాని నాది కాదయా. 


దేవాసుర సంగ్రామ మందున 
నాయము నందిన ఫలితముగాను 
రెండు వరములు నాయనగారు 
నాడు యిచ్చినవి చెల్లించిరయా. 


తండ్రి ఆనతి శిరసున దాల్చితి 
ఫదునాల్లేండ్లు వనమున నుందును 
అయోధ్య నేలుచు తం డ్రిగారిని 
సత్యవర్తిగా నిలుపుము నీవు. 


217 


రాముని నిర్ణయము 


సోదర భరతా! పూర్వకాలమున 
గయా క్షేత్రమున గయుడను యశశ్వి 
పిత యజ్ఞమును చేయుచు చెప్పిన 
సూక్తిని నీకు వినిపించెదను. 


పున్నామునరకము దాటించు నది 
పుత్రు డనుచును చెప్పెను ఆతడు 
కావున పుత్రుల కొరక తపనను 
రాజ బుషులును కలిగియుండిరి. 


నరకము నందు తండ్రిని చేర్చక 
కాపాడినచో పుత్రుల మగుదుము 
కావున రాజ్యము నేలుము నీవు 
దండక వనికి సాగెద నయ్యా! 


మనుజుల కివు రాజుగ నుండుము 
మృగముల రాజుగ నుందును నేను 
శ్వేత ఛత్రము నీ కమరగను 

తరుభాయ యది నాకు అమరును. 


బుద్ధిశాలి శత్రుఘ్నుడచ్చట - 
స్నేహశీలి సౌమిత్రి ఇచ్చట - 
నలుగురు మొకటిగ అన్యోన్యముగా 
త౦డ్రి ఆజ్ఞ పాలింతము భరతా!” 


ht శీరఘురాముడు॥ 


108 జాబాలి మహర్షి నాస్టికత్వపు బోధ 


భరతునితో శ్రీరామచంద్రుడు 
పలుకుట వినిన సచివోతముడు 
'జాబాలి యను బ్రాహ్మణోత్తముడు 
నాస్తికత్వపు పలుకులు పలికెను. 


“రామా! నీవు నుతి మం౦తుడవు 
అప్రతిహతమగు ధిర్యవంతుడవు 
మూర్ధత్వముతో నిదు బుద్ధిని 
మళ్ళించుటది మంచిది కాదు. 


218 


ఎవరికివారు పుట్టెదరిలలో 
ఎవరికివారై పోదురు వారు 
ఒకరికి తోడుగ పుట్ట రెవ్వరును 
ఒకరికి తోడుగ చావ రెవ్వరును. 


బంధువు లెవ్వరు? కన్నది యెవ్వరు? 
వారి మధ్యలో మమతలు ఎమి? 
ప్రయాణమ్ములో మజిలీ చేయుచు 
సాగునట్టుగా సాగు జీవితము. 


ఒకరి కోసమై మరియొక రిలలో 
బాధపడుటది నిరర్ణకమ్ము 
ఈలోకములో జన్ననెత్తుటకు 
కారకులంతే - తల్లిదండ్రులు. 


గృహము - ధనము వుండెడి వరకే 
వాటితొ మనకు సంబంధమయా! 
కావున రామా! బుద్ధిమంతులు 
అవిషయములు అలోచించరు. 


లభించు రాజ్యము కాలదన్నుచు 
కష్టమ్ములను ఆహ్వానించకు 
రాజ్యలక్ష్మి అట వేచి యున్నది 
[గ్రహించి- రాజుగభో గములందుము. 


దశరథరాజు అప్పటి రాజు 

నీవు యిప్పటి అయోధ్య రాజువు- 
అంతకు మించిన సంబంధమ్ము 
నికూ- దశరథ రాజుకు లేదు. 


అయోధ్యాకాండ 


నామాటలు నువు ఆలకించుము 
అయోధ్య నేలుము ఆనందముగా 
త౦డ్రితొ నున్న సంబంధమ్మది 

బీజ మాత్రమని తెలియు చున్నది, 


శుక్ల, శోణిత మి శ్రమమ్ముతో 

మానవు లిలలో పుట్టుచుండిరి 
అంతకు మించిన బంధము లెదు 
మరణించు టది మర్వుల కుండును. 


తన గమ్యమునకు దశరథరాజు 
చేరెను రామా! తెలియుము నీవు 
ఎదో తెలియని ఊహా బంధము 
నిర్మించుకొని దుఃఖిలు చు౦టివి. 


ధర్మార్థములు కోరెడివారు 

(బతి కుండగను సుఖపడరయ్యా - 
చచ్చినవాడు తినుట జరుగునా? 
విడ్డూరముగా - లేదా రామా! 


చచ్చిన వారికి శ్రాద్ధము పెట్టి 
ఎంత అన్నము పాడు చెతురో - 


చచ్చినవాడు తినుట జరుగునా? 
విడ్డూరముగా - లేదా రామా! 


బ్రతికినవాడు అన్నము తిన్నవచ్‌ 
చచ్చినవాని కడుపు నిండునా! 
వారుగూరిళ్ళన వాని విషయమున 
వాడే తినవలె కడుపు నిండుటకు. 


అయో ధ్యాకా ౦డము 


ఊరులొ లెని వాని కోసమై 
ఊరులొ నున్న వారు తిన్నచో 

వాని ఆకలి తీరినచో మరి 

వాడు వండుకొను పనియిక లెదు. 


దెవారాధన యజ్ఞ దీక్షలు 

తపస్సు- త్యాగము మొదలగువాటిని 
తెలివి మంతులు దనార్జనముక 
శాస్త్రమ్ములలో చెప్పిరి రామా! 


219 


పరలో కమ్మది లేనేలేదు 

ఇహలో కమ్మున సుఖము లందుము 
తండ్రి ఆజ్ఞ పాలించు ధర్మమది - 
లేని పరమును ఎటుల ఒసగును? 


భరతుడు నిన్ను వెడు చుండెను 

చేతికందిన రాజ్యము నేలుము 

ప్రత్యక్షముగ కనబడు సుఖమును 

ధర్మ సూత్రముల దాట వేయకు." 
1శ్రీరఘురాముడు॥ 


RR 


109 జాబాలికి రాముని సమాధానము 


జాబాలి మాటలకు ఇసుముంతయును 
చలించ లేదు రాముని హృదయము 
ధర్మ పథమును వదలని రాముడు 
విప్రుని గాంచి పలికనప్పుడు. 


FE బ్రాహ్మణుడా! నివు చెప్పినది 
హితముగ నున్న అవాత మగును 
అనాచారము అయోగ్యమైనది 
కీడేగాని మేలు చేయ దది. 


శౌస్త్ర విరుద్దము ధర్మ దూరమున 
సత్పురుషులకు దూర మగుదుము 
నడవడి బట్టి మంచి చెడ్డలు 


మనుజుల కిలలో తెలియు చుండును. 


అయోగ్యుడనై - యోగ్యుని తీరుగ 
నటించలేను - నాక ప్రియ మది 

మంగళ కరమగు వైదిక విధులను 
కాలదన్నుచు ధర్మము వదలను - 


దురాచారమున నేను నడచిన 
యోగ్యులు నన్ను గౌరవించరు 
ఆడినమాట తప్పను నేను 
అటుచేసిన నా విలువ ఎమిటి? 


నాకు తోచినటు నేను నడచిన 
ఎవరికివారె ప్రజలు నడతురు 
సనాతనమ్మగు రాజధర్మము 
దయా సత్యముల మీద నడచును 


ఉత్తమ మైనది సత్యమే నయా 
బుషులు - దేవతలు చెప్పిన దదియే 
సత్యవర్తికి మోక్షము దొరుకును 
అసత్యవర్తికి దూరము నుండును. 


సత్యమై అగును ఈశ్వర రూపము 
సత్యము వెంబడి లక్ష్మివుండును 
సత్యము మించిన ధర్మము లేదు 
సత్యము నెలకొను శాస్త్ర విధులలో. 


220 


వనవాసమ్మది త౦డ్రే ఆనతి. 
సత్య వచనమున సరియని అంటిని 
ఆ వచనమ్మును మీరను నేను 
అసత్య వాదిగ పేరు గడించను. 


రాజ్య లోభము - భోగ వాంఛతో 
ఆడిన మాట కాదని అన్నచో 
సత్య వాదియగు తండ్రి వాక్యము 
సత్య దూరము చెసినట్లగు. 


అసత్యవాది సత్పథ దూరుడు 
హవ్య కవ్యములు ఇచ్చినచో నవి 
పితృ దేవతలు - దేవతలున్ను 
అందుకో రని తెలియుము నీవు. 


సత్య రూపముగు ధర్మము - నాకు 
పరమాత్మగను దర్శన మిడును 
క్షాత్ర ధర్మము - కాదని నేను 
వనవాసములో ధర్మము చూచితి. 


మనుజుడు ఇలలొ పాప కార్యములు 
మదిలో తలచుచు చేతల చేయుచు 
వాక్కుతొ చెప్పుచు మూడురకములుగ 
చేయుచుందురు ఓ జాబాలీ! 


నర సంకల్పము కలిగి యుంటిని - 
సత్య వాక్యములు నమ్మి యుంటిని - 
చేసితి ప్రతిన నాయన ముందు 
కొసల్యమ్మయు సంతస పడినది. 


అయోధ్యాకా ౦డము 


వనవాసమున కంద మూలముల 
వెదిక కర్మలు ఆచరించుచు 
కపటములేక చరించు చుండి 
పితృ దేవతలసురల కొలుతును. 


ఓ జాబాలీ! ఈ లోకములో 

శుభ కర్మలతో చంద్రు డాతడగు 
అగ్ని వాయువుల జన్మలెత్తిదరు 
నూరు యజ్ఞములు ఇంధద్రత్వ మిడు. 


సత్య- ధర్మ పరా క్రమములు 

ప్రియ భాషణము, భూత దయయును 
బ్రాహ్మణ పూజ, అతిధుల సేవల 

స్వర్గ ద్వారములు అనుచు నుడివెదరు. 


బ్రాహ్మణు లిలలో వాటిని తెలిసి 
యధా శాస్త్రముగ ధర్మ నిష్టతో 

ఎమరక మరి అనుష్టించుచు 

స్వర్గ సుఖములను కాంక్షింతు రయా.. 


అనుచు రాముడు కఠినము గాను 
జాబాలితొ నట పలికెను తిరిగి 
“వెదిక వేషము నున్న నాస్థికుడ! 
ధర్మ పథమును త్రప్పతి వీవు- 


పరలోకమ్ము లేదని చెప్పు 

నాస్తిక బోధలు చేయుచుంటివి 

నిన్ను చేర్చిన తండ్రిది తప్పు 

వేద దూరుడవు- దొంగతొ- సముడవు- 


అయో థ్యాకాండము 


బుద్ధిమంతుడు - నాస్తికు నెదుట 
నిలబడడయ్యా! ఓ జాబాలి! 

నీకన్నను మరి తెలివి మంతులే -. 
ని పూర్వీకులు తెలియుము నీవు. 


వారందరును శుభ కర్మలతో 
ఇహపరములను జయించ గలిగి 
(గ్రహములు - తారల రూపముతోను 
వెలుగు చుండిరి ఆకాశములో. 


కర్మా చరణము ఇహపర మిడునని 
బ్రాహ్మణు లిలలో - హోమాదులను 
అనుష్టించుచు నుండిరి గాదా! 
ధర్మవర్తిని పూజింతురయా!' 


221 


అనుచు పలికిన రాముని గాంచి 
వినయముతో జాబాలి పలికెను 
రామచ౦ద్ర! విను - నేను ఎన్నడూ 
నాస్తికత్వపు బోధ చేయను. 


నాస్తికుడేను నే కాదు రాఘవా! 
ధర్మ సంకటము ఏర్పడి నప్పుడు 
కార్యము జరిపే యత్నము లోను 
నాస్తికత్వము పలికెద నయ్యా. 


అయోధ్యకీవు రానను చుంటివి 

ధర్మ సంకటము ఎర్పడెనిపుడు 

అందుల కటుల చెట్పతి రామా! 

నిను ప్రసన్నునిగ చేయగ చెప్పితి.. 
॥శీరఘురాముడు॥ 


LIE 


110 రాజ్యాధికారము జ్యేష్తుని దని వశిష్ట మహర్తి'చెప్పుట 


జాబాలి పలుకులకు రామచం|దుడు 
ఆగ్రబాంచెనని తెలిసి -వశిష్ణడు 
రాముచంద్రునితొ మెల్లగ చెప్పెను 
జాబాలి - నాస్తికుడు కాదని చెప్పెను. 


'పరలోకమ్మును నమ్ము నితడు 
సత్కర్మలను పూర్తిగ నమ్మును 
కానీ - నీదు మనసును మార్చి 
అయోధ్య చేర్చగ చెప్పెను అటుల, 


రామా! వినుము నేను ఇప్పుడు 
లోకోత్పత్తిని గూర్చి చెప్పెద 

అది కాలమున భూమి యంతయు 
జలముతొ నిండి యుండెడి దయ్యా! 


జలము ను౦డి మరి విరించి, సురలును 
ఉద్భ ఎ౦చిరి ప్రప్రధమముగా 

వరాహ రూపము నెత్తిన విష్ణువు 

భూమి నప్పుడు ఉద్ధరించెను. 


అంతట బ్రహ్మయు - అతని కుమారుడు 
సృష్టి నంతయు చేసినారయా! 
అవ్యయుడాతడు - బ్రహ్మ దేవుడు 
అక్షరు డాతడు సృష్ట కర్వయగు. 


బ్రహ్మదేవునికి - మరీచి పుట్టెను 
మరీచి కొడుకు కశ్యపుడయ్యా 

కశ్యపు తనయుడు సూర్య దేవుడు 
సూర్యుని కొడుకు మనువగు నయ్యా 


222 


మనువు - సూర్యునికి పుట్టెను గావున 
వైవస్వతమను వందురాతనిని 
మొదటి ప్రజాపతి అతదేనయ్యా 
ఇక్ష్వాకు వాతని తనూజు డగును. 


మొట్టమొదటగా అయోధ్య రాజ్యము 
ఆ ఇక్ష్యాకువు ఎలెను రామా! 

కుక్షి - అతని కుమారు డయ్యా! 

వికుక్షి - కుక్షికి తనూజు డయ్యా, 


వికుక్షి రాజుకు - తేజోవంతుడు 
బాణుడు అనెడి తనయుడు పుట్టెను 
బాణుని కొడుకు అనరణ్యు డయా! 
సుఖముగ నాతడు రాజ్యమేలెను. 


అనరణ్యునికి పృధువు పుట్టెను. 
త్రిశంకు డాతని తనూజుడయ్యా! 
విశ్వామిత్రుని తపో బలముచే 
తనువుతొ స్వర్గము త్రిశంకు డేగెను. 


త్రిశంకు తనయుడు యవనాశ్వు౦డు 

'దుంధువు - అనెడి అసురుని చంపగ 
దుంధు మారుడని మరియొక పేరును 
యవనాశ్వుండు కలిగి యుండెను. = 


యవనాశ్వునికి మాంధాత యను 
యోగ్యుడైన - ఒక కొమరుడు పుట్టెను 
మాంధాత కుమారుడు సుసంధి యగును 
సుసంధి కొమురులు ఇద్దరు రామా. 


అయో ధ్యాకాండవ; 


ధృవ సంధి, - ప్రసేన జిత్తను-వారిలొ 
ధృవ సంధి కొమురుడు భరతుడు రామా! 
భరతుని కొమరుడు అసితుడు- అతనిని 
హాహయ, తాలజంఘ, శశిబిందులు ౧లిగిరి- 


రాజ్యము ను౦డి అసితుడు వెడలి 
హిమగిరి యందు వసించినాడు 
అతిని భార్యలు! ఇద్దరు రామా! 
వారి విషయము చెప్పెద వినుము. 


రెండేవ భార్య - పెద్ద భార్యయగు 
కాళింది గర్భమును పాడు చేయుటకు 
మోసము చేసి విషము వెట్టినది 
కాళింది అంతట చ్యవనుని వేడెను. 


చ్యవన మహర్షి ప్రసన్యు డయ్యెను. 
కాళింది గర్భమున వ౦శకర్తయగు 
లోకోత్తరుడగు కొడుకు పుట్టునని 
ఆశీన్సులనిడి అనుగ్రహించెను. 


ఆ మహరాణి తేజోవంతుని 
సగరుని గన్నది - రామా వినుము! 
గరళము తోడ పుట్టెను గావున 
సగరుడు అనెడి పేరు వచ్చెను. 


సగరుడు చేయు అశ్వమేధమున 
అశ్వము హరింపబడి నందులకు 
అశ్యమ్మును మరి వెదకి తెమ్మన - 
సగరుని కొడుకులు బయలు దిరిరి. 


అయో ధ్యాకాండము 


సగరుని కొమురులు అశ్వము వెదకుచు 
భూమిని త్రవ్వరి వాతాళముగా 
సాగరమైనది అదియ రామా! 

సగర కుమారులు త్రవ్విరి దానిని. 


సగరుని యొక్క పెద్ద కుమారుడు 
అసమంజుడను అతి దుర్మార్గుడు 
అతనిని తండ్రీ తరిమె నడవులకు 


అసమ౦జుకుమూరుడు, అంశుమంతుడు. 


అంశుమంతుడు రాజ్యము నేలెను 
అతని కుమారుడు దిలిపుడయ్యా! 
దిలిపు తనయుడు భగీరథుండు 
కరుత్ముడాతని తనూజుడయ్యా! 


కకుత్తు కొవురుడు, రఘుమహరాజు 
జగత్రసిద్దిగ పాలన చేసెను 
అందువలననే ఇక్ష్వాకులందరు 
కాకుత్భ్స- రఘువులు అయినారయ్యా. 


రఘువు కుమారుడు ప్రవృద్ధడయ్యా 


కల్మష వొదుని కొడుకు శంఖణుడు 
శంఖణు పుత్రుడు సుదర్శనుండు 
అగ్ని వర్ణుడు అతని తనూజుడు 
అగ్ని వరుని కొడుకు శిఘ్రుకుడు. 


ఫీ ఫుకు తనయుడు మరు మహరాజు 
మరువు తనయుడు (ప్రశు కుకుడయా। 
అతని కుమారుడు అంబరీషుడు 
అంబరీషుని తనయుడు నహుషుడు. 


నహుషుని కొడుకు నాభాగుడయా! 
నాభాగునికి ఇద్దరు కొడుకులు 
అజుడు, సువ్రతుడు అను వారయ్యా 
అజుని కువూరుడు దశరథ ప్రభువు. 


దశరథ ప్రభువుకు జ్యేష్ట పుత్రుడు 
నదే రాజ్యము నేలెడి అర్హత 

ఇక్షా(కు వంశమున సాంప్రదాయముగ 
బ్యేష్థడు రాజ్యము నేలుచు వచ్చెను. 


కొవున రామా! ఆచారమ్మది 


అ్రవృద్దు తనయుడు పురుషాదుడయా జ్యేష్ణడు ఉం౦డగ అతని తమ్మునికి 
ఆ పురుషాదుని ఇతర పేర్షవి రాజ్యార్గ్లత మరి లేదని తెలియుము 
కల్మష పాదుడు - సొదాసుండు సా౦ప్రదాయమును నిలబెట్టుమయా! 
॥శ్రిరఘురాముడు॥ 
RRR 


111 భరతుడు ప్రాయోపవేశము ప్రారంభించుట 


వశిషనుహబుషి పలికి రామునితొ 
కన్నతల్లి ఇల మొదటి గురువయా! 


రెండవ గురువు తండ్రియగు నయా 
మూడవ గురువు ఆచార్యుడగు. 


ని తండ్రికిని - నీకును గురువును 
నామాట నువు వినుట వల్లను 
ధర్మహోని మరి నీకు కలుగదు 
ప్రజల కోరిక కాదన వలదు. 


224 


వృద్భురాలగు కౌసల్యమ్మకు 
నీవు సేవలు చేయుచు౦డ వలె 
ఆమె మాటను పాటించుటచే 
ధర్మ పథమునకు దూరము కావు 


అంతియెగాక రామా! వినుము 
అడిగిన వారికి కాదన వేదియు 
భరతుని కోరిక తీర్చుట వలన 
ధర్మదూరుడవు కావృ నీ విల. 


కావున రామా! నీవు ఇప్పుడు 
అయోధ్య నగరికి వచ్చుటలోను 
ఎట్టి దోషము లేదని తెలియుము!! 
అనుచు యుక్తిగ చెప్పి మహర్షి 


వశిషముహబుషి మాటల కపుడు 
రాముడు పలికను వినయము నిండి 
స్వామీ! ఇలలో తల్లిదండ్రులు 
ప్రాణసమముగా బిడ్డల నెంతురు. 


బిడ్డను గందురు పోషణ చేతురు 
కంటి రెప్పలా కావాడెదరు 
తల్లిదండ్రుల బుణము తీర్చుట 
చాలా కష్టము మీకు తెలియదా! 


తండ్రికి నేను మాట ఇచ్చితి 
ఇచ్చిన మాట వమ్ము చేయను 
పదునాల్లేండ్లు వనవాసమ్ము 
తప్పక నేను చేయగ వలెను” 


అయో ధ్యాకాండమ 


తిరుగు లేని తన అన్న నిర్ణయము 
వినిన భరతుడు భరించలేక 
ప్రాయోప వేశము చేసెద ననుచు 
నిర్ణయమ్మును తెలియబరచెను. 


మంత్రి సుమంత్రుని దర్భలు తెమ్మనె- 
"దర్భల పరచుకు వాకిలి ముందర 
అన్న పానములు అన్నీ వదలి 
అసువులు ఎడెద అన్న సన్నిధిని' 


రాముని మనసు మంత్రి గ్రహించెను 
దర్భల నతడు గొని రాలేదు 

అంతట భరతుడు తానే లేచి 
దర్భలు వాకిటముందు పరచెను. 


పరచిన దర్భల పైన భరతుడు 
పడుకొనె నపుడు అన్న ముందర 
అంతట రాముడు తమ్ముని గాంచి 
అప్యాయముగా పలికనుఅచట. 


“సోదర భరతా! నీకపకారము 
ఎమిచేసితి - ఈ ప్రయత్నము 
నావాకిలికి అడ్డముగాను 
ప్రాయోపవేశము మొదలు వెట్టితివి, 


అభిషిక్తుడవె రాజ్య మేలెడి 

రాచపట్టికి తగని పని ఇది 

దారుణ వ్రతమును వీడుము నాయన 
అయోధ్యకగి రాజ్యమేలుము 


అయో ధ్యాకొ ౦డము 


దర్భలపైన పడుకొని భరతుడు 
అయోధ్య ముఖ్యుల - సచివుల కోరెను 
రామచంద్రుని ప్రార్థనచేసి 

ప్రసన్నునిగా చేయగ కోరెను. 


భరతుని చూచి పలికిరి వారు 

“రాజ కుమారా! మేము పూర్తిగా 
రాముని మనసు (గవాంచినాము 
స్థిర సంకల్పుని మార్చ గత రమా! 


రామచంద్రుడు చెప్పిన విషయము 
యోగ్యమైన దని తెలియుచున్నది 
అనుచు వినయముగ చెప్పిరివారు 
అంతట రాముడు భరతునితో నని, 


“సోదర భరతా! ధర్మసమ్మతిగ 

వారు పలికిన మాటల వినుము. 

నీ ప్రయత్నము విరమించు మయా 
నన్ను స్పృశించుము- ఆచమించుము.”” 


: మరియోక మార్గము తోచక భరతుడు 
_ మెల్లగలేచి - దోష నివృత్తికి 

అన్న వాదములు స్పృశించి అంతట 
ఆచమి౦చెను పలికి వినయముగ. 


"సజ్ఞనులారా! శ్రద్దగ వినుడు 
రాజ్యము కావలె ననుచు ఎన్నడును 
తల్లిని నేను కోరగ లేదు 

తల్లి కోరికలు తెలియవు నాకు. 


అయోధ్యలోని సంగతు లెరుగను 
ధర్మమూర్తి మా అన్న రాముడు 
పితృవాక్య పరిపాలన చేయగ 
వనవాసమునకు బయలు దేరెను. 


కావున వినుడు పదునాల్లెండ్లు 
వనవాసమ్మును నేను చేతును 
నాబదులుగను అయోధ్య రాజ్యము 
అన్న రాముడు పాలించ వలె. 


ఆవిధముగను చేసినచో మరి 
తండ్రీ మాటకు .భంగమురాదు.''- 
అనుచు భరతుడు మనసు విప్పగా 
పులకితులారి అచ్చటి వారు. 


అంతట రాముడు తమ్ముని గాంచి 
తెలియజప్పెను అనునయమ్ముగ 
“తండ్రి నిర్ణయము మార్చెడి హక్కు 
మన యిద్దరికీ లేనే లేదు. 


వనవసమునకు బదులుగ నేను 
రాజ్య పాలనము చేయగ తగదు- 
స్పష్టముగాను తల్లికో రినది 
స్వస్థతతో మరి తండ్రి యిచ్చెను. 


సోదర భరతా! ప్రాణ సముడవు 
నిదుభక్తి నేనెరుగుదునయ్యా 

(భ్రాతృ భక్తికి ప్రతి రూపము నువు 
సత్య సంధుడవ సద్గుణ యుతుడవు- 


225 


226 


అయో ధ్యాకొండమ 


వన వాసమ్మును పూర్తిచేసుకొని 

అయోధ్య నగరికి తిరిగి వచ్చెద 

నీ సాయముతో రాజ్య మేలెద 

తండ్రిమాట పాలింతము నాయన,” 

ఉల 1 రఘురాముడు॥ 
112 శ్రీరాముడు స్వర్హపాదుకలపె పదములుంచి 
భరతునను గ్రహించుట 

ధర్మ తత్పరులు తేజోవంతులు పరలోకమున తండ్రి సుఖముకె 
రాను భరతుల సమా గముమ్మున రాముని మాటను వినవలె నయ్యా! 
బుషుల హృదయములు పులకించినవి త౦డ్రికి రాముడు బుణపడ కూడదు 
వారి మమతలకు వారు ద్రవించిరి. అదియే మేముకోరుకొందుము. 
నింగినివున్న దేవబుషులును కెకాదేవి బుణమును తీర్చి 
వారిద్దరితో పలికిరి అపుడు దశరథరాజు స్వర్గమేగిను 
“సోదరులారా! మే మందరము వరములు యిపుడు చెల్లక పోయిన 
అద్భృశ్యముగా నుండి వింటిమి. స్వర్గము నుండి రాజు జారును.. 
మీ సంభాషణ లోకోత్తరము ఆ విధముగను దేవబుషులట 
మీ అనురాగము మాటల కందదు వారితొ చెప్పి అదృశ్యమైరి 
మిమ్ముల గన్న తండ్రి ధన్యుడు మరియొకసారి రామ నిర్ణయము 
మిమ్ము చూడగా వచ్చితి మిటకు. ' తలపుకు వచ్చి చలించె భరతుడు. 
అని ఆ బుషులు మనసు నిండుగా దిగులు నిండిన భరత కుమారుడు 
ప్రశంసించిరి ఆ సోదరులను అయోధ్య రమ్మని అన్న గారిని 
రావణ వధను వారు కోరెదరు పదముల నంటి ప్రార్థన చేసెను 
లోక హితమునే అభిలషింతురు. కంట నీటితో జాలిగ అడిగెను. 
బుషులందరును ముక్షకంఠమున పదముల వ్రాలిన భరత సోదరుని 
భరతుని గాంచి పలికిరి అపుడు. ప్రియముగ రాముడు లేవ దీసెను 
"ఓ ధర్మజ్ఞా! సదాచారుడవు కౌగిలించుకొని కూర్చొన బెట్టెను 
సత్కుల మందు జన్మించితివి. అప్యాయముగా పలికి నప్పుడు. 


అయో ధ్యాకాండము 


“సోదర! నీవు భయపడ వలదు 
బుద్ధిమంతు డవు సుశిక్షితుడవు 
పృధివి నంతటిని పరిపాలించే 
శక్తి కలిగిన ధీరుడ వివు, 


మంత్రుల- బాతుల విప్రోతముల 
ఆలోచనలళొ - సామర్ధ్యముతో 
రాచ కార్యములు నెరవేర్పు మయా 
తగు ఎర్పాట్లను తండ్రి చేసెను. 


నా నిర్ణయమిది శ్రద్ధగ వినుము 
“చంద్రుని కాంతి తగ్గిపోయినను 
హిమగిరి పూర్తిగ కరిగి పోయినను 


సంద్రము - భూమిని ముంచి వేసినను. 


మరి యేమైనా ఎంతటి దెనను 
సంభవించుట జరుగునా? యేమో? 
గురు సన్నిధిలో చేసిన ప్రతిన 
తప్పనునేను తెలియుము సోదర 


నీపై మమతతొ రాజ్యము కోరెనొ? 

నీ ఐశ్వర్యము కోరుకొన్నదో? 

కోరిక కోరెను కకాదేవి- 

అది యంతయు నువు మరిచిపామ్మిక, 


మాతృ గౌరవము తల్లికి యిమ్ము 
మమతాబంధము తెగనీయకుము'” 
అనుచు రాముడు ప్రేమగ చెప్పగ 
పరవశించిరి అచ్చటివారు. 


వశిష్ట మహబుషి మనసు లెరుగును 
ఆ సోదరుల మమత లెరుగును 
కావునత గిన ఉపాయమ్మును 
తెలియ బరచెను అయోధ్యలోనే. 


భరతుడంతట అన్నతొ పలికెను 
' “మహానుభావా! శ్రీ రఘరామా 
ఇవిగో గనుము నౌ పెన్నిధి యివి 
రాజ్యమునలే స్వర్ణ పాదుకలు. 


నీ చరణ కమలములు సోకిన యట్టి 
ఈ పాదుకలుపవిత్ర మగును 
కావున పదములు నిలపుము స్వామీ! 
కారుణ్యానిధి కాదన వలదు. 


ఈ పాదుకలే జగతికి రక్ష 

ప్రజల క్షేమము నిరతము చూచును 
అందరి హృదిలో నిలచి పోవును 
రామాను(గహ మందరి కందును.” 


భరతుని కోరిక తీర్చెను రాముడు 
స్వర్ణ వాదుకల పాదము లుంచెను 
భరతుడు వాటికి ప్రదక్షిణించి 
పరవశమ్మున పలికను అన్నతో. 


“రామప్రభో! నీ రాజ్యభారము 
పాదుకలకు నే నప్పగించితిని 


వీటితొ నేను పదునాలేండ్లు 
రాజ్యపాలనము చేయించెదను. 


227 


228 అయో ధ్యాకాండము 


జటా జినమ్ములు నేను ధరించి అనుచు రాముడు కంట నీటితో 

కంద మూలములు మాత్రమె తినుచు భరత కుమారుని కౌగిలించుకొని 

రాజ ప్రతినిధిగ ఉందును నేను అయోధ్య కేగగ అదేశించెను 

నీ పాదుకలే రాజ్యమేలును. కదల లేకనే భరతుడు కదలెను. 

నీదు రాకకె పదునాల్లెండ్లు పట్టపు టెనుగు శత్రుంజయము 

నిరీకించుచు బ్రతికి యుందును అచటకు రాగా భరత కుమారుడు 

అపె నీవు రాక పోయిగచొ ప్రదక్షిణించి నమస్కరించి 

అగ్నిహో త్రునికి ఆహుతి అయ్యెద.” _ పాదుకలుంచెను కరిశిరస్సున. 

ఆ విధముగను భరతుడు పలుకగ రాము డంతట పెరు పేరున 

పులకితుడైన రామచంద్రుడు. వచ్చిన వారికి అభిమానముతో 

అభిమానముతో ప్రియ సోదరుని శలవును చెప్పి కన్నీరిడెడి 

కౌగిలించుకొని పలికిను అపుడు. తల్లుల ముఖములు గాంచె నపుడు. 

“సోదర భరతా! కెకమ్మను నువు అమిత భక్తిగ తల్లులందరికి 

భక్తి ప్రపత్తుల చూచు కోవలె నమస్కరించెను కంట నీటితో 

నాపై ఆనగ చెప్పు చుంటిని ఒక్కసారిగా ఎడ్చుచు రాముడు 

సీతా లక్ష్మణు లానగ చెప్పితి. ' నిలబడలేక లోనికి నడచెను. 
నయా శీ రఘురాముడు॥ 


113 రామ పాదుకలతో భరద్వాజముని ఆశీస్సులతో 
భరతుడు అయోధ్య కేగుట 





రామ వాదుకలు శిరమున నిడుకొని మందాకిని నది ఒడ్డున వారు 
శత్రుఘ్నునితో కలిసి భరతుడు గెరిక ధాతువులుండి మెరసెడి 
అరదము నెక్కెను అయోధ్య కేగగ పర్వత సానువులను తిలకించుచు 
అనుసరించిరి పాతు లందరును. ప్రయాణించిరి అయోధ్య త్రోవలొ. 
వశిష్ట మహబుషి - విప్రోత్తములు భరద్వాజముని ఆశ్రమ తావుల 
వాహనమ్ములను అధిరోహించి రథమును దిగను భరత కుమారుడు 
ముందుగ సాగిరి - వారి వెనుకనే పాదచారియై ముందుకు నడచి 


భరతుని తేరు సాగెనప్పుడు. మునికి భక్తిగ వందన మిడెను. 


అయో ధ్యాకా ౦డము 


భరతుని గాంచి ముదము న౦దిన 
భరద్వాజముని అడిగెను భరతుని 
మనోరధము నెరవేరినదా యని 

రామదర్శనము లభించెనా యని. 


భరతుడు భక్తిగ విషయము చెప్పెను 
రాముని సర సంకల్పము చెప్పిను 

వశిష్టు మహబుష యోచన చెప్పెను 
పాదుక లొసగుట తెలియ బరచెను. 


రామ పాదుకలు రాజ్యమేలు నని 
రామ ధ్యానమున తాను౦దు నని 
రామ సేవలొ తరింతు ననియు 

రామ భక్తుడు భరతుడు చెప్పెను. 


భరతుని భక్తి భ్రాతృ ప్రేమకు 
పరవశించెను భరద్వాజముని 
“నాయన భరతా! పురుష శ్రేషుడవు 
సదాచార సంపన్నుడ వీవు 


నీరు పల్లమున నిలిచినట్లు గా 
అన్నను కొలిచే భ్రాతృ ప్రేమ యది 
సహజమైనదిగ నీలో నుండుట 
ఆశ్చర్యమ్మది కానే కాదది. 


నిన్ను పోలిన సత్పుత్రుని గని 
దశరధరాజు మృత జీవు డయె. 
అనుచు ప్రైవుగా భరద్వాజముని 


భరత కుమారుని అభినందించెను, 


మునికి భక్తిగా ప్రదక్షిణించి 
వాదములంటి నమస్కరించి 
ఆశీష్ఫులను గ్రహించి భరతుడు 


అయోధ్య త్రోవలొ సాగ హితులతో. 


యమునను దాటిరి అతి తేలికగా 
అలుపు లేకను ముందుకు సాగి 
శృంగిబేర పుర మందరు జేరిరి 
అచ్చటి నుండి సాగ ప్రయాణము. 


అచిరకాలము అయోధ్య చేరిరి 
సీతారాములు లక్ష్మణమూర్తియు 


అగుపంచని ఆ అయోధ్య నగరము 


భరతుడు గాంచి భాధతొ పలికెను. 


“ఓ రథసారధి! అయోధ్య ఇపుడు 
పాడుపడినటు కనబడు చున్నది 
సంతో షమ్మది రన రాకున్నది 


అతి దీనముగా అగబడు చున్నది.” 


అనుచు భరతుడు చెప్పుచుండగా 
అరదము అయోధ్యలోనికి నడచెను 
అన్నలేని ఆ అయోధ్య నగరము 
కన్నులే నటు తోచుచున్నరనె. 


1శ్రీరఘురాముడు॥ 


RRR 


229 


230 


అయో ధ్యాకొ౦1 


1 1 4 రాముడు లేని అయోధ్య - భరతుని ఆవేదన 


అయోధ్య నగరము కళాహీనమై 
అగు పించినది భరతునకపుడు 
రాజ వీధులలొ సందడి లేదు 
గుడ్డగూబలు తిరుగుచున్నవి. 


కృష్ణ పక్షమున చీకటి నిండిన 
నిశిరాత్రివలె తోచె నయో ధ్య 
అంగారక గ్రహబాధ నందిన 
రోహిణీ వలను తోచె నయోధ్య. 


ఎండకు కాగిన వేడి నీటిని 

పక్షులు త్రాగగ భయపడు చుండి 
జలచరములవి కదల లేకను 
నిరసించి అట నిట నున్నవి. 


పొగ లెకుండగ జ్వాలలు లేచుచు 
యజ్ఞజ్వాలగ తోచుచున్నది 
ఖండిత సైన్యము నిండిన యట్టి 
యుద్ధభూమిలో సేనగ తోచెను. 


యజ్ఞసమాప్తి అయిన తదుపరి 
వేద ఘోషయది లేనటు వంటి 
యాగ వేదికగ తోచె నయోధ్య 
సవ్వడిలేక వున్నది నగరము. 


అబోతుకోసమై చింతలొ మునిగి 
పచ్చిక తినని గోవుల మందగ- 
పుణ్యము తరిగి పుడమిని రాలిన 
తారను బోలి యున్నది అయోధ్య, 


వసంత కాలము పూర్తికాగనే 
వాడిపోయిన లతవలెనున్నది 


చిందర వందర యైనటు వ౦టి 


పానశాలలా తోచె నయోధ్య. 


జల భాండములు పగిలి పోవగా 
జలమంతయును నేలపాలవ 
నాశనమైనచ లివే౦ం ద్రముగా 
అయోధ్య నగరము తోచుచున్నది. 


రిపులధాటికి తెగిపడి నట్టి 
అల్లెత్రాటివలె నున్నది నగరము 
యుద్దము నందు పరుగిడ లెని 
గుజ్జపు పిల్లగ తోచె నయోధ్య, 


నీరంతయును ఆవిరి కాగా 
జల చరమ్ములవి కనబడుచుండి 
కమలమ్ము లవి వాడిపోవగా 
కళతప్పిన నడ బావిగ నున్నది. 


వర్షాకాలపు మేఘము లందు 
దికడి పోయిన సూర్యకాంతివల 
దుఃఖమునున్న సుకుమారునివలె 
అయోధ్య నగరము కనబడెనపుడు. 


రథసారధితో పలికెను భరతుడు 
"ఓ రథసారథి! అయోధ్య లోన 
ఆనందమది కనరాకున్నది 
మంగళ ధ్వనులవి వినరాకున్నవి. 


అయో ధ్యాకాండము 


చందన చర్చలు మానిరి జనులు 
గజతురగముల సందడి లేదు 
అన్న రామునితొ అయోధ్య శోభ 
అడవిలోనికి తరలి పోయినది. 


కళాబానమై కనవముడు చున్నది 
ఉత్సవాదులు జరుగుట లేదు 
గ్రీష్మబుతువులో మేఘమన్నటు 
అన్న ఎన్నడు అడుగిడునో యిట." 


119 


తల్లులందరిని అంత ఃపురమున 
భరతుడు దింపి - దుఃఖతప్పు డై 
వేశిష్ణాదులను గాంచి పలికెను 

మదిలో వేదన తెలియ బరచెను. 


'“ అంతఃపురమున ఉండగ లేను 
అయోధ్యలో నేనుండగ లేను 
రాముడు దూరము అన్న బాధయు 
తం|డ్రి వియోగము భరించలేను. 


వన వాసములో నున్న రాముని 
రాకకు - భక్తిగ నిరిక్షించుచు 
నంది గ్రామమున ఉందును నేను 
రామ రాజ్యమున వత్తును ఇటకు. 


దూరము నున్నచొ దుఃఖము కొంత 
తగ్గుననుచును నిర్ణయించితి 
ఆమాటలకు వశిష్ణాదులు 
శాఘించిరి - ఆశీస్సుల నిడిరి. 


231 


ఆ విధముగను భరత కుమారుడు 
పలుకుచుండగా ఆతని రథము 
సింహములేని గుహవలెనున్న 
దశరథు నంతఃపురముకు జేరెను. 


సూర్యుని, రాహువు మ్రింగివేయగా 
దివారాత్రములు తెలియనియట్టి 
కళావానమై నున్న భవనమును 
భరతుడుగాంది కంటనిరిడె. 

శీ రఘురాముడు॥॥ 


PRE 
పాదుకా పట్టాభిషకము 


సారథి తేరును సిద్ధము చేసెను 
తల్గులందరికి భరతుడు మొక్కి 
రామపాదుకలు శిరమున దాల్చి 
రధము నెక్కిను అమిత భక్తితో. 


వశిష్ణాదులు ఏప్రోతములు 

భరతుని ముందర సాగిరి పఏయముగ 
భరతుని వెంట పౌరులందరు 
అనుసరించిరి నందిగ్రామము. 


నంది గ్రామమును భరతుడు జేరెను 
జనులందరును వినగా పలికెను 
“ప్రజలారా! మీరందరు వినుడు 

ఈ రాజ్యము శ్రీరామచంద్రునిది. 


రామ పాదుకలు రాజ్యమేలును 
ప్రతినిధిగా నేనుందును ఇచట 
ఇల్లడమ్ముగా ఇబ్బన రాజ్యము 
తిరిగి - అన్నకు అప్పగి౦చెద. 


232 


రాజ్య క్షేమము ప్రజల ప్రియమును 


తయోధ్యాకొండము 


ఆ విధముగను భరతుడు పలికి 


ఈ పాదుకలే చూచు చుండును ఆనందమది వెల్లివిరియగా 
పాదుకలకును ఛత్రము పట్టుడు త పురజనులు చూచుచుండగా 
ప్రియముగ - అన్న ఒసగెను విటిని. రామ పాదుకల కభిషేకించెను. 
రామచంద్రుడు అడుగిడు వరకు పట్టాభిషేకము జరిగిన యట్టి 
పాదుకలకు నే సేవ చేయుచు రామ పాదుకలకందరు అపుడు 
రాజ్య భారము వవాంచి యుందును రామ ప్రభువట ఉన్నటు తలచి 
అన్న రాజ్యమును అన్నకిచ్చెద. మొక్కిరి భక్తిగ మనసు నిండుగా. 
అన్న రాగనే పాదములంటి జటా జినమ్ములు వల్కలమ్ముల 
పాదుకలివ్వి పదముల తొడిగి మునివలె భరతుడు నందిగ్రామమున 
రాజ్య భారము అప్పగించెద రామ ధ్యానమున రాజ్య ప్రతినిధిగ 
రామ పాదముల సేవ చేసెద. రాజ్యపాలనము చేయు చుండెను. 
నాకు వచ్చిన అపకీర్తిని - నే రాముని రాకకు రోజులు లెక్కిడి 
అం౦ంతమొనర్చగ ప్రయత్నమిది యగు రాముని తలపుల దైర్యము తెచ్చుకు 
అభిషిక్తునిగా అన్నను చూడగ రాముని రూపము మదిలో నిలిపి 
కీర్తి పెరిగినటు నేను తలంచెద.. రాజ్యమేలుచు నుండెను భరతుడు. 

రామ వాదుకల చెంత కూర్చొని 

రాచ కార్యములు విన్న వించుచు 

కానుకలన్నియు అర్పించుచును 


రాజ్యమేలెను భరతుడు - భక్తిగ 


LR 


॥శ్రిరఘురాముడు॥ 


116 చిత్రకూటమును వదలి వెళ్ళు బుషులు-రామునికి 
రాక్షస వివరము తెలిపి తమతో రమ్మనుట 


చిత్ర కూటమున ఉండెడి బుషులు 


భయపడు చున్నటు రాముడు తెలిసెను! 


వినయము నిండి వారిని అడిగెను 
మదిలో దిగులు తెలుపగ కోరెను. 


“మేమేమైనా అపరాధమ్మును 
తపోనిధుల యెడ చేసినచో మరి 
తెలియ జెప్పుడు అనుచు అడిగెను" 
వారిలొ వృద్దుడు పలికనప్పుడు. 


అయోధ్యాకాండము 


“రామా! నీవు అయోగ్యమైన 
పనిని ఎన్నడూ చేయవు నాయన 
మంగళ కారిణి సీత వలనను 
లక్ష్మణు వలన తప్పు జరుగదు, 


రావణు తమ్ముడు ఖరుడను అసురుడు 


ర్యూరకర్ముడు యుద్ధ చతురుడు 
అపజయమన్నుది ఎరుగడువాడు 


నర మాంసముతో మదము నిండెను. 


జన స్థానమును జేరెను వాడు 
బుషు లందరిని ఇడుమల బెట్ట 
అచ్చట నుండి తరిమి వేసెను 
వాని అకృత్యము లెన్నో గలవు. 


నీవిట నున్నటు తెలిసెను వాడు 
వాడు ఇచటకు రానున్నాడని 
మాకు తెలిసినది - మేమందరము 


భయపడుచుంటిమి కారణమదియే. 


అసురుల నతడు పంపు చుండెను 
దుష్ట చేష్టలు వారిట చేసి 

హడల గొట్టుచు హంస పెట్టుచు 
ముదము నందుచు ఉండిరి రామా! 


నాయన రామా! ఏదో క్షణమున 
ఖరుడిట వచ్చి కష్టము తెచ్చును 
యాగ వేదికలు పాడుచేయును 


రక్త మాంసములు పడ వేయించును. 


233 


కావున మేము ఈ ప్రదేశమును 
వదలి పోవగా నిశ్చయించితిమి 
దూరము నున్న మా ప్రదేశమును 
తిరిగి చేరగ నిశ్చయించితిమి, 


మేము ఇప్పుడు వెళ్ళెడి వనము 


ఫల జలములతో విశాలమైనది 
కంద మూలములు లభించు నచ్చట 
మాతో వచ్చిన తీసుకు పోదుము. 


ఏదోనాడు ఖరుడు వచ్చును 
కానన మూతో రమ్ము నాయనా! 
యుద్దము చేసెడి శక్తి యున్నను- 
భార్యతొ నుంటివి భద్రత కావలె 


ఆ మాటలు ఎని రామచందుడు 
భయము లేదని నచ్చ చెప్పెను 
వారిని అచటే ఉండగ కోరెను 
కాదని వారు బయలు దిరిరి. 


వృద్ధుడైన ఆ కులపతి అపుడు 
రామచంద్రునికి ఉపదేశము నిడి 
అభిమంత్రించి ఆశీస్సుల నిడి 
బుషులందరితో నడచెను ముందుకు. 


రామచంద్రుడు సతి సోదరులతొ 
వౌరి వెంబడి భర్తిగ సాగి - 

సాగన౦ఏ మరి తిరిగి వచ్చిను 
మునులందరును సాగిరి ముందుకు. 


234 


అయో ధ్యాకాండము 


అచ్చట నుండి రామచంద్రుడు 
సతి సోదరులతొ వెడలనెంచెను 
కానీ అచ్చటి ప్రకృతి శోభ 
రామచంద్రుని ఆకర్టించెను. 


1శ్రీరఘురాముడు॥ 


LIRR 


11 / అత్రి మహాముని అనసూయమ్మల సందర్శనము 


కొంతకాలము సాగిన తదుపరి 

రామచ౦ద్రునికి చిత్ర కూటమున 
భరతుని భక్తి మదిలో మెదలుచు 
తల్లుల మమత తలపుల నిండెను. 


వళిష్టాదులు, అయోధ్య పౌరులు 
మరిమరి రాముని కన్నుల మెదలిరి 
ఆ ప్రదేశమును సేన లన్నియు 
వాహనమ్ములు త్రొక్కి వేసెను 


అన్నియు తలచి రామచంద్రుడు 
ఆ ప్రదేశమును వదల నెంచెను 
సతి సోదరులను ఎంట నిడుకొని 
అత్రిమహాముని దరికి చేరెను. 


ఆశ్రమమ్మునకు వచ్చిన యట్టి 
సతారాముల లక్ష్మణమూర్తిని 
ఆదరించెను అత్రి మహాముని 


తనయుని తీరుగ రాముని చూచెను. 


సతారాములు లక్ష్మణమూర్తియు 
ముని పాదములకు నమస్కరించిరి 
ముని పుంగవుడు ఆ మువ్వురకు 
సత్కారమ్ములు చేసెను ప్రేమగ, 


అత్రిమహాముని ఆనందముగా 
వృద్ధురాలును - పూజ్యురాలగు 
సతి అనసూయ వద్దకు వారిని 
తీసుకు వెళ్ళి (ఇయముగి చెప్పెను, 


“సీతా! ఈమె నా ఇల్లాలు 
అనసూయమ్మ మహా తపస్విని 
అనుచు మహాముని రాముని గాంచి. 
సతి అనసూయ మహత్తు చెప్పెను. 


“రామా! పూర్వము క్షామము కలిగెను 
పది వత్సరములు వానలు లేవు 
లోకము లన్నియు కాల జొచ్చెను 
భీభత్సముది తాండ వించెను. 


ఆ సమయములో నా ఇల్లాలు 
తపోబలమున - ఫలములు దుంపలు 
సృజించి - అందరి కిడినది [ప్రేమగ 
గంగను అచటికి రప్పించినది. 


పది వేలేండ్లు తపస్సు చేసెను 
బుషుల తపస్సును రక్షించినది 
దేవ కార్యము తీర్చుట కొరక 
పది రాత్రులను ఒకటిగ చేసెను 


అయో ధ్యాకాండము 


ఈమె చేసిన సత్కార్యములకు 
అనసూయ అని పేరు గాంచెను 
కోపము ఎరుగని సాధు స్వభావము 
సీతా! నీకు తల్లి వంటిది. 


జనకనందినీ! ఈమెకు నివు 
నమస్కరించి పూజను చేయుము 
శుభమగు నీకు అనుచు మహర్షి 


సతి అనసూయ మహిమను తెలిపెను. 


రాముడు అపుడు సీతకు చెప్పెను 
పుణ్యమూర్తిని పూజించ మని - 
మహాతపస్విని - ముదుసలి వగ్గు 
ముడతలు పడిన దేహము ఆమెది. 


నెరసిన జుట్టుతొ వణకు చున్నది 
ప్రేమాదరణల ముద్దగ నున్నది 
సీతారాములు లక్ష్మణ మూర్తియు 
ప్రదక్షిణించిరి పుణఖ్యమూర్తికి 


వారు మువ్వురు పేరు చెప్పుకొని 
నమస్కరించిరి అనసూ యమ్మకు 
సీతాదేవి కరముల ముడిచి 
పుణ్యమూర్తి కుశలమ్మును అడిగెను. 


అనసూయమ్మ సీతను గాంచి 
ఆనందించి పలికను అపుడు 
“సీతా! నీవు ధర్మ చరితవు 
పతియు గతియని నమ్మిన దానవు. 


భోగభాగ్యములు కాలతన్నితివి 
భర్తతొ అడవికి అనుసరించితివి 
నిన్నుగాంది నా కానందమగు 
సహధర్మిణ్‌వె పేరు నిలపితివి. 


సుఖ దుఃఖములు సమముగ నెంచి 


భర్త వెంబడి నుండెడి సతికి 
ఇహపరము లవి లభించ గలవు 
భర్త అడుగుల నడువగ వలను. 


భర్తను మించిన అనురా గమ్మును 

ఎ బంధువులు ఇవ్వలేరు గద! 

ధర్మ పధమున నడచిన స్త్రీకి 

ఇహపర సుఖములు అందును సీతా! 


నిరతము నీవు పతి సన్నిధిలో 

సహ ధర్మిణిగా నుండుము సీతా! 
చక్కని యశము కలుగును నీకు 
సర్వ ధర్మములు సమకూర్చునది. ' 


అనుచు ప్రియముగా అనసూయమ్మ 
సతాదేవికి సతీ ధర్మమును 
కూతురన్నటు (ప్రేమతొ చెప్పెను 
పుణ్యమూర్తి ఆశిస్సు లనిడెను. 


శీరఘురాముడు॥ 


CER 


23 


236 


అయో ధ్యాకా అగో 


1 1 ర అనసూయమ్మ కానుక లిచ్చుట- సీతారామ కల్యాణము- 


సీతమ్మ అనసూయమ్మకు చెప్పుట 
అనసూయమ్మ చెప్పన దంతయు పరమ పావని! అనసూయమ్మా। 
శ్రద్ధగ విన్నది సతాదేవి మీరు చెప్పిన మంగళ వాక్కులు 
భక్తి నిండి వైదిహి పలికెను నా మదికెంతో సంతోషము నిడె 
“నివు చెప్పినది యదార్థ మమ్మా! పతి సేవలను తపసుగ నెంచెద. 
స్త్రీకి దైవము భర్తని నమ్మెద పతి సేవలను చేసిన మీకు 
సదాచారము భర్త వదలినను ఇహపరమ్ములు చేతికి దొరుకును 
భర్త సేవలు భార్య చేయవలె పతి సేవలలో పుణ్య సతియగు 
స్త్రీకి ధర్మము ఇలలో అదియగు. సావిత్రమ్మ ఆదర్శమగు. 


నా పెనిమిటి మరి ధర్మ స్వరూపుడు 
దయామయుండు విజితేంద్రియుడు 
అనురాగమ్ముతొ చూచును నన్ను 
తండ్రిని పోలి మేలు చేయును. 


తల్లివోలె నను సంతసవెట్టును 
నాకాతడు అతి ప్రయతముడమ్మా! 
అతిబలవ౦తుడు సద్గుణ యుతుడు 
తల్లులందరిని సమముగ చూచును. 


భర్త వెంబడి అడవికి రాగా 
కొసల్యమ్మ నాకు చెబ్బన 

సతీ ధర్మములు నిలచెను మదిలో 
పతివ్రతల ధర్మమ్ములు చెప్పెను. 


కన్యాదానము చేయు సమయమున 
అగ్ని ముందర తండ్రి చేసిన 
హితబోధ యది మరువరానిది 
మదిలో నిలుచును నిరతము నాకు. 


పుణ్యస్త్రీ యగు రోహిణి, నింగిని 
ముహూర్తమైనను చంద్రుని విడువదు 
వాతివ్రత్యమున పూజల నందుచు 
దేవ లోకమున ఎందరొగలరు.”' 


సీత మాటలకు అనసూయమ్మ 


ఆనందముతో పులకరించెను 


దగ్గర తీసుకు శిరసు మూరొని 
వరము కోరుమని ప్రియముగ అడిగెను. 


జానకి అంతట పలికె భక్తిగ 

“మి వాత్సల్యము అయోఘ వరమది 
ఎమి కోరుటో తెలియకున్నది.” 
అనగా - సితకు ఆశీస్సుల నిడె. 


అనసూయమ్మ సీతతొ పలికెను 
“సీతా! వినుము! సంతోషముతో 
దివ్యకానుకలు ఇత్తును నీకు 
చిరకాలమ్ము మంగళ మిడునవి. 


అయో ధ్యాకాండము 


దివ్య పుష్పముల మాలను ఇత్తును 
మంగళ కరమగు ఏరయు- సొమ్ములు 
అంగరాగము దివ్య గంధము 
ముదముగ ఇత్తును అందుకొను మివి. 


నేను ఇచ్చెడి సుమహారమిది 

దివ్య తేజమును ఇచ్చును నికు 

ఎన్నడు వాడదు - వాసన పోదు 
సుమం౦గళివి - అది శుభముల నిడును. 


అనులేపనము మేన నలదిన 
అనురాగమ్మది ఇనుమదడి౦చును 
విష్ణుదేవుని హృదయరాణి యగు 
లక్ష్మదేవిగ సుఖపడ గలవు. 


అనుచు పలుకుచు అనసూయమ్మ 
అనురాగమ్ము ఇనుమడించగా 
అమోఘమైన కానుకలప్పుడు 
అందించినది రామపత్ని కి. 


సీతాదేవి కానుకలందుకు 

భర్తిగ తిరిగి నమస్కరించెను 
అంతట అడిగెను అనసూయమ్మ 
స్వయంవరమ్మెటు జరిగననుచును. 


అమ్మా సీతా! రామచంద్రుడు 
పారువిలు విరచి నిను చేపట్టెను 
తనందమగు తలచినంతనే 


౨ ఎషయము నువు తెలుపుము నాకు.” 


23 


సగ్గు మొగ్గలు డారు చుండగా 
సీతాదేవి వినయము నిండి 
అనసూయమ్మకు తెలిపెను వివరము 
రామచంద్రుని ఘనత చెప్పెను, 


'' ధర్మచారిణీ! మిథిలాధీశుడు 
ధర్మ మార్గమున ధరను ఎలుచు 
యజ్ఞము చేయగ సంకల్పించెను 
అప్పటి వరకు సంతతి లేదు. 


యాగ యోగ్యమగు నేలను అపుడు 
నాగళ్ళతో అట దున్నసాగిరి 

ఆ మహరాజు ఓషధులను గొని 
చల్ల సాగెను నాగటి చాలుల. 


ఆ సమయములో భూమి నుండి అట 
ఉద్భవించిన - నన్ను గాంచిన 

జనక భూపతి ఆనందముతో 

నన్ను బిడ్డగా స్వకరించెను. 


నా కూతురు అని జనకుడు అనెను 
ఆ మాటలకు అంతరిక్షమున 
యుక్తముగా నువు పలికితి వనుచు 
దివ్య వాక్కులు విన వచ్చినవి. 


గృహమున నన్ను గారాబముగా 
తల్లిదండ్రులు పెంచసాగిరి 

ఎవాహ యోగ్యము అయిన సమయమున 
ననుగని రాజుచింతలొ మునిగెను. 


238 


ధనహనుడగు తండ్రి మాదిరిగ 
దిగులుతొ నిండెను జనక భూపతి 
అయోనిజనగు నన్నందుకొను 
వరుడు దొరకడని తండ్రి వేదన. 


ఎంతటి సంపద కలిగి యున్నను 
ఇంద్రుని యంతటి వాడైనా మరి 
అవివాహాతయగు పుత్రిక యున్నచా 
సాటివారిలొ చిన్నతనమది. 


ఆలోచించగ - ఆ మహరాజుకు 
చక్కని యోచన స్ఫురణకు వేచ్చెను 
వరుణ ప్రసాదిత శివధనుస్పది 


మదిలో మెరసెను, ముదము నందిను. 


ఎ౦తో బరువు కలిగి ధనుస్సు 
మానవ మాత్రులు ఎత్తగ లేరు 
కలలోనైనా తలంచ లేరు 

ధనుసు చూపెను మహరాజులకు. 


రాజులందరిని మీథిలకు పిలచి 
ధనుసు చూపుచు రాజు పలికెను 
విల్లును - ఎక్కు పెట్టు వానికి 
ఏల్ల నిత్తునని వెల్లడి చేసెను. 


ఆశతొ ఎందరొ రాజవరేణ్యులు 
అమోఘ ధనుసును తాకి చూచిరి 
అందుకొనుటకు వశముగా కను 
అమిత భక్టిగా నమస్కరించిరి. 


అయో ధ్యాకాండవ 


కొంతకాలము గడిచిన తదుపరి 
కౌశిక మహబుష యజ్ఞము చూడగ 
మిథిలకు వచ్చెను - ఆయన వెంబడి 
రామ లక్ష్మణులు వచ్చిరి ఆటకు. 


యధావిధిగను భక్తి ప్రపత్తుల 
మిథిలాధీశుడు కౌశికమునికి 
పూజను చేసెను కుశలమునడిగెను 
అంతట మౌని విషయము తెలిపెను. 


దశరథ తనయులు రామ లక్ష్మణులు 
ధ్రనుసు చూడగా వచ్చిరి అనెను 

దివ్య ధనుస్సును ఆసోదరులకు 
చూఎంచ మని మౌని చెప్పిను. 


అతి కష్టముతో అతి బలవంతులు 
ఆ హరుఐల్లును తెచ్చిరి అటకు 
అవలీలగను రాముచందుడు 
ఎత్తెను తల్లీ!- విస్మయ పడిరి. 


అవ లీలగను అతి హేలగను 
లీలామానుష వి గహుడపుడు 
కేలనెత్తెను శివధనుస్సును 
శిరసులెత్తిరి రాజ లోకము. 


రెప్పపాటులో పురుషోత్తముడు 

అల్లె త్రాటిని బిగించబోగా 

ఫెళ్ళున విరిగెను నడిమికి ఐల్లు 
పిడుగులు పడినటు ధ్వనులెగసినవి. 


అయో ధ్యాకొండము 


మాట నిలపుకొను సత్యసంధుడు 
మది పులకించి అప్పటికప్తుడు 
కన్యాదానము చేయుట కొరక 
జల కలశమ్మును చేత ధరించెను. 


ఐతృవాక్య పరిపాలన దక్షుడు 

పితృ సేవలో అగ్రగణ్యుడు 

తండి మనస్సు తెలియక తాను 
నన్ను (గవాంచను అనుచు తెలిపెను. 


మిధిలాధిశుడు - అయోధ్య ప్రభువును 
ఆహ్వానించెను - అంతయు చెప్పెను 
దశరథ ప్రభువు అమోదించిగ 
కల్యాణమ్మది జరిగెను తల్లీ! 


కన్నుల పండుగ నాకల్యాణము 
కోములమూర్తి నను చేపట్టెను 

కోరిన పెనిమిటి దొరకెను నాకు 

కోటి స్వర్గములు నిలచెను ముందర. 


ఆ మాటలకు అచ్చటి వారు రామ ప్రభువుతో నా వివాహము 
ఆనందించిరి పొగడిరి రాముని లక్ష్మణ మూర్తితొ ఊర్మిళ వెండి 
జనక భూపతి విషయ మంతయు శాస్రోక్రముగా జరిగెను తల్లీ! 
దశరథ ప్రభువుకు తెలియ బరచెను. జనకుని హృదయము పులకరించెను. 
ఆ విధముగను లిర వరేణ్యుడు 
విర శుల్కయగు నన్ను గ్రహించెను 
పతి అడుగులలో నీడ మాదిరిగ 


నడచుచు౦టిని ' అనుచు చెప్పెను. 


రఘురాముడు ॥ 


RIE 


239 


119 శ్రీరాముడు-సతి-సోదరులతో దండకొటవికి బయలుదేరుట 


సీతారాముల కల్యాణమ్మది 

సీతనోట విని అనసూయమ్మ 
ఆనందముతో పులకించుచు 

సతను ముదముగ గుండెకు చేర్చెను. 


శిరసు మూర్కొని అనసూయమ్మ 
సీతతొ పలికెను - సుందర వదనా! 
మధురముగా నువు చెప్పుచుండగా 
కనులకు కట్టిన రీతిగ తోచెను. 


కాంతి మంతుడగు సూర్య దేవుడు 
యామిని దేవిని కలుసుకొనుటకై 
సాగుచుండెను - సంధ్య వాలెను 
పులుగులు చెట్లను చేరుచున్నవి. 


సాయం స్నానము చేసిన మునులు 
సంధ్య నియమము నెర వేర్చుటకు 
శుభ జలమును గోనిపో చుండిరి 
అగ్నిహో త్రముల పొగ లెగసినవి. 


240 


చీకటి అలముకు నున్న సమయమున 
చెట్లన్నియును ఆకులు నిండి 

చిక్కగ నున్నటు అగపడుచున్నవి 
మృగములు తిరుగుచు అలసి పోయినవి. 


తారలతోను అలంకరించుకు 
నిశాకాంత తా వచ్చుచున్నది 

చంద్రుడు నింగిని శుభముగ నుండెను 
మధురమైన నికథ ముద మగును. 


ఇపుడే నీవు మంగళకరముగ 
అలంకిరించుకు ఆనందముగా 
రామచంద్రుని చెంత చేరుము 
ఆనతి నిడితిని ఆలసించకు. 


అలంకరించుకు నా కగపడుము 
నా కన్నులతో చూచి మురిసెద. 
అనగా సీత అలంకరించుకు 
అనసూయమ్మకు నమస్కరించెను. 


పుణ్యమూర్తి ఆశీస్సులందుకొని 
రామచంద్రుని చెంతకు చేరెను 
అలంకారములు చూచి రాముడు 
మరిమరి చూచెను సర్వమంగళను. 


ఆ కానుకలు - దివ్య వస్తువులు 
అనసూయమ్మ ఇచ్చిన వనుచు 

సీత్ర చెప్పెను - రామలక్ష్మణులు 
ఆనందించిరి ఆ మాట విని. 


అయోధ్యాకాం( 


తపోనిష్టలు అచటకు వచ్చి 
సీత్రారాముల పూజను చేసిరి 
వుణ్యదంపతులు రాత్రి అచ్చట 
అత్రి అక్రమము నందు గడఏరి. 


ప్రాతఃకాలపు స్నాన సంధ్యలు 
నిష్టగ తీర్చుకు - సీత్రారాములు 
లక్ష్మణమూర్తియు బయలుదిరిరి 
మునులందరు వీడ్కోలు చెప్పిరి. 


బయలు దేరెడి రామచంద్రునకు 
దండక వనిలో మునుల బాధలు 
అసురుల ఆరడి - దుష్టచేష్టలు 
వినిపంచిరి ఆ ముని పుంగవులు. 


అచ్చటి మునులను రక్షించుటకు 
అసురులనంతము చేయగ కోరిరి 
దండక వనికి త్రోవ చూపిరి 
ధర్మరక్షణము చేయగ కోరిరి. 


“రామా! అదిగో కాలిబాట యది 
దండక వనికి పోవు మార్గము 
నీవావనికి సతి సోదరులకొ 

సాగుము నాయన! మంగళమగును.”' 


వివిధ రూపముల దుష్టరక్కసులు 
బాధ పెట్టెదరు - రక్త ఏపాసులు 
కూర మృగమ్ములు విరివిగ నున్నవి 
అతి మెలకువతో చరించవలెను.” 


అయో ధ్యాకాండము 


ఆ విధముగను మునులు చెప్పగా రామచంద్రుడు సతి సోదరులతొ 

సీతారాములు - లక్ష్మణ మూర్తియు మేఘము లోనికి సాగు సూర్యుడన 

భక్తి నిండుగా మునులందరికి దండకవనికి బయలు దేరెను. 

నమస్కరించి ముందుకు నడచిరి. రోదండమది కొందర జేసెను. 
RRR 


నీ రఘురాముడు వనముల కేగుట 


సత్య వర్తిగా తండ్రని నిలపుట 
రామ పాదుకలు రాజ్యమేలుట 
రామాయణమున అయోధ్యా కొండము. 


శుభ ౦ 


మం౦గళమ్‌. 


242 


అయో ధ్యాకాండవ 


మంగళం 


మంగళం - మంగళం - వాయుపుత్ర మంగళం 
ఆంజనేయ మంగళం - రామదూత మంగళం 
రామచంద్ర మంగళం - జనక సుత మంగళం 
సుమిత్ర పుత్ర చుంగళం - భరత, శత్రుఘ్న మంగళం 
కొలువు తీరు రామునకు - కోదండ ధామునకు 

ఎల్ల గృహములందు ఉండి - చల్లగాను చూచేటి 
రామచంద్ర మూర్తికి - మంగళం - మంగళం 
రామబంటు హనుమకు - మంగళం - మంగళం 


Es 4 Ky 


లోకా సృమస్తా స్పుఖినో భవన్లు 
సన్వెజనా స్సుఖినో భవన్తు 


శుభం 
సర్వం శ్రీ సీతారామచంద్ర పాదార్పణమస్తు! 
# 2 ళా 





yy 


oye 





అరణ్య కొండము 


శిముదామాయణము 





(గెయ కవిత) 


శ్రీ రఘురాముని- రమ్య చరితము 


ముని జనములకు- అభయ (ప్రదానము 
§ 


సతాపహరణము- రాయునివేదన 
జటాయుమోక్షమయు- అర ఖ్యకాండయు 





శ్రీరామ 


శ్రీమద్రామాయణ అరణ్య కాండము 
విషయ సూబికీ-— 





సర్గము పెజీ 
1. శ్రీరాముడు, సీతాలక్ష్మణ సమేతుడై దండకారణ్యము చేరుట 3 
2. విరాధుడు సీతను ఎత్తుకు పోనెంచుట 4 
3. రామలక్ష్మణులు విరాధునిపై శరములు వదలుట 5 
4... విరాధ వధ 6 
5. శరభంగ మహర్షిని దర్శించుట 8 
6. ముని పుంగవులకు అభయ ప్రదానము . 9 
7. _ సుతీక్టుమహర్షి ఆశ్రమమున కేగుట 10 
8. _ సుతీక్టుమహర్షి శలవు నందుకొని వనిలో సాగుట 112 
9. శ్రీరామునికి సీతాదేవి హితోక్తులు 12 
10. శ్రీరాముడు తన స్థిరచిత్తమును సీతకు తెలుపుట «14 
11. తిరిగి సుతీక్షు సందర్శనము - అగస్త్యమహర్షి దర్శన కాంక్ష కేర్‌ 
12. అగస్త్యమహర్షి సందర్శనము- విష్ణుచాపము, అక్షయతూణీరమ్ములు, 

దివ్యఖడ్గము - ముని ఇవ్వగా శ్రీరాముడు స్వీకరించుట 9 
13. అగస్త్యమహర్షి ఆశీస్సులు- పంచవటి వాసయోగ్యమని మునినుడువుట ... 21 
14. జటాయువుతో నెయ్యము - భూతకోటి జన్మించిన విధము 

జటాయువు తెలుపుట 23 
15. పంచవటి నివాసము 24 


16. హేమంత బుతు వర్ణన 26 


1 


17. 
18. 
19. 
20. 
21. 
22. 
23. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 


32. 
33. 
34. 
35. 
36. 
37. 


శూర్పణఖ రామచంద్రుని మోహించుట 
శూర్పణఖ శిక్షింపబడుట 

ఖరుడు రామునిపైకి విరుల నంపుట 
ఖరుని విరులను శ్రీరాముడు హతమార్చుట 
శూర్పణఖ ఖరుని రచ్చగొట్టుట 

పదునాల్లు వేల వీరులతో ఖరుడు వచ్చుట 
ఖరునకు అపశరునములు తోచుట 
సమరోత్సాహుడై శ్రీరాముడు నిలచుట 
శ్రీరాముని శరములకు అసుర సేన సమసి పోవుట 
దూషణుడు సేనతో మడయుట 

త్రిశిరుని వధ 

శ్రీరాముడు ఖరునితో పోరుట 

ఖరుని నిర్వీర్యుని చేయుట 

ఖర రక్కసుని వధ 


సతాపహరణ వలదని మొదటి మారు మారీచుడు చెప్పుట- 


దశవదనుడు వాతము వినుట 

రావణాసురుని కొలువునకు శూర్పణఖ వచ్చుట 
శూర్పణఖ రావణుని నిందించుట 

శూర్పణఖ దుర్చోధ 


రావణాసురుడు రెండవమారు మారీచా శ్రమమునకు వెళ్లుట 


రావణుడు మారీచుని సాయము కోరుట 
రావణునకు మారీచుని హితము 


అరణ్య కాండము 


28 
30 
3 1 
32 
33 
34 
34 
36 
38 
39 
4 1 
42 
43 
45 


47 
50 
52 
54 
55 
57 


అరణ్య రొండము Ul 





38. మారీచుడు స్వానుభవము చెప్పుట 60 
39. మారీచుని భయము రావణునకు తెలుపుట 61 
40. మారీచునివై రావణుని కోపము . 63 
41. లంక నిలవదని మారీచుడు చెప్పుట 64. 
42. మారీచుడు మాయామృగ మగుట 65 
43, సీతాదేవి బంగరు జింకను కోరుట 66 
44. శ్రీరాముడు మాయామృగమును వధించుట 68 
45. సీత లక్ష్మణుని కఠినోక్తులాడుట 69 
46. సన్యాసి వేషమున రావణుడు వచ్చుట 72 
47. సీత-మాయా సన్యాసిని దూషించుట 74 
48. రావణుని ఆత్మప్రశంస 77 
49. సీతాపహరణము 78 
50. జటాయువు రావణు నెదిరించుట 80 
5 1. జటాయువు నేలకూలుట 82 | 
52. సీతాదేవి దుఃఖించుట 84 
53. సీతాదేవి రావణుని దూషించుట 86 
54. సీతాదేవి నగలను జారవిడుచుట 87 
55. రావణుని వాచాలత్వము 89 
56. అశోక వనిలో సీతాదేవి నుంచుట .. 90 
5 7. రాముడు అపశకునములు గాంచుట 92 
58. శ్రీరాముని ఆవేదన 93 


5 9. శ్రీరాముని దుఃఖము .. 94 


Iv 


60. 
61. 
62. 
63. 
64. 
65. 
66, 
67. 
68. 
69. 
70. 
71. 
72. 
73, 
"టీ, 
75. 


సీతాదేవికి రాముడు దుఃఖించుట 

మనసు వశము తప్పి రాముడు దుఃఖించుట 

మనసు చెదరి రాముడు దుఃఖించుట 

లక్ష్మణుడు శ్రీరాముని ఊరడించుట 

మృగములు - సీత అపహరింపబడిన దిశను సూచించుట 
లక్ష్మణుడు రాముని శాంత పరచుట 

సుమిత్ర సుతుని అనునయ వాక్కులు 

నేల కూలిన జటాయువును గాంచుట 

జాటాయువు సీతాపహరణము చెప్పుట- జటాయువు మోక్షము 
కబంధుడు రామలక్ష్మణు లను పట్టుకొనుట 

కబంధుని కరములు నరకుట 

కబంధుడు తన శాప వృతాంతమును తెలుపుట 
సుగ్రీవునితో స్నేహము చేయమని కబంధుడు చెప్పుట 
శబరికి దర్శన మిడుమని కబంధుడు శ్రీరాముని కోరుట 
శబరికి శ్రీరామ దర్శనము 

రామ లక్ష్మణులు సుగ్రీవునికి బయలు దేరుట 


అరణ్య కాండము 


96 

99 
100 
101 
102 
105 
107 
108 
109 
111 
113 
114 
115 
117 
118 
120 


అరణ్య కొండము 
శ్రీమద్రామాయణము 


అరణ్య కాండము 


(గేయ కవిత) 


శ్రీ రఘురాయుని- రమ్యు చరితము 
ముని జనములకు- అభయ (ప్రదానము 


సీతాపహరణము- రామునివేదన 
జటాయుమోక్షయు- అరోణ్యకాండము 





న. 


అరణ్య కొ0'( 


శ్రీరామ జయరామ- జయ జయ రామ 


LIES 


కూజంతం రామ రామేతి 
మధురం మధు రాక్షరమ్‌ 
ఆరుహ్య కవితా శాఖామ్‌ 
వందే వాల్మికి కోకిలమ్‌. 


RR 


శ్రీ వాల్మీకికి ముందుగ మొక్కి 
మందర కర్తకు వందనముంచి 
రామ భక్తుల ఆశీస్సులతో 
రామచంద్రుని కీర్తన జేసెద. 


LIRR 


ఎక దంతము శూర్స కర్ణము 
చలువ చూపుల చిన్నవాడా - 
వార్వతమ్మకు ముద్దు కొమరుడ 
ఎఘ్నరాజా - వందనమ్ము 


అరణ్య కొండము 


శ్రీరామచంద్రాయనమ : 
శ్రీమద్రామాయణము 





1వ సర్గము 


అరణ్య కాండము 


శ్రీరాముడు, సీతాలక్ష్మణ సమేతుడై 


దండ కారణ్యము జేరుట 


శ్రీరఘులాముని - రమ్య చరితము 
మునిజనములకు- అభయ ప్రదానము 
సీత్రాపహరణము - రాముని వేదన 
జటాయు మోక్షము- అరణ్య కాండము. 


ఏతృవాక్య పరిపాలన దక్షుడు 
రామభద్రుడు - సీతా సహితుడు 
సుమిత్ర తనయుడు అనుసరించగా 
కదలెను - కానన సీమల కంతట 


రామచంద్రుడు - అమిత విక్రముడు 
మృగములు నిండిన దండక వనిలో 
పవిత్రమై - అతి రమణీయంబగు 

ముని కుటీరముల ముదమున గాంచెను. 


కంద మూలములు, ఫలములు తినుచు 
ఇంద్రియాలపై నిగ్రహమ్ముతో 

నారచీరలు - కృష్ణా జినముల 

బ్రహ్మ తేజమున సూర్యాగ్నుల వలె 


వేద విదులును బ్రహ్మ జ్ఞానులతొ 
తేజము నిండిన పుణ్య మూర్తులతొ 
బ్రహ్మలో కమే అన్నటులున్న 

ముని ఆశ్రమముల గాంచెను రఘుపతి. 


రామచంద్రుడు శాంతమూర్తియై 
ఆశ్రమ సీమలొ అడుగిడు చుండగ 
కోదండమును సడలించి - అట 
నడచె నచ్చటి తపోసీమకు. 


దివ్యదృష్ణగల బుషిపుంగవులు 
ఎదురు వచ్చిరా దివ్యమూర్తికి 
ముదము గందిరి మువ్వుర గాంచి 
మురిసి పోయిరి పుణ్యము తమదని, 


ఉదయ చంద్రుడగు రామ భద్రునికి 
సేవా నిరతుడు లక్ష్మణమూర్తికి 
పతివ్రతయగు సీతాదేవికి 

పలికిరి మంగళ శాసనమ్ములు. 


సీత్రా వల్లభు సొకుమార్యము 
'“పుంసాంమోహన” రూపుని రాముని 
ప్రియదర్శనుని - దర్శనమ్ముతో 
ముదము నందిరి మునిగణ మంతయు. 


ఆ మహాత్మునికి- ఆనల సన్నిభులు 
అతిధి పూజలు చేసిరి శ్రద్ధగ 
ఆసనమ్మున కూర్చొన జేసి 
అ౦జలు లొగ్గి పలికిరి భర్తితొ 


4 


“ఈ ముని కోటికి - రక్షకుడవు నువు 
స్వామివి నీవు - మాన నీయు డవు 
వనమున నున్నను- పురమున నున్నను 
శాశించగల నాథుడే వయ్యా! 


ఇంద్రుని నాల్గవ భాగము తేజము 
అందిన యట్టి ధరణీధవుడు 
హెచ్చరికతొ - తన ప్రజలను ఎలుచు 
శాఘనియుడై సుఖముల నందును. 


కావున రామా! కావుము మమ్ము 
నీ సాలనలో నుంటిమి స్వామి 
నీ రక్షణలో నుండగ తగుదుము 


అరణ్య కొ౦డము 


జితేంద్రియులము - క్రోధములేదు 
దండన చేయగ మునులకు తగదు 

నీ రక్షలొ - మమ్ముంచుము స్వామీ! 
తపోధనులము - నీ యా్రితులము. 


అని పలుకుచు - ఆ సంయమింద్రులు 
దాశరథులకు - జానకి దేవికి 

పూజలు చేసి పుణ్యము నందిరి 
ఫలమూలముల ఒసగిరి బ్రయముగ. 


అగ్ని సమానులు - తాపసోత్తములు 
న్యాయ వర్తనులు - సిద్ధసాధకులు 
ఉచిత రీతిగ భక్తి మీరగ 


నీ దయ చూపుము నీరద శ్యామా! రామ పూజతో ముదమునందిరి. 
శీ రఘురాముని॥ 
IRR 
2 విరాధుడు సీతను ఎత్తుకు పోనెంచుట 


మునిజన సేవల నందిన రాముడు 
ఉదయ కార్యముల తీర్చుకు వెడలి 
మృగములు- పులుగులు- పూపాదలుండి 
తరువులు నిండిన వనమున సాగిను. 


భీకర కానన మందున-ము౦దొక 
భయంకరముగు సర్వత కాయుని 
క్రొత్తనత్తురు కారుచుం౦డెడి 

పులి చర్మమును కట్టుకు నిలచిన 


తిలో కముల కబళించగ చాలిన 
పెద్దనోటితో - నాలుగు పులులు 
వృకములు రెండు - పది దుప్తులును 
కరితల - శూలమునందు గుచ్చుకొని 


నిలచెను గిరివలె - దారి కడ్డముగ 
రాముడు గాంచెను ఐకృత రూపుని 
దనుజుడు - మనుజుల గా౦చిన వాడే 
వడిగా - భీకర గర్వన చేయుచు 


సతాదేవిని గ్రక్కున చేకొని 
ఒడీయం౦దు౦చుకు పలికను క్రూరుడు 
“బుషుల వేషము - చేత ధనుసులు 
భార్యతొ - అడవుల స్వేచ్చ విహారము? 


ఎవ్వరు మీరు? పాగరుతొ నుండిరి 
మునుల కీర్తికి కళంక మేర్పడు 

నే విరాధుడను- వలిరుడ, వినుడు- 
మునులను తినుచు తిరుగు చుందును. 


అరణ్య కొండము 


నెతురు త్రావెద- చంపెద నిపుడే 
భామను - భార్యగ చేసికొందును” 
అ మాటలకు అవనిజ భయపడి 
వణకెను గాలికి కదళీ తరువన. 


భయపడి వణకడు సీతను గాంచి 
దుఃఖము నిండి రాముడు పలికను 
“లక్ష్మణ! గనుము- జనకనందిని 
నౌ యిల్లాలు- సుమసుకుమారి 


సుఖముల తేలగ సిరిగల దయ్యా 
భయ విహ్వలయై వణకుచున్నది 
భీకర వనిలో - సుమిత్ర తనయా! 
భూమిజ 80తటి ఆపద వచ్చినా, 


ఏమికోరి ఆ 3క మమ్ములను 
కానలకంపెనొ - అది నెరవేరెను 


రాజ్యము కోరియు - కానకు పొమ్మని 


కోరిన కోరిక - ఇందుకే గదా! 


తండి మరణమున కలిగిన దుఃఖము - 
రాజ్యము పోయిన దుఃఖము కన్నను 
అన్యుడు - ఆలి తాకుట వలన 

కలిగిన దుఃఖము నుడువ లేనిది. 


శోకతప్తుడై కన్నిరిడెడి 

అన్నను గాంచి - ఫణీవలె బుసలతొ 
పలికను అపుడు రామానుజుడు 
“అన్నో! వదలుము దుఃఖము నీవు. 


భూత కోటికి రక్షకుడవృ - నువు 
దిక్కులెనటు దుఃఖమునందకు 
ని దాసుడను - నా అస్త్రము లతొ 
నా భుజ బలమున దనుజుని కూల్పొద, 


వేగముతో-నే విడచిన శరములు 

విని జొమ్మును చీల్చును వినుము 
అసువులు విడి - అసురుడు రాలును.” 
ధైర్యోక్తులను పలికెను తమ్ముడు. 


శ్రీ రఘురాముని॥ 


LIRR 


శే రామ లక్ష్మణులు విరాధునిపె శరములు వదలుట 


లక్ష్మణమూర్తి రక్కసు గాంచి 
నవ్వుచు అడిగను - నీ వెవ్వడవు? 
వనమున ఎల తిరుగుచుంటివి. 
అంతట అసురుడు అరచె నచ్చట. 


“నా స్థలమునకు వచ్చిన మీరు 
నన్నివ్వడవని అడుగుచు౦డిరా? 


తెలుపుడు ముందు - మీరలెవ్వరు?” 


తీరుగ తెలిపెను - వీరవరేణ్యుడు. 


“ఓరీ! వినుము- ఇక్ష్వాకులము 
క్షత్రియ వంశ సంజాతులము 
వనమున తిరిగెడి వాన ప్రస్థులము 
నీవీ వనమున- తిరుగుట ఏల?” 


“జయుని కుమారుడ- అతి బలనంతుడ 
తల్లి - శత ప్రద - నే విరాధుడను 
బ్రహ్మచె వరమును పొందితి నేను 
అస్త్రశస్త్రముల మరణము లేనటు. 


6 


నరకిన- చీల్చిన- చావను నేను 

చావరు మీరు పారిపోయిన 

అబలను వదలిన - చంపను వినుడు” 
ఆన విని రఘుపతి కోదండముతో 


క్రోధము నిండి ఫాలనే త్రుడై 

“దనుజ కులాధమ-మృత్యు దేవతను 
వెదకుచు వచ్చితి విచటకు నీవు" 
అనుచు తీవ్రముగ శరమును తీసెను. 


ఘన కోదండము నెక్కు పెట్టెను 

ఖగపతి వేగము కలిగిన శరములు 
బంగరు పిడిగల ఎడు శరములు 
రాముడు విడువగ అసురునివైన. 


దనుజుని జొమ్మున దూరిన అమ్ములు 


అరణ్య కొండము 


సింహనాదమును చేయుచునంత 
దూకెను - సోదరు లిద్దరివైపు 
శరవిన్యాసము చూపుచువారు 
శర వర్షము కురిపించిరచ్చట. 


“మీ శరములివి నాకొక లెక్కా!” 
అనుచు అసురుడు దేహము పెంచెను 
దేహమునున్న శరములు రాలెను 
తిరిగి రాముడు వదలెను శరములు, 


రక్కసు డంతట [కో ధమునిండి 
విసరెను ఘనమగు శూలము నొకటి 
అంతట- రాముడు రెండు బాణముల 
నేలరాల్సెనా శూలము నచట, 


థిర్యము నిండి దాశరధులట 


బిల్లి - ధరణిలో జొచ్చినవ౦త దెత్యుని కొట్టరి ఖడ్గమ్ములతో 
నెత్తురు మడుగె ప్రవహించినది ప్రళయ కాలమున యముడి అసురుడు 
బాధతొ అసురుడు - సీతను దింపి ఇద్దరి నెత్తుకు ఎగిరెను నింగికి. 

రాముడు పలికెను లక్ష్మణమూర్తితొ 

“అడవిలొ - త్రోవ తెలియక పోయెను 

అసురుడేగగ త్రోవ తెలియును 

చూతుము అసురుని శక్తి యుక్తులు.” 

శ్రీ రఘురాముని॥ 

4 విరాధ వధ 


బాలుర నెత్తుకు పోయెడి తీరుగ 
అసురుడు - సోదరులిద్దరి నెత్తుకు 
పరుగు తీయగా - సీతాదేవి 
బిగ్గరగా విలపించినదచట, 


“దానవృడా! ఈ దారుణ వనిలో 

భీరర మృగముల పాలబడుదును 
మైొక్కెదనికు - వదలుము వారిని 
ననుగొని పొమ్ము- అసువులు తీయుము.” 


అరణ్య కొండము 


సీత దుఃఖము వినిన సోదరులు 


త్వరపడి రచ్చట - అసురుని కూల్చగ 


దక్షిణ - వామ హస్తమ్ములను 
రామ లక్ష్మణులు నరకి వేసిరి 


అసురుడు అటుల చావడు అనుచు 
తెలిసిన వారై - విరు లిద్దరును 
పిడికిట పొడిచి కాళ్ళతొ 'తన్ని 
మర్గించి - మరి నేలకు రాల్ఫ్సిరి. 


రాముడు అనెను ' బ్రహ్మ వరమది 
శస్త్ర ఘాతముల - చావడు విడు 
కావున వీనిని - పల్లములో నికి 
త్రోసి పూడ్చిన- చచ్చును తప్పక. 


ఆ మాటలను వినినంత టనే 
జ్ఞానము కలిగెను దనుజునకపుడు 
పలికను - వినయము, భక్తి నిండగ 
“రామా! నువ్వే - చంపవలెనయా! 


కౌసల్యాసుత! కరుణామూర్తీ! 
తెలిసితి నిన్ను పురాణ పురుషా! 
తల్లిని గాంచితి - తమ్ముని గాందితి 
తప్పు క్షమించి - (బ్రోవుము స్వామీ! 


తుంబురుడను గంధర్వుడ, నేను 
రంభతొ కూడి - సర్వము విడి 
చరించినందుకు - ధనపతి శాపము 
దనుజునిగా ఇట జన్మనెత్తుట 


దయగొని ధనపతి పలికను అపుడు 
దశరథ తనయుడు రామచంద్రుడు 
దనుజుడ వగునిను అంతము చేయగ 
శాపము తొలగును - పాపము తీరును 


శ్రీ రఘరామా! నిదయవలన 
భీకరశాప విమోచనమైనది 

మీ దర్శనమున ధన్యుడనైతిని 
దయాసింధు! నన్నను[గ్రహంచుము. 


మేలుకలుగును మంగళమూర్తి! 
ఇటుగా ఒకటిన్నర యోజనమున 
సూర్య తేజుడగు శరభంగుడను 
మహబుషిగలడా మహితమూర్తిని 


దర్శింయమయా! దయాసాగరా! 
నన్నొక పల్లములోన పూడ్చుము 
అనగా- రాముడు- కరికి పరిపడు 
పల్లము చేయగ ఆదేశమునిడె. 


రామలక్ష్మణులు దనుజనకపుడు 
శాపము తీర్చిరి - అసువులుతీసి 
బంగరు ధనుసులు దాశరథులుగొని 
సాగిరి దండక వనిలో ముందుకు. 


శ్రీ రఘురాముని॥ 


hh 


రి 


అరణ్య రొండము 


రి శరభంగ మహర్షిని దర్శించుట 

వేగమె వచ్చి సీతను చేరి రామచంద్రుడొక దుష్కరకార్యము 
భయమును తీర్చి - జానకీపతి చెయగ వలెను - ఆ ఘన కార్యము 
భీకర వనమిది - ఇపుడే మనము అసాధ్యమైనది మరియొక వ్యక్తికి. ' 
శరభంగుని గన పోదము అనెను. అనుచు పలుకుచు వెడలె శబీపతి. 


ఆశమతావుకు పోయినంతనే 
రామచంద్రుడు గాంచెనచ్చట 
సూర్యతేజుడగు సురనాయకుని 
గగన యానమున సాగిడి వానిని. 


ఆకు పచ్చని హయముల రథము 
చంద్రబింబమగు తెల్లని ఛత్రము 
దివ్యా భరణములెన్నో దొల్చిన 


ఇ౦(ద్రుని గాంచెను - ఆశ్రమమందు. 


దేవ సుందరులు కరకమలముల 
బంగరు పిడుల చామరమ్ములతొ 
ఎచుచుండిరి- సిద్దులు, బుషులు 


సుర- గంధర్వులు స్తోత్రము చేయగ. 


శరభంగునితో - సంభాషించెడి 
ఇ౦ద్రునిగాంచిన రాముచందుడు 
“వివరము తెలుసుకు వచ్చెదనిపుడు 
నిలువుము ఇచటే' అనె తమ్మునితో. 


రాముడు వచ్చుట గాంచి వాసవుడు 
మునితో పలికెను - “నే పోయెదను 
నేనామానవ మూర్తిని - ఇపుడే 
దర్శించుట మరి తగదు మునీంద్రా! 


వాసవు డేగుట గాంచిన రాముడు 
తిరిగివచ్చి తన సతి - సోదరులకి 
అగ్ని హోత్రముతొ ప్రకాశించెడి 
ముని కుటీరమున అడుగు బెట్టెను. 


రామచంద్రుడు మవాబుషకచట 
శిరసును వంచి మొక్కను భక్త్‌తొ 
ముని ఆ మువ్వుర కూర్చొన జేసెను 
రాముడు అడిగను వాసవు వివరము. 


“దాశరధీ! నే - తపసును చేసి 
క్షుద్రుల కందని బ్రహ్మ లోకము 
చేరగనర్గత కలిగి యుంటిని 
ననుగొని పోవగ వచ్చె వాసవుడు. 


నివు వత్తువని తెలిసితి రామా! 

నిను దర్శించగ వేచియుంటిని 
పుణ్య లోకములు, సత్యలోకముల 
మించిన శ్రేష్టము ని దర్శనము. 


పుణ్యలో కముల సుఖములు రామా! 
పుణ్య వశమున నాకు లభించెను 

అవి నీకొసగెద - గ్రహించు తండ!” 
అనగా రాముడు పలికి ప్రియముగ 


అరణ్య కాండము 


“మునిపుంగవ! నీ సుకృతమ్ములను 
అనుభ వించుము - మేము వసించగ 
తగు ప్రదేశమును చూపుము నీవు, 
అనగా ప్రాజ్ఞుడు - శరభంగుడు అని. 


“వాసయోగ్యమగు స్థలమును మీకు 
సుతీక్షుడను-ముని- తెలియబరచును 
మందాకినికి ఎదురుగ నడచిన 

పూవుల తెప్పలు నదిలో గననగు 


అని పలుకుచును మునిపుంగవుడు 
తవోబలమున అగ్ని రగిల్చి 
మంత్రోచ్చారణ చేయుచు - తనువును 
అగ్ని హోత్రుని వశమొనర్చెను. 


ఆహుతియైన ఆ శరభంగుడు 

దివ్య రూపమును వా౦ందినవాడై 
దెవలోకమును దాటి - అంతట 
బ్రహ్మలోకమును చేరి - పుణ్యమున. 


ఆ మార్గము మీరేగ వలసినది స్వాగత వచనము పలికె - విధాత 

రామా! తాళుము - యిప్పుడే నేను ముని శక్తిని ఆ మువ్వురు తెలిసి 

సర్పము కుబుసము విడచినట్టుగ ఆశ్చర్యాబ్ధిని మునిగి తేలిరి 

విడతును దేహము-నిను దర్శించితి' తిరిగి వారు తమ త్రోవను సాగిరి. 

శ్ర రఘురాముని॥ 
RIE 

6 ముని పుంగవులకు అభయ ప్రదానము 
తేజోవంతుడు రామచంద్రుడు ధర్మ శ+లురు నిర్మల హృదయులు 
వాలఖిల్యులను - తపోధనులను బలశాలిని శ్రీరాముని గనిరి 


వెఖానసులను - బుషి పుంగవులను 
వాయు భక్షకులు - అగ్ని తేజులను 


పత్రమ్ములనే తినెడి బుషులను 
జలాహారమున |బతికెడి వారిని 

నిద యెరుగని బుషి సత్తములను 
ఆరు బయలులో తపసులొ నుండెడి 


జలమున - తపములు ఆచరించెడి 
యోగ నిష్టలో మునిగిన మునులను 
ఇంద్రియాలను జయించినట్టి 

పుణ్య మూర్తులను వనమున గాంచెను. 


పలికిరి ప్రియముగ-సో త్రము చేసి 
“ఓ రఘుసత్తమ- పురుష పుంగవా! 


సురలలొ - ఇంద్రుడు పుట్టినట్టుగ 
ఉదయిందితివి రఘువంశమున 
ధర్మ నిరతుడవు - సత్యవాదివి 
పితృవాక్య పరిపాలన దక్షుడ! 


ధరణీ నాథుడ వీవేనయ్యా! 
దాశరథీ! జగమెల్ల నుతించును 
ధర్మ వత్సలా! దయగొను స్వామీ! 


ని ఆశయమును గో రితిమయ్యా! 


10 


కన్నబిడ్డల మాదిరి ప్రజలను 


తన ప్రాణముగా ఎంచుకొనుచును 
భూమి నేలెడి - రాజు - కీర్తితో 
బ్రహ్మలోకమున గౌరవ మందును. 


సంపాదనలో ఆరవ భాగము - 
రాజున కిత్తురు ప్రజలు - కప్పముగ 
నాల్గవ వంతు తపఃఫలమును 
బుషులు ఇత్తురు తమ రక్షణకి 


అర్హత్రాణ పరాయణ - రామా! 
ఆశ్రయించితిమి - వాన ప్రస్థులము 
దుష్ట రక్కసుల బారినుండి - మము 
రక్షించుముయా రఘు కులతిలకా! 


ఓ రఘురామా! కరుణాధామా! 


అరణ్య కాండము 


మందాకినితటి పంపాతటముల 

చిత్ర కూటమున వసించు దనుజులు 
బుషులను బాధలు పెట్టుచుండిరి 
శరణు జొచ్చితిమి - కరుణతొ నేలుము 


భూతల మందున జానకీపతీ! 

నిన్ను మించిన రక్షకు లెవ్వరు 

అతి బలశాలివి శరణు వెడి తిమి 

బాధలు బావుము - భగవత్సముడవ్చ.” 


అన విని - .రాఘవృడనెను వారితో 
వినయము - భక్తినిండి పలికను 
“మీరు మహాత్ములు - మీరిటు నన్ను 
అడుగుట తగదు - ఆజ్ఞాఎంచుడు. 


స్వకార్యమ్ముగా కానన సీమకు 


కనబడునవిగో మునుల ఎముకలు వచ్చితి - వాపుల త్రుంచెద నిచ్చట 
రక్కసులందరు తినగా మిగిలెను శుభములు కూర్తును సంయమింద్రులకు 
దక్కుట కష్టము మిగిలిన మునులము తండి వాక్యముది వరముగ నెంతును. 


మీ విరోధులను - తమ్ముని అండతొ 
బాహు బాలముతో కత్రుంచెద ఆజిని' 
అనుచు రాముడు అభయము నొసగి 
సాగెను సుతీక్షు ఆశ్రమ త్రోవలా. 


శ్రీ రఘురాముని॥ 
RRR 


/ సుతీక్షు మహర్షి ఆశ్రమమున కేగుట 


సాగనంపగా వచ్చెడి మునులతో 
ముచ్చట లాడి - దూరము సాగి 
నదిని దాటి మరి ముందుకు నడచి 
అంజనా ద్రివలె ఎత్తగు గిరిని 


నల్లని మేఘము పోలిన ఘనమగు 
గిరినిగా౦చి - అట సుందర స్థలము - 


ఫలముల -సుమముల శో భిలు గిరులతొ 
ఆర వేసిన నారచీరలతొ. 


అరణ్య కొండము 


శుభాశ్రమమ్మును గాంచిరి వారు 
అందు జడలతో దుమ్ము పారిన 
శరీరమ్ముతో కూర్చొని యున్న 
పాపరహితుని - సుతిక్షుగాంచిరి. 


వినయముతో శ్రీరాముడు పలికెను 
“తాప సోత్తమా! రాముడ నేను 

నిను దర్శించగ వచ్చితి స్వామీ! 
దయా వీక్షణము నావై చూపుము.” 


అనగా మౌని ఆనందముతో 
కౌగిలించుకొని రఘునందనుని 
“సీమమా* యని - సీతాపతిని 


ప్రియముగ కుశలము నడిగి అంతట. 


“దాశరథీ! నీ రాకతొ ఈ వని 

పవిత్రమైనది - సనాథయైనది 
నీ రాకను - నే తెలిసితి రామా! 
వేచి యుంటిని తనువు వదలక 


కరుత్సృవ౦శ రులదీపకుడవు 
కౌసల్యాసుత - కారుణ్యాలయ 
భార్య సీతతో తమ్ముని తోను 
నార చీరలతొ చిత్ర కూటమున 


విడిసి యుంటివని వింటిని రామా! 
పుణ్యలోకమును సంపాదించితి 
ననుగొని పోవగవచ్చె శచీపతి 

కాని, వేచితి నిను దర్శించగ. 


1l 


పుణ్యలో కముల సతి, సోదరులతొ 
విహరించుము నువు ఓ రఘునందన!” 
కశ్యప మహబుషి - బ్రహ్మతొ పలుకుట 
తలపించునటు పలికెను రాముడు 


“నీ సుకృతము తపస్సు ఫలమది - 
నే నిలచుటకు అనువగు స్థలమును 
తెలుపుము స్వామి! నీ హితబుద్ధి 
తెలిసితి నేను - శరభంగునిగని | 


అనగా ముదముతొ ముని పలికెనట 
“రామా! రమ్యము - ఈ ఆశ్రమము 
ఈ భూములలో ఫల-సుమములవి 
పుష్కలమ్ము-మరి భయము ఉండదు. 


విచ్చలవిడిగా తిరుగు మృగములతొ 
కొంత విఘ్నము తపసుకు కలుగును 
కావున ఇచ్చట వసింపు' మనగా 

రాముడు పలెకును సుతీక్షుమునితో 


“క్రూరమృగములను చంపుట వలన 
మీ మనస్సుకు దుఃఖము కలుగును 
కావున ఇచట వసించుట నాకు 
ఉచితముగాదు ' - అని పలుకుచును 





సాయంసంధ్యాకృత్యము తీర్చి 
ముని, ఆతిథ్యము ముదమున పొంది 
సీత్రా- లక్ష్మణులిద్దరితోను 
బడలిక తీరెను రాత్రి అచ్చట. 
శ్రీ రఘురాముని॥ 


Cea 


1౧ 


Pd 


అరణ్య కొండను 


8 సుతీక్షు మహర్షి శలవు నందుకొని సాగుట 


వేకువయందే రామచంద్రుడు 
సతయు- తమ్ముడు- కమ లములున్న 
సరస్సునందు స్నానముచేసి 

కర్మనా సొక్రికి పూజను సలిఏ 


సుతీక్షుమునిని-సబిపించెను 

అంజలి యొగ్గి పలికి వినయముగ 
బ్ర ముని శ్రఖ్బు! 9 ఆక్రమమున 
సుఖముగ గడిచెను రాత్రి యంతయు 


శలవు నొసగుము సాగదమయ్యా! 
దండక వనిలో మునిపుంగవులు 
రమ్మని కోరిరి పోయెదమచటికి 
అను [గ్రహాంచుము తాపసోత్తమా! 


అనుచిత రతిగ ధనమార్జించి 
నడిమం త్రపుసిరి నందిన - దుష్టుని 


తలపంచునటు - భానుడు - నింగిని. 


ఎండతీక్ష త ఎదగకమునుపే 
శలవునిమ్ము అని చరణములంటగ 
కౌగలించుకొని ముని పలికనట 
“జనకజ ఛాయగ అనుసరించగా 


సుఖముగ నివు సాగుము స్వామి! 
పుణ్య మూర్తులగు బుషవుంగవులు - 
విరిసిన తామరలున్న కొలనులు 
నిత్యము పూసే తరుల గిరులతొ 


నెముళుల కకారవములతోను 
మదికొనందము కలుగ చేయును 
లక్ష్మణమూర్తి! సాగుడు బీరు 
సౌఖ్యముగా మి పయనము సాగును 


రాక్షసాంతకా! నా అశ్రమమున 

తిరిగి పియముగా వేంచేయు 'డనె - 
ముని దివనలు పొందినవారు 
బయలు దెరుటకు సద్ధముకాగా 


కొరవిచెతులను చాచకముందే 


త్రిభువన సుందరి సీతాదేవి 

పదును కత్తులు - శరచాపమ్ములు 
దాశరథులకు ఇచ్చినయంత 

వాటని దాల్సిరి - ముందుకు నడచిరి. 


శ్రి రఘురాముని॥ 
RI 
9 శ్రిరామునికి సీతాదేవి హితోక్తులు 


కాననమందు సాగు సమయమున 
(ప్రమాస్పందిత హృదయమునిండి 
పలికెను సిత - రామచంద్రునితొ 
మధుర వాక్యముల- పతితో పలికెను. 


“ప్రాణేశ్వర-యీ వాన ప్రస్థమున 
కామజ వ్యసనములన్న మూడును 
అసత్యమాడుట - పరస్త్రీ భోగము - 
నిష్కారణముగ హింసను చేయుట 


అరణ్య కొరడము 


మూడు వ్యసనములు వదలగవలను. 
అందు మొదటిది రెండవదిను 
మదిలోనైనా తలచవు స్వామి! 


మిగిలిన మూడవ వ్యసనము వదలుము. 


లక్ష్మణా (గ్రజా! సత్యధర్మముల 
చలించనట్ట మదిగల వాడవు 

మూడవ విషయము - వైరము లెకయె 
ప్రాణిహింస మరి తగునా నాథా! 


మహాభాగ! నువు దండక వనిలో 
తపసుల హితువు మదిలో నిలపి 
అసురుల జంపగ ప్రతిన గొంటివి 
అందుకే నీకీ శర - చాపములు. 


యుర్దిన్ముఖులై ఉన్నటులుండిరి 
హితముగోరి - నే పలుకుచుంటిని 
దనుజుడు కనబడ శరమును విడతురు 
అది కొరణము పగ పెరుగుటకు 


అగ్నీహో త్రునకు కట్టెల సాయము 
పెంచును బలతేజమ్ముల-నటులే- 
క్షత్రియ ప్రభువుకు చేతనాయుధము 
పెంచును రోషము- బల- తే జమ్ములు 


ప్రాణేశ్వర! విను, పూర్వకాలమున 
సత్య ధర్మముల చరించునొక ముని 
జంతు కోటికి దయా పూర్ణుడై 
తపమున నుండగ - విఘ్నము చేయగ 


వాసవుడపుడు భటుని రూపమున 
మునినిగాంచి - ఒక ఖడ్గము నిచ్చి 

'“ దాచుము ఖడ్గము - తిరిగి వత్తును 
అంతవరకును కాపాడుమనె 


ఖడ్గము నందుకు తాప సోత్తముడు 
చోర భయమున - దానిని తనతో 

అహోరాత్రములు ఉంచుకొనుటచె 
మునిలో కలిగెను కోరిక యనునది. 


కోరికతో మరి రౌద్రము కలిగెను 
దానితొ మతిచెడి క్రూరకర్ముడయె 
ధర్మవిదుడగు తాప సోత్తముడు 
దుర్గతి పొందెను ఖడ్గస్నేహమున 


నే నుడివినది సత్యము స్వామీ! 

శస్త్ర సంయోగము కీడు తెచ్చును 
అగ్నిహోత్రము కాల్చును కట్టెను 
ధరించువానిని ఖడ్గము చెరచును. 


చనవున చెప్పితి స్వామీ వివరము 
నీకు తెలియని ధర్మము కాదిది 

జబ తెచ్చుటకు నుడివితి నిటుల 
ముని వృత్తికి - మరి ఆయుధమేల? 


ఆయుధ బలము గర్వము పెంచును 
పగలేనట్టి వారల త్రుంచుట 
సరికాదని-నా మనసుకు తోచును 
జనపాలక! విను హతము నుడివితి. 


14 


అడవుల తిరిగెడి బరులు రాజులు - 
ఆర్హరక్షణము చేయగ తగుదురు 
అంతియిగాని అకారణముగా 
పరుల దండన చేయగ తగదు. 


క్షాత్రమునకును - మౌనివృత్తికి 
శస్త్రమునకును - తాపస వృత్తికి 
పొంతన కుదరదు ఎరుద్దమైనవి 
దేశ కాలముల చరించనగును. 


కావున స్వామీ! కాననమందు 
శసష్త్రముదాల్బగ వలదయ్యా విను! 
Ww 

అయోధ్య నగరికి జేరినయంత 
క్షాత్రవిధిగ మరి ధరించు శస్త్రము. 


అరణ్య కొం౦ండవ 


రాజ్యము - భోగము వదలిన నీవు 
వనమున మునివలె నడచిన - స్వామీ! 
ముదము గలుగును అత్త-మామలకు 
మాన్యుడ! ఎడుము - శస్త్రమ్ములను. 


అర్థము కలుగును ధర్మముతోను 
సుఖముల నిడునది ధర్మమె కాదా! 
సత్కర్మ హేతువు ధర్మమె అగును 
లోక వాతమ్ము - ధర్మమే కదా! 


సత్యమైన సుఖమన్నది కావలె 
కఠోర వ్రతము అనుష్టించగ 
ధర్మము పూర్తిగ అలవడు స్వామీ! 
సౌమ్యుడ! నీకు తెలియని దాయిది 


అడవుల తిరుగుచు - అహింసవ్రతముగ 
చరించరాదా ఓ ధర్మాత్మా! 

నుడివితి నేను స్త్రీ చపలతచే 

మికు తోచినటు చేయుడు మీరు.” 


॥శ్రీ రఘురాముని॥ 


htt 


10 శ్రీరాముడు తన స్థిర చిత్తమును సీతకు తెలుపుట 


అమిత భక్తితో - పతిహితమతియ్రై 

సీత పలికిన పలుకులు వినిన 

రాఘవుడనెను - ధర్మబుద్ధితో 
“నీవు నుడివిన ధర్మము వింటిని, 


ఆర్త రక్షణచేయగ - రాజులు 
చాపము దాల్బగ తగునని- నీవే 
నుడివితివిపుడే దేవీ! వినుము 

ముని పుంగవులు - మహాను భావులు 


దిక్కని నన్ను - వేడిన వారిని 
వో-పోమ్మని నేననగా తగునా! 
అడవులయందు కంద మూలములు 
తినుచు - ధర్మమున చరించు వారిని 


దనుజులు హింసలు వెట్టుచుండగా 
విడువని వైరము - పూనిన అసురుల 
త్రుంచుట- అగునటు ధర్మ ఎరుద్దము? 
దండక వనిలో మునులందరును" 


అరణ్య రొండము 


దుఃఖము నిండి ఇడుములు తెలుపగ 
కావృము అనుచు ప్రార్థన చేయగ 
వారి పాదముల నమస్కరించితి 

వారి స్వయముగ వచ్చిన వారితొ 


నేనై మిమ్ముల చూచుట ధర్మము 
కావున కోరుడు - అనగా వారు 
ముక్త కంఠమున దండక వనిలో 
శాంతి నిలుపమని ప్రార్థన చేసిరి, 


రక్షకుడెవరని చూచుచుండగా 
పుణ్య వశమున వచ్చితి వనిరి 
తపోబలమున శపంపగలిగియు 
వ్యర్థము చేయము తపమని పలికిరి. 


నేనే దిక్కని వెడిరి వారు 

వేరు రక్షకులు లేరని నుడివిరి 
అంతట - రమణీ! వారికి అచ్చట 
అభయము నిచ్చితి - ఆడి తప్పను. 


15 


నా ఆశయమున నిలచిన వారిని 
సాధు స్వభావము నిండిన వారిని 
జీవ హింసతో అసురులు చంపగ 
అట్టి అసురులు-నా విరోధులె! 


అసువులనైనా విడిచెద వినుము- 
నిన్నయినను - నా తమ్ము నయినను 
విడచెద-విను-నా ప్రతిన విడువను - 
భూమిసురులకు చేసిన బాసది. 


కో రకున్నను నేనెపోయి 
రక్షించుటది నా థర్మమ్ము- 
అట్టవారికి అభయము నిచ్చి 
ప్రతిన విడచుట తగునా లలనా! 


నేయ్యమునిండి హితమును కోరి 
ప్రియముగ పలికిన ధర్మపత్నివి 
జనక వంశపు కీర్తికి తగినటు 
సౌశీల్యముతో పలికితివీవు! 


సహ ధర్మిణివి- ఛాయగనుంటివి 
ప్రాణము కన్నను మిన్నగ నెంచెద" 
అనుచు పలుకుచు రామచంద్రుడు 
సాగెను - ముందుకు సతి సోదరులతో 


శి, రఘురాముని॥ 


LIE 


1 1 తిరగి సుతీక్షు సందర్శనము- అగస్త్యమహర్షి దర్శనకాంక్ష 


కోదండముతో రాముడు ముంది 
నడుమ జనకజ - వెనుక లక్ష్మణుడు 
ప్రణవ మంత్రమే నడచుచున్నటు 
ఓ౦ కారమువలె నడచిరి మువ్వురు. 


వికసిత కనులము- కలువలు- సుమముల 
పరిమళ భరితము మలయా నిలము 
తుమ్మెద రుంకారమ్ముల రవము 

నదీ నదములు పవిత్ర జలములు- 


16 


అడవి దున్నలు - మదకరీంద్రములు 
వనసూకరములు - పెను బాములను 
సన౦హములుండెడి గుహలను చూచుచు 
సాగిరి మువ్వురు దండక వనిలో 


సాయంసంధ్యా సమయములోన 

తేట నిటి తటమచ్చట గాంచిరి 
కలువలు - హంసలు శో భిలుచుండగ 
మధురమైన సంగీతము విన బడె, 


రీణా-వేణు మనోహర ధ్వనులు 
వినగా- చిత్రము - వివరము లేమని 
వెనుక వచ్చెడి ధర్మభృతు డను 
మునిని అడిగెను రామచంద్రుడు. 


రామా! వినుమని ముని పలి౩నట 
'“మాందకర్ణి” యను బుషి పుంగవుడు 
తపస్వి- ఆతడు తపో బలముచే 
౧ర్మించెను యీ తటాకమ్మునిట. 


జలములు నిత్యము నిలచును యిందు 
'పంచాప్పరము' దీనికి పేరు 
నిరాహారుడై పదివేలేండ్లు 

జలమున తపమును చేసెను మౌని 


ఘోర తపస్సుకు సురలు భయపడి 
ఎ పదవిని యీ ముని కోరునొయని 
భయముతొ తపసుకు విఘ్నము తేగా 
తలచి - తరుణులను పంపిరి అపుడు 


అరణ్య రొండము 


మెరుపు తీగల మెరసిపోయెడి 
మెనితొ అచ్చర కన్నిలెదుగురు 
మునికన్నులలొ మిలమిల మెరిసి 
మనసు దోచిరా మునిపంగవునిది 


అత్మ దర్శనము చేసిన మౌని 
విరిశరములగురి తప్పకపోగా 

యోగ బలముచే జలముల సౌధము 
నిర్మించుకొని సుఖముల తేలెను 


రామచంద్ర! విను - యౌవ్వన వంతుడు 
తరుణఖాల వశమున సుఖముల తేలుచు 
ఆటల-వాటల ఆనందించగ 

భూషణ ధ్వనులివి వినవచ్చునవి.”' 


ఆశ్చర్యముతో వినెను రాముడు 
ముందుకు సాగి ముని నెలవులలో 

నార చిరలు పవిత్రాగ్నులు 

మం౦త్ర విదులు మరి నిండిన స్థిలముల 


శర చాపములతొ రక్షణ నచ్చుచు 
సుఖముగ గడిపిరి కొన్ని దినములు 
దినములు నెలలై - నెలలు ఎండ్లయి 
పది వత్సరములు - గడిపిరి అచ్చట. 


పది వత్సరములు ఆశ్రమ సీమల 
నలలు - నెలలుగా తిరుగుచు నంత 
ముని సేవలలో రఘుకుల సోముడు 
గడిపి వచ్చెను సుతీక్షుకడరు. 


అరణ్య కొండము 


సులీక్షు మహబుషి కోరిన యట్టుల 
తిరిగి అచ్చట వసించి - రాముడు 
అగస్త మహబుజ వివరము అడిగను 
ముని పుంగవుని దర్శింతునని. 


“రామా! నేనే చెప్పదలచితిని 
అడిగితి బివు - సతి సోదరులతో 
ఆనందముగా - అగస్త్యృమునిని 
దర్శించుము ఓ ట్రయదర్శనుడా! 


దక్ష ణమ్ముగా నాలుగామడలు 

నడచిన కననగు రావిచెట్లవి. 

అందు - తుమ్మెదలు, కము లమ్ములతో 
శోభిలు జలముతో - తటాకమ్ములు 


పండ్ల బరువుతో పూలగుత్తులతొ 
నిండిన తరువులు నిలచియుండును 
అది 'సుదర్శన బుషి ఆశ్రమము 
అతడు అగస్సుని ప్రియ సోదరుడు. 


సుదర్శనా శ్రమమం౦దు మువ్వురు 
రాత్రి గడఎ మరునాడు దయమ్ము 
దక్షణముగ అట తరువులు దాటి 
ఆమడ నడచిన దివ్యాశ్రమమది. 


అగస్త్య మహబుషి ఆశ్రమమున్నది 
అందు నీవు - నీ సతి - సోదరులతొ 
సుఖముగనుండుము బయలుదేరుము 
జాగు చేయక బుషిని చూడుము." 


మువ్వురు సాగిరి ముని చెప్పనటు 
మనో హరమ్మగు కొండలు - వనములు 
ప్రకృతి శోభను తిలకించుచును 
గాంచిరి అచట శుభా శ్రమమ్మును 


పండ్ల బరువుతో వంగిన కొమ్మలు 
రాలిన ఫలముల ఘుమాయింపులు 
హోమ విధుల్లకె కూర్చిన కట్టెలు 
వెఢూర్య కొంతితొ వెలుగు దర్భలు 


నల్లని మేఘము అన్నటు పొగతో 
ద్విజులు తెచ్చిన పుష్పమ్ములతో 
హోభిలు ఆశ్రమ మచ్చట గాంచిరి 
అది సుదర్శను నెలవని తలచిరి 


అసురుల జంపి లోక హితము 
ప్రజలను - దక్షిణ దిశలో జేర్చిన 


మహిత మూర్తియగు అగస్త్య మహబుషి 


అనుంగు తమ్మునిదా యాశ్రమమని. 


తీరుగ రాముడు తెలిపె తమ్మునకు 


17 


“పూర్వము - ఇరువురు మాయ రక్కసులు 


వౌతొపి- ఇల్వలుడు - అనెడు క్రూరులు 
ద్విజుల వేషముతొ - ద్విజులను చంపిరి. 


ఇల్వలు డసురుడు ద్విజుని వేషమున 
శ్రాద్ధము రండని - సంస్కృత భాషలొ 
పిలువగ - ద్విజులు ఇంటికి రాగ 
వాతాపిని - మేకగ చేసి వండుచు. 


18 


మేక వంటకము వారు తినగనే 
మోసగాడగు ఇల్వలుడంతట 
వాతాపిని రమ్మని బిలచినయం౦త 
పొట్టలు చిల్చుకు అసురుడు వచ్చును. 


అటులా దనుజులు వెల కొలదిగా 
ద్విజులను జంపరి- అంత టవారు 
అటులే పిలచిరి- అగస్త్యృమునిని 

నమ్మిన మౌని-తినెను వంటకము. 


యధా ప్రకారము తమ్ముని ఏలచెను 
కడుపు నుండి మరి తమ్ముడు రాడయె 
అపుడు పలికను అగస్త మహబుషి 
“ని భ్రాత- ప్రేతయై యముని చేరెను, 


జిర్ణమయ్యె నా కడుపున వాడు 
వాడిక వచ్చుట సాధ్య మెట్టురా?” 
అనగా అసురుడు మునివై బడగా 


చూపుల కాల్చెను- దనుజుని- ఆ ముని, 


అట్టి మహాత్ముని అనుజుడు అయిన 
సుదర్శనాఖ్యుని ఆశ్రమమ్మిది' 
తెలిపె తమ్మునకు - మౌని ఘనతను 
చేరిరి ఆశ్రమ సీమకు వారు. 


ముని ఆతిథ్యము ముదముగ గైకొని 
మరునాడుదయము- వినయము నిండి 
శలవు గైకొని సాగిరి మువ్వురు 

సుతీక్షు మహబుషి చెప్పిన త్రోవలో. 


అరణ్య కొండము 


కొంత దూరము నసాగినయం౦త 
మనోహరమగు లతా కుంజములు 
అశోక- తాల-తమాల తోపులు 
మొల్ల-మాలతి-సుర పొన్నలతో 


తిమిశ వృక్షములు- పనస తోటలు 
మారేడు- మద్దియు- తుమ్మికి చెట్లు 
తేనెతొ నిండిన ఇప్పతరువులు 
తుమ్మెద స్వనములు తీయగ సాగగ 


కపులు వూపగా కనపడు తరువులు 
కరులు లాగగా కదలిన తరువులు 
కన్నుల పండుగ చేయుచుండగా 
అన్న పలికెను తమ్మునితోను 


"లక్ష్మణ! గనుము- ఇచ్చటి తరువులు 
మునులు పెంచగ శుభముగ నున్నవి 
జింకలు-పులుగులు- శాంతి నిండినవి 
సమీపముననే ఆశ్రమముండును. 


హోమ ధూమముచె వనము నిండెను 
నార చీరలు వరుసగ నున్నవి 

బడలిక తీర్చును ఈ వన భూమి 
దనుజులు వణకెద రీవనమును గని. 


దక్షిణ దిశలో - వింధ్య పర్వతము 
ఎత్తుగ ఎదిగి సూర్యుని ఆపెను 
సురలు ఆగస్యుని వేడుకొనగను 
మొరలు వినిన ఆ ముని పుంగవుడు 


అరణ్య కొండము 


నడచుట కనువగు రీతిగ నువ్వు 
అణగుము-వింధ్య గిరీంద్రమ అనగా 
మునిపె గౌరవ ముంచిన ఆ గిరి 
అణగెను-సాగెను ముని ఆ దారిని 


తిరిగి వత్తును అట్టె వుండుము 
అనగా- ఆ గిరి అణగి యుండెను 
తిరిగి ఆ ముని మరలి వెళ్లడు 

గిరికి ఎదుగుటకు వశము కాదయె, 


దీర్ణాయుష్కుడు - దివ్య తేజుడు - 
వినయ వంతులగు శిష్యులు - భక్తులు 
సేవించెదరు దివ్య మునీంద్రుని 

సేవలు చేసిన - మనకు శుభమగు .- 


వన వాసమున మిగిలిన భాగము 
ముని సేవలలో గడుపుదమయ్యా! 
సుర గంధర్వులు - ఈ మిత భుర్తుని 
భక్తి మీరగా కొలుచుచుందురు. 


Raw 


19 


అసత్య వాదులు - క్రూరులు - మరియు 
కామ ప్రవృత్తులు - బ్రతుకరు ఇచ్చట 
అమరులు - యక్టులు-పతంగ- నాగులు 
నియమ నిష్టలతొ సేవలు చేతురు. 


ఇచ్చట తసములు చేసిన మునులు 
తపస్సిద్ధిచే దేహము వదలి 

సూర్య తేజమును కలిగినవారై 
నాకము చేరిరి- లక్ష్మణమూర్తి! 


ముని సేవలకై వచ్చిన సురలను 
స్తుతించి- వారికి నమస్కరించగ 
మునులకు మరియు సర్వ జగతికి 
ఐశ్వర్యము- దేవత్వము నిడెదరు. 


నాయన లక్ష్మణ! దివ్యా శ్రమమును 
చేరితిమయ్యా-ముందుగ బోయి 
వినిపించుము-నే- జానికి తోను 

దర్శనమ్ముకె వచ్చితి ననుచు.” 

॥శ్రీ రఘురాముని॥ 


12 _ అగస్త్య మహర్షి సందర్శనము-విష్తు చాపము- అక్షయ 
తూణీరమ్ములు- దివ్యఖడ్గము ముని ఇవ్వగా శ్రీరాముడు స్వీకరించుట 


రామానుజుడు ఆశ్రమమందు 
అగస్త్య మహబుషి శిష్యుని గాంచి 
"దశరథ విభుని జ్యేష్ట కుమారుడు 
రాముడు- సతితో వచ్చెను స్వామీ! 


ముని దర్శనము చేయగ నిలచెను 
అనుజుడ నేను- లక్ష్మణుడందురు 
భక్తీ ప్రపత్తుల- అన్నను-నేను 
నిరతము కొలుతును నా భాగ్యమని. 


త౦డ్రి యానతిని వరముగ నెంచి 
కానన సీమకు వచ్చితిమయ్యా! 
తెలియ బరచుము మాదగురాక 
కలిగించుముయా ముని దర్శనము.” 


సరియని- శిష్యుడు- హోమ గృహమున 
ప్రవేశించి- ఆ తపోనిష్ణునకు 

తెలియ బరచెను మువ్వురిరాక 

ఆనతి నిచ్చిన తోడితెత్తుననె. 


20 


అంతట మహమబుషి పొంగి పోయెను 
ఆహా! నా అదృష్టము అనెను 

“ఇన్ని దినములకు వచ్చెను రాముడు 
మువ్వుర నిపుడే తోడ్కొని రమ్ము 


భక్తితొ వారిని తోడ్కొని రమ్ము 
ఎదురు చూచుచు నుంటిని అనుము 
వాకిలి ఎదుట నిలబెట్టతివా! 

జాగు చేయక - త్వరగా బొమ్ము”' 


అనగా శిష్యుడు వడిగా వచ్చి 
సుమిత్ర సుతునకు భక్తిగ మొక్కి 
అడిగెను- శ్రీరఘురాముడు ఎచటని- 
వెగమె సాగిరి రామ సన్నిధికి 


రాముని గాంచి వందనముంచి 
ముని పలుకులను శిష్యుడు తెలిఏ 
వినయము నిండి తొడ్కొనిరాగా- 
పెంపుడు జింకల చూచుచు నడచి 


ఆశ్రమమం౦దు పూజా స్తలములు 
బ్రహ్మ స్థానము- విష్ణున్ధానము 
ఇ౦ద్ర-సూర్యుల- చంద్ర స్థానములు 
భగుని స్థానము- కుబేరు స్థానము. 


ఆనంతు నెలవు- అనిలుని స్థానము 
గాయత్రి సానము-వసువుల నెలవు 
వరుణుని సానము-స్కందుని నెలవు 
ధథాత- విధాత స్థానమ్ములును 


అరణ్య కొండన 


ధర్ముని స్థానము- అగ్ని స్థానము 
మొదలగు పూజా స్థలములు చూచుచు 
ముందుకు సాగి-తేజో వంతుని 
ఎదురు వచ్చు ఆ మునిని గాంచిన 


రాముడు అనెను అనుజునితోను 
“తేజోవంతుని చూడగ మదికి 

అగస్టు మహబుషి- అనిపించునయా! 
అనుచు రాముడు వందన మిడెను. 


శీఘ్రమె సతయు లక్ష్మణమూర్తి 
ముని పదములకు మొక్కిరి భక్తిగ 
అంతట ఆ ముని ఆనందముతో 
అర్యవాద్యముల నిడెను వారికి. 


వెశ్వ దేవమును చేసి- పిమ్మట- 
అర్థ్యము నిచ్చి - ఆదరముంచి, 
అతిధి పూజను వారికి సలిపి 

ప్రేమ మీరగ విందును చేసెను. 


ఆవల మహబుషి ఆసీనుడయి 
వారిని కూర్చొనబేసి - తీరుగా 
ధర్మ కోవిదుని రాముని గాంచి 
ధర్మ బోధన చేసెను తీయగ 


“హోమము చేసి- అతిథికి ప్రియముగ 
అర్థ్యము నిచ్చి- సేవలు చేయని 

వాన ప్రస్థుడు- కూటసాక్ష్యమును 
చెప్పిన పాపము నందును రామా! 


అరణ్య కాండము 


జగతికి నీవు - ప్రభుడవు రామా! 
నిలచిన ధర్మము - మహరథుడవ 
విరాజిత కీర్తివి- మాన్యమూర్తివి 
పూజకు పూర్తిగ - తగిన యోగ్యుడవు 


మహితమూర్తివి- స్వయముగ - నీవె 
అతిథిగ వచ్చితివయ్యా రామా! 

ఇంతకు మించిన పుణ్యఫలము మరి 
ఎందుగాంచెదను- రాక్షసహరణా! 


అనుచుపలుకుచు-ఫల మూలములు 
సువుములు ఇచ్చి సత్కరించి - అట 
జానకీ పతికి - ఘన చాపమును 
అక్షయతూ ణీరమ్ముల చూపుచు 


"ఇది మహనీయము - దిన(చాపము 
హేమమణులతో - అలంకారముల 
విష్ణు ధనుస్సును - విశ్వకర్మ - తను 
నిర్మించెను అతి రమ్యముగాను. 


ఈ శరములు రవికాంతి సమములు 
(బ్రహ్మ ఇచ్చె న దివ్య శరములు 
అక్షయ తూణీరమ్ములు ఇవ్వి- 
దివ్యఖడ్గమిది- ఇంద్రుడు యిచ్చెను. 


విష్ణుదేవుడీ ధనుర్చాణముల 

దనుజుల జంపి - విజయము నందెను 
ఇ౦ద్రుడు- వజ్రాయుధమును గొన్నటు 
స్వీకరించుము - నీకగు జయము” 


విష్ణు ధనుస్సును - విజయ ఖడ్గమును 
అక్షయ తూ ఖీరమ్ముల నపుడు 
ఆనందముగా రాముడు [గ్రహించి 
అగస్వమునికి భక్తిగ మైొక్కెను. 


శీ, రఘురాముని॥ 
LIRR 
13 అగస్త్య మహర్షి ఆశీస్పులు-పంచవటి వాసయోగ్యమని 
ముని నుడువుట 


ప్రీతి గొలపగ అగస్త్య మహబుషి 
పలికెను - “రామా! నను గనవచ్చుట 
సంతోషము - మరి భూమిజకూడ 
వచ్చెను నడచి- శ్రమలకు ఓర్చి 


కోమలాంగి - తను బడలియున్నది 
కోసలాత్మజా! నీ వెనువెంట 

కానన సమకు వచ్చెను భక్తితొ 

కావున ఆమె సుఖమును చూడుము. 


సృష్టి నుండి-విను- స్త్రీ ఎల్లప్పుడు 
భర్త- సుఖమును ఇచ్చిన వాంగును, 
ఇడుముల బెట్టన భర్తను స్త్రీలు 
గౌరవించరు - గర్లింతురయా! 


మెరపుల వంటి చంచల మతులు 
కరకుదనమున వాడికత్తులు 
బిరుసుదనమది ప్రకృతి గుణములు 
అతివల సహజగుణములు రామా! 


22 


నీ యిల్లాలు దోషరహితయగు 
అరుంధతికి మరి సాటి యగునయా 
పతివ్రతలచే పూజల నందగ 
యోగ్యత సితది- జనక నందినిది. 


త్యాగమూర్తి నీ తమ్ముడు తోడుగ- 
ఛాయ రీతి వైదేహి యుండగా 

నీ విచ్చటనే వసించి యుండిన 
పావనమగు ఈ అశ్రమసీమ”' 


అంతట రాముడు పలికెను మునితో 
“నీ దయకెంతో ధన్యుడ స్వామీ! 

జల సమృద్దము- అనువగు స్థలము 
తెలిపిన ఉందును ఆ ప్రదేశమున.” 


తృటి కాలము ముని ఆలోచించెను 
ముదమగు నెలవు పంచవటియని- 
౦౦డామడల దూరము ఇచటకు 
ఫల- జల- సుమ సమృద్దము అనెను. 


“వనన వాసములో అధిక భాగము 
గడచెను- మిగిలిన శేష భాగము 
అచట వసించి- తం|డ్రి ఆనతిని 
పాలించిన- ఘనకీర్తిని పొందుము. 


అరణ్య కొ౦డము 


యయాతి రాజుకు- జ్యేష్ట కుమారుడు 
కోరిక తీర్చగ- పుణ్యగతిని గొనె- 
అటులే నీవు ప్రతిన తీర్చుకొని 
భూమినేలి- సుఖ మందు కొనెదవు. 


తవోబలమున సర్వము తెలిసితి 

నీ గురించి నేనంతయు తెలిసితి 
కావున ఇచటే వసించు మనియును 
అడుగగ చెప్పతి-పంచ వటియని 


శ్చాఘ నీయము- కడురమ్యమది 

గోదావరి నది దాపున నున్నది 
ఫలములు-సుముములు మెండుగ నుండును 
దాపు ననున్నది- నా నెలవున కది. 


జానికితో నువు అచట వసించి 
మునుల కావుము కారుణ్యానిధి! 
అదిగో చూడుము- ఇప్పతోపు అది 
దానికి ఉత్తర దిశలో - రామా! 


మళ్జీచెట్టును దాటిన వెనుక 

మిట్ట ప్రదేశము- దాటి పోవగా 
పర్వతమున్నది- దాని సమీపము 
పంచ వటిని గని- విడిది చేయుడు.” 


మునికి భక్తితో నమస్కరించిరి 

సెలవునందుకొని ఆ రణధీరులు - 
జనకజ మధ్యలొ-నడచుచుండగా 
పంచవటికి ఆ మువ్వురు నడచిరి. 


శ్రీ రఘురాముని॥ 


LIES 


అరణ్య రొండము 


14 జటాయువుతో నెయ్యము- భూతకోటి జన్మించిన విధమ; 


జటాయువు తెలుపుట 


అడవిలొ నడచుచు గాంగిరి వారు 
పెద్ద దేహముళొ నున్న పక్షిని 


అసురుడు అగునని-తలచెను రాముడు 


వివరము లడిగను సందర్భముగా 


త్రియ్యగ పలికెను పక్షి అచ్చట 
“రామచంద్ర! నే దశరథ విభునకు 


ప్రియ సఖుడను, నను జటాయు వందురు 
అనగ్గా రాముడు- వినయము నిండెను. 


తిరిగి పలికను జటాయు వంతట 
భూతకోటి జన్మించుట తెలిపెను 
“భూత సృష్టికి - ఆది కారణులు 
ప్రజా పతులను పుణ్యమూర్తులు 


వారిలొ ప్రథముడు కర్గముడగును 
విక్రీతుడు-శేషుడు- సంశ్రయుండును 
స్థాణువు-మరీచి- అ త్రి- క్రతువులు 
పులస్తుడున్ను- అ౦గిరు డున్ను 


ప్రచేతుడు మరి- పులహుడు- దక్షుడు 
వివస్వతుడును- రశ్యపుడున్ను- 
వారిలొ దక్షుని సంతతి అరువది - 
అందులొ ఎనిమిది మంది కన్యలను 


కశ్యప ప్రజాపతి కిచ్చెను దక్షుడు 
అదితి- దితియు- దనువు- కాళియు 
క్రోధ వశయును- తాత్రు-మనువులు 
అనలను వారు కశ్యపు భార్యలు. 


మూడు లోకముల రక్షించగల 
తనతో సమమగు శక్తి మంతులగు 
సంతతి కనమని కశ్యపు డనగా 
అదితి- దితియు- దనువు- కాళియు 


భర్త మాటలు వరముగ నెంచి 
అదితి కన్నది స్వర్గ వాసులగు 
ఎకాదశరు ద్రులు- అష్ట వసువులను 
ఆదిత్యులను- అశ్వని సురలను. 


దితికి కలిగిరి దైత్య సంతతి- 
సంద్రము, వనములు నిండిన భూమి 
దెత్యుల వశమున నుండెను పూర్వము 
రామా! వినుము సృష్టి వివరము. 


అశ్వ (గీవృడు - దనువుకు పుట్టెను 
నరక- కాలకులు కాళిక సంతతి 
అంతట తామవుకు క్రొంచియు- భాసి 
శ్వేని- ధృతరా ష్ట-శుకియు కలిగిరి. 


క్రంబికన్నది- ఉలూకములను 
భాసములను గనె భాసి అంతట 
గ్రద్దల - డేగల శ్వేనిగన్నది. 
హం౦స- కలహ౦స- చక్ర వాకముల 


ధృతరా ట్ట కన్నది సంతతిగాను 
శుకి అంత టగనె-నతను బీడ్డగ 
నత సంతతి యగు వినత అనునది 
కోధకు తనయులు ఈ పదిమంది 


24 


సురస-మృగమంద- హరి-శ్వేత- సురభి 
భద్రమద- మాతంగి-శార్తూలి- కద్రువ 
ముగి యనువారు- శ్రిరఘురామా! 
మృగికి పుట్టినవి- జింకలగునయా! 


ఎలుగులు- సృమరము- చమరము లన్నఐ 
పుట్టిన వపుడు ఆ మృగ మంద కు 

హరికి సింహములు పుట్టిన వయ్యా! 
భ[దమద మరి నిరావతిని గనె, 


ఐరావతమును- మాతంగములను 
నిరావతి కన్నది అంతట రామా! 
శార్లూలి సంతతిగ వ్యాఘ్రము లున్ను 
గొ లాంగూ లములన్నవి పుట్టెను. 


శ్వేత సంతతి దిగ్గజమ్ములని 

సురభి సంతతి రోహిణి- గంధర్వులు 
అందు రోహిణికి గోవులు కలిగెను 
గంధరిి సంతతి హయములు రామా! 


పలికను తమ్మునితో నంతటను. 


అరణ్య కాండము 


మనువు సంతతిగ మనుజులు పుట్టిరి 

ఫల వృక్షములు అనలకు పుట్టెను 

వినత కుమారులు అరుణుడు- గరుడుడు 
కద్రువ తనయుడు సహస్రఫణియై 


భూమిని మోసెడు అదిశేషుడు. 
అరుణుని సంతతి ఇద్దరిమయ్యా! 
అందు సంవాతి నా అగ్రజుడు 

అతని తమ్ముడను జటాయువందురు. 


శ్రీ రఘురామా! నీ సేవకుడను 
సరియని నంతనె సాయ పడుదును 
బీకరా టలిని వేటకు పోగా 

సీత రక్షణగ నుందును నేను.” 


జటాయు వటుల పలుకగనపుడు 
త౦డ్రిసఖుని గని రామచంద్రుడు 
ఆనందముతో కౌగలించుకొని 
సాగిరి పులుగుతొ పంచవటి కట. 


అనేక పడగల నాగుల నపుడు పుణ్యమూర్తియగు పక్షి రాజుతో 
"సురస కన్నది సంతతిగాను ఎగిసిన జ్వాల - మిడుతల దండును 
కద్రువ సంతతి ఎను రఘురామా! కార్చినట్టుగా - అసురుల త్రుంచగ 
సాధారణము గు పాములన్నవి. పంచవటికి రఘురాముడు సాగను. 
hh శ్రీ రఘురాముని॥ 
15 పంచవటి నివాసము 
వివిధ సర్పములు- మృగములు నిండీ “పూచిన పూలతొ మంగళకరమై 
వెలయుచు నున్న పంచవ టిని గని మనసును దోచును ఈ పంచవటి 
పొంగిన ఆనందముతో రాముడు మేన ముగ్గురకు వాసయోగ్యమగు 


ఆశ్రమ స్థలమును నిర్ణయి౦చుము.,. 


అరణ్య కొండము 


నీటికి చేరువ సమ ప్రదేశము 
దర్భలు- సమిధల కందుబాటుగా 
పూలు పుష్కలము నుండెడి చోటు 
ఇసుక తిన్నెల నేలను గనుము. 


రామానుజుడు ప్రియముగ పలికెను 
'శతాబ్బములు-నే-మితోనున్నను 
సేవ చేయుట నా కర్తవ్యము 
ఆదేశించుట - నీకి తగును.” 


తమ్ముని మాటకు గుండియ పాంగెను 
గురుతుగ చేతిని అన్న అందుకొని 
అనువగు స్థలమును చూప అచ్చట 
అశ్రమమును నిర్మించగ చెప్పెను. 


తామర పూలతొ నిండిన కొలను 
తీరుగ పూసిన తరులు- లతలతో 
చక్ర వాకములు- హంసల శో భతొ 
ముని చెప్పినది గోదావరి నది. 


విస్తరించిన పెద్ద వృక్షములు 

ఎరివిగ తిరిగడు నెమళుల రవములు 
వివిధ ధాతువులు నిండిన నేల 
వెలుగులు చిమ్ముచు వెలసియున్నది. 


మద్ది-మామిడి-వంజుల- సింధుక 
చంపక- చందన- కదం౦ంబ- న౦బ 
నిమ్మయు-మోదుగ- ఇప్ప-తమాల 
వొన్నలు- కాంచన- అశోక తరువుల 


శోభగనున్నది ఈ ప్రదేశము 
గిరుల-పులుగులతొ పుణ్య ప్రదేశము 
తీరుగ తీర్చుము పర్షశాల యన 
అన్న ఆనతిని తమ్ముడు అచట 


పునాది త్రవ్వి- గోడలు నిలిపి 
ఎదురు స్తంభములు బలముగ నాటి 
జమ్మి వాసములు- ప్రక్క వెదుళ్లతొ 
టిల్లును కప్పి-నేలను సర్దిను. 


కుటిరమ్మునట సిద్ధము చేసి 

గో దావరిలో- స్నానము చేసి 
ఫలములు- పూలతో వాస్తు పూజయు 
శాంతి కార్యములు- తీరుగ తీర్చగ 


రాముచంద్రుడా కుటీరమ్ము గని 
ఆనందముతో- నిండినవాడై 
(ప్రమగ- తమ్ముని కౌగలించుకొని 
ముదముగ పలికెను ఆ- సౌమిత్రితొ 


“సోదర! ప్రేమతొ- గుండియ పొంగెను 
నీ సేవకు-నే ప్రతిఫలమిడు టెటు 
ప్రతిగా గుండియ కలిపితినయ్యా! 
కౌగిలింతయే కలిమికడలి యగు 


నా మది తెలిస-మసలు చు౦దువు 
నన్నేమరక కాచి యుందువు 
నాదు పాలిట- తం(డిగ నుంటివి 
తండ్రిలేని లో టన్నది లేదు." 


25 


అరణ్య కాండము 


అనుచు పలుకుచు రామచంద్రుడు 
అవనిజ సేవలు అందుకొనుచును 
అనుజుడు భక్తితొ పూజలు చేయగ 
అందు వనంచెను ఎష్టుమూర్తివల. 


16 


భార్య సపర్యలు ముదముతొ నందుచు 
తమ్ముని సెవలు- భక్రియు నందుకు 
సుఖముగ రాముడు గడుపుచుండగా 
హమంతమట విరిసిన దావని 


అన్న- వదినతో కొలనుకు నడువగ 
సేవలు చేసే తమ్ముడు పలికను 
“అన్నా! నీకు ప్రీయమగు బుతువు 
మనసుకు నచ్చిన మాసము వచ్చెను. 


చలితో-మేను కరకు తేలెను 
స్నానము చేయగ కరచును నీళ్లు 
. పచ్చని వెరు కళకళలాడెను 
చలిలో- అగ్నికి దగ్గరగుదురు. 


కొత్త ధాన్యములు శ్రీతోరాగా 
పాంగళ్లతొ మరి పితృదేవతల 
ఆహ్వానించి నివదించుచు 
పాపరవాతులు అగుదురు జనులు 


రాజులు యుద్దొన్ముఖులె యుందురు 
వాలు, పెరుగులు దండిగ నుండును 
పల్లెలొ జనులు ప్రితిమీరగా 

పొడి పంటలను అను భవింతురు. 


| రఘురాముని॥ 


HH 
హమంత బుతువర్లన 


దక్షణ దిశ- ఈ దక్షిణాయనము 
భానుడుండగ శో భిలుచున్నది 
ఉతర దిశ-మరి భానుడు లెకను. 
తిలకములెని- అతివగ తోచును. 


చల్లని కాలము- మ౦చు కరగదు 
సెరిన మంచు పెరిగిపోవగ 
బామవంతుడని సార్థక నామము 
కలిగియు౦డిను- పర్వతరాజు. 


నును వెచ్చగను ఎండ తగులును 
మధ్యాహ్నమున తిరుగు చుందురు 
చల్లని నళ్లు- తాకగ జిల్లను 
వనవిహారములు శక్యము గావు. 


చలిలో- సూర్యుని కోరుచుందురు 
చంద్రుడు తనదగు సౌభాగ్యమును 
రవికి యిబ్బి-తను మంచు కణములతొ 
ఆఎరి సోకిన- అద్దము వోలెను. 


చల్లనివెన పడమటి గాలులు 
శితలమ్ము మరి జత కూడుటచెే 
ద్విగుణీకృత మగు చల్లదనముతో 
తిరుగుచున్నవి ఉదయ కాలమున. 


అరణ్య కొండము 


ఖర్జూర పూవుల కాంతులు కలిగి 
గింజల బరువుతొ తలలు వంచిన 
బంగరు వన్నతొ మెరయు వెరులను 
చూచిర- మిరు-మనసుకు హాయిగ. 


మంచు తుంపరలు నిండిన నింగిని 
భానుడుండిను చందమామ వలా- 
మధ్యాహ్నమున సూర్యకిరణములు 
కొంచెము ఎటుపు కలిగి యున్నవి. 


పచ్చికవైన- వామ బిందువు లవి 
సూటిగ పడిన సూర్య కిరణముల 
వజ్రములన్నటు మెరయుచున్నవి 
మది పులకించే మనో హరమ్ము 


సూర్యకిరణములు చల్లగ నున్నవి 
వేడిమి లేక వెలుగుట చేతను 
జలములు చల్లగ నిలిచియున్నవి 
దప్పిక యున్నను- తాకగలేము. 


నీటిపక్షులు నీటికి భయపడు 

కరులు- నీటిని తాగగ భయపడు 
మందు చీకటిచె-వనము నిండగ 
నిద్రించినటు పుష్పరహితమయె. 


కమలములన్నీ రేకులు రాలి 
మందు వశమున చిక్కిపోయినవి 
కాడలు మాత్రము నిలచియుండగా 
కొలనుల శో భలు చెదరియున్నవి. 


పుండువంటి ఈ చలికాలములో 
భరతుడు- భో గములన్నియు వదలి 
ఫలమూలములు తినుచు గడుపుచు 
రామధ్యానమున నుండును అన్నా! 


ఇదే వేళకు నిద్రలేచును 
మంత్రులు తనను కొలుచుచుండగా 
సదమలమతియై సరయూనదికి 
న్నానముక చను- యోగిగ మెలగును. 


చిక్కని చలిలో- ఆ సుకుమూరుడు 
గారాబముగా పెరిగిన భరతుడు 
చల్లని జలముల- సరయూ నందు 

ఏ విధి మునుగునొ అనిపించును కద! 


సుకుమారుడు- వీరుడు-సుందరమూర్తి 
సర్వ ధర్మములు తెలిసిన యోగ్యుడు 
సత్యవాదియు, దోషరహితుడు 

రిపుల గర్వమును అణచగ చాలిన 


ఆజాను బాహుడు-విజితే ద్రియుడు 
పాప కార్యములు చేయని విజ్ఞాడు 
భక్తి నిండిన భరత సోదరుడు 
విరాగి అయ్యెను నివలె అన్నా! 


ధర్మమూర్తికి పత్నియైనది 
సుగుణరాశికి - తల్లియైనది 
వైక-అంతటి కఠిన మనస్సును 

ఎటుల కలిగి మరి యున్నదొ చిత్రము. 


27 


28 అరణ్య కాండము 


మనుజులలో మరి తనయుడెప్పుడు ఆనాడాతడు పలికన పలుకులు 

తలి గుణములను పొంది యుండునను మథుర వాక్కుల హృదయము పొంగును 
లోకవార- ఈ భరతుని యెడల అమృత మయమై- అనిశము మదిలో 
తిరగ బడినదని తోచును అన్నా!” మెదలు చుండును-మరపరావు. 

అనగా రాముడు తమ్మునితో ననె నాయన! నిన్నూ భరత, శత్రుఘ్నుల 
“సోదర! కెకను నిందించ కయా! సతను, అందరి నొక్కమారుగ 

ఆమె కుమారుని కీరించు మయా! (ప్రేమగ గాంచెడి రోజు ఎన్నడో 


భరతుని తలచిన నా మది కరుగును. అనుచు బాధతో రాముడు నడచెను. 


తమ్ముడు- తన సతివెంట నడువగా 


స్నానము చేసి విధులను తీర్చుకు 
గిరిజ- నందుల సేవల నందెడి 
రుద్రుని తీరుగ తోచెను రాముడు. 
|, రఘురాముని॥ 
RIE 
17 శూర్పణఖ రామచంద్రుని మోహించుట 
గోదావరిలో స్నానము చేసి శత్రు కర్శనుని సజ్జన పూజ్యుని 
రామచంద్రుడు సతి-సోదరులతొ నిల నిరద శ్యాముని రాముని 
_ పంచ వటిని తన ఆగశ్రమమందున రాజ చిహ్నముల రాజిలు మూర్తిని 
' ముదముగ ముచ్చటలాడుచు గడుపుచు జటావల్కలము లమరిన పూజ్యుని 
తమ పూర్వీకుల దివ్యగాథలను సన్నని నడుముతొ సుకుమూరుడట 
తీయగ చెప్పుచు- సుఖముగ గడపగ వెన్నెల కురిసే చందమామలా 
మోహనమూర్తిని రామచంద్రుని వెలిగిడీ రాముని- రావణు చెల్లెలు- 
దశముఖు సోదరి గాంచిన దచట. వెద్ద కడుపుగల రక్కసి గాంచెను. 
సింహమువంటి విశాలవక్షుని సుందర వదనుని- విమల చరిత్రుని 
తామర రేకుల కన్నుల వాని మోహనరూపుని - సుస్వర గాత్రుని 
ఆజానుబాహుని, అతి సుందరుని విశాల నేత్రుని- వినయ శీలుని 


ఇంద్ర సమానుని కోమలమూర్తిని (భ్రమరవినిల కుంతల మూర్తిని. 


అరణ్య కొండము 


దుర్ముఖి- మిక్కిలి పాపచరి త్ర 
కురూపి- భీకర కంఠము కలిగిన 
భీకరాక్షి మరి తామ్ర శిరో జ 


భయము గొలుపు శూర్పణఖ గాంచినది. 


మనసు కెక్కినది రాముని అందము 
మురిసి పోయినది-ముచ్చట పడినది 


మన్మథు శరములు మనసును కాల్బగ 


మరి మరి చూచి పలికెను అపుడు : 


“ఎవ్యడవివు? ముని వేషముతో 
ఇవ్వన భూమిలొ భార్యతో కలసి 
దొనవులుండగ- చరించు చు౦టివి 
కారణమేమి? తీరుగ చెప్పుము... 


అసత్య మాడని రామచంద్రుడు 
అతివ ముందర- తవపోనియమమున 
అన్నత మసలే తలపులొనుండక 
తెలిపెను అపుడు వికృత రూపికి : 


“దేవ సముడగు దశరథ రాజుకు 
కొడుకులందరిలొ జ్యేష్ణడ నేను 
రాముడందురు- ఈతడు తమ్ముడు 


లక్ష్మణాఖ్యుడను లలిత గుణాఢ్యుడు. 


సత- ఈమె నా యిల్లాలగును 
తల్లిదండ్రుల ఆనతి - ధర్మము 
నిలప వచ్చితిమి- వింటివ- నీవు 
నిజము చెప్పుము ఎవ్వతె వీవు?” 


“దేవ స్వరూపా! శూర్చణఖను-నే 
కోరిన రూపము దాల్బగ నేర్తును 
కానన మందున తిరుగుదు నేను 
సర్వ భయంకర చరితను నేను. 


విశ్రవసునికి కుమారుడైన 

దనుజ నాయకుడు రావణాఖ్యుని 
పెరు వింటివ? నాకు సోదరుడు- 
కుంభకర్ణుడు అతి నిద్రితుడు. 


రాక్షస చేష్టల నెరుగనివాడు 
ధర్మచిత్తుడు విభీషణుండును 

ఖర, దూషణులను శూరపుంగవృలు 
అన్నలగుదురో అందగాడ విను. 


అదుపులేక-నే మదికి తోచినటు 
తిరుగ దాలుదును- ఎందునుకూడ 
నీతో ఈడగు సుందరాంగుని 
చూడగలేదు మగడవు గావలె. 


ఎమను కొంటివొ- అతి బలశాలిని 
అనుకొనినటుల చరించుదానను 
మగనిగ నీవు సుఖముల నందుము 
ముందు వదలు- ఈ రోత సీతను. 


ఛీ-ఛీ! ఇంతటి వికృత రూపిని 
ఇంకా నీదరి నుంచుట ఎలా? 
నీ రూపమునకు తగిన దానను 
నన్నేలుము నువు- భార్యగ చేసుకు. 


30 


భయము గొలుపు ఈ దుష్టవనితను 
నిచమైన ఈ మానవ కాంతను 
తమ్మునితో నిట కబళించెదను 
మగడా! సుందర వనముల పోదము. 


అరణ్య కొండము 


పర్వత గుహలలో - వనసమలలో 
ఉల్లాసముగా వహరింతమయా! 
ముద్దుల మగడా-మురిపెము తీర్చుము 
ముందు నిలచిన ముద్దు గుమ్మను.”' 

శ్రీ రఘురాముని। 


WH 


18 


మరులు గొన్న ఆ-శూర్పణఖను గని 
రాముడు పలికను పరిహాసముగా 
“నన్ను చేరిన- సవతి పోరు గద 

నాకీ ఆడది- ప్రియసతియైనది. 


నమ్మిన స్త్రీని వదలుట తగదు 
తగు నీ కాతడు - నా సోదరుడు 
లక్ష్మణమూర్తి - ప్రియ దర్శనుడు 
తేజోవంతుడు - ఒంటరి ఇపుడు. 


యౌవ్వన వంతుడు - యోగ్యుడాతడు 
తరుణీ తగును -పతిగా నీకు” 

, అనగా రక్కసి -మోహము నిండి 
“పలికెను అపుడు రామనుజునితొ : 


"అన్నులమిన్నను- అందుకొనుమయా! 
అందగాడ-నువు మగడవు నాకు 
సుందరాంగ-నా కరము [గ్రహించుము 
అందమైన ఆ గిరుల చరింతము.” 


దరహాసముతో పలిః లక్ష్మణుడు 
“జవ్వని వినుము - బానిస నేను 
బంటుగ సేవలు చేయుచుంటి గద! 
బానిస భార్యగ సుఖపడు టెటుల? 


శూర్పణఖ శిక్షింప బడుట 


ముదితా! నీవు ఆలో చించుము 

ముద్దు లొలికెడి చిన్న భార్యగ 
మురిపెము తీరగ సుఖపడ గలవు 

కావున రాముని - కరము (గ్రహించుము. 


ము౦దర నిలచిన సుందర స్త్రీవి 
అందము లొలికెడి రక్కసి వీవు 
అందుకు - నక ముందుకు వచ్చును 
మానవ కాంతల మరిపింతువు కద! 


రామానుజుని పరిహాసమ్మును 
తెలియని వెకిలి - వికృత రూపి 
పర్ణశాలలో - సీతతొ నున్న 
రామచ౦ద్రునితొ పలికెను తిరిగి : 


“ఈ కురూపిని కరాళ రూపిని 

చెంత నుంచుకొని - చూడవు నన్ను 
కావున దీనిని మింగిన సరియగు 
సవతిపోరు యిక వుండదు మగడా!” 


రోహిణివై బడు కొరవి తారవలె 
భీకరాక్షి అట సీతను చేరగ 
రాముడు బలముగ నిగ్రహించెను 
తమ్ముని గాం పలికను అపుడు : 


అరణ్య కొండము 


“సోదర! మనము నీచులతొ - మరి 
పరిహసించుట వాణాంతకము 

అయు ధమ్ముతో పోరుగాదిది 

ఆడుది గనుక- విరూపిగ జేయుము.” 


అన్న మాటలు వినిన తమ్ముడు 

అతి బలవంతుడు - రక్కసి యొక్క 
ముక్కు - చెవులను కత్తితొ కోసెను 
రోదించుచు ఆ రక్కసి పరుగిడి. 


నోరు కొట్టుకొని - జొమ్ము బాదుకొని 
దిక్కు లవియగా అరచుచు - రక్కసి 
జనస్థానమున నున్న సోదరుని - 
ఖరుని ముందుపడె పెద్ద బండవలె! 


పొడీచె నెవ్వడు - విషము త్రాగగ 
మృత్యు పాశమున చిక్కిన దెవ్వడు 
తెలుపుము త్వరగా నెత్తురు త్రావెద. 


బలవిక్రమ సంపన్నవు నీవు 

ఇచ్చ వచ్చినటు తిరుగ జాలుదువు 
కామ రూపిణీ - నీకు కష్టమును 
తెచ్చి - మృత్యువును కోరిన దివ్వడు? 


బాకాసురుని జంపిన ఇంద్రుడు 
నాకప్రియమును చేయగ భయపడు 
నిటి పాలలో పాలను ద్రావిన 

హంస రీతిగా - అసువులు త్రావెద. 


శ్రీ రఘురాముని॥ 
Re 

19 ఖరుడు రాముని పెకి వీరుల నంపుట 
నెత్తుట దడిసిన దేహము నున్న పక్షి జాతికి ఎవ్వని దేహము 
వికృత రూపిగ నేలను బడిన ఆహారముగా వేయ మందువు 
ముద్దుల సోదరి నచ్చటగాంచిన దేవాసురులు వానిని యింక 
ఖరుడు ఉరిమెను- పెద్ద మేఘమై. రక్షణ చేయగ చాలరు వినుము. 
“బుట్టలొ నున్న మిన్నాగును మరి సేదతీరి నువు వివరము చెప్పుము. 


అనగా-సోదరి- కనుల బాష్టముల 
రోదించుచును తన సోదరునికి 
జరిగిన దంతయు వివరించి నిటు: 


“తరుణ వయస్కులు- చక్కని వారు 
మునుల వేషములు దాల్సిన వారు 
కోమల మూర్తులు బలసంపన్నులు 
జితలేంద్రియలు మరి ధర్మ మూర్తులగు 


దశరథ తనయులు- రామ లక్ష్మణులు 
రాజ చహ్నాముల రాజిలు మూర్తులు 
తేజము గాంచిన, సురలో- నరులో 
తెలియరాదు, గంధర్వ నాయకులొ? 


32 


వారిమధ్య నొక నారీమణిని 
ఆభరణమ్ములు అమరిన అతివను 
తామర రెకుల కన్నుల కాంతను 
కా౦చితి - నట్టి కాంతలుండరు., 


అట్టి పడుచ్చుక ఇద్దరు ఒకటై 
అనాథ చెసి అవమానించిరి 
తండ్రి వగుదువు - తప్పక నేను 
ఆ స్త్రీ రక్తము - త్రాగగ వలెను. 


వారల జంపక ఆమె రక్తము 
పానము చేయగ- సాధ్యము గాదు 


అరణ్య కాండము 


కోపము నిండి ఖరుడు అంతట 
యమునితొ సమమగు బలము కలిగిన 
రాక్షస ఎరులు-పదునాల్లురను 

చూచి - పలికెను కోపము నిండి : 


“దండక వనిలో దుష్ట చరిత యగు 
స్త్రీతో - ఇద్దరు పురుషులుండిరి 

కో దండములు కృష్ణాజినములు 
ధరించి యుందురు - హతమార్చవలా, 


వారల జంసక - వేడి నెత్తురు 
సోదరి త్రాగుట దుర్లభమైనది 


అజిని - వారిని అంతము జేయుము కావున వేగమె పోవలె మీరని” 
అంతకన్న నే కోరెడిదేమి?' శూర్చణఖతొ - వారంద రేగిరి. 
hee శీ, రఘురాముని॥ 


20 


గాలికి చేదరిన మేఘము లన్నటు 
ముందుకు వచ్చిన దనుజుల గాంచి 
రామచంద్రుడు - లక్ష్మణమూర్తికి 
సీత రక్షణము నప్పగించెను. 


దనుజుల గాంచి పలికి రాఘవుడు : 
“దశరథ విభుని తనయుల మగుదుము 
రామలక్ష్మణ నామ ధేయులము 

సతతొ వనికి వచ్చినారము. 


కందమూలములు తినువారలము 
ధర్మమ్మునె మది నిలిపినారము 
మునుల సేవలో - దనుజుల త్రుంచగ 
మనసు గలిగి మేమిట నిలచితిమి. 


ఖరుని వీరులను శ్రీరాముడు హతమార్పుట 


ధథిర్యము గలిగిన ఎదిరిపోరుడు 

బ్రతుక నెంచిన పరుగిడి పాండు” 
అంతట వారు ఆయుధ ధారులు 
పలికిరి అచట రామచం౦ద్రునితొ : 


“అతి పరాక్రముడు - ఖర మహరాజు 
కొపమ్మునకు గురియైనారు 

నిలువ లేవ మా ముందర నీవు 
ఎదిరిపోరుటది తలచుట ఎటుల? 


అందరమొకటె అంతు చూచెదము' 
అనుచు-విసిరిరి శూలమ్ములను 

అంతట రాముడు - బంగరు పిడిగల 
అమ్ములతో నట టత్రు౦చె శూలముల. 


అరణ్య కాండము 


అంతట ఆగక-రవివలె వెలిగెడు 
పదునాల్గమ్ములు వదలి నంతనే 


అసురుల- అసువులు తీసెను- శరములు 


కూలిన తరువుల తీరున పడిన 


నెత్తుట తడిసిన- ప్రాణము లూడిన 


దనుజుల గాంచి- భయ విహ్వాలయై 


అవనిని పడిరి- ఖరుని వీరులు, పరుగు తీసెను ఖరుని సోదరి. 
నా 2, రఘురావ 

2 1 శూర్పణఖ- ఖరుని రెచ్చగొట్టుట 

జన స్థానమున ఖరుని ముందర నీకై మడసిన వీరులపైన 

అసుర వినాశము కొరకై వచ్చిన ఈ సోదరిపై- దయగలిగినచో 


అతివను గాంచి- ఖరుడు పలికెను: 


ధైర్యము గలిగి - రాక్షసవైరిని 
“ఎల ఎడ్చుట! పొరలుట ఎల? 


ఎదిరి పోరుము యుద్ధము నందు. 


దిక్కులేదని ఎడ్చెద వేల 

నేను నిలచితిని- దైన్యము వదలుము 
భయమును వదలి- జరిగినదేమి 
వివరించుము నువు తొందరగాను. 


కాకుత్చృని నువు మట్టు పెట్టుటకు 
వలయు యత్నము చేయకున్నచో 
వదలెద అసువులు-నీ ముందరనే 
అవమానముతో చచ్చితి ముందే. 


అనగా- ఖరునితొ పలికెను రక్కసి 
“నీవు పంపిన వీరవరేణ్యులు 
చచ్చిరి- వినుము- రాముని చేబడి 
వచ్చితి పరుగిడి- తగదు వణకు. 


సత్యము నుడివెద- రాముని ముందు 
నిలువగ లేవు- పిరికి పందవు 
దుర్చలుడవు నువు-శూరుడగావు- 
ఎచ్చట నీవు? రాముడెచ్చట? 


విషాదమ్మను మకరులు నిండి బలము గలిగిన బయలు దేరుము 
మహాభయమును అలలు నిండిన జన స్థానమున ఉండగ తగవు - 
దుఃఖ సంద్రమున మునిగి యుంటిని కులదూషక! విను రామచంద్రుడు 
దరికి చేర్చగ దయగొను సోదర! పూడ్చును-పందా! పారిపో యిక, 


రఘుకుల తిలకుడు అసమాన్యుడురా! 
ముక్కు- చెవులను కోయగ చాలెను. 
పెద్ద పొట్టను-దబదబ బాదుకు 
ఎడ్వగ నపుడు ఖరుడు పలికెను. 
శ్రీ రఘురాముని॥ 


ht 


34 


2 2 


అవమానముచే పుట్టిన కోపము 

పాంగెడి సంద్రము నాప నసాధ్యము 
“నచ మానవుడు మృతతుల్యుడు- మరి 
నేను చంపగా పనియే లెదు. 


దుష్ట చేష్టలు కల్గిన నరుడు 
చచ్చునువాడు- పేరు నిలచునా? 
ఎడవ కేడవ కిపుడే పోదును 

వెడి నెత్తురు జుట్లుకో యిక” 


అనుచు- సోదరిని అనునయించుచు 
అతి- బల- పౌరుష ఎక్రముడెన 
దూషణుడను తన సేనాపతికి 
కోపము నిండి ఆనతి నిడెను. 


“పదునాల్లు వేలుగా బలభీములను 
సాహస వంతులు- - వెన్ను చూపని 
నల్లని మేఘము వన్నెతొ వెలిగెడు 
దయా దూరులను -హింస విహారుల 


స౦హా విక్రములు - నాపై గురిగల 


అరణ్య కాండము 


పదునాల్లు వెల విరులతో ఖరుడు వచ్చుట 


పౌలస్త్య వంశమున పుట్టిన దనుజుల 
ముందుగ పోదును-వెంట వత్తురు 
చావు జాడగని- రాముని పంపెద 
అనుసరింతురు అందరు నన్ను.” 


ప్రభువు పలుకులు వినెను దూషణుడు 
ప్రళయ కాలమున రవివలె నిలచి 
వివిధ వర్ణముల జాతి ఆశ్వముల 
బంగరు మయమగు తేరును నిలౌాను. 


అఖండ సేనావాహిని- నిలువగ 

ఆనతి నిచ్చి- ఖరుడు సాగెను 

దిక్కులు ధ్వనితో పిక్కటిల్లినవి 
మృగములు తికమక చెంది-మూర్చిల్‌, 


శూల-ముర్గర- కృవాణములతో 
విల్లమ్ములును ఇనుప గుదియలు 
వజాయుధముతొ సరిపడు కత్తుల- 
భూమి వణకగా సేన కదిలెను. 


అతిశయించిన కోపముతోను 


యుద్ధమం౦దు అసక్తి నిండిన అతి వేగముగా తేరు తోలమని 
వీరుల నిపుడే ఎంపిక చేయుము మేఘము లొరిపిడి ధ్వనిగా - అరచుచు 
శర-చాపములు - కత్తులు తేవలె. సారధి నెంతో తొందర చేసెను. 
శ్రీ రఘురాముని॥ 
RRS 


23 


సాగడి ఖరునకు అపశకునములు 
అమితముగా అగుపించె- త్రోవలో 
గార్భభ ఛాయ కలిగిన మేఘము 
రక్త వర్ణమగు నీటిని కురిసెను. 


ఖరునకు అపశకునములు తోచుట 


సమ ప్రదేశమున జారె నశ్వములు 
రథ ధ్వజముపై గ్రద్ధ వ్రాలెను- 
సూర్యుని చుట్టును భయంకరముగా 
నల్లని వలయము కాన వచ్చినది. 


అరణ్య కొండము 


సూర్యుని కెదుర నక్కలు కూసెను 
నల్లని మబ్బులు నిండెను నింగిని 
సంధ్యకు ముందే నింగి ఎజ్జబడె 
దిక్కులు తెలియక తికమక య్రైనది. 


వృకములు- గ్రద్ధలు- ఖరుని కెదురుగ 
వికృతమైన సవ్వడి చేసెను - 

రెక్కలు తెగినటు గిరులు తోచెను 
నక్కలు భీకర ధ్వనితో అరచెను. 


సూర్యుడురాహువు వశుడై యుండెను 
రవి కెదురుగ- ఒక వికృత మేఘము 
మొండెము వంటిది- కాన వచ్చినది- 
ఎదురు గాలి అది రివ్వున వీచెను. 


పగటి పూటనే చుక్కలు తోచెను 
తరువుల పూవులు- ఫలములు రాలెను 
ఎట్టని దుమ్ము ఎగిరి పడినది 
గోరువంకలు భయముగ కూసెను. 


కొండలు-నదులతొ భూమి వణకెను 
వామ భుజమది అదిరెను ఖరునకు 
సింహనాద మది గొంతు పెగలదు 
ఆకారణముగ చెనుర్చి కన్నులు. 


అపశకునములకు భయపడ ననుచు 
ఏరికి పంద-మరి జంకు ననుచును 
భయము వలదని- ఖరుడు- సేనకు 
మనసు నిండుగా ధైర్యము నిడెను. 


35 


“శర వర్షముతో తారల త్రుంచెద 
యమునే- దండన చేయగ చాలుదు 
అట్టి వీరుడను- రామలక్ష్మణుల- 
అంతుచూడక వెనుకకు మరలను. 


ఆజిలొ-వాసవు గెలిచితి నేను- 
అపజయమన్నది ఎరుగని వాడను 
సోదరి-ముదముగ రుధిరము త్రాగును 
అల్పులు మనుజులు- నాముందెంత?” 


ధెర్యము గొలిపి సింహనాదమును 
చేయగ- సేనలు సంతస మందెను 
యుద్ధము చూడగ సద్భలు- బుషులు 
సుర-గంధర్వులు నిండు మనసుతో- 


గో బ్రాహ్మణులకు- హిత కాంక్షులకు 
మేలు కలుగునటు శుభము పలుకుచు 
లోక వాతముకి శుభముల నిడగా 
రామ భద్రుడు భద్రత నిడునని- 


చ క్రదారి ఆ విష్ణు దేవుడు 

అసురుల చంపి విజయము నందెను- 
అటులే రాముడు విజయము నందును 
అనుచు- సమరమును చూడగ నిలచిరి, 


సేనల కన్న ముందుగ సాగెను- 
సాగిరి మంత్రులు శ్యేన గామియు- 
పృధు గ్రవుడు- కాలకార్ముకుడు- 
య జ్ఞశతృవు- సర్పాశ్యుడును 


36 


దుర్భయమం త్రి- మేఘమా లియు- 
మహామాలియు- పురుష మంత్రియు- 
విహంగముడును- రుధిరాశనుడు 
కరవీరాక్షుడు- అనుసరించిరి. 


అరణ్య రొ0( 


దూషణు వెంబడి నలుగురు వీరులు 


స్టూలాక్షుడును- మహాకపాలుడు 


ప్రమాధి- త్రిశిరుడు- అనుసరించిరి- 
ధూళితొ- రాతిరి అనిపించినది. 


రవి- చంద్రులను ఎదిరించుటకె 
దుష్ట గ్రహములు పరుగిడు రీత్రిగ 
రవికుల తిలకుల శరముల కొరక 
రక్కసి సెన- కదలి పోయెను. 


2 4 


అసుర వినాశము తోచు శకునములు 
అగపడ-చూపుచు లక్ష్మణమూర్తికి 
అన్న పలికను- "నీ ముఖ బింబము 
కో భగ వెలుగుట విజయ సూచన. 


ఖరము వన్నెతో మేఘము లుండుట 
గాడిద తీరుగ అరచుట-మరియు 
రక్త వర్ణమగు నీళ్లను కురియుట 


భయముతొపులుగులు అరచుటవినుము. 


కో దండము లివి పాగలను ఎగయుచు 
తమకై తామే- కదలుచున్నవి 
భీకరమైన పోరు జరుగును 

శత్రు వినాశము జరుగుట తథ్యము. 


నౌ కుడిచేయి అదరుట గనుము 
అసురులు సేనతొ వచ్చుచుందురు 
నగార ధ్వనులు వినవచ్చినవి 
దగ్గరలోనే దానవులు౦దురు. 


శ్రీ రఘురాముని॥ 


Lag 
సమరోత్సాహుడె శ్రీరాముడు నిలచుట 


ఆపద రాగల సమయము తెలిసి 
ఆలోచనతో నిలచును ధీరుడు 
కావున నీవు-విల్లంబులతో 

సీత రక్షణము చేయగవలెను. 


చిక్కగ తరువులు నిలచిన వచట 
అచ్చట గుహలో- సీతను చేర్చుము 
శూరుడ వీవు- బలవంతు డవు 
బదులు పలుకకు- పదములు ఆన. 


దనుజులందరిని త్రుంచగలవయా! 
అయినా-వారిని సయముగ జంపెద 
విరపుంగవా! వడిగా సాగుము 

జనకజ రక్షణ నీ కర్తవ్యము. ' 


లక్ష్మణమూర్తి ధనుర్భారియై 

జనక నందినితొ- సాగెను అపుడు 
రామచం|దుడు- ఘనమగు కవచము 
మండెడి అగ్నిగ తోచగ దాల్ఫెను. 


అరణ్య కొండము 


పాగలేనట్టి అగ్నిహో త్రమై 

పదునగు శరములు- ఘన కోదండము- 
అల్లె తాటి ధ్వని దిక్కులవియగా 
సమరోత్సాహుడు రాముడు నిలచెను. 


మూర్తిగ నిలచిన వీర రసమును 
నిండుగ గాంచిరి- సుర- గంధర్వులు 


గో బ్రాహ్మణులకు శుభములు కలుగును. 


అనుచు-మునులు మరి సంతస పడిరి. 


చక్రపాణి శ్రీ విష్ణుదేవుడు 

దెత్యుల [ద్రుంచి జగతిని బ్రోచును, 
పౌలస్త్య వంశపు అసుర వీరులను 
అంతము చేయును రామచంద్రుడు. 


పినాక పాణిగ తోచెను రాముడు- 
ఉ(గ రూపమున క్రోధము నిండి 
రుద్ర రూపుడై నిలచిన రాముని 

చూచి- లోకములు భితిల్లినవి. 


భయ౦కరమగు ఆయుధములతో 
ధ(జములతో మరి కవచమ్ములతో 
హుంకారములతొ వీరులు అరచుచు 
చాపమ్ములతో- టంకారథ (ని 


37 


భరుల భా౦కా రావమ్ములతో 


రథికుల థిక్కారమ్ములు నిండి 
పదముల సవ్వడి మింటి కిగయగా 
రక్కసి సెనావాహిని కదలగ. 


వనమున మృగములు భీతిలి పరుగిడి 
సవ్వడిరాని సందున దాగెను- 
సంద్రము వంటి సేనలు రాగా 
రాముడు చూచెను- చూపుల కాల్చెను. 


అల్లెత్రాటికి శరమును జేర్చి 
అసురుల అసువులు హరించ నిలచి- 
అంతటి కన్నులు- చలించుచుండగ 
కల్పాంతమున అగ్నిగ తోచుచు 


దక్షుని యాగము ధ్వంసము జేయగ 
నిలచిన రుదుడొ ఫాలనేత్రుడో- 
అన్నటు- నిలచిన రామచంద్రుడు 
భయము గొలిపెను ప్రాణికోటికి, 


భీకర |కో ధపు బుసలు విడువగా 
భూతములన్నీ భయముతొ పరుగిడ 
ధ(జములు- ధనుసులు ఆభరణమ్ములు 
అగ్ని వంటివగు కవచమ్ములతో 


సూర్యోద యమున మేఘము లన్నటు 
అసుర సేనలవి ముందు నిలువగా 
కోదండముతో నిండుగ నిలచి 
రామభద్రుడు గాంచెను సేనను. 


శ్రీ రఘురాముని॥ 


RE 


38 


25 


శత్రుహరణుని- సమరో త్సాహుని 
కోదండముతో నిలచిన వరుని 
ఖరుడు గా౦చెను- క్రోధము ఎగసెను 
రాముని దరికి-తేరు తోల మనె 


సింహనాదముతొ దనుజులు జేరిరి 
భీకరమైన వాడి బాణములు 
ఖరుడు వదలను రాముని వికి 
వివిధ ఆయుధములందరు విసరిరి. 


గజముల నుండి- రథములనుండి 
రవికుల తిలకుని అంతు చూడగా 
వర్గధారలలతొ గిరిని ముంది నటు 
శర వర్షము కురింఎంచి రంత ట. 


సాగరమ్ములో నదులు జేరగా 
రూపు తెలియక- కలసి వోవును 
అటులే రాముడు శరములు వదలి 
వివిధా యుధముల రూపు మావెను. 


ఏడుగుల తాకిడికెదిరి నిలచిన 
పర్వతమన్నటు - రామభద్రుడు 
ఆయు ధమ్ములవి తగిలిన గాని 
వేదన నెరుగక నిలచె ధీరుడై. 


నెత్తురు కారెడి దేహముతోను 
క్రొత్త అందముత్‌ొ వెలిగెను రవియన- 
రాముని గాంచిన సుర సమూహములు 
రక్రముగాంచి- పరితపించిరి. 


అరణ్య కొ౦ండవ 


శ్రీరాముని శరములకు అసుర సేన సమసి పోవృట 


అంతట రాముడు విజృంభించెను 
వందలు వేల శరములు వదలెను 
కంటికి శరములు కనబడ కుండెను 
ఉరముల జీల్చి నెత్తుట మునిగి 


యమదండములా అసువృల తీసి 
అగ్నిజ్వాలల మి౦టి 8గ సెను- 

కర- చరణములు- శిరసుల రుప్పలు 
రక్కసి సేన తల్పడిల్లెను. 


అలంకరించిన హయములు కూలెను 
మత్తేభములు తునక లాయెను 
తేరులు-పదునగు శరముల విరిగెను 
శాకము లన్నటు తరిగి భటులను. 


అకర్థాంతము లాగిన విల్లు 
వలయాకారము తిరుగు చుండగా 
సూర్యదేవుడై- రాముడు- శరములు 
వాడి కిరణములు- అన్నటు వదలెను. 


దావానలమున వనము కాలినటు 
హరించి పోయెను అసుర సేనలు 
కొందరు వీరులు ముందు కురికిరి 
శరములు తాకి నేల కొరిగిరి. 


తరిగిన తలలు- విరిగిన కరములు 
కుప్పలు- తెప్పలు- ధనుర్పాణములు 
ధ(జ- పతాకలు- తేరుల గుట్టలు- 
మిగిలిన వారు ఖరుని జేరిరి. 


అరణ్య కొండము 


గరుత్మంతుని రెక్కల విసురుకు 

కొట్లుకు పోయిన వృక్షము లన్నటు 
ర్స 

రాముని శరముల తాకిడి కోర్వక 


భయముతొ - ఖరుని జేరిరి కొందరు. 


ధైర్యము గరపి- ఖరుడు ఎదుర్కొన 
వీరులు తిరిగి రామునిపై బడి 
పౌరుషమ్ముతో ఎదిరిపోరగా 
రాముని శరముల ఒరిగిరి వారు. 


గిర్రున తిరిగెడి గుండ్రటి విల్లు 
శరములు తీసిన జాడ తెలియదు 
అక్షయమ్ములా శరములైనవి = 
సమరము గాంచిన గగుర్పు కలిగను. 


ఈటెలు- కత్తులు- శరపర౦ంపర 
రాముని చికి విసరిరి దనుజులు 
సింహనాదము- టంకార ధ్వని 
దిక్కులు నిండెను రామబాణముల 


39 


రాముడు ఒడుపుగ- గాంధర్యాస్త్రము 
విడిచెను - మహిమాన్విత మగు అస్త్రము 
భీకరాస్త్రములు సృజించి వేసెను 

దిశల చికటులు క్రమ్ముకున్నవి. 


రవి కిరణములవి నేలబడవయె 

ఆకసముంతయు చీకటి నిండెను 
రాక్షస సేన తునకలైనది 

భీకర దనుజ వినాశము జరిగెను. 


శరములు తగులుట- ఖండము లగుట 
అసువులు వీడుట- అన్నియు కూడ 

ఎక కాలమున జరిగిపోయెను 
గాంచి-మునులు అతి సంతసమందిరి. 


శిరస్రాణముల-శిరసుల కుప్పలు 
భుజకీర్తులతో- కరముల గుట్టలు 
తెగిన తొడలవి- గజాశ్వము లవి 
రథములు- టెక్కెములన్నీ ముక్కలు. 


తెరచిన నోరుల పరుగిడు భటులు 
తెగిన వీరులు- కూలిన గజములు 
దానవసేవ దహింపబడగా 
దూషణు డపుడు వీరుల నంపెను 


శ్రీ రఘురాముని॥ 
HH 
26 దూషణుడు సేనతో మడయుట 
అయిదు వేలగు కఠిన దేహులను అతిశయించిన తేజము తోను 
దూషణు డంపెను రామునిపెకి ఆయు ధమ్ములను- (త్రు౦చె- శరముల 
వజ్రసమమగు శూలమ్ములతో మేఘము వర్షము కురిసినట్టుగ 
రాముని తాకిరి వారందరును శర వర్షముతో తడిసిరి అసురులు. 


40 


భుజ బలమ్ముతో దూషణు డపుడు 
వజ్రము పోలు శరములు వదలను 
రామచంద్రుడు ఒక్క బాణమున 
అసురుని ధనుసును ఛేదించుచును 


నాల్గు బాణముల-నాల్ను అశ(ముల 
రూల్చి- అంతట మూడు బాణములు 
దూషణు జొమ్మున నాటగ విడచెను- 
అంతట అసురుడు అ[గ్రహమంది 


బంగరు రట్లతొ గిరి శిఖరము వట 
సురల మర్దన చేయగ చాలిన 
పడుగులు-వ[జ సమానము అయిన 
పరిఘ నందుకొని ముందు కురి5ను. 


విసురుగ ముందుకు వచ్చెడి అసురుని 
కరముల-రెండు- శరములు వేసి 
ఒడుపుగ త్రుంచెను రామచంద్రుడు 
ఇ౦ద్ర ధ్యజమై పరిఘ కూలెను. 


కరములు తెగిన దూషణు డంతట 
ధరణిని బడెను అసువులు వీడెను 
భూతములన్ని పొగడెను రాముని 
కొందరు వీరులు రాముని తాకిరి. 


స్టూలాక్షుడొక పట్టసమ్మును 
మహాకపాలుడు శూలమునంది 
ప్రమాధి దనుజుడు గండ్ర గొడ్డలిని 
త్రిప్పుచు రాముని వ్రైబడరాగా 


అరణ్య కొ౦డము 


పదును బాణముల రామచంద్రుడు 
మహాకపాలుని తలను నరికెను 

ఘనమగు శరమున ప్రమాధి కూలెను 
స్టూలాక్షు కళ్లలొ- శరములు కూరను. 


అయిదు వేలగు శర పరంపరతొ 
అయిదువేలగు దనుజుల త్రుంచగ 
క్రోధము నిండిన ఖరుడంతటను 
వీరులనంపి- తానే సాగెను. 


కాల కార్ముకుడు- మేఘ మాలియు 
మహామాలియు- దుర్ణయుం౦డును 
యజ్ఞశత్రువు - విహంగముడును 
రుధిరాసనుడు - సర్పాస్యుడును. 


పృథు గ్రీవుడు- శ్యేన గామియు 
కరవీరాక్షుడు- పురుషుడు-మొదలగు 
ద్వాదశ సంఖ్యలొ సేనాపతులు 
ఒక్కుమ్మడిగా రాముని తాకి 


శర వర్షము కురిపించగ నపుడు 
వజ్రము వంటి శరములు వదలి 
శత్రు శరములను లీలగత్రుంచి 
తరువులు పడినటు- వీరుల కూల్చొను. 


గన్నేరాకుల పోలు శరములు 
అకర్గాంతము సూటిగ లాగి 

నూరు వదలగా- నూర్గురు మడసిరి 
వేయి శరములతొ చచ్చిరి వేయి. 


అరణ్య కొండము 


నెత్తుటి కాల్వలు-దేహ ఖండములు 
విరిగిన తేరులు- ఒరిగిన గజములు 

జరిగిన శిరసులు- సొమ్ముల రాసుల 
కాలుని - పాక శాలగ తోచెను. 


41 


దుష్టులు- గరో వ్రన్మత్తులు అయిన 
క్రూర కార్యముల చేయి తిరిగిన 
పదునాల్నువేలగు దనుజ వీరులను 
ఒ౦టిగ నిలబడి రాముడు త్రుంచెను. 


నేలనుబడిన దుష్ట రక్కసుల ఖరుడు - త్రిశిరుడు మిగిలిపోయిరి 
కేశములచ్చట నెత్తుట తడిసి మిగిలిన విరులు యమపురి కేగిరి 
దర్భలు నిండిన యాగ వేదికను రామభద్రుడు - విరభద్రుడై 
పోలియు౦డెను సమర వేదిక. సమరాంగణమున నిలచెనప్పుడు 
శ్రీ రఘురాముని॥ 
RR 
2/ త్రిశిరుని వధ 
సమసిన సేనల కన్నుల గాంచి విజయమూర్తి శ్రీరామచంద్రుడు 
సాగెనుఖరుడే సమరము చేయగ ఐంటిని గిరగిర త్రిపుచు నంత 
సేనాపతి ఆ త్రిశిరు డంతట వౌడి బాణములు- కఠిన శరములు 
వీరుని నిలిఏ పలికను అపుడు : విడచెను త్రిశిరునిపి నంతటను. 
"సుర నాయకునే గెలిచిన వాడవు. త్రిశిరుడు క్రోధము నిండిన వాడై 


నా అసువులవి- నిలచి యుండగా 
సోరుకునిన్ను పంపుట జరగదు 
వోరిద- ప్రతిన నా చాపముపై. 


రాముడొ-నేనో-మడయుట తథ్యము 
రాముడు ఒరిగిన - సుఖముగ బొమ్ము 
ర0డవదే మరి జరిగి పోయినచొ 

నీవు స్వయముగా ఎదిరి పోరుము."' 


మూడు శిఖరముల కొండను పోలి 
తేరును ఎక్కి పోరుకు పోయి 
నగార ధ్వనిగా-సింహ నాదమున 
శర వర్షము కురిపించె నచ్చట. 


అతి ధైర్యముతో పోరగ సాగెను 
అద్భుత యుద్ధము జరిగను అపుడు 
కరి- సింహముల తీరుగ పోరిరి, 


(తిశిరుడు-మూడు వాడి బాణములు 
రామచందుని-నొసట నాటెను 
అంతట రాముడు హేళన చేసి 
నాల్గు బాణములు ఉజొమ్మున విడచెను 


నాల్గు బాణముల-హయముల దునిమి 
ఎనిమిది శరముల- సారథి ద్రుంచి 
ఒక్క బాణమున- టెక్కిము గూల్చి 
దుముకుచు వెబడు త్రిశిరుని వెన 


42 


అగ్రహమ్ముతో అమిత శక్తిగల 
బాణము వేయగ వర్షము చీలి 
చెష్టలుడిగి ఘన శిరములు రాలి 
నేలనుబడి ఆ అసురుడు చావగ 


DE 
శ్రీరాముడు ఖరునితో పోరుట 


28 


"ఒక్కడు - ఇందర విరుల కూల్చెను 
నిక్కమా యిది - ఎట్టి విక్రమము! 
దక్కుదునా మరి - అయినా తప్పదు 
ఒక్కడినై నే పోరెద నిపుడు. 


ఇ౦ద్రుని వైకి-నముచి రక్కసుడు 
పోరగ పోయిన తీరుగ నపుడు 

క్రూర సర్పముల తీరుగనున్న 
శరములు కుప్పలు తెప్పలు వదలెను. 


అస్త్ర శస్త్ర పా౦ండిత్యముతో 

(భుకుటిని ముడిచి నిలచిన ఖరుడు 
నాలు దిక్కులలొ నింపె శరములు - 
రాముడు- తన భుజల బలముళొ తిరిగి 


జాగుచెయక శరముల నపుడు 
నింగి నిండునటు వదలగ నంత 
సందులేక నా శర కిరణములు 
రవి కిరణములను నిలపెను నింగిని. 


వోరగ సాగిరి జయా భిలాషులు 
మదగజమ్మును అ౦కుశమ్ముతో 
పొడిచిన రీతిగ- ఖరుడు- బాణముల 
బాధించెను శ్రీరామచంద్రుని. 


అరణ్య రాం 


ఖరుని సెవకులు- అశ్రితులందరు 
చెదరిపోవగా ధైర్యము గొలిపి- 
చంద్రుని పెబడు రాహువు తీరుగ 
ఖరుడంతటను పోరగ నిలచెను. 


శ్ర రఘురా, 


శరముల- రాముని నొబ్బంచి అట 
నిలచెను- లయకాలములో యముడై 
అలుపు నెరుగని రాముని గాంచి 
అదిరివోయెను- గుండెలు- ఖరునకు. 


విరవిక్రముని బలమిది ఎమి! 

అని ఆశ్చర్యము నందు చుండగా 
అల్పమృగమును హరి చూచినటు 
ఖరుని చూచెను సింహ విక్రముడు. 


అసురుడు ఖరుడు- రవి కాంతులతో 
వెలిగెడు తేరును అధిరోహించి 
వింటిని త్రిప్పుచు పాశము దాల్చిన 
యముని తీరుగా తాకను రాముని. 


కార్చిచ్చును మరి తాకు శలభమై 

శర విన్యాసము వెలయుగట్టుగా 
రాముని ఎంటిని- వింటిని దాల్సిన 
ఏడికిలి విడునటు-నాటె శరములను. 


రవఎకాంతులను పోలి వెలిగెడు 
ఎడు శరములతొ రామచ౦ద్రుని 
కవచము త్రుంచి ఉత్సాహముగా 
సింహనాదము చేయుచు నంత 


అరణ్య కొండము 


ఎన్నో శరముల రాముని గొట్టగ 
రామచ౦ద్రుడట నిలచెను వీరుడు 
పాగలేనట్టి అగ్ని హో త్రమై 

ప్రళయ కాలమున రుద్రమూర్తియ్బై. 


మూర్తిగ నిలచిన కోపమన్నటు 

ముని యొసగిన ఆ విష్ణు చాపమును 
మహిమా న్వితుడు సంధించి అట 
ఖరుని ధ్యజమును నేలకు రాల్బెను. 


యుద్ద రహస్యము తెలిసిన ఖరుడు 
వాడి శరములు నాలుగు విడచి 
రామచంద్రుని ఆయువు పట్టుల 
బాధించగను- రాము డంతట. 


ఖరుని శిరము పై నొక్క బాణము 
బాహువులందు రెండు బాణములు 
మూడు బాణములు వక్షముగందు 


43 


ఖరుని బాణముల లక్ష్య పెట్టక 
పదమూడమ్ములు రాముడు వేయగ 
ఒక్క బాణమున- కాడి విరిగెను 

నాల్గు శరముల-హయములు కూలెను. 


మరొక్క అమ్మున సారథి కూలగ 
ఇరుసును త్రుంచెను రెండు బాణములు 
మూడు శరములు నొగను విరిచెను 
పదిరెండవ శరము ధనసును త్రుంచగ. 


పదమూడవదై పదునగు బాణము 
ఖరుని దేహమును గాయపరచెను 
సారధి ఒరిగి- అశ్వములుడిగి 
విరిగిన తేరు గలిగిన ఖరుడు. 


ఘనమగు గదను చేత ధరించి 
రాముని వైబడ - ధరణికి దూకెను 
అంతట- సురలు అంబర వీథిని 


విడిచి - అసురుని బాధించె నట. కోసలాత్మజుని స్తోత్రము చేసిరి. 
శ్రీ రఘురాముని॥ 
ete the 
29 ఖరుని నిర్వీర్యుని జేయుట 
గదతో నిలచిన ఖరుని గాంచి అట జనులను- హింసల పాలు జేసిన 
రాముడు మెత్తగ వినబడు మాటల పరమేశ్వరుడే ఫలితము నందును 
గుండెను దిల్ఫే కఠిన వాక్కులతో నీవన నెంత- నీచదనుజుడవు 
దుష్కార్యములు చేసితి వనుచు. చేసిన కర్మ అను భవించ వలె. 


“గజములు-హయములు- శాశ్వతమ్మని 
అహంకారమున- దయనే మరచి 
లోకులందరు ఛీ- భీ- అనెడి 
దుర్మార్గములో నడచిన- నీచుడ। 


జనులను- హింసలు పెట్టిన వానిని 

మట్టు పెట్టగా చూతురు వినుము 
ఇంటిలొ దాగిన పామును- జనులు 
సాధులు- దుష్టులు ఒకటై చ౦పర? 


44 


స్వలాభమ్ముతో ధూర్తుడు నడచి 
దుష్టబుద్దితో జనులను అతడు 
ఇడుమల పాలు చేసినచో మరి 
నలికిల పామై- చచ్చును దెబ్బల. 


దండక వనిలో తపసులొ నుండెడి 
సాధుపుంగవుల చంపిన హీనుడ! 
ధర్మనిష్ణులను దునిమిన దనుజుడ 
ఎమి ఫలమును పొందగో రితివి! 


ధర్మ వర్తనులు - మునిపుంగవులను 
చంపిన నీదగు సంపదలన్నియు 
వేరు నశించిన తరువు కూలినటు 
నిలబడ లేక - ధరణిని బడవా? 


విత్తు నాటగనె ఫలములు రావు 
బుతువులు మారి ఫలముల నిచ్చును 
నరుడు చేసిన పాపము లటులే 
సమయము రాగా- అను భవించనగు. 


విషాహారము కీడు చేసినటు 
పాపకార్యముల - ఫలములు తప్పక 
అను భవించవలా- జనులందరును 
దాట నశక్యము- దునుజుడ వినుము. 


దుష్కార్యములను చేసెడి దనుజుల 
లోకాపకారము చేసెడి దుష్టుల 
దునుమగ-నేను- రాజు ఆనతిని 
వచ్చినాడ-విను దనుజ వీరుడా! 


అరణ్య కొండము 


పుట్టలోనికి పోవు నాగులై 

నీ శరీరమున శరములు దూరి 
నిను-నీ భృత్యుల- నీచే మడసిన 
మునులత్రోవలో నడపును వినరా! 


తాపసోత్తముల చంపుట ఘనతా! 
కండ కావరము చూపర నావ! 
యుద్ధము నందు నేల కొరిగిన 
నిన్ను గాంతురా పుణ్యమూర్తులు. 


తాటి పండును రాల్సినట్లుగా 

రాల్సెద నీ తల- అసురుడ! ఇపుడే 
నీ బలమంతయు చూపుము నీవు 
అటు ఏమ్మట నే-చం౦ంపెద నిన్ను.” 


గుండియ పగిలెడి కఠినోక్తులను 
పలికిన రాముని గాంది ఖరుడట 
“నిస్సారమగు సేనను చంపిన 
వీరుడ వగుదువ! మాటలు చాలు. 


బలవ౦ంతుడవా- పొగడు కొంటివా 
నిన్ను నువ్వు మరి పొగడు కొనుటెటు- 
మగసిరి గలిగిన బలవంతుడు- తను 
తన కార్యములను చెప్ప్తుకోడయా! 


నీచ భూపతులు - నీవలె- యిటులే 
వ్యర్థభాషణము చేయుచుందురు 

మరణ సమయమున- పాగడు కొనుటది 
దర్భాగ్రమున మంటగ తోచద? 


అరణ్య కొండము 


నిన్ను నువ్వు మరి పాగడు కొనుటచే 
హీనత్వమది కన బరచితివి 

గదతో నిట-నే- ధాతువులున్న 
గిరివలె నుండుట కనబడ లేదా? 


లయకాలములో- యముడు- పాశమున 
లోకమ్ములను హింసించినటు 

నా-యీ గదతో చంపగ చాలన? 
బలహీనుడ-నువు చూడుము నన్ను, 


నిన్ననవలసిన వెన్నో యున్నవి మంత్ర బలముతో పన్నగమ్మది 

లేదు నాకు మరి వ్యవధి ఇప్పుడు ముక్కలయినటు రామ బాణమున 

రవి జారినచో యుద్ధము సాగదు ముక్కలైన తన గదను గాంచిన 

నిశీధిలో నిను చంపిన ఘనతా? మనసు వికలముయె ఖరుని కంతట. 

శ రఘురాముని॥ 

RRR 

30 ఖర రక్కసుని వధ 

నిర్వీర్యుడయి నిలబడి చూచెడి చేతులు చాచి- ధరణినిబడి- నువు 

ఖరునితొ పలికెను రామచంద్రుడు : ప్రియురాలిని మరి కౌ గిలించినటు 

' ప్రగల్భమ్ములు పలికిన దనుజుడ మరణించ గను మునులందరును 

ఎదీ నీ గద? చీల్చబడినది. సుఖశాంతులను పొందగలరురా! 


మూర్భుడ వీవు వదరితి వెన్నో 
చచ్చిన వీరుల కొరకు ఎడ్చెడి 

స్త్రీల అశ్రువులు తుడిచెద నంటివె! 
సత్యదూరము ఆ మాట యిక, 


గరుత్మంతుడు అమృతమ్మును 
హరి౦చినట్టు-నా బాణములు 
నీ ప్రాణమును హరించగానే 
భూమి త్రాగు-నీ వేడినెత్తురు. 


భర్తలు మడసి- ఏడ్బెడి స్త్రీల 

అశ్రులు తుడిచెడి - పని యొకటున్నది 
ఘన కార్యమది - మాటలలోబడ 
సాగదు గనుక జాలము చేయను. 


అటుల పలుకుచు ఘనమగు గదను 
రామచంద్రుని పైకి విసరగా 

నాశము చేయగ వచ్చెడి గదను 
తుంచెను రాముడు వాడి బాణమున. 


నా శరము లతో- జనస్థానము 
రుద్రభూమిగా మారిపోవ గా 
దండక వనిలో సంయమీద్రులు 
స్వేచ్చగ తిరుగుచు సుఖపడ గలరు. 


మిగిలిన రాక్షస స్త్రీలు భయముతో 
పరుగిడి పోదురు నాల్గుదిక్కులా 
నీకి ఎడ్చెడి నీ యిల్హాం౦డ్రకు 
శోకమన్నది తెలియును- నీచుడ! 


45 





46 


ఐ(ప్రకంటకా! దయాదూరుడా! 

ని భయమున ఇట మునిపుంగవులు 
హవిసును వ్రేల్బగ భయపడు చుండిరి 
కలుగున వారికి- అట్టి భయ మిక? 


రామభద్రు డటు పలుకుట వినిన 
ఖరుడు పలికెను :''నీచ మనుజుడా! 
ప్రాణాంతకమగు సమయములోన 
పాగరుతొ నుంటివి తగునా నికు? 


మృత్యువు చెరువ కాగా-మతిచెడి 
మం౦చిచెడ్డల వివరము తెలియదు- 
ఇ౦ద్రియమ్ముల జ్ఞానము తొలగును 
వదరును ఇటులే - వదరితి వీవు... 


అనుచు పలుకుచు నలువ౦కల గని 
రక్తము కారెడి పెదవుల నొక్కి 

_ సాలవృక్షమొక దానిని వెరకీ 

. చచ్చితి వివని విసరెను అసురుడు. 


వచ్చెడి తరువును శరముల బల్లి 
దుష్టుని వైన- దయ తగదను కొని 
ఇనుమడి౦చిన కోపముతోను 
కన్ను లెర్రని చెమటలు నిండి 


బ్రహ్మ దండమును మించిన తేజము 
అగ్నీ హొత్రమై మండెడి శరము 
అగస్త్య మహబుషి ఇచ్చిన బాణము 


ఇ౦ద్రుని బాణము- విడచెను రాముడు. 


అరణ్య కాండము 


అమోఘ శరమున దిక్కులవిసెను 
ఖరుని వక్షమున శరము దూరగా 
కాలరుద్రునిచె కాల్బగబడిన 
అంధకాసురుని తీరున బడెను. 


తడియు-పోడియు, గానిది- నురుగు 
దానిని వ[జాయుధముకు పూసి 
ఇంద్రుడు చంపెను-నముచి రక్కసుని 
కృత- బలులిద్దర త్రుంచె వజ్రము, 


అటులే- రాముని అమోఘ శరమున 
జనస్థానమున ఖరాసురు౦డు 

చచ్చిపడెను- అట సంయమి౦ద్రుల 
అగ్ని హో త్రములు మండె నొక్కపరి. 


ఖరుడు కూలగా ముదము నందిన 
రాజ బుషఘులును-ముని పుంగవులు 
సతాపతిని చూచి పలికిరి : 

“రామా! నిన్ను ఇటకు పంపమని 


శరభంగుని కోరగ- సురపతి వచ్చెను 
శరభంగ- సుతీక్షాది బుషులందరును 
అగస్త్య మహర్షి- ఉవాయమ్ముగా 
దండక వనికి నిను రప్పించిరి. 


దుష్టుల దునుమగ నిన్నీవనికి 
బేర్చితిమయ్యా! కార్యము తీరెను 

నిన్ను తలచుచు దండక వనిలో 

మునులు సుఖముగ బ్రతుక గలరయా!” 


అరణ్య కొండము 47 


మునులా విధముగ పలుకు చుండగా సురలు-మునులచె పూజల నంది 


దేవే దుందుభులు మోగెను నింగిని సతి- సోదరులు వెంట నడవగా 
సురలు- చారణులు- పుష్ప వర్షమును ఓటమి నెరుగని విక్రమమూర్తి 
దివ్యమూర్తిపె కురిపించి రట. గజ గమనముతో చేరె నాశ్రమము. 
కార్యే సాధనా సామర్థ్యమ్మది ఆగ్రమమందు అడుగిడి నంతనె 
అతిశయించిన విక్రమమ్మది రిపు సంహరణుని-ముని సేవకుని 
పదునాల్గు వేలగు దనుజుల క్రుంచెను నిజకాంతుని శ్రీరామచంద్రుని 
కావున రాముడు విష్ణుమూర్తియగు.” _ కౌగిలించుకొనె మైథిలి ముదముతొ 
రాముని పొాగడుచు- మనశ్శాంతితో ఒక్కడె- అక్కడి రక్కసు లందర 
నెలవుల కరిగిరి సురలందరును ఉక్కడగించి - చెక్కు చెదరక 
అంతట- సీతతొ- రామానుజుడు చక్కగ నిలచిన - ముని పూజితునకు 
వచ్చెను- గుండెలు పొంగిన భక్తితొ, గ్రక్కున కౌగిలి యిచ్చెను జానకి. 
చ శ్రీ రఘురాముని॥ 


31 సీతాపహరణ వలదని మొదటి మారు మారీచుడు 
చెపుట- దశవదనుడు హితము వినుట 


జనస్థానమున మిగిలిన - అసురుడు హుతవాహనుని దహింపగలను 


అకంపనుండు బ్రతికి బయటపడి మృత్యు దేవతకు మృత్యువు నగుదును 
లంకాధీశున కంతయు జెప్పెను సూర్య చంద్రులను కాల రాచెద” 

ఖరాది అసురులు వుడయుట తెలిపెను. అనగా - భయపడి పలికెను అసురుడు: 
అదిరిపోయెను- దశవదనుడట “అభయము నిమ్ము లంకా ధీశా! 

కన్నుల నిప్పులు రాల్బుచు పలికెను : అంతయు నుడివెద' - అనగా రాజు 
మనోహరమ్మగు జనస్థానమును అకంపనునకు అభయము నియ్యగ 
కూల్చినవాడు- ఎటమన గలడు? అంతయు చెప్పెను రావణ ప్రభువుకు. 
ఇంద్రుడు- కాలుడు- విష్ణు- కుబెరులు '“గౌరవింప దగు బాహు సంపదతొ 
నన్నిదిరించి సుఖపడ గలరా? చంద్ర బింబమగు వదనము గలిగి 
ద౦డధారి- ఆ యముడే వచ్చిన శరకీలలు గల అగ్నిహోత్రుడు 


దండించగ-నే చాలుదు వినుము. అపజయ మెరుగని అమిత విక్రముడు. 


48 


దశరథరాజుకు తనయుడాతడు 
సత్మీర్తికి- తా-నెలవగు వాడు 

ఒక్కడి నిలచి ఖర- దూషణులను 
జనస్థానమున రూపు మాపెను.” 


వార్తను వినిన రాక్షస నాథుడు 
వెనుబామువలె శ్వాసను విడచి 
''ఇంద్రాదులను తోడు తెచ్చుకొని 
పోరెన- చెప్పుము- ఒకడెటుగెలుచును?”' 


“విను మహరాజా! వివరించెదను 
ధనుర్దారులలొ మెటి ఆతడు 
దివ్యాస్తములు -సుగుణ సంపదల 
పోరున - సురపతి సమమగు వాడు. 


సుర విక్రముడు - సూర్య సమానుడు 
రామ నామముతొ రాజిలు వాడు 
అగ్నికి - వాయువు తోడయినట్టు 
అతని తమ్ముడూ అంత టివాడే. 


కమలము వంటి వదనము గలిగి 
లక్ష్మణు డనెడి పేరున బరగును 
తమ్ముని సాయము లేకనె- రాముడు 
ఒ౦టిగ కరూల్చెను జనస్థానమును. 


దేవత లాతని తోడుగ లేకయె 
శరముల నాతడు తీయుట తెలియక 
అయిదు తలలుగల విష నాగులయి 
అసుర వీరులను మింగి వేసినవి. 


అరణ్య కొ౦డము 


ఎవిధముగను భయపడి పోదురొ 
ఆయా విధముగ- రాముడు తోచెను 
ఎక్కడ చూచిన అక్కడె రాముడు 
ఉక్కడగించెను ఒక్క వీరుడే!” 


అమిత కోపమున లంకాధీశుడు 
పోరగ పోదును అనగా నపుడు 
రామ విక్రమము దశకంథరునకు 
లీలగ తెలిపెను- అకంపనుండు : 


“రాజా! పోరగ-పోయిన సాగదు 
బ్రహ్మంద్రాదులు గెలవగ చాలరు 
వరద నాతడు ఆపగలుగును 
నింగిని - శరముల చీల్చగ చాలును. 


శరముల-వాయువు నరికట్టును- విను 
భూమిని- జలధిలొ ముంచగ చాలును 
శ్రీమంతుడు- శ్రీరామచంద్రుడు 
ఉద్ధరింపగా చాలును భూమిని. 


సర్వలోకముల- సంహరించి మరి 
సృజించ గలడు-శ్రీరాముడు- విను! 
పంక్తికంథరా! పోరున నీవు 

రాముని గెలువగ సాధ్యము కాదు. 


వొపకి మోక్షము దక్కదు- అటులే 
దనుజులు-మనుజులు అందరు కూడి 
రాముని గెలువగ చాలరు వినుము 

నీ వన్నది- ఒక లెక్క కాదు కద! 


అరణ్య కొండము 


అయినా వీలగు మార్గము తెలిపెద 
రాముని జయించ సాధ్యమైనది 
నిండు మనసుతో- లక్ష్యముతోను 
విను-నే చెప్పెడి ఉపదేశమ్మును. 


రాముని మోహన రూపము తెలిపతి 
ఆతని భార్య- అతిరూపసి మరి 
ఆమె అందము పొగడ నసాధ్యము 
అంతటి అందము ఎందునలెదు. 


సింహ మధ్యయై- రత్న విభూషిత 
ప్రాయపు వెలుగుల నవయీౌవ్యనవతి 
సుర- గంధర్వ- అచ్చరలందున 
ఆమెకు సరిపడు అందము లేదు. 


ఆమెను- లంకకు తెచ్చితివా మరి 
ఎడబాటుతొ- ఆ సుమశరు శరముల 
రాముడు- అసువులు నిలపగ చాలడు' 
అనగా రాజు ఆమోదించెను. 


ఉదయము కాగా పోదును అనుచు 
అకంపనుని మరి పోమ్మని చెప్పి 
రవి తేజముతో వెలుగు ఖరములను 
పూన్చిన తేరును ఎక్కి వెడలెను. 


గగన మార్గమున సాగెడు తేరు 
మేఘములందు చంద్రుడాయెను 
తెల్లని రథమున సాగిన రాజు 
మారీచాణ్రమ మందు ఆగెను. 


తేరు దిగిన ఆ లంకాపతికి 
ఆసనమ్మును- అల భ్యమైన 

భక్ష్య భోజ్యముల నిచ్చి అంతట 
మారీచుడు- తానడిగె కుశలము : 


“రాక్షస రాజా! క్షేమమేకదా? 
బెట్టి ఆపద కలుగలేదు గద 
ఒంటరి ని విట వచ్చుటది 
సందేహమును కలిగించునది. 


“రాముడనియెడి మానవు డొకడు 
జనస్థానమున అసురుల జంపెను 
అతని ఆలిని- అపహరించగా 


వచ్చితి- సాయము చేయుము తండ్రీ!” 


మాటలు విని మారీచుడు పలికెను : 
“మదిలో నీయెడ శత్రుత్వమును 
వెకి మాత్రమే మి త్రత్వమును 
కలిగిన వాని- దురూపదేశము. 


సీతను తెమ్మని చెప్పిన వాడు 
హితుడు మాత్రము కానేకాడు 
ముల్లోకముల నీ విక్రమము 
భగ్నము కావలె నన్న కోరికది. 


విషసర్పమునకు కోర పీకమని 
పురిగొల్పిన వాడెవ్వడు రాజా! 
నిద్రలొనున్న- హరితల తన్నగ 
నిను పురిగొల్పిన దెవ్వరునాయక! 


50 


గొప్ప వంశమను- తొండము గలిగి- 

పరా క్రమమ్మను- మద జలమ్ముతో- 
గొప్ప బాహువులు దంతముల-మరి 
శత్రు భయంకర మతే భముయా! 


ఓ సురవెరీ! అట్టి గజమును 
రెప్పలనెత్తి తేరి చూడకు 

యుద్ధ భూమిలో- నిలచుట అనెడి 
పైకి ఎత్తిన-వాలము గలిగి- 


రాక్షసులనెడి మృగముల చంపెడి 
వాడి శరము లే- గోళ్తుగ నున్న 
కరకు కత్తులను- కో అలు గలిగిన 
బలిష్టమైన నరసింహము వలె 


నిలచిన రాముడు- పరులెవ్వరిని 
బాధించక- తా- నిద్రించగను 
తెలివిలేక మరి నరసింహమును 
లేపుట తగునా? ఆలోచించుము. 


అరణ్య కాండము 


చాపము- ఘనమగు మొసలిగ నుండి 
భుజబలమనెడి బురద గలిగియు 
శరపరంపరను అలలు గలిగిన 
సీత్రాపతి- ఒక పాతాళమయా! 


పాతాళమున బడితివ - అంతే - 
అంతు తెలియదు లంకాదీశా! 
క్షమించు రాజా! కటువుగ చెప్పితి 
నిజముగ-మేలు కోరెడి వాడను. 


కోపము మరచి లంకకు వామ్ము 

భార్యలజేరి సుఖముగ నుండుము 
రామచ౦ద్రుడు- ప్రియసతి సీతతొ 
సుఖముగ నుండును-మరలుము ఇపుడే.” 


సూటిగ చెప్పన బాత వాక్యమ్ములు 
మనసు నిండుగా వినిన రావణుడు 
మరలిపోయెను లంకాపురికి 
మందిరమందు సుఖముగ నుండెను. 


॥శ్రీ రఘురాముని॥ 


LIRR 


32 రావణాసురుని కొలువునకు శూర్పణఖ వచ్చుట 


ఖర- దూషణులు- త్రిశిరుడాదిగా 
పదునాల్లు వేలగు రక్కసులందరు 
జనస్థానమున హతులైపోగా 
హతాశురాలై వోయి-శూర్పణఖ 


రావణు పాలిత లంకకు పోయెను 
పుష్పక మందు- తేజము నిండి 
మంత్రులతో పరివేష్టితుడెన 
హోమాగ్నివలె వెలుగుచునున్న 


సర్వ భూతములు-- గ౦ధర్వులకు 
తాపసోత్తములు మొదలగువారికి 
జయింప సాధ్యముగాని వీరుడు 
యమునిగ తోచెడు రాక్షసరాజు. 


దేవాసుర సంగ్రామ మందున 
వజ్రాయుధపు దెబ్బల గురుతులు 
ఐరావతము పాడేచిన మచ్చల 


కరకు దేలిన వక్షస్థలము, 


అరణ్య కొండము 


ఇరువది కరములు పది శిరములతో 
వెల్లగొడుగు- వింజామర లుండగ 
ఎత్తగు విశాల వక్షస్థలముతొ 

రాజ చిహ్మముల రాజిలు వీరుని 


వెడూర్యము వలె మెరసెడి వానిని 
రత్నకుండలము అమరిన వానిని 
మెరయు దంతములు- విశాల వదనము 
చక్రాయుధపు గాయపు గురుతులు. 


సముద్రాలనే- కలంచ గలిగిన 
ఇంద్రాదులనే తిరస్కరించే 
గీరులన్నిటిని మీటగ చాలిన 

ఒకే ఒక్కడగు- రాక్షస ప్రభువును 


పరస్త్రీ మోహము నిండిన వానిని 
దివ్యాయు ధములు గలిగిన వానిని 


నందన వనము - చైత్ర రథముల 
అందమైన - ఆ ''నళిని సరస్సును 
కోపము నిండి - నాశము చేసిన- 
సూర్య- చంద్రులను నిలుపగ చాలిన 


పదివెలేండ్లు తపస్సు చేసి 
శిరములు కోసి పూజలు చేసి 
దేవ- గంధర్ఫులు- దైతేయులచే 
పిశాచ- పతంగ- ఉరగాదులచే 


మనుజులుగాక మరి ఇంకవరిచె 
మరణము లేదని వరమును పొంది 
హోనుమ్ములను భగ్న పరచుచు 
హవిస్సులను మరి హరించు అసురుని 


కరిన మనస్కుని- దయాదూరుని 
ఇంద్రవెరిని- లంకా ధీశుని 


యజ్ఞవిఘ్నము చేసెడి వానిని సర్వప్రాణుల పీడించుచును 
సర్పరాజున గెలిచిన వానిని సురలను పరుగిడ జేసిన వానిని 
తక్షకు భార్యను హరించితెచ్చి అట్టహాసము గ నవ్వినంతనే 
కైలాసమున ధనపతి నెదిరి గర్భ ప్రావమగు సుర స్త్రీలకును 
దివ్య పుష్పకము గెలిచిన శూరుని భుజ బలమ్ముతో ఐరావతపు 
లంకా ధీశుని - పంక్తి కంధరుని. దంతమ్ములనే విరచిన వానిని. 

ప్రజా పీడనము పరమధ్యేయమై 

దురాలోచనల తొందర గలిగిన 


ప్రళయ కాలమున యముడి తోచెడు 
అన్నను గాంచి- పలికి శూర్పణఖ. 


శ్రీ రఘురాముని॥ 


Hh 


52 


33 


సభా మధ్యమున సచివులు వినగా 
విషయము అడగని అన్నను గాంచి 
దురా(గ్రహమ్ము నిండిన సోదరి 
పలికెను “మూఢుడ- దుర్మదాంధుడా! 


కామ- భోగముల నిత్యము తేలుచు 
నీ ఉనికిని- నువు మరిచేపోయి 
నిన్ను మ్రింగగా అదనుకు వేచిన 
మృత్యువు నసలే చూడక పోతివి. 


నిరతము అతివల సుఖముల అలి 
కామ విషయముల కాలము మరచిన 
రాజును- ప్రజలు గౌరవించరు- 
శ్మశాన శిఖలను గౌరవంతురా? 


మతి చెడిపోయి - రాచకార్యముల 
గతి గమనించని స్తీ లోలుడు - విను 
పూర్తిగ చెడును- రాజ్యము చెడును 
వాని కార్యములు సర్వము చెడును. 


వేగులులేక- విషయము తెలియక 
మిత్రులు, శత్రులు ఎవరో తెలియక 
పుర జనులకు మరి దర్శన మివ్వక 
చెప్పుడు మాటలు నమ్ముచు పోయెడి 


అస్వతంత్రుడగు అవనీ నాథుని 
విడిపోదురు జనులందరును 
బురదను గాంచి పరుగిడు గజమై 
తొలగి పోదురా రాజును వదలి. 


అరణ్య కొండవ 


శూరుణఖ రావణుని నిందించుట 


పరిపాలించగ ముందుకు రాక 
పరులకు పెత్తన మిచ్చినచో మరి 
జలధిని మునిగిన పర్వతమ్ము వలె 
చెడిపోయెదరు- నాశన మగుదురు. 


నీ కపకారము చేయుట కొరకు 
దేవ- దానవులు వేచియుండగా 
అఫ్రమత్తుడై యుండక పోతివి 
అసువులు నీవి- ఎటుల నిలచును? 


వయసు గడిచినా వివరము రాదు 
రాజై- ఎట్టు సుఖపడగలవో! 
తెలివి తేటలు తరిగి పోయినవి 
స్వంత వేగుల లేక పోయిరా? 


వేగుల గుట్టు తెలియక పోయి 
ధనాగారమున వెత్తన మిచ్చి 
ఇతరుల మాటలు- విని- పాలించే 
రాజు-తప్పక పామరు డగును. 


చార చక్షువని రాజునందురు - 
దూర విషయములు-వేగుల వలన 
సమక్షమందే చూడగ వలెను - 
కాని, నీకది వర్తించదయా! 


సచివులు-నిన్ను కొలుచు చుండగా 
సర్వ సుఖముల మునిగిపోయి - నువు 
సజనులందరు - జెనన్ధానమున 
సమసిన విషయము తెలియక వోతివి. 


అరణ్య కాండము 53 





పదునాల్లు వేలగు వీరులందరిని ఎండిన కట్టెలు- మట్టియు- దుమ్ము 
ఖర- దూషణులను, బంధులందరిని ఎదో విధముగ ఉపకరించును 
వింటి బలముచే- ఒంటిగ నిలచి కాని- రాజ్యము పోయిన రాజు 
రామచంద్రుడు చంపెను వినుము. గవ్వకనను పనికిరాడయా! 
తమ్ముల, బంధులనందరి నొకడే కట్టి విడచిన వస్త్రము మాదిరి 
సమూలమ్ముగా జంపి- అంతట సిగలో వాడిన పూల మాలవలె 
దండక వనిలో బుషులందరికి రాజ్య (భ్రష్ణుడగు అవని నాథుడు 
రావణ భయమును తీర్చెను వినుము! నిరర్థకుండై- అనాథుడగును. 
లో భివి-వేగుల వేతన మీయవు హెచ్చరికతొ మరి విజితేం|ద్రియుడె 
విషయము లేవియు తెలియవు తీరుగ _ ధర్మశీలుడై తెలివిని వీడక 
వారల లీరల మాటలు విందువు ధరణి నేలెడు రాజు-సర్వదా 
నిన్నేమందును సోదర- రావణ! సిరులతొ సుఖముగ నుండును కాదా? 
శ్రమకు తగినటు వేతన మీయక కనులు మూసికొని నిద్రించినను 
మదము నిండిన పొగరు బోతగు నీతి నేత్రమును తెరచి ఉంచుకొని 
స్వామికీ- ఆపద కలిగినప్పుడు దుష్టశిక్షణ - శిష్ట రక్షణతొ 
సేవకులెవ్వరు సహాయపడరు. ఎలెడి రాజును కొలుతురందరూ. 
అకారణముగ కోపించుచును అట్టి గుణములలొ ఒక్కటైనను 
తన్నుతాను మరి పొగడు కొనుచును నీలో వెదకిన దొరకవు- నిజము 
గర్వము నిండిన రాజును- వినుము దండక వనిలో విషయము తెలియదు 
భృత్యులు- బంధులు చంపెదరయ్య! చారులు లేరా భోగలాలసా! 
కార్యాలో చన తెలివిగ చేయక దేశ- కాలములు- గుణదోషములు 
అపదలందు అండ నిలువని తెలియవు నీకు - రాక్షసరాజా! 
రాజు- భ్రష్ణడె- తృణ హీనుడయి శీఘ్రముగా ని సిరులు తొలగును 
దూరమగునయా! సానుభూతికి.. దుఃఖించెదవు లంకాధీశా!”. 

శ్రీ రఘురాముని॥ 


LIRR 


54 అరణ్య కొండము 


34 శూర్పణఖ దుర్చోధ 

నిర్భయమ్ముగా సభలో పలికిన దండక వనిలో మునిజనములకు 
సోదరి మాటలు వినిన రావణుడు అభయము నిడెను రామచ౦దుడు 
కన్నులెట్టగా జేసి పలికెను ఆడుదానినని - దయతో వదలెను 
విషయము తిన్నగ వివరించమని. చచ్చి బ్రతికితి కొన ఊపిరితో. 
“ఎవ్వడు రాముడు-ఎట్టి విక్రమము రాముని తమ్ముడు - లక్ష్మణు డన్నా! 
రూపమెట్టిది - ఎల వచ్చెను అన్నిట - రాముని సరియగువాడు 

ఏ ఆయుధముతొ వీరుల జంపెను? అజేయు డాతడు - సేవలు చేయుచు 
అనగా చెల్లెలు విశద పరచెను : అన్నకు ఆతడు బహిః ప్రాణమే. 
“నిడుపగు కన్నులు-పాడవగు భుజములు రాముని బ్రయసతి- పతివాతమతి- విను 
నారచిరలు - కృష్ణా జినమున నిండు చంద్రుని పోలెడి లలన 
రూపమునందు మన్మధుడగును బంగరు వన్నెతొ - ఎన్నిక కీర్తితొ 
దశరథ తనయుడు రామచంద్రుడు. శుభముల నెలవా లోకారాధ్య 

భీకర శౌర్య పరాక్రమ వంతుడు సింహ మధ్యయై శోభకు గనియె 
బంగరు తొడుగుతొ భయమా విల్లు- సర్వమంగళ గశ్రేయోదాయిని 
మిన్నాగులవల చిమ్ము శరములను సుర- గ౦ధర్వ కిన్నెరాంగనలు 
శరములు తీయుట-వేయుట తెలియదు. చాలరు- కన్నులు చాలవు చూడగ. 
పండిన వెరు-వడగండ్లతొ మరి కింపురుషాంగన లందము చూచితి 
వాలి పడినటు - సేనలన్నియు యక్ష కాంతలను- దైత్య కాంతలను 
నేల బడుట - నే గాంచితి నన్నా! కాంచితి- కానీ- రాముని సుందరి 
అమోఘ బలమా అస్త్ర బలమ్ము అందము వినలే- కన్నుల కనవలె, 

ఖర దూషణులను-వారి సేనలను సుందరి సిత- కౌగిలి అందిన 
పదునాల్ను వేలగు వీరులందరిని త్రిలోక పూజ్యుడై- ఇంద్రుని మించును- 
మూడు ఘడియలలొ- ఒక్క వీరుడే లక్ష్మీ ప్రదయగు లోకారాధ్య 


నిలబడి పోరి - యమపురి కంపెను. మూడు లోకముల గెలిచిన అందము. 


అరణ్య కొండము 55 


అందములోన ఎందున వినని దండక వనిలో వారల జంపి 
సుందరి- యౌవ్వన- సుచరిత్రను గని అనాథ చేసి - ఆ అందమును 

నిన్నూ - ఆమెను పోల్సి చూచుకొని త్రోడ్రి తెచ్చుకొని తేలుము సుఖముల 
ఆమెకు తగిన భర్తవు నీవని, ఇపుడే లెమ్ము ఆలసించక. 

నీకా అన్నుల మిన్న తగునని రామునిచేబడి మడసిన వీరులు 

నేనా జవ్వని నెత్తుక తెచ్చి ఖరాది అసురులపవైన నీకు మరి 
నీకర్పించగ బోతిని అన్నా! ప్రేమ యున్నచో - దశరథ తనయుని 
నా ముకు-చెవులు కోసెను తమ్ముడు. అతని సహాయుల చంపి రావలె. 
స్వయముగ నివే పోయి చూచిన నా మాటలవి నీకు రుచించిన 
మన్మథునకు నువు దాసుడ వగుదువ్చ అసుర నాయకా! శ్రీఘ్రమె బోయి 
సీతను- భార్యగ గైకొనదలచిన మల్లెసువాసన పోలు సుందరిని 


ముందుకు నడువుము కుడి కాలుంచి. అపహరించగ బయలుదేరుము. 


నీ బలమెంతో తెలుసుకు - నీవు 


బలవంతులతో పోరగ పోమ్ము - 
నే నుడివితిని నీసుఖమునకై 
మునుల విరోధీ! ముందుకు సాగుము. 
శ్రీ రఘురాముని॥ 
ఛో 4 
3 5 రావణాసురుడు రెండవమారు మారీచా శ్రమమునకు వెళ్ళుట 
కొలువు తీరిన దశకంథరుడు పిశాచ ముఖముల ఖరములు గల్గిన 
సోదరి పలుకులు-ములుకులు కాగా రథమును- సారధి సిద్ధము చేయగ 
గగుర్చాటుతో భయోత్సాతమున వెల్లగొడుగు-వెలిచామరమ్ములు 
సభ చాలించి- యోచన చేసి కాంచన- కుండల ద్వయము మెరయగ 
" నిర్ణయించుకొని, ఆ వెనువె౦టనె వెడూర్యమువలె మెరసెడివాడు 
సారథి నొకనిని-తేరు తెమ్మన- ఇరువది చేతుల పంక్షికంధరుడు 
మనసగురీతిని ఫో గలిగినది పది శిఖరముల కొండగ తోచుచు 


బంగరు రేకుతొ శో భలీనునది విలువగు వలువల - తేరును ఎక్కెను. 


56 


మేఘము వలె గర్జించు తేరుతో 
అం౦ంబుదమ్మువలే ఆకాశమున 
బయలు దేరెను- క్రూర కర్ముడు 
మునుల విరోధి- రాక్షసరాజు. 


చల్లని జలముల పవిత్ర కొలనుల 
చక్కని ఫల-సుమ తరువులు నిండి 
యాగ వేదికలు గల ఆశ్రమములు 
మద్ది- తాళముల- నారికళముల 


కదలీ- పోక వృక్షమ్ములతో 

నాగ- గ౦ధర్వ- గరుడ- కీన్నెరులు 
మితాహారమున నుండెడి మునులు 
కామము గెలిచిన మహాను భావులు. 


వఖానసులు-వాలభఖిల్యులు 
సిద్ద- చారణులు-మాషులు నిండీ 
ఒప్పు మీరగ వెలిగెడి తీరము 
సాగర తీరము చేరెను రాజు, 


ఆటల-వాటల- అలంకారముల 
సురస్త్రీ లెంతో శో భగ నుండగ 

హం౦స- (క్రొంచుల- తియ్యని స్వరముల 
మహిత గంధము- మ౦గళకరము గ, 


ఇ౦పగు వాద్యము- సంగీతమ్ము 

దివ్య విమానములున్న స్థలమును 
తవోబలము గల మహిత మూర్తులను 
త్రోవలొ గాంచెను రాక్షసటేడు. 


అరణ్య కొండ 


మనోహరమ్మగు వనములు నిండి 
ధనధాన్యములతొ మంగళ కరమై 
కరి- తురగములు- స్యందనమ్ములలతొ 
వెలిగెడి సంద్రపు తీరము గాంచెను. 


ఆ ప్రదేశమున-నూరామడలు 
విస్తరించిన- మళ్లి వృక్షము 
'సుభద్రిమనెడి పేరు గలిగినది- 
పూర్వము- వినతాసూనుడు బలముగ 


స్వర్గము కేగి సుర తేబోవుచు 
మార్గ మధ్యమున ఆహారముగా 
కరినొక దానిని - ఒక తాబేలును 
గోళ్ళతొ పట్టి- తరువును చేరి 


తరువు శాఖపై వాలగన౦త 

ఫెళ్లున ఎరిగెను- అంతట ఖగపతి- 
తరువు శాఖకు వ్రైలాడుచును 
తపములొ నున్న వాలఖీల్యులకు 


హాని జరుగును- అనెడి భయముతో 
ముక్కుతొ తరువు శాఖను పట్టి 
కాలిసందులో ఆహారముగొని 
మునులను ప్రార్థన చేయగనంత. 


తరువు శాఖను వదలిరి మునులు- 
వైనతేయుడు అతి బలవంతుడు 
సురనాయకుని గృహమును జొచ్చి 
అమృతమ్మును హరించినాడు. 


అరణ్య కొండము 


తొపసోత్తములు నిలచిన తరువు 
వినతాసూనుని గుర్తుగ నిలచిన 
సుభద్రమనియెడి వట వృక్షమును 
పంక కంధరుడు గాంది సాగగా. 


నిర్మలమైన స్థలము నందున 
మితాహారమున తపమును నున్న 
జింక చర్మము ధరించి యుండి 
నార వస్త్రముల జటాధారియగు. 


మారీచుడు- రాక్షస రాజును గాంచెను 


లంకేశ్వరునకు పూజలు చేసి 
అతి భక్తిగను అతిథ్యము నిడి 
మరల వచ్చుటకు కారణ మడిగెను. 
శ్రీ రఘురాముని॥ 
LIRR 
36 రావణుడు మారీచుని సాయము కోరుట 
మారీచునితో పలికెను రాజు: నీచ క్షత్రియుడు - నీతి నెరుగడు 


'“త౦డ్రీ! సర్వము విశద పరచెద 
అర్హుడనై- నిను చేరితినయ్యా! 
నీవేగతి - ఇకవిను వివరముగ. 


నిశాచరేశ్వర! జనస్థానమున 

నా సోదరులగు ఖర- దూషణులు 
శూర్బ్పణఖయును - రాక్షస బలములు 
ధర్మాత్ములను హింసించుచును. 


స్వేచ్చగ తిరుగుచు కోపము నిండి 
ఆయుధములతో రామునిపై బడ 
ఒ౦టిగ నిలచి వీరులందరిని 

వింటి బలముతో |త్రుంచెను వినుము. 


జన స్థానమున మునులందరికి 

అసుర భయమును బాపెను వినుము 
త౦దడ్రిచె అతడు వెడలగొట్టబడి 
సతితొ- అడవుల తిరిగెడు వాడు. 


ఇం|దియ జయము లేనటువంటి 
కరుణా శూన్యుడు - అధర్మవర్తి 
వివేక మసలే - లేనేలేదు. 


రాజనీతి మరి తెలియనివాడు 
స్వధర్మమ్మును వదలినవాడు 
భూత కోటికి- కీడొనరించెడి- 
రాముడు-మానవ మాత్రుడు వింటివ! 


నాతో పగయది లేకపోయినను 
నా చెల్లెలిని- విరూపీ చేసెను 
కావున నేను- రాముని భార్యను 
అపహరించగా పోవృచుంటిని. 


సౌందర్యములో ఎన్నికయైన 
సురస్త్రీ సమమగు - జానకినిపుడే 
అపహరించగా సాగుచుంటిని 

ని సాయమది కోరుచుంటిని. 


గ్‌ అరణ్య కాండము 


నీ తమ్ములును- నీవును- నాకు జింకను గాంచిన జానకి యంత 

అండగ నిలచిన- యుద్ధము నందు రామ- లక్ష్మణుల పంపును తెమ్మని- 
సురలందరినీ తృణ ప్రాయముగా ఒంటరి జానకి నంతట నేను 
పరిగణించి-మరి జయింపగలను. అపహరించెదను అతి తేలికగా 
శౌర్య్వమునందు బలము నందున జంట బాసిన రామచందుడు 
ఉవాయమ్ముగానడచుట యందు జానకి తలపుల- వీరంపుంగవుడు 
మాయలు నేర్చిన ఘనుడవు నీవు కృశించిపోగా-వధించి వేతును 

కావున వచ్చితి నింత దూరము. తండ్రీ! తప్పదు సాయము చేయుము.” 
ఎమి సాయము చేయుట అందువ- రావణు పలుకుల- రాముని వివరము 
బంగరు వన్నెతొ- చిత్రపు చుక్కల విని మారీచుడు వణకి పోయెను 
వన్నెలిను ఒక జింకరూపుతో గుండె రుల్లుమన- పెదవులు తడుపుచు 
రాముని ఆశమతావుల తిరుగుము. శవసమానుడై- నిలచివోయెను. 


రాముని శౌర్యము ఆమూలా గ్రము 
తెలిసిన వాడగు మారిచుడట 
చేతులు రెండును జోడించి మరి 
దశకంధరునితొ- పలికె భక్తితో, 


శ్రీ రఘురాముని॥ 
LIRR 

3/౯ రావణునకు మారీచుని హితము 
'“లంకాధీశా! ముఖ ప్రీతికయి నీ ప్రాణములు నిలువున తీయగ 
ముచ్చట లాడెడి వారుందురయా పుట్టెనొ ఎమో జనక నందిని- 
మేలగు మాటలు- కటువుగ నున్నవి ధరణీసుత - నా కెంత మాత్రము 
చెప్పెడి వారు దొరకుట కష్టము. కష్టము కలుగక చూడగవలెను. 
రామునితో పగ వలదని చెబ్బతి కామ చరితుడవు - నీ నడవడితో 
చపలచిత్తమున తిరిగి వచ్చితివి క్రుంగి పోవదా లంకాపురము! 
అరాక్షసంబగు పుడమి యంతయు బచ్చల విడిగా తిరిగెడి వర్తన 


పుడమి అల్లునితొ వైర మేలయా? బంధులందరిని నాశము చేయద? 


అరణ్య కొండము 59 





నీచక్షత్రియుడు రాముడు కాడు సింహ వక్షమును పోలు వక్షముతొ 
లోభికాదు నురి- కాదు కుత్సితుడు నరసింహుడు రాముడు- రాక్షసరా జా! 
తండ్రిచె నతడు వెడల గొట్టబడి సత్యశిలయై పతివ్రతయగు 

అడవి చేరనన- సత్యదూరము. పావని సీతను- హరించనెంచకు 
తండ్రిని కక వంచించినదని ప్రాణము కన్నను మిన్నయె సీత 
విషయము తెలిసిన రామచంద్రుడు రాముని ప్రియసతి పరమ పతివ్రత- 
సత్యవర్తిగా తండ్రిని నిలపగ అవివేకముతో మోహము నిండి 

కెక ప్రతిక కానకు కదలెను. అగ్ని శిఖలను అంటకు నాయన! 
మూర్తిగ నిలచిన ధర్మమె రాముడు నీవు తలచిన కార్యమసాధ్యము- 

సత్య పరాక్రముడా రఘురాముడు రాముని కన్నుల కనబడినంతనె 
జగతికంతయు సురవిభునాటి అయుర్గాయము తీరిన దనుకొను 
మంచి మనసుగల మవామాన్వితుడు. అంతవరకు నువు రానీయకయా! 
సూర్యుని కాంతిని- హరించ శక్యమ? నీ కోరికలు - రాజ్య భోగములు 
అటులే- సతను హరించ సాధ్యమ? సుఖములు - ప్రాణము - వీటన్నిటిలో 
శరకీలలచే సురక్షితంబగు ఒక్కటి కూడా మిగలవు రాజా! 
భగభగమండెడి అగ్నియె ధనుసు. చక్కగ పోయిక- లంకాపురము. 
భగభగ మండెడి- విల్లను-వ క్రము విభీషణాదులు ధర్మతత్సరులు 
అస్త్రములన్న జ్వాలలు గలిగి వారితొ విషయము ఆలోచించుము 
చాపమనియెడి పాశము దాల్చిన కీడు-మేలు మరి మదిలో నెంచి 
సీతాపతియను యముని చెంతకు. మంచి కార్యమును చేయుము రాజా! 
సుఖములు- రాజ్యము- నీ ప్రాణమ్ము కదన రంగమున విరవరేణ్యుని 
వదలి-చేరగ తలచకు నాయన! ముందు నిలువగ మదిలో తలచకు 
జనక నందినిని అందిన రాముడు బుద్దిగరపితిని- హద్దుమీ రకు 


అమిత విక్రముడు- అజేయుడయ్యా! _ విశదపరచెద రాముని ఘనత.” 


శ్రీ రఘురాముని॥ 
Hh 


60 


38 


“ఓ దశకంధర! విను- వివరముగా 
వేయి ఎనుగుల బలగర్వముతో 
కొండవంటి ఘన శరరమ్ముతో 
మెరసెడి బంగరు కుండలమ్ములతో 


ఇనుపగుదియను చెత ధరించి 
భూతకోటులు వ్యాకులపడునటు 
మునుల మాంసమును వృవ్షాన్నముగ 
ఆరగించుచు - భూమిని తిరిగితి. 


విశ్వామిత్రుడు విసిగి పోయెను 
దశరథరాజును సాయము గోరెను 
రాముని తనతో పంపగ నడిగెను 
యజ్ఞరక్షణము చేయగ వలెనని. 


బాలుడు రాముడు పసివాడయ్యా! 
పాపుల త్రుంచగ చాలడు మౌనీ! 
ముందు నిలచెదను నా సేనలతో 
అనుచు దశరథుడు-వేడెను మునిని. 


అంతట మహబుషి పలికి రాజుతో 
రాముడు గాక మరి యింకొ కరికి 

సాధ్యము గాదాదనుజుల త్రుంచగ 
కావున పంపుము రామ భద్రుననె. 


మునితో రాముడు ముదముగ నడచెను 
విల్లు ధరించి- జ్వాలను పోలి 
పద్మప[త్రముల పోలెడి కనులతో 
పులిగోల్లున్న ఆభరణమ్ముల 


అరణ్య కొండవ 


మారీచుడు స్వానుభవము చెప్పుట 


శ్రీయుతమూర్తి- శ్రీరఘురాముడు 
వింటిని మీటుచు వీర బాలకుడు 
నెమలి కంఠము రంగును బోలిన 
కోములమూర్తి నడచెను మునితో. 


భద్రమూర్తియై- యాగముగాచుచు 
ముని ఆశ్రమమున ఉన్న విరుని 
లక్ష్య పెట్టక-ము౦దుకు సాగి 
యాగవేదికను సమీపించగా 


విను- దశకంధర! విల్లును తీసి 
విడచెను శరమును- నాపై గురితో- 
నూరు యోజన దూరమునున్న 
సాగర గర్భమునందు పడితిని. 


చంపక వదలిన కారణమ్మున 
మూర్చిలిపడితిని పాదోధినట 
పరుగిడి లంకను దొచ్చితి రావణ 
గర్వము పరుగిడిపోయెను రాజా! 


నాడు- రాముడు పసివాడయ్యా।! 

అస్త్ర- శస్త్రములు తెలియనివాడు 
నేడు- రాముడు వయసులొ నుండెను 
రాడు- రామునకు సాటి ఎవడును. 


ఆటల-పాటల- ఆనందముతో 
అందరొక్కటిగ |బ్రతికెడి అసురుల 
బంగరు హర్యములందు సుఖముగా 
మనెడి వారిని యమపురికంపకు. 


అరణ్య కాండము 


పాపుల చేర్చిన- పుణ్యవర్తనుడు 
అనుభవించును ఆపదలన్నీ- 
సాముతొ- కొలనున ఉన్న చేపలు 
చావక- బ్రతుకుట జరుగదు కాదా! 


రాముని చేతిలొ- చావక మిగిలిన 
అసురులు- భార్యల వెంట నిడుకొని 
ప్రాణ భీతితో పరుగిడి పోగా 

లంక నాశనము చూతువు రాజా! 


పరుని భార్యను తలచుట పాపము 

ఓ సురవెరీ! నీ ప్రియసతులగు 
పదివేల భార్యలతొ- సుఖపడువు య్యా! 
మదిలో బాగుగ యోచన చేయుము. 


నీ భార్యలతో భోగము లందుము 
నీ వంశమునకు రక్షకుండవై 
దీర్భకాలము బ్రతుక నెంచిన, 
రామచంద్రునికి హాని చేయకు. 


సీత్రను హరింప యోచన చేయకు 

ని క్లేనుముకి చెప్పితి రాజా! 
బలాత్కారముగ సీతను తెత్తువ 
చత్తువు సత్యము- సబాంధవముగ.” 


శ్రీ రఘురాముని॥ 


tt 


39 మారీచుని భయము రావణునకు తెలుపుట 


“మరియోక విషయము, నూతనమైనది 


వివరిం౦ంచిద- విను సావధానముగ- 
బతికిన నేను- దండక వనిలో 
ఇద్దరు అసురుల సాయముతోను 


వారిద్దరును జింక రూపమున 
అనుసరించగ- బలగర్వముతో 
వెద్దమేనితో- కోరలు మెరయగ 
విశాల వక్రము కలిగిన నేను. 


తాపసోత్తముల కుటిరములలో 

తీర్ధము లందు- రచ్చమ్రాకుల 
మునుల మాంసము తినుచు- మదించి 
ఒడలు తెలియ క- ఒక్క దినమున 


తాపసి రూపము మితాహారమున 
ప్రాణీ కోటికి రక్షకుడైన 

రాముని చూచితి- సతి -సోదరులను 
జూచితి వారని తెలియకపోయి 


ముని దొరికెనని బలగర్వముతో 
శృంగమ్ములతో పొడవగ బోతిని 
నన్ను గాంచెను రామచంద్రుడు 
విసురుగ చాపము తీసి- అంతట 


మూడు బాణములు విడిచెనప్పుడు 
గరుత్మంతుడు సాగు సమయమున 
వాయువుతో మరి ఉద్భవించెడి 
ధ్యనివలె- శబ్దము ఏనవచ్చినది. 


62 


వజ్రము వంటి శరములు వదలను 
శరవేగము - మరి తెలియుట చేతను 
పారిపోతిని- బ్రతికితి గాని 
చచ్చిరి-నాతో వచ్చిన యిద్దరు. 


అదే మొదలుగా- మాంసము వదలి 
యోగాభ్యాసము చేయుచు-నేను 
మునివలె ను౦టిని- రాముని దలచిన 
మదిలో భయము తెలియదు నీకు 


ఘన కోదండము - నార చీరలు 
కృష్ణా జినమున రామచంద్రుడు 
చెట్టు చెట్టున ఎల్లవేళలా 

పాశము దాల్సిన యమునిగ తోచును. 


వేల వేలుగా రాములు కనబడి 


రామమయముగా సర్వము కనబడు- 


స్వప్నము నందు రాముడు కనబడ 
భయపడి అరచెద-నిద్ర మరచెద. 


రాముని భయము- రాముని చూచిన 


అరణ్య కొండవ 


రత్నము- రథము-మొదలగునట్టి 
'రీ-తో మొదలగు మాటలు వింటిన 
రాముడు వచ్చెను అన్నటు తోచును 
కలవర పడెదను- భయముతొ బ్రతికెద. 


లంకాధీశా! నా మాటలు విను 
రామచంద్రునితొ వైరము వలదు 
లేదా- నీవేపోయి పోరుము 
బంధునాశము- నిగ్రహించుము. 


భువిలో బ్రతుకగ మనసు గలిగిన 
చెప్పకు రాముని విషయము నీవు 
చెప్పద వినుము- తలపై కొచ్చెడి 
సీతాపతి కథే మరచిపోయిక. 


అసమాన బలమున- తేజోవంతుడు 
అతి ఐక్రముడగు రామచంద్రుని 
అసురజనమ్ముల నంతము చేసెడి 
అరిభయంకర మూర్తిగ జేయకు. 


అడవిలొ ఒంటిగ బ్రతుకుచునున్న 


కానీ- రాముని పేరే భయమగు దాశరథులతో ఏమి పనియని 

ఎంతని చెప్పెద- ఓ లంకేశ్వర! చుప్పనాతి- అట చెరినదయ్యా! 

'ర శబ్దమది గుండెలు చీల్చును. ఖరాది వీరుల అంతము చూచెను. 
రాముడు చేసిన అపరాధమ్ము 


ఎట్టిదొ చెప్పుము? ఆలోచించుము 
తప్పు మనది-మరి ఒప్పుకొయిక 
హితులతొ- క్రీర్తితో- చచ్చెద వనిలో.”' 


[శ్రీ రఘురాముని॥ 


LIE 


అరణ్య కొండము 


40 మారిచునిపె రావణుని కోపము 


హిత్రమును పలికిన మారీచుని గని 
కోపము నందెను రాక్షసరాజు 
మరణాసక్తుడు-వైరాగ్యముతో 
బెషధమ్మును సేవించడు గద! 


“ఓరీ! నిన్నీ కథలన్నిటినీ 

చెప్పగ కోరిన దెవ్వరు-మూర్తా 
అల్పుడు-మనుజుడు- వావాత్ముడగు 
రామునితో- నే పోరగజాలన? 


రాజుకు- నీవా నీతులు నేర్పుట 
వదరితివివు ఇచ్చ వచ్చినటు 

పడతి మాటలతొ-హితులను వదలి 
అడవుల బట్టుట ఘనమగు పనియా? 


ఖరుని చంపిన వ్వర్థమానవుని 
ప్రియసతి సీతను హరించి తెచ్చెద- 
చూచుచు నీవటు నిలిచియుండుము 
నా నిశ్చయమది తిరుగులేనిది. 


వాసవృడాదిగ సురలందరును 
ఆపగ జాలరు-నా ప్రయత్నము 
గుణ దోషములు అడిగినప్పుడు 
చెప్పుట ధర్మము సచివుల5పుడు. 


కార్యము- రాజు నుడివి నంతనే 
సచివులు- కరములు ముడిచి భక్తిగా 
మదిలో నున్నది- అతి వినయముగా 
విన్న వించుటది ధర్మము- తెలియద? 


మెత్తని మాటల- రాజుతొ- సచివులు 


చెప్పగ వలెనని తెలియదు నీకు! 


శుభకర వాక్కుల- రాజుకు తగినటు 
విన్నవించుటది మంత్రి ధర్మము 


గౌరవహీనము అగు హితములవి 
ఎంతటి శుభకరమైన వెనను 


గౌరవమ్ముగల భూపతి ఎన్నడు 


గొరవించడని తెలియక పోయెను. 


వాసవు మాదిరి విక్రమమ్మును 
అగ్ని తీక్షణము- శశివలె చల్లన 
యమునికి దీటై దండనమందు 
వరుణ ప్రసన్నత- రాజుకు వలయును. 


కీడు-మేళ్ళు మరి అడి గినదెవ్వరు 
బుద్ధిహీనుడా! వదరుట ఇటులా 
సాయము కోరితి- ధర్మము నెరుగవ? 
నీవు చేయదగు పని నుడివెద విను. 


వెండి చుక్కలతొ- బంగరు మేనితొ 


జింక రూపుతో- సీత కెదురవ 
రాముని సంపును నిన్ను తెమ్మని 
అంతట- రాముని దూరము గొనిపో 


దూరము నుండి చావు గొంతుకతొ 
రాముని కంఠ స్వరమును పోలి 
హాసీతా! హో లక్ష్మణా! యని 
బిగ్గరగా నువు అరచుట వలన 


64 


నమ్మిన సత- తమ్ముని పంపును 
వాసవుడంతట- పులోమునిదగు 
శచిని హరించిన రీతిగ- నను 

సీతను హరించి సుఖము లందెదను. 


మోసము చేత సీతను హరించి 
యుద్ద ప్రసక్తి లేకనె- నేను 


అరణ్య కొం౦డము 


నిన్ను శీఘ్రమే చంపుదునిచటె 
చేయక నీవు నిలచిపోయిన 
బలవంతముగా చేయించెదను 
రాజుకు బలముల తక్కువ ఎమి? 


పోయిన- చచ్చుట సందెహమది 
పోక పోయిన- చచ్చుట తథ్యము 


అతి తొందరలో లంక కేగెదను తిరిగి నీవు మరి ఆలోచించుకు 
నే నుడివినటు- చేయకపోతివ నిర్ణయించుకో శీఘ్రమె ఇపుడు.” 
శ్రీ రఘురాముని॥ 
LIRR 
4 1 లంక నిలవదని మారీచుడు చెప్పుట 
రావణు నిష్ణుర వాక్యమ్ములు విని సచివులు క్రూరులు అయినచో యిక 
కటువుగ పలికెను మారీచుడట : రాజుతొ కూడి కూలిపోదురు 


''పుత్రులు,మిత్రులు, భృత్యులు, మంత్రుల 
రూడిన- నీ కపకారము చేయగ. 


నీచుడు ఎవడో- నీ విరోధియే 

నీతో నిలిచి పోరగలేక 

మృత్యు గహ్యరము నీకు చూపెను 
మంచి పలుకుచు- ముంచును నిన్ను. 


మంత్రులు లేరా హితము చెప్పుటకు! 
తప్పని చెప్ప వారించుటకు 

రాజును దిద్దని ముంత్రులు- వారు 
బ్రతికి యున్నను మృతతుల్యులు గద! 


గెలుపు- ధర్మములు గలుగు రాజుచే 
కొవున- రాజు రక్షితుడగును 
క్రూరుడు- నీతిని వదలిన రాజు 
రాజ్య పాలనము చేయుట ఎట్లు? 


సారధి- తెలివిగ నడుపక పోయిన 
రథము కూలును తురగమ్ములతో- 


సాధు వర్తనులు - మేకల మాదిరి 
మంచి రాజుచే సుఖము లందవలె 
రాజు- క్రూరుడు- దుష్పడైనచో 
నక్కల రక్షణ నున్న మెకలె, 


. నాకొర్తకై న వంతనొందను- 


మూర్ధత్యముతో ధర్మము వదలి 
నీ సైన్యముతో అన్యాయముగా 
నాశనమగుదువు- అని నా వంత. 


నన్ను వధించిన రామచంద్రుడు 
నిన్ను వధించుట జరిగి తీరును 
శత్రువెనను-పరమ గుణాఢ్యుని 
రాముని చేబడి మడయుట ధన్యత. 


అరణ్య కాండము 6 


రాముని కంటబడిన వెంటనే లంకేశ్వర నీ మేలుకోరితి 
చచ్చిన వాడను నేనగుదునయా! కాలదన్నితివి నా పలుకులను 
రమణిని హరించ- మిగలదు లంక కాలము మీదకు వచ్చినవాడు 
రక్కసు లెక్కడ- ఇక నేనెక్కడ? వినకోరడు- విను మంచి మాటలు.” 
శ్రి రఘురాము 
Re 
42 మారీచుడు మాయా మృగమగుట 
రాక్షసటీనితొ భయముతొ పలికెను కొండలు-నదులు-వనములు దాటి 
“పోదము రమ్ము- లంకా ధీశా అరటి చెట్లతో విలసిల్లెడి- ఒక 
కోదండముతో - నిలచిన రాముని ఆశ్రమమ్మును చూసి అంతట 
చూచిన చత్తును- గెలువ రెవ్వరును కార్యారంభము చేయుము అనగా 
యమదండముచే కొట్టబడితిమి ఇ౦ద్ర నీలమణి కాంతితొ కొమ్ములు 
కావున-నెయ్యము చక్కగ కుదిరెను- తెలుపు-నలుపుతో శోభిలు ముఖము 
చేటు కాలము వచ్చుట చేతనె ఎట్ట కలువలు, తామర బోలు 
చెడిన బుద్ధితో చెడిపోదునయా! తళుకులీనెడి వదనము గలిగి 
ము౦దుగ-నేను పోదును రావణ! ఇ౦ద్ర నీలముల పోలెడి చెవులతొ 
మేలు కలుగును ' అని పలుకగను కొంచెము ఎత్తగు మెడ భాగముతో 
(ప్రమతొ లంకాధీశుడంతట మొల్లలు-వెన్నెల-వ జ కాంతివలె 
కౌగలించుకొనె- అట- మారీచుని తెల్లగ మెరసే ఉదర భాగము. 
“భళిరా! పౌరుష వచనమ్ములతో తాముర పూవుల కేసరమ్ములతొ 
నిజమగు మారీచుడవే- యిపుడు సోలెడి వీపు- కలిగిన జింక 
ఇంతకు ము౦దు- నిజముగ నీవు ఇప్ప పూలవలె పాఠ్యము గలిగి 
అసలగు మారీచుడవు కాదయా! వెడూర్యమువలె గిట్టలున్నది. 
రత్న భూషితము- దివ్య స్యందనము సన్నని పిక్కలు కలిగిన మృగము 
త్వరగా ఎక్కుము పోదము ఇపుడే ఇం|(ద ధనుసు వలె ఇంపగు రంగులు 
సీతను-మోసము చేసి సాగుము తోకపైన మరి మెరయుచుండగా 


ఆవై కార్యము నే చేసెదను. మురిపెము పెంచే జింక నిలచెను. 


66 


శ్రేష్టమైన అపరంజి జింక అట 
వనమున సోగసుగ తిరుగుచునంత 
రాముని ఆశ్రమ తావులందున 

సీత చూపుకై తిరుగ సాగెను. 


గరిక కొరకును- గంతు లేయును 
చిగురులు త్రుంచును- పరుగులత్తును 
ఉలికిపడును మరి-వెనుకకు మరలును 
తొందరగా అట జింకల చేరును. 


అరణ్య రొండము 


ఆవలించునటు మెలికలు తిరుగును 
మార్గము లందు బడలి వ్రాలును 
తిరిగి ఛెంగుమని గెంతి- లేచును 
మేని చుక్కలు తళతళ మెరయును. 


పరుగిడి- జింకల గుంపుల జొరబడు 
బంగరు జింకను వాసన జూచి 
భయపడి- పరుగిడు జింకలన్నియు 
దిక్కు- దిక్కులకు చెదరివోవును. 


జింకల చంపగ మనసు గలిగినను 
సీత్ర- తనను మరి చూడగవలెను- 
కావున కనబడు జింకల త్రుంచక 
గెంతెడి జింకను జానకి గాంచెను. 


శ్రీ రఘురాముని॥ 


HE 


4 3 


రామచంద్రుని జీవితేశ్వరి 
సుమబాల- అట సుమములు కోయుచు 
అశోక-చూత లేత చిగురులతొ 

. నిండిన వనిలో జింకను గాంచెను. 


మనోహరముగా మెరయు దంతములు 
మురిపించిడి వగు కన్నులు గలిగి 
మరిమరి చూడగ మనసు గొలిపెడి 
బంగరు జింక- కనబడె సీతకు. 


జింకను గాంచి మురిసి పోయినది 
ముదముగ భర్తను రమ్మని పిలచెను 
ఆయుధమ్ముతో తిరుగుచునున్న 
లక్ష్మణమూర్తిని రమ్మని పిలచెను. 


పీత్రాదేవి బంగరు జింకను కోరుట 


లక్ష్మణమూర్తి జింకను గాంచి 

పలికెను అపుడు- సందేహముతో 
“అన్నా! విను- మారీచ రక్కసుడు 
మాయతొ మనుజుల తిను యత్నమిది. 


మాయ రక్కసుడు-మనసగు జింకగ 
తిరుగుచుండును- ఈ విధముగను 
గంధర్వ నగరము అన్నటు- మిధ్య 
నిజమగు జింక కానెకాదిది. 


కనక కాంతి గల జింకను గంటిమ 
వింటిమ మనము- వింత జింకను” 
మాయ జింకయని లక్ష్మణు డన గా 
ముదముగ సీత పతితో పలికెను : 


అరణ్య కొండము 


“వల్లభా! యిది మక్కువ గొలుపుచు 
మిక్కిలి ముదముగనున్నది స్వామీ! 
సులభముగా మరి పట్టుము దినిని 
అడుకొనుటకు అభిలాషయగు 


వనిలో-ఎలుగులు- చమరములెన్నో 
కపులు- కిన్మిరములున్నవి- గంటిమి 
వేటికి ఇంతటి మేనికాంతి మరి 
కనరాకున్నది కన్నుల నిలచెను. 


నన్నో జింకలు వనిలో గలవు 
ఎన్నిక జింక ఇదియే స్వాబు! 
ఉన్నది చల్లని చంద్రుని పోలి 
నిన్నడి గితిని పట్టుకురమ్ము, 


అందమునందిది అందదు దేనికి 
చేసెడి శబ్దము సొగసుగ నున్నది 
దేహకాంతి మరి ఎంతని నుడువుదు 
జీవిలేశ్వరా! మనసు దోచినది. 


అసువులతో మరి పట్టుబడినచో 
అ౦తఃపురమున భూషణ మగును 
అత్తలు-మరదులు- ఆనందింతురు 
ఆలో చించుము- అరుదెనదిది. 


అసువులు బాసి పట్టు బడినచో 
అందమైనదగు- చర్మము ప్రియము 
ఆసనమ్మువై దీనిని పరచుకు 
నీ సరసన-నే కూర్చొన కోరితి, 


67 


ఇది యది కావలెననెడి కోర్కెలతొ 
భర్తకు-వ్యధ కలిగించుట క్రూరము 
మేని కాంతితో మనసు నిండినది 
మురిపెము తీర్చగ కోరితి ననగా, 


బంగరు కాంతుల మెరయు రోమములు 
రత్నకాంతుల వెలుగు కొమ్ములు 
తారలు- సూర్యుని- కాంతుల చుక్కల 
మెరసెడి జింకను రాముడు గాంచి 


సత కోరిక తెలిసినవాడై 

జింకను పట్టగ మనసు గలిగిన 
రామచంద్రుడు పలికె తమ్మునితో 
'“ధరణిజ కోరిక వింటివ లక్ష్మణ! 


ఎన్నడు వినని అపురూపమిది 
నందన వనమున- చిత్ర రథమున 
ఉన్నటు వినలేదిట్టి మృగమును 
కాంతులు నింగిని- తాకుచున్నవి. 


మేఘము నుండి వెడలిన మెరుపుగ 
నాలుక జ్వాలగ నోట వెలుగుచు 
ఇంద్ర నిలములు ముత్యపు కాంతితొ 
మనసు హరించే మృగమిది సోదర! 


వివిధ రత్నముల కాంతులు నిండి 
స్వర్ణమయముగా వెలుగులు నిండి 
ఎల్లరి మనసును హరించగలదు 
బాల సీత - మరి కోరుట సహజమె. 


68 


వేటలొ పోష వస్తువులను మరి 
ధరణీనాథులు పొందుచుందురు 
జింక చర్మమున- నాతో కలసి 
సీత- కూర్చొన కోరినదయ్యా! 


నేలను నిలచిన బంగరు జింక 
నింగిని-శశిలో వెలిగెడి జింక 

రెండే మిక్కిలి మనోహరమ్ము 
తక్కిన జింకలు లెక్కకు రావు. 


మాయ రూపుడగు దనుజుడయినచో 
ముందుగ చంపుట యుక్తమైనది 
తాటక తనయుడు మారీచుడిటు 
మునులను తినినచొ వదలకూడదు. 


ఈ ప్రదేశమున మోసము చేసిన 
వాతాపిరక్కసుని జీర్ణము చేసుకు 
అసురుని భయమును తీర్చె నగస్తుడు- 
అటులే కపటుని కూల్చెద మిచట 


అరణ్య కొండము 


వేటాడగను వెడలెద నేను 

సీత రక్షణ నీపై నుంచితి 
పదిలమ్ముగను రక్షణ చేయుము 
మన ప్రయత్నములు- నిలచె నామెపై 


రక్కసి మాయను ఉక్కడ గింతును 
నిజమగు జింక అయినచ్‌ తెత్తును 
చక్కని జింక చర్మము వైన 

మక్కువ నిండెను చక్కని చుక్కకు. 


ఒక్క పదునగు శరముతొ చంపి 
జింక చర్మమును తెత్తును సోదర 
అంత వరకును అతి శ్రద్దగను 
ఎకాగ్రతతో రక్షణ చేయుము. 


అతి బలవంతుడు పక్షిరాజగు 
వృద్ధ జటాయువు సాయపడ గను 
పమాదమెంతయు కలుగనీయక 
త్రతముగ- సీత రక్షణ చేయుము.” 

శ్రీ రఘురాముని॥ 


CIR 


4 4 


మూడు వంకరలు గలిగిన విల్లు 
బంగరు పిడిగల ఖడ్గము దాల్చి 
అమ్ముల పొదులు-రండు ధరించి 
మాయ మృగముక రాముడు నడచెను, 


వింటితొ రాముడు కంట బడగనే 
గుండెలు దడదడ కొట్టుకొనగను 
మాయమ య్యెను బంగరు జింక 
అంత దవ్వులో తిరిగి కనబడె. 


శ్రీరాముడు మాయామృగమును వధించుట 


పట్టగ- దగ్గర కనబడు జింక 
పరుగిడు- గెంతును ఎంతో దూరము 
పొదలో దూరును దొరకునట్టుగ 
పచ్చిక మేయుచు కనబడు తిరిగి 


బెదురు చూపుల చూపుల దోచును 
ఎదురు వచ్చును దొరకునట్టుగ 
భయముగ- బాణము వంక జూచును 
బంగరు కాంతితొ వినోద పరచును. 


అరణ్య కొండము 


వింత వింతల ఆటలాడును 

రొప్పుచు- రోయుచు- బడలి నిలచును 
పట్టుకొనగను- పరుగిడి పోవును 
పచ్చికవిన పార్గుచు కనబడు. 


ఎంతో దూరము పరుగిడె జింక 
మాయ జింకతో రాముడు పరుగిడె 
అలసిన రాముడు-మనసు కలత బడి 
నిలచె నొక్కతరు ఛాయలో నంత. 


జింకల గుంపులొ జొరబడి జింక 
చేతికందునటు దగ్గరెనది 
అందుకొనుటకః రాముడు నడువగ 
చెంగున దూకి- పరుగిడి పోయెను. 


విసిగిపోయెను రామచంద్రుడు 
విడువక పరుగిడి- అలసి పోయెను 
విడువను- దీనిని చంపెదననుచు 
బ్రహ్మాస్త్రము సంధించి విడచెను. 


సూర్యకాంతి గల బ్రహ్మాస్ట్రమది 
సూటిగ- అసురుని దేహము జొచ్చెను 
మాయజింక అది మాయమయ్యెను 
తాళప్రమాణపు అసురుడు పడెను. 


69 


ఆయుర్దాయము తీరిన అసురుడు 
లక్ష్మణమూర్తిని - సీత పంపుటకు 
రావణు కార్యము సుకరమగుటకు 
అరచుచు - పుడమిని వ్రాలను అంత. 


'హా సీతా! హా లక్ష్మణా యని 
బిగరగా నట అరచుచు అసురుడు 
అసువులు ఎడెను-పుడమిని వ్రాలెను 
పుడమీసుతకు అరుపులు వినబడె. 


బంగరు సొమ్ములు - భుజకీర్తులతో 
పెద్ద కోరలతొ - భీకరరూపము 
రక్తపు మడుగులొ పడియుండగను 
చూచిన రాముని మది కలవరపడె 


లక్ష్మణు పలుకులు మదిలో మెదలెను 
జనక నందిని తలపులో నిలచెను 

'హా సీతా! హా లక్ష్మణా' యని 
అరచుచు చచ్చెను- భయపడిపోదురు' 


సతి-సోదరులు మదిలో మెదలగ 
భయముతొ మేను గగుర్పొడచెను 
తమ్ముని మాటలు మరి మరి మెదలగ 
ఆశ్రమ త్రోవలొ వడిగా సాగెను. 

శ్రీ రఘురాముని॥ 


LIRR 


45 


దుఃఖము నిండిన భర్త కంఠమును 
వినిన జానకి- కలవరపడెను 
"అయ్యో లక్ష్మణ! ఇది విపరీతము 

పతిదేవునకు ఆపద కలిగెను? 


సత లక్ష్మణుని కఠినోక్తులాడుట 


ఆక్రందనము వినవచ్చినది 

వడిగా పొమ్ము-సాయము చేయగ 
రాక్షస గుంపుల నడును- రఘుపతి 
సింహ వలయమున- కోడెగ నిలచెనొ- 


70 


తమ్ముడు లోడగు ననుకొనుచుండును 


అన్న రక్షణకు శీ ఘ్రమె'' పామ్మన 
అన్న ఆనతిని- మీరక తమ్ముడు 
నిలచియుండుట- గాంచిన సీత 


కోపము నిండి పలికను తిరిగి 
'' అన్నకు- కష్టము కలిగినప్పుడు 
సాయము చెయగ పోకపోతివి 
నీకే హానిని- రఘుపతి చేసెను? 


మిత్రుని వేషమునున్న శత్రువని 


నిను నే తలతును-వంచకుడవ నువు 


దుష్కామివి నువు- తెలిసితి బాగుగ 
పాపపు మనసు కలిగినవాడవు. 


ఆర్హనాదము వినబడినది కద! 
నాపై మోహము కలిగిన నివు 

నన్ను గ్రహింపగ నెంచిన నివు 
కొంచెమైనను కదలక పోతివి. 


అన్నకు- ఆపద కలిగినదని విని 
ముందు కురుకును సుజనుడైనచో 
అన్నకు- కీడు- నీకు సమ్మతము 
కావున కదలక నిలచితి విచటే 


అన్నవైన నీ స్నేహము సున్న 
అమ్మ చెప్పిన మాటలు సున్న 
అన్నకు ఇంక అవాయమైనదొ 
నన్నిక రక్షణ చేయుట సున్న. 


అరణ్య కాండము 


ఎంత చెప్పినా మనసు కరుగద! 
నన్నేమని రక్షించెద వీవు? 
బెదరు జింకవల కన్నులు గలిగిన 
సీత ఏడ్చుచు కటువుగ పలికెను. 


లక్ష ణమూర్తి పలికి ఎనయముగ 
“వదినా! వలదు- భయము నందగ 
సురాసురులును- యక్షులు- మనుజులు 
ఫణులు- ఎశాచులు ఎంతటి వారును 


నీ మనోహరుడు రామచంద్రుని 
ఎదిరి నిలువగ చాలరు తల్లీ! 

ప్రాణము లెవరికి చదగునమ్మా? 
కావున- అనిలో రాముని తాకరు. 


మూడు లోకములు ఒకటె నిలచియు 
సురనాయుకుడు-సురలందరును 
ఒక్కుమ్మడిగా ఎదిరించినను 

ఒక్క రాముడే చంపగలడు గద! 


నీకు తగినటు పలుకుము నీవు 
అజేయుడమ్మా- రామభద్రుడు 
మాయ రక్కసుడు అరిచియుండును 
మారీచ రక్కసుని- ఆర్తనాదమగు. 


అమ్మా! నమ్ముము-నాదు పలుకులు 
మృగమును జంపి అన్న వచ్చును 
ఎట్ట ఆపద కలుగదు తల్లీ! 

గట్టి నమ్మకముతో డ- పలికిత్రి. 


అరణ్య కాండము 


నీ రక్షణగా నన్నిట నుంచెను 
నిన్నిట-వ౦టరి చేసి పోదునా? 
ఖరుడు చావగా అసురు లందరు 
కుట్రలు పన్నుచు వేచియుండిరి... 


లక్ష్మణు పలుకులు వినిన జానకి 
కోపము నిండి (క్రోధ నేత్రముల 


సత్యము పలికెడి లక్ష్మణ మూర్తితొ 


కరినోకులను పలికనంతట : 


“ దయాశూన్యుడవృ- నయ వంచకుడవు 


వంశము చెరచెడి అనార్యుడవుగా! 
కావృన- ఇటుల పలుకుచుంటివి 
రాఘవ కీడు - నీకు సమ్మతము. 


చిత్రము కాదిది నీ విటు నడచుట 
జ్ఞాతులు ఇటులే- ప్రచృన్నముగ 
కీడు చేయగ తలచుచుందురు 
వింటివ! అటులే- నీవు మసలితివి. 


నీకై నీవే వచ్చినాడవో - 

శైక తనయుడే పంపెనొ- నిన్ను 
మాయ వేషమున- మాతో వచ్చుట 
మంచి మనసుతో కానే కాదు. 


దుష్టులు మీరు దయాదూరులు 
నా కొరకై మీ యోచన సాగదు 
రాముని భార్యను కలలోనైనా 
గైకొన శక్యమె ఎవర్తికైనను? 


71 


రాముని కొరకీ- జీవితమ య్యా! 
రాముడు లెనిచొ ప్రాణములుండవు 
నిముందట - నే - అసువులు వీడెద” 
అనుచు సీత అట కటువుగ పలుకగ 


వినుటకు యోగ్యము కాని పలుకులు. 
విని- విజితేంద్రియుడెంతో కుమిలెను 
మేను గగుర్పుతొ కరములు ముడిచి 
పలికెను- “అమ్మా! దేవత వీవు 


బదులు పలుకగా మనసు లేదిక 
అనుచిత వాక్కులు గుండియు చీల్సెను 
అయినా- స్రీలిటు పలుకుట- ఎంతయు- 


_ వింత కాదు-మరి వదినా వింటివ! 


- పరుష భాషణము స్త్రీకి సహజము- 


కఠిన మనస్కులు- చంచలమతులు 


భేద కారిణులు- ధర్మము నెరుగరు 


క్రూర మనస్కులు- ఇంతులు - వింటివ! 


కాల్చిన ఇనుప చువ్వల మాదిరి 
నీ పలుకులవి చెవిలో పడినవి 
ఎంత మాత్రము సహించలేను 
వనదేవతలవి సాక్షిగ వినవలె. 


కోప స్వభావము కలిగిన దానవు. 


 పాపిస్టిదగు స్త్రీ జన్మమిల- 


నన్నీ విధముగ శంకించితివి 
ఛీ! పో-పాపము నందితి లీవు.. 


72 


రాముని కడకు పోయెద నిపుడే 
నీకు స్వస్తి మరి జనక నందినీ! 
వన దేవతలు- వదలక- నిన్ను 
రక్షణ చేయగ నుండగ వలెను. 


అపశకునములు తొచుచున్నవి 
అన్నతొ కలసి తిరిగి వచ్చి మరి 
అమ్మా- నిన్ను కాంతునొ లెదో” 
అనుచు లక్ష్మణుడు పలుకగ నంత 


అరణ్య కొండము 


కనుల బాష్పముల సీత పలికెను : 
“విషము మింగియో- నదిలో దూకియో 
ఉరి పోసుకునో- అగ్నిని బడియో 

చచ్చెద కానీ పరుని కందను.”' 


గట్టిగ ఎడ్బెడి సీతాదేవిని 
ఊరడించినను హెచ్చెను రోదన 
సుమిత్ర సుతుడు- వదినను చూచుచు 
మదిలో బాధతొ సాగనంతట. 


శ, రఘురాముని॥ 


LIES 


4 6 


లక్ష్మణమూర్తి ఎడలగ నంతట 

సందు దొరికెనని- లంకాధీశుడు 
సన్యాసి వెషము- దాల్చి నిలచెను 
సన్నని కాషాయాం౦ంబరమ్ముతో- 


ఎడమ భుజమున త్రిదండమ్ములో 
చేత ఛత్రము కమండలము 
శిఖను ధరించి - పావు కొళ్ళతో 
దశకంధరుడు బయలుదేరెను. 


సూర్య- చంద్రులు వెడలగ- సంధ్యను- 
అవరించుకొను- చీకటి తీరుగ 

రోహిణి తారను-శని- అంగారక 
[గ్రహములు- తాకిన తీరుగ-నా యతి 


జనకజ కొర్గః నాగుచుండగా 
వాయువు భయపడి-మెదలక నిలచెను 
చెట్ల ఆకులవి- కదలక నిలచెను 
గోదావరి నది-నడిచె మెల్లగా- 


సన్యాసి వేషమున రావణుడు వచ్చుట 


పచ్చిక కప్పిన బావి తీరుగా 

సాధు రూపమున సాగెను ధూర్తుడు- 
పుణ్యవేషమున సాగిన - పాపి 
రాముని సతిని - ఆశ్రమమున గనె, 


నల్ల కలువలను పోలు కన్నులతొ 
పచ్చని-పట్టు వస్త్రము దాల్చిన 
సీతను చూచెను దుష్ట స్వభావుడు 
చిత్రాతారను శని చేరినటు. 


హస్తమున౦దు కమలము లేని 
లక్ష్మదేవిగ నున్న సీతను 

దిక్కులు వెలిగే దేహకాంతితో 
మెరుపు తీగవలెనున్న అతివయట 


ఆగ్రమమందు ఉండుట గాంచెను- 
మన్మథ శరములు తగిలె నసురునకు 
మోసగాడట-వే దఘోషతో 
వినయము నిండి పలికెను సీతతొ : 


అరణ్య రొండము 


“పచ్చని చీర కట్టిన పడతీ! 

పసిమి బంగరు అందము నీది! 
చంద్రుని వోలు ముఖము గలిగిన 
తామర తీగను పోలెడి అబలా! 


భూకాంతవ? -మరి కీర్తికాంతవా? 
లక్ష్మీదేవివ? - రతీదేవివా? 

ఆడ ఏనుగును పోలెడి నడకల 
సురసుందరివా? మనసు దోచితివి, 


మెరసే పలువరసున్నది నీకు 
విశాలమైన కన్నులు నీవి 

అంగ సౌష్టవము- అంద వెవరికి 
ఎవ్వతి వీవు? నిజము తెలుపుము. 


పీడికిటి నిమిడే సన్నని నడుము 
అందమైన చిరునవ్వులు జల్గుచు 
విలాసమ్మునకు సాగర మగుదువు 
ఒంపు సొంపుల- ఇంపుగ నుంటివి. 


ఏటి ప్రవాహము గట్టును కోయును 


అటులే నా మది కరగిపోయినది 


వయసు- అందము ఒలక పోయుచు 


ఒంటరివై తివి-వెళ్టి పుట్టును. 


గృహమున కేగుము- వనమున అసురులు 
కామ రూపమున తిరుగుచు౦దురు 


శీఘ్రమె బొమ్ము- సౌధమ్ములలో 
నీవుండుట యది అలంకారము. 


కమలము వంటి కన్నులదానా! 
ఎన్నిక మాలల- ఎన్నిక విందులు 
ఎన్నిక వలువలు - ఎన్నిక భర్త 
నికు తగునని-నే తలంచెద. 


దేవకన్యవని నమ్మితి నేను 

రు ద్రకాంతవో- మరుత్సతివా మరి 
దేవ- కిన్నెరలు- రారీ వనికి 

మానవ భోజులు ఉందురిచ్చట 


ఎక్కడిదానవు? నిక్కము చెప్పుము 
ఒక్కతె వీవు ఉ౦టివ దేల? 

క్రూర ప్రాణులు తిరిగెడి వనిలో 
భయము లేక నువ్వుంటివి ఎటుల? 


మదపు టేనుగుల గుంపులు తిరుగును 
మది భయపడక నిలచితివిచట 
మదిరెక్షణ- నువు ఎవ్వరి దానవు? 


. మది తెలియగను వివరించు మగ 


విప్రవేషపు కపటుని- తెలియక 
మాయ సన్యాసని తెలియని జానకి 
యతులకు తగినటు పూజలు చేయగ 
దర్భాసనమును- చూపించెనట. 


కాషాయాంబరధారుని కంతట 
అర్థ్య- వాద్యములు- సమకూర్చినది 
ఉత్తమ ఫలములు- ఆహారము నిడి 
ఆరగించమని పలికి వినయముగ 


73 


74 


అతిథి పూజలో అతివయు౦డగా 
అందము- తినుచునుండి నసురుడు 
అంతము కోరి తిచ్చుకొనటకః 
ఆమెను హరింప నిశ్చయించుకొని. 


అరణ్య కాండము 
మాయ మృగమును వెటాడుటకె 


వెడలిన సోదరు లిద్దరి కొరకే 


నలువంకలకు జానకి చూడగ 
కనబడె వనము- భయముతో వణకెను 


3, రఘురాముని। 


LR 


4 / 


తన్ను హరింపగ వేషము దాల్చిన 
దానవనాథుని ప్రశ్నను వినిన 
జానకి- అతిథులు సేవలు తెలిసిన 
సన్నుత శల-మదిలో తలచెను. 


విప్రవేషమున వచ్చిన అతిధి- 

నిజము నుడువనిచొ శపించుననుకొనె 
ముహూర్త మాత్రము సందియ మొదవెను- 
పలికెను సీత- వివరము తెలుపుచు : 


_మిథిలాధీశుడు-మహాత్ముడైన 
జనకుని తనయను- సీతని పిలతురు 
శ్రీ రాఘురాముని సతిని నేనయా! 
పదిరెండేడులు సుఖముగ నుంటిమి. 


మామగారు- తన మంత్రుల పిలచి 
యోచన చేసి రామచం|ద్రునకు 
పట్టము కట్టగ సందడి చేయగ 
మురిపెపు భార్య కక అంతట 


కోరిక తీర్చెదనన్న ప్రమాణము 
ముందుగ గకొని-రెండు వరములవి 
నా పతి వనముల పోవు వరమును 
తన తనయునకు రాజ్యము కోరెను. 


సీత మాయ సన్యాసిని దూషించుట 


రాముని-రాజుగ చేసినచో మరి 
నిరూ, తిండి-ముట్టను, బ్రతుకను 
అనుచు- పట్టుతో నున్నది కెక 

పతి మాటలు మరి వినకపోయినది. 


యుద్ధమున౦దు ఎదురె తెలియని 
పతి-వయసప్పుడు ఇరువదియైదు- 
నా ప్రాయమ్ము పదునెనిమిదయా! 
అడవుల బడితిమి గుణశీలీ! విను. 


రామ నామముతో ప్రసిద్ధికెక్కిన 
సత్యవంతుడు- సద్గుణయుతుడు 
విశాల సెత్రుడు- ఆజానుబాహుడు 
భూతకో టికి మేలొనరించే 


రామచంద్రునికి - దశరథరాజు 
పట్టము కట్టుట నిలపి వేసెను 
వరములు తీర్చగ కోరిన భార్య- 
కక అంతట పలికి రామునితో 


తండ్రి ఆనతిని తల దాల్పుమయా! 
పదునాల్గ౦డ్లు వనమున కేగుము- 
భరత కుమారుని రాజును చేయుము 
సత్యవర్తిగా తండ్రిని నిలుపుము 


అరణ్య కొండము 


నిశ్చల వ్రతుడు- సత్యసంధుడు 
కెక మాటలకు ఎదురు చెప్పక 
కదలే కానలకు - నౌ పతిదేవుడు 
సత్యసంధునిగ తండ్రిని నిలపగ, 


ఇచ్చుటెగాని గెకొనుటెరుగడు 
సత్యమెగాని అసత్య మెరుగడు 
రామచంద్రుని వ్రతములు అవ్వి 


నిలుపును నిరతము- బ్రహ్మతేజ! విను. 


లక్ష్మణమూర్తి- రాముని తమ్ముడు 
సవతి తల్లియగు సుమిత్ర తనయుడు 
ధర్మాత్ముడును- శత్రువిజేత 

మాకు రక్షణగ వచ్చెను వీరుడు. 


కక వరములతొ కానలయందు 
తిరుగుచుంటిమి మువ్వుర మిటుల 
తాళుము- ఇపుడే భర్త వచ్చును 
వేన భోజనము వెంట తెచ్చును. 


భూసుర! నీదు నామము ఎమి? 
గోత్రము ఎమి? తెలియ బరచుము 
ఒంటరివె నువు దండక వనిలో 


తిరుగుట ఎల? తీరుగ తెలుపుము.” 


అంతట సీతతో దుష్టుడు పలికెను : 
“ఎవ్వని పేరు విని నంతటనే 
మనుజులె గాక సురాసురులును 
గడగడ లాడెద రట్టి వాడను 


75 


అసురనాధుడను- రావణుండను 
నికు క్షేమమగు అబలా వినుము 
నిను గంటిని-మరి నా భార్యలపై 
మనసు కలుగదో మదిరేక్షణ విను. 


ఎ౦దరొ సుందర స్త్రీల హరించితి 
అందరికీవృ రాణి వగుదువు 

సంద్ర మధ్యమున గిరిపై నున్న 
లంకలొ గలదు-సుందర గృహము. 


బంగరు మేడల- నందన వనముల 
సౌధ వీథుల-విలాస స్థలముల 

విహరించుటకు మనసు గలుగును 
భీకర కాననమెటుల రుచించును? 


నా సతివెనచొ - భూషిత సతులు 
ఐదువేలు - నీ సేవలు చేతురు 
ఉత్తమ వంశము నందు బుట్టిన 
అతివలు శ్రద్దా భక్తితొ కొలతురు. 


రావణు పలుకులు వినిన జానకి 
కోపము నిండి - పరుషముగాను 
పలికిను రాక్షస రాజుతొ నంత : 
“నా పతి వివరము తెలియదు నీకు 


గిరివలె చెదరక నిలచు నాతడు 
సంద్రమువలె గంభీరుడాతడు 
నా హృదయేశుడు రామచ౦ద్రుడు- 
రాముని అడుగుల నడతును నేను. 





76 


పూజ్య గుణములకు నిలచిన మూర్తి 
సత్య వ్రతము చేపట్టిన వీరుడు 
భూమిని నిండిన కీర్తీవంతుడు 


రాముని సతిని- రాక్షస రాజా! 


సుక్షత్రియుడు శ్రీరఘురాముడు 
పూర్ణ పురుషుడు- పురుషోత్తముడు 
విజితేంద్రియుడు- కెర్తికి నిలయము 
రారాబే-నా జీవము రఘపతి. 


నక్కమాదిరి - వంచకుడవు నువు 
ఆడు సింహమును అందగ శర్యమ;? 
సూర్య తేజమును గ్రహించ సాధ్యమ? 
రామచంద్రుని హృాదయశ్వరిని, 


రాముని ఆత్మగ నుండెడి సత్రితో 
మందభాగ్యుడా! వదరితి విటుల 

. మరణ సమయమాసన్న మాయెనా? 
* కనక తరువులను కాంతువు ఇపుడే 


ఆకలిగొన్న హరి దంతములు 
మిన్నాగు కోరలు వెరకునట్టుగా 
మందరగిరి నరచేత నిమిడ్చెడి 
యోచన అగును-నన్ను హరించుట. 


హాలాహలమును ద్రావి మనుటగ- 
సూదితొ కన్నులు గోకి కొనుటగ- 
బండ గట్టుకొని - వారిధి బడుటగ - 
అట్టి అపాయము నన్ను హరించుట. 


అరణ్య కాండము 


ఉక్కుశూలము పెన గంతులుగ- 
అగ్ని శిలలను - ఒడగట్టుటగ 
నాలుకతో మరి కత్తిని నాకుట 

అట్టిది వినుము - నన్ను హరించుట 


రవి-చంద్రులను చేత బట్టుట 
ఎట్టిదొ- అటులే యుద్ధము నందు 
భయంకరమ్మగు శరములు గలిగిన 
రామచ౦ద్రుని సతిని హరించుట. 


సింహమెక్కడ? నక్క ఎక్కడ? 
పాదోధికి చాలున పల్ల కాలువ? 
ఖగరా జెక్కడ? కాకి ఎక్కడ? 
ఎనుగునకు మరి చాలున- ఎలుక? 


శ్రీగంధముతో చాలున బురద? 
నెమలి ఎక్కడ? - నిటి కాకివి 
శ్రేష్టమైన సుర సాటి వచ్చునే 
పులిసిపోయిన కడుగు నిళ్ళవి 


కనకమ్మునకు- ససమ్మునకు 

రాజ హంసకు - గద్దకు గల- ఆ 
భేదమె గలదు సుగుణమూర్తియగు 
రామచ౦ద్రునికి- నీకును రాక్షస! 


ఈగను కలిపి అజ్యము త్రాగిన 


ఉదరము నుండక వాంతి చేయును 


అటులే- రాముని రక్షణ నున్న 
నన్ను హరించుట అసా ధ్యమైనది.. 


అరణ్య కొండము 


దృఢ చిత్తముతో- కఠినముగాను 

సీత్ర పలికి- అట హోరు గాలికి 
కదలునట్టిదగు కదళీతరువన 
వణకుచు భయముతో నిండి పోయెను. 


48 


విశాల ఫాలము- భృకుటిని ముడిచి 
కోపము నిండి కఠిన వాక్కులతొ 
సురవెరి- అట- సీతతో పలికెను : 
““నన్నెవ్వనిగా తలంచుచుంటివి? 


శంకరు మిత్రుడు కుబేరునకును 
సోదరుడను నే-వింటివ తీరుగ 

దశ శిరములు గల రావణుడను-నే 
సార్థకనాము డ- లంకా ధీశుడ. 


గరుడ- గ౦ధర్వులు- పన్నగులందరు 
మృత్యువుగా నను చూచి-పరుగిడు 
కుబెరుడంతటి వాడు సంపదను 
విడిచి- చేరె విను ౩ లాసమ్మును. 


మనసగు రీతిని పోగలిగినదగు 
పుష్పకమ్మును హరించినాను 
సురనాయకుడు- సురలందరును 
పదములు వణకి పరుగిడి పోదురు. 


సూర్యుడు- చల్లని చంద్రుడు అగును 
వాయువు వీచును మెల్లగ వినుము 
నే నిలచినచో- ఆకులు కదలవు 


భయమున-మెల్లగ సాగును నదులు. 


శ్రీ రఘురాముని॥ 


Ge 


రావణుని ఆత్మ ప్రశంస 


క్రూరులు భీకర రక్కసులుండి 
బంగరు సౌధములు౦డిన నగరము 
మణీతోరణములు- రథ- గజాశ్వముల 
సంపద కాపుర మా లంకాప్తరి 


సంద్ర మధ్యమున ఇంద్రుని పురముగ 
మంగళవాద్య శోభలు నిండగ 
ఎల్లవేళల సుమ- ఫల భరితము 
నందన వనమును మించిన వనములు. 


కోములాంగి! నువృ- కాననమందు 
చూచి అలసిన కన్నులతోను 
సుందరమగు నా లంకాపురము 
చూతువు రమ్ము-సుందరనయనా! 


నాతో సంతోషముతో- నీవు 

మంగళ కరముగ లంకలొ నున్నచొ 
మనుజుల నింక మదిలో తలచవు 
మనుజ సుఖములే తెలియును నీకు 


లంకలొ- నీవు- మనుజ సుఖములతొ 
సుర భోగములు అనుభవింతువు 

భా గ్యహీనుని- అల్పుని- రాముని 
మరతువు-మదిలో తలచవు ముదితా! 


78 అరణ్య కొండము 


రాజ్యము సొందగ బలమది లేక నీ అదృష్టము ఫలించ- వచ్చితి 
బలహనుండై అడవుల బట్టెను నన్ను ల 

రాజ్య భ్రష్ణుడు - అల్పాయుష్కుడు అనగా సలి ( థము నంటి 
మునివలె నడచును- ఇడుముల బెటును  ఏరుష భాషణల పలికి నసురునితొ : 


ఎంతటి కఠిన మనస్కవ్చ నీవు!  యక్ష- గుహ్యకుల నాథుండైన 
మన్మథు శరములు తగిలిన నన్ను భూత వంద్యుడగు కరు సోదర! 
రాక్షస ప్రభువును- లక్ష్యపెట్టవు ఇ౦ద్రియ జయము లని వాడవు 
అవమానముగా పలుకుచు౦టివి ఎంతటి పాపము చేయ నెంచితివి. 
ఊర్వశి-మున్ను పురూరవుని మరి అసురులందరు చత్తురు స్ట 

కాలితొ తన్ని-వ్యధ వొందినటు ఇం|దుని సతిని శచిని హరించియు- 
నను కాదని- నువు వ్యధ నొందెదవ బ్రతుకునేమొ మరి- రాముని- భార్యను 
రాముడు సాటియె నా గో టికిని? హరించి- బ్రతుకుట అసాధ్యము సుమా! 


దుష్ట చిత్తుడా! (భ్రష్ట శీలుడా! 
'నీచ వాక్యములు పలికిన నీకు 
మోక్షము లేదు సుధ త్రాగినను 
రాముని కాంతను మదిలో తలచకు.” 


శి రఘురాముని॥ 

LIRR 
49 సీత్రపహరణము 
సత పలుకులు వినిన రావణుడు హిమగిరి చిల్తున- భుజ బలమ్ముతో 
కోపము నిండి పలికె దురుసుగ : సూర్యుని-నేలకు రాల్చి వేతునా 
వివేక హీనా! విక్రమమ్ము విను” సంద్రము నిటిని |త్రాగివేతునా 
అనుచు భుజములు చరచుకొనుచును సరసమ్ముగ-నే పలికిన వినవా? 
“నింగిని నిలచి- రెండు చేతులతొ కోరిన రూపము దాల్చగ నేర్తును 
పుడమిని వెకి లేవనెత్తనా? సుఖముల నిత్తును-మరునికి చాలుదు 
మృత్యుదేవత మొర పెట్టునటు నా నిజరూపము చూడుము” అనుచు 


యుద్దమునందు మోదివిడతునా? భీతి గొలుపగ రూపము జూపెను. 


అరణ్య కొండము 


పది తలలున్న నల్లని మేఘము 
లయకాలములో సూర్యాగ్నులవలె 
వెలిగెడి బంగరు కుండలమ్ములతొ 


విల్లు- బాణముల- యమునితొ సమముగు 


ఎట్టిని వలువలు దాల్చినవాడై 
ఎట్టిని కన్నులు మ౦ండుచుండగా 
సూర్య తేజ సమమైన - వేడితో 
కఠినముగా నట సీతతొ పలికెను: 


“వినుమా సీతా! తగిన భర్తను 
ప్రసిద్ధిగాంచిన పతిని చేరుము 

నీ క్రప్రియమును ఎన్నడు చేయను 
మనుజుని వదలి దనుజుని చేరుము. 


మెచ్చెడి మోహము? ఎన్నిక గుణముల? 
ముదిత మాటపై రాజ్యము వదలి 
భీకరాటవిని పడిన వాడుగద 
వివేకియని- నీ వనుకోవలదు' 


అనుచు కఠినముగ పలుకుచుదుష్టుడు 
స్పృహను తప్పిన- జనక నందినిని 

త్రల్లి రోహిణీని- బుధుడందినటు 
అందుకొనెను- తన అంతము కొరక. 


ఎడము పిడికిట శిరో జములగొని 

కుడి హస్తముపై- అబలను త్రోసుకు- 
మాయ రథము- అట వచ్చి నిలువగా 
సీతను హరించి రథమును జేరెను. 


తీక్షణమ్ముగా మెరయు కోరలతో 
యమునితొ సముడగు అసురుని జూచి 
వన దేవతలు భయపడి పోయిరి 
అడవుల బడిరి పరుగు లెత్తిరి 


నింగిని- తేరు సాగుచుండగా 
సీత ఎడ్చెను భయ విహ్వలయై 
పిచ్చిదానివలె ఎడ్చెను సత 
రామలక్ష్మణుల తలచి ఎడ్చెను. 


“అయ్యో లక్ష్మణ! సేవాతత్సర! 
నన్నీ అసురుడు దొంగతనముగా 
ఎత్తుకు పోవుచు నుండెను నింగిని 
భుజ బలతేజా! కనబడలేదా? 


సుఖము- ధనము- జీవితమ్మును 
ఆగ్రితులందరి కొరక నిడిదవు 
ఆ(ితురాలను ఓ రఘురామా! 
అధర్మమిదిగో కనబడలేదా! 


దుష్ట శిక్షకుడవయ్యా - దేవా! 
ఈ విధి అసురుడు హరించినాడు 
వీడు రావణుడు- వీని ఆగడము 
అణచవు ఎల? అనా ధవత్సల! 


ఓరీ పాపీ- రావణ వినుము 

పాఫఫల మిది ఫలించి తీరును 

వెరు - పంటకు వచ్చిన రీత్రిగ 
ఫలించు పాపము సమయములోన., 


80 


చేటు కాలము దాపురి౦చినది 
పాపకార్యమును ఆచరించితివి 

నీకు మృత్యువే- శ్రీరఘురాముడు 
ప్రాణము పోయెడి కష్టము కలుగును. 


ధర్మశిలుని సతి అపహరణతొ 

కోరిక తీరిన కక-పురములో 
సుఖముగ నుండును ఓ రఘురామా! 
అధముని అంతము చూడుము స్వామి! 


ఫలసుమ తరువులు-తల్లుల్లారా- 
అడవిలొ నున్న తీగల్లారా - 

రామునితో మరీ దయతో చెప్పుడు 
రావణు౦డు నను గొని పోయెనని 


నింగిని తిరిగే ప్రాణుల్లారా- 
మాల్యవంతగిరి పర్వత రాజమ- 
నౌ రామునితో అందరు చెప్పుడు 
దేవ విరోధి హరించె నన్ని. 


అరణ్య కొండము 


వనిలో నున్న దేవతలారా- 
దండక వనిలో పక్షుల్లారా- 
మృగ నాయకులు అందరుకలిసి 
నా పతికిపుడే తెలుపుడు సర్వము. 


ఓ గిరులారా! దయతో మీరు 

నాకీ సాయము చేసినంతనే 

యమ- సురలోకములైనను కూడ 
గెలిచి-నన్ను శ్రీరాముడు చేకోను.” 


అని విలపించు సీతాదేవికి 

పెద్ద చెట్టువై నున్న జటాయువు 

కనుపించగనే - శోకము పెరిగెను 
పెద్దగ అరచి పులుగుతొ చెప్పెను. 


“అయ్యో! తం|డ్రీ- అబలను నన్ను 
ఒ౦టిగ నుండగ- ఈ పాపాత్ముడు 
హరించి- నింగిని గొని పోచుండెను 
అనాధ్యుడయ్యా! గెలువగ నికు. 


కావున తండ్రీ! పక్షికులోత్తమ 
పరుగున పోయి- దాశరథులకు 
ఎవరించుమయా దారుణ వార్తను 
దీనురాలిపె దయ జూడుముయా!” 


CIE 


50 


సీతాదేవి- ఆర్హనాదమును 
కునుకుచు నున్న పక్షిరాజు వినె 
నింగిని- అసురుడు కనబడినాడు 
పావని సీత- కనబడె నంతట 


శ్రీ రఘురాముని॥ 


జటాయువు రావణు నెదిరించుట 


ఎదురు నిలచెను రాక్షస రాజుకు 
పలికెను-“నన్ను జటాయు వందురు 
ధర్మము- సత్యము- దాస్య ధర్మముల 
విశేష బలుడను- వినుమో అసురుడ. 


అరణ్య కొండము 


ఇ౦ద్ర! - వరుణులతొ సరిరా- రాముడు 


జగతికి హితము చేయును రాముడు 
భూతకోటికి- ప్రభువె రాముడు 
దేవ విరోధీ! ధర్మము తప్పకు. 


జగన్నాథుని జీవితేశ్వరి 

జగన్మాతగా ప్రసిద్ధి కెక్కిన 

సీత్రను- హరించ చెల్లున నీకు? 
ధర్మము నెరిగిన ప్రభవిటు చేయున? 


భార్య రక్షణము ముఖ్యమైనది 
పరస్త్రీ హారణము పరమ నీచము 
అలిని-మగడు రక్షించునటు 
అన్యుని సతిని- గౌరవించవలె. 


పులస్తు వునుమడ! ధర్మ నిరతులై- 
శాస్త్ర నిషిద్ధము చేయరు రాజులు 
పురుషార్థములు ఆచరించుటకు 
నిధివలె నిలచును భూమీనాథుడు. 


పాపస్వభావుడ- చపలుడవివు 
నీకీ రాజ్యము ఎటుల లభించెర! 
పాపికి-స్వర్గము దొరికినట్టుగా 
దొరికెర నీకు- సజ్జన శాత్రవ! 


పుట్టుక గుణములు- పోవును కట్టెల- 


దాశరథులు నీకే విధమైన 
హాని-ముందుగా తలంచలేదు 
ఖరుడు చచ్చె-నీ సోదరి వల్లనె- 
కారణ మేమి దుష్కార్యమునకు. 


వలదు రావణా! సీతాపహరణము- 
వృత్రుని- ఇంద్రుడు త్రుంచినట్టుగా 
వీరపుంగవుడు చూపులతోనే 
దహించు నిన్సు- వింటివ తీరుగ 


కాలనాగును కొంగున కట్టుకు 
కాలపాశమును మెడకు తగుల్చుకు 
తెలియక పోతివి- రాగల కీడు 
రాముని కీడు- లేనే లేరు. 


తగిన బరువునే మోయగ వలెరా- 
తినదగు తిండియె తినవలయునురా- 
యశము- దానము తొలగి పోయెడి 
పనులు చేయరు మతిమంతు లిల 


అరువది వేల వత్సరమ్ములు 

రాజ్యము నేలి-ముదుసలి నైతిని 
దృథమగు వాడవు-వయసులొ ను౦టివి 
శర- చాపములు- తేరును గలవు 


అయినా- సుఖముగ నిను బోనియ్యను 


దుష్టుని మనసుకు- నీతులు పట్టున వేదార్థమును- తర్కయుక్తులతొ 
నీ వెరమునకు కారణమేది? తేలిక పరచుట సాధ్యము గాదు 
కయ్యాని కిటు కాలు దువ్వితివి? కావున నిలబడు-పోరుము నాతో 


82 అరణ్య కాండము 


శూరులు- దూరము కాగా చూచి ముదుసలి అనుచు చులకన చేయకు 
పిరికివి- అబలను హరించినావు ముందుకు నిన్ను పోనియనురా! 
పారిపోవగా నెంచు చుంటివి ముదిత- రాముని ప్రాణము వినరా! 
దూరము కావుర మిత్తికి నీవు మడయుటకైనా సిద్దము-పోరుము. 


పోబోకుర ఓ పంక్తి కంధర! 
తొడిమ నుండి-మరి పండు రాల్చినటు 
తేరు నుండి నిను ధరణికి త్రోసెద 


నన్ను దాటుకొని పోగలవాడవ! 
శ్రీ రఘురాముని॥ 
LIE 

త్రి 1 జటాయువు నేలకూలుట 
జటాయు నటుల పలుకు చుండగా మరియొక చాపము ధరించి అసురుడు 
రావణు కన్నుల నిప్పులు రాలెను శర వర్షము కురిపించగ నంత 
పోరగ తాకిరి- వీరు లిద్దరు గూటిలొ నున్న పక్షి తీరుగ 
ఘన మేఘముల తీరుగ తోచిరి. నిలచిపోయెను జటాయు వపుడు 
మాల్యవ౦త గిరు లన్నటు తలపడి రెక్కలతో ఆ శరముల త్రోసి 
పోరగ సాగిరి- రావణు డంతట రావణు కవచము, ధనుసును త్రుంచి 
కుప్పలు- కుప్పలు శరములు విడచెను రథముకు పూన్చిన ఖరముల చంపి 
మక్కుతొ- గోళ్ళతొ రాల్చను పులుగు. తేరును రూల్చను నేలమీదకు. 
రావణు దేహము గోళ్ళతొ చీరెను వెల్లగొడుగును విరిచి వేసెను 
అంతట- అసురుడు యమదండములగు రథసారథిని అంతము చేయగ 
శరములు విడచెను చచ్చితి వనుచు సతాదేవిని-చేత బట్టుకొని 
జటాయు వంతట లెక్కబెట్టక నేలబడెను ఆ లంకాధీశుడు. 
కన్నీరొలికెడి సీతను గాంచి విరిగిన ధనుసు-విరిగిన తేరు 
మనసు తపించిన- పక్షి రాజట కలిగిన దశముఖు గాంచి- నింగిని 
ముందుకు దూకి- రావణాసురుని జటాయునంతట స్తోత్రము జేసిరి 


చాపము త్రు౦చెను-నడిమికి రెండుగ ఆనందించిరి మనసునిండుగా. 


అరణ్య కొండము 


బడలిన పక్షి చేయునదేమని 
తిరిగి అసురుడు నింగి కెగిరెను 


శూరుడవగుచో తాళుము కొంచెము- 
రాముడు త్రుంచును- నీ శిరములను 


అంతట పులుగు- అడ్డము నిలిచి 
సలికెను-' అసురుడ! నిశ్చయమిది విను 


వజ్రతుల్యమగు శరములు గలిగిన 
రాముని సతిని- అపహరించుట 
రాక్షస కులమది సమూలమ్ముగ 
హరించిపోవుట కొరకెనుసుమా! 


మిత్రుల- బంధులు- పుత్రులతోను 
సచివులు- సైన్యము- మనుమలతోను 
విషము- నీటివలె త్రాగుచు౦టివి 
వివేక హీనుడవగుదువు రావణ! 


యమపాశమది గట్టిగ బిగిసెను 
ఎరతో- గేలము మిం(గడి చేపను 
పోలి యున్నది- నీ కృత్య మది 
రాముని సరి మరి ఎవ్వరురా అని 


కోపము నిండి- నిలచిన రాముని 
కోదండముతో అసురు లంతమగు 
చెడిపోవదుర-వదుర-వదు 

గ) a a 
వలదని చెప్పతి- వినరా- రావణ! 


పోరగ లేక ఏరికిపం౦దవై 

హరించి- పరుగున పోవు చుంటివి 
శూరుని విధ మిది కానేకాదు 
చోరుడవని- నిను లోకు లాడెదరు. 


పరమేశ్వరుడైనా పాపఫలమును 
అనుభవించక తప్పదు వినరా!” 


హితము- నీతిని పలకుచు పులుగు 
విపున వ్రాలి గోళ్లతొ విరుచు 
అంకుశమ్ముతో కరిని పొడిచినటు 
పొడవ సాగెను రాక్షస రాజును. 


జటాయు వంతట రావణాసురుని 
శిరో జములను పట్టి వెజికగా 
కోపము పెరిగిన పంక్షికంధరుడు 
వామ హసమున సీతను బట్లు 


యురి (A) 


పక్షి రాజును బలముగ కొట్టగ 
దెబ్బ తప్పుకొని పులుగు శ్రేషుడు 
ఒడుపుగ రావణు వామహస్తములు 
త్రుంచివేయగా తిరిగి పుట్టినవి. 


కరములు త్రుంచగ- రోషము పెరిగి 
జనకజ నచట దింపి- అసురుడు 
భీకరమైన పోరు సలిపెను. 

పక్షిరాజు తను పోరెను శక్తితొ. 


రాక్షసరాజు ఖడ్గముతోను 
పక్షిరాజు పక్షమ్ములు నరికను 
కాళ్లు నరికెను- కూలెను పులుగు 
కొన ఊపిరితో నేలను బడెను. 


84 


గొంతులొ ప్రాణము గుటగుట లాడగ 
నేలనుబడిన పులుగును గాంచి 


విలపించినది సీతాదేవి 
బంధువు మాదిరి దుఃఖంచినది. 


5 2 


కంఠములోన నిలచిన అసువుల 
నేలను బడిన పులుగును గాంచి 
సీతాదేవి కడు దుఃఖించెను 

ఆపద సూచన అగపడ జొచ్చెను. 


'“పక్షులు- మృగములు అపశకునమ్ము 
తోచునట్టుగా సాగుట కంటివ 

రామా! నీవు రాకపోవుటచె 

నా పాపమది అల్పము కాదులె 


రామా! రమ్ము రక్షించుమయా 
లక్ష్మణమూరి, కాపాడుముయా! 
భూమీసుతను కావగరండి 
అని బిగ్గరగా విలపి౦ంచినది. 


జడివానై కన్మిరు కురియగ 
వఎిలపి౦చినది ఆ కుసుములత 
సీత్రాదేవి శిరో జములను 

పట్టి లాగెను దుష్ట రావణుడు. 


““రామా- రామా- రఘురావమా!”' యని 
ఆ[క్రందించెను అవనీ నందిని 

స్టావర- జంగమ జీవ కోటులు 

గాఢ నిశీధిలొ మునిగిపోయెను. 


అరణ్య కొండము 


నల్లని మేఘము పోలినవాడు 
తెల్లని వక్షము మెరయుచుండగా 
పక్టిరాజట ఆశ్రమ తావుల 
నేల కూలగా-వగచెను సీత, 
శ్రీ రఘురాముని॥ 


PRE 
సీత్రాదేవి దుఃఖించుట 


వాయువ్చ అట్టే నిలిచి పోయెను 
సూర్యుడు వెలవెలబోయి నిలచెను 
దేవ కార్యమది చక్కబడినదని 
సృష్టికర్త- తన మదిలో తలచెను. 


సురలు- బుషులు- సర్వజగత్తు 
రావణు చెటు-మోదము కాగా 
సీత వ్యధ మరి - శోకము కాగా 

నిలచి చూచిరి శోక- మోదముల 


రామా రామా - లక్ష్మణా యని 
విలపించెడి ఆ సీతాదేవిని 
గగనయానమున దశకంధరుడు 
హరించి పరుగిడె శిఘముగాను. 


నల్లని మేఘము రావణుడనగా 
మెరుపు తీగవలె తోచెను అతివ 
కాంచన చేలము నెత్తిన బడగా 
కాలడి గిరివలె - తోచె నసురుడు. 


సాధ్విముడిచిన పూలు రాలినవి 
అసుర వినాశము సూచన అన్నటు- 
పచ్చని చిర సూర్యకాంతిలో 

కాలడి మేఘము అన్నటు తోచెను. 


అరణ్య కొ౦డము 


రావణు తొడపై సీతాదేవి 

రాముని కెడమై సీతాదేవి 

చక్కని నాసీక గలిగిన సీత 

కొడ లేనిదగు కమల మాయెను. 


వికసిత వదనము సీత వదనము 
పత్రి వ్రత యగు జానకి మోము 
అంబుదమ్మును చీల్చుకు కనబడు 
చ౦ద్రబింబమై తోచెను. అపుడు. 


తెల్లని దంతములున్న మోమది 
సంపెగ పూవుగ తోచు నాసికతొ 
బ౦గరు సొమ్ములు ఎలుగు చుండగా 


పగటి వెలుగులో చంద్రబింబ మయె. 


బ౦గరు కాంతితొ సీతాదేవి 

నల్లని మేఘము ప్రక్కనుండగా 
కాంతి తరిగినది- ఇం(ద్రనీలములు 
అమరిన బంగరు వడ్డాణము వలె 


నల్లని అసురుడు దంతిగ తోచగ 
మెరపు తీగ యగు రాముని సుందరి 
కరికి- కట్టిన- బంగరు గొలుసుగ 
తోచెను అంబర విధిని అపుడు. 


అతివ సొమ్ములవి ఘల్లుఘల్లు మన 
మెరపులు నిండిన మేఘము తీరుగ 
తోచెను అపుడు- రాక్షస రాజు- 
భయము నిండి ఆ మేఘము సాగెను. 


8 


రాలిన పూలు నేలను బడుచు 
గాలి తాకిడికి సుడులు తిరుగుచు 
మేరు గిరికి అవి చుట్టిన ట్టుగ 
రాక్షసరాజు చుట్టు తిరిగినవి. 


రత్న శో భతో ప్రకాశించెడి 

కాలి అందియ జారి పడినది 
మధుర ధ్వనితో మెరపు తీగ వలె 
భూమికి చేరను బంగరు అందియ. 


పెద్ద ఉల్క నొకదానిని చేకొని 
వోవుచున్నటు తోచెను అసురుడు. 
సత సొమ్ములవి రాలి పడినవి 
తారలు రాలుట తలపించె నట. 


జానకి మెడలో ముత్యపు సరము 

దిఎజ గంగవలె అమరియున్నది- 
పక్షులు నిండిన తరు శాఖలవి 
కదలుచు - భయపడవలదని చెప్పెను. 


చెదరిన కమలములున్న జలముల 
బెదరిన మీనము లన్ని- భీతితో 
శ్వాస నిలచి-తమ దేవి కోసమై 
తపించు నట్టుగ తోచె నప్పుడు. 


పులులు- సింహములు- పులుగులన్నియు 
కోపము నిండిన చూపుల తోను 

సీత్ర నీడ గని-నేలను - ఆ దిశ 
పరుగులత్తినవి సీత సేవలో - 


86 


నీటి వంక లని కంటి ధారల 
గిరులు ఎడ్చునటు కానవచ్చెను 
ఎత్తుగ నున్న గిరి శిఖరము అవి 
ఎత్తిన చేతుల వందన మిడెను. 


ధ్వనితో వీచెడి గుహలో - గాలులు 
రోదన ధ్వనిగా విన వచ్చినవి 

గిరులు ఎడ్భునటు కానవచ్చినవి 
కాంతులు తరిగిను సూర్యబింబము. 


ఎక్కడ ధర్మము? సత్యమెక్కడిది? 
దయ ఎచటున్నది- నిష్కపటమెట? 
చీ-చీ తగదిది-మోసగాడ వని 


అరణ్య కొండము 


పెద్ద మృగములు నేలను పరుగిడ 
పల్ల జంతువులు నింగిని చూచుచు 
కంటి ధారతో రెప్పలు వేయక 
అమ్మ సితకై ఎడ్చి -మూర్చిలె- 


నేలను చూచుచు రక్షణ కొరకై 
రామా- లక్ష్మణ అని రోదించెడి 
సీతను గాంచి వన దేవతలు 
భయముతో పెద్దగ రోదించి రట. 


తెగిన సరములు- కరిగిన తిలకము 
చెదరిన కురులు- భయముతొ ముఖము 
స్వయముగ మిత్తిని గొనిపో చున్న 


నిందించగ మరి ముందుకు రారే! అసురుని అంకము నుండిన సాధ్వి- 

అయ్యో! వాపము- అని ఒక్కడును కన్నులు రండు జ్వాలలు కాగా 

ఎదిరించర ఈ దుర్మార్గమును? పరుల హింసయే పరమావధి యగు 

అనుచు భూతములు రోదించినవి అసురునితోను అతి కోపముతో 

నిరోధించనే లేరా అనిరి. పలికెను గుండెలు త్రెంచెడి పలుకులు. 

శ్రీ రఘురాముని॥ 

RRR 

5 3 పీశ్రాదేవి రావణుని దూషించుట 

"రాక్షస వంశము కాల్సెడి వాడా! నిండుగ నిలచి పోరగలేక 

దొంగిలించుటకు సగ్గు పడవ లె- ఎరకి ప౦దవై దొ౦గిలి౦ంచితివి 

మాయ మృగముతో నా మనోహరుని పరుని భార్యను అపహరించిన 


దూరము చేసి - వంచించితివి. 


నాదు మామకు సఖుడు జటాయువు 


ముసలి పులుగుతో యుద్దము చేసి 
చంపితి వీవు-శూరుడ వగుదువ? 
ఆజిలొ నిలచిన ఘనమగు పనియది. 


భీరువువీవు-శూరుడ గావు. 


పెద్ద మాటలు-వీరుడ ననుచు 
చెప్పితివివు-వదరు బోతువు 
కలకాలమునకు కళంక మిదియగు 
వ౦శ నాశము కోరుకొంటివి. 


అరణ్య కాండము 


చావు పరుగుతో పోవుచు౦టివి 

నిలచి రాముని గిలచి బ్రతుకుము 
ఘోర కృత్యము చేసిన దానికి 
ఫలితము నొసగును శ్రీరఘురాముడు. 


రాముని కన్నుల కనబడి నంతనె 
నీతో కలసి నీ బలగములు 
ముహూర్త కాలములో సమసెదరు 
కార్చిచ్చువలె కాల్చు మిమ్ములను. 


హితము నుడివెదను వినుమో అసుర! 
రాముని చెంతకు చేర్చుము నన్ను 
లేదా రాముని తీవ్ర శరముల 

నీవా నక్కల- గ్రద్దల పాలే 


87 


వైతరణీ నది నీదు లాడెదవు 
కత్తుల ఆకులు కలిగిన వనముల 
నిశ్చయముగ నువు సంచరింతువు 
సందియ మేల యమలోక మది. 


విషము త్రావిన అసువులు౦డునా? 
నేటితో నీ కథ ముగిసి పోయెను 
నీవు ఎచ్చట దాగియున్నను 
కూల్చును తప్పక రామచంద్రుడు. 


తమ్ముని సాయము లేకనె ఒంటిగ 
పదునాల్లు వేల అసురుల త్రుంచెను 
ఆలిని హరించు దుష్టుని- నిన్ను 
ముక్క-ముక్కలుగ కోసి వేయడా!” 


మరణ సమయమున మంచి పట్టదు- తిట్టుచు- ఎడ్చుచు- మూర్చిలిపోవుచు 
మరణోద్యుక్తుడు పథ్యము చేయడు తిరిగి మేలుకొని మరల ఎడ్చుచు 
మరణించెదవృ రాముని చేబడి మంగళకారిణి దుఃఖము నుండగ 
బంగరు తరువులు చూచుట తథ్యము. అసురుడు నింగిని గొనివోసాగిను. 
శ్రీ రఘురాముని॥ 

Re 
5 4 సీతాదేవి నగలను జార విడుచుట 
అసురుడు గొనిపోచుండు సమయమున తొందరగా మరి పోవుచుండగా 
రనరాకు౦డెను ఒక్కడైనను నగలు విసరుట యెరుగడు అసురుడు 
అంతట- జానకి- ఒక గిరి పైన రామా-రామా అను అరపులను 
ఐదు మంది కపులుండుట గాంచెను. వినిరి కపులట గిరిపై నుండియె. 
వారి వలన విషయమ్ము రామునికి కాలనాగును అంకము నుంచుకు- 
తెలియగలదని- అశతొ - సీత మృత్యు దేవతను గొనిపో చున్నటు- 
నగలను కట్టి మూట విసరెను వింటి నుండి మరి వెడలిన శరమె 


వారి చెంత పడునన్న ఆశతో. 


నదులు-వనములు- గిరులను దాటుచు 


88 


బాఠనమ్ములు- వెద్దమొ సళ్ళు 
తిమింగిలమ్ములు- గల- సాగరము 
చెరెను అసురుడు- |బతికితి ననుకొనె 
చచ్చెను ఎడని- సిద్దులు తలచిరి. 


పరుగున లంకలొ అడుగు బెట్టెను 
హమను-మయుడు బిలమున దాచెను- 
అటులే సీతను అంతపురమున 
చేర్చి-సీతకు కావలి నుంచెను. 


(Co 


పురుషుల గాని- స్త్రీలను గాని 
సీతను చూడగ ఆనతి నిడక 

ఆమె అడిగిన వస్తువులన్నీ 

బ౦గరు- రత్నపు- వస్త్రము లీయుడు 


దేహమువైన ఆశ కలుగుచో 
కాంతకు- ఎదురు చెప్పక మీరు 
పరుషోక్తులను పలుకుట మరచి 
సేవలు చేయుడు '- అని అనతి నిడి 


బ్రహ్మవరము నాకున్నది గావున 
నన్నెదిరించుట 3వ్వడి వశమని 
మదిలో తలచెను రావణాసురుడు- 
అసురులు ఎనిమిది మందిని బిలచి 


అరణ్య కొండవ 


“ముకు నచ్చిన ఆయుధములతో 
దండకననిలో తిరుగుడు మీరు 
ఖరుడుండిన ఆ జనస్థానమున 
నిర్వయముగ మీరుండుడు యిపుడు. 


నౌచే నియబుతులన ఖరుని - మరి 
అసురు లందరిని రాముడు చంపెను- 
పగ తీర్చుకొన వేచియుంటిని 

పగతుర పోకడ తెలుపుచుండుడు 


అమిత కోపమున పగ తీర్చుకొన 
విలుపడకను ఉన్నది ఇపుడే 
రాముని- రణమున రూల్చిన గాని 
మైమరచి మరి నిద్రపోనిక. 


రాత్రిం- బవళులు జాగరూకులై 
వారి యత్నములు తెలుపుడు నాకు 
క్షత్రియ ఎరుల చంపుడు మీరు 
శత్రు భయమ ది తీరగవలెను, 


మీ శేర్యమ్ము- బల- విక్రమము 
తెలిసి-నేను మరి పంపు చుంటిని 
నాకు నమ్మకము మీపై గలదు ' 
అనగా వారు సాగిరి భర్తి గ. 


ఆ విధముగ- తను- సీతను హరించి 
రామచంద్రునితొ విరోధమును గొని 
ఆనందించెను- అవివే కుడయి 

పది తలలున్నను- పరమ మూర్భుడు. 


శ్రీ రఘురాముని॥ 


అరణ్య కాండము 


55 


జనస్థానముకు యోధుల నంపి 
సంతసించెను రావణ రాజు- 

మరుని బాణములు మనసు కలంచగ 
సీతను చూడగ వెడలెను అసురుడు. 


రక్కసి స్త్రీల మధ్యలొ - సీ్‌త్ర 

కంటి ధారలు కురియు చుండగా 
పెనుగాలికి ఊగెడి నావ తీరుగా 
వ్యాకుల మతియై యున్నది అచట 


తోడి జింకలు వదలిపోవగా 

రేచుల చిక్కిన- ఆడు జింక వలె 
బుసలను విడచు త్రాచుపాము వలె 
సీత్ర- అసురుని పురమున నుండగ 


బలవంతముగా- లంకా విభవము 
చూపగ- అసురుడు అతివను గొని- అట 
స్పటికము- బంగరు-వైడూర్యములు 
వజ్రమ్ములతో నిండిన యట్టి 


మనోహరమ్మగు స్థంభము లుండి 
విశాలమైన హర్యము లున్న 
సోవానములు- దాటి అసురుడు 
లంకా విభవము చాటె గర్వమున 


'' అన్నులమిన్న- కన్నుల నిండుగ 
బ౦గరు- దంతపు- పనితనములతో 
కాంతులీనెడి గృహముల- గనుము 
ఆనందము నిడు వనములు- గనుము 


రావణుని వాచాలత్వము 


ముప్పది రెండు కోట్ల సంఖ్యలో 
అసురులు-నాకు సేవలు చేతురు 
ఒక్కొక సేవకు-వేయిమందిగా 
బాలురు-వృద్ధులు- వేల సేవకులు 


శ్రష్ణములైన రాజ్య సంపదలు 
వేల కొలదిగ రాణి వాసము 

నీ స్వాధీనము చేతును తరుణీ! 
వగచుట ఎల- భర్తగ తలచుము. 


శోకము నాపుము సుందర నయనా! 
రాముడు- ఇటకు రాలేడు సుమా! 
మరుడు బాణముల మది కలంచిను 
మగువా! కాదన తగునా నీకు? 


నూరామడలు దాటుట శక్యమ? 
సురనాయకుడే దాటగ లేడు- 
పోరున-నాతో సురలేచాలరు = 
యక్షులు- అసురులు- నిలువగ లేరు. 


రాజ్యహనుడు- అల్పతే జుడు 

రాముడు తగడు- రమణీ నీకు 
యౌవ్వన మన్నది నిలువదు- నమ్ముము 
శంకను వదలి-చేరుము నన్ను 


మనసుతొనైనా రాలేడిచటకు 
ముదితా! రాముని-మరచుట మేలు 
వీచెడి గాలిని కట్ట సాధ్యమా? 
అగ్ని శిఖలను పట్ట శక్యమా? 


90 అరణ్య కొండ 


నన్ను గెలిచి-నిను గొనిపోవు టది కమలము బోలు ని ముఖ కమలము 
ముల్లో కముల కసాధ్యము కాంతా! దుఃఖము వలన కమిలిపోయినది 
చరాచరములు భూత కోటులు హృదిలో కలతను వదలుము ఇంక 
సురలందరు నీ సేవలు చేతురు. మది సదనమున- పదిలపరచు నను.” 
శంక ఎలనిక- ఎలుము లంక- అధిక ప్రసంగము చేయు అసురునికి 
ఈ కింకరుని సేవల నందుము- ముఖమును కనబడనీయక సీత 
వనవాసముతో పాపము తీరెను- బీర చెరగుతో కప్పుకొన్నది 

పుణ్య వశమున సుఖముల తేలుము. కనుల బాష్పములు ధారగ కురిసెను. 


చందన మలదుకు నుందము సుందరి ''పాతివ్రత్యము నిలుపుకొనుటక 
విరిసరములు మరి ముడుచుకొందునవు గగ్గుపడితివి- చాలును ఇ౦క- 


బంగరు సొమ్ములు ధరించ లెమ్ము ధర్మహోని ఇట లెనేలేదు- 
పుష్పరమన్న విమానము ను౦దము. ధర్మ సమ్మతియె నిన్ను తెచ్చుట 
ధనపతి నెదిరి గెలిచి తెచ్చితి నీ కాలిధూళి-నా శిరమున దాల్సెద 
పుష్పకమనెడి దివ్య విమానము కాంతా- దాసుడ- ఎలుము నన్ను 
మనో జ్ఞమైనది సుఖముల నిడునది విరశరముల బడి- దిగబడి పోతిని 


సుందరి వినుమా! సుఖముగ నుందుము. లంకారీశుడ-నీ అధీనుడి' 


అనుచు పలికి ఆ దానవరాజు 
మదిలో తలచెను, ముదిత దక్కనని- 
కాలవాశమున దగిలినవాడు 

తననే తాను మోసగించు కొనె. 


శ్రీ రఘురాముని॥ 
DDG 
56 అశోక వనిలో సీతాదేవి నుంచుట 


రావణు పలుకులు ములుకులు కాగా “సత్యసంధుడు దశరథ నృపతి 
దుఃఖము నిండెను ధరణీనందిని ధర్మ సేతువై నిలిచినవాడు 

గడ్డిపోచ నొకటడ్డము వేసి ఆయన జ్యేష్ట కుమారుడు రాముడు 
పలికను అపుడు నిర్భయమ్ముగా. ధర్మాత్కుడుగా త్రిభువన పూజ్యుడు. 


అరణ్య రొండము 


అజానుబాహుడు- విశాల నేత్రుడు 
ప్రాణ విభుడు-నా దైవము రాముడు 
నిన్ను చంపగల వీర పుంగవుడు 
లక్ష్మణమూర్తితొ కలసిన-కసరి. 


ఇక్ష్వాకు వంశమున పుట్టినవాడు 
క్షాత్ర ధర్మమున నిలచినవాడు 
రాముని ముందే నన్ను హరించిన 
నిను బలిగొనడా? ఖరుని మాదిరి. 


బడ్డును మింగెడి గంగ తీరుగా 
గరుడుని ముందు నాగుల రితిగ 
రాముని శరముల కెర యయ్యెదవు 
బొంకకు- బలమున అజేయుడ నని 


వరములవల్ల మరణము లేదని 
విర్రవిగకు- రాముడుండెను 
యాగపశువువై దక్కవు నీవు. 
నిక్కము రాముని కంటబడినచో 


కోపము నిండిన నా పతి చూపులు 
కాల్చును నిన్ను-శరము లెందుకు 
నింగిని శశిని నేలకు రాల్బగ 
సంద్రము నీటిని ఎండగట్టగ 


సమర్భ్శడాతడు- జనకుని యల్లుడు 
జగతికి పూజ్యుడు అపజయ మెరుగడు 
నా ప్రాణేశుడు - ఆలి రక్షణము 
చేయలేడని తలచకు రాక్షస! 


91 


ఆయువు తీరిన వాడవైతివి- 

లక్ష్మి తొలగెను- ఇంద్రియ లోలుడ! 
నీ వల్లనె- ఈ లంకాపురము 

పతి లెనిదయి పరితపించును. 


భర్తనుండి నను ఎడము చేసితివి- 
పాపకృత్య మది- సుఖపడ నీయదు 
నా పతి-మహిత ద్యుతిమంతుడు-విను 
దివబలము గల దివ్య పురుషుడు. 


ధర్మశీలి- సద్భావుడు- రాముడు 


నిర్భయుడాతడు- భీకర వనిలో 
తిరిగెడి వాడు- నిన్ను మిగల్పడు 
బల- గర్వములు హరించి వేయును. 


మంత్ర పూతమగు క్రతు మధ్యమున 
వేదిని తాకగ- నీచున కగునే? 
పతివ్రతను- శ్రీరామపత్నిని 

చూడగ శక్యమ? అసురుడ నీకు? 


తామరలున్న కొలను యందున 
రాజహంసతో నుండెడి- హంస 
గడ్డిలొ తిరుగు- నిటి కాకిని 
చూచున? నీ వెట- రాముడెక్కడ 


జడమీ తనువృ- బంధించుకొను 
తినెదనందువా- తినుము కాదన- 
మనసు వశమున నున్న దానను 

నీవు మాత్రము మనుట అసాధ్యము.” 


92 


కోపము నిండి కఠినము గాను 
సీత్ర పలికి మరి మిన్నకుండెను 
భీతి గొలుపునటు సీతను గాంచి 
పలికె నసురుడు ప్రభంజనముగా 


“సీతా! వినుము- గడువు నుడివెద 

పది రెండు నెలలలొ మనసు మార్చుకో- 
మూర్చత నిండిన- గడువు తీరగనె 
ప్రాతఃకాలపు భోజన మగుదువు.”' 


కోపము నిండిన అసురుడు పలికెను- 
దానవకాంతల నుంచె కావలిగ 
“సాగరు దించుడు మానవ కాంతకు- ' 
బలముగ-నేలను తన్నుచు పలికెను : 


“కొత్త చిగురులు నిండిన వనమున 
పూజ్యము అయిన అశోక వనమున 
దాచి- తెలివిగా- రహస్యమ్ముగా 
జాగరూకుల కావలి కాయుడు., 


అరణ్య రొండము 


భీకర రూపులు మీరందరును 

భయముగ గాని-నయమునగాని 
అడవి ఎనుగును లొంగదీసి నటు 
నాకు లొంగునటు చేయుడు మీరు.” 


ఆనతినిడి- చన లంకా ధిపతి- 
అంతట అసురకాంతలు సీతను 
అశో క వనిలో- ప్రకృతి ఒడిలో- 

ఆ శోక లతను- భూమిజ నుంచిరి. 


తరగని వ్యధతో కలవరపడుచు 
ఆడ పులులలో హరిణిగ సీత 
రాక్షస స్త్రీల మధ్యలొ సీత 
అసురకాంతల వశమున ను౦డెను. 


సహింపరాని మనోవెదనతొ- 
కృశించినట్ట రాముని పత్ని- 
గట్ట పగ్గముల కట్టగ బడిన 
ఆడ జింకవలె- దుఃఖము నుండెను. 


భయము గొలుపు ఆ రక్కసి వనితల 
నడుమనున్న- ఆ రాఘవు రాణి 
శ్రీకరుడైన శ్రీ రఘరాముని 
పతిదేవుని- ధ్యానించుచుండెను. 


శ్రీ రఘురాముని॥ 


LIE 


5 / 


రామచంద్రుడు టక్కరి అసురుని 
ఉక్కడగించి బయలుదేరగా 
అపశకునము గా నక్కలు కూసెను 
మదిలో శంక ముదిరి పోయెను. 


రాముడు అపశకునములు గాంచుట 


“నా కంఠధ్వని వినిన జానకి 
పరితపించుచు లక్ష్మణు న౦పును 


ఒంటరి సీతను అదను చూచుకొని. 
మ్రింగుదు రెమో మానవభోజులు. 


అరణ్య కొండము 


బంగరు జింక ఉండున ఇలలో 
ఇంతదూరము మాయతొ తెచ్చి 
చచ్చెను అసురుడు- అరచుచు నిచట 


నూయలమారి అసురుల పని యిది.” 


ఒంటరి సీతకు-సుమిత్ర సుతునకు 
కేవుము- కలుగగ మదిలో తలచెను 


జినస్థానమున విడిసి యుండు టచె 
అసురులతో శతృత్వము కలిగెను. 


అపశకునములు తోచుచున్నవి 
నక్కలు- భీతిగ అరచు చున్నవి 

ఎట్టి విషయము తెలియగ నగునో 
అనుచు రాముడు వ్యధతో నిండెను. 


మృగములు-పులుగులు- కుడినుండెడమకు 


భయముగ నరచుచు పరుగిడి పోగా 
కలతచెందిన మనసుతోడను 
సీతను- తమ్ముని తలచుచు నడచెను. 


93 


ఆశ్రమ సీమకు అంత దవ్వులో 
దీనవదనుడగు తమ్ముని గాంచెను 
దుఃఖము నిండిన సీతాపతి అట 
తమ్ముని- కరమునుబట్టి పలికెను : 


“అయ్యో! సోదర- సీతను వనిలో 
ఒంటరిగా నువు ఎల వదలితివి? 
అసురులామెను మ్రింగి వేసిరో 
హరించి నారో అశుభము తోచును. 


లక్ష్మణ! మనము సీతాదేవిని 

అసువులతో మరి చూతుమొ లదో- 
అపశకునములు తోచునట్టుగా 
మృగములు-పులుగులు- అరచుచున్నవి. 


మాయ రక్కసుని- జిత్తులమారిని 
చంపితి నేను-మృగమది కాదు 
ఎడమకన్నది అదరుచున్నది 
అశుభ సూచనగ తోచుచున్నది. 


నాయన! సోదర- ఆగ్రమమందు 

సీత్ర లేదని తోచుచున్నది 

అసురులు చంపిరో- మనలను వెదకుచు 
వనిలో-వనిత త్రోవ తప్పెనో.. 


శ్రీ రఘురాముని॥ 
HHH 
58 శ్రీరాముని ఆవేదన 
“రాజ్య సుఖములు వదలి-వనమునకు అసువులు నావి ఆమె నిలుపును 


భక్తితొా-సీత బయలుదేరెను 
అడుగుల నడచెను దండకవనిలో 
ఏడి వచ్చితివి - ఏగతి బట్టెన్‌ 


అట్టి సీతను వదలి బ్రతుకు టెటు 
ధరాధి పత్యము- సురాధిపత్యము 
కోరను- కోమలి తోడుగ నున్నచొ 


94 


సీత ప్రాణముతొ నున్నదొ? లేదో? 
పలుకుము తమ్ముడే తొందరగాను 
వనవాసమున పతి నెడబాయని 
సీత లేనిచో నే మనలేను. 


సీతను గానక నే మరణించిన 
నీవృ- పురములో అడుగిడి నంతనె 
కో గ్రిక్ర తీరిన కెకాదేవి 

మదిలో సంతస మందును కాదా! 


కొడుకుతొ రాజ్యము నందిన కైకను 
కొడుకు లెని నా కౌసల్యమ్మ 
కొలుచుట ఎట్టు- సుమిత్రనందన 


కోమలి వివరము తెలుపుము శీఘ్రమె. 


సీతయున్నచో వచ్చెద నచటికి 

ఆశ్రమ మందు అడుగు బెట్టెద 
సతి అటలేనిచొ అంత దూరము 
రానిక- తనువును వీడెద నిచటే- 


ముద్దులొలికడి ముద్దరాలు- తను 
ముద్దుగ సుద్దులు చెప్పకున్నచో 
వద్దు తమ్ముడా- ఆశ్రమ వాసము 
ఇద్దర్‌ నే నా అసువులు విడెద, 


59 


ఆశ్రమ సీమకు వచ్చుచు త్రోవలొ 
శోకము నిండిన రామచంద్రుడు 
సుమిత్ర సుతునితొ పలికెను అపుడు 
సీతను ఒంటరి చేయుట తగదని- 


అరణ్య కాండము 


పలుకుమయానువు- ప్రాణశ్యరి అట 
ప్రాణమ్ములతో నున్నదా మరి- 
హెచ్చరికను నువు తప్పియు౦డగా 
భక్షించిర ఆ దానవు లామెను? 


నీచుడు- గొంతుక మార్చి అరవగా 
నీకును భయము కలిగెన సోదర! 
నా కంఠ ధ్వని- అని నిను పొమ్మన 
వదలి వచ్చుట తగునా తమ్ముడ! 


ఖరుడు చావగా- అసురులు పగ గొని 
అదను కోసమై వేచియుందు రని 
ఆలోచించవ- ఓ సుకుమారా! 

అడుది - ఒంటరి - దొరుకును కాదా? 


నాయన! నిన్ను ఎమని అందును 

దుఃఖ జలధిలో పూర్తిగ మునిగితి 

ఈ గతి నాకు. ప్రాప్రమయ్యెనని 
తలతును-విధి ప్రతికూల మయ్యెనని.” 


సీతను తలచుచు నోరెండగను 
ముఖము సోలినది సీతాపతికి 
ఆశ్రమ త్రోవలొ నడచుచుండగా 
వెక్కివెక్కి తానెడ్బె రాఘవుడు. 
శ్రీ రఘురాముని॥ 


LIRR 
శ్రీరాముని దుఃఖము 


“నిన్ను నమ్మి-నే వచ్చితి కాదా! 
ని రక్షణలో నుంచితి కాదా! 
న్యాయమ నికు? ఇటు వచ్చుటది 
నిన్ను గాంచగా శంక ముదింను. 


అరణ్య కొండము 


దూరము నుండే నిన్ను గంటిని 
ఎడమ నే త్రము, ఎడమ భుజమును 
అదరుచుండెను అశుభ సూచనగ 
గుండియ పగిలను- సోదర లక్ష్మణ! 


అన్న పలుకులకు శోక తప్పుడై 

పలికె లక్ష్మణుడు “అన్నా! వినుము 
నేనా అరపులు విని రాలేదు 

వినక పోతి-నా వదిన పలుకులు. 


పొమ్ము పొమ్మని తొందర చేసెను 
ఆపద నీకని అమ్మ తలచినది 

నీ శక్షిని-నే తెలిపితి వదినకు 

వినక పోయినది- నిలువ నీయదు 


“రామచంద్రునికి ఆపదరాదు 
సురల రక్షణము చేయగ చాలును 
తన రక్షణకై అరచున అటుల- 
తాళుము తల్లీ- నిజము తెలియును. 


మాయ గొంతుతో అరచెను ఎవడో 
అన్న గొంతు అదికాదు నమ్ముము 
శాంతి వహింపుము- ధరణీ తనయా! 
నీచ స్త్రీల వలె ధుఃఖము తగదు 


పుట్టినవారిలొ- పుట్టెడివారిలొ 
రాముని గెలిచే వీరులు లేరు 
సురలొక టైనను చాలరు తల్ల! 
నీచ రాక్షసులు నిలువ రంటిని.' 


95 


నమ్మకపోయెను నా పలుకులను 
నన్ను కోరి-నువు పలుకుచుంటివనె 
నాతి మనసది భ్రమతో నిండెను 
నన్నేమన్నదొ నే నెటు పలుకుట? 


భరతుడు- నివు నిర్ణయించుకొని 
భక్తి నటించుచు అనుసరించితిఐ 
భర్తకాపద కలగగ- నీవు 
బయలుదేరవా తమ్ముడవైలే- 


అని పలికినదయ- ఓ రఘరామా! 
అదను కాచెడి విరోధి వన్నది 

అదరెను పెదవులు- గుండియ పగిలెను 
అన్నా! నిజము పలికితి నమ్ముము.. 


తమ్ముని పలుకుల రాఘవ డనెను 
శోక - మోహము - తాపమ్ములతో 
““పాపరహితుడా! రక్షణ వదలి 
ఇటు వచ్చుటది సరిగాదుసుమా! 


కోపము నిండిన కటు భాషణము 
విని-నీ విటుల బయలు దేరితివి 
నా శౌర్యము నువు తెలిసియు కూడ 
నీ వివేకమును వద లితివయ్యా! 


అతివ పలికనని-నా ఆనతిని 
కాలదన్ని-నువు కదలుట న్యాయము? 
చెంగున- కోపము నిండిన నీవు 
సీతను ఒంటరిచేసి వచ్చితివి. 


96 


అరణ్య కొండము 


ఒక్క బాణమున టక్కరి కూలను 
చక్కగ నేను వచ్చుచుంటిని- 
అక్కడ-వాడు అరచిన అరపు 
నిక్కముకాదని తెలియక పోయెను.” 


॥శ్రీ రఘురాముని॥ 


LIRR 


60 సీతాదెవ్లికె రాముడు దుఃఖించుట 


వేడివడి నడచెను రామచంద్రుడు 
ఎడమకంటి దిగువదిరెను అపుడు 
పదములు కదలక-మేను వణకెను 
అపశకుగములతొ వ్యాకులపడిను 


కనగలనా-నే- లలనామణి నని 
వ్యధతో రాముడు అడుగిడి- అచట 
ఆశమమందు సీత లేనిచే 
ఆ(క్రందించెను ఒక్కమారుగా 


పద్మరవాతమగు కొలను రీతిగా 
వాడిన మోముల పక్షులు గలిగి 
వేదన తెలుపుచు వృక్షములుండి 
బడలిన జింకలు కలిగిన వనము- 


వనదేవతలు వదలిన వనము 
చెదరిన కృష్ణాజినములు- దర్భలు- 


వెదకెను-వెదకెను- ఆశ్రమమంతయు 


రాముడు వెదకెను వేయి కన్నులతొ 


అశ్రమలక్ష్మి- గృహదేవత యగు 
సీతను గానక రామచంద్రుడు 
మనసు కలతపడి- మగువ కోసమె 
తలచి- తలచి- అట రోదించుచును 


తలచెను అసురులు హరించి రేమో- 
దుష్ట మృగములు కాంతను తినెనో- 
ఎటకేగినదో- ఫలముల కేగెనొ 
వినో దమ్ము! దాగియున్నదో- 


కాంతారమ్మున కేగినదేమో- 
స్నానార్థము తానే గినదేమో 
మంచి నటికి ఏటికి పోయెనొ 
సుమములు తేగా సాగినదేమో- 


ఎమి చేయుదును- ఎక్కడ వెదకెద 
ఎవరిని అడుగుదు- ఎట బోయెదను?” 
అనుచు తలచుచు కుమిలిపోవుచు 
కన్నులు పొంగగ రోదన నిండెను. 


శోకము నిండిన ఎల్జని కన్నుల 
ఏచ్చి చూపులతొ అవివేకి వలె 
శిరసును- చేతితొ కొట్టుకొనుచును 
దిక్కెవ్వరని యెడ్చెను అపుడు. 


చెట్టు-చెట్టునకు పరుగులెత్తును 
గుట్ట- గుట్టకు వడిగా గెంతును. 
పుట్ట- పుట్టకు తిరుగును వడిగా 
వాక-వాకకు వెదుక బోవును. 


అరణ్య రొండము 


దఃఖ సంద్రమున మునిగివోవుచు 
“దియురాలా! ఇటు చేయుట తగునా? 
పరిహాసమునకు తగునా ఈ పని? 

అనుచు ఏడ్చుచు- కుమిలి పోయెను. 


“దొండతీగ- నువు బింబాధరిని 
చూచితివా-మరి పలుకవదేమి? 
కడిమి వృక్షమా! నీ పూవులన 
ప్రియము గలిగిన కాంతను గంటివ? 


ముద్ది వృక్షమా! మగువను గంటివ? 
బిల్వ వృక్షమా! భూమిజ ఎచట? 
చిలుకా! నీ వలె పలికెడు చిన్నది 
కనబడలెదా- తెలుపవ నాకు? 


మీతో సమమగు కన్నులు గలిగిన 
కాంతను గంటిర జింకల్లారా? 

కకుభము! నీతో పోలెడి- తొడలు 
గలిగిన కాంతను కనలేదా నువు? 


నడకల- నీతో పోలిక గలిగిన 
పడతిని గంటివ ఓ మత్తేభము? 
స్త్రీలలొ తిలకము వంటి పడతిని 
కంటివ నీవు- తిలక వృక్షమా? 


జా౦బూ వృక్షమ! ని ఫలముల వలె 
మెరిసే మేను గలిగిన మగువను 

ఈ వనసీమలొ కంటివ చెపుమూ? 
కనబడలేదా- చూచి చెప్పవా? 


అశోక వృక్షమ! శోకము తీర్తువు 
కొవున నీకా పేరు గలిగినది 

కాంత వివరము నాకు తెలుపువూ! 
నీ పరుతొ-నను సుఖపడ జేయుము. 


తాళవృక్షమా! ఎల కోపము? 
తెలుపవ-నా సతి ఎచ్చట నున్నదొ 
మామిడి తరువా! క్రొంజిగురులతో 
పోలెడి చేతుల సుందరి ఎది? 


మంకెన తరువా! నీ పూవులతో 
పోలెడి- నాసికగల స్త్రీ ఎది? 
నిమ్మా! ఎంతటి దంభము నీకు? 
ధరణీ నందిని ఎచటో తెలుపవ. 


పాటలమా! నీ పూవులబోలు 
ఎజ్జని పెదవుల ఆతివను గంటివ? 
క్రొత్త ఉసిరికా! కనబడలేదా 
క్రొత్త వయసులో సొగసుకత్తె ఇట? 


సరళము! నీకిట కనబడలేదా 
సరళహాదయ నా కుసుమ కోమలి? 
మల్లెతీగ! నువు కనలేదా మరి 
లతవలె దేహము గలిగిన కాంతను? 


కరిణీ! నీదగు తొండము బోలు 
తొడలు గలిగిన- లలనను గంటివ? 
హరిఖీ! నీతో పోలెడి కన్నులు 
కలిగిన చిన్నది కనబడలేదా? 


98 


తుమ్మెద! నివలె నల్లని రంగుతొ 

మెరయు శిరోజను సీతను గంటివ? 
సింగమ! నిదగు- నడుమును బోలు 
నడుము గలిగిన అబలను గంటివ? 


గజగమనను మరి గంటిర మీరు? 
శార్దూలము! నువు చెప్పవ- జాడీ 
కోకిల! నీవు తెలిసియు౦దువు 

నీ కంఠముగల కోమలి ఏది? 


హంసా! నీవలె నడయాడెడిది 
మందగమనను- కనలేదా నువు? 
దయతో మీరు-నా సతి వివరము 


తెలుపుడు ' అనుచు దుఃఖము నిండెను. 


''నిలు-నిలు నీవు- పరుగిడవలదు 
నిర్ణయ మానుము ఓవిరి శరమా! 
అలుక ఎలనే- అన్నుల మిన్న 
పరిహసించుచు పరుగిడు చుంటివ? 


నే చూచితిలే- దొంగా నిన్ను- 

నీ చీరదిగో- కనబడుచున్నది- 
నల్లని ని జడ తారాడెనదే 

నాపై కోపమ? నను రక్షించుము.” 


అడిగిన వాటినె తిరిగి అడుగుచు 
తిరిగిన చోటనె తిరిగి తిరుగుచు 

మూర్చిలి- లచముచు- సోలిపోవుచు 
దుఃఖము నిండి అతివను గానక. 


అరణ్య కాండము 


మదిలో తలచెను రామచంద్రుడు 
“ముదిత మ్రింగబడి అసురుల చిక్కి 
మరిగాకున్న కనబడదా ఇట 
మాయమగుట ఎటు-ఇంతటి లోన 


సంతోషముతో- అసురులు చంపి 
అవయవమ్ములు అందరు కలిసి 
పంచుకొనుచు-మరి భుజించినారో 
ఎంతటి ఘోరము జరిగిపోయిన ది! 


అందమైనది కమలము పోలెడి 

సీత వదనము వాడి పోయెనో- 

లలిత కుసుమలత సీత అరవగా 
కోపము నిండిన అసురులు త్రుంచిరొ 


కోమలమైన హస్తమ్ములను 

విరిచి- చెరుకువలె నములుచుండిరో 
ఒంటరి స్త్రీని మృగములు- వనమున 
భక్షిందినటు- అసురులు మైంగిరొ 


సోదర లక్ష్మణ! మతి చెదరినది 
కావున నేను చూడగలేను 

నీకైనా మరి కనవచ్చినదా? 

సితా! నిన్సు-నే మరి కాంతున?”' 


ఈ విధముగను రామచంద్రుడు 
వనముల తిరుగుచు- వె ర్రివానివలె 
సతా- సీతా అని విలపించుచు 
భూమిజ కొరక భూమిని తిరిగెను. 
/ శ్రీ రఘురాముని॥ 


CR 


అరణ్య కొండము 


06 


6 1 మనసు వశము తప్పి రాముడు దుఃఖించుట 


ఆశమమందు- చెదరిన యట్టి 
వస్తువులను గని- భేదము నొందెను 
వేతులనెత్తి- ముఖము కప్పుకొని 
రోదించెను తన సహధర్మిణికె. 


“సోదర లక్ష్మణ! తిరిగి- సీతను 


కాంతున- చెప్తుము- మృగములు తిననా 


కమల నేత్ర- ఓ సీతాసుందరి 
కన్నులార నిను గాంతున తిరిగి? 


తరువుల మాటున దాగితివా నువు? 
దాగుడు మూతల కిదియే సమయమ? 
నీవు పెంచిన ఈ జంతువులు 
విలపించుటది వినబడలేదా? 


నిను గనలెక- తనువును వదలి 
స్వర్గమే గినచొ- నా జనకు డట 
వనవాసమును- పూర్తి చేయక 
విడచివచ్చుట- అధర్మమనడా? 


చెడునడవడిగల పురుషుని కిర్తి 
తొలగిపోయినటు- చక్కర బొమ్మా! 
దూరమైతివి నే నెటు పోదును? 

ఏ విధి తనువును నిలిపెద నేను? 


ప౦కమున౦దు పడిన కరివల 
అలికోసమై విలపించెడి- ఆ 
రామచ౦ద్రుని- అనునయము గను 
ఊరడించెను సుమిత్ర సుతుడు: . 


“అన్నా! ఎల వంతనొందుట? 
వదినను-వనిలో వెదకెదమ య్యా! 
వేంకల-వాగుల- గుహల- లోయల 
కానల- కోనల-వెదకిన దొరకద? 


నీకు తెలియని విషయము కాదిది 
వన విహారము-వదినకు మక్కువ 
ఎక్కడనో ఇట ఉండును వినుము 
స్నానార్థముయి వెడలినదేమో? 


కమలమ్ములకి సరస్సు ఈగనొ! 
పరిహాసమునకు .దాగినదేమో! 

శోకము నిండి కృశించి పోకుము 
వెదకెద మయ్యా- ధైర్యము పూనుము. 


తమ్ముని పలుకుల ధైర్యము వచ్చెను 
వనిలో- తిరిగి వెదకసాగిరి 
కొండలు- కోనలు- దండక వనిలో 
వెదకి- గానక- రాముడు పలికను : 


“సోదర! వెదకితి మీ ప్రదేశము 
దండక వనిలో కనబడలేదు 

ఏమి చేయుదము- ఆ సుకుమారి 
మనకు దొరకెడి మార్గము ఎది?” 


లక్ష్మణమూర్తి పలి8ను అన్నతొ : 
“అన్నా! మున్ను వామనమూర్తి 

బలిని అణచి- తను భూమినంది నటు 
భూమీసుతను పొందగల వయా!” 


100 


లక్ష్మణ! వెదకితి మీ ప్రదేశము 
రమ కనరాదు ఎక్కడ వెదకెద? 
అని మూర్చిల్తెను- నేలను బడెను 
సీత్రా! సీతా! అని దుఃఖించెను. 


6 2 


కన్నులముందర కనరాకున్నను 
ఉన్నది అనిన భావన నిండి 
పలుకుచుండెను రామచ౦ద్రుడు 
కనబడినటుల ఏలచుచు౦డిను 


“కొత పూవుల కొమ్మల వెనుక 
అశోక తరువు శాఖమాటున 
దాగియుంటిఐ గాంచితినిన్ను 
దొరికిపోతివి దరికి చేరుము. 


అరటి బోదెల చాటున- నీవు 
అందము లొలుకగ నిలిచితివా మరి! 
అదిగో- నిన్ను కనలేనా మరి 
అన్నులమిన్న- కన్నుల నివే 


విశాలమైన నయనము లున్న 

నా సీతా! ఈ కొండ గోగులలొ- 
పూలను వెదకెడి ఓ సుకుమారీ 
పరిహాసించుట ధర్మము కాదు. 


నవ్వులాట- నీ కొక-యాటయని 
తెలియును కానీ, అలసి పోతిని 
సమయము కాదిది సుందరనయనా! 
ఆపదలో - పరిహాసము తగదు 


అరణ్య కొండ; 


తమ్ముడు- తనను ఊరడించగా 
వినకపోయెను - శోకము పెరిగెను 
మన్మథు బాణము మది కలంచగా 
ధర్మమూర్తి విలపిం౦చిను సతికి, 

శ్రీ రఘురామ 


RIG 
మనసు చెదరి రాముడు దుఃఫీంచుట 


కనరాదయ్యా! అసురులు మ్రింగిరొ 
పరులెవ్వరొ మరి అపహరించిరో- 
జాలిగ నేడ్చెడి మృగము లన్నియు 
సీతను- తినిరని చెప్పుచున్నవి. 


కక కోరిక తీరెను కాదా- 

జానకి లేక - పురము జేరు టెటు? 
సత్తువలేని శౌర్యహీను డని 
పరిహసించరా పురిలో జనులు 


దయాదూరుడని అనరా నన్ను- 
శూన్యముగాదా మనుగడ ఇంక 
భార్యలని మగవాని బ్రతుకది 

అర్థరబాత మానంద మీయదు. 


అరణ్యవాసము అయినదని విని 
జనకుడు వచ్చి కుశల మడుగగ 
సీతలేదని తెలిసినవాడే 


మూర్చిలిపోడా సుమిత్ర తనయా! 


అమ్మ వచ్చి-నను- కోడలు ఎదన 
ఎమి పలికెదను నోరెటు వచ్చును 
ముసిముసి నవ్వులు కక నవ్వదా! 
తమ్ముల కేది సమాధానము! 


అరణ్య కొ౦ండము 


అసమర్థుడయి రాముడు- అడవిలొ 
సతిని గానక వచ్చి ననుచును 

సలికెడి జనుల నిందల నెటుల 
భరించనగును తెలుపుము తమ్ముడ! 


భరతుని పురము రాకయె నేను 

నాకము కేగెద అసువులు వీడి- 

అచ్చట కూడ సీత్ర లేనిచో 

నాకము శూన్యము- రు ద్రభూమియగు. 


కావున లక్ష్మణ! అయోధ్య కగుము 
చల్లగ రాజ్యము నేలు మనుచును 
భరతునితో నా మాటగ చెప్పుము 

తల్లు లందరికి వందన మనుము. 


నా సేవలొ యిక తిరుగుట ఎల! 
సీత లేక-నా తనువు నిలువదు 

అని శోకించు అన్నను గాంచి 
కలవరపడెను సుమిత్ర తనయుడు. 


॥్రి రఘురాముని॥ 


RRR 
63 లక్ష్మణుడు శ్రీరాముని ఊరడించుట 


స్నేహము -మోహము-శో కము నిండి 
భార్యను తలచుచు పరితబంచెడి 
రాముడు పలికెను తమ్ముని తోను 
మహాపాపిని నేనని నుడివెను. 


“శోకముపెన శోకము కలిగెను 
పూర్వజన్మలో విస్తార మగు 
అఘములు చేసిన వాడను కావున 
వెనుదుఃఖ మిటు సంప్రాప్తించెను 


అసమానమగు రాజ్యము పోవుట 
ఆప్పులు- వాతులకు దూరమగుటది- 
తండ్రి గతించుట- తల్లికి దూరము 
తనువు దవాంచెడి ఇడుములన్నిటిని 


వనవాసమున- సీత సపర్యలొ 
మరచితినయ్యా సుమిత్ర నందన! 
సతి ఎడబాటుతొ అన్నీ ఒకటె 
కాల్చుచున్నవవి- బాధల సమిధలు 


బలాత్కారముగ అసురుడు గొనిపో- 
లొంగకపోయిన కారణమ్ముగ 
ఖండించి మరి ఆనందింతురు 


“ పగతీర్చుకొన హతమార్తు రయా! 


రాహువు కందిన చంద్రుని మాదిరి 
చం౦ంద్రవదన- కళ దప్పయుండును- 
ముత్తెపు హారము లమరిన మెడను 
చిదిమి-నెత్తురు త్రాగిరొ అసురులు 


గోదావరి నది సీతకు ప్రియము 
కొని- ఒంటిగ పోదు సోదరా! 

ఈ శిలపెన నాతో కూర్చొని 

హాస్య ప్రసంగము చేయుచుండెడిది. 


పద్మముఖి యగు సీతా సుందరి - 
పద్మమ్ములక గొతమి నదికి 
వచ్చినదేమో- కాని- తమ్ముడ, 
ఒ౦టరిగా నట అడు గిడదయ్యా! 


102 


కనబడుదైవము కరుణామూర్త! 
ఓ రవి బింబమ-నమస్సులయ్యా! 
సత్యా సత్యము నెరుగుదు నీవు 
ఎక్కడ సీత? ఎవరు హరించిరి? 


వాయుదివుడా! సర్వము నీవే 
సతజాడ మరి తెలియబరచవా! 
దుష్టు డామెను హరించినాడా? 
అసువులు బాసెన? త్రోవదప్పెనా'! 


అరణ్య కాండము 


రాముడు అటుల దుఃఖించగను 
సమయము నెరిగిన సుమిత్ర సుతుడు 
ఊరడించెను మృదువచనముల 
యోగ్యముగా నట పలికెను తమ్ముడు 


“శోకము వదలుము అన్నా రామా! 
ధైర్యము తెచ్చుకు నిలబడవయ్యా! 
మహాత్ములెన్నడు కష్టములందు 

శో కించరు విను-వెదకిద మిపుడే.”' 


లక్ష్మణమూర్తి ఎన్నో విధముల 
ఊరడించగా రామచంద్రుడు 

మది కలవరమున సీతను తలచుచు 
పలికెను అపుడు తమ్మునితోను. 


శ్రి రఘురాముని॥ 


CIE 


6 4 మృగములు సీత అపహరింపబడిన దిశను సూచించుట 


“గౌతమినదికి పొమ్ము లక్ష్మణా! 
ఫల సుమములకై పోయిన దేమో? ” 
అనగా తమ్ముడు “వదినా! వదినా!” 
పెద్దగ అరచెను గౌతమి ఒడ్డున. 


జాడ తెలియక తిరిగి వచ్చెను 
అన్నకు చెప్పిను- ఏలచితి నన్నా 
ఎంత పిలిచినా అలికిడి లేదు 
అనగా, రాముడు నదినిచూచిఆట 


"అమ్మా తల్లీ ఓ గోదావరి! 
చిగురుల వంటి పదములు గలిగిన 
సత వచ్చెనా? తెలుపుము దయతో 
దొంగలామెను అపహరించిరా? ” 


జాలిగ అడిగిన భూతకోటు లది 
బదులిడకు౦డిను అసురుని భయమున- 
ఆశలేక- ఇక - అమ్మకు మరియు 
జనకుని కేమి చెప్పెద ననుచు 


“ఆహా-సీత ఇపుడు లభించగ 
గోదావరినది ఒడ్డునందున 

ప్రస్రవణాద్రి గిరియందున-నే 
అతివతొ తిరిగి ఆనందింతును”' 


అంతట- మృగములు జాలిగ నేడ్చుచు 
రాముని గాంచి పలుకు నట్టుగా 
మరిమరి చూడగ- రామచంద్రుడు 
అడిగెను వాటిని సీత జాడకి 


అరణ్య రొం౦ండము 


అంతట అవ్వి చెంగున లెచి 
దక్షిఐదిశగా- శిరసు లెత్తుకొని 
రామ- లక్ష్మణుల నిద్దరగాంచి 
సరుగిడ సాగను- మూ గభాషతో- 


తమ్ముడు పలికెను : అన్నా రామా! 
మృగములు చూపిన దిశలో మనము 
పోదము - అనగా నెబుతి దిశలో 
సాగిరి అంతట ఒక ప్రదేశమున 


నేలమీదను రాలిన పూలను 

గాంచిన రాముడు- డగ్గుత్తికతో 
తమ్మునితో నని : “ఈ సుమములను 
నే నివ్వగను సీత ముడుచుకొనె 


గుర్తించుటక నావి దయగొని 
వాయువు - భూమి- సూర్యదేవుడు 
రక్షించిరయా! ఈ సుమములను'” 
అని పలుకుచు నొక గిరి నట గాంచి 


“సర్వాంగసుందరి సీతాసాధ్వి 
మోహనరాసిని ఓ పర్వతమా! 

ఒ౦టిగ నామెను వదలితి నేను- 

ఇట తిరుగుట- నువు కంటివ చెపుమూ?”” 


' రాముని పలుకులు పర్వత మందు 
ప్రతిధ్వనించి వినబడె తిరిగి 

అంతట రఘుపతి- కోపమునిండి 
సింహము అల్పమృగమును గన్నటు 


రామచ౦ంద్రుడా గిరితొ పలికెను : 
“బంగరు కాంతుల వెలిగే సీతను 
చూపక పోయిన- చూపెద శక్తి 
నేలను ్రోసెద నీగిరి శిఖరము 


మంది మాటలతొపలుకుము సరిగా 
సీత్రను- నాకు అర్పించుముయా! 
అటుగాకున్న- ఓ గిరి రాజమ 

వాడి శరమున నాశము చేతును. 


సీత్ర వివరము- ఈ నది ఇపుడే 
చెప్పక పోయిన- నీరు ఇగిర్బెద" 
అనుచు రాముడు పలుకుచు నచట 
నేలమీదను గుర్తులు గాంచెను. 


భయపడి పరుగిడు- చిన్న పాదములు 
పదముల వెంబడి- పెద్ద పాదములు 
విరిగిన ధనుసు- అమ్ముల పొదులు. 
కూలిన తేరు కన వచ్చెనట. 


తమ్ముని కచ్చటి గుర్తులు చూపుచు 
రాముడు పలికెను: ' సోదర! చూడుము 
జోమాలె పూసలు- బంగరు సొమ్ములు 
పూలదండలు నేల రాలినవి. 


బంగరు పూసల మాదిరి నెత్తురు 
బొట్లుగ రాలెను-నేలను గనుము 
అసురులు అతివను అంతముచేసి 
ఆరగించిరని తోచుచున్నది. 


103 


104 


విరిగిన రథము- విరిగిన చాపము 
పోరు జరిగిన పోకడ తోచును 

ఇద్దరు అసురులు - జానకి కొర్లో 
తలపడినారని - మదికి తోచును. 


బంగరు శో భల- తళతళ మెరిసే 
ముత్యపు- రత్నపు- తాపడమైన 
చాపము - ఇచట విరిగి పడినది 
ఎవరిదొ ఎమో- తెలియకున్నది 


బాలసూర్యుని తేజము నిండి 
బంగరు కవచము-ఎడూర్యములు 
పాందుగ అమరి- పడియున్న దిట 
ఎవరిదొ నీవు ఆలోచించుము. 


నూటుకమ్ములతొ- పూలదండ లతొ 
ప్రకాశించు- ఈ గొడుగును గనుము 
ధరణిని పడుటకు కారణమేమి! 
ఎవరిదొ ఇది- మరి విరిగి పడినది 


బంగరు కవచములున్నవి ఇచట 
భయము గొలిపెడి పిశాచ ముఖముల 
గార్థభేమ్ములిట- పడి- చచ్చినవి 
ఎవరివొ ఇవ్వి- కారణమేదియొ? 


టెక్కము విరిగి పడియున్న దిట 
చచ్చిన సారథి- అడుగో అచట 
ఇరువురు నేలకు బరిగిరి గనుము 
శరములు నిండిన అమ్ముల వాదులవి. 


అరణ్య కాండ 


సోదర! నిశ్చయ మైనది ఇంక 
అసురుడు అబలను హరి౦ంచినాడ్రు 
అలుసు చూఏతిని అసురుల పైన 
ఆగదు నా పగ- యావజ్జవము. 


హరించినారో భుజించినారో 

ఎదో ఒకటి తప్పక జరిగెను 

ధర్మము నిండుగ నడచుచున్నను 
దుర్మార్గమునకు లొంగుట జరుగును. 


అసురులు- అబలను తినుచుండగను 
రక్షణ నిడర- ఈ దేవతలు? 

అక్కరలో మరి ప్రక్క నిలువరా? 

నా శత్రువుల సుఖపడగలరా? 


సోదర! ఎంతటి శూరుడైనను- 
సృజించగలిగిన సమర్భుడైనను 
దయాపరునిగ ఉన్నటులైన 

అసమర్భుడని- తలచెదరయ్యా 


లోకహతుడనై - దయాగుణముతో 
అపకారమన్నది -మదిలో నెరుగని 
నన్ను తలచిరి సామాన్యునిగా 
బలహీనునిగా భావించి రయా! 


నా సద్గుణములు ఈ సమయములో 
దోషము లైనవి వీరందరికి- 

నా పౌరుషము చూపెద నిపుడే 
తెలియును వారికి- కలిగెడి బాధలు. 


అరణ్య కొండము 10౨5 


తూరుపు కొండల భానుడు నిలచి ఆకర్ణాంతము విల్లునులాగి 
చ౦ద్ర కిరణముల హరించిన ట్లు విడచిన శరము త్రిభువనములను 
విబుసు గుణములతొ తేజము నిండి అల్లకల్లోలము చేయును తమ్ముడ! 
ప్రకాశించెదను- జాలిని ఎడి ధ్వంసము చేయగ- నిలబడ గలరా? 
అసురులు- యక్షులు- గంధర్వులలో ప్రియమగు సీతను మంచితనమున 
ఫిశాచములలో- పుడమి జనులలో నాకు-తిరిగి మరి సమర్పించనిచొ 
సుఖపడగలిగిన- ప్రాణియుండునా? ముల్లోకములను రూపుతొ నుంచను 
నా పరాక్రమము చూవిద నిపుడే- నాశము చేతును వాడి శరముల. 
వాడి శరముల- తేజముతోను అనుచు పలుకుచు - చెక్కిళ్ళదరగ 
వాయువు- అగ్ని- సూర్యుని ప్రభలను నిలచె రాముడు- త్రినేత్రుడి అట 
చెడగొట్టెదను- గిరులను చిల్సెద ఘన కో దండము నందుకు నిలచెను 
గ్రహముల- తికమక చేయుదు నయ్యా! సర్పృసమమగు శరమును కూర్చిను 
శశిబంబమును-నేలకు రాల్సెద “ఎ విధి ముదిమి-మరణము- కాలము 
సంద్రపు నీటిని ఎండ గట్టెద అదృష్టమ్ములు వచ్చునొ-వాటిని 
తరువృల- తీగలు- తె గిపడిపోవును ఆపగలేము- అటులే నాకు 
నాశము చేయగ నిలిచితి నిపుడే కోపము వచ్చిన ఆగదు నిజము! 
నింగిని తిరుగు సురలనురాల్చెద పతివ్రతయగు సీతా సాధ్విని 
మూడు లోకముల వ్యాకులపరచెద వెంటనె-వారు చేర్చిన మంచిది 
సీతను-వారు బాధించకను లేదా-నే నీ శరమును వదలి 
చెంత చేర్చినచొ సరియగు సర్వము- కల్లోలమునే సృజియించెదను.. 
శ్రీ రఘురాముని॥ 

RRR 
65 లక్ష్మణుడు రాముని శాంత పరచుట 
రాముని కోపము చూచిన తమ్ముడు తమ్ముని ముఖము వెలవెల బో యెను- 
ప్రళయరు ద్రునే- చూచిన అనుజుడు అన్న-. ప్రశాంతుడు అగుటకు- అనుజుడు 
వింటితొ నిలచిన వీరపుంగవుని మృదువచనముల- భక్తితొ పలికెను : 


గాంచినంతనే పెదవులు ఎండెను “అన్నా! నీవు లో కహితుడవు- 


నం. 


106 


కోపము నెరుగవు- సరళ హృదయుడవు 
నీవి విధముగ నీ గుణములను 
సహజగుణములను-వదులుటథర్మమ? 
జీవుల రక్షణ చేయువాడవె- 


చంద్రునిలో మరి లక్ష్మీ ప్రదము 
రవిలో ప్రభయు- భువిలో క్ష్రమయు 
వాయువులో మరి సర్వము గనుటను 
గొప్పగుణములబ నెలకొనియున్నఎ 


అన్నా! నీలో అన్ని గుణములు 

కలసి యున్నవి- కావురమున్నఐ 
కరుణామూర్తివి- నివిటు పలుకుచు 
లోక వ్యాకులము చేయగ న్యాయము! 


అపరాధమ్మును ఒకడు చేసిన 
శిక్ష అందరికి- ఎందుకు రామా?- 
తేరు విరిగినది ఒక్కటె గలదు 
విరులెందరో వున్నటు తోచదు 


నెన్యసమూహము వోరినట్టుగా 
కనబడదిచట- కావున దుష్టుడు 
ఒక్కడేయని- నాకు తోచును 

ఒక్కనిక మరి జగతిని కూల్తువ? 


అరణ్య కొండ; 


శాంతి మార్గమున దయాపూర్ణులై 
యుక్త దండనము చేయుచు- రాజులు 
యశము గడించి భువి నేలెదరు 
దయాదూరులై శిక్ష విధించరు 


అఖిల భూతముల శరణాగతివి. 
యజ్ఞకర్తకు బుత్విజులందరు 
మేలు కోరునటు- భూతకోటులు 
నీ వాతమునకి నిలిచియు౦దురు 


కోదండముతో నీవు సాగగా 
ప్రక్కన నేను-నడచుచుండగా 
తపోవంతుల సహాయమ్ముతో 
భూమిజ కొరకై భువి శో ధింతము 


గిరులయ౦దున- అడవుల యందు 
నదీ తీరముల వెదకిదమయ్యా! 
దేవతలుండు స్థలములయందు 
హెచ్చరికతొ మరి అన్వేషింతము 


మనము చేయదగు పనిని చేతము 
మంచిగ- సతను నీదరి చేర్చక- 
మిన్నకున్నచో- నీవు చేయదగు 
మహిత కార్యమును చేతువు లెమ్ము 


మంచి మాటల వినయ వర్తనతో 
వదిన నీకు మరి లభించకున్నచొ 
వజ్రాయుధముకు సరిపడు శరముల 
నికు తోచినటు చేసిన యుక్తము.” 


శ్రీ రఘురాముని॥ 


LIRR 


అరణ్య కొండము 


66 


సుమిత్ర సుతుడు వాతమును చెప్పి 
అన్న పదముల వ్రాలి పలికెను : 
'“త౦డ్రి- ఎన్నియో సత్కర్మలచే 
యజ్ఞ యాగములు- వ్రత దీక్షలచే 


సురలు- సుధనుమరి పొందగలిగినటు 
పొందెను నిన్ను- ఓ దాశరథీ! 

నీ ఎడబాటును సహించలేక 
అసువులు వీడెను అని వింటిమిగద! 


కర్రుత్ధృవ౦శపు కీర్తి చంద్రిక 

నీవు శోకమున కృంగిపోయినచొ 
సామాన్యులు మరి నిలువగచాలరు 
దుఃఖములందు మునిగిపోదురు 


జగద్రక్షణము చేసెడి నీవే 
కినుకతొ- త్రుంచగ మదిలోనెంచిన 
రక్షకు లెవరు కంచెయె - చేనును 
మేయగ- రక్షణచేయుట ఎట్లు? 


'యయాతి' జారెను నాకమునుండి 
వశిష్థపుత్రులు నూర్చు రొక్కపరి 
శాపము నంది- సమసిరి కాదా? 
భూమి కూడ మరి వణకును బాధకు. 


సూర్యచంద్రులు- రాహు కేతువుల 
వాతబడి-మరి దుఃఖము నందర? 
మహాత్ములైనను దెవ నిర్ణయము 
కాదని నిలువగ చాలినవారా? 


సుమిత్ర సుతునిఅనునయ వాక్కులు 


కష్టము నెరుగక ఎవ్వరెనియు 
కాలము గడిపిర? ఆలోచించుము- 
కావున- ప్రాణికి కీడు-మేళ్ళు మరి 
కాలముతో నవి వచ్చుచుండును. 


ధరణిజ తనువృతొ నుండకపోయిన 


అసురులు మైంగగ హతమయినను- విను 


ఆ నిమత్తమై - పామరుడవయి 
శో కించుటది కార్యలా భమా? 


దోషరహితుడా! నిన్ను బోలిన 
సత్యదర్శనులు- సర్వము తెలిసి 
మనసు కలతపడి (క్రోధము నందరు 
జ్ఞానము నిండి యోచన చేతురు. 


నీచమైన ఈ హృదయ దుర్చలత 
తగునా నీకు? ఆలోచించుము 
పుణ్య-పాపముల- ఫలములు మనము 
అను భవించవ లె- అనఘా! వినుము. 


రామా! నీవే బోధించితివి 

తిరిగి- నీవు ఇటు వ్యధతో నుంటివి 
నీకు తెలుపగ సరి ఎవరయ్యా? 
దేవగురుడు మరి సరిపడడయ్యా? 


నిశ్చల మనసు గలిగిన వాడవు 
సురలకిన - అది అసాధ్యమయ్యా! 
నిదురించెడి- నీ జ్ఞానము - నేను 
మేలుకొలుపగా నుడివితి నిటుల 


108 


అరణ్య రాండము 


అమాయకులగు నరులను గాని 
కీడొనరింపని సురలను గాని 
బాధించకయా! నిజముగ- నీకు 
కష్టము తెచ్చిన వానిని రూల్చుము.. 


RIE 


6 7 


నీతి వాక్యములు- మంచి మసుతొ 
తమ్ముడు నుడువగ- శాంతితొ వినెను 
సారము నెరిగి సలిక తమ్మునితొ : 
“సీత్రను - ఎచట వెదకుద మయ్యా”' 


అంతట- తమ్ముడు భక్తితొ పలికెను : 
'' జనస్టానమిది రక్కసి నిలయము 
పెద్ద చెట్లతో క్రూర మృగములకొ 
కిన్నెరలకును నివాసమైనది. 


* వదినను ఇందే వెదుకగ వలెను 

నివలె- గొప్ప మతిమంతులు- విను 
చలించరయ్యా!- వెనుగాలులకు 
కొండలు కదలవు- నిండుగ నిలుచును” 


అని పలుకుచును తన సోదరుడు 
అనుసరించగా పురుషోతముడు 
అబలహర్తవై అమిత కోపమున 
వింట శరముతో వెదుక మొదలిడె. 


అంతట- ఆ గిరి యందున వారు 
పెద్ద కొండవలె నుండిన వాడు 
నెత్తుట దడసిన పుణ్యమూర్తిని 
పులుగు శ్రేష్ణని - గాంచిరి అపుడు. 


శ్రీ రఘురాముని॥ 


నేల కూలిన జటాయువును గాంచుట 


వెంటనె- రాముడు తమ్మునితో ననె: 
'“రాక్టసుడిటుల గ్రద్దయినాడు 

సీతను మింగిన అసురుడు- భయమున 
పులుగు రూపమున ఉన్నాడిచట. 


వినిని-నా శరఘాతముచేత 

చీల్చెద నిపుడే- సందియమేల?”' 
అనుచు పక్షికి ఎదురుగ పోయి 
శరములతొ నిలువగ వణక భూతలము. 


నెత్తురు-నురగలు గ్రక్కుచు నున్న 
పక్షిరాజట పలికి రామునితొ: 

" అయుష్మంతుడ! ఓషధి కొర 
దీక్షగ అడవిలొ వెదకుచున్నటు 


మీరు వెదకెడి సీతాదేవిని- 

నా ప్రాణమును-రంటిని కూడ 
రావణాసురుడు హరించినాడు 
ఒంటరి అబలను- అపహరించెను. 


పావని సీతను పట్టుకు పోయెడి 
పాపిని-నేను ఎదిరించితిని 
తేరును విరిచి పడ ర్రో సితిని 
చచ్చెను సారధి రెక్కల దెబ్బకు 


అరణ్య కాండము 


అలసితి నేను- అసురుడు బలముగ 
రెక్కలు నరికి- అబలతొ పరుగిడే 
మగువ కోసమై అసురుడు చంపెను 
మరల నన్ను నువు చంపుట ఎల?” 


గ్రక్కున రాముడు- చాపము విడచి 
అక్కున జేర్చుకు పక్షి రాజును 
“హా!” యని గట్టిగ రోదించె నట 
పుణ్యమూర్తిని (ప్రేమగచూచి 


“తమ్ముడ! చూడుము-నా నిర్భాగ్యము 
రాజ్యము పోవుట-వనవాస మిట- 
సీత్రపహరణము- జటాయు వివిధి 
అగ్నిగ కాల్చెడి దుఃఖము లివ్వి! 


109 


భరింపలేని ఈ దుఃఖముతో 


' జలధిని పడినను-వేడిమి చేత 


సం|ద్రపు నీరు ఇంకిపోవును 
అంతియె గాక నేల పగులును 


ఎ౦త వెదకినను కానగరాడు 
నన్ను బోలిన దౌర్భాగ్యుడిల 
నాయనగారి సఖుడు జటాయువు 
నా దురదృష్టము కొట్టగ- పడెను.” 


పరమగుణాఢ్యుడు- పతిత పావనుడు 
రెక్కలు తెగిన పక్షిరాజుకు 
రక్తము తుడిచి- సేవే చేయుచు 
సీత వివరము అడీగి-మూర్చిలె. 
శ్రీ రఘురాముని॥ 


RR 
66 జటాయువు సీతాపహరణము చెప్పుట- జటాయు మోక్షము 


రామచంద్రుడు తిరిగి తేరుకొని 
తమ్మునితో నిటు పలికెను అపుడు : 
“సోదర! ఇతడు- నాకై పోరెను 
దుష్ట రక్కసుని వాతను బడిను. 


కొన ఊపిరితో నున్నాడయ్యా! 

పక్షిరాజు మరి పలుకుట కష్టము” 
అనుచు రాముడు అడిగిను మెల్లగ 
"పలుక శక్తి నీకున్నచొ పలుకుము. 


పీతాపహరణము వివరించు మయా! 
నీవృ నేలను బడిన విధమును 

నాపై అసురుని కేల కోపము? 

సీత వదన మెటులున్నది రాజా? 


అసురుడు హరింప- అబల పలుకులు 
స్పష్టముగా నువు తెలుపుము రాజా! 
అసురుడుండెడి పురము ఎది-మరి 
ఎంతటి వీరుడు ఆ రాక్షసుడు?” 


హ్‌ స్వరముతో పలికె జటాయువు : 
“రామా! అసురుడు-మాయలమారి 
పెద్ద గాలిని- మబ్బుల సృజించి 
మాయమయ్యెను సీతను హరించి 


బలిమిని- సీతను హరించినాడు 
అంబర విధిని గొనిపోయెను విను 
యుద్ధము నందు రెక్కలు త్రుంచి 
దక్షిణ దిశగా సాగెను వాడు 


110 అరణ్య కాండము 


రామా! కన్నులు తిరుగుచున్నవి 
మనసు వశమును తప్పుచున్నది 


“తండ్రి! పలుకుము- పలుకుము తండ్రీ!” 
అనుచు రాముడు కరములు ముడిచి 


ప్రాణవాయువులు లేచి నిలచినవి 
బంగరు చెట్లవి కన బడుచున్నవ. 


అసురుడు సీతను గొనిపోయిన- ఆ 

ముహూర్తమ్మది- 'వింది యందురు 
ఆ ముహూర్తమున- హరింపబడినవి 

తిరిగి చేరును-తన యజమానిని 


తొందరలో ఆ రక్కసుడది మరి 
గమనించకనె పోయెను- పాపి 

గాలము మింగిన చేప తీరుగా 
హరించుకొనునా? అసువులు బాయును 


దుఃఖము నందకు ఓ దాశరధీ! 
ఆలములో నువు అసురుని జంపి 
అక్షయ కీర్తితొ- అమ్మతొ నీవు 

అయోధ్య చేరుట సత్యము- సత్యము! 


అటుల పలికి ఆ పులుగు శ్రేష్టుడు 
తిరిగి వివరము తెలుప బూనగా 
నోటినుండి మరి నెత్తురు-మాంసము 
వెడలెను- బాధను ఓర్చుకొనుచును 


“విశ్రవసునికి తనయుడు వాడు 
శంకరు సఖునకు తమ్ముడాతడు 
అనుచు తిరిగి మరి పలుక లేకను 
కొన ఊపిరిని వదలెను- అనఘుడు. 


అడుగుచుండగా- రాముని గనుచు 
పక్షిరాజు దివికేగెను అపుడు. 


కన్నులు బట్టని రంగుకు మారగ 
నోరును తెరచి-శిరసును వాల్చి 


పదములు-దేహము- పొడుగున చాచి 


మేను వణకగా - ఊపిరి విడచెను. 


అసువులు విడిన పుణ్యమూర్తిని 
క్రీరించుచును- తమ్మునితో ననె 
'“రక్కసిమయమీ దండక వనిలో 
పరా[క్రమముతో బ్రతికిను ఈతడు. 


వెలకొలదిగా సంవత్సరములు 
వసించి- ఇచటే అసువులు లీడెను 
ఎధిని దాటగా ఎవరికి శక్యము? 
పరము పూజ్యుడీ పులుగు శ్రేష్టుడు 


దేవ విరోధిని ఎదిరి పోరెను 

పక్షీ రాజ్యము- ఆయుర్దాయము 
నాక- ఈతడు విడచెను తమ్ముడ! 
చూతువము ఇంతటి పుణఖ్యమూర్తిని! 


పరోపకారులు- ధర్మవర్తనులు 

సాధు మార్గమున చరించువారు 
సకల ప్రాణులలొ గలరని తెలియును 
భూమి నెల్లను గలరు సోదరా! 


అరణ్య కొండము 


తండి యంతటి పూజ్యుడు మనకు 
సత్కీర్తి నిలయము- గౌరవ- యోగ్యుడు 
ఈతని సేవకు కరగి పోతిని 

సతి అపహరణ-మరచిపో తిని, 


నాకొరక తన అసువులు బాసిను 
పక్షిరాజుకు- శాస్త్ర ప్రకారము 
అంతిమ క్రియలను చేయగ- సోదర 


111 


బంధువృ మాదిరి పక్టి రాజుకు - 
దహన కార్యమును రాముడు చేసెను 
జింక మాంసముతొ పిండము లుంచి 
తర్పణ క్రియను చేసెను రాముడు. 


వెత్ళక మంత్రములప్పుడు రాముడు 
పఠించి- చేసెను క్రియ నంతయును 
పావన గౌతమి తోయమ్ములతో 


చితి పేర్చుముయా! అని పలుకుచును జలతర్పణములు ఇచ్చిరి వారు. 
యజ్ఞశీలురకు ఏ గతి కలుగునా పావనమూర్తి సీతాపతిచే 
ఆహితాజ్ఞులకు ఎ గతి కలుగునా దహన సంస్కారమును పొ౦ది- జటాయువు 
భూదాతలకు ఎ గతి కలుగునా మహబుషి అంతటి యశమును పొంది 
తాపసులకు మరి ఎ గతి కలుగునా పుణ్యలో కమున అడుగు బెట్టెను 
సోదర! అట్టి ఉత్తమ గతియే పక్షిరాజుకు విధులను తీర్చి 
కలుగును-నాదగు ఆనతిచేతను' మనసులొ ఆతని పలుకులు నిలపీ 
అనుచు రాముడు పక్షిరాజుకు సీత్రను వెదుకగ ముందుకు సాగిరి 
అగ్ని సంస్కారము పూర్తి చేసెను. విష్ణు- వాసవుల- తీరుగ నడచిరి. 
శ్రీ రఘురాముని॥ 

Hh 
69 కబంధుడు రామలక్ష్మణులను పట్టుకొనుట 
రామలక్ష్మణులు నైబుతి దిశలో పాతాళమువలె భీకరమైన = 
సాగుచుపోయి మూడు క్రోసులు- శాశ్వతమైన- చీకటి నిండిన 
క్రాంచారణ్యము చేరిరి వారు కోనను- వారు సమిపించగ 
మృగములు- పక్షులు- సర్పములున్న భయము గొలుపు నొక రాక్షసి నిలచెను. 
క్రొంచారణ్యము నందు వెదకుచు- = వాడి కోరలు- వికృత రూపము 
అలసట తీర్చుకు తిరిగి వెదకుచు విరియ బోసిన కేశము లుండి 


వనమును- దాటి-తూర్పుగ నడచి 
మత౦గ వనమున మూడు క్రోసులలొ 


మృగముల తినుచు- బాన కడుపుతో 
సోదర లిరువుర ముందర నిలచెను. 


112 


ము౦దుగ నడచు లక్ష్మణు గాంచెను 
గట్టిగ నాతని పట్టుకు పలికెను 

“నాధా! నీవు అందగాడవు 

మనసు తీర్చుము-వనముల పోదము. 


అంతట శూరుడు ఆగ్రహమంది 
కత్తితొ ముక్కు- చెవులను కోసెను 
మొరోయనుచు- ఆ - 'అయోముఖి 
పారిపోయినది అడవి లోనికి 


అంతట-వారు అడవిలొ సాగగ 
లక్ష్మణుడనిను రాముచంద్రునితొ 
“అన్నా! అశుభము తోచుచున్నది 
ఎడమ భుజమది అదరుచున్నది 


గుండియ అదిరెను అన్నా! వినుము 
_ ఆపద ఎదో రానున్నదయా! 

యుద్ధము చేయగ సిద్ధము నుండుము 
శుభ సూచన ఈ పక్షి కూయుట”' 


తమ్ముని మాటల జాగరూరకుల 
అడవిలొ వెదకుచు నడచు చుండగా 
పెనుగాలి యది వీచెను అపుడు 
అడవి అదరునటు ధ్వని వినవచ్చిను. 


సోదరు లిరువురు ఆశ్చర్యముతో 
జాగరూకులై వెదకుచుండగా 
చూచిరి-వారొక పర్వత కాయుని 
పెద్ద టొమ్మది కలిగిన వానిని 


అరణ్య కాండము 


మెడయు-తలయు లేదా ప్రాణికి 
బిరుసు వెండ్రుకలు- కారుమేఘమన 
ఉరుము వంటిదగు కంఠము గలిగి 
జొమ్మున పెద్ద కన్నును గలిగి- 


పెద్ద కోరలు భీతి గొలపగా 
యోజన పొడవు-చేతులు గలిగి 
జింకల- కరుల- క్రూర జంతువుల 
పట్టుచు- విడుచుచు ఆటగ నాడెడి 


తెరచిన నోటితొ త్రోవకడ్డముగ 
కబంధునట ఆ ఇద్దరు గాందిరి 
అంతట వాడు తన భుజ బలముతొ 
రామలక్ష్మణు ల- ఒడుపుగ పట్టెను. 


సూర్యలే జులు విండ్లు- కత్తులు 
కలిగిన సోదరులిద్దరు అపుడు 
శత్రువు చేతికి చిక్కిపోయిరి 
ఆపదలో మరి జారిరి వారు. 


శూరుడు- ధీరుడు- రాముడు కావున 
ధెర్యము చెదరక నిలచెను అపుడు- 
చీన్నవాడగు లక్ష్మణమూర్తి 

ధైర్యము చెదరి అన్నతొ పలికను : 


“అన్నా! నీవు పరు గిడిపామ్ము 

నన్ను- అసురునికి ఎరగానిమ్ము 

అమ్మ సీతను కలుసుకొందువు 
సుఖముల - నన్ను తలుచు కోవయా!. 


అరణ్య కొండము 


అంతట రాముడు ధైర్యము గొలిపెను 
తమ్ముని ఎంతో ఊరడించెను 

అపుడు రాక్షసుడు పలికె బిగ్గరగ : 
“ఎవ్వరు మీరు ఇటుల వచ్చితిరి? 


ధనుసులు - ఖడ్గములున్న మీరిటు 
వనమున స్వేచ్చగ ఎల తిరుగుట? 
నా నోటిలొ బడ వచ్చితిరేల? 
ఆయుర్దాయము తీరెను మీకు.” 


గర్వము నిండిన అసురుని పలుకుల 
రాముడు- తత్తర పడి పలికనట : 
“సోదర! మనకు కష్టములన్నీ 
ఒక్కుమ్మడిగా వచ్చుచున్నవి. 


70 


తమ్ముని మనసుకు ధైర్యము గొలుపు 
రాముని చూచి- పలికి నసురుడు 
“భయపడి ఫలితము ఏమియు లేదు 
విధి నాకొసగెను ఆహారమును.” 


దనుజుడు- అటుల పలుకుచుండగా 
అనుజుడు పలికెను : “అన్నా! విడు 
మనలను మ్రింగుట తథ్యము కావున 
వీని బాహువృలు నరకిదమయ్యా! 


స్వకీయరక్షణ జీవుల ధర్మము 
కావున- కరములు త్రుంచెదమిపుడే” 
అనుచు తమ్ముడు పలుకుచుండగా 
అసురుడు వారిని మ్రింగ నెంచగా 


113 


కాలమెంతటి శక్తిగలదొ మరి 

నిన్నూ- నన్నూ ఇడుమల త్రోసెను 
పుడమిని పుట్టిన ప్రాణులన్నిటిని 
వశమున నుంచును కాల మెప్పుడూ- 


ధిర్యవంతులు- సత్య విక్రములు 
లక్ష్యసిద్ధి గలవారైనా మరి 

రిపుల గెలిచెడి ధీరులయి నను 
కాలమ్మునకు లొంగక తప్పదు 


ఇసుకతొ కట్టిన ఆనకట్టతో 
కాలప్రవ్నాహము ఆపగలేము 
దెవము- చంపగ నెంచినచో యిక 
బ్రతుకరు- విధికి అసాధ్యమేది? 
శి రఘురాముని!! 


RDG 
కబంధుని కరములు నరకుట 


దేశకాలములు- సమయము నెరిగిన 
సోదరులిరువురు వాని బాహువులు 
నిశిత ఖడ్గముల నరికి వేసిరి 
దనుజుడు అరచుచు నేలను బడెను. 


కరములు తెగిన అసురుడు అడిగిను 
““ఎవ్వరు మీరు? ఎల వచ్చి రని 
అంతట తమ్ముడు పలికెను అపుడు 
“ఇక్ష్వాకు వంశమున పుట్టిన వారము 


ఈ మహనీయుని రాముడందురు 
నాకు సోదరుడు- పరమపూజ్యుడు 
నన్ను లక్ష్మణుడు అందురు వినుము 
సుర సమానుడగు ఈ పుణ్యాత్ముడు 


114 


సతితో వనమున వసించియుండగ 
దండక వనిలో- అసురుడు-మాయతొ 
రామపత్నిని అపహరించెను- 

ఆమెను వెదకుచు వచ్చితి మిచటకు 


ఎవ్వడ వీవు? తల- లేదేమి? 
మెండెముతో మరి ఏలను౦టివి?” 
అనగా నతడు ఇంద్రుని తలచుకు 
శాపావసానము వచ్చె ననుకొని 


/ 1 


“రామా! నేను- పూర్వ కాలమున 
సూర్య- చంద్ర- దెవేంద్రుల బోలు 
సుందరమూర్తిని- గర్వమునిండి 
వికృత రక్కసి రూపము దాల్చి 


మునులను- పూజ్యుల హింసించగను 
స్టూలశిరుడను-ముని కోపించి 
నీచుడ- నీవీ రూపముతోను 

నను బెదరించితివందుకు ఫలము 


శాశ్య్వతముగ- నువు ఈ రూపముతో 
బతుకుచుందు వని శపించినాడు- 
అంతట మహబుషి పదముల వ్రాలితి 
శాపాంతమును కోరితి రామా! 


శ్రీరఘురాముడు కరుణాధాముడు 
వనమున- కరములు నరకును నీకు 
అంతట - శాపము తీరిపోవును 
సుందర రూపము నందెద వనెను. 


అరణ్య కాండము 


సంతోషముతో దనుజుడు పలికెను : 
సోదరులారా! వందనమయ్యా 

నా భాగ్యముచే గంటిని నేడు 
కరములు పోవుట-నాకగు కలిమి 


శ్రీరామా! నే- గర్వము నిండి 
వినయము త్రప్పన కారణమ్మున 
ఇట్టి వికార రూపము నందితి 
వివరించెద విను సర్వము నికు.” 


శ్రీ రఘురాముని॥ 


LIES 
కబంధుడు శాప వృత్తాంతమును తెలుపుట 


మరి ఈ వికృత రూపమ్మునకు 
సుర నాయకుడు కారణమయ్యా! 
ఘోర తపస్సును చేసితి నేను 
బ్రహ్మ వరమున దర్గా యువునె 


గర్వమునిండి అవివేకముతో 
ఇంద్రుని-పోరుకు రమ్మని పిలువగ 
కోపము నంది సుర నాయకుడు 
నజ్రాయుధమున నన్ను మోదగా 


తలయు- తొడలు- ఖొమ్మున దిగబడి 
వికృత రూపుడ నైతిని రామా! 

అంతట వేడితి- సురనాయకుని 
చంపుము-నాకీ బతుకు వ్యర్థమని 


వానవుడనెను- బ్రహ్మవరమది 

ఆయువు గలదు- చచ్చుట ఎట్లు? 
అంతట అడిగితి ఈ రూపముతో 
బ్రతుకుట ఎట్లు? తినుటది ఎట్లు? 


అరణ్య కొండము 


దయగొని- ఇంద్రుడు ఆమడపాడవగు 
కరములనిచ్చి మొండెమున ౦దే 
నోరును ఇచ్చి- కోరల నుంచెను 

కావున తిందును గజ, సింగములను. 


లక్ష్మణమూర్తితొ రామచంద్రుడు 
అడవికి వచ్చి-నీ కరములను 
నరకిన యంతట నాక లోకమును 
తిరిగి చేరెదవు - అనెను వాసవుడు. 


ఆ శాపముతో దుఃఖము నిండి 

ప్రతి జీవిని మరి పట్టుకొనుచును 
రాముని కొరకే నిరీక్షి ౦చుచు 
తినుచుందును మరిఅసువులునిలుపగ 


దేవా! నన్ను పోరున గెలువగ 
సాధ్యముగాదు ఎవ్యర్తికెనను 
ముని చెప్పిన ఆ రాముడ వీవు 
నామది నిలచిన శ్రీరాముడవే. 


రామా! నన్ను దవాంచుడయ్యా! 

మదికి తెలిసిన యోచన నుడివెద.. 
అంతట రాముడు పలికను అపుడు 
“జనస్థానమున సుఖముగ నుండగ 


115 


నా యిలాలిని రావణాసురుడు 
దుర్మతి- వనమున అపహరించెను 

వాని పేరు మరి తెలియును అంతే- 
రూపము -శౌర్యము తెలియదు మాకు 


వాని నిలయము తెలిసిన చెప్పుము 
మతిచెడి- వనమున తిరుగుచుంటిమి 
వీరుడ! వీవు దయగొని మాపై 
వివరము చెప్పి సాయము చేయుము. 


నీవు కోరినటు నిను దహింతుము 
జానకి జాడ తెలియబరచుము = 
ఎక్కడ దాచెనొ- హర్త ఎవ్వడో 
తెలియబరచుము దయగొని నీవు. 


“పాపకార్యములు చేయుట చేతను 
జ్ఞాపక శక్తిని కోల్పోయితిని 

తనువు కాల్పుడు సంధ్యలోపలే- 
నాకు తెలిసినది తెలియబరతును. 


సర్వము తెలిసన వాడొక డు౦డెను 
భూమి అంతయు తెలియును వానికి 
వానితొ-నెయ్యము మీరు చేసిన 
మీ కార్యమది నెరవేరునయా! 
శ్రీ రఘురాముని॥ 


LIRR 


౯ 2 సుగ్రీవునితో సే స్నేహము చేయమని కబంధుడు చెప్పుట 


పల్లములోనికి దనుజుని త్రోసి 
ఎండు కట్టెలు దండిగ వేసి 

అగ్ని హోత్రమును ముట్టించగను 
కాయము మెల్లగ కా లజొచ్చెను. 


రామలక్ష్మణులు చూచుచుండగా 
అగ్ని నుండి ఒక తేజోవంతుడు 
హంసలు కట్టిన దివ్య విమానము 
అధిరోహించి - పలికెను అపుడు 


116 


“రామా! వినుము- లో కమునందు 
ఆరు ఉపాయములున్నవి-వాటతొ 
రాజులు- కార్యము చక్కబరతురు 
అందులో ఒకటి మిత్రత్వమయా! 


ఆలి అపహరణతొ కష్టము కలిగెను- 
“నిన్ను బట్టి-నీ సోదరు కష్టము 
నీ దుఃఖముతో పోలు దుఃఖము 
కలిగిన వానితొ- స్పేహముచేయుము 


రామా! వినుము అట్టి మిత్రుడు 
సూర్యతనూజుడు- కపి పుంగవుడు 
సు గ్రీవుడను నామధియుడు 
అతనితొ నెయ్యము నికగు శుభము. 


అటుల కాదని నీవు అనినచో 
మరియొక యోచన తోచదు వినుము 
వాలి- అతనిని తరిమి వేయగా 
నలుగురు వీరులతో నట ఉండెను. 


పవిత్రమైన బుష్యమూకగిరి 

పంప ఒడ్డున వెలసియున్నది 
అతడు- అచ్చట తిరుగుచుండును 
బు జువర్తనుడు- సత్యవర్తియు 


ధైర్య వంతుడు - శౌర్య వంతుడు 
నీవు అతనితో నెయ్యము చేసిన 
సీత జాడగని తెలుపును నీకు 
నీకు సాయము చేయగ చాలును. 


అరణ్య కాండవ 


రామా! నీవు దుఃఖము నందకు 
విధిని దాటగా వశముకాదు కద 
నిర్మల హృదయా-శిఘ్రుమె బొమ్ము 
సుగ్రీవునితో నెయ్యము చేయుము. 


వంచనలేక- చులకన చేయక 
వీడొక కోతి- అని నువు తలచక 
అగ్ని సాక్షిగా నెయ్యము చేయుము 
కామరూపుడు అతి బలవంతుడు. 


వానర ప్రభువు- సూర్యతనూ జుడు 
సాయముకొరకై వెదకుచుండెను 
అతని కోరిక తీర్చుడు మిరు- 
లేకున్నా మరి సాయము చేయును. 


బుక్షరజునికి జన్మించెను విను 
లోకసాక్షికి తనయు డాతడు 

పంపా సరస్సు- తావులయందు 
అన్నకు భయపడి- తిరుగుచుండును. 


ఆయుధములపై ప్రమాణముంచి 
స్నేహము చేయుము ఆ వానరునితొ 
అతనికి- అవనిలొ తెలియని యట్టి 
ప్రదేశ మసలే లేదు రాఘవా! 


సూర్య కిరణములు సాగునంతట 
నదీ-నదములు- గిరులు-వనములు 
నీ సతికొర్గక అన్వేషించి 

జాడ తెలుపును- నమ్ముము రామా! 


అరణ్య కొండము 


రావణు గృహమున శో దనచేసి 
పాతాళములో దాచినగాని 

మేరువు కొసలో నుంచినగాని 
దనుజుల జంపి సీతను తెచ్చును.” 


LIRR 
7 3 శబరికి దర్శన మిడుమని- కబంధుడు శ్రీరాముని కోరుట 


సీత్ర లభించు వివరము తెలిపి 

త్రిరిగి పలికెను కబంధుడంతట 

“రామా! మీకు-పడమటి దిక్కున 
ఫల-సుమ భరితపు వనములు కననగు. 


మారేడు-గేరేడు- గన్నేరు- గోగులు 
పనసలు-రేగులు-మామిడి తరువృల 
నిండిన- పండిన ఫలములు గలవు 
ముదముగ తినుచు ముందుకు సాగిన 


ఆవల- పూవులు నిండిన వనము 
నందనవనమై- తియ్యని రసముల 
అన్ని బుతువుల ఫల- సుమములతో 
ఉత్తర కురు భూములతో సమమగు 


మేఘమ్ములతో పర్వతాలతో 

పండ్ల బరువుతో వంగిన తరువుల 
వృక్ష సంపద శోభ లీనును- 
దానిని దాటి ముందుకు సాగిన 


రాజ హంసలు- చక్ర వాకములు 

బెగ్గురు లుండిన నిర్మల జలములు 
కలువలు- కను లములున్న తోయములు 
మనసు హాయినిడు సుందరరామా! 


శ్రీ రఘురాముని॥ 


సరస్సునందు గండు చేపలు 
రొయ్యలు- కొట్టలు- బొమ్మిడాయిలు 
ముండ్లు లేనివగు మినములున్నవి 
జలపక్షులట సొగసుగ నుండును, 


కడువు నిండుగా ఆహారము తిని 
స్పటికమువోలు జలములు- తమ్ముడు 
క్రొత్త తామర దొప్పలొ తేగా 

తృప్లిగ (గ్రోలి - ముందుకు సాగుడు. 


సాయం సమయము సుమ సౌరభము 
నిండిన- చల్లని గాలులు-మనసుకు 
హాయినిచ్చును - ఓ రుఘురామా! 
చల్లని జలములు సుఖము నిచ్చును. = 


దివ్వ సుమములవి- మనుజులు దాల్బరు 
తొడినులూడవృ- వాడిపోవవి 
మవామాన్న్వితుడగు మతంగమహార్షి 
శిష్యగణవమట ఫలములుతేగా 


దేహమునుండి చెమటలు కారెను 
ధరణిని బడిన- చెమట నుం౦డి- అవి 
ఉద్భవించిన మహిమాన్వితములు 


మంగళకరములు - మౌని సేవలవి. 


ll, 


118 అరణ్య కొండమ్మ 
మతంగ మహబుషి శిష్యులు వెడలిరి పాపాత్ములు అట నిద్రించినచో 


కానీ రామా! ఒక స్త్రీ మూర్తి అసురులు వారిని బాధించెదరు 

గురు శుక్రూషల పరమ ధర్మము ఆ విధముగను విధాత చేసెను 
అనుష్టించిన పూజ్యురాలగు- ఆ గిరి రమ్యము- మహిమాన్వితము. 
బోయవనిత- ఓ భగవత్సముడా! అందలి కరులను- పులులు- ఎలుగులను 
నిన్నుగాంచగ వేచి యున్నది అందము లొలికే జింకల గాంచిన 
సర్వభూతముల నమస్సులందే తొలగును నీకు -శో కము - రామా! 
నిన్సుగాంచి- తను దివి కగునయా! అందొక గుహలో రవిసుతు గాంచుము. 
ఏనుగు గుంపులు వనమున చొరవ గుహను చొరగను శక్యముగాదు 

పంప సరస్సుకు పడమటి దిక్కులొ ఆ గుహ వాసము సూర్యసుతునకు 
పవిత్రమైన ఆశ్రమమందు అతనితొ నున్న నలుగురు వీరులు 
దివ్యమూర్తి- తా తపమును నుండును. అనిశము అతని కొలుచుచు౦దురు., 
రామా! ఆమెకు దర్వనమిచ్చి అతడా గిరిపై నిలుచుట గాంచి 
పంపానదికి చేరుము స్వామీ! నెయ్యము చేయుము సుగ్రీవునితో.” 
మనోహరమగు బుష్యమూకగిరి అనుచు పలికి- ఆ కబంధు డంతట 
ఎక్కుట కొంత కష్టము స్వామి! ఆనతి కొరై నిలచియుండగా 


గజముల-యొరిపిడి చేతను- ఆ గిరి రామచంద్రుడు ఆనతినిచ్చి 
నునుపుగ నుండును- ఎక్కుట కష్టము అనుజుడు- అడుగుల నడచుచుండగా 


గిరిపై - నిద్రలొ గాంచిన సోమ్ము అందమైన ఆ వనము నందున 
మేలుకొనగనే లభించ గలదు. ముందుకు సాగెను భక్తురాలిక, 
శ్రీ రఘురాముని॥ 

RRR 
74 శబరికి శ్రీరామ దర్శనము 
శోభిలు తరువుల గాంచుచు నడచి పంపానదికి చేరుకు- అచట 
సోదరులిరువురు రాత్రియందు నొక పడమటి దిక్కున పవిత్రమైన 
గిరి చెంతను విశ్రాంతి తీసుకొని శబరి ఆశ్రమము గాంచిరి వారు 


సూర్యోదయమున సుఖముగ నడచి.  భక్తితొ శబరి ననుస్కరించెను. 


అరణ్య కొండము 


పాదములంటెను పావనమూర్తికి 
సరుగిడి వచ్చెను వృద్ధ తపస్వి 
సరముగుణాఢథ్యుని రామదెవుని 
పాదమ౦జరుల ననుస్సులుంచెను, 


నరుడే వచ్చిన నారాయణుడు 
తనకి వేచ్చిన సీత్రాపతికి 
తమ్మునితో తన ఆశ్రమ మందు 


అర్థ్య- పాద్యములు- ఫలముల నొసగిను. 


రాముడు అడిగెను “శబరీ! నీవు 
తపోనిష్టలో బ్రతుకుచుంటివి 
ధన్యురాలవు- ఆనందమగు 
తపసు చక్కగా సాగుచున్నదా? 


నీ గురుసేవలు సఫలమైనవా 
వ్రతము లన్నిటిని ఆచరించితివ? 
చెప్పుము శబరీ- దివ్యవాక్కుల ' 
అనగా శబరి పలికె భక్తితో 


“గురు శుశూషలు ఫలితమ్మును-నే 
ని దర్శనమున పాందితి రామా! 
పూజల ఫలము- తపస్సు ఫలము 
పురాణ పురుషా! నీ దర్శనమే. 


కన్నులార నిను గాంచితి రామా 
కరముల చరణము లంటితి రామా- 
కారుణ్యానిధి- కారడవిని- నువు 

నాకె వచ్చిన నాకము- రామా! 


చిత్రకూట గిరి చెరినారని 

దర్శన మివ్వగ వత్తురనియును 
నా గురుదేవులు చెప్పిరి రామా! 
నీ దర్శనము ఉత్తమ గతియని 


పునర్జన్మ మరి లేదని చెప్పిరి 
పుణ్యమూర్తి- ని రాక కోసమై 
పుడమిని- తనువు నిలిపి నిలచితి 
ఫలములు- సువుము ఏరి తెచ్చితి.. 


రామచంద్రుడు అడిగెను శబరిని 
“అమ్మా! నీదగు గురువుల మహిమ 
'దనువు' చెప్పగా వింటిమి తల్లీ 

నీవు చూపగా చూతుము శబరీ! 


“పురుషోత్తమ! ఇది మతంగ వనము 
వర్షిత మేఘములుండెడి వనము 
పులుగులు శో భగ తిరిగెడి వనము 
మా గురుదేవుల తపస్సు ఫలము. 


తపో బలముచే మా గురుదేవులు 
పుణ్య తీర్థముల తీర్చిరి ఇచ్చట 
పడమట వేదిని- మా గురు దేవులు 


ముదుసలి - వణకుచు పూజలు చేసిరి 


తపోఫలముచే- పవిత్ర వేదులు 
గురువులు- నాకము చేరి యున్నను 
దిక్కు లన్నిటిని ప్రకాశవంతము 
చేయుచున్నవి దివ్య మహిమచే. 


119 


120 


మా గురుదివులు స్నానము చేసి 
ఆరవెసిన - నార బట్టలవి 

నేటికి కూడా - తడిగా నున్నవి- 
పూజాసుమములు వాడక యున్నవి. 


రొామచ౦ద్ర! నువు-వింటివిమహిములు 
గంటివి - దివ్య స్థలములు ఇచట 
గురువుల సన్నిధి కేగెద రామా! 

ఆనతి నిడుము ఆశ్రిత వత్సల.” 


అరణ్య కొండమ్మ 


పుణ్య చరితయగు శబరి మాటలకు 
పలికిను తిరిగి రామచంద్రుడు 
“సాధు చరిత నీ సత్కారములు 
(గ్రహించినాను- సాగుము నీవు.” 


అంతట శబరి యోగ శక్తిచే 
అగ్ని రగిల్సి- దేహము చేర్చెను 
అపుడొక దివ్యతేజము అగ్నిని 
ఉద్భవించినది - మునికడ కేగెను. 
॥శ్రి రఘురాముని॥ 


RRR 
/ 5 రామలక్ష్మణులు సుగ్రీవునికి బయలుదేరుట 


పరమ పదమును శబరి చేరగా 
పరమ గుణాఢ్యుడు రామచంద్రుడు 
హితము గోరు తన తమ్ముని జూచి 
మతంగ మునిని గూర్చి పలికెను 


“ఆహా! సోదర - దివమహిమగను 
ముని లేకున్నను తేజము గనుము 
హింస యనునది కనరాదిచట 


'స్నేహముతో యిట ప్రాణులు మెలగును. 


ముని తన మహిమచె సృజించినట్టి 
సంద్రపు జలముతో- పితృ తర్పణము 
తృప్పినిండగా చేసితిముయ్యా! 

మనకిక మేలు జరుగును సోదర! 


లక్ష్మణమూర్తీ! మన కష్టము లిక 
తొలగిపోయినవి- శాంతి లభించును 
సూర్యతనూజుడు ఉండును ఇచటే 
అనుచరులతొ ఇట గిరిపై ను౦డును. 


సుగ్రీవుని గన పోదము రమ్ము 
కాగల కార్యము చేయు నాతడు” 
అనగా తమ్ముడు అడుగుల నడువగ 
సోదరులిరువురు సాగిరి ముందుకు- 


పంపా తీరము చేరిరి వారు 

లతలతొ శో భిలు సంసా తటము 
ఎట్ట్లకలువలు- కమలములుండి 
స్వచ్చమైన తోయమ్ములు నిండి 


తెల్ల తామరలు- తెల్ల కలువలు 
లెక్కకు మిక్కిలి నల్ల కలువలతొ 
వివిధ వన్నిలతొ వెలయు తివాసిగ 
నెత్ర పర్వము చేసెను ఆనది. 


పంపానదికి కొంత దవ్వులో 
మతంగ కొలనులొ స్నానముచేసి 
ఆనందముగా ఆ సోదరులు 

వనసౌ భాగ్యము చూచుచు నడచిరి. 


అరణ్య రొండము 


బొట్టుగు చెట్లు-మాదీఫలములు 
మొగలితోపులు-మొల్ల తీగలు 
మామిడి తోపులు- గన్నేరులతో 
ఏడాకులు గల అరటి చెట్లతో 


అలంకారము ల- అంగన అన్నటు 
అందము లొలికెడి వనము నందున 
చిలుకలు- హంసల కలకల రవములు 
సీత్రనేత -తా ముదముగ వినుచు 


తమ్మునితో ననె '' లక్ష్మణమూర్తీ! 
దీనుడనైతిని రాజ్య హీనుడను 
సీతలేక-నే బ్రతుకుట ఎట్లు! 
సుగ్రీవుని గన సాగుము నీవు" 


అనుచు పలుకుచు రామచంద్రుడు 
అధిక దుఃఖమున తపించిపోయి 
పంపాగదికి ఒడ్డున వున్న 


ఇంపగుస్థలము చూడగ సాగెను. 


దుఃఖము లన్న- అడవులు దా టి- 
విఘ్నములన్నీ దాటుకొనుచును- 
దూరము నడచి- ఆ రణధీరులు- 
ఇంపగు పంపా తీరము చేరిరి. 


కనులములున్న జలములు చూచి- 
కమల బాంధవుని తనయుని జూడగ 
కమల నేత్రులు రామలక్ష్మణులు 
కలయ జూచుచు ముదముగ సాగిరి. 


శ్రి రఘరాముని రమ్యచరితము 


మునిజభములకు అభయ ప్రదానము 
సీత్రపహరణము రాముని వేదన 
జటాయు మోక్షము అరణ్యకాండము. 


శుభమస్తు 


లోకాస్పమస్తా స్పుఖినో భవన్సు - సర్వేజనా సుఖినోభవన్తు 


* శీ సీతారామచంద్ర పాదార్పణమస్తు! 


LIRR 


121 


కిష్కింధా కాండము 


శిమదామాయణము 


కష్కంధా కాండము 


(గేయ కవిత) 






శ్రేరఘ రాముని రమ్యచరితము 

యూరుతి రాముని సందర్భనము 
సితాసతికై అన్వేషణము 

కఫుల సేవ కిష్కింధా కాండము, 


నీ రామ 


YU 


శ్రమ్మదామాయణ కిష్కింధా కాండము 





ఆాలాాలాాాాా(విషయ నూబికాాాాాాలాలాాాా 
సర్గము _ పేజీ 
1. పంప సోయగము- సీతాదేవికై శ్రీరాముని అవేదన ౩ 
> రామ లక్ష్మణులగాంచి సుగ్రీవుడు భయపడుట ee 9 
3. హనుమంతుడు రామలక్ష్మణులతో సంభాషించుట ౧౦ 
4. రామానుజుడు హనుమంతునితో తమ వృత్తాంతము తెలుపుట 12 
5, శ్రీరామ సుగ్రీవ మైత్రి «14 
6. _ శ్రీరామ సుగ్రీవ సంభాషణము 16 
7. శ్రీరాముని అండ నిలచెదనని సుగ్రీవుడు బాసచేయుట ల 17 
8. సుగ్రీవుని దుఃఖము- శ్రీరాముని ధైర్యోక్తులు 19 
9. సుగ్రీవుడు వైర కారణము నివేదించుట 20 
10. సుగ్రీవుడు తనను వాలి తరిమి వేయుటను చెప్పుట 22 
11. వాలి బలము-మతం౦గ ముని శాపము 23 
12. సుగ్రీవునికి రాముని శక్తి తెలియుట-వాలితో సుగ్రీవుని యుద్ధము _ ... 26 
13. వాలితో పోరుకు సుగ్రీవుడు రెండవ మారు వెడలుట 268 
14. సుగ్రీవుడు సింహనాదముతో వాలిని పోరుకు రమ్మనుట 30 
15. వాలిని యుద్ధ విముఖునిగా చేయుటకొరక్రై తార ప్రయత్నించుట 81 
16. వాలి సుగ్రీవుల యుద్ధము - రామ బాణముచే వాలి కూలుట 33 
17. వాలి శ్రీరాముని నిందించుట 3355 
18. శ్రీరాముని ధర్మ సూక్ష్మ వివరణ 40 
19. తార శోకము .. 46 
20. తార విలాపము .. 48 


కిష్కింధా కాండము 


21. 
22, 
23. 


24, 
29. 


26. 


27. 
28. 
29. 
30. 
31. 
32. 
33. 
34, 
35. 
1) 36. 
37, 
38. 
39. 
40. 
41. 
42. 


43. 
44. 


45. 


మారుతి తారను ఓదార్చుట 

వౌలి జాలి పలుకులు 

శోక సంద్రమున తార 

సుగ్రీవుని దుఃఖము- వాలిని విడిచి తార బ్రతక లేననుట 
శ్రీరాముడు తారను ఊరడించుట 

సుగ్రీవ పట్టాభిషేకము 

ప్రస్రవణా ద్రిని రామ లక్ష్మణులు విడిసి యుండుట 
వర్షబుతు వర్ణన 

మారుతి సుగ్రీవునికి కర్తవ్యము బోధించుట 

శరత్కాల వర్ణన- సు వునివై శ్రీరాముడు కోపించుట 
సౌమిత్రి కోపము 

సుగ్రీవునికి మారుతి హితోపదేశము 

లక్ష్మణుని ఆగ్రహము - తార సమాధానము 

లక్ష్మణుడు సుగ్రీవుని నిందించుట 

తార లక్ష్మణుని శాంతింప జేయుట 

సు గ్రీవుని భక్తి- లక్ష్మణుని ప్రశంస 

వానర సేనలను సమీకరించుట 

సుగ్రీవుడు రామ సేవాంకితు డగుట 

వానర సెనల ఆగమనము 

తూర్పు దిశకు సీతాన్వేషణకై వినతుని వీరులతో పంపుట 
హనుమంతుని, అంగదాదులను దక్షిణదిశకు పంపుట 
పశ్చిమ దిశకు సుషేణుని వీరులతో పంపుట 

ఉత్తర దిశకు శతవలిని వీరులతో పంపుట 
హనుమంతుని రాజు ప్రశంసించుట- రాముడు మారుతికి 
అంగుళీయకము నిచ్చుట 

వానర విరుల ఉత్సాహము 


ll 
50 
రి 2 
రీ జీ 
55 
రి ర 
02 
0 4 
67 
71 
74 
79 
82 
83 
86 
87 
88 
89 
9 1 
92 
94 
96 
99 
102 


105 
106 


కిష్కింధా కాండము 


46. 
47. 
48. 
49. 
50. 
51, 
52. 
53. 
54, 
ఏరి. 
56. 
57. 
58. 
59. 


60. 
61. 
62. 
63. 
64. 
65. 


66, 


67, 


సుగ్రీవుని భూ ప్రదక్షిణ వృత్తాంతము 

దక్షిణ దిశకు పోయిన వీరులు తప్ప మిగిలిన వారు మరలి వచ్చుట 
దక్షిణ దిశలో సీతాన్వేషణ 

హనుమదాదులు వింధ్యగిరులలో సీతను వెదకుట 

బుక్షబిల సందర్శనము 

స్వయం ప్రభ కపులను ఆదరించుట 

మారుతి తమ వృత్తాంతము స్వయం౦ప్రభకు తెలుపుట 
స్వయంప్రభ హనువు దాదులను సాగర తీరమున చేర్చుట 
హనుమంతుడు అంగదుని ఇంగితము తెలిసికర్తవ్యము బోధించుట 
అంగదుని ప్రాయోపవేశ నిర్ణయము 

సంపాతి దర్శనము 

సంపొతియు, వానరులు ఒకరి వివరము లొకరు తెలుసుకొనుట 
సీతాదేవి వివరము సంపాతి చెప్పుట 
జాంబవంతుడు అడుగగా సంపాతి మరింత వివరముగా 
సీతాపహరణము చెప్పుట 

నిశాకర మహర్షి వృత్తాంతము సంపాతి తెలుపుట 

సంపాతి తన రెక్కలు కాలిన వివరము మహర్షికి తెలుపుట 
సంపాతికి రెక్కలు వచ్చు వివరము 

సంపాతికి రెక్కలు వచ్చుట 


సముద్ర లంఘనమునకు వానర వీరులను అంగదుడు ప్రోత్సహించుట ... 


కపులు వారి వారి శక్తిని తెలుపుట- జాంబవంతుడు అంగదునికి 
ధైర్యము గొలిప, సమర్షుని ప్రోత్సబాంచెద ననుట 

సముద్ర లంఘనమునకు జాంబవంతుడు 

ఆంజనేయుని ప్రోత్సహించుట 

రామ కార్యనిర్వహణకై సమర్శుడై నిలచిన ఆంజనేయుని సందర్శనము 


hh 


11 
107 


108 
108 


.. 109 


110 
112 
113 
114 
115 
117 
118 
119 
121 


123 
124 
125 
126 
126 
127 


128 
129" 


132 





రీష్కింధా కొండము 


శ్రీమద్రామాయణము 


కెట్కింధభా కాండము 


(గేయ కవిత) 











శీరఘ రాముని రమ్యచరితయు 

యూరుతి రాముని సందర్శనము 
సీతాసత్తీకై అన్వేషణము 

కఫుల సేవ కిష్కీంధా కాండము, 






కష్కింధా కొండము 


శ్రీరామ జయరావు - జయ జయ రామ 


128, 


CRE 
కూజంతం రామ రామేతి 
మధురం మధు రాక్షరమ్‌ 
ఆరుహ్య కవితా శాఖామ్‌ 
వందే వాల్మీకి కోకిలమ్‌. 


Hp 
శ్రి వాల్మికికి ముందుగ మొక్కి 
మందర కర్తకు వందనముంచి 
రామ భక్తుల ఆశీస్సులతో 
రామచంద్రుని కీర్తన జేసెద. 


ఛాయా 


ఎక దంతము శూరు కర్ణము 
చలువ చూపుల చిన్నవాడా - 


పార్వతమ్మకు ముద్దు కొమరుడ . 


వఘ్నరాజా —_ వందనమ్ము 


చచ 


రీష్కింధా కాండము 


శ్రిరామచందాయనమ : 


శ్రిముదామాయణము 


కష్క్యింధా కాండము 


1వ సర్వము 





పంపసోయగము - సతాదేవ్పికె 


శీరాముని ఆవేదన 


శ్రీ రఘరాముని రమ్య చరితము 
మారుతి రాముని సందర్శనము 
సతాసత్తిక అన్వేషణము 

కపుల సేవ కిష్కింధా కాండము 


సతితో-వనమున సాగెను రాముడు 
పితృవాక్య పరిపాలన ధీరుడు 

నీల సంపద కలిగిన జానకి 
అపహరింపబడి ఆ వనమందు. 


అన్వేషించుచు ఎంతో కుములుచు 
ఆవన సీమను రామచంద్రుడు 
శాపము తీరిన కబంధు పలుకున 
బుష్య మూకము చేర వచ్చెను. . 


బుష్య మూకమున సు గ్రీవునితో 
మైత్రి చేసుకొనిఅతని సాయమున 
సీతాన్వేషణ జరుపుటసరియని 
చేరెను దశరథరాముడు అచటికి. 


అడుగు జాడలో తమ్ముడు నడువగ 
అడుగిడెపంపా తీరముచెంత 
కమలము, కలువలు మీనములుండి 
శో భించనవా పంప జలములు 


నునో హరమ్మగు నదీ జలములు 
మనసు హయినిడు సుందర వనటు 


' మరిమరి గాంచిన రామచంద్రుని 


మనసున నిండెను సీత తలంపులు. 


ప్రకృతి అంతా శో భామయమై 
కలవర పరచగ దుఃఖతష్పడే 
ధరణీనందిని తలపుల నిండగ 
తమ్మునితో దాశరథి పలికి నిటు: 


“వికసిత కమలములవి గను లక్ష్మణ! 
ఎర్రని కలువలు గనుము సరస్సున 
వెడూర్యమ్ముల కాంతితొ జలము 
ఒడ్డున నిలచెను పలు వృక్షమ్ములు. 


శిఖరమ్ములతో నోవిలు గిరివలె 
సరసు శోభిలె తరుసంపదతో 
భరతుని భక్తి- సతి అపహరణ 
తలచి తలచి నే కుములుచుంటిని. 


తాప హరమ్ములు న్ఫీత్ర జలమ్ములు 
వేసట నణచెడి కాసారమ్మిది 
అయినా కానీ వసంతశో భ 

మనసు కలంచెడు మధన పెంచెడు. 


4 


చిక్కగ పరచిన పచ్చిక నేలను 
చక్కని వన్నెల పూలు రాలగా 
రత్న కంబళులు రచించిన ట్టుగ 
శో భిలుచున్నది నేల యంతయు. 


నిండుగ విరిసిన తరువులన్నిటిని 
దండిగ పూసిన పూలత లంతో 
మురిసి పోవుచు కౌగలించినటు 
పెనవేసినవి చూడుము సోదర! 


సుముగంధముతో నీచెడి గాలుల 
ఫల పుష్పముల శోభలు కలిగిన 
మన్మథు సాయము పొందిన వాడగు 
వసంతు డెంతో ప్రకాశించెను 


మేఘము జలములు కురియునట్టుగా 
తరువులు కురిసెను పూలవృష్దని 
పూచిన శాఖల నూపుచు పవనుడు 
తుమ్మెదలోయన రాగము తీసెను 


నిండిన పూల శాఖలు కదలగ 
పంచను స్వరముల- కోయిల లన్నటు 
పాడుచు - గుహలను వదిలినట్టుగా 
తోచెను పవనుడు రమ్యముగాను. 


శ్రీ గంథమువలె చల్లనివాడు 
మందానిలుడు - సుమగంధముతో 
సుఖమగు స్పర్శను కలు గజేయుచు 
తిరుగుచుండెను సోయగమెగసెను 


కిష్కింధా కాండము 


కొండ చరులలో పుట్టిన తరువులు 
విరగబూసి- అవి కలసి పోనగా 
పూలరాశి వల గిరులన్నియును 
తోచెను- కనులకు పండుగ చేసెను 


విరసిన పూల తరువులవెన 

నిలచిన తుమ్మెద లన్నియు- గాలికి. 
వెకి లెచి-మరి ఎగురుచుండగా 
నల్లనిముసు తోచెతరువులకు. 


నిలువుగ పూచిన గోగులు- పూలతొ 
బంగరు, వెండి వల్లె వాటులు 
ధరించి నిలిచిన తరుణీముణులన 
శో భిల్లినవి ఈ వనసీమలొ 


ఈ వసంతపు శో భలన్నియు 
క్రొత్త పులుగుల, రవములు నిండి 
సతికి దూరమైనిలచిన నాకు 
తీరని వేదన పెంచుచున్నవి. 


భార్యకు దూరము నున్న బాధను 
సుమశరుడెంతో పెంచుచుండెను 
కోయిలలున్ను- నిటికోళ్ళును 
మధుర స్వనములతో పెంచెను వేదన 


పంచవటినిగల ఆశ్రమ మందు 
మనో హరమ్మగు పక్షుల కిలకిల 
వినుమని చెప్పుచు మురిసిపోయెడిది 
జానకి ప్రియముగ ఆలకించెడిది. 


కీష్కింధా కొండము 


మక్కువనిండి మనసు పెంచుకొని 
మన్మథువశమున చిక్కిన పులుగులు 
జంటను బేరి- తుమ్మెద గానము 


వినుచు-ముదముతో కనబడుచున్నది. 


అశోక తరువుల పూలు నిప్పులె 
తుమ్మెద రవము చిటపట ధ్వనిగా 
ఎట్ట చిగురులు జ్వాలల వోలి 
వసంతాగ్నినను దవాంచుచున్నది. 


మనో హరమ్మగు కోకిల స్వనములు 
చక్కగ పూసిన వసంత శోభలు 
జానకికె౦ంతో సంతోషమునిడు 
జానకిలెక నేమనదగునా. 


విరివిగ పూసిన పూపాదలన్నీ 
కనవచ్చినవి నే నెటు చూచిన 
కానీ, జానకి- చకోర లోచన 
కనరాకున్నది-మరునికి చిక్కితి 


రెపరెప లాడుచు గాలులు వీచెను 
స్పటిక ద్వారములు తెరచిన యట్టుల 
పురులు విప్పినవి నెమళ్ళు ముదముగ 
పరవశించినది ప్రకృతి యంతయు. 


కోరిక పెరిగి మన్మథువశమై 

ఆడు నెమలి తన భర్తను చేరి 
నిండు మనసుతోమగని చూచుచు 
పరిహసించునటు చూచెను నన్ను. 


ఈ మగ నెమలి ప్రియతమ సతిని 
ఏ రక్కసుడు- కానన మందు 
అపహిరించి, మరి దాచలెేదు, అని 
ఆనందముతో, ఆటల తేలెను. 


వసంత శోభల ప్రభావమిది కద 

పులుగులు జంటను చేరుచున్నవి 
రావణాసురుడు అపహరించనిచొ 
మైథిలి-నా జత బాయకు౦డెదిది. 


విరసిన పూవులు- ఎగసిన తేనెలు 
పులుగుల మనసగు- పిలుపులన్నియు 
సుమశరు తీవ్రత పెంచుచున్నవి 
దాటుట నేనెటు ఈ వసంతము? 


సీత కూడఈ వసంతశో భల 
వికారమ్మును అను భవించును 
కానీ- అసురుల చేతికి చిక్కిన 
కోమలి మనసున శాంతి నిలచునా? 


అప్పటి రాముడ నేనే ఆయినా 
ఆ మారుతమే నేడు వీచునది 
అయినా, అప్పుడు చల్లని హాయి 
జానకి లేక అదియే జ్వాల! 


పంచవటిని మా కశుభసూచనగ 
ఆకాశములో కాకి కూసెను 
ఇప్పుడు శుభముతోచునట్టుగా 
చెట్టుకొమ్మపై కూయుచున్నది. 


6 


నునసు నిండిన ప్రియురాలితో- తన 
మగడు వెనుకబడి పోవునట్టుగ 
గాలికి కదలెడు పూలగుత్తిని 

చేరగ- తుమ్మెద సాగుచున్నది. 


మన్మథు బాణము అశోక గుచ్చము 
గాలికి కదలి మీదకు ఒరిగి 

కొట్టునొ ఎమో అన్నటు తోచెను 
కోమలి లేక సుఖమది లేదు. 


కాంతులు నిండి ప్రకాశించెడు 
నిండుగ పూసిన మామిడి చెట్లు 
చందనాదులు చక్కగ నలదుకు 


మనిషిగ తోచెను ముదము గొలిపెను. 


చక్రవాకములు హంస బెగ్గురులు 
లేత సూర్యుని కిరణములన్నటు 
తుమ్మెదలెన్నో కమ లమ్ములవై 
తెక్సలతో ఈ నీటిని కదపగ. 


మనోహరమ్మగు-వనమను వస్త్రము 
శప్పుకున్నటు తోచుచుపంప- 
లేళ్లగుంపులు దంతి గుంపులతొ 
నయనానందము కలిగించును కద! 


సీతకు దూరము అయి బతుకుటది 
భూమికిభారము అగును లక్ష్మణా! 
కుటిలబుద్దితో సుమశరుడిపుడు 
సీత తలంపులు నింపెను మదిలో 


కిష్కింధా కొండము 


మన్మథుడొకడన భయమది లేదు 
కాని, తోడుగ వసంతుడుండగ 
శత్రువుకెంతో బలము కలిగినది 
నే నిలుచుటకు కష్టము కలిగెను, 


తామర మొగ్గల రేకుల చూచి 
ఆనందించగ మనసు కలుగగ 
సీత్ర నేత్రములు తోచె తామరలొ 
తీయని బాధ కలచెను మదిని. 


చల్లని గాలి విచెనుహాయిగ 

కానీ, పవనుడు పద్మ సుగంధము 
తీసుకువచ్చి నన్ను తాకగ 
తోచును అది నా సీత శ్వాసయై. 


పంపానదికి దక్షిణ దిశలో 

ఇ౦పుగ పూచినగో గులు చూడుము 
పర్వతరాజుకు అలంకారములు 
విరియ బూసుకొనె కొండచరియలు. 


మాలతి-మాధవి- మల్లిక-సోకులు 
అశో క- సంపెగ-కేతకి- సొగసులు 
చూత- శింశుప- దిరిశిన- శో భలు 
వకుల- కురంట- వావిలి- శాబర 


నాగరంగములు- నారంగములతో. 
పచ్చని పాదలు విచ్చిన పూలళతొ 
సోయగ మొలకను సంపతోయములు 
శో భలీనినది- పంపాతటము. 


కిష్కింధా కొండము 


గాలికి కదిలిన తరువుల శాఖలు 


ముదముగ ముందుకు వచ్చుట తోచగ 


మదవతు లన్నటు సుమలత అపుడు 
మత్తుగ కౌగిట చెర్చె తరువులను 


క్రొత్తగ విరిసిన పూవులపైన 
పొంగిన వెచ్చని తేనెల రుచిని 
చూచుచు సాగెడి తీరుగ తుమ్మెద 


ర్రుంకారముతో ఎగసెను సుమముల. 


పోటీపడినటు తరువులు పూసెను 
చిటికి మాటికి తగువాడినటు 

తుమ్మెద రుంకారమ్ముల వంకతొ 
సాటి తరువులలొ హేళన సాగెను. 


సతితో కూడిన కారండవము 
జలకాలాడిను పంప జలముల 
మందాకినికీ పంప అందము 
అందెను అందుకు ప్రసిద్ధి కక్కను. 


కన్నులముందు సతయుండిన 
పంపకు చేరువ నుండుట కలవడి 
స్వర్గ సుఖములు అయోధ్య నగరము 
స్మరణకురావు సుమిత్ర తనయా! 


లెత చిగురులు మొగ్గలు నిండి 
నిండుగ పూసిన పూవులతోను 

ఈ వన శోభ లలనామణిని 
తలపుల నింపి మనసును కలచెను. 


జంటగ తిరిగెడి జింక లన్నియు 
ఒంటి గనున్న నా మదికంతో 
ఆనందముతో కలిపి దుఃఖమును 
అ౦దించినవి మెరసెడి కన్నుల, 


పావన పంపా తోయములందు 
పవనుని చల్లని గాలుల యందు 
పావని సీతతొ కలిసి తిరిగిన 

తనువున నిలుచును ప్రాణము నాకు. 


ఆ కమలాక్షి-నవయౌవనవతి 
ముఖము పోలును నిండు చ౦ద్రుని 
నా వియోగమున తను మనగలదా! 
ఎ విధిప్రాణము నిలుపును తనువున? 


నే వియోగమును సహించియున్నను 
అవమానము- నను (బతుకనీయదు 
అంతటి జనకుడు ధర్మశిలుడు 
జానకి ఎచటని అడిగిన ఎమగు? 


కన్నతం।డ్రిక కానకు రాగా 
సహాధర్మిణీ నను అనుసరించెను 
కానీ- నన్నే నమ్మిన సతిని 

కావగ లెని రృతఘ్నుడను కద! 


రాజ్యహనుడను దైన్యము నిండి 
నా నిర్భాగ్యము ముందుగడున గా 
వెనుక నడచితి వనవాసమునకు 
సీత లేక నా ప్రాణము నిలచున.? 


§ 


ముద్దులొలుకు నా సీత ముఖమును 
సలాపములను, పలికెడి పలుకులు 
తిరిగ నేనుమురి కాంతున సోదర? 

నా కంతటి అదృష్టము అమరున? 


అయోధ్య కేగగ- అమ్మ వచ్చి- నను 
కోడలు ఏదన- ఎమని చెప్పను? 
అడవిలొ అసురుడు ఆపహరించెనని 
చెప్పుట తగునా? వ్రాణములు౦డున? 


కావున లక్ష్మణ! పొమ్ము అయోధ్యకు 

నే నట వచ్చుటజరగదు వినుము 
భరతుడు- సోదర (ప్రేమకు నిలయము 
సోదర (ప్రేమతొ మెలగుడు మీరు” 


అనుచు పలికిన అన్నను గాంచి 
సమయము నెరిగి సుమిత్ర తనయుడు 
మంచి మాటలు ధైర్యోక్తులతో 
రామచంద్రుని ఊరడించెను. 


“ధైర్యము పూనుము ఓ దాశరధీ! 
శోకము వదలుము అన్నా! రామా! 
ధీర సత్తముడ వైన నీ విటు 
దీనుడవై-మాటాడుట తగదు. 


స్నేహము వలన దుఃఖము కలుగును 
దానిని మరచిన శోకము తీరును 
స్నేహము వలనే నీట తడిసినా 
వత్తిమండును చమురు స్నేహమున 


కీషింధా కొండము 


కానీ-వదిన తలపులు మరువగ 


నుడువుట కాదు నా ఆలోచన 
కర్తవ్యము- భూజాతను వెదకుట 
దాచిన చోటు మనకు తెలిసెనన . 


చోరుడు భయమున- చేర్చును మాతను 
లేదా పాతాళములో నున్నను 

ఇ౦ద్రుని తల్లి ఉరమున దాగిన 
అంతము చేతును-వదలను చోరుని! 


శో క్రించుటది మొదటి విషయము 
శో ధించుటది రెండవ విషయము 
ప్రధానమైనది రెండవదయిన 
దానికి కావలె ధిర్యము రామా! 


ఉత్సాహమును వదలకుమయ్యా! 
అదియే బలము మనకది శక్తి 
ఉత్సాహముతో నిలచిన మనకు 

ఎ విఘ్నుములు ముందు నిలవవు. 


మహాత్ముడవు నువు-కో విదుడవు కద! 
నిన్ను నువ్వు మరి తెలియక పోయిన 
నే చాలుదునా నికు చెప్పుటకు 

శోకము వదలుము మాతను వెదకగ.” 


తమ్ముని పలుకుల దైన్యము విడెను 
కర్తవ్యమది తోచెను మనసుకు 
మత్తేభములై నిర్భయమ్ముగా 
సాగిరి ముందుకు ఉత్సాహముతో. 
శ్రీ రఘురాముని॥ 


Re 


కిష్కింధా కాండము 


2 రామ లక్ష్మణుల గాంచి సుగ్రీవుడు భయపడుట 


బుష్య మూకగిరి దాపులయందు 
సుర విక్రములు సుందర రూపులు 
రామ లక్ష్మణుల గాంచిన యంత 
సుగ్రీవుని మది తల్పడిల్లెను 


వాలి పంపగా చంపుట కొరక 
వచ్చినారు ఆ విరులనుచును 
వానరులందరు కలత జెందిరి 
దాగిరి-మతంగ ఆశమ తావున 


సుగ్రీవుని మది కలవర మందెను 
ధిర్యము చెదరను-పదములు నిలువక 
ఆపద తలచి-స్థిమితము తప్పి 
పరుగిడ- దిక్కుల నరయ సాగను. 


తాపసులైనా శరము లున్నవి 
మతంగ శాపములిరికి లేదా? 

వాలి పంపగావచ్చిర వీరు 

విరుల చూడగ ప్రాణములూడును. 


పారి పోయినా వాలి చంపును 
ఆగిపోయిన విరు చంపెదరు 

అసలు విషయము తెలుసుకురండని 
సుగ్రీవుడుతన సచివుల కోరెను. 


విల్లంబులతో దర్శన మిచ్చిన 
వారిని చూచి వానరులందరు 
భయపడిపోయి వడిగా గెంతుచు 
చేరిరి సు గ్రీవుని సన్నిధికి. 


వాయునందనుడు ముందుకు వచ్చి 
వానర రాజుతొపలికె తీరుగా : 
“బుష్యమూకమును వాలి చేరునా? 
తెలివిగ జూడుము- ఏడీ వాలి? 


భయముతో నీవు కపి లక్షణము 
కన బరచితివి- భీరువుగాకుము 
ధైర్యము విడి - ఆలోచించక- 

ఎలుట ఎట్లు వానర రాజ్యము? 


ఆలోచించక ఎ పనిచేయకు- 

ఎదుటి వ్యక్తి మది గ్రహించ నేర్వుము” 
అనుచు బాతవును శుభమును పలికిన 
వాయు పుత్రునితొ పలికె రవిసుతుడు : 


“హనుమా! వినుమా, విరులిద్దరు 
కమలనేత్రులు ఆజానుబాహులు 
ధనుర్చాణములు కలిగిన వారె 

దేవకుమారులవలె వెలుగుచును. 


వాలి పంపగా వచ్చయుందురు 
రాజుకుమిత్రుల కొదవ కలుగునా? 
శత్రుని మిత్రులు- అదను జూచుకొని 
అంతము చేతురు-రాజధర్మ మది. 


వాలి అనిన సామాన్యుడుగాడు 

ఉపాయ మెరుగును- అపాయ మెరుగడు 
విషయము తెలియగ నీవె పామ్ము 
సామాన్యునిగా వేషము దాల్చుము. 


10 


రీష్కింధా కొండము 


ఆకారములు ముఖ కవళికలు ముందుగ నీవు ముచ్చటలాడి 
మూటలు వాటితొ మనసు తెలియుము నమ్మకమన్నది కలిగించుకొని 
వంచన బుద్దికలిగిన వారో ఆపై వారి వివరము లడుగుము 
శుద్ద మనస్కులొతెలియుము నీవు, శరచాపముల సంగతి తెలియుము. 

నిర్మలమైన మనసుతొ వారు 

ఉన్నటు - నివు గ్రహించినంతనె 

సత్యాసత్యము తెలియుము మరల'' 

అనగా మారుతి సరియని పలికెను. 

Ig రఘురాముని॥ 

3 హనుమంతుడు రామలక్ష్మణులతో సంభాషించుట 
వానర రూపము నీడెను మారుతి బంగరు సింహాసనమున౦దున 
తేజము నిండిన భిక్షు రూపమున ఉండగ తగిన రాజవరేణ్యులు 
రామ లక్ష్మణుల చెంత చేరెను ఇ౦ద్రచాపముపోలిన ధనుసులు 
అతి నమ్రతగా వందన మిడెను. కరి తొండముతో సరిపడు భుజములు. 
వినయము నిండి పలికను మారుతి నడచి అలసియా నిట్టూర్చులవి! 
వివరములడిగిను వినసాంపుగను జడలు ధరించితిరుగుట ఎల? 
"అయ్యా! మీరు దేవసమానులు మీ యోగ్యతకు కనబడు స్థితికి 
రాజ బుషులుగా అగుపడుచుండిరి. పొంతన కుదరదు ఎందుకు స్వామి! 
ఈ వనసమలకేల వచ్చితిరి విశాల వక్షస్టలముతొ మీరు 
మీరు తిరిగెడి స్థలములు కావు వనమున తేజము నింపినారయా! 
మంచి వ్రతము చేపట్టినవారు నింగి విడచి ఈ నేలను చూడగ 
పులుగులు, మృగములు భయపడుచున్నవి. దిగినయట్టి రవి చంద్రుల మీరు? 
మేని కాంతితో పంప మెరసెను పరిఘల పోలిన హస్తములుండి 
మాన్యులు మీరు- ప్రాయము నుండిరి గుండ్రగబలమును తెలుపుచున్నవి 


కేసరి చూపులు కలిగిన వారు 
మృగరాజంతటి బలమగు వారు. 


ఆభరణమ్ములు ధరించ లేదు 
కారణమేమో తెలియకున్నది. 


కిష్కింధా కాండము 


అడవులు- జలధులు నిండిన భూమిని 
వింధ్యా చలముతొ శోభిలు ధరణిని 
పరిపాలించగ చాలినవిరులు 

దీనత నుండగ కారణమేమి? 


మీ ధనుస్సులు నిగనిగ మెరయుచు 
గంధాదులతో- బంగరు పూలతొ 
పూజలనంది- తేజము నిండెను 


ఇంద్రుని వజ్రాయుధమును పోలును. 


అమ్ముల పాదులవి పగ వారలకు 
ప్రాణముతీయు సర్పములన్నటు 
వాడి శరముల నిందీయున్నఎ 
నాడి మైనవి శుభకరమైన, 


మిక్కిలి నిడివి వెడల్పుగలిగి 
భయము గొలుపుచు మెరసి కత్తులు 
కుబుసము విడచిన సర్పము పోలి 
ఉన్నవి- రిపులకు కలలో మెదలును 


బదులిడ కుండిరి కారణ మేమి? 
నా వృత్తాంతము తెలిపెదనార్యా! 
ధర్మాత్ముడును- కపులకు వేడు 
సుగ్రీవుడను కపి కలడిచట. 


అన్నచె అతడు తరిమి వేయబడి 
దేశము తిరుగుచు ప్రాణ భయమున 
అతి బాధలొ అతడుండెను స్వామీ! 
వచ్చితి నేను ఆతడు పంపగ 


సుగ్రీవునికి సచివుడ నేను 
హనుమంతుడను-వాయు పుత్రుడను 
కోర్తిన రూపము దాల్బగనెర్తును 

కోరిన సలముల తిరుగగ చాలుదు. 


చెలిమిని కోరి మా సుగ్రీవుడు 
పంపెను నన్ను అని పలుకగను 
ముదమునంది శ్రీరామచంద్రుడు 
తమ్మునితోను తీరుగ పలికెను : 


“సోదర! సామాన్యుడుకాడితడు 
ఘనమతి సుగ్రీవుని సచివుడయా! 
వెదకెడివాడే ముందు నిలచెను 
ఇతనిలొ అతనిని చూడగ తగును. 


లక్ష్మణ! యిమ్ము ప్రత్యుత్తరము 
శాస్త్రము లెరిగిన ప్రజ్ఞావంతుడు 
అతనికి తగినటు తిరిగి పలుకనిచొ 
తలచును మనలను- అపండితులుగ. 


బుగ్‌-యజు స్పామ వేదములు 
శిక్షా వ్యాకరణమ్ము లన్నియు 
త్రికరణ శుద్ధిగనేర్చినవాడే 

పలుకగ నేర్చును యీ విధముగను. 


స్వచ్చమైన ఉచ్చారణతోను 

అప శబ్దమ్ములు అసలే లేక 
ముఖమున కన్నుల లలాటంబున 
కను బొమలందు దోషము లేదు. 


ll 


12 


వ్యర్థ పదములు వెదకిన దొరకవు 
సందిగ్రమునకు తావే లేదు 
కొందరలేదు మాటలయందు 
మాట పెగలని తీరులు లేవు. 


మధ్యమస్వరమున వ్యాకరణముతో 
శద్ధమయిన వాక్సాతుర్యముతో 
కత్తి నెత్తిన శత్రువయినను 
కొట్టుకుపోగల వా (క్షవావాము. 


ఎ రాజయినా యింతటి మంత్రిని 
సొందకున్న మరి కీర్తి గడించున? 
తలచిన కార్యము తీరుగ నడచున? 


కిష్కింధా కొండము 


ధరణి నేలగా తలచిన రాజు 

ఈ విధమైన దూత కోసమై 

తనుగా చూచుట యుక్తమైనది 
సర్వము జరుగును నిర్విఘ్నముగా” 


అన్న పలుకులు వినిన లక్ష్మణుడు 
వాక్య కుశలుడు పలికె తీరుగా: 
“పండిత శ్రేష్టా! వింటిమి మేము 
మీ సుగ్రీవుని నామధేయము. 


రవిసుతు గుణములు ప్రభావమ్మును 
వింటిమి-మేము- నీవు నుడివినటు 
చేయుటకొరకి సిద్ధము నుంటిమి 


సఫలీ కృతుడగు ఇట్టి దూతచే సిద్ధించును న్‌ కో గక హనుమా!” 

అనగా వినిన వాయున౦దనుడు 

సుగ్రీవునికి జయమును కోరుచు 

రామ సుగ్రీవుల చెలిమిని బలముగ. 

కూర్చ నెంచెను సంతోషముతో. 

శ్రీ రఘురాముని॥ 
RRR 

4 రామానుజుడు హనుమంతునితో తమ వృత్తాంతము తెలుపుట 
సుగ్రీవుని గన వచ్చిన వీరుల “ద్యుతిమంతుడును కీర్తివంతుడు 
రామ లక్ష్మణుల కాంచిన మారుతి దశరథ భూపతి ధార్మిక శ్రెష్ణుడు 
తలచెను మదిలో రవిసుతు కార్యము ధనధాన్యములతొ యజ్ఞయాగముల 
జరుగును తప్పక వీరి వలననే, రెండవ (బ్రహ్మన పురమునేలెను. 
మారుతి పలికెను రాముని చూచుచు : ఆయనజబ్యేష్ట కుమారుడు రాముడు 
“అయ్యా! నీవు తమ్మునితోను పరాక్రమమున ప్రసిద్ధిగాంచి 
ఈ వన సీమలతిరుగుట ఎల?” సర్వభూతముల రక్షణ చేయగ 
తమ్ముడు బదులిడెఅన్న ఆనతిని: చాలిన యోగ్యుడు ఈతడు హనుమా! 


కిష్కింధా కాండము 


పితృ్సబాక్య పరిపాలన చేయగ 
రాజ్యము వదలి కొనల నడచెను 
నడచెను భూసుత సీతాదేవి 
భర్తతొ- సాయం సూర్యకిరణమన. 


రాముచం|ద్రునకు సోదరుడను-నే 
అనుసరించితిని అన్న పదములు 
సేవలుచేసి జన్మతరించగ 
సేవించెద నా అన్నను హనుమా! 


లక్ష్మణుడను-నా నామధేయమది 
రృతజ్ఞుడు మరి సుఖపడ సిరిగల 
జీవులరక్షణ చేసెడి రాముడు 

రాజ్యము వదలి కానల కదలను. 


కొనన మందు రామచందుని 
సతియగు సీతను- కామరూపియగు 
రక్కసు డెత్తుకుపోయి దాచగా 
వెదకుచు మేము తిరుగుచుంటిమి. 


శాప వశముచే దానవృ డయిన 

“దను” వనువాడు- సీతను వెదుకగ 
సాయము చేయును రవిసుతు డనుచు 
సూటిగ జొప్పెను- నిజము కపీ౦ద్రా! 


జనుల పొగడ్తల నందినరాముడు 
దాన గుణముచేశో భిలు రాముడు 
అతనికి ఇపుడు మీ సుగ్రీవుడు 
అండగ నిలచెడి దిక్కు కపీంద్రా! 


దిన రక్షకుడు ధర్మరక్షకుడు 

దశరథ భూపతి కుమారు డితడు 
త౦డ్రికి తగిన తనయుడు- అయినా 
సాయము వేడగవచ్చె రవి సుతుని. 


భూతలమందలి జీవికి సుఖములు 
అనుగ్రహించే ప్రభువగు రాముడు 
వినయముగా మీ వానర రాజు 

అను గ్రహమ్మును కోరుచుండెను. 


సద్గుణ సంపద కలిగిన వాడు 
రాజ లోకమునపూజ్యుడు అయిన 
ఉత్తుమదాత- దశరథ తనయుడు 
కపిరాజును తను శరణు కోరెను. 


సత్కీర్తికి మా అన్నయె నెలవు 
అంతటివాడు శోక వశుడయి 
దిక్కని వేడెను మి సుగ్రీవుని 
దయతో నతడుచేర్చగ నగును.” 


అని పలుకుచును కన్నుల నుండి 
అశ్రుధారలు కురియులక్ష్మణుని 

చూచి పలికెను వాయున౦దనుడు 
ఊరది౦చెను మృదు వచనముల. 


'విజితేంద్రియులు- విక్రమమూర్తులు 
సదాచారులు సజ్జన పూజ్యులు 

మిమ్ము గనుట-మా రాజు భాగ్యము 
రవిసుతు వివరము తెలిపెద వినుడు. ' 


14 


అన్న వాలి మా రాజు భార్యను 
అపహరించి మా టేనిని తరిమెను 
అడవుల బట్టి తిరిగెడిరా జు 

అండగ నిలచును తన కపి సేనతొ 


అనుచు తియ్యగా పలికి మారుతి 
సుగ్రీవుని కడ కగగరమ్మని 
లక్ష్మణమూర్తితొ పలుకగ నంత 
పవన తనయుని పాగడలక్ష్మణుడు : 


“అన్నా! యీ కపిశ్రేషుడు- నిజమును 


కిష్కింధా కొండము 


ప్రసన్నమయిన ముఖ కవళికలు 
ప్రయము గూర్చిడి హిత వచనమ్ములు 


సాధుస్వభావము వినయ సంపద 
మోసము లేదని తోచుచున్నది. 


కావున మనము వాన రేంద్రుని 
చూడగ పోదము” అనగా రాముడు 
సరియని పలుకగ వానర శ్రేష్ణుడు 
కపి రూపముతో నిలచె వినయముగ. 


రవిసుతు కార్యము నెర వేరిన దని 


పలుకు చుండెను- సు గ్రీవునికి సంతస మంది రామలక్ష్మణుల. 

నీత్రో కాగల కార్యమున్నది నిరువుర చేర్చగ రవిసుతు ముందు 

నీ కార్యము నెరవేరిన దనుకొను. భుజముల నిడుకొని తృటిలో చేరెను. 

శ్రీ రఘురాముని॥ 

LR 

రి శ్రీరామ సుగ్రీవ మైత్రి 

రామలక్ష్మణుల నిరువుర నపుడు రావణాసురుడు- రాముని సతిని 

బుష్యమూక గిరి సుఖముగ చేర్చి అపహరించెను విను-మహరాజా! 

సుగ్రీవునితో పలికెనుమారుతి ధరణి నంతను కీర్తి గడించిన 

రాఘవు ఘనత తెలిపెను తీయగ. దశరథ తనయుడు సాయము కోరెను. 

“సూర్యతేజుడు రామభద్రుడు పూజ్యులలోను ఉత్తములయ్యా! 

మతిమంతుడు తన తమ్ముని తోను భాగ్యము నీదని మదిలో తలచుము 

నిన్ను చేరగ వచ్చెను ఘనుడు. నెయ్యము కోరి వచ్చిరి వినుము 

రవికుల తిలకుడు- సూర్యకుమారా! పూజలుచేసి పుణ్యము నందుము. 

ఇంద్రుని గెలువగ తేజోవంతుడు పావని పలుకుల ముదమును పొంది 

దశరథ సూనుడు- ధర్మనిరతుడు మదిలో భయము తొలగి పోవగా 

పితృవాక్య పరిపాలన దక్షుడు మనుజ రూపమున త్వరగా వచ్చెను 

సతితో వనమున గడుపుచుండగా. మనుజోత్తములను సందర్శించగ 


రికా, 
కబ్బు౦ధా కొండము 


ధర్మగుణముతో రాజిలు వారు 
సర్వభూతముల వ్యాపకులనుచు 
మారుతి పలికిన పలుకులు వినిన 
రవి సుతుడనెను దాశరథులతో, 


“మూనవ లోకపాలకులారా! 

మీరు నెయ్యము కపితో చేయగ 
ముందుకు వచ్చుట నా భాగ్యమది 
నే కృతకృత్యుడ- అయినా వినుడు. 


నాతో చెలిమి చేయగ బలుకు 

నిండుగ సమ్మతి అయినచో నిపుడు 
నా చేతితొ -నీ చేయి కలుపుము 

నే చాచితి నిదె కరము వినయముగ.. 


రాముడు మదిలొ సత్యము నెరిగి 
మనసు నిండుగా కరమును కలిపి 
మానవోత్తముడు- కపి కులోత్తముని 
కౌగలించుకొని గుండియ కలివెను: 


పవన తనయుని మది పులకించెను 
చండ్రపుల్లలతొ అగ్ని రగిల్సెను, 
అంతట మిత్రులు హుతవాహనునికి 
పూజను చేసి ప్రదక్షి ణించిరి. 


రామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా 
స్నేహము నెరపి తమ కార్యములు 
తీరినట్టుగా సంబరపడుచు 
తృప్పిగ చూపులు పంచుకొని రట. 


ఆనందముగా స్నేహితు లిరువురు 
కలసిన శుభ సందర్భములో న 
సుగ్రీవుడు శ్రీరాముని చూచి 


మన, సుఖదుఃఖము లొకటనిపలుకుచు 


నిండుగ పూసిన తరువు శాఖను 
విరచి ఆసనము చేసె రామునికి 
హనుమంతుడు ఒక చందన శాఖను 
వేసి లక్ష్మణుని కూర్చొన చేసెను. 


తరువు శాఖపై రామచ౦ ద్రునితొ 
తను కూర్చొని - సుగ్రీవుడు పలికెను : 
“రామా! వాలి, నాకు అన్నయగు 
అంతులేని పరాక్రమ వంతుడు. 


నాపై కోపము నిండిన వాలి 
రాజ్యము నుండి తరిమి వేసెను 
నా భార్యను చేపట్టెను అతడు 
అడవుల బట్టి తిరుగు చుంటిని, 


కరుణ నిండిన మనసుతొ నివు 

అను గ్రబాంచుము ఓ నరపుంగవ! 
వాలి భయమది తీర్చునట్టుగా 
అభయము నిమ్ము దశరథనందన! 


రవిసుతు పలుకులు వినిన దాశరథి 
శరణాగతులకు రక్షకుడై మరి 
స్నేహ ధర్మము తెలిసినధీరుడు 
మందహాసముతొ పలికె ప్రియముగా : 


16 రీష్కింధా కొండము 


తీరుగ తెలియుము వానరోత్తమా! విరపుంగవా! అతి శీఘ్రముగా 

అధర్మ పరుడగు వాలినిచంపెద వాది బాణముల వాలిని కూల్చి 

ధర్మము నెరపెద విక్రమ స్ఫురణతొ. వాని భయము నువు తీర్చుము ' అనగా 

పిడుగు పాటుకు పగిలిన గిరివలె ప్రసంగ మటుల సాగుచుండగా 

పడును వాలి-నా బాణ హతుడయి” సీత్రాదేవి- కమల లోచనకు 

రాముని పలుకుల సంతస మందెను - వాలికి- లంకాధీశున కపుడు 

రమయు, రాజ్యము పొందినట్టుగా వామ నయనములు అదిర నొక్కపరి. 
శీ రఘురాముని॥ 

6 శ్రీరామ, సుగ్రీవ సంభాషణము 

రాముచం|దునితొ సుగీవు డట పాతాళములో నుంచిన గాని 

సలికె తీరుగా-'' సచివోత్తముడు ఆకాశములో దాచిన గాని 

హనుమంతుడు- మీ వివరములన్నీ నే తేగలుగుదు సీతాదేవిని 

తెలిపెను వనముకు మీరు వచ్చు టది. చింతింపగను వలదునీవిక. 

మిథిలాధీశుని కూతురుసితతొ రామా! నేను సత్యము చెప్పెద = 

నీ తమ్ముడు యీ లక్ష్మణమూర్తితొ సీతను- దానవు లందగ లేరు 

వనమున నీవుతిరుగు చుండగా విష భక్ష్యమును తినిన వానివలె 

క్రూర రక్కసుడు మిము వంచించి మడయును గాని మనలేడుసువూ! 

నీ సతి సీతను అపహరించుట అంబర నీధిని అతి తొందరగా 

త్రోవలొ జటాయు నంతము చేయుట  రావణుండు గొనిపోవు అతివను 

అంతయు వినిచెను ఆంజనేయుడు ఆడు పామువలె అల్లల్లాడగ 

నీ దుఃఖము-నే తొలగించె దను. నాతో ఇట-యీ నల్వురు గాంచిరి. 

పతివ్రతయగు సీతాదేవిని ఆమెకూడ మము చూచిన దయ్యా! 

దుష్టరక్కసుడు ఎచట దాచినను అంబరమందు నగలను కట్టి 

దనుజుని త్రుంచి-వేదశృ్శతిని మూట విసరెను-మా హనుమంతుడు 


తెచ్చిన రీతిగ- తెచ్చెద తల్లిని. భద్రపరచె నవి-చూపెద నికు 


కిష్కింధా కొండము 


8 సుగ్రీవుని దుఃఖము-శ్రిరాముని ధెర్యోక్తులు 


సుగ్రీవుడు పలికెను వినయము నిండి 
రామానుజుడు దినుచుండ గను 

“9 స్నేహముతో- కప నయినా-నను 
రామ నేస్తమని గౌరవింతురు. 


ని సాయముతో స్వర్గపుర మది 
లభించగలదు మాన్యుడ నయితిని 
న నెయ్యముతో నావారలకు 
పూజనీయు డను అయితిని రాఘవ! 


నా స్నేహము నువు తెలుసుకొందువు 
నే నుడివిన అది ఆత్మ ప్రశంసయె 
స్నేహితుడయినచొ లోపము లెంచక 
ఉత్తమ గతిగా నెయ్యమెంచ వలె. 


శరీరమునకు కరముల మాదిరి 
కంటికి రెప్పల మాదిరి గానే 

ఇలబ- మిత్రుల కార్యము లన్నియు 
ఆలోచించక నెరవేర్చవలె.”' 


సు గ్రీవుడటు పలుకగ- రాముడు 
పలికెను తమ్ముడు వినుచుండ గను 
“నీవ నుడివినది నిక్క మే సుమా! 
నే గ్రహించితి నెయ్యపు విలువ.” 


సంభాషణమటు సాగుచుండగా 
క్రొత్త చిగురులు పూలునిండిన 
తరుశాఖలను క్రొత్తవివేసి 
దాశరథులను కూర్చొన జేసిరి. 


తిరిగి పలికెను రవిసుతు డపుడు 
“అన్న వాలిచే తరుమబడితిని 
బుష్య మూకమున దాగియుంటిని 
దుఃఖము తీర్చి నను రక్షించుము.” 


పలికెను లీలగ నవ్వుచు రాముడు 
“నా మిత్రుడవు మేలు చేసెదను 
కీడు చేయుటది రిపు లక్షణము 
చంపెద వాలిని -వ్యధ నీకేల? 


నా శరములు అతి వేగము గలవి 
మిరుమిట్లు గొలుపుచు భయ౦కరమవి 
స్క౦థ వనమున పుట్టనట్టివి 

వజాయు ధముతొ సమానమైనవి, 


భయంకర మయి కోపము నిండిన 
సర్పమువంటి శరములు చూడుము 
వజ్రాయుధపు పాటుకు గిరివల 
నీతిలేని- ఆ వాలి కూలును.”' 


“అగ్ని సాక్షిగ చెలిమి చేసితివి 
చేయి కలిపి నా మనసు గెలిచితివి 
దుఃఖాన లము కాల్సగ తెలిపితి 
చిన్న విషయము కాదు రాఘవా!” 


అనుచు పలుకుచు దుఃఖము నిండి 
కన్నులనీరు పారుచుండగా 
డగ్గుత్తికతో మాటలు పెగలక 
సూర్యనందనుడు శోకము నిండెను. 


20 


ధైర్యము తెచ్చుకు సు గ్రీవు డట 
వాలి చేసిన దుష్కార్యము లను 
నిర్ణయుడై తన హితులందరిని 
చెరలో నుంచుట తెలిపెను అపుడు. 


“రాజుగ వాలి ఎలు చుండగా 
యువరాజగు నను వెడలగొట్టెను 


నా ఇల్లాలిని అపహరించెను 
నను జంపుటక యత్నము ను౦డిను. 


నను జంపుటకొర్లక వచ్చిన వారిని 
తెలుసుకు - వారిని చంపుట నా పని 
కావున, మొదట మిమ్ముల చూచి 


కిష్కింధా కాండము 


ఈ హనుమంతుడు ముందు నిలువగా 
మిగిలిన ఈ కపులందరు- నన్ను 
ప్రాణప్రదముగా కాపాడగను 

బ్రతికి యుంటిని దశరథ నందన!” 


అంతట రాముడు అడిగె రవిసుతుని: 
“మి వైరమునకు కారణమిమి? 
కారణ మల్పము అయిన-మాటలతొ 
సమాధానము చేయగ చాలుదు. 


వర కారణము బలముయినచొ యిక 
వాలిని కూల్చి కార్యము తీర్చెద 
నదివలె నా మది పరుగిడు చున్నది 


భయము నందుటకు కారణ మదియే. విశదపరచుము సర్వము యిప్పుడే, 


వింటిని ఎక్కు పెట్టక మునుపే 
సర్వము తెలుపుము ఓ సుగ్రీవా! 
వింటిను౦డి మరి శరము ఎడ లెనా 
వాలి చచ్చును నిశ్చయమ్ముగా.” 


శ్రీ రఘురాముని॥ 


LI 


9 సుగ్రీవుడు వెర కారణము నివేదించుట 


తీరుగ పలికెను రవిసుతుడంతట: 
“ఇరువురు పుత్రులు మా జనకునకు 
అందు జ్యేష్ణుడు - వీరుడు వాలి 
చిన్నవాడను నేను రాఘవా! 


(ప్రమగ బరగెడి వాలి అంతట 
తండ్రి గతించగ రాజై ఎలగ 
వినయము నిండి హితమును గోరెడి 
బ౦టుగ నాతని సేవలు చేసితి. 


కాలము ఆ విధి జరుగుచుండగా 
మయుని తనయుడు- బలవంతుడగు 
“మాయావి” రక్కసుడు స్త్రీ నిమిత్తమై 
వెరము వాలితొ కలిగి యుండగా 


మాటు మణిగిన నిశీధి లోన 
మదించిపోయి వోరుకు వచ్చి 
నగరి ముందర నిలబడి వాడు 
అతి భీకరముగ అరచుచుండగా 


రీష్కింధా కొండము 


రోషము నిండి పానుపునుండి 
లేచిన వాలి-పోరుకు సాగెను 
ఉదయము వరకు వేచియుండ మని 
ముదితలు, నేనును, వేడిన వినకయె. 


అన్న-వోరుకు సాగగ నంత 
అనుసరించితిని సహాయ పడగ 
ముందర వాలిని గాంచి అంతట 
పరుగిడసాగను ఆ మాయావి, 


వెన్నెలతోడుగ నుండగ వాలి 
ఎంబడీ౦చెను 'ఆ మాయావిని 
అ౦తట వాడొక బిలమును గాంచి 
అందు దూరిను ప్రాణభీతితో, 


నన్నుగాంచి నా అన్న పలికెను 

న విచ్చటనే నిలబడి యుండుము 
బీలము జొచ్చి- ఆ మాయావిని -నే 
చ౦పి వచ్చెదను అనగా, నేను 


అనుసరించెదను నిన్నే అనగ 
వినకనె- అన్న- బిలమున జొచ్చెను 
నే నచ్చటనే ఒక ఎడాది 
వేచియుంటిని అన్న కొరకునై. 


అ౦తట-నెత్తుటి ప్రవాహమ్మది 
బిలమును౦డి అట వెడలజొచ్చెను 
నురగలు వెడలెను, రక్కసి అరుపులు 
వాలి రోదనగ వినవచ్చినవి. 


అన్న- అసువుల బాసెను అనుకొని 
దుష్ట దనుజుని భీతి చేతను 

కొండ నొక్కటి బిల ద్వారమున 
అడ్డముగా పడవేసి-వగచుచు. 


అన్నకు జలములు వదలితి నేను 
దుఃఖము నిండి పురముజేరి, మరి 
అన్న మరణము తెలియనివ్వక 
రోజులంతట దొర్లించగను 


విషయము మెల్లగ తెలిసిన సచివులు 
వానర రాజ్యము నప్పగించిరి 
వాలి అంతట ఆ మాయావిని 
అంతము బేసి తిరిగి వచ్చెను. 


రాజ్య కాంక్షతో అన్నను వదలి 
పురము జేరితిని అనుకొని అతడు 
క్రోధమునిండి- ' కుమతీ- నువ్వు 


తమ్మునివా! నా శత్రు వగుదువుర! 


నమ్మిన నన్ను వదలివచ్చితివి 
బిలమున కడ్డము కొండ నుంచితివి 
కులుకు చుంటివి పట్టము కట్టుకు” 
పలికెను వాలి కోపము నిండి. 


నా సచివులను మిత్రు లందరిని 
చెరలో నుంచెను ఆ కోసిష్టి 
బలగమ్ములతో వాలిని నేను 
నిగ్రవాంచగ చాలి యున్నను- 


22 


అన్న కావున తప్పుగ తలచిన- 
శాంతము రాగా దయచూపు నని 


గౌరవించుటకు ఫలమిది నాకు 
ప్రాణము కొరకై పరుగులు తీయుట. 


కిష్కింధా కొండము 


అసురుని చంపి పురము జొచ్చెడి 


_అన్నకు- ఎదురుగపోయి భక్తితో 


నమస్కరించగ నను చూడకనే 


ముఖము త్రిప్పెను కలవరపడితిని. 
॥శ్రీ రఘురాముని 


REG 
10 సుగ్రీవుడు-తనను వాలి తరిమి వేయుటను చెప్పుట 


“అన్న పాదముల వ్రాలిపోతిని 
విన్న వించితిని సర్వము తీరుగ 
నెత్తుటి వరదలు గాంచితి నయ్యా! 
సంవత్సర మట వేచియుంటిని. 


నీ కంఠధ్వని విన బడదయ్యా! 

మదిలో శంక ముదిరిపోయెను 
అసురుని భయమున బిల ద్వారమున 
అడ్డముగా నే కొండ నుంచితిని. 


దీనముగా నే పురము జొచ్చితి 
వలదన- వినక సచివులందరు 
పట్టము గట్టిరి దయచూపుమయా! 
శత్రుడగానని కరములు ముడిచితి, 


వాలి వినకనే దురుసుగ పలికెను 
పేరోలగమున నిలపి- కథనము 
వనిపంచెను- తను అసురుని కొర 
బిలమున వెదకుట సాగించితి నని, 


''సంవత్సరమటు వెదకగ- దనుజుడు 
కనబడినంతనె కలబడి చంపి- 
కొ౦డనెట్టగ సాధ్యము గాక 
సుగ్రీవునికి అరచితి నపుడు. 


అలికిడిలేదు- దుఃఖించితిని 
మనసంతయును వికలమయినది 
అతి కష్టముతో కొండను నెట్టి 

బిల దారమును దాటివచ్చితి. 


చూడుడు విడు! రాజ్యలక్ష్మికై 
అ(గజు-నన్ను ద్రోహ చింతనతొ 
మృత్యుముఖమున త్రోయ జూచెనని 
ఎన్నో విధముల పరుషము లాడెను. 


తమ్ముడ నేనటు చేయుదు నా యని 
తలంపులేక కట్టు బట్టలతొ 
తరిమెను- భార్యను అపహరించెను 
తిరిగి తిరిగి - నే చేరితి నీ గిరి, 


తెలిసి నేను అపరాధిని గాను 

తెలియక చేసిన కా దపరాధము 
దీనుని- నన్ను రక్షింపుముయా! 
ధర్మాత్ముడవ్ప- యశము గడించుము.” 


రాఘవుడనెను అనునయించుచు 
“దుఃఖించకుమో! మిత్రసత్తమా! 
వాడి బాణముల కూల్లును వాలిని 
కంటబడుటయె ఆలస్యమిక- 


ర్‌ష్కింధా కొండము 


పరస్త్రీ భోగము అందును వాలి 

నా కంటికి మరి కన బడువరకే- 

సతికి దూరమగు దుఃఖము తెలియును 
అర్కసుతా! నీవంత నెరుగుదును.” 


1 1 


రాముని పలుకుల ధథిర్యము ని౦డే 
రవిసుతుడనెను: పురుషోత్తమ! నువు 
కోపము నిండి శరములు వదలిన 
లయకాలములో రవికిరణములగు 


అయినను వినుము- వాలి విక్రమము 
కొండల నాతడు అవలిలగను 
బంతులాడినటు ఎగుర వేయుచు 
హేలగ జిమ్మగ చాలును రామా! 


ప్రాతఃసంధ్యకు పూర్యమె లెచి 

నాల్గు సంద్రముల తీరుగ తిరిగి. 
సంధ్య కృత్యములు ఆచరించుకొని 
అలుపు నెరుగక- అడుగిడు పురమున. 


భుజబల తేజుడు- భూరుహమ్ములను 
విరచును- చిత్రము ఆతని బలము 
దుందుభి అను మవాషాకృతి గలిగిన 
అసురుడు - వరబల గర్వము నిండ 


సాగరమును గని-పోరగ రమ్మన 
వారిథి అ౦ంతట- 'హిమగిరీంద్రుడు 
నీతో పోరగ చాలిన వాడన 
రయమున బోయి గిరిని తాకగ 


శీ రఘురాముని॥ 


HH 
వాలి బలము - మతంగముని శాపము 


గిరిరాజంతట పలిక దుందుభితొ 
“మునుల కాశ్రయము నిచ్చెడి నెలవును 
ఏలకుమ్ముట-పోరగపామ్ము 
కిష్కింధలొ ని రేడగువాడు- 


వాలి-వానరుడు రాజెయుండిను 
సరిచేయును నీ కండూతిని అన 
భూమి వణకునటు భయ౦కరముగా 
దుందుభి సాగెను కిష్కింధా పురి, 


పురమును చేరి తరువులు రూల్చుచు 
శృంగమ్ములతో తలుపులు జీల్చుచు 
విజయ కాంక్షతో అసురుడు రాగా 

వినబడి వాలికి- ఆ ధ్వనులన్నియు. 


అంతట వాలి అంతఃపురమును 
వదలి వచ్చెను స్త్రీలందరితో 
తారల నడుమ చందమామలా 
వెలిగెడి వాలి-పలిక దుందుభితొ; 


“ఓ దనుజోత్తమ! దుందుభివని- నిను 
తెలిసితి - ఎల ఈ విధ్యంసము? 
ఊపిరి నిలువగ ఆశ కలిగిన 

శీఘ్రమె పొమ్మన దుందుభి పలికెను: 


24 


“స్త్రీల ముందరా ప్రగల్భమ్ములు! 
పరాక్రమముతో పోరగ రమ్ము 
ఉదయము వరకు వేచియు౦దును 
భోగము లంది దిగుము పోరుకు, 


లోనికి బొమ్ము భార్యల జేరుము 
దివి సుఖమ౦దగ దొనములిమ్ము 
పురమున౦తను తిరిగి చూచుకొని 
తగినవాని యువరాజుగ చేయుము. 


ముత్తు నిండియో- అ ప్రమత్తుడో 
నిద్రించుచునో నిరాయుధుడునో 
నీవలె - కామము నిండిన వాడినొ 
చంపిన- భ్రూణ హత్య దోషమగు.” 


వినిన వాలి- తన సుందరా౦గు లను 

లోనికి బోమ్మని - పలికి దుందుభితొ 
"అసురోత్తమ! నువు ఫీరువృగానిచా 

తలపకు నన్ను మత్తునిగాను. 


నేద్రావినది వీరపానము _. 
నేద్రావెద నీ ప్రాణమ్ముల నని 
తండ్రి యొసగిన కాంచనహారము 
ధరించి-వాలి తాక దుందుభిని, 


లీలగ వాలి దుందుభి నెత్తి 
శృంగములందుకు గిరగిర త్రిప్పి 
నేలను మోదగ నెత్తురు పారెను 
తిరిగి దుందుభి నిలచి పోరిను. 


రీష్కింధా కొండము 


భీకరమ్ముగ పోరు సాగను 

వాలి బలమది ఇనుమడీ౦చెను 
దుందుభి బలము సన్నగిల్లగా 
ముణఘాతములు అసువులు బాసెను. 


ఏచమడంచి దుందుభి కాయము 
కరముల నెత్తి యోజన దూరము 
లీలగ- వాలి విసరగనంతట 
కాయము నుండి వెడలిన నెత్తురు. 


గాలికి మత౦గ ఆశ్రమ మందు 
చిందిపడగ- ఆ ముని కోపముతో 
వెలుపల కొచ్చి ఆశ్రమ సీమలొ 
దుఃదుభి కాయము గాంచిన యంత 


తపోబలముచే సర్వము తెలిసి 
బల్లోన్మత్తుడగు వాలి పనియని- 
ఆశ్రమ మందలి తరువుల గూల్సి 
నెత్తురు మాంసము విరజిమ్ముచును. 


అతి హేయమగు పనిని చేసిన 
వాడుజచ్చు- ఈ వనము జొచ్చిన 
నా ఆశ్రమమొక యోజనమున్నది 
అందడుగిడిన వాలి కూలును. 


రేపటి సూర్యోదయము లోపలే 
వాలి పక్షపు కోతులన్నియు 

నా ఆశ్రమము వదలిపోనిచో 
వేల ఎండ్లిట శిల లగుదురనె. 


శ్రేష్కింధా కాండము 


శాపము వినిన వాలి-మతంగుని 
శాంతపరచగా పోయెను అపుడు 
ముని కోపముతో లోనికి పోవగ 
భయముతో వాలి మరలి వచ్చెను. 


ఆశాపమె-నా పాలిటి వరముగ 
తిరుగు చుంటిని అసువులతో నిట 


చూడుము- అసురుని అగ్జి పంజరము 


పర్వతమంత ఉన్నది అదిగో! 


రామా! అవిగో మద్దిచెట్టవి 

సప్త సంఖ్యలో చిక్కగ నున్నవి 
వాలి- పిడికిట వాటిని పొడిచి 
ఆకులన్నియు రాలగ. చేయును. 


బలోన్మత్తుడు ఆయుధ మందక 
కేవలమాతని చేతులతోనే 
అంతటి పనిని చెయగ చాలిన 
వాలిని- నీవు చంపెదవెటు' లన 


రవిసుతు మనసు తెలిసినవాడై 
రామానుజుడు అడిగి నంతట 
“రాముడు వాలిని చంపగలుగు నని 
నమ్ముట నీవెటు ఓ కపిరాజా!” 


“ఓ గుణవంతా! వాలి బలముతో 
ఛిద్రము లొనర్చు సపసాలముల 
ఒక్కదానిని రాముడు కత్రుంచిన 
నమ్ముదు-వాలిని చంపగలుగు నని 


లక్ష్మణమూర్తీ! పర్వత మంతటి 
దుందుభి ఎముకల గూడును రాముడు 
రెండువందల ధనుసుల దూరము 
చిమ్మిన, నమ్ముదు రాముని శక్తిని 


పరీక్ష పెడితిని రాముని బలముకు”' 
అనిన శంకయు భయముల తోను 
తిరిగి పలికను రవిసుతు డంతట- 
“వాలిబలములో సురలను మించును 


విక్రమవుందు అజెయుడాతడు 
తిరుగులేని అతి పౌొరుషవంతుడు 
తీవ్రకోపము-వేగము- బలము 
తెలిసి-నేనిట దాగియుంటిని 


దశరథ నందన! మిత్రుడ వివు 
దయగల ధీరసతముడవయా! 
దొరికను- హిమగిరి ఆశయమం౦తటి 
ఆశ్రయమ్ము-నా బతుకు ఫలించెను 


నీ ఆకారము, బుద్ది బలములు 
మాటలతీరు- పూర్తి ధెర్యమిడు 
నివురుగప్పిన నిప్పువు నీవు 
అయినా- ఆజిలొ నిన్నెరుగను కద! 


వాలి భయముతో నిటుమాటాడితి. 
అనుచు పలికిన సు గ్రీవుని గని 

రాముడు పలికెను-' నీ సంశయము 
తీర్చెద చూడుము కపికులో త్రమా!' 


26 


అనుచు పలుకుచు రామచంద్రుడు 
దుందుభికాయము ననాయాసముగ 
బొటన ర్రేలిచే పదియోజనములు 
చిమ్మెను- విస్మయమందగ నందరు. 


అంతట పలికెను సు[గ్రీవు డట 
“రామా! యిపుడీ కళేబరమ్ము 
ఎండిన మోడి ఎముకల గూడయె 
శ్రమ నెరుగని నువు- చిమ్మితి విటుల 


యుద్ధముచేసి అలసిన వాలి 
మాంసము నెత్తురు నిండిన కాయము 
ఎత్తి విసరెను- అవలిలగను 

కావున నిన్ను దయతో వెడెద. 


కిష్కింధా కొండము 


ఈ పరీక్షలో నా నమ్మకము 
కుదురుకొనుటది అతి కష్టముయా! 
కావున నివు సప్త సాలముల 

ఒక్క దానినికూల్చుము నమ్మెద. 


వాలిని మించిన బలవంతుడు 
అయినా నేను స్వయముగ తెలియగ 
కోరితి- అసువుల తీపిని వదలక 
నిన్ను నమ్మి మరి-పోరుకు పోవలె, 


కరితొండముతో సరిపడు చాపము- 
శర సంధానము చేసి వదలిన 
శరము తప్పక కూల్చును తరువును 
సందేహము నాకెంతయు లేదు. 


తేజమునందు సూర్యుని మాదిరి 
గిరుల యందున హిమ వంతునిగ 
చతుష్పాదముల సింహము పగిది 
నరులందున నువు శ్రేషుడవయ్యా! 


hE 
12 సుగ్రీవునికి రాముని శక్తి తెలియుట-వాలితో సుగ్రీవుని యుద్ధము 


అంతయు వినిన రామచంద్రుడు 
నమ్మక మొదవగ సు(గీవునకు 

ఘన కోదండమునందుకు నిలిచి 
బంగరు మొనగల శరమును తొడిగి 


'విడిచెను గురితొ- సాలమ్ములవై 
దిక్కులు ధ్వనిచే పిక్కటిల్లగా 
రయమున శరము మద్దితరువులను 
చీల్చుకుపోయి - గిరినే చీల్చి 


శ్రీ రఘురాముని॥ 


అంతట ఆగక- అవనిని జొచ్చి 
పైకివచ్చి మరి విజయగర్వముతొ 
వీరపుంగవుని అమ్ముల పొదిలో 
పదిలమ్ముగను నిలచుట గాంచి. 


ఆశ్చర్యముతో గగురుపాటుతో 
రవిసుతుడంతట శిరసును వంచి 
రామచంద్రుని పాదమ్ములపె 
ప్రణామముంచి పలికె తీరుగా: 


కష్కింధా రాండము 


“ దశరథ నందన! ఇంద్రుడు కూడిన 
దేవగణములను- అసురు లందరిని 
ఏక కాలమున గెలువ జాలుదువు 
ఎల నేను మరి వాలిని చెప్పుట? 


మద్దిచెట్టను కూల్చెను శరము 
గిరినే చీల్చిన దివ్యశరమ ది- 
పాతాళమునకు పంపి పొందగల 
శర నైపుణ్యము నీకే తగును. 


ఓ నరపుంగవ! నాకొరకి నువు 

వాలిని చంపుము-వేదన తీర్చుము 
కరములు ముడిచి వ్రార్ధించితిన 
మహాత్ముడవు నువు మైత్రికి నెలవు... 


వేడుకొనెడి ఆ సుగ్రీవుని గని 

ప్రేమ మీరగా కౌగలించుకొని 
“పోదము రమ్ము- పోరుకు రమ్మని 
వాలిని పీలువృుము- జాలము చేయకు” 


అని పలుకుచును రామ లక్ష్మణులు 
కపులందరును వెంట నడువగా 
సాగి, తరువుల చాటున నిలిచిరి 
ముందుకు సాగిన సు గ్రీవుడట 


సి౦ంహనాదముతొ దిక్కుల వియగా 
వాలిని పోరుకు రమ్మని బిలవగ 
పశ్చిమా ద్రిపై నిలచిన రవియై 
కోపమునిండి వాలి నిలచెను. 


భీకరమైన పోరు సాగినది 

పిడుగుల సవ్వడి ఎడికిటి పోట్లత్‌ొ 
చరుపుల- అరుపుల సాగిన యుద్దము 
బుధు డంగారక పోరుగ తోచెను. 


పోరు పెరుగగా రామచంద్రుడు 
వింటిని ఎక్కుపెట్టి చూడగా 
సోదరులిరువురు అశ్వని సురలన 
ఒకే రూపము బలముతో నిండి 


గుర్తించుటకు బలు తెలియని 
సందేహములో రాముడు పడగ 
ప్రాణము తీయు శరమును విడువగ 
మనసురాక-మరి ఊరకుండెను. 


వాలి దిబ్బలకు ఓర్వ జాలక 
నెత్తుట దడిసిన ఆ సుగ్రీవుడు 
రాముని జాడ తెలియకవోగా 
పరుగిడె తిరిగి బుష్యమూకము 


తరిమినవాలి ఛి! యని పలికి 
బ్రతికి పోతివని హేళన చేసి 

తిరిగి పోయెను- అంతట రాముడు 
హనుమంతునితో చేరె సుగ్రీవుని. 


ముందర నిలచినరాముని గాంచి 
సిగ్గుతొతలను వ౦చిరవిసుతుడు 
పలికెను-'' రామా! ఇటు చేయుటకు 
ఎమ పకారము-నే చేసితిని? 


27 


28 


కీషింధథా కాండము 


నమ్మక మొదవగ శక్తిని చూఏ ముందు వెనుకలు ఆలో ంచిచక 
పోరుకు పొమ్మని నను నమ్మించి విడచిన శరము- నిన్నే కూల్చిన 
శత్రువాతను బడ జేయుటచే కార్యముకాక పోవుటకాగా 
నీకు కలిగడియశస్సు ఏమి? శాశ్వతమైన అపక్తర్తికదా! 
వాలిని చంపను అని నువు చెప్పిన అభయము నిచ్చి తానే కూల్చుట 
నేనీ గిర పె బ్రతుకుచు౦దును ఎంతటి పాపమొ ఆలోచించుము! 
పోరుకు పొమ్మని ప్రోత్సహించినది దానికి ప్రాయశ్చిత్తము లేదు 
చావుదెబ్బలపాల్టేయుటకా? తీరుగ తెలియుముసూర్యనందనా! 
న 
అనుచు పలుకుచు రోదించెడి- ఆ నా వచనమ్ములు నమ్ముము నివు 
సుగ్రీవుని గని రామభద్రుడు తిరిగి వాలితో పారగపామ్ము 
“నాయన! నీవు కోపించకుమా నాకు తెలిసెడి గుర్తు ధరింపుము 
శరమువదలని వివరమువినుము వాలికూలు-నా వాడి బాణమున 
రూపమునం౦దు వయస్సునందున అనుచు పలుకుచు రామచంద్రుడు 
చూపునందు మరి వేషమునందు గజపుష్పమ్ముల తీగనొక టి గని 
మాటలయందు కంఠస్వరమున లతను- హరముగ- కపికి వేయగా 
ధెర్యమునందుఇరువురు సములే లక్ష్మణమూర్తికి అదేశించెను. 
మీలో- వాలిని తెలియ గనెతిని సౌమిత్రపుడు లతాహారమును 
శరము వదలినచా వ్యర్గముగాదు రవిసుతు మెడలో వేయగ నతడు 
నీ రా శరమేత గిలినచో మరి తారాకాంతుల వెలిగిడీ రవియై 
శ్రీ రఘురాముని॥ 
RRR 
13 వాలితో పోరుకు సుగ్రీవుడు రెండవమారు వెడలుట 
రామచంద్రుడు రవి కిరణములగు అనుసరించగా- సుందరమయిన 
శరములు - ఘనమగు వింటితొ నడువ పూపొదలను మరి పక్షిగుంపులను 
లక్ష్మణమూర్తి సుగ్రీవులు ముందై పూల బరువచే వంగిన తరువుల 


నలుడు- నీలుడు- తారుడు- హనుమలు 


తటాకాలను గిరి ప్రదేశములు 


కిష్కింథా కాండము 


వెడూర్యములన-మెర సిడి ఆకులు 
సిగ్గునిండిన మొగ్గలు౦డినది 
విరసిన కమలము లుండిన కొలను 
శుభముగ కన్నుల కగపడె నచట 


కారండవములు హంస బెగ్గురులు 
నిటికోళ్ళు మరి చ క్రవాకములు 
మధురస్వనములు నింపనుముడుగుల 
పచ్చిక మేసెడి జింకల గాంచిరి 


నడచుకొండలు- కారుముబ్బులన 
తిరిగెడి గజములు- తటాకాలను 
కలవర వెట్టుచునిటిని చిమ్ముచు 
గట్లను త్రొయుచు- కనబడె నచట. 


రామచంద్రుడట ఒక ప్రదేశమున 
చిక్కగనున్న తరువులగాంచి 
ఒప్పుమీరగ పెరిగిన వనము 
వివరముచెప్పగ కోరె రవిసుతుని. 


సాగుచు పలికెను సు గ్రీవుడట 
“సప్త, జనులను- బుషులేడుగురు 
శిరసులు భువివైనుంచి - తపసుతో 
ఎడు దినములకు ఒక్క తడవనే. 


వాయుభక్షణ చేయుతాపసులు 
నిటియందునే నిద్రించుచును 
ఎడువం౦దల సంవత్సరములు 
తపసుచేసి - రవి తేజులాయిరి. 


తపసు ఫలించగ- తనువుతో డస 
నాకము చెరిరీ ఆ మహాత్ములు 
వారి మహినుచే- చెట్టుచుట్టిన 
వనము- చొరగను శక్యముకాదు. 


దేవాసురులకు భయము- దీనిగన 
పక్షులు జంతువు లిందడు గిడవు 
అడుగిడెనా మరి దారితోచక 
వనమున తిరుగుచు-వెలువడలెవు. 


ఆభరణమ్ముల సుందరనాదము 
ఆనందమగు మంగళ వాద్యము 
మృదుభాషణలు-సుర సంబంధపు 
పరిమళ వాయువు లచమును ఇచట. 


రామా! చూడుము ్రేతాగ్నులవి 
వెలుగుచున్నవి- గాలికి ఆ పాగ 
తరుశాఖలలో యెజ్ఞని కాంతితొ 
కపోత కంఠము రంగును పోలెను. 


తరువులపైన ఆ పాగ నిండగ 
కాననమందలి వృక్షములన్నీ 
మేఘకాంతిచే- ఆకుల వన్నెచె 
వెడూర్యముల కొండగ తోచును. 


రామా! నీవు అనుజునితోను 

ఇచ్చటనుండే మైక్కుముమునులకు 
మునులకు మొక్కిన-వ్యాధులంటవు 
అనగా మొక్కిరి దాశరథులట. 


30 


కిష్కింధా కాండము 


మునులకు మొక్కి తేజమునిండి 
రిపుసంహరణకు సంసిద్ధుడయి 


భద్రమూర్తిశ్రీరామచం౦ంద్రుడు 
వాలియేలు కిష్కింధనుగాంచెను. 
॥శ్రీ రఘురాముని॥ 
LIRR 

14 సుగ్రీవుడు సింహనాదముతో వాలిని పోరుకు రమ్మనుట 
రోషమునిండి సు గ్రీవుడట శూరుడు - శత్రువు ఘనతకు లొంగడు 
మేఘగర్జనము చేసెను అపుడు అబలల ముందవమానము నందడు 
తేడోవంతుడు అయిన రామునితొ ఓటమి శంక మదిలో కలిగిన 
నగరము జూపుచు పలికను అంత, దురా|(గహముతో ముందుకురుకును.” 
“కావలి కపులను వల- గలిగినది దశరథనందను ధైర్యవాక్కులతొ 
యం|త్ర రక్షణనున్న నగరమది- రవిసుతుడంతట ఉటుమై ఉటీమి 
నీ మాటలవి ఫలించు తరుణము దిక్కులవియగా నాదము చేసెను 
వచ్చెను రాఘవ- గను కిష్కింధను” సంద్రపు ఘోషగ ధ్వని వినిపించెను. 
రాముడు పలికెను అనునయముగను మేతకు పోయి వచ్చెడి గోవులు 
"అర్కసుతా! నువు పుష్పమాలతో భీతిలిపరుగిడు చందముగాను- 
చుక్కలు చుట్టిన సూర్యుని మాదిరి అరాచకములో- కులస్త్రీ లందరు 
వెలుగుచుంటి వది - అశుభము వాలికి. దుష్టులకందక చెదరిపోయినటు. 


వాడి బాణమున బ్రాతృకంటకుని- 
కూల్తును - వానిని కన బడనిమ్ము 
కనబడి-వాలి బతికిన అపుడు 
నను నిందించిన సరియగునయ్యా! 


భయమును వదలుము సూర్యనందనా! 
నా ప్రతిజ్ఞ నెరవేర్చెద వినుము 

వాలిని యుద్గోన్మత్తుని చేసె చేసెడు 
సంహనాదమును చేయుము ఇపుడే. 


యుద్ధభూమిలో దెబ్బలు తిని-మరి- 
పరుగిడు అశ్వము లన్నతీరుగా 
పరుగిడె మృగములు- పక్షులన్నియు 
నింగిని వదలి నెలకు రాలెను. 





పక్షులు నేలకు రాలిన చందము 
పుణ్యము తరిగి పుడమిని రాలిన 
గ్రహముల తీరుగ నుండగ నపుడు 
ఎగసిన ధ్వనిఅట వాలిని ఎలచెను. 


I రఘురాముని॥ 


కీష్కింధా కాండము 


1 5 వాలిని యుద్ధ విముఖునిగా చేయుట్లకె తార ప్రయత్నించుట 


సుగ్రీవుని కంఠము వినబడినంతనె 
అంతఃపురమున వాలి లెచెను 

మత్తు జారెను- కోపము హెచ్చెను 
సంధ్యాసూర్యుని చందమాయెను. 


(గ్రహణము నాటి సూర్యుడాయెను 
క్రూరమైన తన కో అలు మెరయగ 
మంటగ మండుచు, కలువలు లెని 
మడుగురీతిగా కాంతులు తరిగెను. 


పండ్లు పటపట కొరుకుచు నతడు 
ధరణి పగులనటు త్రొక్కుచు నపుడు 
యుద్దము చేయగ బయలుదేరగా 
తార- ప్రియముగ కౌగలించుకొని 


శుభకర వాక్కులు పలుకగ నేర్పరి 
భయముతొ- భర్తకు మేలు కలుగగా 
పలికెను-“' కోపము ఎటి నీటివలె 
వచ్చిన దానిని వదలుట మేలు 


రాత్రి ముడిచిన మురిపెపు సుమములు 
తెల్లవారగనె తీసివేయునటు 

వదలుము కోపము- ఉదయముకాగా 
పోరిన-రాదు నీ కపకీర్తి 


ఇపుడే పోరుకు పోయిన నీకు 
అపకారమది ఎమని అనిన 
ఇంతకుముందే నీచే ఓడిన 

వెరి - ఇంతలో వచ్చున బలముతొ? 


పరుగిడి ప్రాణము నిలుపుకొను టకి 
పోరగవచ్చి ఏలచెధి ర్యముతొ 
సాహసమెటులవచ్చెనొ తెలియుము 
నా మదికెంతోసందెహమ ది 


మునుపటి మాదిరి సింహనాదము 
కానేకాదు- కారణమేమో? 

బలము - ధైర్యము - గట్టి ప్రయత్నము 
కనబడుచున్నది - కారణముండును 


అతి బలమైన సాయము తోడై 

అజికి పామ్మనిధెర్యము నిడనిచా 
అంతటి గొప్ప సింహనాదమును 
అర్కసుతుడు- మరి చేయడు నాథా! 


నేర్పరి తనము తెలివి తేటలు 
పుట్టుకతోనే నేర్చెరవిసుతుడు 

బలము గ్రహించక సాయము నందడు 
అల్పుల చెర్చుకు పోరగ రాడు 


నా ప్రాణేశ్వర-నే నిటు పలుకుట 
వట్టి ఊహయని మదిలో తలచకు- 
అంగదు డింతకు ముందేతెలిపెను 
వేగులవలన వినిన వార్తను 


అయోధ్యాపతి తనయు లిద్దరు 
రఘువ౦శమున పుట్టిన విరులు 
రామలక్ష్మణుల పేరున బరగెడు 
అజేయులయిన సోదరులిరువురు 


32 


బుష్యమూకమున సు గ్రీవునితో 
చెలిమిచేసిరి-వారిలొ రాముడు 
వినుత కీర్తియై వెలయు విక్రముడు 
ఉచితానుచితము లెరుగును బాగుగ 


సాధు జనులకునీడ నిచ్చును 
ఆర్హజనులకు మహాగతియగు 
బాధితులందర కభయ ప్రదాత 
విస్తారకీర్తికి నెలవగు రాముడు. 


బాన విజ్ఞానపు సంపన్నతతో 

సకల ధాతువల నెలవు వామగిరిగ 
సకల శుభముల కల్యాణ గుణముల 
స్థానము- రాముడు దశరథ తనయుడు 


సత్యవాదిగా తండ్రిని చేయగ 

కదల కానలకు ఆ రఘరాముడు 
అమిత విక్రముడు- అబేయుడతడు 
మహాత్మునితొ మరి విరో ధమేల.? 


ని దోసములను ఎంచుట కాదు 
చులకనగా నిను చేయుటలేదు 

నే నుడివినటు వానరేశ్వరా 
చేయుట శ్రేయము కో పించకయా! 


వీరులందు- నువు అగ్రగణ్యుడవు 
కాని నీ సరి వీరుడుండును 
రామునితో నువు కలహించకుము 
తమ్ముని చేయుము యువరాజుగను 


కీషింధా కొండమ 


నా ఆలోచన చెప్పితినేను 

నీకు తోచినటు చేయుము నీవు 
బలమున నీకు ఈడగువాడు- 
నీ తమ్మునితో వైరము విడుము 


రామచంద్రునితొ సఖ్యము చేయుము - 


సుగ్రీవునిపై వలదు మత్సరము 
అటుల చేసిన- రాముడు నిన్ను 
ద్వేషించకను దరి చేర్చుకొను 


నాథా! నీకు సోదరు డొకడే 
అన్నా! అని ఆస్యాయము గాను 
పిలచెడివాడు- విధియుడతడు 


. ఉత్తము గుణములు కలిగినవాడు 


కపివిరులలో- సుగ్రీవునితో 
సరిపడు బలము ఎవ్వరికున్నది? 
దుష్టుడుగాడు- ధిక్కరించడు 
సద్దుణయుతుడు- గురిగలవాడు 


తండ్రివెపు నీ బంధువు అతడు 
మిగిలిన బంధువు లందరు కూడ 
తరుణులవంక వచ్చినవారే 
కావున అసలగు బంధువు అతడే 


అనుజుడు కాడా ఆ సుగ్రీవుడు? 
ఎకగర్భ సంజాతులుకారా? 
శత్రువుకాదు- బంధువునీకు 
కావున - నీదరిచేర్చు ప్రియముగ 


కీష్కింధా కాండము 


నీ మేలు కోరెడి దానను నేనని 
నిండుగ నీవునమ్మిన ఎడల 

నాపె ప్రేమ నిండిన భర్తవు- 
ప్రియమగు కార్యము చేయగ నెంచిన 


33 


ప్రాణేశ్వర! నా మాటలు వినుము 
కరములు మోడ్చి ప్రార్గించితిని 
కోపము వలన మేలు కలుగదు 
కీరి కరము మరి కానే కాదు 


నీ తమ్మునితో స్నేహము చేయుము అమిత విక్రముడు ఇంద్రతేజుడు 
సు గ్రీవునిపై క్రోధము వడుము రామచ౦ద్రునితొ వెరము వలదు 
తప్పు యోచనముకాదిది నాథా! వలదు వలదని -తార పలికి నను 
నీకు మరియొక మార్గములేదు. వాలి వినకనే తిరిగి పలికెను. 
% శ్రీ రఘురాముని॥ 

RG 
16 వాలి సుగ్రీవుల యుద్దము-రామబాణముచే వాలి కూలుట 
బుద్ధిబలములో మిన్నగు తారతొ రామచంద్రుడు చంపును అనుచు 
నక్షత్ర సమమగు నఖమలు కలిగి భయపడుచుంటివి కారణమేమి? 
నీతి విద్యలో నేర్పరియైన రాముడు-నా కపకారము చేయడు 
భార్యతో పలికనుకోపమునిండి ధర్మమూర్తి మరి చంపున నన్ను? 


““చంద్రముఖీ! ఇటు, పలుకుట, తగునా? 
తమ్ముడు వాడు- అయినచో మరి 
అతిశయించిన బలగర్వముతో 

పోరుకు ఏలచున సింహనాదముళతొ 


ఇట్టివానినా-నే క్షమించుట 
శూరుల కుండున ప్రాణపు తీపి 
అపజయమెరుగని-వెనుకడు గిడని 
శూరుని చావు- అవమానమె కద? 


మీదకు వచ్చి- సింహనాదము 

' చేయువాడు మరి శూరుడగు నట 
బలహనుడనై ముందుకురాక 
పడివుండెడి గతి-నే సహింతునా! 


నీవు స్త్రీలతో అంతి పురమునకు 
పోమ్ము-నేను మరి పోరుకు పోయెద 
నాపై (ప్రేమ నిండిన నివు 

పలికిన దంతయు వింటిని నేను 


బలమున చాలడు- గొంతే లేదు 
అట్టివాడు మరి సింహనాదమును 
చేసిన - నేను భరించగలనా? 
భుజ బల శౌర్యము దూఎవత్తును 


ముష్టి ఘాతముల కలబడి పోరి. 
సుగ్రీవుని బల గర్వము నణచెద 
చంపను వానిని- నమ్ముము నన్ను 
నా ప్రాణముపై శపథము చేసితి 


34 


నా జయమును నువు కోరుకొనుచును 
మరలిపొమ్ము మరి అంతి పురమునకు 
అనగా తార ప్రదక్షిణించి 

మ౦త్ర పూతముగ మంగళ మనుచు 


హీన స్వరముతో రోదించుచును 
మిగిలిన స్త్రీలతొ లోనికి పోగా 
ఇనుమడి౦చిన కోపము తోను 
పోరగపోయెను వాలిఅంతట 


రోషము నిండి నిట్టూర్పులతో 
ఎరిని చూడగ నలువంకల గని 
ఒకచో-మండెడి అగ్ని తీరుగా 
నేలను తన్ని నిలబడినట్టి 


బంగరు ఛాయతో వెలుగు సు గ్రీవుని 
గాందిన వాలి - దట్టి బిగించి 

ముష్టి బిగించి బంగరు మాలతొ 
ముందుకు రాగా రవిసుతుడంతట 


ఎదురు రాగను వాలి పలికెను: 
“వజ్రము వంటిది ముష్టిఘాతము 
నివై బడును- పారిపోకుము'' 

అన సుగ్రీవుడు తిరిగి పలికెను: 


“నీతల-నా యీ ముషిచె నిపుడే 
చితుక గొట్టెద- సందియమెందుకు?” 
అనగా వాలి ఒక్కటి మోదగ 

నెత్తురు కారెను రవిసుతునకును. 


రీష్కింధా కాండము 


తిరిగి సుగ్రీవుడు తరువును బెరకి 
గిరగిర త్రిప్పి వాలిని కొట్టగ 

అతి బలశాలి వాలి అంతట 

గడగడ వణకుచు విల విల లాడెను. 


తమ్ముని దెబ్బకువాలి అచ్చట 
బరువుతొ నిండిన పెద్ద ఓడ- అది 
వెను తుఫానుకు ఊగి నట్టుగా 
ఊగిపోయెను- కలవరపడిను. 


వాయువేగము గరుడ వేగము 
కలిగిన విరులు వాలి సుగ్రీవులు 
ఒకరిని ఒకరు జయింపగోరి 
వెనుదీయక మరి పోరసాగిరి. 


ఆకాశములో సూర్యచంద్రులన 
వెలుగుచు వారు పోరగ నంత 
వాలి బలమది క్రమముగ హెచ్చెను 
రవిసుతు బలము తగ్గ క్రమముగ. 


వాలి బలముచే వి క్రమమంతయు 
చెదరి-సు గ్రీవుడు రోషము నిండి 
యుద్ధము చేయుట కొనసాగించెను 
పట్టుదలతొ మరి పోరసాగెను. 


ముష్టిఘాతముల- పెద్ద తరువులతొ 
నఖముల గీరుచు- కాళ్ళతొ తన్నుచు 
ఒకరిని 'మించిరి మరియొక రన్నటు 
పోరసాగిరి సోదరు లిరువురు. 


కీష్కింధా కొండము 


మీద దుముకుచు చెట్లచె కొట్టుచు 
నేల నీడ్చిమరి పిడికిట గ్రుద్దుచు 
ముఖాముఖిగను కలయబడుచును 
వాసవ-వృత్ర సమరము చేసిరి. 


వాలి బలము మరి హెచ్చిపోయెను 
రవిసుతు బలము క్షీణించగను 
దెబ్బలు తినిన సుగ్రీవుడట 
నలువంకలకు గలయజూచెను. 


మిక్కిలి బాధలొ నున్న మిత్రుడు 
అభయమునందిన ఆంతరంగికుడు 
కన్నుల ముందర రిపునికి లొంగి 
పాణాంతకమగు బాధను పడగా 


35 


కన్నుల గాంచెను రామభద్రుడు 
భయంకరమగు తెజముతోను 
వాలిని చంపగచాలిన బాణము 
ప్రియదర్శనుడు వసురుగ తీసి 


అల్లె త్రాటికి బిగించి నిలచెను 
అల్లదె లేచెను- టంకారధ్వని 
నింగిని పక్షులు నెలను మృగములు 
నిలువ లేక మరి నేలను బడెను. 


వజ్రాయుధమన- వెగము గలిగి 
పిడుగు పడినటు వచ్చిన బాణము 
రాఘవు చెత వదలబడినది 

వాలి టొమ్మునసూటిగ తగిలను. 


రామ బాణమది జొమ్మున నాటగ 
ఆశ్వయుజమున పున్నమినాడు 
కూలినయట్టి ఇం ద్రధ్వజమై 

వాలి అంతటధరణీని బడను. 


శ్రీ రఘురాముని॥ 
RR 
1/ వాలి శ్రీరాముని నిందించుట 
మొదలు నరికిన మాని పడెను వాసవు డొసగిన బంగరుద౦డ 
నేలను కూలెను వాలి అంతట మేలగుకాంచన హారము మెరయగ 


చంద్రుడు లెని ఆకాశము వలె 
ధరణి తేజము సన్న గిల్లెను. 


వీరుడు వాలి నేలబడి నను 

పరా క్రమమ్ము- తేజము విడువక 
ఇంద్రదత్తమగు హార మహిమచిే 

వ్రాణమ్ములను నిలుపగ చాలెను. 


సంధ్యా సమయము- ఎట్టని కొంతితొ 
వెలిగెడు మేఘము - అన్నటు తోచెను. 


కాంచన హారము మెరయుచుండగా 
ఘనమగు శరము టొమ్మున నుండగ 
నిర్మలమయిన దేహము తోను 
మూడు వన్నిల వెలిగిను వాలి 


36 


రిపుల కూల్చగా చాలిన వాలికి- 
నాకలోకము పం౦ంపగ చాలిన 
రాఘవ వింటిచె వెడలిన శరము 
ఉత్తమ గతిని కలిగించినది. 


జ్వాలలు తగ్గిన అనలము వోలె 
ప్రళయములో మరి జారిన రవియై 
పుణ్యము తరిగి పుడమిని బడిన 
యయాతి తీరుగ నుండిన వాలిని 


సురవతి వలె ధిక్కారము నెరుగని 
మృగరాజంతటి జొమ్ము గలిగిన 
దీర్గ బాహువృల వెలిగెడు వాలిని 
తేజము నిండిన వదనము గలిగి 


తననే కొట్టిన అతి బలశాలిని 

మెచ్చుకొనుచు తా-చూడగ నెంచి 
నలు దిక్కులకు చూచెడి అగ్నిని 
రాముడు చేరెను- అను జునితోను 


అక్ష్మణమూర్తితొ చెంతకు చేరిన 

అతి పరాక్రముడు రామచంద్రుని 
చూచిన వాలి- ధర్మము, వినయము 
నిండిన కఠినోక్తులతో పలికెను: 


“రామా! నీవు రాకుమారుడవు, 
శాస్త్ర జ్ఞానము కలిగిన వాడవు 
గొప్ప కులమున బుట్టిన వాడవు 
కీర్తీ- తేజము కలిగిన వాడవు 


కిష్కింధా కొండము 


అంతటి వాడవు ఆహవభూమిలొ 

నిపై దృష్టి నిలపని వాడిని 

వీరునిగా-నే పోరుచుండగా 

జొమ్మున గొట్టట ఘనమగు పనియా? 


రామచ౦ద్ర! నిను భాతునిగ తలచుచు 
దయాలక్ష్మికి నెలవుగ నెంచుచు 
ఉచితా నుచిత జ్ఞానమూర్తిగా 

లోకులు సాగడుచు నుండిరి కాదా? 


పోరగబోకుము సు గ్రీవునితో 
అతనికి రాముడు తోడని- తార 
చెప్పిన వినక -వచ్చితి పోరుకు 
రాజ గుణములు కలవని తలచితి. 


శమ దమాదులు- ఓర్పు - ధర్మము 
ధిర్యము- సత్యము- పరా క్రమమ్ము 
అపరాధులనే ద౦డించుటవి 
రాజులకు౦డెడి సద్గుణంబులు 


అట్టి గుణములే నీలో కలవని 
గట్టిగనమ్మి- వచ్చితి పోరుకు 
మట్టుపెట్టితివి- ఎట్టి వీరుడవు! 
ఇట్టి అకార్యము చేయుట తగునా? 


గొప్ప గుణములతో శోభిలువాడవు 
హేయ కార్యమును ఏలచేతు వని 
ఇతరులతో- నే పోరుచుండగా 
నన్నే విధముగహతమార్తువని 


కిష్కింధా కాండము 


నిన్ను మున్ను మరి చూడకుండుటచి 


మోసపోతిని నేల కొరిగితి 
ఎ విధి నాతో పోరును అనుకొని 
వచ్చితి నేను- నిజము నెరుగక 


పచ్చికకప్పన బావివినీవు- 

బూడిద కప్పిన చిచ్చువు నీవు 
పాపపు నడవడి- రాజ వెషము 
మాయల మారివి- తెలియ గనె తిని, 


నీ ముఖమును నే నెరుగను కాదా! 
నీ నగరము నే నెరుగనుఅసలే 
నీ కపకారముచేసి ఎరుగను 

నాపై నీకు కలహము ఎల? 


ఈ వనసీమల కాయల కొరుకు 
శాఖామృగమును- విరోధిగాను 
అట్టి నన్ను-నువు ఈవిధముగను 
చంపుటకేమి కారణమయ్యా।! 


రాచకులమున పుట్టిన వాడవు 
వేదాధ్యయనము చేసినవాడవ 
తేజము గలిగి జ్ఞానము నందియు 
ధర్మాత్మునిగా వేషము దాలిచి 


లోకమునకు మరి కీడుచేయుటకు 


ఎ విధినీకు మనసు గలిగినది 
క్రూర కార్యములుచేసెడి నీవు 
పెద్దమనిషిగ ఏల నటించుట? 


సామ దానములు- శౌర్యము- సత్యము 
క్షమా- ధర్మము- ధృతితో- దుష్టుల 
దండించుటవి రాచగుణములని 
బుద్ధిమంతులలొ శ్రేష్ణులు చెప్పిరి, 


ఫలమూలములు తిను వనచరులము 
పురుషుడవీవు మనుజో త్రము డవృ 
మృగముల మైతిమి కాని- రామా! 


మనుజుడవై మరి -మసలుట ఇటులా? 


భూమి గాని మరి బంగరుగాని 
రజితముగాని కలహ కారణము 

నే తిను ఫలములు-దుంపలు- నీకు 
లెక పోవునని చంపితివా నను? 


మంచిమాట మరి అను(గహములు 
మంచి రాజుల సామ్ముయి వెలయును 
దుర్వినయము మరి కీడొనరించుట 
దుష్టభూపతుల వాలయుండును. 


కానీ రామా! నీలో రెండును 


మేళవించి మరి యున్నవి కాదా? 
స్వచ్చగ- రాజులు చరింప జాలరు 
ధర్మబద్దుల యుండగ వలను. 


ఇం|దియాలకు వశుడవు అయి నువు 
కోరికలన్నీ తీర్చుకొనుటకి 

మంది చెడ్డల మిశ్రమ మయితివి 
విల్లు చేతగొని విర్రవిగెదవు, 


38 


ధన మార్గించగ నియమము లేదు 
ధర్మము నందభిమానము లేదు 


కోరికలకు నువు-మన సందించి 
నునసగు రీతిని చరించుచు౦టివి 


నిరపరాధిని- దోషిని గాను 
నన్ను చంపితివి నీవీ శరమున 
నిలబడి సజ్జనులందరి ము౦దర 


నీవే జవాబు చెప్పెదవయ్యా? 


జీవ హింసను చేసెడి వాడు 
చోరుడు-నెపములు చెప్పెడివాడు 
గురు భార్యను తను పొందినవాడు 
రాజ హంతుకుడు-నాస్తికు డున్నూ 


గోవధ చేసెడిదుర్మార్గుడును 

అన్నకన్న- తను ముందుగ పెండ్లె 
చరించు జనులు అందరు కూడ 
నరకవాసుల పడియందురు కద! 


సజ్జనులగు ని వంటి జనులు మరి 
నా మాంసమును తినరుకదయ్యా! 
నౌ చర్మము మరి నా ఎముకలవి 
నా రోమములు పనికే రావు. 


ఐదుగోళ్లు కల జంతువృలందు 
అళువము- ఉడుము- తాబెలున్నూ 
ఎదుపంది మరి చెవుల పిల్లియు 
మాంస భక్షణకు నిర్ణయించినవి 


కిష్కింధా కొండమ 


మాంస భక్షణకు నే కొరగాను 
చంపితివేల- తెలుపుము నీవు? 
ఎముకలు- చర్మము ముట్టగ రానివి 
మట్టు పెట్టుటకు కారణమేమి? 


తార చెప్పిన హిత వచనమ్ములు 
కాలదన్ని, నే బుద్ధి హీనత్రతొ 
వచ్చిన దానికి- ఫలితము నేను 
అను భవించుచు నుంటిని కాదా? 


ధరణీనాథుడవని నువు తలచకు- 
నీచుడు- ధూర్తుడు భర్తగ నున్న 
శుభ శీలియగు స్త్రీ ఇలనెపుడు 
భర్సుహీనయని తలంచ వలెను. 


అపకారమన్నది ప్రధానమైనది 

నీచమయిన మనసున్నవాడివి . 
జితేంద్రియువలె నటించువాడవు. 
పుట్టితి వెటుల దశరథు కడుపున? 


అ౦కుశమ్మును లక్ష్య పెట్టక 
వేక్రమార్గముగ చరించున ట్టి 
హస్తమాదిరి - అథర్మవర్తిఐ 
నాదు రర్మ-ని పాల బడుటది 


ధర్మము- జ్ఞానము నిండిన వృద్దులు 
ఛీఛీ! అను దుష్కార్యముగాదా? ' 
ఎ ముఖముతొ వారందరి ముందు 
నిర్భయమ్ముగా తిరిగద వయ్యా! 


కష్కింధా కొండము 


ఎంతటి మగసిరి కలిగినవా డవు- 
ఆలి అపహరణ చేసిన వానిని 


ఏమి చేసితివి? నీ మగతనము 
తటస్తుపైన చూపితివయ్యా! 


రామా! ఎదిరి వోరిన పస అది 
త్రుటిలో యమపురి కంపియు౦దును 
మత్తుడు- నిద్రలొ పాము వాతబడె- 
అటులె చచ్చితి- కన బడకుంటివి. 


రామా! గీ కథ తెలుపక పోతివి 
సుగ్రీవునితో చెలిమి చెసి-మరి 
నను చంపుటకు కారణమేదియొ 
తెలిసిన-నేను నా శౌర్యముతో 


కపట చిత్తుని ఆ దశకంఠుని 
అజిని కొట్టి నిలబెట్టెదను 
ఒక్కపూటలో నీ సతి సీతను 
నిలుపజాలుదు నీ సమక్షమున. 


'శ్వేతాశ్వతరి - ఉపనిషత్తును 
మధుకటభులు అపహరించిరి 
హయ గీవుడె శ్రీహరి - కడలిలొ- 
దాగిన వారిని సంహరించి- తను 


వేదశ్శతిని తెచ్చెను- వింటివ 
అటులే నేను సీతాదేవిని 

తేగల చాలుదు- తెలియక పోత్రివి 
తగని వానితో నెయ్యమేలయా? 


నే మరణించిన లాభము కలుగును 
కిష్కింధేలగ సమయము వచ్చును 
కావున తమ్ముడు- నను చంపుటది 
సమంజసముగా తోచును కాదా! 


కానీ నీకు ఎమి లాభము? 
రాజ్యమురాదు రమణీ రాదు 
వ క్ర మార్గము అధర్మమైనది- 
న్యాయమైనది చెప్పగరానిది. 


పుట్టినవాడు గిట్టుట తప్పదు 
ధరణిని బ్రతుకు శాశ్వత మెవరికి? 
చావుకొరకు-నే వ్యధ నొందనయా 
శౌర్యము చూపక చచ్చితి నేను. 


శూరుల మార్గము తప్పం౦చితివి 
శూర మర్యాదను దాటించితివి 
సమాధానము ఎమి చెప్పిదవు? 
వెదకుము యుకికి తగినదానిని' 


అనుచు పలుకుచు శరవేదనతో 
నోరంతయును ఎండిపోవగా 
దేహమంతయు మంటలు మండగ 
వాలి పలికెను తేజము తొలగి. 


శి రఘురాముని॥ 


ee 


40 


కిష్కింధా కాండము 


18 శ్రీరాముని ధర్మసూక్ష్మ వివరణ 


ధర్మార్థముతో- కఠినముగాను 
వాలి పలికెను- అవివేకము గా 
కాంతులులేని రవివలె నుండెను 
జలములులేని మేఘమా యెను. 


చల్లారిన అగ్నిని పోలియు౦డెను 
అంతట రాముడుపలికి వాలితో- 
శరము వదలుట ధర్మము యుక్తము- 
అర్థ కానుములు గలవని అనుచు. 


“ ధర్మార్థకామములు వానరరాజా! 
పురుషార్థములు-మూటిని నివు 
శాస్త్ర ప్రకారము తెలియక పోయి 
లోకాచారము కూడను తెలియక 


తారుమారు మరి చేసిన వాడవు 
తిరిగి నన్నునువు చపల బుద్ధితో 
దూషించితివి- తెలిపెద తీరుగ 
అడుగక పోతివి పెద్ద లెవ్వరిని. 


గిరులు- తరువులు- తో టలు- తోపులు 
నిండిన పుడమి- అంతయు వినుము 
ఇక్ష్వాకుల ను౦డి మా వంశమున 

మా మహరాజుల పాలన నున్నది. 


సార్వభౌములు వారని తెలియుము 
సామ౦తుడవు స్వతంత్ర తేది? 

సర్వ జనులను- మృగముల- పక్షుల 
రక్షించుటది సార్వభౌముడే! 


పురుషార్థములు పూర్తిగ తెలిసి 
దుష్ట శిక్షణ- శిష్ట రక్షణ 

సత్యము- నీతి- వినయ శౌర్యములు 
కలిగిన భరతుడు రాజై ఏలగ. 


రాజ్యము నాకు లెకసోయినను 
ధర్మవాలన సాగుచునున్న 

భరతుని వాలన - ధర్మ వంతముగ 
సాగుట కొరక - కొందర మిటుల 


భూమిని తిరుగుచు ధర్మరక్షణ 
చేయుచుంటి మని తెలియుము నీవు 
ధర్మహాని మరి చేసినవాడు 
శిక్షనందుటే భరతుని పాలన, 


పూర్వము- రాజులు ధర్మరక్ష ణకు 
దేశము నందు నలు మూలలకు 
అధికారులను పంపుట తెలియుము 
సామ౦తుని- కర్తవ్యము- ధర్మము. 


అధర్మమేమి చేసితి నందువ 
చెప్పెద వినుము ఓ బలశాలి! 
ధర్మ మార్గము వదలి - కోమముతిొ 
చరించు టిటులా? రాజ ధర్మమా? 


ధర్మ వర్తనము నున్న వారికి 

త౦డ్రితొ సమము- గురువు- అన్నయు- 
తమ్ముడు- శిష్యుడు- కన్న కుమారుడు 
సద్గుణవంతులు- అయినచొ కొడుకులు. 


రీష్కింధా కొం౦డము 


ఓ వానరుడా! ధర్మమున్నది 
దేహేంద్రియముల కందని దయ్యా! 


పండితులయిన వారలకినౌ 
ధర్మసూక్ష్మములు అందక పోవును. 


చరా చరములలొ ఆత్మగ ను౦డి 
హృదయాం౦తరములొ వసంచున ట్ట 
పరమేశ్వరునికిసంపూర్ణము గా 

సర్వము తెలియును- నీ ఇటు తెలియును? 


నాకు తెలియక పోవుట ఎలని 

నీవు అడిగిన- నీతో నుండెడి 

సహాయు లందరు వానరులే కద 
మూఢులు మరియు చపలమతులయా! 


పుట్టు గ్రుడ్డితో మరియెకడట్టి 
పుట్టు గ్రుడ్డియ చేరి నట్టుగా 
తెలియని వానితొ తెలియని యట్టి 
తోడు చేరిన- తెలియుట శూన్యము. 


నే నుడివెదవిను స్పష్టముగాను 
కోపము నిండి నను నిందించకు- 
నిను జంపుటకు కారణ మిదియే 
తమ్ముని భార్యను చేపట్టి తివి 


నీ సోదరుడు బ్రతికి యుండగా 
రాముకుడవయి ఆతని భార్యను 
కోడలు అగు- ఆ రువును పొందుట 
దుష్కార్యము-మరి అసత్యమా అది? 


41 


ధర్మము వదలి- కామము నిండి 
అడ్డ గించెడి వాడే లేడని 

నీతి తప్పుట- తమ్ముని భార్యను 
పొందుట తప్పు-చంపితి నందుకు. 


జనహిత మెంచక- ధర్మము విడచి 
దుష్ట గర్వమున చరించు వానికి 
కట్టుబాటులు వదలిన వానికి 
దండన మాత్రమె తగినది వినుము. 


క్షత్రియ కులమున పుట్టిన నేను 
భూమి నేలు రాపట్టి సోదరుడ 
రాచ లక్షణము- ధర్మ రక్షణము 
నీతి నిలుపుట కీర్తి గడించుట. 


ధర్మ దూరమగు పనులను చేయుచు 
పాపము చేసెడి కాముకుడవగు 
నిన్ను నేను మరి సహించు టెటులి? 
దండించుట- సరి- రాచపట్టినె. 


రూతురు-సోదరి- మరదలు ముగ్గురు 
ఒక్క వరసతో ఆదరించ నగు- 
వారలతో మరి పొందు నందిన 

శాస్త్ర ప్రకారము వధ్యుడు వాడు. 


నిజమగు నెయ్యము నే చేసితిని 
సౌమిత్రియు సుగ్రీవుడు నొకటే 
నెయ్యము ఫలము రా జ్యము- లక్ష్మియు 
ఆలిని పొందుట చాలు మిత్రునికి. 


42 


అట్టి మిత్రుని అండగ నుంటిని 
ఆలిహర్తను కోలను కూల్చి 
రాజ్యము- రమణిని ఇచ్చెద ననుచు 
నే చేసితిని ప్రతిజ్ఞ వినుము. 


అందరిముందు ప్రతిన చేసితి 
మిత్రుని హితము కోరి చేసితి 
ధర్మ రక్షణము నిలుప కోరితి 
రాచవంశపు కీర్తి నిలిపితి. 


కొండలు- కోనలు-వనములు- నీవని 
పాలించెడివి- ఇక్ష్వాకులవి 

కావృన నీవు సామంతుడవు 

దుష్టశిక్షణ సార్వభౌమునిది. 


కట్టువస్త ముల తమ్ముని తరిమి 
తమ్ముని భార్యను చేపట్టి తివి 
తమ్ముని భార్యను పొందినవానికి 
మరణదండనమె శాస్త్ర సమ్మతము. 


సజ్జ్ఞనులందరు మెచ్చగ తగిన 
ధర్మకారణములున్నవి గనుకనె 
కన్నుమిన్నును- కానక తిరిగెడు 
నిన్ను నేను మరి చంపితినయ్యా! 


ధర్మము నెరిగిన మిత్రుడెప్పుడూ 
ధర్మచరితునికి సాయపడవలె 
ధర్మము నీకు తెలిసిన నెంచుము 
పాపకర్మ కిది ప్రాయశ్చిత్తము. 


రీష్కింధా కాండము 


సదాచారులు ఆచరించునవి 

పండితు లంగీకారము నందిన 
ప్రమాణమైన మనుసూక్తులను 
చెప్పెద వినుము-వానర రాజా! 


పాపము చేసిన జనులందరును 

రాజు చేతిలో శిక్షను పొందిన 
నరకము కేగక-పాపము తొలగి 
ఇంద్రలో కమున నుందురు వినుము. 


చోరుని- రాజు, దండించుటయో 
నిర్గోషిగను పరిగణించు టో 


జరిగిన-చోరుని పాపము తొలగును 


రాజ నిర్ణయము ధర్మ నిర్ణయము 


పొపిని- రాజు దండించనిచో 
పాపము- రాజుకు చుట్టుకొనునయా! 
ఇం|(ద్రకుమారా! వింటివ తీరుగ 


.ధర్మమన్నది శిరో ధార్యము. 


ధర్మాత్మునిగా కీర్తి గడించిన 

మౌ పూర్వీకుడు-మాంధాత- మరి 
అథర్మవర్తిని ఒక సన్యాసిని 

నిర్ణయగా దండించుట తెలియుము. 


రాజులు- తొలుత ఎమరియుండగ 
అధర్మపరులై కొందరు నడచిన 
పిదప-వారిని గ్రహించి రాజు 
దండించిన మరి పాపము తొలగును. 


రీష్కింధా రాండము 


ధర్మభష్టల చరించువారిని 
(గహించి- రాజు శిక్షించినచో 
వారి పాపము తొలగుటె గాక 
రాజు- స్వర్గము చేరగ నర్జ్హుడు. 


కావున నివు వంత నొందకుము 
ధర్మమార్గమున- ధర్మము కొరకు 
దునిమితి నిన్ను- ధర్మ విషయమున 
నేను కూడ మరి అస్వతంత్రుడను. 


భరతుని పాలన సాగుచున్నది 
ఇష్టాయిష్టము సాగ నియ్యము 
కష్టమయినను ధర్మము నెరవుట 
సామంతునిగా ని కర్తవ్యము 


మనుజుని కాను-మృగమునంటవ 
ధర్మాథర్మము తెలియదంటివ 
మృగమును చంపుట-వేటాడుటయు 
రాజకులములో సదాచారము 


మాంస భక్షణకు- జనులు ఎన్నియో 
మాయలు పన్ని- జంతువులను మరి 
హతమార్శినను- అట్టి జనులకు 

పాపము అంటదు తెలియుము నివృ 


వలలు పన్నుచు- ఉచ్చులు వెసి 
పల్లముచెసి ఆకుల కప్పి 
వివిధోపాయము లుపయోగించి 
వెటాడెదరు జంతులనిలలో 


వ్రణముచె బాధను పడెడి రోగికి 
వెద్యుడు-శస్త్ర చికిత్స చేయును 
రోగి యిష్టము అయిష్ట మన్నది 
తలచడు వెద్యుడు- కర్తవ్యము లో 


రాజులు అటులే ప్రజల మంచికి 
వారి ఇష్టము అయిష్టమెంచక 
ధర్మ మార్గమున వారి రక్షణకు 
తగినదానిని చేయుట ధర్మము 


పజలహితమునే రాజులు కోరుచు 
ప్రజాహితముకై పనులను చేయగ 
దోషులు కష్టము కలిగెను కొని 
రాజును చంపక- నిందించకను 


రాజధిక్కారము నంతయు సలుపక 
రాజు చర్యలను పరిహగంపక 
ఉండుట యుక్తము- ఎలన- సురలు 
ధర్మరక్షణకు రాజులగుదురు. 


దేవతలే మరి దిగివచ్చెదరు 
ధర్మము నిండిన పుడమిని- వారు 
దయతో చల్లగ నేలుచుందురు 
దుష్టశిక్షణ చేయుచుందురు 


ధర్మ సూక్ష్మము మదిలో తలచక 
శరము విడచితినన్న కోపముతొ 
ఇచ్చవచ్చిన రీతిని పలుకుట 
పొడిగాదుకద కపికుంజరుడా! 


44 


నా తాత- తండ్రులు ఎ ధర్మమును 
అనుసరించి మరి కర్తి గడించిరొ 
అట్టి ధర్మమునె అనుసరించితి 
ధర్మదూరుడను కాకపోతిని 


ధర్మరక్షణకు చంపితి నిన్ను 
తెలియుము నివు వానరోత్తమా! 
చెప్పితి తీరుగ- తిట్టిన తిట్టుము 
తప్పు కాదని తోచిన-మెచ్చుము.. 


మెల్లగ రాముడు చెప్పిన ధర్మము 
చల్పగ వాలి చెవికెక్కినది 

రాముని దోషము లేదని తెలిసెను 
దూషించితినని పరితపించెను 


“రామచంద్ర! నే నవివేకముతో 
సత్యమూర్తివగు నిను నిందించితి 
ధర్మ విషయమై నువు నుడివినది 
సత్యము- సత్యము- సందియమేల- 


అల్పులమగు మేమెవిధి నీతో 

ధర్మ విషయమై బదులిడగలము 
కఠినోక్తులను పలికితి రాఘవ! 

నను కరుణించుము మన్నించునుయా! 


రామచ౦ ద్ర! నువు సామాన్యుడవా? . 
ధర్మ విషయమున సుశిక్షితుడవు 
యాథార్థమైన జ్ఞానము కలిగిన 
పండితులలొ మరి శ్రేష్టుడవయ్యా! 


కీష్కింధా కాండము 


నే నల్పుడను తప్పులు బట్టితి 

ధర్మ కార్యములు చేసి ఎరుగను 
దాటిపోవు-నా తనువు ఇంకను 
క్షమించినాను- అను- దయతో నువు 


యుద్ధభూమిలో ని బాణముతో 
తనువును వదలి ఉత్తమ లో కము 
చేరగ నుంటిని- ఓ రఘరామా! 
ధన్యుడ నైతిని చింతింపనయా! 


తమ్ముడు- తార- బంధువులెందరొ 
అందరికొరకి నే చింతించను 
కనకాంగదుడు ముద్దుకుమారుడు 
వానిని తలదిన దుఃఖము కలుగును 


రామచంద్ర! నాకొక్క కుమారుడు 
గుణములయందు శ్రేష్టుడు వాడు 
మురిపెముగా నే బెంచితి వానిని 

నే నిట పుడమిని వ్రాలుట గాంచిన 


జలములు లేని సరస్సు తీరుగ 
తండ్రీ! నన్ను వదలిపోదువా. 

అని దుఃఖించును- కళదప్పునటు 
రోదించును కద- ఓ రఘునందన! 


పసివాడయ్యా! వసవాడునయా! 
ఒక్క కుమారుడు మక్కువ నెలవు 
మంచి చెడ్డలు వానికి జెబ్బ 
చక్కదిద్దుటకు ఎవరున్నారిక? 


కిష్కింధా కొండము 


“వీ విటనున్న- అపాయము రాణీ 
ఆలిదూరమె తిరిగెడి విరులు 
పరుల ఆలిక పరుగిడు కోతులు 


అంత; పురమున అడుగిడగలరు 


పాత వెరములు వెలికితీయుచు 
పోరు పెంచెదరు సుందరవదనా!' 
అనినవారితో నిర్లిపతతో 


తార పలికె తన పెదవి ఎరచుచు. 


ః లోకోత్రరమగు మవామాన్వతుడు 
వానరసింహము పూజనియుడు 

నాకు దక్కనిచొ- రాజ్యము ఏల? 
నిక్కము, వలదు- సుతుడు, దహము 


ఈ దహము మరి నా కుమారుడు 
నను రక్షంచగ చాలినవారా? 
రామబాణముచె నెలకూలిన 
ప్రభువు పాదముల చెంత వ్రాలద... 


రోదించుచు తల బాదుకొనుచును 
గుండెలు పగులగ చరచు కొనుచును 
రిపుల వాలిటి యము డైనట్టి 
యుద్దములందు వెనుకడుగిడని 


వాయువు సరిపడు వేగముగలిగి 
కొండల- లిలగ చిమ్మగ చాలిన 
ఇంద్రుని పోలిన వికమమూర్తి 
మేఘ గర్జనతొ సరిపడు కంఠము 


సుందరమయిన రూపము గలిగి 
శూరపుంగవుని కోలనుబడీిన 
వాలిని- దూరమునుండి గాంచిన 
తారచేరె- తను నడువ లేకనే 


వానకురిసి మరి వెలసిన మబ్బుగ 
శార్లూలముచే- భక్షించుటకి 
కూలిన సింహము పోలిన వాలిని 


వానరపతిని గాంచెను తార 


వాముల పగతుర- గరుత్మంతుడు 
నాగుల కొరక కూలద్రోసిన 
ప్రాసాదమువలే వాలి తోచెను 


తారకాంచె- తనకాంతుని భర్తితొ 


వాలిని కూల్చి ధనుసు నూతగొని 
నిలచిన రాముని - అక్ష్మణుమూర్తిని 
వాలి సోదరుడు సుగ్రీవుని అట 


మంది మనసుగల తారగాంచెను 


కొంచెము సాగి శరఘాతముచే 
కూలిన పతినిగాంచి-శో కమున 
మూర్భనందినది- తిరిగి- తేరుకొని 
నాథా-నాథా- ప్రయనాథాయని 


నా ప్రాణేశ్వర- జీవిలేశ్వరా! 

ఓ మనోహరా! అనుచు ఎడ్బెడి 
మృత్యు వాశముల బద్దుడు అయిన 
భర్తనుగాంచి శోకతపయగు 


48 


రీష్కింధా కొండవ 


వదినను గాం౦ంచెను- వాలి తమ్ముడు 
చెంతన గాంచెను కనకాంగదుని 
రవిసుతు మదిలో దుఃఖము పొంగెను 
దుఃఖ సంద్రమది కన్నుల నిండెను. 


శి, రఘురాముని॥ 


LR 


20 తార విలాపము 


శరఘాతముచే నేలను బడిన 
మత్తేభము వలె నున్నా వీరుని 
సురపతి సముడగు భర్తను గాంచి 
దుఃఖము పొంగి రోదన నిండెను. 


వేళ్ళతొ ఊడిన తరువై పడిన 
పతి కాయము వై ట్రాలెను తార 
హా నాథా! యని రోదించుచును 
విలవిల లాడెను వివశురా లయి: 


'“రణమున ఓటమి నెరుగని వాడవు 
ధరణిని కూలగ ఎ విధి మనసయె 
నిరపరాధిని- నాథా యని-నే 
పిలచుచుంటి మరి పలుకవేలనో! 


నీ మాటకు-నే నెదురాడితినా? 
నా దోసము మరి ఏమది స్వామీ! 
కోపించితివా కోమలాంగిపై? 
నను వదలితివా విరపుంగవా! 


కపిరాజువు నువు- కటిక నెలవై 
పరుండు టేమి? మృదు తల్పమున 
శయనించుము నువు- లే మహరాజా! 
నే నిటు చూసి ఓర్చుట ఎట్లు? 


భూకాంతన - నీ కంత మక్కువా? 
అక్కున జేర్చుకు పరుంటివయ్యా 
నే నిటనుండగ-పరకాంతను నువు 
చేర్చుట తగునా కపికులా గ్రణీ! 


స్వర్గమార్గమున మన కిష్కంధను 
మించిన సంపదలున్న నగరము 
అందెన స్వామి? అందుకొరకు నువ 
వదలి పోదువా ఇందరి నిచట? 


ఉద్యానమ్ములవిహరించు టెటు? 
మధువు నిండిన సుమముల నింక 
ఇచ్చెడి దెవ్యరు- ప్రాణేశ్వరి యని 
మక్కువ నిండి పిలచెడి దెవరు? 


నాథుని కొరకై నిరీక్షించుట 

నా తనువుకుఇక ఎదీ స్వామి! 
దిక్కులేక-నే దీనురాలనై 
మూలజేరి మరిబ్రతుకుట ఎట్లు? 


మురిపెపు పలుకులు మదిలో తలచి 
సుందర మూర్తిని ముందర చూచుచు 
సాటి కాంతలలొ మేటిగ పొంగిడి 

నాకీ దుర్విధి కూర్చెను బ్రహ్మ, 


కీషింధా కాండము 


వేయి తునకలై గుండియ పగలదు 
ఎంతటి- బండరాయియో మరి! 
ఇంతకు మించిన విపత్తు మరి యిక 
కలుగున కాంతకు-వానర రాజా! 


తమ్ముని తరిమి అతని భార్యను 
చేర్చుకుంటివి ఫలమిది- ఇపుడు 
అనుభవించగా వలసెను నాథా! 
ఆలి అపహరణ ఎంతటిదో విను 


మేలుకోరి-నే మరిమరి చెప్పితి 
నా బోధన- నీ చెవి కక్కినదా! 
నోటిని నీవు మూయించి తివి 
మాట వినుటచే మంచి కలుగదా! 


పురుషుల మనసు దోచగ చాలిన 
దేవకాంతలను వశపరచుకొని 
ఎలగ చాలినచల్లని దొరవ 

ఎలిన నన్ను- ఏల వదలితివి? 


వలదు-వలదు నువు పోరగ వలదు 
అని చెప్పినను- వినక-పోరుకు 
పోవుట గాంచి తలచితి మదిలో 
వ్రాణాంతక మగు సమయమగు నని 


దుఃఖము నెరుగను- దీనత్వ మది 
వినక పోతివి- ఇకపైనేను 
దిక్కులేక'మరి వై ధవ్యముతో 

ఎ విధితనువును నిలుపుట స్వామీ! 


రమ్ము కుమారా! జనకుని చూడుము 
రమ్య గుణములు ధర్మము నెరిగిన 
రాజపుంగవుని కన్నుల గాంచుము 
రాదు-నికు మరిచూచెడి భాగ్యము. 


ఇకపై ఎవరిని నాయనా యని 


_పలతువు రా నువు-నా పసికూన! 


స్వామీ! యిడుగో కనకాంగదుడు 
చూడవు ఏమి? కనులు తెరవవా! 


ముద్దుగ పెరిగెను సుఖముల దేలి . 
నీ ఎదుటను మాటాడి ఎరుగడు 
ఇక పినతండ్రి కోపము తీరగ 
కొలచుట ఎట్లో? కొలవక ఎగతి? 


వానరేశ్వరా! కన్నులు తెరువుము 
కొడుకును కొంత ఊరడించుము 
శిరసు మూర్కొని కడ సారిగను 


49 


హితము గొలుపుచు పలుకుము స్వామీ!” 


అని పతి కాయము విన బడినది 
రో దించుచును పలికెను తిరిగి 
'“వానరేంద్ర! నినుచంపుట చేతను 
రామభద్రుడు మాట నిలుపు కొనె 


గొప్ప కార్యము రాముడు చేసెను 
చేసిన ప్రతిన నిలబెట్టు కొనె 
సుగ్రీవా! నువు సుఖపడవయ్యా! 


రుమతో రాజ్యము ఎలుకోయిక! 


50 


వల్లభా! యని నీ ప్రియురాండ్రు 
రోదించుటది వినబడ లేదా? 
ఉలకవు, పలకవు వానర ్రేషా! 
ప్రజ్ఞానిధి- నువుఎ విధి నుంటివి!”' 


అంతట వానర స్త్రీ సమూహము 
అంగదు నచట కౌగలించుకొని 
హృదయెశునితో ననిరి దీనముగ 
“కుమారు నొదిలి సాగుట తగునా? 


ఆలో చించుము- అంగదు డితడు 


ముద్దు కుమారుడు వదలకు మయ్యా!” 


అనగా తార తిరిగి దీనముగ వాలిభార్య ఆ తారానాధ్వి 
“వీరుడ- నీకు తగదు వినుముయా! ప్రాయోపవేశము చేయదలచెను. 
శ్రీ రఘురాముని॥ 
RR 
21 మారుతి - తారను ఓదార్చుట 


తారాపథమున నుండెడి తార 
నేల వ్రాలినటు లున్నది తార 
చంద్రుని పోలు ముఖము గలిగిన 
తారతొ పలికెను ఆంజనేయుడు: 


“శోకము నాపుము-దేవీ! వినుము 
తెలిసియొ, తెలియకొ దేహధారులు 
కర్మలు చేసిన-పాప పుణ్యములు 
అనుభవించుట జరిగి తీరును. 


పాప ఫలము మరి కీడు కలుగుట 
పుణఖ్యఫలమది మేలు కలుగుట 
పరలోకములో వారి వెంటను 
ఫలితము చేరును అనుభ వించగ. 


కిష్కింధా కొండము 


పర లోకమునకు ఏగుట తగదు 

మా తప్పులు మరిదోసములేవి? 
దోసములున్నను మంచి మనసుతో 
మము క్షమియించగ తగుదువు నీవు 


కపి శ్రేష్ట! యిది పాదము లంటితి 
వదలను నేను” అనుచు దీనముగ 
తార పడగను స్త్రీ లందరును 

వాలి పాదముల టాలిరి అచట 


దుఃఖించుచును దీన వదనయై 
తారాకాంతుని పదముల రాలిన 


నుగువా! వినుము దేహమన్నది 
నీటి బుగ్గతో సమానమైనది 
అశాశ్వతమ్ము- వగచుట ఏల? 
నిన్ను నువ్వుమరి ఉద్దరించుకో, 


విషయము తెలిపెద విను మహారాణీ! 
తనయుని నీవు రక్షించ వలె 

కడుపున బుట్టిన నీ బాలునకు 
నీవు తప్ప మరి రక్షకు లెవరు? 


నీ కర్తవ్యము అంగదు రక్షణ 
శుభములు వానికి సమకూర్చవలె 
వివశురాలవై తనువు వదలగను 
యోచించుటది సరిగాదు సుమా! 


మక్‌. 


కిష్కింధా కొండము 


పవిత్రమైన మనసు గలిగిన 

రాణీ!- లోకమునందలి జీవులు 
పుట్టుట గిట్టుట రెండును కూడ 
అనిత్యమయినవి- ౧కు తెలియదా? 


కావున హితులకు ఈ లోకములో 
వలయు హితములుచేసినట్టుగ 
ఊర్జ్వలోకము వారు చేరగ 


వలయు [క్రియలను నిర్వవాంచ వలా, 


ఊర్జ్వలోకమున సుఖముల నందగ 
వలయు కార్యములు చేయగవలెను 
రోదనాదులు నిషద్ధమైనవి 

కాగల కార్యము నాలో చించుము. 


లక్షలు- కోట్ల సంఖ్యలొ నున్న 
వానరవీరులనేలెనువాలి 
అగ్రితులందర జేర్చి- వారికి 
బ్రతుకు ఆశను ఏర్పరచెను గద! 


ధర్మాసక్తితొ శాస్త్రవివాత మగు 
తత్వము నిరిగి- సామదానములు 
శాంతియు తెలిసి- ఈ లోకములో 
చేయవలసినవి పూర్తిగ జేసెను. 


అంగదు నకును కపిగ్రేష్లులకు 
భల్లూకములకు నీవే దిక్కు- 
రక్షణ భారము నివై నున్నది 
కపి రాజ్యము ని చెత నున్నది. 


ఖే 


శో కింఫకుము ని సాయముచే 
అంగదుడింతో సామర్థ్యముతో 
రాజ్యము నేలగ సంతో షింతువు 
గతమున్నకి విలఎంచుట తగదు. 


ఎ ప్రయోజనము కోరుచు- తండ్రులు 
పుడమిని- పుత్రుల బడయ గోరుదురొ 
అట్టి సమయ మాసన్నమైనది 

ఉత్తర క్రియలను చేయించనగు 


తండ్రికి విధిగా సర్వము తీర్చగ 
తనయుని నీవు అభిషేకించగ 

దుఃఖము తీరును - అన హనుమంతుడు 
తార పలికెను ఆంజనేయునితొ: 


“విను హనుమంతా! అంగదు వంటి 
పుత్రుల నూర్గుర పొందుట కన్నను 
శౌర్యధనుడు మరి అజేయుడైన 

భర్త సన్నిథ శ్రేష్టము నాకు. 


వానర రాజుకు సంస్కారంబులు 
చేయించ-నే నెవ్వతెనయ్యా! 
అంగదుని మరి యువరాజు గను 
పట్టము గట్టుట 3వ్వతి నేను! 


సర్వము చూడగ చాలు సమర్భుడు 
పనత౦డ్రియగు సు గ్రీవుడయా! 
నా ప్రాభేశుడు స్వర్గమేగగా 

నాకిక మమత దేనివైనయా? 


52 


హనుమంతా! నే- నీ విషయములో 
యోచింప గను ఏదియు లేదు 
పుత్రుని కెపుడు కూరిమి బంధువు 
శ్రభములు కూర్చగ చాలిన తండ్రియె 


22 వాలి జాలి 
కిష్కింధాపతి కొన ఊపిరితో 

మెల్లగ శ్వాసను విడుచుచు నపుడు 

చెంతన ఉన్న అంగదు గాంచెను 


ప్రాప్త విజయు సుగ్రీవుని గాంచెను 


తమ్ముని గాంచి వాలి పలి8ను 
స్నేహపూరిత వాక్కుతొ పలికెను: 
“సగ సాధించితి- నను దూషించకు 
నీ దోసము యిసు మంతయు లేదు 


విధికృతమును మరి దాట శక్యమా! 
జ్ఞానహనునిగ చేసెను నన్ను 
అన్నదమ్ములము ఒకటిగ నుండి 
సుఖించు యోగ్యత లిఖించ లేదు 


కఎరాజ్యము నువు పరివాలింపుము 
బ్రాణము- రా జ్యము- సంపద- భువివై 
మూడులొకముల పొందిన యశము 
వదలి- దివికి నె పోవుచుంటిని. 


సు గ్రీవా-నువు కపిరాజు వయా! 
మరణావస్థలొ నే కోరినటు 
కష్టమైనను చేయుట ధర్మము- 
బుద్దిముంతుడు- సుఖపడ వలసిన 


రీష్కింధా కొండమ 


వానర శ్రేష్ణా! ఇహ పరములలో 

వాలి ఆశ్రయము ఉత్తమ ధర్మము 

రిపుని కెదురుగా విరశయనమున 

ఉన్న- భర్తతో సాగెద నేను. 
శ్రీ రఘురాము 


పలుకులు 


విలపిం౦చెడి- యీ అంగదు నిపుడు 
బ్రాణము కన్నమిన్నగు వానిని 

కన్న కుమారుని వలెరక్షింపుము 
త౦డ్రివి- తాతవు- నీవే వానికి 


భయపడు నెడల భయము దీర్చుము 
విక్రము మందు నీకు సమానము 
అసురుల జంపు అమితోత్సాహుడు 

నీ ముందటనే విజృంభించును 


వాని వయసుకు- శక్తికి తగిన 
కార్యదక్షుడు- సందేహించకు 
దోష రహితుడా! తారను గనుము 
సుషేణు తనయ-సుబుద్ధి ఆమె 


సూక్ష్మ విషయములు నిశ్చయమ్ముగా 
తెలియగ నేర్చరి-సమర్భురాలు 
అపశకునములతొ రాగల కీడు 
చెప్పగ చాలిన శక్తిగల దయా! 


మంచిది చేయుము అని నంతటనే 
ఆ కార్యము నువుచేయుము సోదర! 
రాముని కార్యము ఎట్టిదైనను 
సందేహింపక చేయుము తప్పక. 


కిష్కింధా కాండము 


రాముని కార్యము చేయక పోయిన 
అధర్మమగునది- అంతియెగాక 
అవమానించితి వని చంపును- నిను- 
భయభక్తులతో మెలగుము నివు 


వానరరాజా! వాసవు డొసగిన 
బంగరు హారము ధరించు నీవు 
మరణించగను దానిని తీసిన 
మహిమ పోవును కావున దాల్చుము 


మహిమాన్విత మగు కాంచనహారము 
ధరించి నీవు- రిపుల హరించుము. 
అన్నవాలి అటు పలుకుట వినగా 
కాంతి వానుడై నిలచె సు గ్రీవుడు 


వాలి అంతట అంగదు బిలచి 
ప్రియముగ నీతిని బోధించె నట 
“తనయా! నీవు ఉచితా నుచితము 
తెలుసుకు మసలుము- నీకది మేలు 


ప్రియా ప్రయములు- సుఖదుఃఖములు 


సముముగనించి క్షమతో మెలగుము 
సుగ్రీవునికి వశుడవు అయి నువు 
నడచుట- కర్తవ్యము గా నెంచుము. 


నా ఎడ చనువుతొ నడచి నట్టుగా 
ఎనతం(డ్రితొ నువు నడచిన యెడల 
ఒప్పడు-నావలె లాలన చేయడు 
తప్పుగాంచిన దండించు నయా! 


93 


సుగ్రీవుని పగతుర- స్నేహము చేయక 
పగతుర- హితులతొ మాటాడ కను 
శ్రద్దా భక్తుల ప్రభు కార్యమును 
ఆచరించుట ని కర్తవ్యము 


అతిగా స్నేహము చేయుట తగదు 
విరోధమసలు పెంచుకో కయా! 

తటస్టుడవై మసలుకొనుటచే 

మంచి కలుగును-శుభములు కలుగును 


అనుచు పలుకుచు హితము చెప్పుచు 
గుడ్డను త్రిప్పుచు కోరలు కనబడ 
వాడిబాణమున ఏడితుడైన 
వాలివ్రాణమును వఐడీచెను అపుడు. 


జాలిగ నేడ్చెను కపి సమూహములు 
కాంతి వివానము అయె కిష్కింధ 
కొండలు- గుహలు- తో టలు-వనములు 
కళ దప్పినవి- విలపి౦చినవి. 


నిండుగ బూచిన తరువులన్నియు 
వేగము కలిగిన వాలి వెంబడి 
వచ్చును- అంతటి విరుడు- పుడమిని 
మరియొక డెవడని వగచిరి అచట 


'“గోలభుడను- గంధర్వ వీరునితొ 
పదునై దేం౦డ్లు పోరి- దుష్టుని 
అంతము చేసి భయము బాపెను 
అంతటి వీరుని మరి గాంచము గద!” 


54 కిష్కింధా కాండము 


తలమం౦దకు రక్షగ యుండిన వానరు లందరు రోదించి రట 
తబోతు- అంతము అయినంత టను శోక సంద్రమున మునిగిన తార 
శ్రీకర సింగము లున్న అడవిలో __ కూలిన-మాని పడిన వాలిపై 
భీతిలిగోవులు ఘోషిల్లి నటు. చుట్టుకు పడినది శోకలత వలె. 
శ్రీ రఘురాముని॥ 
RII 
23 శోకసంద్రమున తార 
భర్త ముఖమునకు ముఖము బేర్చినది తెలిసినవారు తనయ నెన్నడు 
దుఃఖమునిండి-'' అయ్యో నాథా! శూరుని కొసగరుభార్యగ నెపుడు 
కటిక నేలపై పవళించితివా చూచితివా మరి శూరుని భార్యను 
భూకాంతననీ కంత మక్కువా? వైధవ్యముతో- జీవచ్చవమును 
వానరేశ్వరా! నా యెదుటను నువు మాన్యత నాకు చచ్చిపోయినది 
శంకలేక ఈ ధరణీ కాంతను ముత్తయిదువుగా చావక పోతిని 
కౌగలించి మరి సంతసపరచగ సద్గతి లేదు- దుఃఖ సంద్రమున 
ధరణి ఎంతటి ప్రీయురాలైనది. పూర్తిగ మునిగితి వానర పుంగవ 
సుగ్రీవునికి విధి అనుకూలము మోహనరూపుడు పతిపయనించగ 
కావున ఈ విధి నీతో పోరి నూరు వ్రక్కల గుండియ పగలదు 
విరపుంగవుని ఎదిరించె కద! హృదయముశిలగా మారిపోయినది 
లేదానీతో పోరి బ్రతుకు టెటు? హృదయేశుని వదలి- బ్రతుకుట కొరకా? 
చ్బ 
వానర వీరులు గోలున ఎడ్చుచు దెవము, స్నేహితు డితడే నాకు 
కనకాంగదుడు కుమిలి పోవగా రక్షకుడై- నా మేలు కోరును 
దీనారవములు, రోదనలన్ని నా పెన్నిధి అసహాయ శూరుడు 
వినబడలేదా! తగునా మౌనము? స్వర్గము జేరెను అనాథ జేసి, 
నీచే ఓడిన వీరపుంగవులు కొడుకు లుండినా సంపద లున్నను 
అలంకరించిన వీర శయనమును ధనధాన్యములు దండిగ నున్నను. 
అలంకరించి వదలి పోతివి పెనిమిటి లేని భార్యనెప్పుడు. 


అనాథగా నను చేసి పోతివి, - విధవని పిలుతురునిర్లక్ష్యముగ. 


రీష్కింధా కొండము 


నెత్తుటి మడుగుమెత్తని శయ్యగ 
శయనించెడి ఈ దుర్విధి నీకా! 
టొమ్మున నాటిన బాణము వలన 
కౌగలించుకొన వశపడకున్నది. ' 


తార అట్టుల రో దించగను 
గుహలోనున్ననాగుబామును 
వెలికి లాగినటు- నీలుడు వచ్చి 
రామ బాణమును వెలికి లాగగా 


పశ్సిమా ద్రిలో రవిబింబమును 
విడచి వచ్చెడు రవి కాంతివలె 
వెలిగిన దచట రామబాణము 
వెల్లువగా నట నెత్తురు పారెను 


రోదించుచును ప్రాణనాథుని 
ధూళినంత- తన కంటి నీటితో 
కడిగి వేసినది తార అంతట 
అంగదు బిలచి- వాలిని చూపుచు 


“పాపకర్మమున కలిగిన వైరము 

కాయముతో నది సమసి పోయినది 
చివరిచూపు యిది-మొక్కుము” అనగా 
వాలి పాదముల వ్రాలె అంగదుడు 


దీవించ వేల దిర్భాయుష్ణని- 
సింహము బారిని ఆబోతు పడ 
దూడతొ నుండెడి గోవు రీతిగా 
గుండెపగిలెడి దుఃఖము నుంటిని 


సంగ్రామమును యజ్ఞము చేసి 

రామ బాణమను నీటియం౦దు- నువు 
అవబ్బధ స్నానము చేసితివయ్యా! 
ఆలినెన నన్నొదలుగ తగునా? 


పోరుకు మెచ్చి వాసవుడిచ్చిన 
కాంచన హారము కనబడదేమి? 
చెబ్బన- వినకపోతివి నాథా! 

నా మాంగల్యము దూరమైనది. 


అస్తమి౦చి నను అర్కుని కాంతి 
రత్న సానువగు మేరు పర్వతము 
వీడదు- అట్లే మరణించినను 
రాజ్యలక్ష్మినిను విడదు నాథా!” 


శీ రఘురాముని॥ 


LIRR 


2 4 సుగ్రీవుని దుఃఖము-వాలిని విడిచి తార బ్రతుక లేననుట 


వదిన తార అటు విలపించుట గని 
అంగదు డటుల కుములుట గాంచి 
మరణించిన తన అన్నను గాంచి 
కడు దుఃఖించెను అర్కసుతుండు 


సర్పసమాగనము అగు బాణముతో 
ఐంటితొ నిలచిన రామచంద్రుని 
చెంత'చేరెను తన అశ్రితులతొ 
బాధగ పలికను- రవిసుతు డంతట: 


56 


రాజోత్తమ! నువు శపథము తీర్చగ 
ర్రఫిరాజ్యము నా చేతికి వచ్చెను 
రాజ్య సుఖము పై కాంక్షపోయెను 
అన్నను-నేను అనుస రింతును 


రాణీయు- కొమరుడు పట్టణ మంతయు 


రాజుకోసమై రోదించగను 
రాజ్య భోగములు మనసు కోరదు 
రామచం[ద్ర-నే బ్రతుక లేనయా! 


కఠినముగా నను తరిమి చేసెనని 
తలచితి- నాతని చావు కోరితి 
నే దొరికినను-నన్ను చంపక 
స్వేచ్చగ-పోరా! అన గలిగెను కద! 


సురాధిపత్యమునైనా కో రను-' 
బుష్యమూకమున బ్రతుకుచుందును 
అన్న అనినసామాన్యుడు గాడు 
శూరులందున శ్రేష్టుడు రామా! 


ఉత్తములందు ఉత్తముడాతడు 
తెలియక పోతిని దుఃఖము నపుడు. 
కన్ను మిన్ను మరి కానక పోయి 
కాముముతో మాటాడితి నపుడు 


తరుశాఖతొ నను చావ మోదగ 
నేలనుబడి-నే తన్ను కొనగను 

మంచి మాటలతో నాతో చెప్పును 
'పోరగ రాకుర! బ్రతుకుము పోరా!” 


కిష్కింధా కాండము 


సోదరధర్మము ఆర్య ధర్మము 
రక్షించబడె- అన్న వాలిచే- 
కొమ॥క్రో ధముల నిండిన నేను 
కోతి గుణమును కన బరచితిని 


అపారమైన వాపమునందితి 
సాధుజనులచే విడువగదగినది 
ఇంతటి వాపము- పూర్వము ఇంద్రుడు 
పొం౦దెను- అతని సోదరు జంపి 


విశ్వరూపుని ఇంద్రుడు జంపెను 
బ్రహ్మహత్యతో పాపము నందెను 
ఆతని పాపము- భూమియు- జలము 
తరువులు- స్త్రీలు పంచు కొనిరట 


కోత్రినైన నా పాపము నెవరు 
పంచుకొందురు? నీచుడనేను 
నింద్యుడ నేను- లో కమ్మునకు 
అపకారములే చేయ వాడను 


అధర్మ వర్తిని- అంగదు డిపుడు 
అసువులు బాసెన వంశ నాశకుడ- 
యువరాజు పదవికే తగనివాడను 
రాజ్యమునకు మరి ఎ విధి తగుదును? 


భ్రాతృవధయను వాలముగలిగి 
సంతాపమను- శిరసు- దంతములు 
తొండము- కన్నులు కలిగిన ఏనుగు- 
పాప మనియెడి మహా గజమది 


కీష్కింధా కాండము 


వృద్ధినందిన మత్తేభ మది 
ఎటిగట్టును త్రోసిన రితిగ 
త్రోయుచున్నది- ఓ రఘునందన 
పాపము-నాలో మంచిని - మంగను. 


పుటము పెట్టగ బంగరు నందలి 
మాలిన్యమది పోయినట్టుగద 

నా పాపముతో సాధు స్వభావము 
రోయుచు వదలెను- కలియ లేకను 


కొనవూపిరితో అంగదు డుండెను 
వాడు బ్రతుకనిచొ వాగరులందరు 
బ్రతుకరు నిజము- ఓ దాశరథీ! 
ఇంతటి ఘోరము చేసితి నేను. 


కొడుకులెందరో ఉందురు గాక 
అంగదువంటి సుబుద్ధి గలుగున? 
కలిగిన మంది కొమురుడు కలుగును 
కానీ అన్న ఎచట లభించును? 


అంగదుడిపుడు (బ్రతికియుం౦డెనా 
వానికొరకయి తార బతుకును 
అటుగాక మరి వాడు నిలవనిచొ 
తార బ్రతుకదు నిజమిది రాఘవ! 


అన్నతొ- కొడుకుతొ స్నేహము నిలపగ 
అగ్నికి నేను ఆహుతి అయ్యెద 

నీ కార్యముకై వానర వీరులు 
తోడుగనుందురు సీతను వెదుకగ. 


కోతులు నీకు సాయపడనిచో 
కార్యము ఆగదు-నే నెరుగుదును 
నీ సామర్థ్యము నాకు తెలియదా? 
వంశ నాశకుడ-నేను తగనయా! 


పాప కార్యములు చేయువాడను 
ఘోర కర్మలను చేసెడి వాడను 
అపరాధిని-నే- సీతాన్వేషణ 
పుణ్యకార్యము చేయగ తగను 


అనుజ్ఞ యిమ్ము మరిణించుటకు” . 
అని సుగ్రీవుడు రో దించగను 
శత్రుహరణుడు రామచంద్రుడు 
కనుల బాష్పముల దుఃఖితు డయ్యెను, 


ముల్లోకములు ఏలగ చాలిన 
రామచంద్రుడు ఓర్పుకు ధరణి- 
తనతో పలుకగ తారా సాధ్వి 
చూచుచున్నదని తెలిసినవాడే 


శోకసంద్రమున మునిగిన తారను 
ఊరడించగా ముందుకు నడచి 
పతిపె వాలిన తారను గాంచెను 
మంత్రులు తారను వేరు జేసిరి. 


విశాలన త్రుని సూర్యతేజుని 
ఘనమగు విల్లు శరములు గలిగిన 
రామచం|దుని చూచెను తార 
పద్మపత్ర నేత్రమ్ముల జూచెను. 


58 


సాధువర్తనుని-ముందిన్నడు గాంచని 
పురుషోత్తముని- రాజలక్షణుని 
పుణ్యశిల- ఆ తార గాంచెను 
తలచెను- అతడే రామభదు డని 


ఇ౦ద్ర సమానుడు అజేయుడెన 
రామభద్రుడు తనను చూడగా 
వచ్చుట గాంచిన తారాసాధ్వి 

అంతటి బాధలొ ముందుకు వచ్చెను 


దుఃఖముతో మరి నిండినదైనను 
నిర్మల సాత్విక మనస్సు గలిగి- 

గురితప్పకను కొట్టగచాలిన 
రామచంద్రునితొ పలికను తార: 


“ అ్రమేయుడవు- విజితేం ద్రియుడవు 
ఘన ధార్మికుడవు అతి సమర్శడవు 
అక్షయ కీర్తికి నిలయము నీవ 
సుందరమూర్తి వి-శరచాపధరా! 


మర్హ్యలోకమున అభ్యుదయముకై 
అవతరించిన మంగళమూరి! 
అసమానబలా- ఆగ్రితపోషా! 
వాత్సల్యానిధి- క్షమలో భువివే 


రామా! ఒకటే బాణముతో నువు 
పతిని గూల్చగ చాలితివయ్యా 
నన్ను కూడ-నా పతితో పంపుము 
నన్ను విడచి-నా నాథు డుండడు. 


కీష్కింధా కొండము 


ఓ పురుషోత్తమ! స్వర్గము నందు 
దేవకాంతలు అలంకిరించుకు 
సేవలు చేయగ ముందుకు రాగ 
వాలి-వారిని లెక్కచేయడు 


స్వర్గ సుఖములు భోగము లెన్నో 
అమరి యున్నను నేను లేక మరి 
నాథుడు- అచట సుఖపడ డయ్యా! 
సీత లేక-నువు సుఖముగ నుంటివ? 


ప్రాయమునందు ప్రియసతి లెనిచొ 
కలిగెడి దుఃఖము నీకు తెలియదా? 
ఆ బాణముతో చేర్చుము పతితో 

ఎంతటి దుఃఖము ను౦డెనొ నాపతి 


తాటకాంతకా! స్త్రీ వధ యనుచు 
పాతక౦ంబని తలచకు మదిలో 
భార్య అనినచో భర్త ఆత్మయని 
వేదశాస్త్రములు నుడువు చున్నవి 


కూరిమి భార్యను- భర్తకు కూర్చిన 
దానము- అన్నిట శ్రేష్టమైనదని 
జ్ఞానులందురు- అఘము అంటదు 
పతితో జేర్చుము జానకీ పతీ! 


దీనురాలను దిక్కులేకను 
దీనముగా నిను ప్రార్థీంచితిని 

ఒక్క బాణమున వాలితొ బేర్చుము 
నాథుని విడచి బ్రతుకలేనయా! 


కిష్కింధా కొం౦ండము 


తార ఆ నిధి విలబంచ గను 
అనునయించెను రామచంద్రుడు: 
''ఎరపత్నివి- దీనముగా యిటు 
మాటాడుట మరి తగునా సాధ్య? 


సకల జగత్తును (బ్రహ్మ సృజించెను 
సుఖ- దుఃఖములు, కర్మలబట్ట 
లిఖించబడును- విధాతచేత 

విధి వ్రాతయని అందురు జనులు. 


99 


బ్రహ్మ విధించిన తీరుగ నన్నియు 
జరుగు చుండును దాట శర్యమా? 
ఎరపత్సి విటు దుఃఖించగను 
వలదు- భర్తది ఎరమరణము. 


యువ రాజుగ తనయుని జూతువు నీవు 
సంతసించెదవు తారా- విను”” మని 

ప్రతి కలుగునటు ఊరడించగా 

తార దుఃఖము ఉపశమించెను. 


శి రఘురాముని। 


RIE 


25 శీరాముడు తారను ఊరడించుట 


తారయు- కొమరుడు- సు గీవుడును 
హోరున విలపించుట చూడగను 
రాముడు సమముగ శో కమునిండి 
సొమి|త్రితొ కలన ఊరడించెను 


' చనినవారికె ఎడ్చిన వత్తురె- 
పరలో కమున మేలు కలుగునా 
జరగవలసిన కార్యము- శీ ఘ్రమె 
తీర్చుట మీకు కర్తవ్యమిక. 


లోక సహజముగ శో కవశు లయి 
చనినవాన్నిక విలప౦చితిరి 

కాల నియమమును కాదని మీరు 
చెయగ చాలిన కార్యము ఎది? 


లోకము కంతయు ఆదికారణము 
సర్వము చేయగ చాలిన దైవము 
అస్వత౦ంత్రులము- దైవము పరిధిలొ 
నడచెడి వారము-వనచరులారా! 


స్వతంత్రుడై తను ఎ కార్యమును 
చెయలెడు- చేయించగ లేడు 
దెవత౦త్రమున సర్వము జరుగును 
నిత్యము- లోకము నడచును అటులే 


విధి ఎన్నడునూ సమయము దాటదు 
విధి- కిణతను ఎన్నడు పొందదు 
కాలము నియమము నతి క్రమించదు 
ప్రకాశించును తన స్వభావమున. 


కరాలమునకు మరి బంధువులుండరు 
పక్షపాతము అసలే లదు 

కాలము గెలిచెడి మార్గము లేదు 
బలముకు భయపడి కాలము లొంగదు. 


కర్మలబట్టి దైవము వారికి 

ఫలితము నిచ్చును- కావున జీవుడు 
ధర్మార్థ కామములు ఆ విధముగను 
ఆచరించుట జరుగు జగమున. 


60 


అచరించిన పురుషార్థముల 
కలుగు ఫలమును అను భవించగ 
నాకము చేరెను వానరరాజు 
పాపము తీరెను వాసవ సుతునకు 


ధర్మ గుణముచే నాకము గెలిచెను 
స్వర్గము గెకొన వెడలెను వరుడు 
వగచుట తగునా- మిగిలిన కార్యము 
శీఘ్రమె చేయుట కర్తవ్య మనె 


రాముడు అటుల చెప్పినంతనే 
దుఃఖ సంద్రమున మునిగిపోయిన 
సుగ్రీవునితో హితవచనమ్ముల 
సుమిత్ర తనయుడు పలికె తీరుగా 


“సుగ్రీవా! నువు వేగమె లెమ్ము 
ప్రేతక్రియలను వాలికి చేయుము 
దహనము చేయగ మంచి గంధము 
ఎండు కట్టెలను తెప్పంచ వయా! 


అంగదు నీవు ఓదార్చుమయా! 
వివిధ వస్త్రములు- మాలలు- నేయి 
సుగంధ ద్రవ్యములన్నీ ఇపుడే 
అంగదునంఏ తెప్పించుముయా! 


నీ ఆధీనము కిష్కింధాపురి 
పామరబుద్ధిని మానుము నీవు- 
తారుడ! నీవు జాగు చేయక 
శిబికను తెమ్ము కార్యము తీర్చగ 


కీష్కింధా కొండము 


ఇట్ట సమయమున కార్యమంతయు 
త్వరగా చేయుట ఎంతయొ మేలు 
నిబికను మోయగ తగు బలవంతులు 
ముందు నిలువుడు వాలిసేవకె' 


లక్ష్మణుడటుల త్వరపరచి అట 
అన్న ప్రక్కన నిలబడి యుండగ 
తారుడు చెప్పగ శిబిక నచటికి 
తెచ్చిరి- వాలికి కార్యము తీర్చగ- 


విశ్వకర్మచే నిర్మించబడి 
సిద్దుల విమవూానమ౦తటి శిబిక 


. పక్టులు-లతలు- గవాక్షములతో 


కొండలు- కోనలు చెక్కబడినది 


పుష్ప మాలలతొ కూర్చియున్నది 
రక్తచందనము పూసియున్నది 
బాలసూర్యుని వర్ణము గలిగి 
గుహవలె నున్న శిబికను తెచ్చిరి 


రాముడు అంతట తమ్ముని జూచి 
వాలికాయ మందుంచ మనుచును 
వలయు కార్యము చేయించ మన- 
అంగదుడున్ను సు గ్రీవుడును 


దుఃఖము నిండి తూలుచు నంత 
వాలికాయమును శిబికలొ నుంచి 
పూలు-వస్త్రములు అలంకరించిరి 
పూజలు చేసిరి పుణ్యమూర్తికి 


కిష్కింధా కొండము 


రత్నములెన్నో వస్త్రములన్నొ 
దానములివ్వగ వానరులకును 
పల్లకిము౦దు నడువ- కొందరికి 
ఆనతినిచ్చెను- అట సు గ్రీవుడు 


అసమాన సంపద కలిగిన యట్టి 
మహారాజుకు జరిగినట్టుగ 
లోపములెక (ప్రతకార్యమును 
తీర్చుడు మిరని ఆనతి నిడెను 


తారుడు మొదలగు వానరులందరు 
అంగదు తోడుగ నేడ్చుచు నడచిరి 
తార మొదలగు స్త్రీ జనవుంతయు 
నేడ్చుచు సాగిరి శిబిక ప్రక్కల 


ఆడకోతుల రోదన తోను 
అడవులు- కొండలు ఎడ్చినట్టు గా 
ప్రతిధ్వనించెను- నిర్ణనమయిన 
ఒక ప్రదేశమును చేరిరి వారు 


యేటి ఒడ్డున యిసుక నిండిన 
స్థలమునందున చిత్తి నేర్పరచిరి 
శిబిక నచ్చట దించిరి వారు 
తొలగిరి దూరము- అంతట తార 


వాలి శిరస్సును తొడపై నుంచుకు 
ఎడ్చెను “నాథా! ఓ మహరాజా! 
నా హృదయేశ్వర! ఎంత గౌరవము 
చూపెడివాడవు చూడవు ఏల? 


అసువులు బాసిన కాంతి బాయదే 
కళలు దేరెను నీముఖబింబము 
మరల నిన్ను-నే నెప్పుడు చూతును 
కరవుదీర-నే నెన్నడు కాంతును 


కానన సీమలొ కాంతలందరి 
మంగళకర ముత్తయిదు లక్ష్మని 
తుడిచి వేసెను యముడు రాముడై 
అబలలవముయ్యా! నడచి వచ్చితిమి 


ని భార్యలను పలుకరించవా! 


ని తమ్ముని- నువు కనలేదా మరి 
తారుడు మొదలగు సచివులు వీరు 
మంశ్రాలోచన చేయవ వీరితొ! 


కిష్క౦ధాపురి కదలివచ్చినది 
వారిక్‌ తగిన ఆజ్ఞలనిమ్ము 

వారు వెడలగ ఎకాంతమున 

ఈ వనసేమలొ చరించవచ్చును.” 


తార అట్టుల రోదించ గను 

స్త్రీలు బలముగా తారను లేపగ 

సు గ్రీవుడంతట సాయపడ గను 
అంగదుడపుడు తండ్రి కాయమును 


చితి వెనుంచి- కపి శ్రేష్ణన కు- 
పరలోకమునకు పోవుచునున్న 
తండ్రి చితికిని అగ్నిని చేర్చి 
అప్రదక్షిణము తిరిగె విధిగను 


61 


62 కిష్కింధా కాండము 


వాసవుసుతునకు సంస్కారమును 
నిధులతొ తీర్చి-శాస్త్ర విధిగను 
భార్య-కొమరుడు- సోదరు డున్ను 


యుద్దములో మరణించిన అన్నకు 
క్రియ జరిపించి సూర్యతనూజుడు 
వ్యగ్రమనస్కుడు రాముని జేరెను 


విడచిరి చల్లని జలముల నచట స్త్రీలు జేరిరి కిష్కింధాపురి. 
శ్రీ రఘురాము, 

RRS 
26 సుగ్రీవ పట్టాభి షేకము 
తడిసిన వలువల దుఃఖము నిండిన అల్లదె గుహ! మీరచటకు రండు 
సూర్యనందనుని కొలిచిరి సచివులు సుగ్రీవునికి పట్టము గట్టుడు 
వారందరు శ్రీరాముని కొలవగ వానర కోటికి పండుగ అగునది' 
మునుల సేవలో బ్రహ్మగ వెలిగెను. అన విని రాముడు పలికె తీరుగా: 
వారందరట కూర్చొనియుండగ “హనుమంతా! నా జనకుని ఆజ్ఞ. 
బంగరు కొండగ వెలిగెడువాడు పదునాల్లేండ్లు వనమున నుండగ- 
బాల సూర్యుని బింబమువంటి పట్నమందున పల్లెలొ గాని 
ముఖము కలిగిన- హనుమంతుడట అడు గిడనయ్యా- అతిబలశా లీ! 
రామచంద్రునితొ పలికె విగయముగ: శుభముగ పట్టము కట్టుకు నిపుడు 
“రఘుకులదీపక! నీ దయవలన ఓ సుగ్రీవా! ఏలుము రాజ్యము 
వానర శ్రేష్ణుడు- అసాధ్యమయిన శాస్త్ర విధిగను అంగదునిపుడు 
రాజ్యలక్ష్మిని పొంద గలిగెను. యువరాజుగను అభిషేకించుము. 
దేవా! నీవు అను గ్రహించుము బలమున నీతో సమమగు వాడు 
సూర్యసుతుడు కిష్కింధకు వెడలి కులదీపకుడగు వాలి తనయుడు 
దివ్యోషధులతొ దీక్షాస్నానము కావున నివు కనకా౦గదుని 
ముగించి-వానర బలగము తోడను అభిషకించుము యువరాజు గను. 


అభిషేకమ్మగు ఇనకులతిలకా! 

మీ సోదరులట అరుదేరగను 
రత్సభూషల దివ్యాంబరముల 
మిము సేవించును మిక్కిలి భక్తితొ. 


శ్రావణ మేఘము లడుగిడనున్నవి 
వర్షాకాలము నాలుగు నెలలు 
సీత్రను వెదకగసము యము కాదు . 


కావున పురమున కేగుము నీవు. 


కీష్కింధా కాండము 


సొమి|తితొ ఆ కనపడు గుహలో 
ఉందును- చక్కని గాలి విచగా 
విశాలమై గుహ కనబడుచున్నది 


కలువలు- కమలము లున్నవి జలముల 


కార్తీకములో రావణ వధకు 
వలయు యత్నము చెయుము నివు 
పురమునకేగి హితులు మెచ్చగ 

రాజె ఎలుము రాజ్యము చల్లగ 


నిర్ణయ మటుల రాముడు తెలుపగ 
రాముని ఆనతి నందిన వాడై 
పురమును చేరి రవిసుతు డంతట 
వానర పౌరుల వందన మందుకు 


ముచ్చట పలుకుల కుశలము లడిగి 
దుఃఖము నున్న తార మనసుకు 
ఊరట గొలిపి- అభిషేకముతో 
తేజము నిండెను వానరరా జు. 


బంగరు ఫూల శ్వేతఛ త్రము 
బంగరు కాడల చామరమ్ములు 

నవ రత్నములు ఓషధులన్నియు 
నవధాన్యములు నవ్వుచు మెరయగ 


వాలు నిండిన తరుల చిగుళ్ళు 
నిటబుట్టిన ముచ్చట సుమములు 
అగరు చందనము- అక్షత లున్ను 
శ్వేత వస్త్రములు విరిసిన పూలు 


అడవి పందిదగు చర్మము తెచ్చిరి 
పులితోలున్నూ తీసుక వచ్చిరి 
వాదరక్షలు- కాంచన మున్ను 
పాలు- పెరుగు- మీగడ- తేనెయు 


గసగస లున్ను- గోరోచనము 
కుంకుదు పువు(- గంధా దులును 
పచ్చకర్బూరము- మణిశిల మొదలగు 
మంగళవస్తు సముదాయముతో 


పదునారుగురు కన్నిపిల్లలు 

పరమ హర్షమున రాగా-నచటకు 
భక్ష్యమ్ములతో-మణులు- వస్త్రములు 
భూసురోత్తములు తృప్తినిండగా 


శాస్త్రము చెప్పిన రీతిగ నపుడు 
దర్భలు పరచిన ధరణిమీదను 
అగ్ని నుంచిరి- పవిత్రమైన 
మంత్రోచ్చారణ జరుపుచుండగా 


హోమవిధిని అట మంత్రవేదులు 
తీరుగ జరిపి-చిత్రమాల్యముల 
ప్రకాశించెడి సొధమునందు 
కనకపరిని- తూర్పు ముఖముగ 


సూర్యకుమారుని కూర్చొన బెట్టి 
నదీనదముల జలములు- మరియు 
సాగర జలము కనక కలశముల 
నింపిరి- అభిషేకించగ రాజుకు 


64 


ఎద్దుకొమ్ములతోొ మంగళ జలములు 
శాస్త్రము నుడివిన రీతిగ వీరులు 
మెందుడు- ద్వివిదుడు- గంధ మాదనుడు 
గజుడు- గవయుడు- గవాక్షుడున్ను 


అనిలాత్మజుడు ఆంజనేయుడు 
జాంబవ౦తుడు- నలుడు- శర భుడు- 
ఇ౦ద్రుని-వసువులు అభిషేకించుట 
తలపించునటు అభిషకించిరి. 


ఆనందము గా- పరిమళ జలముల 
అభిషేకించగ- అర్కసుతుడట 
అమితానందము- రామాజ్ఞగను 


కిష్కింధా కాండము 


వాలి తనయుని అభిషెకించగ 
అందరు పొగడిరి ఆ సు గ్రీవుని 
రామలక్ష్మణుల కీర్తించి రట 

ధ్వజ పతాకలు వానరు లత్తిరి 


శో భలీనినది కిష్కింధాపురి 

సోయగ మొలికెను వానరపురిలో 
శుభకర మంగళవాద్య ఘోషలు 
వినిపించినవా శుభ సమయములో 


విష్ణు సముడగు రామచంద్రునికి 
వినిపించెను అభిషేక వార్తను 
రునుతో- తారతొ స్వేచృమీరగా 


యువరాజుగ నంగదు న భిషేకించెను. సురపతి విభవము- సుఖము లందెను. 
శ్రీ రఘురాముని॥ 
he 


2 / ప్రస్రవణౌద్రిని రామ లక్ష్మణులు విడిసి యుండుట 


రాజ్యము నందిన రవిసుతుడంతట 
రామదర్శనము చేసుకు వెడలెను 
రాముడు- తమ్ముని ఎంట నిడుకొని 
రమ్యమైన ఆ పర్వత పంక్తుల 


పులుల- సింహముల గర్జనమ్ముల 
ఎలుగులు- కోతులు- అడవి ఏల్లులు 
స్వేచ్చగ తిరుగుచు- వివిధ లతలతో 
మహా వృక్షములు - తేట నిటితో 


గండ శిలలతో - లతాగుల్మముల 
మేఘ సమూహము అన్నటు తోచు 
బుష్యమూక గిరి పంక్తులలో గల 
ప్రస్రవణాద్రికి బయలుదేరెను. 


విశాలమయిన గుహను చూచిరి 
విడిది చేయగ నిశ్చయించు కొని 
వినయ విధేయత నిండిన తమ్ముని 
వినుమని పలికను రామచంద్రుడు: 


“ఓ సొమి(త్రీ! ఈ పర్వత గుహ 
మనోహరమ్మె విశాలమ్ముగా 
ఉన్నది-తగిన గాలి విచును 
వర్తాకాలము గడిపెద మిచట. 


ఎత్తుగ ఎదిగిన ఈ శిఖరమున 
ఎట్టగ, నల్లగ, తెల్లని రంగుల 
ధగధగలాడుచు వెలిగెడి శిలల 
ధాతువులన్నీ మరయుచున్నవి 


కీష్కింధా కొండము 


గిరిపై పారెడి సెలయేరు లవి 
తళతళలాడుచు పరుగిడుచున్నవి 
పలు వృక్షములు పాదరిండ్లున్నూ 
నేత్రపర్వమై నిలచియున్నవి 


జాజులు-మొల్లలు- విరగబూ సెను 
కద౦బ-వావిలి- గోరింట లును 
మద్దిచెట్లు మరి ఎరుముద్దులూ 
పరిమళమ్ములను గుబాలించును 


నెమళులు నిండి వివిధ రకముల 
పక్షుల సందడి యిం౦ంపుగ నున్నది 
చేరువలో గల తామర కొలను 
విచ్చిన తామర పూలతొ నిండెను 


ఈశాన్యము గా పల్లమై-మరి 
పడమటి దిక్కున మెరక యున్నది 
వాకిలి-నెబుతి దిశలో నున్నది 
నాయన! ఈ గుహ శ్రేష్టము విడిదికి, 


గుహ వాకిటను కాటుక రంగుతొ 
నిడుపగు చక్కని రాయి అం౦దమై 
ఉతర దిశలో కాటుక రంగుతొ 
నిలచిన శిఖరము- దిగిన మేఘమగు 


దక్షిణ దిశలో తెల్లని ఆ గిరి 
రజతా (ది వలె తేజము నిండెను 
తూర్పున సంపెగ- బొట్టుగుచెట్లు 
కానుగ- పూగురివింద వృక్షములు. 


పాగడచెట్లు మరి ప్రబ్బలిచెట్టు 
అశోక తరువులు- లొద్దుగుచెట్లు 
రేలచెట్లును- చండ్ర వృక్షములు 
మొగలి సొదలవి మనోహరమ్ములు 


చిత్రకూటగిరి ప్రక్కన పారే 

గంగకు దిటయి ఈ గిరిచెంత 

తూర్పు ముఖముగా స్వచ్చ జలముతో 
పారెను శుభముగ ఈ సెలయేరు 


ఎటిగట్టున కనులపండువగు 
వృక్షమ్ములలో- పక్షుల కిలకిల! 
అనురాగమ్ము అన్యోన్యము గా 
ద[్రవాకములు తిరుగుచుండగా 


వా౦ంసలు- సారసపక్ట్షులు నిండి 
ఇసుక తిన్నెలవి సొగసుగ తెలగ 
శో భగ సాగెడి ఈ సెలయేరు 
సారసాక్షులను తలపించునయా! 


వ(సాభరణా లంకృతలె మరి 
నవ్వులు-5కలు- పాటలు పాడుచు 
పరుగులెత్తెడి సుందరాంగనల 
తీరుగ తోచుచు సాగెను యేరు 


ఎట్టిని- తెల్లని- నల్లని కలువలు 
ఎటి నీటిలో శో భిల్లినవి 


65 


క్రొంచుల- నిముళుల రవము లెగసిను = 


పక్షులు తీయగ పాడుచున్నవి. 


66 


నదీ తీరమున మునులు వసింతురు 
చందన తరువులు తీచ్చి నిలచినవి 
వరుసలో వేసిన రీతిగ-మద్దులు 
నిలబడి శో భను పెంచుచున్నవి 


సోదర! మనము వర్గాకాలము 
ఇచట వసింతము- కిష్కింధాపురి 
దాపున నున్నది-మంగళ వాద్యపు 
ధ్వనులన్నియును వినబడు చున్నవి 


వానరరాజు సూర్యనందనుడు 
సతితో- సకల వె భవమ్ముతో 


బంధులగూడి సుఖసౌఖ్యములతొ 


రాజ్యపాలనము చేయుచుండును.” 


లతాగ్భ్గహములు గుహలతొ నిండిన 
ప్రస్రవణా (దిని రామచందుడు 
విడిసి యుండెను లక్ష్మణమూర్తితొ 
మనసున మాత్రము కలత నిండెను 


సీతను మదిలో నిలిపిన రాముడు 
సంతస మన్నది కరువై రాముడు 
శరివింబము నట-ఉదయా చలమున 
చూచి-శో కమున నిండిపోయెను. 


అన్న యెన్నడూ అంతటి దుఃఖము 
ఉన్నటు కనబడనీయక పోయెను 
కావున కలత చెందిన తమ్ముడు 
అన్నతొ పలికెను ధెర్యోక్తులను: 


కీషింధా కొండము 


“దుఃఖము వదలుము అన్నా రామా! 
దుఃఖపడుటచే ఫలితము శూన్యము 
నీకు తెలియని విషయము కాదిది 
క్రియాశీలివి- ధార్మిక మూర్తివి 


ఆస్తకుడవు నువు ప్రయత్నమందు 
అంతులేని అతి ఓర్చు చూపెదవు 
ఈ విధి నివు వగచుట వలన 

జయా భిలాష సన్నగిల్లును 


దుఃఖము వదలక- కృంగి పోయినచొ 
మాయ రక్కసుడు రావణాసురుని 
జయిం౦దుటన్నది- అసాధ్య మగును 
కావున వదలుము దుఃఖము నివిక 


వనములు- గిరులు- సము ద్రాలతో 
నిండిన ధరణిని తలక్రిందు గను 
చేయగచాలిన శక్షిమంతుడవు 


అసురుని చంపగ చాలుదు వీకే 


నీకు ఒకరు మరి చెప్పగవలెనా 
వరాకాలము వేచి యుండవలె 
దుఃఖము వలన మేలు కలుగదు 
శరదృతున్నకై ఎదురు చూతము 


రావణాసురుని- బంధుల- మి త్రుల 
త్రుంచగ చాలుదు వీవేనయ్యా! 
నివురుగప్పిన నిప్పుగ నుండిన 

నీదు విక్రమము నిద్ర లేపెద 


కీష్కింధా కొండము 


సమయము రాగా నీ విక్రమము 
ఆజ్యాహుతు లతొ జ్వలించునట్లు- 
నిదురించెడి- నీ విరత్వమును 
మేలుకొలిపెదను- విజయము తథ్యము! ' 


శుభము- హితము నిండిన పలుకులు 
వినిన రాముడు తమ్ముని చూచి 
“మేలుకోరి-నువు అనురాగముతో 
ఎరుడవై బో ధించితి వయ్యా! 


సర్వకార్యముల నాశము చేసే 
దుఃఖమునిపుడే వదలెద నయ్యా! 
సమయము రాగా అప్రతిహత మగు 
తేజము-నేను ప్రదర్శించెదను. 


6 


నీదు మాటల ధైర్యము చిక్కను 
తేట నీటితో నదులు పారగా 
శరత్కాలము వచ్చెడి వరకు 
వేచియుందము సు గ్రీవునికి. 


మేలు మరచిన మెచ్చరు జనులు 
సత్పురుషుల కది బాధాకరము”' 
అనగా తమ్ముడు కరములు ముడిచి 
ప్రియదర్శనునితొ పలికె తీరుగా: 


“వానర ప్రభువు తీర్చును శపథము 
వెచియుందము నాలుగు నెలలు 
ధైర్యము నుండుము- రిపుల గెలిచెదవృ 
కోపానలము నిగ్రహించుము. 


ఓరిమితో మరి నాలుగు నెలలు 
రిపు సంహరణకు స౦బద్భు లమై 
సింహములున్న ఈ గిరియందే 
వచియు౦దము- కాచుకొందము.”' 


శ్రీ రఘురాముని॥ 
RIE 
28 వరబుతు వరన 
యి రిం 

వర్షా కాలము అడుగిడె శోభగ నింగి వరకును సోపానములుగ 
తమ్ముని గాంచి రాముడు పలికెను: నిలచిన మేఘములన్నీ ఎక్కి 
“పర్వతాల వలె మేఘము లవిగో కొండమల్లెలు- మద్దిపూలతో 
ఆకాశమును ఆవరించినవి. భానుని పూజలు చేయగ వీలగు. 
రవికిరణములతొ- సాగర జలమును సంధ్యారా గము అలుముకొన్నది 


(గో లిన మేఘము కార్తీకముతో 
అషాఢముగా నవమాసములు 
మోసిన గర్భము-వెలువరించును. 


తెలుపు- ఎటుపు కలిగిన మేఘము 
నింగికి లేచిన వ్రణమున కపుడు 
కట్టిన- తెల్లని కట్టుగ తోచెను. 


68 


ముందమారుతము నిట్టూర్చినటు 
సంధ్యారా గము చందన చర్చగ 
తెల్లని మేఘము పాలిపోయినటు 
కొంతలేని- కామార్తుడు నింగి- 


ఎండకు బీటలు వేసిన భూమి 
వర్షధారలతొ ఆవిరి విడువ గ 
దుఃఖమునిండి కన్నిరిడెడి 
సీత్రగ తోచెనుఈ భూదేవి. 


ఓ సౌమిత్రీ! మేఘమునుండి 
బయలుదేరి-మరి మొగలి వాసనతొ 
కలువల చల్లని స్పర్శను యిచ్చెడి. 


మ౦ద మారుతము మనకు హాయినిడు. 


నిండుగ పూసిన మద్ది-మొగలుల 
'గుబాళింపులతొ- వాన జల్లులతొ 
రిపునిగెలచి అభిషికము నందిన 
సుగ్రీవునివలె తోచును ఈ గిరి, 


నల్లని మేఘము- తెల్లటి జల్లులు 
హోరుగాలిలో నిలచిన గిరులు 
కృష్ణా జినము- జం౦దెముదాల్సి 
వేదము చదివెడి వటువుగ తోచును. 


మెరపు తీగయను- బంగరు కొరడా 
దెబ్బతిన్నదె- నింగిని, మేఘము 
వటువు- బాధతో అరచినట్టుగా 


తోచును మేఘములందలి ఉరుములు. 


కిష్కింధా కాండము 


లక్ష్మణమూర్తి! నల్లని మేఘము 

మధ్య చలించే-మెరపును గాంచిన 
అసురునితో తను పెనగు లాడెడి 
సీతగ తోచును-మదిలో మెరయును. 


మేఘమ్ములతో నిలచెను నింగి 
చంద్రుడు- తారలు కనబడకు౦డ గ- 
చిమ్మచికటిగ తోచెడి సమయము 
కాముకులకది ఉత్సవ సమయము. 


గిరి నెత్తాలలొ విరిసిన మల్లెలు - 
వర్షాకాలపు సంతోషముతో 

ఆన౦దాశ్రుల ప్రయురాండ్రవలె 
తోచెను- కామోద్దీపన కలుగును. 


గాలి దుమారములుండక యిపుడు 
చల్లనిగాలి వీచు టవలన 
వేసవి చెమట ఆగిపోవగా 
హాయిగనుండును అలసట తీరును. 


రాజులు- యుద్దన్ముఖులై వుండరు 
స్వదేశమ్మునకు పురుషులు చేరిరి 
హంసలు మానస సరస్సు కేగెను 
చరక్రవాకములు జంటల చేరెను. 


వర్ణమువలన రహదారులలో 
రాకపోకలు ఆగిపోయినవి 
మేఘమ్ములతో కొంత కనబడు 
నింగి కాననగు- ప్రశాంత కడలిగ. 


కీష్కింధా కాండము 


కొండ వాగులు గిరిధాతువులతొ 
పరుగిడుచుండిను కొత్త నీళ్ళతో 
రాలినపూలు సాగసుగ తేలుచు 

వేడిగా పరుగిడె కొండచరులలో. 


తుమ్మెద లన్నటు- నల్గగనున్న 
జంబూ ఫలములు తీయగ తిందురు 
రసాలమ్ములవి మిగల ముగ్గినవ 
నేలరాలినవి- రుచి చెడియున్నవి. 


విద్యుల్లతలవి పతాకములయి 
కొక్కెర పంక్తులు సుమహారములై 
పర్వతాలవలె కదలు మేఘములు 
పోరెడి కరులా గర్జించినబ, 


వేడుకగాను నెమళ్లు ఆడెను 
పచ్చికతోను నేల నిండెను 

వాన వెలసిన అపరాహ్హమది 
రమణీయముగా తోచుచున్నది. 


జలభారముతో మెఘములవ్వి 
సాగలేక మరి - అగినట్టుగా 

గిరిశిఖరముల నిలచియున్నవి- 
సాగుచున్ఫవి అలసట తీర్పుకు. 


పొందుకోరి మరి సాగు కొక్కెరలు 
బారులు తీర్చి సాగుచుండగా 
ఆకాశమునకు కట్టినయట్టి 
తెల్లని తామర లన్నటు ఊగను, 


లెత పచ్చికతొ నిండిననేల 
నడుమ నిలచిన అర్ర పురుగులతో 
ఎట్జిని చుక్కలు దిద్దినయట్టి 

cy) యట ఠి 
శాలున కప్పుకు యున్నటు తోచెను. 


పూసినపూలు ఎగసిన పులుగులు 
కడలిని చేరే నదీ నదములు 
కామో ద్రేకము నిండెను దున్నలు- 
ప్రకృతి- హరినిక నిద్ర పుచ్చును. 


మదపు టేనుగు వనమున సాగుచు 
మేఘగర్దనము వినినంత టనే 

సోరగ వచ్చెను మరియొక కరియని 
వెనుకకు తిరిగెను- తిరిగి పోరగా. 


నెమళుల నృత్యము కరి- ఘీంకారము 
తుమ్మెద రుమ్మని పాటలు పాడగ 
మంకెన- కదంబ - ఎన్నో పూలతో 
సోయగ మొలికను ఈ వనమంతయు. 


అరపులు- చప్పుడు-కకలు- రవములు 
నాట్యము- పోరుకు తలపడు కరులు 
పూలసాగసులతొ-మత్తుల నిండిన 
పానశాలవలె తోచెను వనము. 


చాతక పక్షులు దప్పకనిండి 

రంగులు నిండిన రెక్కల ఎగిరి 
సురనాయకుడు వర్షము నిడగా 

నీటి ముత్రిముల త్రాగను ముదముగ, 


66 


70 కీష్కింధా కొండము 


తంత్రీ స్వనము తుమ్మెద నాదము- మెరసి పోవగా కడిగిన గిరులకు 
కప్పల బెకబెక కంఠ తాళములు- మీద పారెడి జల ప్రవాహములు 
మేఘ గర్జనలు మృదంగ ధ్వనులై- లలనామణుల ఉరమున జారిన 
సంగీతమునే పాడెను వనము. ముత్తెపు హారములన్నటు తోచెను 
శేకలు వేయుచు నాట్యమాడుచు  ఎత్తుగ గిరిపై పారెడి నిటికి 

పురులు నిండుగా విప్పిన నెమళులు మధ్య మధ్యలో కొండ రాళ్ళవి 
పాటలు-నాట్యము నిండిన ఈ వని అడ్డు తగులగా చెల్లాచెదుర 

గాన సభలనే నిర్వహించెను నీటి ముత్యములు దొరలుచున్నవి 
గట్టులు త్రెంచుకు సాగే నదులు గూటికి చేరిన పక్షులబట్టి 

కాయలు- పండ్లు- పూల బరువుతో ముకుళిత కమలములుండగ చూచి 
కడలిని చేరగ సందడి చేయుచు సూర్యాస్తమయము అగునని తోచును 
సాగెడి మదవతి అన్నటు తోచును ప్రకృతి సుందరి నిదురలొ జారును 
ఆకాశములో వ్రైలాడునటు దండయాత్రలు ఆగిపోయినవి 
నిలచిన మేఘము సంద్రపు ఘోషను ద౦డు దారిలో నిలచిపోయినది 


ధిక్కరించి-తను భూమిని నదులను ధరణీసురులు సామగానములు 
జలముతొ నింపెద నన్నటు కురిసెను దండిగ చేసే- భాద్రపదమిది 


పూర్ణకుంభముల జనులందరును కోసల భూపతి- భరతుడు ఇపుడు 
అభిషేకించగ- రాజులో లె సంబారములను సమకూర్చుకొని 
నిలచెను గిరులు- వాసపుడిచ్చిన గృహకృత్యములు- ప్రక్కకునెట్టి 

_ మేఘములనెడి జలకుంభములతోొ నియమముతో తను గడుపుచు౦డును 
తడిసి నిండుగా నిలచిన గిరులు బహుకా లమ్ము గడచిన పిదప 
నిలువుగ నిలబడి మెరిసి పోవగా నన్ను గాంచిన కోసల ప్రజలు 
జలాభిషికపు ఆనందముతో చేసెడి కోలాహలముగ తోచుచు 


ఐశ్వర్యమును చూపుచు నున్నవి. సరయూ పారును అతి వేగముగా 


రీష్కింధా కాండము 


సోదర! వానరరాజై మిత్రుడు 
రాజ్యభో గము అనుభవించుచు 
రాజ్యము నేలుచు సుఖముగ నుండెను 
భార్య దూరమై బ్రతుకుచుంటిని, 


గొప్ప రాజ్యము చెతికి రాక 
ఛాయగ నుండెడి సుదతి లేకను 
నీటికోతకు తెగిన గట్టువలె 
దీనుడునై-నే నిలదియుంటిని. 


వేరాకాలము గడుపగ కష్టము 
కష్టము కద్దరి కనబడకున్నది 
రావణాసురుడు అసాధ్యుడయ్యెను 
ఎటుల దొరుకును మనసుకు శాంతి? 


వరాకాలము వెదుకుట కష్టము 
త్రోవలు తిన్నగ సాగనీయవు 
కావున నెనే- అర్కసుతునితో 
ఆగుమంటి నీ నాల్గు మాసములు. 


nN 


చాలాకాలము ఇడుములబడెను 
అందెనువానర రాజ్యము యిపుడే 
నాపని ముఖ్యము అనగా తగదు- 
మిత్రుని సుఖముతలచితి మదిలో 


నా ఉపకారము మరువడు అతడు 
సందేహము-నే పడగా తగదు 
అదనుకోసమై వేచియుందము 
అతన అను గ్రహ మందగవలెను. 


వీరుడు తిరగి ప్రత్యుపకారము 

చేయగ చాలును-మరి కృతఘ్నుడు 
మేలు మరచును మనసులేకను- 

మంచి మనసులను వ్యధలో ముంచును” 


అనిన రామునితొ వినయమునిండి 
పలికను అపుడు సుమిత్ర తనయుడు: 
“అన్నా! మానవ నాథుడ వీవు 
మహావీరుడవు- మంచికి నెలవు. 


వానరరాజు మాట నిలుపుకొని 
మ౦చిమనసుతో అండగ నిలచును 
కోరిక తీరును- జయము తథ్యము 
వేచియుండవలె శరదృతుచ్నకి 


RRR 
29 మారుతి సుగ్రీవునికి కర్తవ్యము బోధించుట 


మెరుపులు-మబ్బులు నింగిని వదలను 
వర్గాకాలము వెనుకకు మరలెను 
చంద్రుని వెన్నెల- అతిరమణీయము 
శారదరాత్రులు శో భగ విరిసెను. 


శ్రీ రఘురాముని॥ 


సుగీవుడు అతి సంతోషముతో 

భో గలాలసుడుగా పడివుండెను 
రాచకార్యములు మంత్రుల వేనని 
అహోరాత్రములు సుఖముల మునిగెను. 


72 


కామకేళిలో కరగి పోవుచు 
భావులందరిని చెంత చేర్చుకు 
సురాపానమున సర్వము మరువగ- 
జాతముకో రి- హనుమంతుడు పలి౩ను. 


మాటనేర్పరి- పనిలో మెలకువ 
నుంచి చెడ్డల వివరము తెలిసిన 
మంచి నమ్మకము రాజుయందుగల 


ముంచి మం|త్రి హనుమంతుడు పలికెను: 


“వానర రాజా! రాజ్యభో గములు 
కీరి ప్రతిష్టలు దొరకిను నికు 

మిత్రుని కార్యము మిగిలి యున్నది 
సమయము మించక చేయగవలెను. 


మిత్రులను, మరి సైన్యమ్ములను 
ధనాగారము ప్రాణ ప్రదముగా 
చూచుకు ఎలెౌడి- ఎలిక రాజ్యము 
అమితముగా అభివృద్ధి నందును. 


సకాలమ్ములో మిత్రుని కార్యము 
చేయుకపోయిన కలుగు ననర్థము- 
సదాచారుడవు- పుణ్యకార్యములు 
చేయుటయందే గురికల వాడవు. 


సమయము దాటగ -చేసిన మంచి 
వ్యర్థమగునని తెలియుము నీవు 
వీరుడ వీవు-వైదేహిని ఇక 
వెదకుటన్నది మిత్రుని కార్యము. 


కీష్కింధా కాండము 


కాలాతీతము అయిపోయినది 
రాముడు సర్వము తెలిసినవాడు 
ఎంత ఆత్రుత మనసున నున్నను 
ఎదుటివాని మది ననుసరించును. 


ఆప్పుడు రాముడు- ఆర్తరక్షకుడు 
అ|(ఫతిహతముగు పౌరుష వంతుడు 
అనిన మాటకి ఎన్ని కష్టములొ 

అన్ని గెలుచును ఆ రఘురాముడు. 


అడగకముందే రాముని కార్యము 
అతిమెలకువగా ఆరంభించిన 
అంటదు దోషము- అందుకు నివు 
ఆజ్ఞాపించుము వానరవిరుల. 


అడగకముందే సాయము చేసే 
అంతటి గొప్ప గుణవంతు డవు 

నీవే సాయము ముందుగ పొందియు 
ఆలసించితివి ఎల కపీంద్రా? 


వానర సేనలు- భల్లూకములకు 
నాథుడవీవు కిష్కింధాపతి! 
రామకార్యమును నెరవెర్చగల 
సామర్థ్యము నీకున్నది రాజా 


కో దండముతో శ్రీరఘురాముడు 
సురాసురులను-మహోరగులను 
ఎదిరి గెలువగా చాలినవాడు 
అమిత శక్తిగల అతిసమర్భుడు. 


కిష్కింధా కొండము 


నీ ప్రతినను నువు నెరవేర్చెదవని 
నీకే వదలి చూచచుండెేను 
నికొర్లక తను వాలిని కూల్చి 


నీ సుఖ సౌఖ్యము ముందుగ చూచెను. 


వాలి- రామునికి శత్రువు కాడు 
ని సంతోషము కోరి చంపెను 
భూమ్యాకాశములందున వెదకి 
సీతాదేవి జాడ తెలియుము. 


దేవాసురులకు మరుద్గణములకు 
భయపడడయ్యా రామచంద్రుడు, 
అంతట వానికి అసురులు లెక్కా? 
ఆదరి౦చె నిను- అతి విక్రముడు. 


రాముని నీవు సంతస పరచుము 
అనతినిమ్ము-మాలో విరులు 
ఆకాశములో పాతాళములో 
సంద్రములోనూ వెదుక సమర్ధులు. 


సాహస వంతులు వెనుకడుగిడరు 
భయము నెరుగని అతి గుణనంతులు 
కోట్లకు పెన నీ సేవలలో 
వేచియుండిరి ఆనతి కొరక 


ని విచ్చటనే నిలబడి-వారిని 
ఆజ్ఞాపించుము- నీ విధేయుల 

శక్తికి తగినటు పురమాయించుము 
పుణ్యపురుషుని కార్యము తీర్చుము.” 


సందర్భముగా మంచి సమయమున 
స్నేహితునిగ మరి సచివోత్తమునిగ 
రాముని కార్యము శిరో ధార్యమని 
చెయగ చెప్పెను ఆంజనేయుడు 


వానరరాజు సంతసమం౦దిను 
నీలుని అచటకు రావించుకొని 
రామకార్యము నెరవేర్చుటకు 
అమిత సైన్యమును సమ కూర్చమనే. 


“నా ఆనతిగా అన్ని దిక్కులలొ 
కపినాయకులను- వీరులందరిని 
శీఘ్రముగా నువు రప్పించవలె 
ఉత్సాహవన౦తుల సేకరించుము 


సేనలు- కలిసి పోకుండగను 
తికమక పడక- తెలివితొ నుండగ 
వారందరు యిట వచ్చినంతనే 
కాగల కార్యము నివై నున్నది. 


నేటినుండి ఒక పక్షము రోజులు- 
గడువు లోపల వానరులందరు 
సేనలొ చేరగ ప్రకటన చేయుము 
సుగ్రీవాజ్ఞి మరగ వలదను 


ఆనతి మీరిన మరణ దండనే- 
అందుకు తిరిగి విచారణ లేదు 

ఇది నా నిర్ణయమన్నది తెలియుము 
అదియే తెలుపుము వీరులందరికి. 


74 


అంగదునిపుడే వెంట నిడుకొని 
జ్ఞానవృద్ధులు వయో వృద్ధులగు 
కపివీరులకు వినయము నిండి 


తెలియజెప్పుము ఈ విషయము” అని 


కిష్కింధా కాండము 


అర్కసుతుడు తానాజ్ఞాపంచి 
అంతఃపురమున అడుగుబెట్టిను- 
ఆంజనేయుని- ఆనందముగా 
అంగదాదులు పొగడిరి అపుడు. 

॥శ్రీ రఘురాముని॥ 


LIRR 


30 శరత్కాల వర్ణన-సు గ్రీవునిపె శ్రీరాముడు కోపించుట 


వర్షాకాలము సాగిపోయెను 
నిర్ణయించిన గడువు తీరెను 
నింగినంత టను వెండి పూసినటు 
వెన్నెల చల్లగ ఆఅవరించెను. 


హేమధాతువుల శో భగ వెలిగే 

గిరి శిఖరముపె రాముడు కూర్చొనె- 
తలపుల నిండెను ధరణీనందిని 
దుఃఖము ఎగసెను రామచ౦ద్రునికి, 


“నా ప్రియురాలు- బాలామణి తను 
సారసపక్షుల స్వరముతొ పలుకును 
ఆడుకొనును ఆ పక్షులతోను 

ఎ విధినున్నదొ ఆ రమణీమణి? 


బంగరు రంగు పూలు పూసిన 
వేగిస చెట్లను చూచి మురియును- 
వెగిస పూలను చూచి వెదకును 

నే కనబడక దుఃఖము నిండును. 


కలహంసధ్వని మేలుకొలుపులై 
కలభాషిణి తను నిద్రలేచును 
కళకళలాడే సుందర వదన 

కనులు విప్పి మరి ఎ ధ్వని వినునో? 


ఆ పద్మాక్షీ-నా ప్రియురాలు 
చక్ర వాకముల ధ్వని వినినంతనె 
ముదముగ నన్ను చేరుచుండెను 
నే దరిలేక ఎ విధి నున్నదొ? 


ధరణీనందిని నా దరి లేనిచొ 

ధరణి సోయగము ముదము నిడకను 
ప్రకృతి శో భల మనసు నిలువక 
సుఖసంతో షములన్నవి లేవు. 


కాముడు వదలడు ఆ సుకుమారిని 
కాంతలేక మరి శాంతియె లేదు 
వర్షధారకై చాతక పక్షిగ 
విలప౦చిను ఆట రామచంద్రుడు. 


గీరినెతాలలొ పండిన ఫలములు 

అన్న సేవకై తేగా పోయిన 

సుమిత్ర తనయుడు తిరిగి వచ్చెను 
అన్న దుఃఖమును తాను గ్రవాంచెను. 


'“వీరుని ధైర్యము నిల బెట్టుటక- 
వినయముగా హితబోధ చేసెను: 
అన్నా! నీవు కామవశుడవై 

ధైర్యము విడచుట తగదిది వినుమా! 


కిష్కింధా కాండము 


కార్యసిద్దిక వలయు యత్నము 
చేతము- మనసు చెదరనీయకు 


జయము నందెడి మార్గము నరయుము 


ధ్రెర్యమునవు అవలంభించుము. 


సాయపడెడి సుగ్రీవుని శక్తిని 
సామర్థ్యమును ఆలో చించుము 
అతని పనికినువు చూఏన శక్తిని 
స్వకార్యగద్ధిక్‌ వినియోగించుము. 


మానవ నాథుడవయ్యా రామా! 
మాననీయుడవు మహావీరు డవు 
మాతకు నీవేసర్వము గాదా 

మరియొక వ్యక్తికి తాకగవశమా? 


అగ్ని హో త్రము సీతామాత- 
ఆమెను తాకిన నాశన మగుదురు 
ఆలోచించుము అన్నా రామా!” 


అని నిర్భయము గ పలికను తమ్ముడు. 


సమయోచితము సందర్భముగా 
ధర్మార్థముతో- మనసు (గవా౦ది 
రాజనితితో తమ్ముడు పలుకగ 
రాముడు పలికెను లక్ష్మణమూర్తితొ: 


“సోదర! నీవు నుడివిన యటుల 
కార్యనద్దిక యోచన కావలె 

Gh 
ఉత్సాహాదులు అవసరమైనవి 
ఫలమునెంచని క్రియ కావలయును” 


అనుచు పలుకగా అవనిజ- మదిలో 
మరి మరి మెదలి మాటలు పెగలక 
ఎంతో వెదన నిండిన రాముడు 
పలికను తిరిగి లక్ష్మణమూర్తితొ: 


''సురనాయకుడు వర్షధారలతొ 

ఈ వసుంధరను సంతస పరచెను 
సస్యసంపదరు బ్రాణము పోసేను 
సకల శుభములు చేకూర్చెనయా! 


నల్లని మేఘము గంభీరముగా 
గీరి శిఖరముల-వృక్షాగ్రముల 
సంచరించి మరి మురిసి కురిసి- ఇక 
అలసి వోయినటు అగుపడుచున్నది. 


మేఘ గర్జనలు కరిఘీంకారము 

నెమళుల కేకారావము లన్నియు 
జలముల జారే సెలయేరులయు 
ధనులన్నియును ఆగివోయినవి. 


జలముల కడిగిన ధగధగ మెరిసే 
పర్వత సానువులన్నియు కూడ 

కుంకుమ, సుగంధ ద్రవములన్నియు 
పూసుకొన్నటు నో భగ నున్నవి. 


శరదృతువు తన విభవమునంతయు 
ఎడాకులుగల అరటి చెట్లకు- 
తారాచంద్రులు- కర్మనాక్షక్‌ 
మదకరీంద్రముల కందించెనయా! 


76 


ఏడ్రాకులుగల కదళీ తరువులు 
విరగపూయగా వెడలు సుగంధము 
తుమ్మెదపాటకు శుతిచేసినది 
మరపు టేనుగులు పరవశించెను. 


ఇసుక తిన్నెల- చ క్రవాకములు 

రెక్కల శోభగ పుప్పొడి నిండగ 
మదనుని శరముల బారిపడినవి 
హంసలు వాటితొ ముదముగ నాడెను. 


మదించి తిరిగిడి కరింద్రములపై 
గర్వించెడి ఆబోతులపైనను 

- తేట నీటితో పారు నదులపై 
శరల్లక్ష్మి తను శో భిలుచున్నవి. 


నింగిని మేఘము లగపడకున్నవి 
నెముళుల కో లాహలమది తగ్గను 
నిండుగ పూసి, వంగిన వేగిస 
నయనానందము కూర్చుచున్నది. 


అరటి పూవుల వాసన మత్తుతొ 
మదజలమ్ములు కారె దంతులకు- 
పెంటి ఎనుగుల చేరి-వనముల 
తామర కొలనుల చేరగసాగిను. 


వర్షములవ్వి వెనుకడుగిడగా 
ఆకసమిపుడు తళతళలాడుచు 

" తోమిన ఆయుధమన్నటు మెరసెను 
శుభ జలములతొ నదులు నిండెను. 


కిష్కింధా కొండవ 


ఎట్టిని కలువల చల్లని గాలులు- 
దిక్కులు చక్కగ కనబడుచున్నవి 
సూర్యకిరణముల ఎండిననేల 
నెజీయలు విచ్చి కన బడుచున్నది. 


రాజులు సేనతొ కదలుచుండిరి 
కయ్యానికి మరి కాలుదువ్వుతూ- 
ఆబోతు రంకెలు వినబడుచున్నవి 
ఆలవమందలో జొరబడుచున్నవి. 


కేకి- పింఛమును వదలివేయగా 
ఆభరణమ్ములు వోయినట్లయి 
నదీతీరమున చేరగ వాటిని 

హంసలు హేళన చేయుచున్నవి. 


ఆవుల అంబారవములు ఎగసెను 
మదపు టేనుగులు సాగి మందముగ 
సెంటి ఎనుగులు వెదకుచు సాగెను 
బెగ్గురు పక్షులు కూసి శ్రావ్యముగ. 


సెలయేటి స్వనములు సన్నగిల్లినవి 
ధ్వనితో వీచే గాలులు తగ్గెను 
మహానదులకు ఉరవడి తగ్గను 
కప్పల బెకబెక వినబడకున్నది. 


వర్షకాలమున బిలముల దొగిన 
విషసషర్ప్వములవి బయట పడినవి 
వివిధ వన్నెలతొ విహరించు ట్రై 
వడివడిగానవి సాగుచున్నవి. 


క్‌ష్కి౦ధా కాండము 


సాయం సంధ్యాసు౦దరి నెంతో 
ఒడుపుగ- చంద్రుడు- తన కరములతో 
పట్టుకొన గను-విరిసిన తారల 
కనుపాపలతో - ఎజ్జిని కాంతితొ 


ఇనుమడించిన అనురాగముతో 
నింగి అనెడి- తన చీరను తానే 
విప్పివేయుచు నున్నటు తోచగ- 
నాయకి-నాయక భావన నింపెను 


ఉదయ చంద్రుడు ముఖబింబమయి- 
తారలు- తెరచిన కన్నులు కాగా 

వెన్నెల వెలుగు, తెల్లని దిరగ- 
నిశాకాంత- తను శో భిలుచున్నది 


బెగ్గురు పక్షులు- పండిన గింజల 
పొట్టనింపుకొని నింగికి ఎగరగ 
పూలమాలలవి ఆకాశమునకు 
విసరినట్టుగా శొ భిలుచున్నవి 


తెల్లని కలువలు- నిదురిడు హంసలు 
నిండిన గొప్ప తటాకములన్నియు 


ముబ్బులులేక తారాచంద్రులు 
నిండిన నింగిగ తేజరిల్లెను 


మొలనూలన్నటు హంసలు మెరయగ 
కలువలు- తామర పూలు- దండలై 
చక్కని కోనేళ్ళన్నియు రూడ 
అలంకారముల అంగనలాయెను 


7 


వెదురు పొదలలో విరిసిన నాదము 
ఆవృల అంబారవము లన్నియు 
ఆబోతు రంకెలు కలసి అచ్చట 
సహజమైన సంగీతము నింపెను 


నదీతీరముల నిండుగ పూసిన 

రెల్లు వాదలను-మంద మారుతము 
కదుపగ- తెల్లని పట్టుచీరలను 
కట్టిన స్త్రీ- జఘునమ్ముల పోలెను 


మధుపానముతో మత్తు నిండిన 
జంట కూడిన తుమ్మెదలన్నియు 
పుప్పాడినిండి గౌరవర్ణముతొ 
గాలిలొ తేలుచు పోవుచున్నది 


నదులు- చేపలను వడ్డాణముతో 
స్త్రీల- రాతిరి సుఖముల తేలి 
ప్రాతఃకాలము కాగా- గృహముల 
చేరుచున్నటు మెల్లగ సాగెను 


విరగబూసినవి వివిధ తరువులు 
పూవిలుకాడు స్వేచ్చగ తిరిగెను 
పక్షులు ముదముగ విహరించగను 
మధరమైన ధ్వని వినపడుచున్నది 


సొమ్యుడ వినుము! రాజపుత్రుడవు- 
వొత వెరములు పైకి త్రవ్వుకొని 
రాజులు-రణముకు సుముఖులు కాగా 
యుద్ద ప్రయత్నము చేయుచుండిరి 


78 


మిత్రుడు యత్నము చేసెడి ఛాయలు 
కనబడకున్నవి-వర్జాకాలము 

నాలుగు నెలలవి నూరు ఎండ్లుగా 
సీత్రను గానక కుములుచుంటిని, 


చగక్రవాకి తన జంట విడువనటు 
సితకూడ నా వెంట వచ్చినది 
దుర్గమ దండక వనికి- జనకజ 
వనవిహారముగ బయలుదేరెను. 


లక్ష్మణమూర్తీ! రాజ్యము లేకను 

" దేశమువదలి అడవులయందు 

భార్యలేక-నే దుఃఖమునుండ గ 
దయరాకున్నది వానరపతికి, 


శరణుజొచ్చితిని- అసహాయుడను 
అని - అవమానము చేయగ తలచెనొ? 
తన పని తీరగ- తానుగ చేసిన 
ప్రతిన మరచెనో- దుర్మతి అతడు. 


సోదర- నివు కిష్కింధకు పో! 
సుఖములతేలే అర్కసుతునిగని 
చెప్పుము వానితొ-నా మాటలుగా 
ప్రతిన తీర్చుటది కర్తవ్యము అను. 


పుణ్యముగానీ పాపముగానీ 
మాటకు నిలచినవాడే వీరుడు 
పురుషోత్తముడగు ప్రతిన నిలిపిన 
పురుషాధముడగు ప్రతిన మరచిన 


కిష్కింధా కొండమ 


తన పనితీరి ప్రత్యుపకారము 
తలచనివాడు కృతఘ్నుడగును 
అట్టి కృతఘ్నుడు మరణించినచో 
కుక్కలు- నక్కలు ముట్టవు కట్టెను, 


తమ్ముడ! చెప్పుము సు గ్రీవునితో 
బంగరు తొడుగుతొ మెరపు తీగవలె 
మెరిసే ధనుసును పోరాటములో 
ఎక్కు పెట్టగా చూడగ తలచెనొ? 


కోపముతో-నే నారి ధ్వనించగ 
పిడుగుల సవ్వడి వినవలెననియా? 
నా ప్రతాపము తీరుగ తెలిసియు 
ని సహాయము నాకు కలదని. 


సర్వము తెలిసియు త్వరపడడేమి? 
తన పని తీరిన దనుకొన్నాడా? 
సీతాన్వేషణ సంకేతమును 
చేసికొంటిమని గుర్తేలేదా? 


వాలినిచంపి-వానర రాజ్యము 

వానికిచ్చిన విషయము మరచెన? 
అ౦త:పురమున అందములందు 
మత్తులొ మునిగి తేలుచుండెను. 


నాలుగు నెలలు గడచిపోయినటు 
తెలియక పోయెను- స్పృహ లేదతనికి 
మధువు మత్తులో స్త్రీలోలుడయి 
దైన్యమునున్న, నను మరచెనుగా! 


కిష్కింధా కాండము 


ఓ బలవ౦తా! నా కోపమును 
తెలియ జెప్పుము -మరియొక మాట 
చెప్పుము వానితొ-వాలి సాగిన 
మార్గము తెరిచేవున్నది వినుమని, 


వాలి సాగిన మార్గమునింకా 

మూసివేయనేలేదని చెప్పుము- 
ఆ దారిని మరి అడుగిడవద్దను 
ఒక్క బాణమే వాలిని గొనెనను. 


ప్రతిన తీర్చగా ముందుకు రమ్మను 
ప్రత్యుపకారము చేయగ లెమ్మను 
ప్రతిన తప్పనచొ సబాంధవముగా 
వానిని చంపుట- ప్రతినని తెలుపుము. 


79 


కాలాతీతము జరుగుచున్నది 
ఆలనంచకు త్వరగా వోవలె 
వానితొ చెప్పుము ఓ సౌమి శ్రీ! 
ప్రతినకు నిలబడి ధర్మము నెరపగ. 


శాశ్వతమైన ధర్మము తెలిసి 
సత్యమునకు మరి బద్దుడవగుమను 
అటుగాకున్నను వాడిబాణమున 
అన్న వాలిని చూచెదవనుము. 


యమసదనమునకు పోవలదనుము 
సీత్రను వెదకుట కర్తవ్యమును 
అనుచు రాముడు కోపముతోను 
దుఃఖమునిండి పలుకుట వినెను. 


మన స్థితి నీకు తెలియును సోదర! అన్ని మాటలూ వినిన సోదరుడు 
మనకు మేలు మరి కలిగెడి తీరుగ అన్న వేదన తీరుగ తెలిసెను 
మనమేవిధి మాటాడుట మేలో అన్నను చూచుచు ఆ పరాక్రముడు 
మంచిచెడ్డలు తెలిసి పలుకుము, అన్నియు తిరిగి యోచన చేసెను. 
శ్రీ రఘురాముని॥ 
RIE 
3 1 సౌమిత్రి కోపము 
“రాముని స్నేహము భో గములిడెనని అన్నా! నేనిక జాగుచేయను 
అట- సుగ్రీవుడు తలచక యుండెను అర్భసుతుని మరి చంపెదనిపుడే 
రాజ్య సుఖములు నాశనమైనచా అంగదుడుండెను వదినను వెదుకగ 


బుద్ది స్మరించును రామనామము” 


అనుచు లక్ష్మణుడు కోపమునిండి 
“మేలుమరచి-మరి తుచ్చసుఖముల 
మునిగియున్న ఆ కోతిరాజును 
వాలి-పోయిన త్రోవలొ పంపెద. 


ఆనతి నిడును తన కపిసేనకు.. 


సామర్థ్యము గల విరునిగాంచి 
యుద్దొన్ముఖుడె యుండుటగాంచి 
రామచ౦ద్రుడు శాంతవచనముల 
“మిత్రుని వధ-మరి పాపము అగును. 


80 


కోపము నెవడు వివేకమ్ముతో 

కాల్చ్బగ చాలునొ- అతడుత్తముడు 
ధన్యుడు ఆతడు- సద్గుణ యుతుడవు 
కావున మిత్రుని చంపుట తగదు 


నే కోపముతో నుడివినవన్నియు 

సరమార్థముగా నెంచకుముయ్యా! 
మెత్తని మాటల మెల్లగ చెప్పుము ' 
అనగా తమ్ముడు కొంత శాంతపడె 


ఇ౦ద్ర ధనుసుతో సరిపడు విల్లు 
శిఖరములు౦డిన మంద రమన్నటు- 
ప్రళయ కాలమున యముని తీరుగ 
భాసిలెనచట సుమిత్ర సుతుడు 


అన్న మాటలు- అనెడి మాటలు 
మదిలో తలచి-సురగురుసముడు 
వడిగా నడచుచు- చెట్లను కూల్చుచు 
రాళ్ళను పొడిపాడి చేయుచు సాగగ 


మదకరీంద్రమును తలపించుచును 
రామ కోపమను అగ్నిఆతడై 
భయంకరమగు వడగాడుపుగా 
వడిగా సాగెను లక్ష్మణమూర్తి 


చిక్కని కొండల నడుమన ఉన్న 
కిష్కెంధాపురి గా౦చినవాడై 

సు గ్రీవునిపై కలిగిన కోపము 
పెదవులపైన అదరుచుండగా 


కిష్కింధా కొండము 


నడిచే గిరివలె వచ్చు మనిషని 
గాంచిన కపులు- తరుల గిరులను 
ఎత్తుకురాగా కోపము హెచ్చి 
చూపుల వారిని దవాంచుచుండగ 


యముడే ఇటుగా వచ్చె ననుచును 
భయపడి పరుగిడ- కొందరు వీరులు- 
అక్ష్మణమూర్తిని తెలిసిన కొందరు 
ఉగ్రమూర్తిగా వచ్చెను అనుచు 


విషయము చెప్పగ వానరరాజుకు 
మత్తులొ నుండగ తలకక్కదయె- 
సచివుల ఆనతినందిన వీరులు 

గిరి- మేఘములు- కరిబలసము లగు 


పది ఎనుగులు వంద ఎనుగులు 
పదివేల దంతుల బలము గలిగిన 
పులులగంటి పరా క్రమవ౦తులు 
శిలలు-తరులతో అగడ్త కాచిరి 


అన్న బాధ-హృది కలచివేయగా 
అర్కస్తుతునివై అమిత కోపమున 
అడుగులు వేసెను-వేడి నిట్టూర్పు ల- 
అతని కన్నులవి జ్యోతులాయెను. 


పొగతో కూడిన అగ్ని హో త్రమన 
శరము ములికికొన- కో రగ మెరయగ 
ధనుసే శిరసె- తేజము విషమై 

ఐదు తలలుగల పన్నగ మాయెను 


రీష్కింధా కాండము 


ప్రళయ కాలమున అగ్ని యన్నటు 
పన్నగమన్నటు బుసలను కొట్టుచు 
ఆగ్రహించిన లక్ష్మణమూర్తిన 
అంగదుడపుడు చేరగ భయపడ 


లక్ష్మణమూర్తి- అ౦గదు గాంచి 


మంచి మాటలతొ పలికి ప్రయముగా: 


“నీ పినత౦డ్రికి తెలుపుము నీవు 
లక్ష్మణుడిటకు వచ్చినాడని. 


అన్న దుఃఖమును చూడలేకను 
శత్రుభీకరుడు లక్ష్మణమూర్తి 
వచ్చి నిలచెను ద్వారము వెలుపల 
వీలగు రీతిని ఆచరించమను 


ఏమి చెప్పునో నీ పినతం డ్రి 

నాకు చెప్తుము-త్వరగా రావలె. 
అనిన మాటలకు శో కభయము లతో 
తారకు- రుముకు తీరుగ చెప్పెను, 


సృహలోలెని సుగ్రీవునకు 
వినబడకున్నది విషయమేమియు 
లక్ష్మణమూర్తిని గాందిన కపులు 
భయముతొ కిచకిచ అరచి లేపగా. 


మెల్లగ లేచెను కిష్క౦ధాపతి 
ఎట్టిని కన్నుల మత్తు నిండెను 
మెడను హరములు చిక్కుపడినవి 
అం౦గదు పలుకులు చెవికక్కినవి. 


ప్రభువుకు ఇష్టము అయిన మిత్రులు 
ప్రక్ష- ప్రభావులు అను కపివీరులు 
రాజుకు హితము, మెలు కోరుచు 
పలికిరి: “రాజా! దశరథ తనయులు 


సోదరులిద్దరు నీకీ భోగము 
అమరగ చెసిన- అరి భయంకరులు 
భూమినెల్ల పాలించగ యోగ్యులు 
సత్యవర్తులు పుణ్యాత్ములయా! 


వారిలొ లక్ష్మణుడనెడి వరుడు 
విల్లు ధరించి వచ్చెను యిటకు 
వానిని గాంచిన వానరులందరు 
వణకిపోవుచు పరుగిడుచుండిరి. 


ఒంటరిగా మరి వచ్చె నెట్టు లన- 
పగసాధించే దృథనిశ్చయమను 
రథమును ఎక్కి- తృటిలో చెరెను 
రాముని వాక్యము సారధి ఆయెను. 


చూపుల కాల్చుచునున్నాడీ పురి 
చేవగలిగిన పురుషోత్తముడు 
చేరుము- బంధుల హితులందరితో 
క్షమించ వేడుము పదముల వ్రాలి. 


ధర్మమూర్తి యగు రామచంద్రుని 
మాట ప్రకారము నడువుము నీవు 
మాట నిలుపుకొను సత్యవర్తి యని 
మాట గెలుచుకో విను మహరాజా!” 


శ్రీ రఘురాముని॥ 


HE 


81 


rr 


82 


3 2 


నునసు కెక్కినది-మత్తు జారినది 
వణకుచు నిలచి- నేనెప్పుడును 
వారికి కీడు తలంచలేదు 
విరోధులెవరో కల్పించినదిది. 


వాని మనసును తెలిసి మసలవలె 
నేను భయపడను దాశరథులకు 
వ్యాకుల మెమన-నా ప్రియమిత్రుడు 
అకారణమ్ముగ కోపించెనని 


మిత్రుల చేర్చుట సులభమైనది 

మె త్రి నిలుపుటది కష్టమైనది 
చంచలమైనది మనస్సు గనుక 

చిన్న విషయముల మై త్రి చెడునుగద! 


నాకీ సాయము రాముడు చేసెను 

నేనే ప్రత్యుపకారము చేతును 
తలచుకొన్నచో భయము కలుగును 

నా రాముని దయ నేనెటు మరతును?” 


మంత్రి సత్తముడు మారుతి అంతట 
పలికెను- “రాజా! రాముని సాయము 
మదిలో తలచి పొంగుటమేలు- 
ఇంద్రసమానుని వాలిని చంపెను. 


నీకు హితమును కూర్చుటకొరై 
నెయ్యము విడువని కోపము నిండి 
పంపెను తమ్ముని- గుర్తు చేయుటకు 
మత్తులొనున్న నిను మేల్కొలుపగ. 


కిష్కింధా కొండమ 


సుగ్రీవునికి మారుతి హితోపదేశము 


వర్గాకాలము సాగిపోయెను 

శరదృతువు తను శో భిలుచున్నది 
గడువు పూర్తిగా దాటిపోయినది 
యుద్ద ప్రయత్నము చేయు కాలమిది. 


నీవు స్వయముగా పోకపోతివి 
వారి మనసును తెలియకపో తివి 
మత్తునిగా నిను వారు గ్రవాంచిరి 
హెచ్చరించగా వచ్చె లక్ష్మణుడు. 


సతి అపహరణతొ దుఃఖిలు రాముడు 
అన్న భాధతో జ్వలించు తమ్ముడు 
కఠినముగా మరి మాటాడినను 
ఎదిరి- నీవు మరి పలుకుట తగదు. 


దోషము నీవు చేసితివయ్యా! 
దోషహరణకె కరుణ కలుగగా 
చేతులు రెండును జోడించుముయా 
అదియే చక్కని మార్గము రాజా! 


కోపమునిండి నిలచిన రాముడు 
కో దండముతో- సురాసురులతో 
నిండి వెలుగు- ఈ జగతినంతను 
నిలుపగ చాలును తన వశమ్మున. 


మెత్తని మనసు రామచ౦ద్రునిది 
మొక్కిన- నీపై మరి కోపించున? 
పుత్రులు- మిత్రుల నందర జేర్చుకు 


__ జేరుము రాముని పాదసన్నిధికి.. 


కిష్కింధా కాండము 


భర్త చెంతకు జేరు భార్యగను 

భక్తి ప్రవత్తుల నిలువుము సన్నిధి 
నీ ప్రమాణము నిలుపుము అచట 
నీ హితమును-నె కోరి నుడివితిని 


రామలక్ష్మణుల ఆజ్ఞను మీరగ 
మదిలోనైనా తలచకు రాజా! 
ఇంద్రసమానుడు తమ్ముని కూడిన 
రాముని బలమది నీకు తెలియదా?” 
[శ్ర రఘురావ 


RR 


33 


అంతఃపురమున ఆలోచనలు 
నాగుచుండగా- అంగదున౦పి 
లక్ష్మణమూర్తిని గొని రమ్మన గా- 
అడుగిడె- గుహలో- రామానుజుడు 


ఐక్రములెన ద్వార పాలకులు 
కరములు మోడ్సీ నిలచి యుండిరి 
రత్న శో భతో దివ్య సుమములు 
ఉద్యానములతొ సౌధరాజముల 


అగరు- చందన- పద్మ సుగంధము 
మైరేయమ్ముల మధువాసనలు 

తీర్చిన బాటలు- సెలయేరులతో 
వెలయు నగరమున- వివిధ సౌధములు 


అ౦గదు-మై౦ద- గజ- ద్వివిదుల 
గవాక్ష శరభ సౌధమ్ములను 
వఎద్యున్మాలి- సంవాతి నిలయములు- 
ఆంజనేయుని హర్మ్యము గాంచెను. 


విరబాహు-సుబాహు సదనములు 
సూర్యాక్ష-తార సుషేణు గృహముల 
నలుడు- నీలుడు- కుముదుని గృహము 
జాంబవంతుని సౌధము గాంచెను 


లక్ష్మణుని ఆగ్రహము- తార సమాధానము 


దధివక్ర- సున త్ర- సుపాటలుండెడి 
గృహములన్నియు నిలచియుం౦డెను 
తెల్లని మబ్బులవలె తేజముతో 
ధనధాన్యములు స్త్రీ జనములతో 


శో భిలుచుండెడి సౌధములన్న 
కోపము నిండిన చూపులతోను 
వేగముగా తను నడచుచు చూచెను 
కపనాయకుని గృహమును గాంచెను 


తెల్లని ప్రాకారముతో చుట్టి 
రమ్యమైనది-సురనాయకుని 
సౌధముతో మరి సమానమైనది 
కెలాసమువలె తెల్లగ మెరయుచు 


వాసవుడొసగిన వృక్షమ్ములతో 
కోరిన ఫలముల నిచ్చు తరువులు 
సౌఖ్యము నింపి- తేజము గలిగిన 
మేలిమి బంగరు తల వాకిలితో 


సుర సంబంధపు సుముహారము లతొ 
ఆయుధ ధారుల రక్షణనున్న 
అర్కసుతుని గృహమచ్చట గాంచెను- 
రవి ఆకసమున సాగినట్టుగా- 


84 


ఎడు కక్ష్యలను దాటి నడచెను 

బంగరు-వెండి వాన్ను వరుసలను 
మేలు తివాసులు రత్న కంబళులు 
సరచిన అంతఃపురమును గాంచెను 


వయసు పొంగుతో సౌందర్యముతో 
అలంకారముల ఉత్తమాంగనలు 

వీణకు సరిపడు చక్కని స్వరములు 
రత్నాంబరముల వెలుగగ గాంచెను 


సుందరవదనల అందెల రవళులు 
తరుణుల వడ్డాణపు సవ్వడులు 
వినిన లక్ష్మణుడు- సిగ్గు- క్రో ధముల 
అల్లె త్రాటిని ధ్యనింపజేసెను 


రామ తాపమును తాను పొందుచు 
రమణులు లెని స్థలమున నిలచెను- 
అల్లె త్రాటిధ్వని ఎని సుగ్రీవుడు 
వణ8ను-వచ్చెనులక్ష్మణుడనుకొనె 


అంగదుడంతట తెలుపగ- రాజుకు 
తారతొ పలికెను కిష్కింధాపతి 
"మెత్తని మనసు లక్ష్మణమూర్తిది 
క్రోధ కారణము నరయుము నివు 


మన దోషమును తెలియుము నీవు 
కారణమటుల తెలియకపోయిన 
మంచి మాటలతొ కోపము తీర్చి 
ఆదరమ్మును కలుగజేయుము 


కిష్కింధా కొం౦ండము 


కపటమెరుగని శుద్దమనస్కుడు 
కోపించడు- నువు నిరపరాధివి 


మహాత్ములెపుడును స్త్రీల విషయముల ' 


క్రూరత్య్వమును చూపరు నిజము - 


పతి పలుకులు విని తారాసుందరి 
పడకనుండి తను లెచి- భయముతో 
సుఖముల తేలిన దేహముతోను 
మెల్లగ నడచుచు లక్ష్మణు గాంచెను 


వచ్చెడి వనితను గాంచి మహాత్ముడు 
వంచెను శిరసును- కోపము జారెను 
లక్ష్మణు డపుడు ప్రసన్నుడనుకొని 
అనునయమ్ముగా పలికను తార 


''దశరథపుత్రా! ఏల కోపమిది? 

మదమున- ఎవడు నిను కాదనను 
కారు చిచ్చువలె-మండు కోపమున 
శలభము రీతిగ పడువాడెవ్వడు? ' 


కపటములెని పలుకుల తార 
కారణమడుగగ- లక్ష్మణమూర్తి 
పలికెను తారతొ-'“పతి హితమతివి 
నీవీ మాత్రము యోచన చేయవ! 


మద్యవశుడయి మన్మధవశుడై 

ధర్మ విచారము తలపులొ నుంచక 
రాజ్య పాలనము చేయుట ఇటులా? 
మేము చెప్పినది యిట్టి పాలనా? 


కీష్కింధా కొండము 


గడువు గడచిన సంగతి ఎరుగడు 
నీ పతి దోషము ఎమని అంటివి 
నీవైనా మరి హితముగోరుచో 
చెప్పకపోతివి ధర్మసూక్ష్మమును. 


ధర్మార్థనద్ధిన కోరెడువారు 
'పానము-మదిలో తలచరు తరుణి! 
పానము చెరచును ధర్మమునంతయు 
అర్థకామముల భంగపరచును 


అర్ధకామముల కంటెను శ్రెష్ణుడు 
విమలచరిత్రుండైన మిత్రుడు- 
సత్యధర్మములు నిండిన మూర్తిని 
మరచిపోవుట ధర్మహానికద! 


కార్యతత్వము తెలిసిన దానవు 

మేము చేయగల కార్యము తెలుపుము. 
అనిన లక్ష్మణుని చూచిన తార 

తియ్యగ పలికను ధర్మమునిండి: 


“మనుజోత్తమ! నువు నుడివిన యటుల 


దోషి అతడు- అయినను నీవృ 
కోపించుటది అకారణమ్ము 
కోపము తగునే బంధువులందు? 


మీ పనియందు శ్రద్ద కలిగిన 
ఆత్మబంధువు- వానరరా జు 
అట్టివానిపై కోపము తగునా? 
క్షమించతగును పురుషోత్తములకు 


బలవంతుడు- తను బలహనులపై 
కోపించడు విను- ఓ సుకుమూరా! 
రాముని కోపము నెరుగుదు నేను 
గడవుదాటుట తెలియును నాకు 


మీరు చేసిన మేలు తెలియును 

మేము చేయనగు కార్యము తెలియును 
అయినను వినుము- లక్ష్మణమూర్తి! 
కామబలమది తెలియదు నీకు, 


నాయన! నీ మది కోపవశమయె 
కామవశమన తెలియకపో యెను- 
మన్మథువశమున చిక్కినవానికి 
దేశకాలములు అర్థము తెలియన. 


నా వశముననే చిక్కినవాడై 
లజ్ఞావానుడు అయ్యెను రాజు 
కిష్కింధాపతి- సోదరసముడు 
దయామయా- నువు క్షమించవయ్యా 


రృపాగుణముతో నో విలువాడా! 
తపోధనులగు ధర్మవర్తులే 
కామసౌఖ్యముల కరగిపోవగా 
చపలుడు- కోతి- చిక్కుట చిత్రమ?'' 


అర్థవంతము గ వేనిత పలికెను 
మహావీరుడు శాంతపడినటు 
తెలుసుకొన్నది తిరిగి పలికను 
పతికి బాతమును కూర్చ గగెంచి 


86 కీష్కింధా కాండము 


“రామవశుడయి కిష్కింథాపతి అనుచు తార అట పిలువగ నపుడు 
కార్యము చెబిచెను అని కోపించకు రామ కార్యమున తొందర గలిగి 
కాగల కార్యము తీర్చుటకొరకి అంతఃపురమున అడుగిడి అచట 
తన విధేయులకు ఆజ్ఞల నిడెను భూషణయుతుడు ఇంద్ర సమానుని- 
బలయుతులున్ను- కామరూపులు సులభముగా మరి జయించరాని- 
కోటకొలదిగా వానర వీరులు దివ్య సుమములు-వలువలు-మాలల 
పర్వత-వాసులు- జలముల తిరుగగ వనితల నడుమ-మెత్తని శయ్యన 
చాలినవారిట వచ్చి యుండిరి కీర్తిశాలి- సుగ్రీవుని గాంచెను 
అంతఃపురమున స్త్రీలను చూచుట కనులు కోపమున ఎజ్జిగ వెలగగ 
దోషము అని-నువు తలచుట నిజమే- ప్రళయ కాలమున యమునిగ నున్న 
కానీ-మిత్రుల భార్యల చూచుట విశాల నేత్రుని లక్ష్మణమూర్తిని 
దోషముకాదు- అడుగిడు లోనికి రుమ-సు గ్రీవులు చూచి వణకిరి. 
శ్రీ రఘురాముని॥ 

RR 
34 లక్ష్మణుడు సుగ్రీవుని నిందించుట 
పురుషసింహుని అమితలేజుని నడచిన ఎలిక లోకపూజ్యుడు 
ఇంద్ర ధ్వజముతో పోలెడి రాజు మేలు పొందితివి-మేలు చేయగా 
గాంచి- భయమున దుమికి నేలకు ప్రతినచేసి మరి పాలింపనిచో 
తారలవోలె తరుణులు దుమికిరి. అతనిని మించిన ఖలుడిం8వ్వడు? 
తారల మధ్యన చందమామలా అనృత దోషము పెరుగుచుండును 
నిలచెను అతడు- కల్పవృక్షమన- మనిషి విషయమున అసత్యమా డిన 
పద్మ నెత్రులతొ నిలచిన రాజును తనను, తనవారందరి నతడే 
కొరకొర చూచుచు పలికె లక్ష్మణుడు చంపినంతటి పాపము కలుగును. 
“సద్యంశమున పుట్టియు- పుడమిని తిరిగి మేలు మరి చేయని కుమతి 
పాలించగనే రాజు కాడయా- కృతఘ్నుడాతడు- భూత జాలముల 
సత్యవాదియు కృత జ్ఞడున్నూ వధ్యుడనుచును- బ్రహ్మయె పలికను 


విజితేంద్రియుడు కరుణామూర్తిగ- మేలు మరచిన క్షమకు ననర్హుడు. 


క్తి (| కొండము 

బ్రహ్మ హత్యకు- సురాపానముకు 
చోరత్వమునకు వ్రతభ్రష్టతకు 
ప్రాయశ్చిత్తము భువిలో కలదు- 
కృతఘ్నతకు మరి లేదు నిష్కృతి. 


రాముని మలు పొందినవాడవు 
తిరిగి మేలు మరి తలచనివాడవు 
కృతఘ్నుడవృ మరి మానహనుడవు 
వ౦చకుడవు నువు అసత్యవాదివి. 


మాతను వెదుకగ యత్నము చేయవు 
సారనాక్షులతొ కులుకుచుంటివి 
కప్పకుత్తుకతో- అరచు పామువని 
వావనమూర్తి తెలియక పోయెను. 


35 


కోధముతో మరి కాల్చునట్టుగా 
దూచెడి లక్ష్మణు గాంచిన తార 
అనునయ వార్యమ్ములతో పలికను: 
“లక్ష్మణ! నీ విటు పలుకగ తగదు. 


వానరేంద్రుడు కటు భాషణము 
ఎనగా తగడు- క్రూరుడుగాడు 

కృతఘ్బుడితడు కాడు లక్ష్మణా! 
కపటిగాడు మరి దోషియుగాదు. 


అనాధ్యమయిన రాజ్యసంపదయు 
రుమను నన్ను పొాందగలుగుటది 
రామునిచలవే అన్నది తెలియును 
తలచితలచి మిము పొగడుచుండును. 


67 


దీన వాక్యముల ఏడ్చిన నినుగని 
జాలి కలిగి- శ్రీరామచంద్రుడు 
రాజ్యము నేలగజేసెను- అతడే 
కోపముతో నిను వాలిని బేర్చును. 


వావాత్ముడ! ఐను-వాలి నడచిన 
మార్గము యింకా మూయలేదు- మరి 
ఆ మార్గములో అడుగిడవద్దు 
సత్యవర్తివె శపథము నిలుపుము. 


వజ్రాయుధమును పోలిన శరములు 
రాముడు ఎడువగ చూడకపోతిని 
అందువలన- నువు ఆలసింగితిని 
తలచకవోతివి రాముని కార్యము." 


ఏ రఘురాముని॥ 


HH 
తార లక్ష్మణుని శాంతింపచేయుట 


కడు ఇడుమలబడి కుమిలిపోయెను 
సుఖములు వడిగా వచ్చిపడగనే 
గడువు మీరిన విషయము నితడు 
తెలియకపో యెను- కౌకికమునివ లొ. 


కొశికముని ఆ ఘృతా చివశమున 
కామవాశముల బంధింపబడి 
పదివేలేండ్లు ఒక్క దినముగా 
తలచెను గాదా! సర్వము వదలి 


జనపాలక! విను- దేహ స్వభావము 
జన్మగుణమది వదల ననా ధ్యము 

కామములో మరి అమరిన. మనసు 
కాలనియవముము మరచును కాదా! 


88 


సజ్జన వినుతా! నాయన వినుము 
దోషము నీవు క్షమించ తగును 
విషయము తెలియక జడుని మాదిరి 
పలుకుట మేలా? వివరించెద విను. 


నిన్ను బోలిన సత్వవంతులకు 
తొందరపాటుతొ- తగునా కినుక? 
నన్నూ రుమను- రాజ్య భోగములు 
రామ కార్యమున వదలును వినుము. 


ఆహవ భూమిలొ దశముఖు ద్రుంచి 
రోహిణి తోడుత చంద్రుని రీతిగ 
అవనిజ నితడు రాముని జేర్చును 
ఒక్కనితో నది చక్కబడదు కద! 


కిష్కింధా కాండము 


లంకలొ- లక్షల కోట్ల సంఖ్యలో 
అసురులు గలరు రావణు బలగము- 
ఒంటరి అగు సుగీవుడు వారిని 
చంపగ చాలడు- అనెను వాలియె 


మీ సాయముకై- తన సాయముగా 
వానర సేనల పిలువనంపెను 
గడుపు-నేటితో ముగియుచున్నది 
చేరెదరిపుడే పురి నా వీరులు. 


ఇపుడే వీరులు విక్రము లెందరొ 
బుక్షవరులగు కపి సమూహములు 
కోట్లకొలదిగా వచ్చి చేరెదరు 

కోరి వచ్చెదరు సేవ చేయగ 


కోపము- మానుము- జ్వాల నే త్రముల 
కలిగిన భయము- తీరకున్నది 


వానర నాథుని విశ్వసంపుము 
సంతోషమునిడు సుమిత్ర తనయా! 
శ్రి రఘురాముని॥ 
LRG 

36 సుగ్రీవుని భక్తి లక్ష్మణుని ప్రశంస 
మృదు భాషణముల తార పలుకగా అంతటి ఏరుని వైరి బ్రతుకడు 
రామానుజుడు కోపము వదలెను రాముడు చాలును రావణు త్రుంచగ 
రవిసుతుడపుడు- భయమును నట్టి సీతను చేకొని సుఖములందును 
తడి వస్త్రమును- వదలివేసెను. నిమిత్త మాత్రము నా సహాయము 


మెడలోనున్న బంగరు సరములు 

తీసివేసి అతి నమ్రత నిండి 

అణకువతో నట పలికె రవిసుతుడు : 
“రాముని దయ ఈ రాజ్యము, యశము. 


సప్త సాలములు- ధరణిని- గిరిని 
ఒక్క శరమున చిల్చిన ఘనుడు 
అల్ల త్రాటి టంకారమెగనిన 
గిరులు నిండిన భూమి వణకును. 


కిష్కింధా కాండము 


సేనావాహిని వెంబడి నడచును నీ సాయముతో రామచంద్రుడు 
రామ సేవలో నడతును ముందు రావణుజంపి విజయము నందును 
చనవుచెతనో- విశా(సముననొ కృతజ్ఞుడవు నువు జయశీలివయా 
దారి తప్పితిని- దాసుడ స్వాబి! యుక్తముగా మరి పలికితివయ్యా! 
కొద్దియొ గొప్పో అపరాధమును ఘనసామర్థ్యము కలిగియుండియు 
ఇలలో చేతురు జనులు- కావున తన దోషమును తెలిసి వినయముగ 
క్షమించవేడితి దయగొనుమయ్యా!' _ పలుకగ చాలుదు రిద్దరేనయా 
అనిన రాజుతో పలికి లక్ష్మణుడు అన్న రాముడు- అర్కసుతుడును 
'“వినయమూర్తివి దిక్కు గనుంటివి శౌర్య పరా క్రమమందున నీవ 
కావృన- రాముడు సనాథుడయ్యెను రామభ।దునిక్‌ సరిపోదునయా! 
వానర రాజ్య రమను పొందగ దైవ వశమున మీ యిద్దరికీ 
తగుదువు నివు మంచినడవడితొ నెయ్యము కుదిరెను వానరరాజా! 


భార్యలెక- తను దుఃఖిలు రాముని 
ఊరదించుము- లెమ్ము నీవిక 
మనసు వశమును దప్పి తిట్టితిని 
హితుడవె- నీవు వేరుగ తలచకు... 


శ్రీ రఘురాముని॥ 

3 / వానర సేనలను సమీకరించుట 

వానర రాజు- చెంతనె వున్న అంజన పర్వత మందలి కపులు 
హనుమంతునితో పలికెను అపుడు: మణిశిలగుహలలొ నుండెడి విరులు 
''హిమవత్‌-మ౦దర-వింధ్య మహేంద్ర _ కరిబలసములగు వారందరిని- 
కలాసాచల బాలసూర్యులన మేరుగిరి మరి ధూమ్రగిరులలో 
సాగరతీర గిరులయందున మహారుణగిరి- మనో హరమ్మగు 
పడమటి గిరుల- సంధ్య మేఘములు అడవులయం౦దు వానరనాధుల 
ఉదయ పర్వత గిరులలొ తిరుగు మైరేయి గ్రోలెడి వేగవంతులను 


పద్మతాళవన-మేఘసము లగు మునుల ఆశ్రయములందు వసించెడి. 


89 


90 


పుడమిని నిండిన వానరవిరుల 
సామదానముల బిలిపించుముయా- 
మంత్రీ! ముందే-వెడలిరి కొందరు 
మరికొందరిని త్వరగా పంపుము. 


కామాసక్తులు, సోమరులందర 
రేపు అనుచు-మరి జాప్యము చేసెడి 
వారందరినీ వాయున౦దనా! 
రప్పించుముయా నా ఆజ్ఞగను. 


పది దినములలో ఆనతి మేరకు 
రాని కపులకు కఠిన దండన 

తల త్రుంచెదరని తెలియబరచుము 
దిక్కుదిక్కునకు దూతల నంపుము, 


కోట్లకొలదిగా దూతల నంపుము 
మేఘము- పర్వత సములాదూతలు 
అకసమంతయు కప్పివేయుచు 
కపుల తావులలొ వెదకి తెత్తురు. 


ఆనతి మేరకు ఆంజనేయుడు 
వరుల౦దరికి ఆజ్ఞల నిడగా 
మేఘసమానులు- తారాపథమున 
వెడలి-వార్తను చెప్పిరి కపులకు. 


రామ కార్యమును విననంతనే 

ప్రళయ కాలమున మృత్యు సమమగు 
_ సుగ్రీవాజ్ఞను వినినంతటనే 
సమరోత్సాహులు విజయము చేసిరి. 


రీష్కింధా కొండము 


కాటుకవంటి నలుపు వర్ణముతొ 

అంజనగిరిగల మూడు కోట్లును 
పడమటి కొండల పసిమివన్నెగల 
కపీవీరులు పది కోట్లు చేరిరి. 


హరికేసరపు వన్నెతొ వెలుగు 
కైలాసగిరి వేయి కోట్లును- 
హిమవత్పర్వత ప్రాంతమందలి 
లక్ష కోట్ల కపులటకు వచ్చిరి, 


వింధ్యపర్వత వాసులు కపులు 
నిష్పువంటి ఆకారము గలిగిన 
కోటివేలగు కపులు చేరిరి 
వినయ- విధేయత నిండివచ్చిరి. 


పాలసము ద్రము తీరమునుండి- 
టెంకాయలను తినెడి కపులును 
లెక్కలకందని కపిసేనలట 

నేల యీనినటు వచ్చి చేరినవి. 


కొండల- కోనల నదీతీరముల 
గుహలలొ- వాసము చేసెడి కపులు 
సూర్యమండలము మింగునట్టుగా 
రామకార్యమున వచ్చి కలిసిరి. 


వీరుల బిలువగ పోయినవారు 
హిమవత్పర్వత మందలి తరువు 
శంకరుడచ్చట యజ్ఞము చెసిన 
వృక్షము గాంచి సంతసపడిరి. 


కిష్కింధా కాండము 


యజ్ఞమునందు- పాలు-నేయి 
అన్నమువలన- నానిన నలలొ 
ఉద్భవించిన కందమూలములు 
అమృత తుల్యములైన ఫలములు 


వాటిని తినినచొ నెలదినములు యిక 
ఆకలిమాటను తలచని దినుసులు- 
దివ్యసుమములు- కాన్కగ- రాజుకు 
తెచ్చిరి- పిలచిరి వానరవీరుల 


గడువు మేరలో- కాన్కలుగొని అట 
వచ్చిచెరిరి రాజును చూచిరి 

ప్రతిగ కాన్కలనందుకు రాజు 
గృహముల కేగగ ఆనతినిడెను. 


శ్రీ రఘురాముని॥ 


RE 


38 సుగ్రీవుడు రామసేవాంకితుడగుట 


రామకార్యమున కృతార్శుడినటు 
తలచెను అపుడు- కిష్కంధాపతి 
లక్ష్మణుడ౦తట రాముని చూడగ 
పోదము రమ్మని ఆదేశించగ 


మీ ఆనతి అది శిరో ధార్యమని 
వనితలకచ్చట శలవును యిచ్చి 
వీరులందరిని వడిగా రమ్మని 
దివ్యపల్లకి తెమ్మని చెప్పెను. 


లక్ష్మణమూర్తిని రూర్చొన జేసి 

వెనుకనె- రాజు- పల్లకి నెక్కిను 
వింజామరలు వేయుచుండగా 
శ్వేతఛ త్రము వెలుగుచుండగా 


నగారధ్వనులు- శంఖారవము లు- 
విరుల సింహనాదమ్ములతో 
వానరరాజ్య విభవమ్ములతో 
వానరిశ్వరుడు బయలుదేరెను 


రాముని విడిదికి దూరముగానే 
పల్పకిదిగెను భక్తిమిరగా 

చేతులు రెండును మోడ్చి వినయముగ 
నిలచెను- నిలచిరి విరులందరు. 


తామర మొగ్గల శో భిలు జలమన- 
తామర కొలనుగ వెలిగెడి సేనను 
రాముడు గాంచెను- పదముల వ్రాలిన 
అర్కసుతునట కౌగలించుకొని 


తీరుగ చెప్పెను : “విను కపిరాజా! 
ధర్మము- అర్ధము- కామము వీటిని 
సమయము మించక ఆచరించగ 
కీర కలుగునా ధరణీధవునకు 


ధర్మార్థములను రెంటిని వదలి 
కాముమునందే మునిగినవాడు 
చిటారు కొమ్మన నిద్రలొ మునిగి 
నేలబడగ-మరి మేల్కొనినట్టగు. 


92 


సూర్యతనూజా! కార్యారంభము 
చేయు సమయము వచ్చినదయ్యా! 
మ౦ంత్రులు- వీరులు అందరితోను 
యోచన చేతము సభను తీర్చుము.” 


ఆ పలుకులకు ఆర్కసుతుడని 
“రామా! ఇది మీ సోదరులిద్దరి 
దయాభిక్షయన సతతము నెరుగుదు 
తరగని రీతిగ- అమరినవన్నియు 


ఇట్టి నికు మరి ప్రత్యుపకారము 
చేయకపోయిన నింద్యుడు అగును 


రామచంద్ర! యీ భూమిని నిండిన ముకుళిత హస్తములున్న రవిసుతుని 
కసివీరులును- భల్లూ కములు కౌగలించుకొనె రామచంద్రుడు. 

శ్రీ రఘురాముని॥ 
39 వానర సేనల ఆగమనము 
రాఘవృడనెను సు గ్రీవునితో 'మనుహ్లాదు ని-సురపతి జంపి 
“రవి ఆకసమున చీకటి బాపును శచీదేవిని గొనివచ్చినటు 
సురపతి వర్షము సుఖముగ నిచ్చును సీతను దెచ్చెద రావణు జంపి 
చంద్రుడు చల్లని వెన్నెల నిడును. కాల్చెద లంకను- అగ్నిశరముల. 
అటులే నీవు సజ్జన పూజ్యా! మాటలట్టుల సాగుచుండగా 
సత్సురుషులవలె- ప్రత్యుపకారము దిక్కులు ధూళితొ మాసిపోయినవి 
చేయుట ఎమి విచిత్రము రాజా! అడవులు-నదులతొ ధరణి వణకెను 
సహజగుణమది-వారికి వలెనే. వానర సేనావాహిని నిలచెను. 
ని సాయమున అసురుల జంవెద బాలసూర్యుని ఎట్టని వన్నెతొ- 
నీ అండతొ-నే విజయము నందెద చంద్రకాంతిలా తెల్లగ మెరయుచు- 
మంచి మనసుగల మిత్రుడవీవు పచ్చని వన్నెతొ పదివేల కోట్టగు 
సాయము చేయుము సూర్యనందనా!  వీరులతోనట 'శతవలి వచ్చెను. 


రీష్కింధా కొండము 


కామురూపులు- అతి బలవంతులు 
అసాధారణులు- అడవుల తిరుగగ . 
దేవ, గంధర్వుల సుతులగువారు 
వ౦ందలు- లక్షలు- ఆయతమ్ములు 


శ౦ంరువు- లర్చుద- ఖర్వ- పద్మములు 
ఆయతమ్ములుగ సాగరమ్ములుగ 
ఓఘమ్ములుగా వచ్చెడివారు 

ఇ౦ద్ర సమానులు-మందరబలులు 


దుష్టరావణుని దునిమి- బంధు లతొ- 
సీతనుతెచ్చి- నీ కర్పింతురు.”' 


కీష్కింధా కాండము 


శత్రుభీకరుడు- కోపి- ఆతడు 
తారత౦డ్రి 'సుషేణు డచటికి 
పదివేలైన కోట్ల సేనతో 

వచ్చి చేరెను వానరపతిని, 


రుమకు తండ్రియగు, తారుడు, అచటికి 


కోటి సహస్ర కోతుల నడిపెను- 
బుద్ధి బలమును వేగము గలిగిన 
బాల సూర్యుని బింబము వ౦టి- 


ఆంజనేయుని తండ్రి 'కేసరి 

అనేక వేల సేనతొ నిలచెను 

కోటి వేలతో వచ్చె ' గవాక్షుడు 
మూడు కోట్లతో “పనసుడు' నిలచెను. 


రెండు కోట్లగు భల్లూ కములతొ 


శత్రుభంజనుడు 'ధూమ్రుడు వచ్చెను 


నల్లని కాయము గలిగిన వరుడు 
'నిలుని సేన పది కోట్లున్నది. 


ఐదు కోట్లతో 'గవయుడు' రాగా 

వేయి కోట్లతో దరీముఖుండు ను 
వేయి కోట్లతో మైంద- ద్వివిదులు 
మూడు కోట్లతో 'గజుడు ను చేరిరి, 


పది కోట్టగు భల్లూక వీరులతొ 
'జాంబవంతుడు' వచ్చి నిలచెను 
'రుమణ్యంతు డను కపినాయకుడు 
నూరు కోట్లు మరి కొలవగ నిలచెను. 


నూరు వేల కోట్లున్న సేనతో 
గంధమాదనుడు" వచ్చి చేరెను 
తారాకాంతుల వెలిగే 'తారుడు' 
ఐదు కోట్ల కపిసేనతొ చేరెను. 


వాలి పరాక్రమ సము డంగదుడు' 
వేయి పద్మములు-నూరు శంరువుల- 
'ఇంద్రజానుడు పదునొక కోట్టతొ 
రామచంద్రుని సేవలొ నిలచిరి, 


సింహబలులు ఎశ్వాసవాత్రులు 

నూరు కోట్లతో రంభుడు వచ్చెను 
ఉదయ సూర్యుని తేజము గలిగిన 
రెండు కోట్లతొ వేచ్చె 'దుర్ముఖుడు' 


వెండి కొండవల ఉన్నతమై మరి 
అతిబలవంతులు వేయికోట్లుగా 
తన సేవలలో నిలువగ- వీరుడు 
నిలచెను సేవకు అట హనుమంతుడు” 


శతలక్ష కోట్లతో 'నలుడు నిలచెను 
పది కోట్ల సేనతో దధిముఖుడు న్ను 
అతివేగముగల 'వహ్నికుముదులు 


93 


'రంహుడు -' ఉగ్ర -'శరభులు వచ్చిరి. 


వచ్చినవిరులు నమస్సులుంచిరి 
నడచిరి కొందరు- నిలచిరి కొందరు 
దిక్కులవియగా నాదము చేసిరి 
దుముకుచు నచట నిలచిరి కొందరు. 


94 


కిష్కింధా కాండము 


వానర సెనావాహిని మధ్య వినయ విధేయత చూపెడి వీరుల 
కరిబలసములగు విరుల నడువు రామచంద్రునికి- ఎరుక పరచెను 
మబ్బుల మధ్యన సూర్యబింబమై తమతమ సేనతొ అడవులయందు 
భాసిలెనచట సూర్య కుమారుడు విడిసి యుండమని ఆజ్ఞలనిడెను. 
శ్రి రఘురాము 
Gh 


4 0 తూర్పు దిశకు సీతాన్వేషణకె వినతుని, వీరులతో పంపు! 


వినయముతో సు గీవుడు పలికను: 
“రామా! విరులు- గజబల సములు 
కామరూపులు - అరిభయంకరులు 
అతి విశ్వాసము కలిగినవారలు 


నీ కింకరులు- సేవకు నిలచిరి 

ఆనతినిమ్ము నీ సెనలవి 

ఆలోచించి తగు విధముగను 
ఆదేశించుము- అంజలి గొనుము' 


అనగా రాముడు అర్కసుతునట 
కౌగలించుకొని పలికెను తీరుగా : 
'“జానకి- అసువులు నిలిపి యున్నదను 
విషయము -ముందుగ తెలియదగినది 


ముందు కార్యము జరుప జాలుదువు- 
మైగ్రిలొ నీవు సోదరసముడవు 
మేలుచేయు మనసున్నవాడవు 
తగు ఆదేశములిమ్ము వారికి” 


రాముని పలుకులు విని సుగ్రీవుడు 
మేఘధ్వనిగల “వినతుని పిలచి 
“వానరేం[ద్ర! నిను- లక్షల కపులు 
సూర్యచంద్ర వంశమ్ముల వీరులు 


కొలుచుచుండగా- తూర్పు దిక్కున 
రావణుకొ ర్లకి- అడవులు- కొండలు 
నదినదములు- సరయూ - గంగను 
సింధు- యమునలు- సరస్వతి వెదకుము 


కొండల కోనల నిండిన 'మహినది 
కాల మహియును- బ్రహ్మమాలయు 
విదేహమ్మును- మాళవమ్మును 
కాశికాపురిా-. మగధ [గ్రామములు 


కోసలమ్మును వెదకుడు మీరు 
సాగరగిరులు- బత్తనమ్ములను 
మందర మందలి భూరి తరువుల 
పెదవులంటుకొను చెవులు గలిగిన 


లోహముఖులను- ఎకపాదులను 
మనుజుల తిను బలవంతుల స్థలముల 
వెదకుడు- రాముని ప్రీయసతికొ రక 
వెదకుడు దశరథు కోడలి కొరక 


సంద్రపు దీవుల యందు వెదకుడు 
సంద్ర మధ్యమున- యవ ద్వీపము 
స్వర్ణరూప్యమను దీవుల వెదకి 

శిర పర్వతము- అడవుల వెదకుడు 


కిష్కింధా కాండము 


అది దాటగను ఎజ్టిని నీటితొ 
సంద్రము కావలి తీరమునందున 
కోణనదమున వెదకుడు శ్రద్దగ 
సాగర మందలి దీర్గ కాయులు 


ఆకలిగొనిన-వర బలవంతులు 
నిడలగని మరి మింగ జాలుదురు 
రేవు మార్గమున సాగుడుమిరు 
దూరము అనుచు తలంచవలదు 


ఎెట్టనిళ్లుగల సంద్రముగాంచి 

కొండ బూరుగు తరులళతొ నిండి 
బంగరు, మణులతొ- విశ్వకర్మ- తను 
గరుత్మంతుని సౌధము తీర్చెను 


దానిని గాంచి-సాగిన- మీరు 
కాంతురు అచట- 'మందేహులని' 
సూర్యుని పట్టగ వచ్చెడి అసురుల- 
వేదవిదులు మరి విడుచు నర్యముల 


మ౦త్ర ప్రభావము అంతము చేయగ 
గిట్టుచు- తిరిగి పుట్టుచుందురు- 
అచ్చట తెల్లని పాలసముద్రము 
అనాధ్యమయినది అందు వెదకుడు 


క్షరపయోనిధి నడుమ- ప్రసిద్ధము 
బుషభ పర్వతము తెల్లగ వెలుగును 
దాటగబంగరు వన్నిల తరువుల 
బడలిక తీర్చగ చాలిన కొలను. 


'సుదర్శ మను నొక సరస్సు గలదు 
తెల్లని కములమ్ములతో నిండగ 
జలకళికి అట వత్తురచ్చరలు 
కిన్నర- చారణ- సురలు వత్తురు. 


దాటగ-శుద్దజలముల కడలిలొ 
జెర మహబుషి - క్రోధము వలన 
పుట్టిన అగ్ని- బడబాగ్ని అది 

ప్రళయ కాలమున కాల్చు లోకముల, 


ఎంతటి బలము కలిగి యున్నను 
బడబాగ్నిని గని అరచు జంతువులు 
అరపులు వినబడు వానరులారా! 
అశ్వ ముఖముతో నుండును అగ్ని. 


సంద్రముదాటి ఆవలబో గా 
పదమూడైన యోజన విస్తృతి. 
బంగరు రాయి గిరిగలదయ్యా 
చం౦ద్రకాంతిలా చల్లగ నుండి 


భూమిని మోయుచునున్న అనంతుడు 
పద్మ నేత్రుడు- నీలి వర్ణమగు 

వస్త్రము దాల్చి రన బడునయ్యా 
అతని ధ్వజమది తాలవృక్షము. 


మూడు తలలుగల బంగరు తాడి 
అట శిఖరమున నుండును గనుడు- 
దానిగా తూర్పుకు సరిహద్దుగను 
నిలపిరి సురలు- తెలిసెన తీరుగ? 


96 


అవల- బంగరు తూర్పు కొండల 
బంగరుమయమై- నూరామడల 
విస్తర్ణమగు వేదిక కలదు 

అచ్చట గలదు- 'సౌవునసమ్ము 


సౌమనసమ్మను గిరి శిఖరమది- 
వామనుడచట ఒక పాదమును 
రెండవ పాదము మేరుకూటమున 
నిలపెను అని-నే తెలిసితినయ్యా! 


సూర్యకాంతిగల వాలఖిల్యులు 
వెఖానసులు గలరు అచ్చట 
తూర్పుకొండల అడవుల యందు 
ధరణిజకొరకె వెదకుడు మీరు. 


కిష్కింధా కొండము 


విరించి- దానిని భూలో కమునకు- 
మిగిలిన లోకము లన్నిటి కీను 
ద్వారముగా మరి చేసెను- వినుడు 


- సూర్యుని పయనము మొదలగు నచట. 


దానిని అందురు పూర్వదిశ యని 
అందలి అడవుల- గుహలలొ- ఎరుల 
వెదకుడు మిరు భూసుత కొరక 
ఆగిరి దాటిన దేవతలు౦దురు. 


తూరుపు కొండల కద్దరి నింక 
కొంతులులేని చీకటి కనుక 

సాగ నశక్యము- కావున మీరు 
అచ్చట మిగిలిన తావుల వెదకుడు. 


ప్రతి స్థలమున మిరందరు వెదకుడు 
నెలలోపల మరి తిరిగి రావలె 
అటురాకున్న మరణదండన 
కార్యసిద్ధిగొని- సుఖముల నందుడు. 


RI 
4 1 హనుమంతుని, అంగదాదులను దక్షిణ దిశకు పంపుట 


దక్షిణ దిశలో వెదకుటకొరకి 

అగ్ని కుమారుడు- నీలుని మరియు 
వాయుపుత్రుని- జాంబవంతుని 
గజుని - సుహో త్రుని- గవయు- శరారిని 


శరగుల్ముని మరి సుషేణు విరుని 
బుషభు- గవాక్షుని-మై ౦ద- ద్వివిదుల 
గంధ మాదనుని- విజయుని మరియు 
ఉల్కాముఖుని- అంగదు నెంచెను. 


॥శ్రీ రఘురాముని॥ 


వారికి చెప్పెను వానరరాజు 

దక్షిణ దిశలో వివరములివి యని 
వింధ్య పర్వతము- వేయిశిఖరములు 
వెనుబాములుగల నర్మదయున్నది. 


విశాల గౌతమి తీరమందున 

కృష్ణ - మహానది-వరద-మేఖల 

ఉత్కల దశార్ణ- అశ్వవంతులలొ 

అవ ౦తి- విదర్భ- మహిష- బుషికముల. 


రష్కింధా కాండము 


వ౦గ- కఠింగలు- కాశి రాజ్యము 
అంగ దెశముల- కొండలు- గుహలలొ 
ద౦డక వనిలో గోదావరి తటి 
సుంతయు విడువక సీతను వెదకుడు 


ఆంధ్రదేశము- చోళ- పాండ్యముల 
పుండ్ర-కేరళ- ప్రదేశములలో 
పూసినచం౦ందన తరువులు చూడుడు 
లోహగనులుగల సహ్యాగిరినిగని- 


పుణ్యతీర్థమది కావేరీనది 
సాగరమ్మునకు పట్టపురాణి 
సురస్త్రీలందరు పూజలు చెతురు 
జలము కూర్చును- విశేష సుఖము 


మలయ పర్వతమునందు పోషము- 
మహాతపస్వియు, దివ్యబుషియగు 
అగస్తుడుండును- వందనమి డినచా 
కోరిక తీరును- దీవన లంది 


ముందుకు నడచి- తామ్రపర్దినది 


తాబేళ్ళు-మొసళ్ళు- ఎండ్ర కాయలళొ- 


చందన వనముల నిండినట్టి ది 
వివిధ దీపములు కలిగియుండగా 


లేత ప్రాయమున భర్తను కలియగ 
చేరుచున్నటు తాత్రు పరినది 
కడలిని చేరును- దానిని గనుడు 
వెదకుడు సర్వము భూమి జకొరకై 


ఆవల- దివ్యము- కొత్త ముత్యముల 
బంగరు రేకుతొ శో భిలునట్టి 
పాండ్యనగరి తలవాకిలి చూడుడు 
సంద్రము దాటెడి యోచన చేయుడు. 


సంద్రమునందు అగస్తమహబుషి 
మహేంద్రగిరిని నిలబెట్ట గను 

నిటిలొ మునిగీ మునగనట్టుగ 
కనవచ్చును అది బంగరు మయము, 


వివిధలతలతో విలసిల్లునది 
దేవబుషులు సేవింతురు దానిని 
యక్షులు- సిద్దులు- సుర స్త్రీలుందురు 
పర్వస్నానమట సురపతి చేయును. 


కడలి మధ్యలో మనుజులకందని 
నూరామడలు విస్తరించిన 
ద్వీపముగలదు దానినిజేరి 
సీతాదేవిని వెదకుడు శ్రద్దగ. 


ఆ ద్వీపమున వధ్యుండెన 
దురాత్ముడైన రాక్షసరాజు 
సురపతి తేజముతో విలసిల్లుచు 
సతను చెరలో వుంచెను దుష్టుడు. 


రావణు పట్టణ మచ్చట గలదు 
వానరులారా జాగరూరుల 
కొంచెమైనను వదలక మీరు 
వెదకుడు రాముని ప్రియసతి కొరక. 


98 


దక్షిణ జలధిని అంగారకయను- 
రక్కసి కలదు- ఆకసమందున 
ఎగిరెడివారి- నీడను బట్టును- 
భక్షించును అది- శ్రద్దగ వినుడు 


ఆ ద్వీపములో అతి మెలకువతో 
అవనిజ కొరకె వెదకుడు మిరు 

నిశ్చయమ్ము గా లేదని తెలిసిన- 
నూరామడల దూరము పోయిన 


సిద్ధ- చారణులు వసించున ట్టి 

రవి చంద్రుల కిరణమ్ముల బోలు 
అందమైన గిరి “పుష్పిత' మున్నది 
దాని- బంగరు రజత శిఖరముల- 


స్వర్ణ నిలిరమును భానుడు కొలుచును 
రజత శిఖరమును చంద్రుడు కొలుచును 
పరులమేలు మరి మరచిన వారికి 
నాస్తికులకును- వంచకులకును- 


దివ్య శిఖరమది కనబడదయ్యా! 
మీరందరు ఆ శిఖరమ్మునకు 

భక్తితొ మొక్కి ముందుకునాగి 
పదునాలాముడలున్నవి దాటగ 


వెద్యుతమైన సూర్యవంతమను 

గిరి కలదచట- సుఖముగ విడిసి 
ఫలములు- లేనెలు- చల్లగ త్రావి 
ఆవల కుంజర పర్వతమును గని 


రీష్కింధా కొండము 


ఆ పర్వతమున విశ్వకర్మ-తను 
దివ్యరత్నములు శొభీలునట్టి 
శ్రేష్టమైన సదనమ్మును కట్టి 
అగస్వమునికి అందజేసెను 


గృహమును గాంచి- గిరియందుననే 
గొప్పదియైన సర్పరక్షణలొ 

శో భిలు నగరము- భో గవతి- యది 
సర్పరాజగు వాసుకి నిలయము. 


సాములనెలవు- పావని కొర 
పరిక్షగానట రహస్య స్థలముల 
థ్‌ 
పరిశీలించి- వృషభాకృతిగల 
మణీకాంతులతో వెలిగెడి గిరిని 


'బుషభ మనెడి ఆ గిరిని గాంచుడు 
సుర సంబంధపు అగ్ని కాంతితో 
గోరోచనపు దీప్తి కలిగినది 
పద్మశ్యామల వర్ణ చందనము- 


దొరకును గిరిపై దివ్యచందనము 
తాక వద్దు ఆ తరువులనసలు 
క్రూరులన గంధర్వులు-మరియు 
రోహితులున్ను రక్షణ చేతురు 


ప్రభు-శెలూషులు-శు క్ర-శిగ్రులు 
గ్రామణి అను గంధర్వులైదుగురు 
రవి చంద్రాగ్ని సమానశరీరులు . 
పుణ్య మూర్తులు వసించియుందురు. 


కిష్కింధా కాండము 


భూమికి అది పొలిమేర అగునయా! నే చెప్పిన ఆ నెలవులందున 

అందు వసింతురు పాపరహితులు అట కనవచ్చిన స్థలములందున 
దానిని దాటిన భయంకరమ్మగు ఎమరు పాటును వదలి-వెదకుడు 
కాలుని లోకము- కనబడుచు౦డును. హెచ్చరికతొ మరి వెదకుడు సీత్రను 
యమపురికేగ నసాధ్యము- వినుడు! నెల దినములలో- సీతను గాంచితి 
భయంకరమ్మగు చీకటి నిండెను అనుచు చెప్పిన అతి ప్రియతముడు- 
వానరులారా! అంతవరకును నాతో సమమగు కీర్తితొ వెలుగును 
పోవచ్చును- ఇక పోవీలుండదు దోషములున్నను- బంధువు అగును. 


వానరులారా! అతి బలవంతులు 
సద్యంశమున పుట్టిన వీరులు 

మంచి గుణములతొ శో భిలువారు 
ఘన ప్రయత్నమున వెదకుడు సతను. 


శీ రఘురాముని॥ 
4 2 పశ్చిమ దిశకు సుషేణుని వీరులతో పంపుట 
హనుమదాదులను దక్షిణదిశకు పశ్చిమ దిశలో సురాష్ట్రమ్మును 
నిర్ణయించి మరి పశ్చిమ దిశశె బాహ్లీ కమ్ము- శూ రము- భీమము 
తార తండ్రియు-తనకు మామ యగు గ్రామములున్ను పల్లెలు వెదకుడు 
సుషేణు గాంచి మొక్కి పలికెను. పున్నాగమను అడవిని వెదకుడు. 
అతి పరాక్రముడు- ఇంద్రతేజుడు పొగడ వనములు మొగిలి అడవుల 
పర్వత కాయుడు శౌర్య ధనుడగు పడమరగా ప్రవహించు నదులకడ 
మరీచి మహబుషి కుమారుడైన మునులు వసించెడి అడవులు వెదకి 
మారీచుని-మరి మిగిలిన వీరుల పశ్చిమ సాగర తీరము చేరుడు. 
ఏలచి-పలికను సూర్యతనూ జుడు కడలి లోతయి-మకరులు నిండిను 
వానరులారా! సీతను వెదుకగ తీరమందుగల మొగిలి వనముల 
వేగమె పోవలె-వెంట సహాయము గానుగతో పుల కొబ్బరితో టల 


రెండు లక్షల కపులను గొనుడు. సంతోషముగా సంచరించుడు. 


100 


తీరమున౦తట శో ధించి- మరి- 

దానిని దాటి 'మురభి' పట్టణము 
“జట్‌ పురమును-' అవంతి నగరము 
'అంగలోపను' చూడుడు శ్రద్ధగ 


తీరుగ వెదకి-' సింధునది అట 
సంద్రము చేరెడి స్థలమును గాంచుడు- 
పెను వ్రూకులతో- పలు శిఖరమ్ముల 
హేమగిరిని- మీరందరు గనుడు 


ఆ గిరియందు- ఎగురు సింహములు 
ఎనుగులను మరి ఎత్తుకుపోయి 
భక్షించును- అట గూండ్లలో నుంచుకు- 
అచట మదించిన గజములు కలవు- 


పాపరహితులగు వానరులారా! 
నూరామడలు ముందుకు సాగిన 
చూడ నసాధ్యము తీగు శిఖరమ్మును 
పారియాత్రగిరి నచ్చట గనుడు. 


ఆ గీరియందు అతి బలవంతులు 
కామ రూపులు అనల సన్నిభులు 
ఇరువదినాలుగు కోట్ల సంఖ్యలో 


సింహబలులు - గ౦ధర్వులు గలరు 


ఆ గ౦ధర్వులు గర్వాందులయి 
అచట ఫలములను రక్షణ చేతురు 
వారి సమీపము పోవలదుసుమా! 
శో ధించుడు అట అవనిజ కొర 


కిష్కింధా కాండము 


పోవలదంటిని వెదుకముంటినని- 
ఆలో చించగ పనియేలేదు 
కోతులు మిరు వనచరులైతిరి 
కొవున మిమ్ముల బాధించరయా! 


దాటగ నచట 'వజ్రధరి మను 

వ జ్రమ్ములతో కూడినట్టిదగు 
వెడూర్యముల కాంతితొ వెలుగు 
లతలతొ శోభిలు గిరి కలదయ్యా! 


అందు- చిత్రమగు నూరామడల 
విశాలమైన చదరపు నేల- 
దానికావల- గుహలు వెదకుడు 
కడలికి- నాల్గవ- భాగమున౦దు 


చక్రవంతమను గిరికలదయ్యా! 
విశ్వకర్మచే నిర్మితమైన 
'సహస్రారీమను చక్రము గలదు 
దానిని రక్షణ చేయుచుండెడి 


హయ గీవృుని- పంచజనులను 
శ్రీహరి చంపి- హయగ్రీవుని 
చక్రముగొని- ఆ పంచజన్యుని 
శంఖమువంటి- వెన్నెముకను గొని 


గిరుల-చరులలో గుహల యందున 
సీతాన్వేషణ చేయుడు శ్రద్దగ 
ఆవల- అరువది యాజనం౦ంబులలొ 
కడలిలొ వరాహ పర్వతమున్నది 


కిష్కింధా కాండము 


ఆగిరి శిఖరము రజతమైన ది- 
విశాలమైన ఆ గిరియందున 
'ప్రాగ్గోతిష మను పట్టణమందు 
నరకుడనియెడి రక్కసుడుండెను. 


అందలి గుహలలొ, బంగరు, మయమగు 
'సర్వసౌవర్ణ గిరి కలదయ్యా! 

అట సెలయేరుల పడెడి నిళ్ళతో 
గజ-కెసరి- శార్జూల- సూకర- 


అరపుల ప్రతిధ్వని నీటిలొ వినబడు 
సురలందరును ఇ౦ంద్రుని- ఎచట 
అభిషేకించిరొ ఆ పర్వతమది 

'మేఘవ౦తమ ని పేరున బరగెను. 


దానిని- దాటిన- అరువదివెల 
కొండలు గలవు- అందు- రమ్యమై 
రవికిరణముల కాంతులు గలిగిన 
బంగరు మయమగు తరువులున్నవి. 


'సావర్థి మేరువు గిరి కలదచట 
గిరిని గాంచిన భాస్కర దేవుడు 
వరము నొసగ- ఆ గిరిని కొలిచిన 
పసిమి వన్నెగల దేహము కలుగగ. 


గిరిని వసించు దివసమూహము 
గంధర్వులును-మనో హరమ్మగు 
మేని కాంతితొ నుందురువారు 
సూర్యదేవుని కొలుచుచుందురు. 


విశ్వావసువులు- ఆదిత్యులును 
మరుత్తులనబడు సుర సమూహములు 
సూర్యుని కొలవగ వత్తురు- కొండకు 
అస్తగిరికి నట సూర్యుడు వచ్చును. 


అస్తగిరికి అట భానుడు చేరగ 
లోకము చీకటిమయమై పోవును 
ఒక్క ఘడియలో పదివేల ఆమడలు 


"సాగును భానుడు- ఆగిరి చేరును 


గిరి శీ ఖరమున సూర్యకాంతిలో 
విశ్వకర్మచె నిర్మితమైన 

దివ్య సౌధము-వరుణుని గృహము 
వెలుగుచుండునట కన్నుల విందుగ. 


అస్పగిరికిని- మేరువు గిరికిని 
మధ్యన బంగరు వెదిక గలదు 
పది తలలతో నొక తాలవృక్షమట 
కనబడు- కన్నుల పండువుగాను 


తీవతపస్సును చేయు మునింద్రుడు 
బ్రహ్మ సమానుడు 'మేరుసావర్లి 
అందు గలడు-మిరందరు మొక్కి 
వినయముగా మీ కార్యము తెలుపుడు 


ఆవలనున్నది తెలియదు మనకు 
సూర్యరశ్మి అట కనుపించదయా- 
కావున మీరు- అంతవరకును 
శ్రద్ధగ వెదకుడు రామపత్నికై. 


101 


102 


నెలలోపల మీరందరు రావటె 
అవల వచ్చిన- అసువులు౦డవు 


కిష్కింధా కొండము 


మామను పెద్దగ ఎంచుకు- మీరు 
బజయవంతులా తిరిగివచ్చిన 


క్షా 9) 
మహాబలులు మీరందరు వెదకుడు కిర్తికలుగును మనకందరకు. 
॥శ్రీరఘురాముని॥ 


43 ఉత్తర దిశకు శతవలిని వీరులతో పంపుట 


ఉత్తర దిక్కుకు 'శతవలి' నంపెను 
తీరుగ వివరములిటు చెప్పుచును- 
''యమతనూజులగు వానరవిరుల 
వందవెలను సాయము గొనుము 


ఉత్తర దిక్కున హిమగిరి గలదు 
సీతను వెదకిన కరీ కలుగును 
ప్రత్యుపకారము చేసినట్టగు 
జన్మనెత్తిన ఫలము దక్కును. 


నిర్మలహృదయులు- నాకు హితులయా! 
నేర్పుగ మీరు రామకార్యమును 
తీర్చుట ధర్మము- రామచంద్రుడు 
జగతికంతయు పూజనీయుడు. 


పుణ్యపురుషుడు- పురాణమూర్తి 
రిపులపాలిటి రుద్రుడి రాముడు 
మిత్రులయం౦ందు దయగలవాడు- 
మాతను వెదకుడు శక్త్సియుక్తుల 


మెచ్చ దేశము-శూరసేనము 
పుళింద- ప్రస్థల-మ ద్రక- భరత 
కాంభో జ- యవన- శకదేశంబుల 
“ ఆరట్టకయు' - బాహ్హిక- పౌరవ 


టంకణ - ఉత్తర కురుభూములును 
బుషికము- చినయు- పరమ చినయు 
విహార- దరద ప్రధేశమ్ముల 
హిమవత్పర్వత ప్రాంతమునందలి 


దేవదారులు-లొద్దుగ వనముల 

పద్మ కాష్టవన ప్రదేశములలో 
దుష్టుడు- రావణు నెలవును గాంచుడు 
సీతాన్వేషణ చేయుడు శ్రద్ధగ. 


సోమా శ్రమము- కాళపర్వతము 
దాటుడు-యేటి తటముల వెదకుడు 
ఆవలగిరి యగు “సుదర్శన మ్మును 
దాటిన- కననగు ' దేవసఖా ద్రి 


దానిని దాటిన-నూరావముడలు 
ప్రాణులుండని ప్రదేశమున్నది 
దానిని త్వరగా దాటిన వెనుక 
కనబడు మీకు కైలాసగిరి- 


గిరిని గాంచిన బడలిక తీరును 
అందుగలదు బంగారు సౌధమది 
కుబేరుడుండెడి దివ్య సౌధమును 
విశ్వకర్మ నిర్మించి యిచ్చెను. 


రీష్కింధా కాండము 103 


కల్లారములు- నల్లకలువలు దానవ శ్రేష్ణడు- మయుడు స్వయముగా 


తెల్లకలువలు- కమలమ్ములతో 
హంసలు నిండి-సుర స్త్రీలందరు 
పీయముగ నెంచే- కొలను గలదట. 


'వస్వౌకసారము' అనెడి కొలనులో 
ధనపతి ముదముగ స్నానమాడును 
ఆ ప్రదేశముల- మీరందరును 
సీతాన్వేషణ జరుపుడు శ్రద్దగ 


ఆవ ల- క్రొాంచ పర్వతమున్నది 
అందు- కుమార స్వామి మున్ను- తను 
శక్తి ప్రయోగము చేయగ- వెలసిన 
బిలము కలదట- ఆ మార్గమున 


హంసలు- మానస సరన్సు చేరును- 
సులభము కాదు బిలమున సాగగ 
మెలకువగా నట సాగుడు మీరు 

దేవే బుషులు-మహబుషులు గలరట 


కొండలు.- గుహలు- తీరుగ వెదకుడు 
'అవృక్షము -మరి 'కామ్మశెలము 
'వూనస -మనియెడి గిరులు కలవట 
అందు మానసము అను గిరిలోనికి 


దెవ- దానవులు చొరనసాధ్యము 
కొవున దాని ప్రక్కల వెదకుడు 
క్రాంచ పర్వతము దాటిన వెనుక 
మైనాకమను గిరి కలదయ్యా! 


తన నెలవుగను తీర్చిదిద్దిన 
దివ్య సౌధము కలదాగిరిలో 
అందలి నెలవులు వెదకుడు మీరు. 


అశ(ముఖు లను జాతి వారివగు 
స్త్రీల గృహములు గలవృ- వాటిని 
వేడిగా దాటిన-వాలఖీల్యులు 
సిద్దులు తపస్సు చేయుచుందురు 


పుణ్యవర్తనులు-వాపరవాతులు 
వారలగాంది వందన మిడుడు 
సీత్రాదేవి వివరము- వారిని 
వినయముగా మరి అడుగుడు మీరు 


సిద్దులుండు ఆ ప్రదేశమ్మున 

బంగరు కమలమ్ములతో నిండిన 
'వెఖానస మను సరస్సు గలదు 
బాల సూర్యుని తేజము గలిగిన 


హం౦సలు- అచ్చటి జలముల గలవు 
ఆ కొలనుకు మరి సార్వభౌమ మను 
ఎనుగు- ధనపతి ప్రియ వాహనము 
ఆడు దంతులతొ వచ్చుచుండును. 


సరస్సు కావల సూర్యచ౦ద్రుల- 
తారా కాంతులు కనబడవయ్యా! 
నింగి శబ్దము లేక యుండును 
అచటి మునులు మరి సూర్యతేజులు 


104 


ఆ ప్రదేశము దాటిన వెనుక 
శెలోదమును- శిలా సరస్సు- 
'అందడుగిడిన శిలల పోదురు 
తెలివిగ దానిని దాటగ వలెను. 


వెదురు పొదలట వెలసి యున్నవి 
వాటి సాయమున దాటగ వలెను. 
సిద్దులక మరి సాధ్యమయినది- 
ఆవల ఉతర కురు భూములవి, 


ఆ ప్రదేశములు- పుణ్య పురుషులకు 
సుఖముల నెలవుగ నిలిచియున్నవి 
అందు అనేక నదులు ఉన్నవి 

దివ్య కమలములు గలవు అచ్చట. 


అచటి సరస్సులు అతి రమ్యములు- 
అచటి కలువలు బంగరు శో భలు- 
ఆణిముత్యము లు- రతనమ్ములలో 
అందమైనవట ఇసుక తిన్నెలు 


సర్వ కాలములు- ఫలముల, సుమముల 
కోర్కెలు తీర్చుచు తరువులుండును 

వేల కొలది శుక-సారణాదులు 
వెలసియుం౦దురు- దివ్యతరువులవి. 


అచటి తరువులు కోరిన యట్టి 
వస్త్రము లిచ్చును- స్త్రీ- పురుషులకు 
అన్ని బుతువులలొ సేవింపదగు 
యోగ్యములైనవి - ఆ ప్రదేశములు. 


కిష్కింధా కొండన 


కోరిన ఫలముల నొసగుచుండును. 

రత్నములున్ను వెలగల సొమ్ములు 

ఇచ్చును- ఉత్తర కురు భూములవి 
అచటి గిరులు అతి చిత్రమైనవి. 


ఆసనమ్ములు-మృదు తల్పములు 
భక్ష్య-వానములు- పూల రసములు 
ఇచ్చెడీ గిరులు, తరువులు గలవు 


సుగుణ రాసులగు స్త్రీల నొసగును 


గ౦ధర్వులు- సద్దలు- విద్యాధరులు 
కిన్నర- నాగ సమూహమ్ములు 
జంటలు- సుఖముల తేలియుందురు 
పుణ్య కర్మలను చేయుచుందురు. 


చిరునగవులు మరి సంగీత ధ్వని 

చిత్త శాంతిని కలుగ జేయును 

ఉత్తర కురు భూములు - అచ్చటను 
మచ్చుకినను దుఃఖము లేదు 


విశ్వ స్వరూపుడగు విష్ణుదేవుడు 
మదనాంతకుడా మహా దేవుడు 
జగతి సృజించిన (బ్రహ్మదేవుడు 
కాపురముండెడి దివ్య ప్రదేశము 


ఆ కురు భూముల కుత్తర దిక్కుగ 
పోవలదయ్యా! - సోమ పర్వతము 
దూరము నుంచే- దానిని చూచి 
మరిలి రావల మతి మంతులయి. 


ష్కింధా కాండము 


నే చెప్పిన ప్రతి నెలవునందున 
అటగా౦చిన ప్రతి స్థలమునందున 
అనల సన్నిభులు- అతి బలశాలలు 
అవనిజ కొరకై అన్వేషించుడు. 


ఆవలి దెశపు కట్ట బాటులు 

తెలియనివయ్యా! - సూర్యుని కాంతి- 

కనబడదచట- అచ్చటి ను౦ది 

మరలి రండు - ఇక ముందుకు వోక 
సతను గాంచి పుణ్యమూర్తులె 
రామచ౦ద్రునికి- నాకును- మిక్కిలి 


ప్రతి నాత్రుల బంధుల వబాతులతొ 
సుఖముల తేలుచు స్వేచ్చగ నుండుడు.'' 


శ్రీ రఘురాముని॥ 
RII 


4 4 హనుమంతుని రాజు ప్రశంసించుట- రాముడు 
మారుతికి అంగుళీయకము నిచ్చుట 
వానర నాధుడు- ఆ విధినుడిని నీకు సరిపడు అమోఘ బలుడు 


వాయు పుత్రుని హనుమంతుని గని 
కార్య సాధకుడు అని తలపోసి 
పలికెను తీరుగ పావనితోను. 


“ఓ హనుమంతా! అతి బలవంతా! 
నింగీ-నేలను- నిప్తుల- నిటిలొ 
స్వర్గములో నీ గమనము సాధ్యము 
న కాటంకము ఎందునలేదు 


సురాసురులును గంధర్ఫులతో 
సర్పమ్ములతో మనుజులతోను 
గిరులు- తరులతో- సాగరమ్ములతొ 
నిండిన నెల నీకు తెలియును. 


వేగమునందు తేజమునందు 
లాఘవమ్ముగా ఎగురుటయందు 
బలాతిశయమున-వాయునందనా! 
నీ జనకునితో సమమగు వాడవు 


భూలోకములో కనబడడయ్యా! 
బలమున- బుద్దిని- పరా క్రమమున 
గుణ దోషముల విచారణ యందు. 


దేశ కాలములు తీరుగ తెలిసిన 
ధిమంతుడవృ- ఓ హనుమంతా! 
సకల సుగుణముల- శౌర్య ధెర్యముల 
నెలవు నీవు- విను వానర పుంగవ! 


కావున హనుమా! వినుమా నివు 
రాఘవు రాణిని తేగల మార్గము 
వెదకుము నీవు- నిన్ను మించిన 
కార్య సాధకులు ఎందును లెరు” 


వానరపతి అటు పలుకుచుండగా 
యోచన చేసెను జాన కీపతి- 
సర్వము తెలిసిన వానరరాజు 
వాయు పుత్రుని నామర్థ్యముగని 


106 


కార్య భారమిడి- కావున ఇతడు 
రాజు నమ్మినబంటు రావలా- 
విశ్వాసముగల వీరుడు గావలె- 
కొవున కార్యము కావలె నితనితొ- 


అనుకొని మదిలో సంతోషముతో 
బంగరు ఉంగరమంతట తీసి 
"రామ నామముతో శోభిలు దానిని 
వాయు నందనుని చేతికి ఇచ్చి 


“వానర శ్రేష్ట! ఈ యుంగరము 
సీతకు జూపిన- నమ్మును నిన్ను 
నీతో పలుకును భయమును బీడి 


కిష్కింధా కొండము 


బలవిక్రమ సంపన్నుడ వీవు 
విస్తరి౦చి- అవి వృద్దినొందినవి 
రాజు- నిన్ను మరి నియోగించెను 
అన్నియు చూడగ- తగుదువు నీవే 


అతి బలవ౦తా! అంజని నందన! 

అల్ప కార్యమని అలుసు చూపక 

ఎ ప్రయత్నమున సీతాదేవిని 
చూడగలమొ- మరి అటు చేయుముయా! 


నీ బలమును నే నాశ్రయించితిని' 
అనుచు రాఘవుడు పలకుచు నపుడు 
అను గ్రహించిన ఆ యు౦గరమును 


నా దూతవని తెలియును తీరుగ. పొంగిన భక్తితొ దోసిట గైకొనె 

కార్యము తీర్చగ చాలినవాడవు ఆంజనేయుడు- అంగుళీయ కము 

నీవేయని - నా మనసుకు తోచెను అతి భక్తిగను శిరమున నుంచుకు 

కావున నిచ్చితి అంగుళియ కము అంజలి నిడుకొని రామచంద్రుని 

కాగల కార్యము తీర్చుము నీవు పాద పద్మముల నమస్సులుంచెను. 

1శ్రీ రఘురాముని॥ 

RRR 

45 వానర వీరుల ఉత్సాహము 

వానర నాథుడు-సూర్య త్రనూజుడు వీరులనంపిన వానరేంద్రుడు 

వానరులందర కావిధముగను కార్యారంభ- సంతోషము గొనె 

సీతాన్వేషణ జరుపుడు అనగా నెల దినములు మరి గడచుట ఎట్లని- 

వినయము- భక్తి నిండిన విరులు. చింతలొ మునిగిరి దాశరథులట. 

మిడుతలదండు అన్నటు వారు- సీతను తెచ్చెద నేనే అనుచు 

భూమిని నిండిన వీరులందరును రావణు |త్రుంచెద నిపుడే అనుచు 


రాజు ఆనతిని- అవనిజ సీతను 
వెదుకగ సాగిరి-వేగము నిండి. 


అరపులు, బొబ్బలు, అట్టహాసముల 
సాగిరి వీరులు అంబర వీధిని 


కిష్కింధా కాండము 


సింహనాదములు చెయుచుండిరి 
తోకతొ నెలను బాదుచుండిరి 
పండ్లు పటపట కొరికిరి కొందరు 
పరుగులు తీసిరి వానర యోధులు. 


నే నొక్కడన చాలుదు నసలు 

ఆగుడు - అందరు మిఠరిచ్చటనే 
అనుచు పలికి నొక వానర యోధుడు- 
తరుల గిరుల నే త్రోసెద ననెను. 


107 


కొండల నూచెద- జలధియందలి 
నీటిని నేను ఎండ గట్టెదను- 
భూమిని నేను శో ధించెదను 
భూమిజ నిచటకు దెత్తును నేను 


నూరామడలు నే దాటెదనన- 
అదియొక లెక్కా-నన్నడు గుమనె 
భూమియం౦దున- వాతాళమున 
కొండల-కోనల-సంద్రము నందు 


అడ్డములేక-నే వేగముగ 
పోగలవాడను- అని మరియికడనె 
ఆ విధముగను అతి బలవంతులు 
బల గర్వముతో పలికిరి అచట. 


రాముడు అడిగను ఆశ్చర్యముగా 
“వానరరాజా! భూచ క్రమిటు 


సర్వము నీకు తెలిసిన దట్టు?- 
అనగా బదులిడె వానరరాజు: 


“పురము నుండి నను తరిమెను వాలి 
బ్రాణము హరింప చూదు చుండెను 
మంత్రులతో-న- ప్రాణ భయమున 
పరుగిడుచు౦డ వెంబడి౦చెను. 


కొరవికట్టెను త్రిప్పగన౦ంత 

చక్రము వలె అట అగ్ని తోచును 
అటులే నేను అద్దము లోవలె 
చూచితి సర్వము- భూమండలమును 


1, రఘురాముని॥ 


RRR 
సుగ్రీవుని భూప్రదక్షిణ వృత్తాంతము 


తూర్పు దిక్కులో తరులు- సరస్సులు 
కొండలు-నదులు- తూరుపు కొండలు 
పాల సము[దము జూచి మరలితి 

వాలి తరుమగా ప్రాణ భయమున 


దక్షిణ దిశలో వింధ్య గిరులలో 
చందన తరువుల చూచితి రామా! 
పశ్చిమ దిశలో అస్తగిరిని గని 
పరుగులు తీయుచు నుండెడి వాడను 


ఉత్తర దిశలో హిమా ద్రిగాంచి 
మేరుగిరియును-. సంద్రము జూచితి 
అసువులు నిలుపగ తలదాచుకొను 
స్థలము గానక- తిరిగితి తిరిగితి. 


108 కీష్కింధా కాండము 


ఇ” 


అంతట హనుమ- సచివో తముడు అచ్చట చేరి సుఖముగ నుంటిని 
మతంగ శాపము నాకు తెలుపుచు వాలి అచ్చట అడుగిడ లెడు 
బుష్యమూకము వాలి చేరినచొ ఆనాడటుల వాలి తరుమగా 
వానితల అది ప్రక్కలు అగుననె భూముంతయును తిరిగితి రామా!” 
SMa (శ్రీ రఘురాముని 
4 7 దక్షిణ దిశకు పోయిన వీరులు తప్ప మిగిలినవారు మరలి వచ్చుట 
సుగీవు నానతి నందిన కపులు పడమట కేగిన సుషేణు డపుడు 
పగలంతయును దుర్గమమైన వచ్చి చేరెను- తెలిపిరందరు: 
కొండలు-కోనలు-నదులు-పట్నములు “రాజా! మేము నెల దినములవి 
వెదకి- తిరిగి మరి రాత్రియందున పల్లెలు - ఊళ్టూ- కొండలన్నియు 
అందరు ఒకచో కలుసు కొనుచును వనములు- గుహలు- దుర్గమ స్టలముల 
ఫలములు తినుచు బడలిక తీర్చుకు వెదకితిమయ్యా! భీకర మృగముల 
తిరిగి ఉదయమే ఉత్సాహముగా చంపితి మచట- ఎందు వెదకినా 
- నెల దినములు వారందరు వెదకిరి నిజమిది! - సీత కనరాలేదు. 
భూమిని వెదకి నెల దినములలో రీరుడు - పావని, కులదిపకుడు 
_ సీతను గానక కొందరు వచ్చిరి అద్రిచరేంద్ర రత్నము మారుతి 
తూరుపు దిశలో వినతుడు వచ్చెను- దక్షిణ దిశలో రామపత్నిక 
ఉత్తర దిశలో శతవలి వచ్చెను. వెదుక బోయెను శూరులతోను. 
రామపత్ని నా పుణ్యశీలుడే 
గని వచ్చునను నమ్మకమ్ముతో 
ఆశతొ నందరు వేచి యుండిరి 
ఆంజనేయుని శక్తిని తలచుచు. 
he శ్రీ రఘురాముని॥ 
48 దక్షిణ దిశలో సీతాన్వేషణ 
అంగదాదులు- తారునితోను నగా గ్రమ్ముల- కానన సీమల 
విరులందరితొ ఆంజనేయుడు భూరి వృక్షముల- భూమిజ కొరకి 
రాజు చెప్పిన రీతిగ శ్రద్ధగ ఘోర భయంకర దుర్గ దేశములు 


వింధ్య గిరులలో వెదుక మొదలిడి ఓర్పుతొ వెదకి సీతను గానక 


రిష్కింధా రొాండము 


తిరిగి వారు అట ధిర్యము తెచ్చుకు 
గుహలు నిండిన ప్రదేశములలో 
అతికష్టములకు లోనై వెదకుచు 
కికారణ్యము లన్నియు వెదకిరి 


భయము నెరుగని అ వనచరులు 
మైడులన తరులున్న పదెశము 
ప్రాణీకోటి అట మసలని నెలవు 
సిర్దన వనమును గాంచిరచ్చట. 


A/D 


సత్య సంధుడు తపస్వి యైన 
'కండు డను నొక మహాబుషి- తన 
పదునారెండ్ల కొవురుడు- అడవిలొ 
తప్పపోవుట చెతను ఆ- బుషి 


శాపము నిడుటచి- కాననమంతయు 
మృగములు- పక్షులు- లెక పోయెను 
శాప వశమున కాననమంతయు 

వో చలు చెరిగి శూన్యమైనది- 


109 


పర్వత గుహలలొ- నదులలొ- అడవృల 
వానర ఎరులు వెదకి- గానక 

తిరిగి ఎదరుచునుండగ నచట 
భయంకరముగ- తీగలు- లతలు 


శరీర మంతయు చుట్టుకునున్న 
బీతి గొలుపు నొక రాక్రసుడచట 
కనబడినంతనె వానర లిరులు 
యుద్దము చేయగ సిద్దముకాగా 


'చచ్చిరి మీరు' అనుచు దానవుడు 
పిడికిలిబట్టి పోరగరాగా 

వాడే రావణుడనుచు తలచిరి 
అంగదుడపుడు- తన అరచేతను 


ఒక్కటి వేసెను- పర్వతకాయుని 
రర్తము (గ్రక్కుచు నేలను వ్రాలెను- 
అచ్చట సీత ఉండు ననుకొని 
వెదక్‌రి శ్రద్దగ వానర విరులు. 


వెదకిరి-వెదకిరి- మరియొక అడవిని 
తిరిగి వెదకిరి- సీతను గానక 
శోకతప్పులై దీనవదనముల 

చేరిరి వారొక తరువు క్రిందకు. 


శ్రి రఘురాముని॥ 


LIRR 


49 హనుమదాదులు వింధ్యగిరులలో సీతను వెదకుట 


బుద్ధిమంతుడు- బడలినవాడు 
వాలి తనూజుడు అంగదుడపుడు 
తనవలె అలసిన వానర వీరుల 
శ్రమను తీర్చగ పలికెను తీరుగ 


“దుర్గములందు కొండల గుహలలొ 
పొదలు-నదులును- అడవుల వెదకిన 
సురస్త్రీ సమమగు సీతను గానక 
దుష్ట రావణుని జాడ తెలియక 


110 


పులులు- సింహములుగల ప్రదేశములు 
ప్రవాహమ్ములు కొండలు నిండిన 


వింధ్య నగమున నైబుతి దిశలో 
కపులతొ నుండగ- గడువది ఒకనెల 
గడచి పోయినది- కపులందరట 
హనుమ చెంతకు అలసి చేరిరి 


కష్మంథా కి0టయి 





సమయము చాలా గడచిపోయెను నేనుడివినదిసరిగాదన్నచా 
అనతి మీరిన బ్రతుకుట జరగదు వలయు కార్యము తెలుపుడు మీరు 
ఉత్సాహముతో జాగరూకులై అనగా దాహము నిండినవాడె 
సోమరితనమును వదలి ఇంకను గంధ మాదనుడు పలికెను అపుడు: 
తిరిగి వెదకవలె అవనిజ కొరక “అంగదు పలుకులు ఉచితమైనవి 
విసుగులేక మరి వెదక వలయును . అందుకు తిరిగి వెదకుద మనగ 
త్రోవ మనకు మరి కనరాకున్నను అర్కసుతుడు- తా చెప్పిన తావుల 
మనసుతోనె మరి త్రోవను గనవలె అందరు వెదుకగ తిరిగి లేచిరి. 
పరి తపించితిమి ఫలితము ఎమి! వెదకుచుపోయి శరత్కాలమున 
కనులు మూసినా కాలము గడుచును మేఘము లన్నటు ఉన్న గుహలను 
తగదిక మనకు జాగుచేయగ శిఖరము లున్న తెల్లని గుహలలొ 
రాజదండన తీక్షణమయినది ఎడాకులుగల అరటి వనముల 
రామ చందునికి- సుగ్రీవునకు జయాభిలొషులు ఆ కపివీరులు 
భయపడనలెను- కో పించిన చో తిరిగి తిరిగి ఆ గుహలలొ వెదకి 
వారిద్ధరును దండించెదరు అలసి అచ్చటే బడలిక తీరగ 

_ మికు హితమును చెప్పితి నేను. తిరిగి వింధ్యలో వెదక సాగిరి. 

శ్రీ రఘురాముని॥ 

50 బుక్ష బిల సందర్శనము 
అంగదాదులు తారుడు రాగా ఆకలి దప్పుల చిక్కినవారై 
వెదక బోయిన అంజనేయుడు అంగద గజ-సుషేణ గవాక్ష 


గవయు-శరభులు- గంధమాదన 
వీరులందరును వచ్చి చేరిరి 


దప్పికనిండి నీటిని వెదుకగ 

ఒక ప్రదేశమున తీగల నిండిన- 
బిలమును గాంచిరి ఆనందించిరి 
ఆశలంతట చిగురించినవి. 


రప్కింధా కాండము 


బిలమును౦డీ అట తడిసిన రెక్కల 
తొమర పుప్పొడి నిండి- ఎజ్జినగు 
వన్నితొనున్న చక్ర వాకములు 
వచ్చుట గాందిరి వానర విరులు. 


సుగంధ శో భలు విరసి యున్నను- 
చొరగా శక్యముగాని బిలముది 
భయంకరమగు బిలమును గాంచి 
మనఃక్రేశమును బొందిరివారు 


ఘన కోవిదుడు పావని పలికెను: 
“దక్షిణదేశ వనముల వెదకిన 
కనబడలేదు సీతామాత 
బడలిక- దప్పిక కలిగిన మనము 


జలముల కొరకు బిలమున వెదకిన 
ఆశలు తీరును- చీకటి నిండిన 
బిలముగ సాగగ ధిర్యము తెచ్చుకు 
నిలవగ మీరు ముందుకు పోదము.”' 


బిలము ముందర పులులు- సింహముల 
గుంపుల గాందిరి ఆశ్చర్యము గ 

తెజము తగ్గిశౌర్యము చెదరి 

కన్నుల చూపు కనబడనట్ట 


చీకటి మార్గము- బిలము వెంబడి 
వాయు వెగమది వ్వర్థముకాగా 
చేతులు పుచ్చుకు వానరులందరు 
సాగిరి అలసి- అంధుల మాదిరి 


మనసు చెదరినది- బ్రతుకు ఆశ అది 
సన్నగిల్సినది- నిటిని వెదకుచు 
ఆమడ సాగిరి అతి కష్టముతో- 
అంతట వారికి వెలుతురు నిండిన 


కాంతులు గలిగిన ప్రదేశమొకటి 

కన వచ్చినది- అగ్ని కాంతిగల 
బంగరు వర్గపు కర్గికారములు 
సాల-తాలములు- చంపక తరువులు 


నాగ-వంజుళ- కకుభ- పున్నాగ 
తరువులు కనబడి సంతస మొదవగ- 
రజత కాంతితో పూలగుత్తులు 
ఎట్జిచిగుళ్లు- తీగలు- లతలు 


బాల సూర్యుని ప్రభతో వెలిగెడు 
బంగరు తరువులు- బంగరు పుహ్పాడి 
వింతగు పక్షులు- బంగరు చెపలు 
కూర్మమ్ములతో నిండిన కొలనులు 


ముత్యమ్ములతో నంద గించిన 

స్వర్ణ గవాక్షములున్న గృుహములు 
వెంది- బంగరు-మణి మయాదులచె 
వెలుగుచున్నవట వచి త్రమ్ముగ 


పగడము వన్నెతొ పూచిన చెట్లు 
పసిడి తుమ్మెదలు-మణులచె నిండీ 
చిత్ర శొ భలతొ పానుపులున్ను 
పల్లకీలు మరి -మేనాలున్నవి 


I] 


112 


బ౦గరు-వెండి- కంచు వాత్రలు 
అగరు- చందన- సుగంధ దినుసులు 
భుజింప దగిన ఫల మూలములు 
తియ్యని తేనెలు- దివ్య వస్త్రములు 


కిష్కింధా కొండను 


కృష్ణా జినములు- దివ్యకంబళులు 
అగ్ని హో త్రపు తేజము నిండిన 
కాంచన రాసులు - కాంచిరి కపులు 
అందు వెదకగా ఆశ్చర్యముగా 


నార చిరలతొ కృష్ణా జినము- 
వస్త్రముగా మరి ధరించి యుండి 
తపసులొ నున్న స్త్రీమూర్తి నట 
గాంగిరి వారు- దూరము నిలచిరి, 


॥శ్రీరఘురాముని॥ 


Gp 


.5 1 స్వయంప్రభ కపులను ఆదరించుట 


ముదుసలి వనితను గా౦చిన మారుతి 
ముడిచిన కరముల భక్తినిండ గా 
అడిగెను: “ అమ్మా! ఎవ్వర వీవు? 
బంగరు బిలము - మణులు నిండిన 


సుందర సదనము ఎవ్యరిదమ్మా! 
మేమందరము ఆకలి దప్పతొ 
అంధకారమున కన్నులు గొనని 
బిలమును గాంచి-సాగి- యిచ్చట 


ఆశ్చర్యముతో గాంచితి మిస్థలి 
మరలిపోవగా దిక్కు తెలియక 
వ్యధతో నుంటిమి- దయామూర్తివి 
ఎవరి మహిమతో- తపో యశముచే 


సమకూరినవి అసమానమగు = 
బంగరు తరువులు- భో జనాదులు 
విమానమ్ములు- రజత గృహములు 


ఆంజనేయుడు అడగగ నంత 
సర్వప్రాణుల హితమును కోరు 
సాధునిషయగు ఆ స్త్రీమూర్తి 
పలికెను వినుమని- ఈ ప్రదేశము 


రాక్షస ప్రభువు మయుడను వాడు 
అద్భుత శర్తితొ నిర్మించెనయా! 
రమ్యమైన ఈ బంగరు గృహమును 
దొనవశిల్పి విశ్వకర్మ-తను 


దనుజ శ్రేష్ణుడు వెయి ఎండ్లుగా 
తపసును చేసి విధాత వరమున 
శుక్రుని సొత్తగు-శిల్స విద్యను 
నేర్చి- దీనిని- తీర్చి దిద్దుకొని 


సుఖముగ నిందు వసించి యుండగ 
దేవ స్త్రీయగు 'హేమ తొ-మయుడు 
దానవుడు౦డగ - సురపతి అంతట 


నిర్మల జలములు- పరిమళ సుముములు!”” కోపము నిండి చంపెను మయుని 


కిష్కింధా రొండము 


అంతట మయుడు హెమకు ఈ వని 
ఇచ్చెను - ఇందు సర్వసుఖములు 
ఉండును -నేను హేమకు సఖిని 
ప్రేమ పాత్రమగు స్నేహాతురాలిని 


'హెమనుండి ఈ వనిని వరముగ 
పొందితి దిని రక్షణ చెతును 
మేరుసావరి పుత్రిక నేను 
'స్వయంప్రభీ యన పేరున బరగెద 


వానరులారా! ఎవ్వరు మీరు? 
ఎవరి నిమిత్తము తిరుగుచుండిరి? 
ఎటుల గాంచిరీ వనమును మీరు? 
మీరు వచ్చుటకు కారణమేమి? 


ఫల మూలములు- పానీయములు 
మహిత పదార్థము లన్నియు కూడ 
తృప్తిగ తిని-మరి శ్రమ తీరగను 

మీ వివరములు తెలుపుడు తీరుగ.” 


శి రఘురాముని॥ 


RR 
5 2 మారుతి తమ వృత్తాంతము స్వయం ప్రభకు తెలుపుట 


తిరిగి పలికను తవోరాసి అట 
ఫలములు తిని-మరి బడలిక తీరి 
నే-వినదగినచొ మీ వివరమును 
తెలియ బరచుడు- అనగా మారుతి 


ఉన్నదంతయు పూస (గుచ్చినటు 
ప్రారంభించెను వినయము నిండి: 
''ఇ0ద్ర-వరుణుల సమానమైన 

దశరథరాజు కుమారుడైన 


రామచంద్రుడు- తన తమ్మునితో 
ప్రియసతి సీత- జనక నందినితొ 

దండ కాటవిలొ తిరుగు సమయమున 
సీతాపహరణము జరిగిన దమ్మా! 


"రావణు డామెను బలవంతముగా 
అపహరించుకొని పోయెను వినుము 
రామచంద్రునికి స్నేహితుడైన 
వానర నాథుడు మా సుగ్రీవుడు. 


ఆనతి నిడగా మాతను వెదకుచు 
దక్షణ దిశరు దనుజుని కొరక 
బయలు దేరితిమి- అంతయు వెదకి 
ఆకలి - దప్పుల నిండీ అలసితిమి. 


మేమందరము అలసి సొలసి అట 
తరువు ఛాయలో పడిపోయితిమి 
మెల్లగ వెదుకగ బిలము గాంచితిమి 
హంస- బెగ్గురులు- లకుముకులున్ను 


బిలము వెలికి మరి వచ్చుట గౌంచి 
శుభమది అనుచు రమ్మని నుడివితి 
అంతట కపులు సరియని పలికి 
బిలము జొచ్చి ఆ కారు చికటిలొ 


చేతులు పట్టుకు ప్రాకుచు వచ్చి 

నీ సమీపమున చేరితి మమ్మా 
పాణములూడెడి సమయములో- నువు 
బ్రతికించితివి పుణ్యమూర్తివి. 


114 


రీష్కింధా కొండము 


మేలు మరువము తెలుపుము తల్లీ! “మీ పలుకులతో సంతస మొదవెను 
మేము చేయదగు సాయము ఎది?” ధర్మ చరితను-మివల నాకు 
అని హనుమంతుడు పలుకగ నపుడు కాగల సాయము ఎదియు లేదు. 
తిరిగి పలికెను ఆ స్వయం౦ ప్రభ: అన - హనుమంతుడు తిరిగి పలికను: 
శ్రీరఘురాముని। 
LIE 


5 3 స్వయం ప్రభ హనుముదాదులను సాగర తీరమున చేర్చుట 


“వానరరాజు పెట్టిన గడువది 
బిలమున నుండగ గడచి పోయినది 
బిలము ను౦డి మము భూమి మీదకు 
చేర్చుము తల్లీ! కరుణామూర్తివి. 


ధర్మచారిణీ! మా కర్తవ్యము 

సీతను వెదకుట- జరగక పోయెను 
బిలమున చిక్కడి పోయితిమమ్మా 
నిజము నుడివితిని నమ్ముము తల్లీ!” 


అనగా పలికెను ఆస్వయం౦ ప్రభ: 
“నిలము నుండి మరి తనువుతొ మీరు 
బయలు వెడలగా సాధ్యము కాదు 
తపోబలముచే మిము కాపాడెద. 


కన్నులు మీరు మూసి కొనినచో 
బిలము దాటగా చేతును. అనగా 
చేతులతో ఆ వానరులందరు 
కన్నులు గట్టిగ మూసి కొనగను 


ఆశ్చర్యముగా బిలము కావల 
అలలు పొంగడి కడలి తీరమున 
వారిని నిలిప- ఆ స్వయంప్రభ 
శుభమని పలికి- అదృశ్యమైన ది. 


భయంకరమగు అలలతొనున్న 
వరుణుని స్థావరమగు సంద్రము గని 
ఒడ్డుకానని కడలిని గాంది 

భయసం భమములు నిండిరి కపులు. 


వింధ్య పర్వత ప్రదశమందు 

పూచిన తరువులు పూలత లన్నియు 
గాంచిన కపులు-వసంత మాయెను- 
గడువు తీరినది అనుచు వగచిరి. 


సింహ-వృషభముల పోలు మూపుతో 
బలసిన భుజముల అంగదుడపుడు 
వృద్దల-మిత్రుల-వానర ఏరుల 
చేర్చి పలికెను అనునయమ్ముగా : 


“గడువు గడచెను బిలములోపలే 
రాజ శాసనము నంది వెడలితిమి 

కాగల కార్యము ఆలోచించుడు 

నీతి కోవిదులు మీరందరును. 


విశ్వాసముగల వీరులు మీరు 

కార్య సాధకులు అనుచు పలుకుచు 
రాజు ఆనతిని తలను ధరించిరి 
ముందు నన్ను మరి నిలబెట్టుకొని 


కిష్కింధా కాండము 


బయలు దరితిరి కార్యము కాదయె 
తిరిగి వెడలగ- సు గ్రీవుడట 

తలల దునుమును- సందియ మేల! 
నియమిత కాలము దాటి పోయినది. 


కావున (బతికి సుఖపడ మిం౦క 
ప్రాయోపవేశము చేయుద మనుచు 
అర్కసుతుడు అతి కఠిన స్వభావుడు 
రాజ్యము నేలెడి రాజు ఆతడు, 


రాముని భార్య కనబడ లేదన 
చంపును మనలను-మనమచ్చ టకు 
పోయిచచ్చుట- అవమానమగు 
ఇచ్చట చచ్చుట-మెలగు మనకు 


యువ రాజ్రైతిన రాముని చలవతొ 
భానుజు (ప్రమతొ కానేకాదు 

పాత వైరమున చంపును నన్ను 
పుణ్య జలనిధి ఒడ్డున చత్తును. 


వానర గ్రష్థలు సరియనిరపుడు 
అంగదు మాటలు ఆమోదించిరి 
“రాముని ప్రీతి నందుట కొరకు 
చంపుట తథ్యము వానర రాజు, 


అపరాధులు మరి రాజ దర్శనము 
చేయగ తగరు- కావున సీతను 
వెదకి గాంచిన-పురము చేరుదుము 
లేదా మరి యమపురిని చేరుదము”' 


వానరులచట భయముతొ పలుకగ 
తారుడు పలికెను వారితొ నపుడు. 
“తిరిగి బిలమున సుఖముగ నుందము 
భయమును మాట వినబడదచట 


సు(గీవృుడును సుర నాయకుడు 
అతనికి సమమగు రామచందుడు 
మనలను చేరగ చాలరు కనుక 
బిలమున చేరి సుఖముగ నుందము.”' 


అంతట కపులు- అంగదు మాటలు- 
తారుని మాటలు- వినిన వారయి 
కీడు కలుగని వీలగు మార్గము 
ఆలోచించుడు చేయుదమనిరి. 


LIRR 


॥శిరఘురాముని॥ 


ల 4 హనుమంతుడు అంగదుని ఇంగితము తెలిసి 
కర్తవ్యము బోధించుట 


తారానందను పలుకుల కున్ను 

తారుని పలుకుల కచ్చటి కపులు 
సరియను మాట- విని- హనుమంతుడు 
తలచెను మదిలో- అంగదుడిపుడు 


వానర రాజ్యము న౦దగ తగిన 


115 


పదునాల్లు గుణములు- ఎనిమిదంగములు 


నాల్గు విధముల- బలము కలిగిన 


వీరుడు అగునని -మది తలపోసి 


116 


శుక్ల పక్షపు చ౦ద్రునివోలె 
వృద్ధి నొ౦దెడి తేజమనుకొని 
త౦డ్రికి తగిన బలవంతుడని 
బుద్ధికాతడు బృహస్పతియని 


శుగక్రనీతి విను-వాసవు రితిగ 
'తారుని మాటలు విన మనసున్న 
సకల శాస్త్రముల నెరిగిన వానిని 
స్వామి కార్యమున శ్రమపడినట్టి- 


అంగదు విషయము తెలిసినవాడై 
ఆంజనేయుడు పలికెను అచట- 
భేదోపాయము కలిగించి అట 

వారిలొ వారికి వాదము గొలిపెను. 


అవునని- కాదని- పలుకుచుండగా 
కోపము తెచ్చుకు నిలిచిన వాడై 
పలికను మారుతి- బుద్ధిమంతుడు 
అంగదుగాంచి- అనెను తీ వ్రముగ 


“యుద్ధమునందు తండ్రికి తగుదువు 


కపిరాజ్యము- నువు ఏలగ తగుదువు 
అయినను వినుము- కపులగు విరు 
చపల చిత్తులు- తెలియుము తీరుగ 


భార్యల- బంధుల వదలి- వీరిట 
కలకాలము నిన్నేల కొలుతురు? 
చెప్పెద వినుముస్పష్టముగాను 
సుహోత్రుడు మరి జాంబవంతుడు 


రీష్కింధా కొండము 


నేనును- నీలుడు- సూర్యపు త్రుని 
వదలము మేము-ని వెటులైనా 

సామ- దానము- భెద- దండముల 
నుమ్ముల- నితో కలప నసాధ్యము. 


బలహీనుడు- తను బలవంతులతో 
విరోధించి మరి బ్రదుక శక్యమా? 
బిలములొ క్షేమము అనగా వింటిని 
లక్ష్మణు శరముల కదియొక లెక్కా? 


సురనాయకుడు -వజాయుధమున 
రూల్చను అసురుని- అనగా వింటిమి 
లక్ష్మణు శరములు చుట్టన బిలమున 
(బ్రతుక శక్యమా ఎవరికెనను? 


సుమిత్ర తనయుని శరములు- వినుము 
వేజా యుధమును- పిడుగుల బోలి 
కుల పర్వతముల చీల్చగ చాలును- 
నిన్నీ కపులు వీడుట తథ్యము. 


బిలమున దాగిన వారందరును 
వెడలిన- ఒంటరి వాడవగుదువు 
భార్యా బిడ్డల వదలి- ఇచ్చట 
ఇడుముల బడిడీ వారవరయ్యా? 


విరులు వీడగ- ఒంటరివైనువు 

తృణవానముగా బ్రతుకు చుందువా? 
బ్రతుకుట యెట్లు? లక్ష్మణు శరములు 
బలిగొనవా నిను? తెలియద నికు? 


కిష్కింధా కాండము 


ఓ యువరాజా! - కిష్కింధాపతి. 

నీ యెడ -మిక్కిలి ప్రియతముడయ్యా! 
నీపై పగ- ఆ రాజుకు లేదు 

నాతో రమ్ము కిష్కంధాపురి 


117 


అంతియెగాక ని తల్లి యెడ 

అతి అనురాగము కలిగియు౦డెను 

ఆమె కొరకు- తను సర్వము నిడును 

నీవు తప్ప మరి సంతతి యెవరు?” 
13 రఘురాముని॥ ' 


dee 


55 


ఆంజనేయుడు అణకువతోను 
రాజ గౌరవము- ధర్మము నిండి 
అర్కసుతునట ప్రశంసించగా 
అంగదుడనెను రాజుగురించి: 


అంగదుని ప్రాయోపవెశ నిర్ణయము 


సీత్రను వెదుకగ వీరులనం౦ంపుట 
సుమిత్రతనయుని భయము వల్లనే 
ధర్మభయమున - ఆ కఏరాజు 
వెదుకనంపగ లేదని తెలియుము. 


“స్థెర్యము- ధైర్యము- దయా దాక్షి ఖ్యము చపలచిత్తుడు- స్మృతి వానుడును 


బుజుత్వమున్ను- ఆత్మ వికాసము 
లేక పోవుటది-వింత కాదయా 
అర్కసుతుడన- నికు తెలియదా? 


మాతృతుల్యయగు అగ్రజు భార్యను 
అన్నయు౦డగా- ఆలిగ గైకొనె 
అంతటివాడు ఎంతటి నిచుడొ 

ఆలో చించుము అంజనినందన. 


వెలుపలినుండి కావలి కాయుము 
అని పలికి- తను-పోరుకు పోగా 
బిలద్వారమును మూసిన తమ్ముడు 
ధర్మమార్గము తెలిసిన వాడా? 


చేయి కలిపెను చేసె ప్రమాణము 
తనపని తీరిన తదుపరి అతడు 
రామచంద్రునే మరచిపోయెను 
కృతఘ్నతకిది నిదర్శనమ్ము 


కలుషాత్ముడు మరి రృతఘ్నుడతడు 
అట్టి వానిని కలలోనైనా 
నమ్మడు- సత్కుల వ౦శజు డెవడును. 


గుణ వంతుడును- గుణ రవాతుడును 
తన పుత్రునక ధరనియును కద 

వెరి పుత్రుడను- నన్నారాజు 

బ్రతుక నిచ్చునా ప్రాణమ్ములతో? 


మదిలో నున్నది తెలియబరచితి 
నేనపరాధము చేసినట్లగు 

దీనుడ నేను అసహాయుడను 
పురము నందు నే బ్రతుకుట ఎట్లు? 


క్రూరుడాతడు వంచకు డతడు 
దయా దూరుడు ఆ సుగ్రీవుడు 
రాజ్య కాంక్షతో బ్రతుక నియడు 
చెరలో నుంచుటొ? చంపుటొ తథ్యము 


118. 


బంధింపబడి మడయుట కంటె 
ప్రాయోపవేశము చెయుట మేలు 
వానరులారా! ఆనతి నిదితిని 


మీరిక సొండు కిష్కింధాపురి 


నేనిక రాను వానరపురికి 
దాశరథులకిదె నా వందనము 
వానర రాజుకు అంజలి నిడినటు 
వారల కుశలము అడిగితి ననుడు 


జనని- రుమాంబా దేవిని మీరు 
సేమమాయని- ప్రశ్చించుడయా! 
తల్లి తారను - అనునయమ్ముగ 
ఊరడించుడు- దుఃఖము తీర్చుడు. 


నన్ను గన్న నా తల్లి- తార- అట 
పతి వియోగమున కృంగి పోయెను- 
ఆపై నేను మడయుట వినినచొ 
మాత బ్రతుకుటది అసాధ్యమైనది.” 


కిష్కింధా కాండము 


పెద్దలందరకు అటుల చెప్పుచు 
దర్భల పరచుకు- దుఃఖతప్తుడై 
నెల బరుండెను తారాసుతుడు 
వానరులందరు చింతలొ మునిగిరి. 


వానరులందరు ఆచమించిరి 
జలధికి ఉతర దిశలో వారు 
దక్షిణ దిశలో కొసలుండునటు 
దర్భల పరచుకు మరణొన్ముఖులై 


రామచంద్రుని వనవాసమ్ము- 
దశరథరాజు మరణించు టయు 
జనస్థానమున ఖిరాది అసురుల 
రామచంద్రుడు అంతము చేయుట 


సీత్రపహరణము- జటాయు మరణము .. 
వాలి మడయుట- రాముని కోపము 
వానరులందరు వ్యాకులమ౦దుట 

తలచి తలచి- అట ఎడ్చిరి కపులు. 


పెద్దగ రోదన కపులు చేయగా 
మేఘము లురిమిన ధ్వని కలిగినది 
కొండ గుహలలో వారి పలుకులు- 


రో దనలన్ని ప్రతి ధ్వనించెను. 


॥శ్రీరఘురాముని॥ 


RR 
5 6 సంపాతి దర్శనము 
ఎట-వానరులు- మడయ నెంచిరో “ పాణులందరికి ఆహారమును 


అట- జటాయువు కన్నగారగు 
సంపాతియను- పులుగు శేషుడు 
వారల గాంది సంబరపడిను. 


ఇచ్చి- రాచును పరమెశ్వరుడు 
వలయునట్టి ఆహారమంతయు 
ముందుకు వచ్చి- నిలిచె- విచిత్రము! 


కిష్కింధా కాండము 


రోజున కొక్క- కపిని తిందు నని 
అనిన మాటలు విని అంగదుడు 
ఆంజనేయునితొ పలికె దిగులుతో 
"పక్షి రూపమగు యముడే అనెను 


రాముని కార్యము చెయగలేదు 
రాజాజ్ఞను పాలించక సోతిమి. 
సీతాదేవికి మేలు చేయగ 

నిలచి జటాయువు అంతమొం౦దిను. 


119 


రాము పతిని వెదకుట ధర్మము 
వనముల వెదకి అలసి పోఠిమి 

మరణ సమయ మాసన్నమైనది 
పక్షి చంపునని వంత ఏల యిక? 


రావణు నెదిరి సీత రక్షణకు 
జటాయు వచ్చట అసువుల బాసెను 
ధన్యుడాతడు- మన మిచ్చటను 
జిని భయమున చావదలచితిమి. 


ఎవరికి వారే ముందుగ నిలచి దశరధు మృతియు- సీతాపహరణము 
తోడు కోసమై అన్వేషించక జటాయు మరణము వలననె మనకు 
రామచంద్రుని కార్యము తీర్చుట ప్రాణాపాయము సంభవించినది 
ధర్మము- అటుల జటాయువు నిలచెను. కక వరములవి ప్రాణాంతకమయె.” 
9 రఘు రాముని॥ 
RIG 
5 / సంపాతియు, వానరులు- ఒకరి వివరములొ కరు 
తెలుసుకొనుట 
వాలి కుమారుని పలుకులన్నియు రవి కిరణముల వేడిమి చేతను 
నేల బరుండిన కపులు విను టది- రెక్కలు నావి కాలిపోయినవి 


పులుగు శ్రేష్టుడు విని- అట కరుణతో 
పలికెను తిరిగి: “మీ పలుకులలో 


జటాయు మరణము వింటిని నేను 

నౌ హృదియం౦ంతయు జ్వలించు చుండెను 
దండ కా టవిని- దశకంరఠునితో 

ఎల పోరు? మరి ఎటుల మడసెను? 


వానర శ్రేష్ణా! నీవెవ్వరవృ 

వివరములన్నీ తెలుపుడు మీరు 
మంచి మనసుతో గిరిపై నుండి 
భూమి మీదకు దింపుడు నన్ను. 


నేలకు దింపుడు- వివరము తెలుపుడు 
తమ్ముడు దశరథు సఖుడెట్తాయెను?” 


దుఃఖము ఎగయగ పక్షిపలికను 
వినిా-వానరులు నమ్మక పోయిరి 
తీరా తెచ్చి- దింపిన వెనుక 

వ౦తుగ తినును- అని తలపోసిరి. 


కొందరు పలికిరీ- చచ్చు టకే మరి 
సిద్ధ పడితి మిక- భయమది ఎల? 
అనుచు పలుకుచు కొందరు పోయి 
పక్షిని నేలకు దింపిరి అచట. 


120 


అంగదుడపుడు పలికె పులుగుతో: 
“బ్రహ్మ సమానుడు బుక్షరజుడను 
వానర శ్రష్ణుడు- అతని కిద్దరు 
కుమారులుండిరి అతి బలవంతులు. 


వాలి-సు గ్రీవులు వారి పేరులవి 
అ౦ందు-వాలి నా బయ జనకుడయా! 
అద్భుత కార్యము లెన్నోచేసి 

కీర్తి గడించెను వానర రాజు, 


దశరథ తనయుడు- రామచంద్రుడు 
రఘువంశమున ప్రసిద్ధి గాంచెను 
త౦డ్రి ఆనతిని- తన సతి సీతతొ 
తమ్ముడు లక్ష్మణు మూర్తితొ నంత- 


న్యాయ మార్గమున నడచు రాముడు 
కానన సీమల నడచుచునంత 
దండక వనిలో చేరినయంత 

పాప కర్ముడు రావణాసురుడు 


రాముని సతిని-వంచనతోను 

జిన స్థానమున అపహరించగా 
దశరథరాజుకు సఖుడు జటాయువు 
జానకి దేవిని రక్షించుటకి 


వానితొ పోరి- రథమును విరచి 
ధరణి మీద నిలబెట్టెను వానిని 
పోరు సాగెను-వృద్దుడగుటచే 
బడలి యుండగా-రక్కలు తిగెను 


కిష్కింధా కొండము 


రెక్కలు తెగిన పక్షిరాజట 

మరణించగను- రామచంద్రుడు 
ఉత్తమగతిని కలిగించెను- విను. 
సుగ్రీవునితో నెయ్యము నెరపెను. 


సుగ్రీవునికి శత్రువు అయిన 
వాలిని చంపి- రామచంద్రుడు 
వానర రాజ్యము రవిసుతుకిచ్చెను 
సీతను వెదకగ రాజు పంపగా 


వెదకితి మెంతో మెలకువతోను 
నిశిలో- సూర్యుడు కనబడనట్లే 
కనబడలేదు సీతాదేవి- 

తిరిగి వెదకుచు నుండగ మేము 


తెలియకపోయి ఓ ధర్మజ్ఞా! 
మయునిర్మితమగు బిలమున౦దున 
చిక్కు కుంటిమి- గడువు తీరినది 
టేని ఆజ్ఞకు బద్దులమయ్యా! 


గడువు గడచెను కార్యము కాదయె 
తిరిగి మేము మరి పురము చేరుటెటు? 
మా ప్రాణములు దక్కవు కావున 
ఇచ్చట చావగ నిర్ణయమైనది 


రామచంద్రునికి సు గ్రీవునకు 

లక్ష్మణమూర్తికి కోపము వచ్చిన 

మా దేహమున అసువులుండవు 

నిజమిది నమ్ముము- పక్షి కులోత్తమ! 
1శ్రీరఘురాముని॥ 


CIR 


కిష్కింధా కొండము 


58 సీతాదేవి వివరము సంపాతి చెప్పుట 


బతుకు ఆశను వదలిన కపులు 
దుఃఖించుచును చెప్పగ వినిన 
సంవాతపుడుపలి8ను వారితొ : 
“జటాయువాతడు నా సోదరుడు 


అతని మరణము వింటిని నేను 
రెక్కలు లేక పడియుంటినిట 
లేదా-నే పగ సాధించెదను 
వృత్రాసురుడు సురనాయకులకు 


పోరుజరిగెడి సమయములోను 
సోదరులము-మా వేగము తెలియగ 
పోటీపడి- మరి నింగికి ఎగిరి 

సూర్య మండలము చేరదలచితిమి 


' సుడులు తిరుగుచు గగన విధిలో 
సాగుచుండగా- అపరాహమున 
సూర్యుని వేడిమి నా సోదరుడు 
భరించ లెక బాధపడగను 


ప్రేమగ- అతనికి వేడి సోకనటు 
రెక్కల -నేను కప్పితినంత- 

ఆ వేడికి నా రెక్కలు కాలి 
వింధ్యగిరిని-నే పడిపోయితిని. 


కావున తమ్ముని వివరము తెలియదు” 


అనగ నంగదుడు పలికెను అపుడు: 
“నే నుడివినది వింటివిగనుక 
రావణు నెలవు తెలిసిన తెలుపుము.” 


సంపాతపుడు సంతోషముతో 

పలికెను వారితొ: “ గ్రద్దను నేను 
రెక్కలు లేక - శౌర్యహీనుడను 
అయినను నుడివెద- వినుడందరును. 


రాముని కార్యము మొదటిది వినుడు 
మాట సాయము చేయగ చాలుదు 
రావణు విషయము తెలియును నాకు 
వితలాదిలోకముల నెరుగుదు నేను 


త్రివిక్రముడయి విష్ణుమూర్తి- తను 
భూమిని కొలుచుట తెలియును నాకు 
దేవాసురుల పోరు తెలియును 
అమృత మథనము తెలియును నాకు. 


రావణాసురుడు గొని పోచుండగ 
నిడుపగు కన్నులు గలిగిన యువతి 


యౌవనవతియు భూషణ యుతయు 
శోకము నిండిన కోమలి అపుడు 


ఆభరణమ్ములు తీసి వేయుచు 
ఆక్రందించెడి త్రిలో కపూజ్యను 
స్త్రీని గాంచితిని గిరిశిఖరమున- 
సూర్య కాంతియో మేఘము నందలి- 


మెరుపు తీగయో- అన- ఆ జవ్వని 


అసురుడు గొనిపోచుండు సమయమున 
రామా! లక్ష్మణా ! అనుచు ఎడ్బెను 
ఆ మానిని యగురాముని సుందరి. 


122 


రావణు వివరము చెప్పెద వినుడు 
విశ్రవసునికి బెరసపుత్రుడు 
కుబేరునకును తమ్ముడాతడు 
లంకానగరము నేలును వాడు. 


సంద్రము నుండి నూరామడలలొ 
విశ్వకర్మ నిర్మించిన ద్వీపము 
అదియే- అసురుడు వసించుపురము 
బంగరు సౌధములుండును కోభగ, 


రక్కసి వనితల కావలి నడుమ 
రక్కసు నంతఃపురము నందున 
దుఃఖమునున్నది సితాదేవి 

ఫల సిద్ధిని మరి పొందుడు మీరు. 


త్వరగా సాగుడు జాగు చేయక 
జ్ఞాన దృష్టితో గాంచితి నేను 
కార్యము తప్పక తీర్తురు మీరు 
విజయ వ౦తులై మరలగలరయా! 


దివ్య దృష్టా మాకున్నది వినుడు- 
ఆకసంబున ఎడుస్కంధములు 
వాటిలొ ఎడవ స్కంధము వారము 
వెన తేయుని సంతతిమాది. 


ఒకటవస్క౦థము- గీింజలతినుచు 
భూమి నుండెడి పక్షి సంతతి- 

రెండవ స్కంధము ఫలములు తినుచు 
తరువుల తిరుగును- ఇక మూడవది. 


ht 


రీష్కింధా కాండము 


క్రొంచములున్ను, నిటి కాకులు 
నాల్గవ స్కంధము డేగలు అగును 
అయిదవ స్కంధము (గ్రద్దలగునవి 
హంసలు చేరును ఆరవ స్కంధము. 


ఎడవగతి ఇక-వెనతే యునిది 
అందు జేరిన వారము మేము 
నూరామడల దూరమైనను 
తేలికగా మరి చూడగలమయా! 


దూరమునున్న ఆహారమును 
వెదకి తినగను- విధాత అంతటి 
దృష్ట నిచ్చెను- అంతటి పుష్ట 
కలిగిన తిండి- తిందుము మేము. 


లోక నింద్యమగు కార్యము నసురుడు 
చేసెను-తగినటు బుద్ది చెప్పిన 
తమ్ముని చంపినదానికి మీరు 

ప్రతి క్రియచేసిన వారలగుదురు 


సంద్రము దాటగ యోచన చేయుడు 
లంకను జేరి సీతనుగాంచి 

శుభముగ కిష్కింధాపురి జేరి 

మిగిలిన కార్యము తీర్చుడు భక్షి గ 


తమ్మునికిపుడు జలతర్పణము 
చేసెద-సంద్రపు తీరము చేర్చుడు”' 
అనిన-వారలు అటుల చేసిరి 
సీత్రాదేవి వివరము తెలిసిరి. 
1శ్రీరఘురాముని॥ 


ర్‌ష్కింధా కాండము 


lz 


59 జాంబవంతుడు అడుగగా సంవాతి, మరింత 
వివరముగా సీతాపహరణము చెప్పుట 


సంవాతి పలుకులు ప్రాణము వోయగ 
వానరులందరు పొంగి పోయిరి 
జాంబవంతుడు సంవాతినిగని 
వివరములడిగను వినయముగాను 


“ఎచ్చట నున్నది ఆ సితమ్మ? 
ఎవరు చూచిరా రామపత్సిని? 
హరించిన ట్టి అసురుడివ్వడు? 
వివరము తెలిపి మము రక్షించుము 


రామచంద్రుని వజ శరముల 
బారి పడెడి ఆ మూఢు డెవ్వడు?” 
అనగా పలికనుఅట సంపాతి 
వివరములన్ని వినుడని తెలిపెను: 


“రెక్కలు పోయి నే పడియుంటిని 
సువార్శడనియెడి నా కుమారుడు 
పితృ భక్షిణే నిరతము అతడు 
ఆహారమును తెచ్చియిచ్చును. 


గ౦ధర్వులకు రామము మెండు 
కోపము మెండు పాము జాతికి 


భయము మెండు మరి మృగములన్నిటికి 
ఆకలి మెండు పక్షులన్నిటికి 


ఒక దినమున మరి చాలా సమయము 
వేచియుంటిని- ఆకలి నిండి 
ఆహారమది లేకనె తనయుడు 
చేరెను- అతనిని నిందించితిని 


శాంత వచనముల తనయుడు పలికెను. 
“మహింద్ర పర్వత ప్రాంతము నందు 
జల జంతువులను అడ్డ గించి- అట 
వేచియు౦డగా- ఆకాశమున 


కాటుక కొండగు దేహముతోను 
సూర్య సమాన తేజోవంతుడు 
స్త్రీ నొక్కతెను గొని పోచుండగ 
అడ్డ గించితిని- ఆహారము 3. 


అంతట వాడు వినయము నిండి 
ప్రార్ధన చేసెను త్రోవ యిమ్మని 

సరియని - పొమ్మని నే పలికితిని 
శరణనగా మరి చంపుట తగదని. 


తన తేజముచే ఆకసమ్మునే 
గొనిపోచున్నటు- వాడు సాగెను 
అంబర వీధిని సంచరించెడి 
పెద్దలు పలికిరి- (బతికి తివీవని, 


వాడు నిన్ను మరి ఎదిరించకను 
సాగెను గావున- బ్రతికి పోతివి 
అనగా నడిగితి వారినప్పూడు 
అసురుని వివరము వారు తెలిపిరి, 


వాడు రావణుడు- రాక్షస నాథుడు 
రామపత్నిని అపహరించుకొని 
భయముచె- త్వరగా పోవుచుండెను 
విలపించు వనితయె సీతాదేవి 


124 


అనుచు సమస్తము తెలిపెను తనయుడు 
వినియును నేను అసహాయుడను 
రెక్కలు విరిగిన పక్షిని నెను 

వాక్కు- బుద్ధియు చక్కగ నున్నవి. 


వానరులారా! రామ కార్యమది 


కిష్కింధా కొం౦డము 


సురలకైన మీరసాధ్యులయ్యా! 

రాముని శరములు మూడు లోకముల 
పాడిపాడి చేయగ శక్తి మంతములు 
రావణుడాతడు బలయుతుడయ్యును- 


మిరు'సమర్శలు- అసాధ్యమెరుగరు 


నా కొర్యముగా తలతును నేను రామ సేవకై జాగు చేయక 

బలవ౦తులును బుద్ధిమంతులు వేడిగా సాగుడు వెనుకకు చూడక 

సుగ్రీవునిచే పంపబడితిరి. స్వామి కార్యమది తీర్చుకురండు. 

॥శ్రీరఘురాముని॥ 

LIRR 

60 నిశాకరమహర్షి వృత్తాంతము సంపాతి తెలుపుట 

వానర వీరులు వినుచుండగను జలనిధి స్నానము తీర్చిన మౌని 

తిరిగి పలికిను సంవాతపుడు: ముందు నడువగా పులులు- సంహములు 

“సద్దుచేయక వినుడు శ్రద్ధగా పన్నగమ్ములు- చమర మృగమ్ములు 

నేనిట నుండుట వివరించెదను. 


రెక్కలు కాలి రాలిపడితిని 

తెలివి తప్పినది- తిరిగి తేరుకొని 
దక్షిణ సంద్రపు తీరమందుగల 
వింధ్యయందు-నే నున్నటు తెలిసితి. 


పూర్వము యిచట ' నిశాకరు డను 
బుషి పుంగవుడు తపమున ను౦డెను 
స్వర్గము చేరెను- ఆ బుషి శ్రేష్టుడు 
ఎనుబదివేల ఎండ్ల క్రిందట, 


మా సోదరులను- ఆ బుషి ప్రీతిగ 
ఆదరించుచు నుండెడి వాడు 

అందు కొరకు - నే బుషిని చూడగా 
చేరితి- గాంచితి తపోవంతుని. 


బ్రహ్మ వెంబడి ప్రాణి కోటులన 


వెంబడి వచ్చి సాగనంపిరి- 

ముని - ఆశ్రమమున అడుగుబెట్టి-మరి 
తిరిగి వచ్చెను నన్నుగాంచి అట 
పలికెను- “రెక్కలు లేకపోవగా 


దేహమంత గాయమ్ములు నిండగ 
గుర్తించకను పోతిని నేను 
పూర్వమిచ్చట రండు పులుగులు 
అతి వేగముగల పక్షులుండెను. 


పులుగులు రెండు సోదరులగుదురు 
కోరిన, రూపము దాల్బగలిగిన- 
వారిలొనీవృ సంపాతివి కద! 

నీ అనుజుడు మరి జటాయువేనా? 


రష్కింధా కాండము 


మూనవ రూపము దాల్పుము నీవు 
పాద సేవలు నాకు చేయము 
నీ రెక్కలవి ఎటుల కాలినవి 
నీకీ హానిని చేసిన దెవ్వరు?”' 


RE 


॥శ్రీరఘురాముని॥ 


6 1 సంపాతితన రెక్కలు కాలిన వివరము మహర్షికి తెలుపు! 


ఆయాసముతో మాటలు రాకయె 
“మునితో సర్వము చెప్పితినపుడు 
స్వామీ! వినుము- పొగరున మేము 
కెలాసగిరి శిఖరముచేరి. 


అచ్చటి మునుల సన్నిధిలోను 
సోదరులము-మా బలము తెలియగ 
రవిఅసా దిని చేరులో పల 

రవిని చేరగా పందెము వేసుకు 


నింగి కగిరితిమి- ఎంతో సాగి 
వెద స్వరములతొ- సంగీతముతో 
ఎట్టని వలువల నోభిలు స్త్రిలతొ 
నిండిన తావును- దాటి ఎగిరితిమి. 


ఎతునుండి మరి నెలను గాంచిన 
చిన్ని చక్రముల పోలె నగరములు 
అడవులు- పచ్చికపట్టుల పోలెను 
గిరులు తోచెను గులకరాలవల, 


హిమవత్‌ వింధ్య-మేరు గిరులవి 
మడుగునపాములవల కనబడగ 
కన్నులు తిరిగెను చెమటలు పోసెను 
దిక్కులు తెలియక- శూగ్యవుయ్యెను. 


ప్రళయ కాలమున అగ్ని శిఖలచే 
లయమగునట్టు లోకము కనబడి 
బలవంతముగా చూడగనపుడు 
ధరణియంత విస్తార దేహముతొ 


కనబడెనచట సూర్య దెవుడు 
మాట రాక నా తమ్ముడు - నేలకు 
రాలుచుండ-నే నతనికి రక్షగ 
రెక్కల నతనికి రట్పతి స్వామి! 


నా రక్కలఎ కాలిపోయినవి 
జనగ్థానమున తమ్ముడు పడినటు 
ఊవబాంచితిని- రెక్కలు కాలి 
రాలితి నిచట మొద్దు మాదిరి. 


తొడు పోయెను రెక్కలు కాలెను 
రాజ్యము పోయెను- శక్తి తరిగెను 
అసహాయుడను అసువులు నిలపను 
కొండనుండి ఇక నేల బడుదును.” 


RIE 


శ్రిరఘురాముని॥ 


126 కిష్కింధా కాండము 
62 సంపాతి రెక్కలు వచ్చు వివరము 


'“వుహర్షి వినెను-నే విలపించుట సీతాన్వేషణ చేసెడి కపులకు 
తపోబలమున చూచి చెప్పెను ధరణిజ వివరము తెలుపుము నీవు 
నాకు రెక్కలు- బలము వచ్చునని మేలుకలుగును- కావున నీవు 
వినుడు-మహర్షి వాక్కులు నిజమగు వేచియుండుము-వానరులను గన. 
ఇక్షాకు వంశమున దశరథ రాజుకు దెశ కాలముల కెదురు చూచుచు 
రామచంద్రుడు దయించును- అతడు రామ సేవకి నిలిచి యుండుము 
త౦డ్రి యానతిని సతి సోదరులళొ వివరము తెలిపిన వచ్చును రిక్కలు 
వనమున నుండగ వన వాసముగా నేను- నీకు మరి రెక్కలు ఇచ్చిన 
జన స్థానమున రాముని భార్యను ఎగురు చుండు నువు కపులను గాంతువ? 
రాక్షసరాజు అపహరించును ఒకచో నిలచినజరుగును కార్యము 
ఆమె అచ్చటనిరాహారయై జగతికి మెలగు కార్యము- వినుము 
ఆశకు లొంగదు పతినే తలచును. నీ నిమిత్తముగ జరుగ వలయును. 
సురలకు కూడ దుర్దభమయిన సురాధిపతికి భూసురవరులకు 
అమృతమును దేవేంద్రుడు యివ్వగ మునులకు- సురలకు- రామచంద్రునికి 
వాస్తవమ్మును తెలిసిన వనిత ప్రీతి గొలిపెడి కార్యము నీవు 
పతివ్రతయగు వావన చరిత. చేయగ వలెనని ముని పలుకుచును. 
అమృతమందు మొదటి భాగముగ మహిత మూర్తులను రామలక్ష్మణుల 
రామ లక్ష్మణుల తలచి- వారికి దర్శించగ నా మదిలో కలదు 
భక్తితొభాగము భూమిని ఉ౦ంచును అంతవరకు - ఈ భువిలో తనువును 
ఆమెను వెదుకగ వత్తురు కపులు. మోయగ లేను పోయెద నేననె.” 
న్‌ా శ రఘురాముని॥ 
63 సంవాతికి రెక్కలు వచ్చుట 
“కాగల కార్యము తెలిపి మునీంద్రుడు ఎనిమిదివేల ఏండ్లు గడిచినవి 
ఊరడి౦చె నను- అంతట నేను ముని మాటలు-నే మదిలో నిలపి 
అతి ప్రయాసతో ఈ గిరినెక్కితి వేచి యుంటిని ధెర్యముతోను 


అహోరాత్రములు చూచుచుంటిని. మునిపుంగవుడు నాకము జేరెను. 


126 కిష్కింధా కాండము 
62 సంపాతి రెక్కలు వచ్చు వివరము 


'“వుహర్షి వినెను-నే విలపించుట సీతాన్వేషణ చేసెడి కపులకు 
తపోబలమున చూచి చెప్పెను ధరణిజ వివరము తెలుపుము నీవు 
నాకు రెక్కలు- బలము వచ్చునని మేలుకలుగును- కావున నీవు 
వినుడు-మహర్షి వాక్కులు నిజమగు వేచియుండుము-వానరులను గన. 
ఇక్షాకు వంశమున దశరథ రాజుకు దెశ కాలముల కెదురు చూచుచు 
రామచంద్రుడు దయించును- అతడు రామ సేవకి నిలిచి యుండుము 
త౦డ్రి యానతిని సతి సోదరులళొ వివరము తెలిపిన వచ్చును రిక్కలు 
వనమున నుండగ వన వాసముగా నేను- నీకు మరి రెక్కలు ఇచ్చిన 
జన స్థానమున రాముని భార్యను ఎగురు చుండు నువు కపులను గాంతువ? 
రాక్షసరాజు అపహరించును ఒకచో నిలచినజరుగును కార్యము 
ఆమె అచ్చటనిరాహారయై జగతికి మెలగు కార్యము- వినుము 
ఆశకు లొంగదు పతినే తలచును. నీ నిమిత్తముగ జరుగ వలయును. 
సురలకు కూడ దుర్దభమయిన సురాధిపతికి భూసురవరులకు 
అమృతమును దేవేంద్రుడు యివ్వగ మునులకు- సురలకు- రామచంద్రునికి 
వాస్తవమ్మును తెలిసిన వనిత ప్రీతి గొలిపెడి కార్యము నీవు 
పతివ్రతయగు వావన చరిత. చేయగ వలెనని ముని పలుకుచును. 
అమృతమందు మొదటి భాగముగ మహిత మూర్తులను రామలక్ష్మణుల 
రామ లక్ష్మణుల తలచి- వారికి దర్శించగ నా మదిలో కలదు 
భక్తితొభాగము భూమిని ఉ౦ంచును అంతవరకు - ఈ భువిలో తనువును 
ఆమెను వెదుకగ వత్తురు కపులు. మోయగ లేను పోయెద నేననె.” 
న్‌ా శ రఘురాముని॥ 
63 సంవాతికి రెక్కలు వచ్చుట 
“కాగల కార్యము తెలిపి మునీంద్రుడు ఎనిమిదివేల ఏండ్లు గడిచినవి 
ఊరడి౦చె నను- అంతట నేను ముని మాటలు-నే మదిలో నిలపి 
అతి ప్రయాసతో ఈ గిరినెక్కితి వేచి యుంటిని ధెర్యముతోను 


అహోరాత్రములు చూచుచుంటిని. మునిపుంగవుడు నాకము జేరెను. 


128 


కిష్కింధా కొండము 


వానరులందరి ఉత్సాహమును వానరు లెవ్వరు ముందుకురాక 

వెలికి నెట్టగా యోచన చేసి మెదలక యుండుట గాంచినవాడె 

సలికెను అపుడు తొరాసుతుడు యువరాజపుడు తిరిగి పలికెను. 

“సంద్రము దాటెడి వీరుడెవ్వడో! అతి బలవంతులు అడ్డము నెరుగరు 

రాజు మాటను నిలుప సమర్థుడు గొప్ప వంశమున బుట్టిన మీరు 

రామ కార్యమును చేయుధీరుడు అసాధ్యమన్నది ఎరుగరు అసలు 

కపులకు ప్రాణ దానము చేయును అందర మొకటై పోగలుగుదుమూ? 

అలు బిడ్డలతొ సుఖమును కూర్చును. మీమీ శక్తిని తెలుపుడు ఇపుడు 

ఎవ్వని మహిమచె పురమును చేరి ఎంత దూరము దాటగలరొ మరి 

దాశరథులను వానర రాజును తెలియబరచుడు మీ రందరును 

చూచెడి భాగ్యము కలుగ నున్నదో!” అది తెలిసినచో ఆవల కార్యము 

అనుచు అంగదుడు ్రేరేపించగ ఆలోచింతము' - అనెను అంగదుడు. 

1శ్రీరఘురాముని 

RRR ర-లుంరౌయున! 


65 కప్పలువారి వారి శక్తీని తెలుపుట- జాంబవంతుడు అంగదుని! 
ధైర్యము గొలిపీ-సమర్శుని ప్రోత్సహించెద ననుట 


కిచకిచలాడుచు కపులు లేచిరి 
తమతమ శక్తిని తలియబరచిరి 
పది అమడలు- గజుడు చెప్పిను 
గవాక్ట్షుడిరువది ఆమడలనెను 


గవయుడు ముప్పది- శరభుడు నలువది 
గంధ మాదనుడు యేబది అనెను- 
మైందుడు అరువది ఆమడలనెను 
ద్వివిదుడు డెబ్బది యోజనంబులనె. 


సుషేణుడెనుబది యోజనంబులు 
నిస్సంశయముగ దాటెదననెను 
అంతట వృద్ధుడు జాంబవంతుడు 
పలికెను వారితొ శక్తిని తెలుపుచు 


“పూర్వము- కొంత శక్తి యుండెడిది 
వృద్ధుడ నైతిని- పూర్వము శక్తిని 
తలచిన ఎమగు? రామ కార్యమును 
ఉపేక్షింపగ తగదు మనకిక. 


తొంబది ఆమడ లవలీలగను 
దాటగలిగిన భుజ బలమున్నది. 
పూర్వము- బలి-తను యజ్ఞము చేయగ 
విష్ణువు వెలసెను త్రివిక్రమునిగ. 


ఆ మూర్తికి-నే ప్రదక్షిణించితి 

ఆ బలమప్పుడు కలిగియుంటిని 
దానిని తలచిన ఫలితము ఎమి? 
తొంబదామడల శక్తి కలదుమరి.” 


కిష్కింధా కొండము 


అంతట అంగదు డనెను దీరునికొ 
జాంబవంతుని పొగడుచు పలికను 


“నూరు వరకు నే దాట గలుగుదును 
తిరిగి వచ్చుటది- సందేహము మరి. ' 


జాంబవంతుడు పలి8ను అపుడు 
“ఓ యువరాజా! దాట సమర్థత 
కలిగి యుంటిపి- తిరిగి వత్తువు- 
అయినను నవు పోరాదయ్యా! 


రాజు- సర్వదా సేవించబడు 
భృత్యులు- రాజును పంపగ తగదు 
వానర కోటికి స్వామివి నీవు 
నీ రక్షణ మరి భృత్యుల విధియగు. 


సేవకులచె-మరి రాజు సర్వదా 
రక్షింపబడి- సేవలందవలె 

లోక మర్యాద- కావున అంగద! 
నిను పంపుటది మాకు తగదయా! 


ఈ కార్యమునకు మూలము నీవు 
వేరు గట్టిగా నుండగ- తరువు 

వలయు ఫలములు- పూలను ఇచ్చున 
కావున నివు పోవలదయ్యా! 


దోషరహితుడా! సుబుద్ధి బివృ 


ప్రభు తనయుడవు-మాకు ప్రభువృవే- 


కావున -నిన్ను ముందు నిడుకొని 
కార్యము తీర్చగ యత్నము చేతుము.' 


అంగదుడనెను జాంబవంతునితొ 
"సమర్దుడెవరు కనబడలెదు 
కావున- తిరిగి మునకందరకు 
తప్పది౦క ప్రాయోపవేశము. 


చావక- తిరిగి పోయిన-చచ్చుట' 
అన విని- అపుడు జాంబవం౦ంతుడనె 
“రాజ కుమారా! నీ కార్యమునకు 
కొరత కలుగదు- ఇపుడే నేను 


కార్య సాధకుని ప్రోత్సహింతును' 
అనుచు- ఒంటరిగ రూర్చొనియున్న 
వారిధి దాటగ చాలిన ఘనుని 
వాయు పుత్రుని చెంత చేరెను. 


RIE 


శ్రీరఘురాముని॥ 


66 సముద్రలంఘనమునకు జాంబవంతుడు 
ఆంజనేయుని ప్రోత్సహించుట 


బుద్ధి శాలియగు జాంబవంతుడు 
దీన వదనులగు కపులను గాంచెను 


హనుమంతుని గని పలికెను తీరుగ: 


“వానర వీరవరేణ్యుడ! హనుమా! 


సకల శాస్త్రముల వారంగతుడవ్చ 
పవనన౦దనా! ఉలుకక- పలుకక 
ఒంటరివై-నువు- ఉంటివి ఎల? 
రామ లక్ష్మణ సుగ్రీవుల వలె 


130 


శక్తి మ౦తు డవు వినుమా హనుమా! 
వినతాసూనుడు గరుత్మంతుని 
రెక్కల సరియగు బలము నీదయా! 
తేజము- బుద్ది- ధైర్యము లందున 


నిన్ను మించి మరి ఎవ్వరు హనుమా? 
నిర్మల మనసు కలిగిన వాడవు 

నీ శక్తి మరి నికు తెలియదు 

నే నుడివెద- విను వివరముగాను. 


అప్సరసలలో శ్రేష్ణరాలగు 
పుంజికస్థల, ప్రసిద్ధి సుందరి 

శాప వశమున-వానర స్రీయె 
'కుంజరు డను నొక వానర ప్రభువుకు 


అంజనదేవి అన్న పేరుతో 
ఉదయించినది- కూతురెనది 

కొమ రూపమున తిరుగ జాలినది 
“కేసరి యను నొక కపి కుంజరునకు 


అంజన దేవి ఇల్లాలైనది 
సౌందర్యవతి- మనుజ రూపమున 
సన్నని వలువల శో భగ వెలుగుచు 
గిరి ప్రదేశమున విహరించగను. 


కొండగాలికా తొయ్యలి పయ్యెద 
జరిగిను అంతట ఆసుకుమారిని 
మన్మథు వశమున చిక్కిన యట్టి 
వాయు దేవుడు కౌగలించుకొన 


రీష్కింధా కాండము 


సతి వ్రతనగు-నాకు కీడును 

చేయగ నెంచెను- ఎవ్వరు అనగ 
వాయు దేవుడు వివరము తెలిపి 
క్రీరిమంతుడగు సుతుడు కలుగుననె. 


'ఈదుట యందు ఎగురుట యందు 
నాతో ఈడగు తనయుడు కలుగును 
వేగవంతుడు, విక్రమ వంతుడు 
బుద్ధిబలమది నిండిన విరుడు. 


ఉదయించునని' - చెప్పి-వెడలెను 
అంజన దేవి కన్నుల పంటగ 
ఉదయించితివి పర్వత గుహలో 
ఆంజినేయ! నువు అసమాన్యుడవు 


అడవిలొ సూర్యోదయమును గాంచి 
సూర్వుని ఫలముగ మదిలో ఎంచి 
మూడు వందల యోజనమ్ములు 
ఎగిరితి వయ్యా! రవినే మ్రింగగ 


ఎండ వేడి అది బాధించినను 
వదలవాయెను నీ ప్రయత్నము 
అంతట సురపతి వజ్రాయుధమును 
కోపము నిండి విసరెను నీపై 


వజ్రాయుధము తగిలెను నీకు 
ఎడమ చెంప అది గాయపడగను 
హనుమంతుడను నామము కలిగను 
నీ బాధను గని వాయుదేవుడు 


కిష్కింధా కొండము 


కోపము నిండి- కదలక నిలచెను 
లోకములన్న గడగడ లాడెను 
సురలందరును కలత చెందిరి 
త్వరగా వచ్చిరి కోపము తీర్చగ 


శస్ట్రమ్ములచే మరణము లేదని 
నరము యిచ్చెనువిరించి నీకు 
వాసవ వరము విను హనుమంతా! 
స్వేచ్చామరణము ఓ మతిమంతా! 


కేసరికివు క్షేత్రజ్జుడవు 
వాయుదేవుని జెరస పుత్రుడ 
తండ్రికి తగిన తనయుడ వీవు 


నమ్ముము నాయన!- సత్యము నుడివితి. 


మా ప్రాణములు హోవుచున్నఎ 
పుణఖ్యమతీ! మము దయగనుమయ్యా! 
వెనతేయునికి సాటి వత్తువు 
పుణ్యమూర్తి! నువు నలబడవయ్యా! 


గిరులు వనములతొ నిండిన భూమిని 
(త్రివిక్రముడట అవతరించగ 
ఇరువది ఒక్కమారు ప్రదక్షిణ 
చెసితినయ్యా! అప్పటి మాటది. 


సంద్రము చిలికెడి సందర్భములో 
సురలు కోరగా- దివ్యోషధులను 

లతలను తెచ్చితి-వాటి యందున 
అమృత మప్పుడు ఉదృ్భవఎంచినది 


l. 


ముదుసలి నైతిన- అది అటులుంచుము- 
సద్గుణ యుతుడవు- బలమున మే టివి 
ప్రాణి కోటిలో నీతో సమముగ 

సాగడి వారు మరి యి౦కవ్వరు? 


విజృంభించుము వీర వరేణ్యా! 

లెచి నిలువుము పవననందనా! 

మాట నిలుపుము కేసరితనయా! 
అసువులు నిలుపుము అంజనినందన! 


ని మహిత శక్తి- ఓ! మ౦గళమూర్తి! 
ప్రత్యక్షముగా చూచెదమయ్యా! 
వానరోత్తమా! వేగమె లెమ్ము 
వారిధి దాటగ చూతము లెమ్ము, 


మిత్రులు-నీదగు విక్రమమ్ము గన 
వేచి యుండిరి వాయునందనా! 
విష్ణుమూర్తి- అట తివి క్రమునిగా 
వెలసినట్టుగా నిలబడవయ్యా! 


రోమ రోమమున రామనామమై 

నామ జపముతొ రామబాణమై 
భీమబలుడవె స్వామి కార్యమున- 
రామదూత! నువు రయమున బొమ్ము 


నింగి తగులునటు నిలబడవయ్యా 
పాంగిపోవు మా గుండెలన్నియు 
అంగదాదుల వేదన తీర్చుము 
ముంగిట నుండును లంకాపురము' 


132 


రీష్కింధా కొండము 


జాంబవంతుడట ప్రోత్సహించగా 
ఆంజనేయుడు విజృంబించెను- 
సంతోషముతో వానర వీరులు 
ముదమున చూడగ- ఎదిగిను హనుమ. 


CRE 


1శ్రీరఘురాముని॥ 


6 7 రామకార్య నిర్వహణకె సమర్పుడె నిలచిన 
ఆంజనయంని సందర్శనము 


నూరు యోజనములున్న వారిధి 
దాటగ-వావని ఎదుగుచుండగా 
శోకము వదలి ఆ కపులందరు 


ముదముగ-స్తో త్రము చేసిరి హనుమను, 


త్రివిక్రమునిగా నిలచిన దేవుని 
విష్ణుమూర్తిని- లోకము లెల్ల 
దర్శించునటు- ఆంజనేయుని 
దర్శించిరి- అట- ఆ కపివిరులు. 


కొండ గుహలలో కేసరి మాదిరి 
కేసరి తనయుడు నిండుగ ఎదుగగ 
మేలు మేలు యని కపులు పాగడగా 
దివ్యాకృతిని దాల్సెను పావని, 


నిపులకుప్పగ ముఖము ఒప్పిను 
మేన వెండ్రుకలు లేచి నిలచెను 
వెద్దలందరికి వందనముంచెను 
కొండల చిమ్మగ చాలగ నిలచెను. 


సంతోషముతో పలికెను మారుతి 
“నాతో దాటగ సములే లేరు 
తండ్రికి తగిన తనయుడ నేను 
మెరుగిరికి-నే ప్రదక్షిణించెద. 


వేయిమార్లు-నే ప్రదక్షిణించెద 
సంద్రపు నిటిని చేతుల చిమ్ముచు 
అడవులు- భూమిని నీటితొ ముంచన! 
వేగముగా నే సాగు సమయమున. 


పిక్కల వలన కలుగు వేగమున 
కడలిని నింగికి- చిమ్మగ చాలుదు 
వినతాసూనుడు గరుత్మంతునికి 
వేయిమార్లు-నే పదక్షి ణింతున- 


సూర్యుని మించిన వేగము కలిగి 
అస్తగిరికి- రవి చేరులో పలే 

ఆ గిరి చేరి- అపరాహమునకు 
ఎదురు వత్తును సూర్యచదేవునికి. 


అంతటి పయనము- ఆగకుండగని 
అలుపు లేక-నే చేయ చాలుదును 
వేగముగా నే సాగు సమయమున 
కడలి నడుచు-నా తొడల వేగమున. 


తునకలుకాగా భూమిని జీల్తున! 
సంద్రపు నీటిని ఎండ గట్టనా- 
గిరులను- పొడిపొడి చేతున- చేతుల- 
సాగగ నిలచితి రామ కార్యమున. 


రీష్కింధా కొండము 


ఆంజనేయుడన- ఎమనుకొంటిరి 
రివ్వున నింగికి ఎగరగ నేను 

నాతో ఎగిరి సాగెఢి పూలతొ 
మార్గము- తారల నింగిగ తోచును. 


నింగి తాకునటు నేను నిలచిన 
ప్రాణికోటి-నను గాంచు ముదమున 
పెద్ద మేఘమై నింగిని మింగుచు 
సాగుచున్నటు చూతురు నన్ను 


గిరులు వణకగా జలధి పొంగగా 
నింగి మేఘముల త్రోయుచు నను 
మహా వెగమున పయనించెదను 
గరుత్మంతుడే నా సరి యగును. 


సీత్రాదేవిని చూడలేదను 

దుఃఖము వదలుడు సోదరులారా! 
బుద్ధి బలముచే-నే దర్శించెద 
మాతకు వందనమిడి-నే వచ్చెద. 


వాయు వేగము- గరుడ వెగముల 
వెయి యోజనములున్నా దాటెద 
నూరు యోజన సంద్రము లక్కా- 
నా భుజబలమున సుధ తేగలుగుదు. 


ఇంద్రుని చేతిలొ నున్నదెనను 
బ్రహ్మ దేవుని హస్తమునున్నను 
అమృతమును-నే తేగలుగుదును 
పునాదితో ఆ లంకను తెత్తును' 


ఆంజనేయుని పలుకులు వినిరి 
ఆనందముతో పొంగిరి కపులు 
జాంబవంతుడు మేలు మేలు యని 
శుభములు దివనలట కురింపించుచు 


“కడలిని దాటి మాతను గాంచిన 

ఘన కీర్తిని నువు పొందుము హనుమా! 
తాపసులందరి- వానర వృద్దుల 

అను గహము- ఆశీస్సులు నీవే. 


ఎక పాదమున ఓ హనుమంతా! 
నిలచి యుందుమి ట-వే గమెరమ్ము 
అసువులు మావి-నీ యధీనము' 
అనుచు పలుకగా మారుతి పలికెను 


“నిండుగ నిలచి సాగు వేగమును 
భూమి- సహింపగ చాలక పోవును- 

ఆ మహేంద్రగిరి అమరియున్నది 
అనువుగ నుండును బయలు దిరుటకు 


సకల ధాతువులు పలు వృక్షమ్ముల 
కఠినమైన శిలలున్న గిరి యది 
నూరామడలు నే దాటుటకు 

పదముల త్రొక్కిన- కదలక నిలుచును.” 


మదించినట్టి గజములు నిండిన 

పక్షుల కోలాహలములు నిండిన 

స్థలములందున పవననందనుడు 
స్వేచ్చ మీరగా సంచరించెను 


134 


అంజనేయుని పదఘట్టనతో 
సింహము చేతికి చిక్కిన కరివలె 
కదలెను- మహేంద్రగిరి అచ్చటను 
నీటి ధారను గ్రక్కెను శిలలు 


మృగములు భీతిలె- పక్షులు ఎగిరెను 
తరువులు కదలెను- ఫణులు దాగిను 
సగము విప్పిన పాము పడగలతొ 


ధ్వ్యజముతొ నున్నటు- ఆ గిరి తోచెను. 


భయ వ్యాకులులె మునులా గీరిని 
వడిగా వదలగ- ఆ పర్వతమట 
భయ౦కరమ్మగు అడవి యందున 
తోడు లేని- ఒక ఒంటరియైనది. 


కిష్కింధా కాండము 


శత్రు హరణుడు- దృఢ నిశ్చయుడు 
మహిమాన్వితుడు వానర శ్రేష్టుడు 
రామ కార్యమున లగ్నమయ్యెను 
మనసెగిరినది - లంకా నగరికి. 


అ బలవంతుడు - శ్రీ హనుమంతుడు 
అతి గుణవంతుడు ఆంజనేయుడు 
బుద్ధి బలముల శ్రేష్టుడు వినుడు! 
బ్రోచు జగతిని వందన మనిన. 


శ్రీరమురాముని రమ్యచరితము 


మారుతి రాముని సందర్శనము 


సీతాసత్తికె అన్వేషణము 
కపుల సేవ కిష్కింధా కాండము. 


శుభమస్తు 


లోకాస్సమస్తాస్సుఖి నోభవస్తు. 


He tr He 


సర్వేజనా స్ఫుఖినో భవస్తు 


He He He 


సర్వం శ్రీసీతారామచంద్రపాదార్పణమస్తు 





ns ప) 


క on 





ఖులటం కొండమ 


నీ మద్రామాయణము 


సుందర కాండము 


(గేయ కవిత) 











మకుటం 
సుందరమైనది సుందర కాండము 
అందరు పాొడుడు ఆనందముగా 
మృదు ముధురముమరి రసవత్తరము 
మారుతిసీతను గాంచిన వివరము. 


సీ రామ 


Uy 


శ్రేమధ్రామాయణ సుందర కాండము 





సర్గము పెటీ 
1. సముద్ర లంఘనము . 1 
2. లంకావలోకనము 7 
3. లంకారాక్షసి పరాజయము 8 
4. లంకా సంచారము . 9 
5. చంద్రోదయము «10 
6. సీతాన్వేషణము 11 
7. పుష్పకావలోకనము 18 
8. పుష్పక వర్ణన «18 
9. రావణాంతఃపుర శోధన 14 
10. మండోదరినిచూచి మాతయని భమించుట 16 
11. అంతఃపుర శోధన « 18 
12. మారుతి ఆవేదన 19 
13. మారుతి పరితాపము 20 
14. అశోకవన పరిశీలన 21 
15. సీతా సందర్శనము 238 
16. దేవి దెన్యము-మారుతి దుఃఖము 26 
17. మాత దర్శనము-మారుతి ఆనందము ల. 28 
18. రావణాగమనము ... 29 
19. సీత భీతిల్లుట 81 
20. రావణు ప్రలాపము య. 32 
21. జానకి హితవు 33 


సుందర కొండము 


22. 
23. 
24. 
29. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
33. 
34. 
35. 
36, 
37. 
38. 
39. 
40. 
41. 
42. 
43. 
44, 
45. 


రావణు పరుషోక్తి- జానకి వాచ్చరిక 

రావణు బెన్నత్య వర్ణన 

రాక్షస తర్జ్ణనము 

జానకి విలాపము 

దేవి నిశ్చయము 

త్రిజట స్వప్నము 

జానకి పరితాపము 

సీత్రకు శుభశకునో దయము 

మారుతి కార్యాలో చనము 

హనుమ చేసిన ఇక్ష్వాకు వంశ వర్ణన 

పావనిని చూచి సీత భయ।భాంత యగుట 
జానకి తన వృత్తాంతము తెలుపుట 

హనుమ శ్రీరామలక్ష్మణుల కుశలవార్త తెలుపుట 
హనుమచేసిన శ్రీరామ కీర్తన 

అంగుళీయక ప్రదానము 

సతారాములను కలుపుటకె హనుమ అత్రుత 
కాకాసుర వృత్తాంతము- చూడామణి ప్రదానము 
హనుమ ధైర్యోక్తులు 

జానకి సందిశము 

అశోకవన విధ్యంసము 

మారుతి జయఘోష 

చెత్య ప్రాసాద నాశనము- భవన పాలకుల వధ 
జంబువమాలి వధ 

మంత్రి సుతుల మరణము 


|] 
35 


38 
39 


42 
43 
47 
48 
49 
90 
రీ 2 
53 
95 
రీ / 


64 
67 
69 
[2 
3 
74 
76 
71 


/ర్ట్‌ 


111 


46. 
47. 
48. 
49. 
50. 
51. 
52, 
5 ఏ. 
54. 
ర్‌, 
56, 
57. 
58. 
59. 
60. 
61. 
62. 
63. 
64. 
65. 
66. 
67. 
68. 


పంచసేనానాయక పంచత్వము 

అక్షకుమారుని అసువులు తీయుట 

ఇంద్రజిత్తు యుద్ధము - మారుతి నిర్బంధము 
రావణు సభా సందర్శనము 

ఆంజనేయ స్వస్వరూప విభవము- రావణు విసయము 
మారుతి హితోపదేశము 

రావణు రోషము- విభీషణుని హితవు 
శ్రీరామదూత దండనము- మాత ప్రార్థన 
లంకాదహనము- రాక్షస రోదనము 

మారుతి ఆవేదన-మాత పునర్దర్శనము 

మారుతి మరలి వచ్చి కపివీరులను కలసికొనుట 
రామకార్యసిద్ధి నివేదనము 

లంకాయాన వివరణము 

జనని వృత్తాంత నివేదనము 

హనువముదంగద నిర్ణయము- జాంబవంతుని సూచన 
మధువన విహారము 

అంగదుడు దధిముఖుని బాధించుట 

సుగ్రీవుని సంతోషము- కపులకు వర్తమానము 
సీత్రాక్షేమ నివేదన 

జానకి సందేశ వివరణము- చూడామణి సమర్పణ 
చూడామణిని గని శ్రీరాముని వ్యధ 


హనుమ మాత నూరడించిన విధము శ్రీరామునికి విన్నవించుట 


సుందర కాండము 


19 
8 1 
83 
86 
8 
88 
9 1 
993 
95 
98 
100 
102 
105 
108 
109 
110 
111 
112 
113 
116 
117 
118 


తల్టిదెన్యము తొలిగించితినని చెప్పి- శ్రీరాముని కార్యోన్ముఖుని చేయుట ... 120 


RIC 


సుందర కాండము 


శ్రీరామ జయరామ - జయ జయ రామ 


teeth 


కూజంతం రామ రామేతి 
మధురం మధు రాక్షరమ్‌ 
ఆరుహ్య కవితా శాఖాము 
వందే వాల్మీకి కోకిలమ్‌. 


RIG 


198 


శ్రీ వాల్మీకికి ముందుగ మొక్కి 
మందర కర్తకు వందనముంచి 
రామ భక్తుల ఆశిస్సు లతో 


రామచంద్రుని కీర్తన జేసెద. 


CR 


ఎక దంతము శూర్ప కర్ణము 
చలువ చూపుల చిన్నవాడా - 
వార్వతమ్మకు ముద్దు కొమరుడ 
ఐఘ్నురాజా - వందనమ్ము 


సుందర కొండము 


శ్రీరామచంద్రాయనమ ; 


శ్రీమద్రామాయణము 


సుందర కాండము 


సముద్ర లంఘనము 


1వ సర్గము 
సుందరమైనది సుందరకాండము 
అందరు పాడుడు ఆనందముగా 
మృదు మధురము మరి రసవత్తరము 
మారుతి సీతను గాంచిన వివరము. 


శ్రీ హనుమంతుడు- కేసరి సుతుడు 
పవన తనయుడు పావన చరితుడు 
రామనామమను మధువును (గ్రోలుచు 
రామభక్తుడని రాజిలు జగతిని 


సీత్రామాత త్రిలోక పూజిత 
రామచంద్రుని హృదయ చంద్రిక 
అపహరింపబడె దశకంఠునిచే 
లంకకు తేబడె లలిత కుసుమలత. 


మాతను వెదుకగ వాతాత్మజుని 
అందరు చేరి ముందు నిలువమని 
లంకకు పోయి చూచి రమ్మని 
“జంకుట నీకు తగదు సుమా' యని 


ఉత్సాహముగా ప్రోత్సవాంచగా 
ఉల్లాసముగా బయలు దేరిను 
ఇష్టదైవముల ప్రార్థన చేసెను 

వాయు దేవృనికి వందనమిడెను 





రాముని రూపము మనసున నిలపెను 
రాఘవు నామ మమోఘము నిజము 
జపయించుచు- పులకించిపోయెను 
వశము తప్పునటు పరవశమందిను. 


ఎంతో దూరము లంకాపురము 
అంతా వారిధి దాటి పోవలె 
కొండంతగ తను ఎదిగిపోయెను 

శత యోజనముల సంద్రము దాటగ 


కపివీరులట చూచుచుండగా 
పర్వసమయమున పొంగిన కడలిగ 
రాముని వృద్ధిని కో రుచున్నటు 
గిరివలె కాయము పెంచెను మారుతి, 


ఖగపతి- ఘనమగు పన్నగమ్మును 
విదిల్చినట్టుగ బ్రయమగు తోకను 
ఆవృతో కవలె రోమాంచితమగు 

లాంగూ లమ్మును విదిల్చి పావని. 


అంతట పర్వతమ౦తా కదలెను 
అందలి శిలలు పగిలను ధ్వనితో 
ధాతువులన్నీ వెలికి వచ్చెను 
వెలుగులు చిమ్మెను మారుతి మేన. 


2 


గిరిపై తరువుల పూలజల్లులు 
జలజల రాలి అ పర్వతము 
పుష్పగిరివలె తో చినదపుడు 
మంగళకరమై అగుఎంచినది. 


రంగుల పూలు- మొగ్గలు- రాలి 
మెఘముపోలు ఆంజనేయుడు 
మిణుగురులతో మరి మెరయుచునున్న 
గిరివలె తోచెను ఆ సమయమున. 


ఘనమగు పడగల సర్పములన్ని 
నిప్పులు గ్రక్కుచు బుసలను కొట్టెను 
విషసర్పములు కరచిన శిలలు 
మంటల మండెను ఘోర విషముచే. 


భూతములన్ని భయపడిపోయెను 
గుహలను వదలి పారిపోయెను 
దిశలు వెలిగెను- మారుతి రూపము 
జగమంత టికి దర్శన మొసగెను. 


తికమక పడిరి విద్యాధరులు 
తపోధనులకు తోచలేదు మరి 
తప్పుకొనగ ఆ వచ్చెడి ముప్పును 
జంటగ సతులతొ మింటి కగసిరి 


ఆకాశమున సిద్ద చారణులు 
అనుకొనుచున్న మాటలు వినిరి 

జయ హనుమంతుడు విజయము చేయును 
జానకి ఉనికి తెలియుట తథ్యము. 


సుందర కాండము 


రాలినపూలతో సంద్రము నిండి 
తారలు నిండిన ఆకస మాయెను 
మేనున రంగుల పూలతొ మారుతి 
మెరుపులు నిండిన మేఘ మాయెను. 


అయిదు తలలుగల పాముల రీతిగ 
బాహువులున్నవి మారుతి కపుడు 
కన్నులు 60డు సూర్యచంద్రులన 
వెలిగను కాంతితొ నగశరీరమున 


బాహువులను స్తంభింపచేసెను 
పాదములను ముకుళించి వంగెను 
ఊర్ధ్వముఖమున దృష్టి నిలుపుకొని 
ఊబరిగుండెలొ నింపి ఎగసెను. 


"ఎదో విధముగ తలచిన కార్యము 
నెరవేర్చదను వాయుపుత్రుడ- 
లేదా లంకనురావణుతో డే 
వెల్లగించెద-మీ-ముందుంచెద 


రామబాణమై సూటిగ పోయి 
లంకలొ-మాత- కంటబడనిచో 
నాకలోకము వెదకి- కాననిచొ 
లంకేశుని బంధించి తెచ్చెద.. 


దేవతలందరు ముదము చెందిరి 
మారుతి పలుకుల కపులు మురిసిరి 
ప్రతి తరువు తను పయనము చేయగ 
పవన కుమారుని తోడ ఎగసెను. 


సుందర కాండము 


ఎగసిన తరువుల పూవుల జల్లులు 
వారిధి తేలెను వారధి కట్టగ 
మహేంద్రగిరి ఆపర్వత రాజము 
ఫదఘట్టనతో కదిలిపోయెను. 


సాగరమందలి పన్నగమ్ములు 
కపికుంజరుని - ఖగపతి అనుకొని 
రెక్కలు కలిగిన - ఘనశెలమున 
నింగిన సాగెను - వాతాత్మజుడు 


సాగెను తరువులు నగమున ఎగసి 
సేనానాయకు ననుసరించునటు 
సాగనంపి మరి మరలెడు హితులై 
సాగరమందున రాలిపడినవి. 


పది ఆమడల అడ్డము కలిగి 
మూడింతలుగ నిడుపును కలిగి 


ఘనమగు మేఘము అనునట్టుగను 


సాగెను మారుతినీడ నీటిలో. 


మారుతి సాగెడు వేెగమునరు - ఆ 
సంద్రము నీరు శరన్మేఘమై 
నింగికగయగ - జలచరములవి 
వలువలూడినటు వెలికి వచ్చెను. 


వాయువేగమున సాగుమారుతి. 
బాహుమూలముల చేరిన గాలి. 
గర్జించెనట గంభీరముగా 
సాగరమాయెను దొన్నె రీతిగా 


మబ్బుల సాగెడి మారుతి మేన 
సుర గంధర్వులు - పూలవానలు 
కురిపంచగను- బుషిపుంగవులు 
స్తోత్రము చేసిరి మారుతినెంతో 


ఆకసమంటి మారుతి సాగగ 

రవి- తన తాపము తక్కువ చేసెను 
చల్లగ వీచెను వాయుదేవుడు 
రామకార్యము ఫలియించుటకః. 


సాగరుడంతట తలచెను మదిలో 
సగరుల వలన వృద్ధినాందితిని 

కావున నిక్షాకుల సేవకు - నె 
ముందుకు రానిచొ నింద పొందెదను. 


అనువగు సమయము ఆంజనేయుని 
అతిథిగ ఏలిచి సత్కరించమని 
అనిలాత్మజునకు విశ్రాంతిడుమని 
మైనాకునితో పలికె సాగరుడు. 


“పూజ్యులు మనకు యిక్ష్యాకులు- మరి 
వారి సేవలో సాగు మారుతిని 

ఆదర మొలుకగ పిలిచి నిలుపుము 
అతిథధీగ నాతని గౌరవింపుము. 


రాఘవృ దూత ఆంజనేయుడు 
రామునిబంటు అంజని సుతుడు 
గుండెలొ రాముని గురుతుగ నిలపిన 
గొప్ప భక్తుడు తప్పక ఏలువృము. 


4 


చేయగ తగిన సత్కార్యమ్మును 
ఉపేక్ష చెసిన - ధర్మదూరమగు 
సజ్జనులంతయు ఒల్లరు దానిని 
వారి క్రోధమున - కది కారణమగు 


సామాన్యుండే అతిథిగ వచ్చిన 
పూజనీయుడు - పండితున కిల 


నముహాత్ముడే - మరి - అతిధిగ దొరకిన 


ఆనందానికి అవధులుండవు. 


అంతట పర్వతరాజు నిలిచెను 
సాగర మందున ఎదిగిపోయెను 
కాంతులీను ఆ శిఖరము వెలిగెను 
శత సూర్యులు అట ఉన్న రీతిగా. 


ఆంజనేయునికి ఆతిథ్యమునిడ 
ఆనందముతో ఆ మైనాకుడు 

_ ఎదురుతెన్నులు కాంచి నిలచెను 
ఎత్తగు కాంచన శిఖరముతోను, 


ఆంజనేయుడు శిఖరము కాంచెను 
అడ్జమది యని రామకార్యమున 
అనుమానించెను- రాముని తలచెను 
అంతులేని బలవంతు డాయెను. 


ఒక్కపోటుతో పర్వతరాజును 
నెట్టివేసెను ఉరము తోడను 
ఉక్కిరిబిక్కిరి అయి - మైనాకుడు 
అతని బలమునకు పొంగిపోయెను. 


సుందర కాం 


“పవనకుమారా! పావన చరితా 

నా శిఖరముపై కాలు నిలుపుమూ' 
నరుని రూపమున నిలిచిపిలచెను 
వానరుమ౦ంత్రితొ పొందు నెరపగా 


రఘుకుల రాజు సాయముచేత 
సాగరుడెంతో వృద్ధి నొందెను 

ప్రతిగా నిన్ను పూజించుటకై 
పాదము లొసగుము పవన కుమారా! 


శతయోజనముల సాగరమన్న 
అతి తేలికగా దాటిపోగల 

నీదు చెలిమి -నే కోరుచుంటిని 
నీదు తండ్రినే కొలుచుచుంటిని, 


రెక్కలు కలిగి గిరు లగింెడివి 
లోకములన్ని కలత చెందెను 
నాకాధీశుడు లోకుల కావగ 
గిరుల రెక్కలను నరకుచు౦డగా. 


నీదు జనకుడు జాలిగా నాపె 
కృతయుగంబున కృపను జూపెను 
సాగరమందున వేగమె జేర్చెను 
ఆగెను రెక్కలు - సాగెను రోజులు. 


“అంతా వింటిని సంతసించితిని 
నీదు అతిధిగా సేవలనందగ 

లేదు వ్యవధి - నా రామకార్యమున 
చల్లగ నగమును తాకి పలికెను. 


సుందర కొండము 


మారుతి సేవకు నిలచిన నగమును 
మైనాకుని గని - సురపతి ఎంతో 
ఆనందించెను - అభయమునిచ్చెను 
భయమదిలేక మనుమని చెప్పెను. 


మైనాకుడును, సాగరుండును 
పూజ్యభావమున - హనుమను గాంచిరి 
కార్యము సఫలము - అగుగనట్టుగను 
శుభాకాంక్షలూ - దీవనలిడిరి 


రవిచం(ద్రులు వాలించెడి జగము 
వనజభవుడు నిర్మించిన మర్మము 
కన్నుల గాంచుచు మారుతి సాగను 
ఆకసమును తా బ్రైంగునట్టుగా, 


దేవతలందరు జయముకోరగా 
రామకార్యమున రాక్షసు గిలువగ 
ఆంజనేయుని బలమెంతో యని 
కొంత తెలుసుకొన చింత కలిగిరి. 


నాగమాతను సురసను కోరిరి 
రామ భక్తుని శక్తి చూడగ 

ఆమె జన్మము ధన్యత గాందగ 
అందుకు సరియని ఆమో దించెను. 


అక్కడ నిలచి - ఆంజనేయుని 
అ౦ందుకొనుటకై - అంత నోరును 
ఒక్కసారిగా తెరచి నిలచెను. 
రక్కసి రూపును గ్రక్కున దాల్నెను. 


కోరలు మెరసెను బుసలను కొట్టెను 
కొండంతగ తను ఎదిగి నిలచెను 
ఆకలి తీరుట కిది సరి యగునని 
ఆంజనేయుని - నోట బడమనె. 


“సురసా! నీకిది సరి గాదు సుమా! 
సగము దారిలో ఆపబో కుమా 
రాముని సేవకు అంకితమైతిని 
రామ కార్యమున సాగుచుంటిని. 


జానకి ఉనికి ప్రభువుకు తెలిపి 
నిజముగ నేను తిరిగి వత్తును 
రాముబంటును నమ్ముము నన్ను 
రామకార్యమున సాగగనిమ్ము . 


ఒప్పక సురస నోటిని తెరచె 
అనిలాత్మజుడు ఎంతో ఎదిగెను 
అంతకు మించి సురస ఎదిగిను 
శత యోజనములు నిండిపో యిరి. 


ఎవరు గెలుతురో ఎమగునోయని 
సురలెల్లరును చూచుచుండిరి 
బుద్దిబలముచే మారుతి గెలిచెను 


అ౦ంగుష్టమంత్రై జయము గాంచెను. 


తెరచిన నోటితొ సురస చూడగా 
ఆమె నోటపడి వచ్చి నిలువగా 
నిజరూపమున సురస నిలచెను 
వాతాత్మజునకు శుభము పలి8ను. 


tn 


6 


సురలెల్లరును సంతోషించిరి 


“సాగుము నీకు జయము కలుగును. 


రామకార్యమును నెరవేర్చెదవని” 
శుభము పలికిరి దీవనలిడిరి. 


విడువనిధెర్యము- ముందుచూపుయు 


నిశితబుద్ధి- మరి- ఘన సామర్థ్యము 
అనునది -నాలుగు - కలిగినవారు 


విజయము నందుట తథ్యము అనిరి. 


వేగమె లంకకు చేరగ తలచి 
వేగము పెంచి సాగగ మారుతి 
అంతట వెగము సన్నగిల్లగా! 
యోచన చెసెను ఆగ్రహించెను. 


ఛాయా([గ్రావా సింహిక ఉనికిని 
సు గ్రీవుడు- తా- ముందే తెలిపెను 
అందుకు సద్దముగాను బెదరక 
పోరగ నిలచెను ఆంజనేయుడు 


పెద్దగ నోటిని తెరచె సింహిక 

పవన తనయుతో కడుపు నింపుకొన 
సూక్ష్మరూ పమును మారుతి దాలిచి 
దాని నోటబడె - దాని మాట బడ 


(పగులు తెంపిగుండెను చీల్చి 
బ్రాణాంతకమై బయటకు రాగా 
బతకలేక అది బండరీతిగా 
నిటబడగనే ప్రాణము లూడెను. 


సుందర కొండము 


గగనమునున్న భూతములన్నియు 
మారుతినెంతో పొగడిరి ఘనముగ 
“సాహసవంతుడు ధెర్యవంతుడు 
కార్యసద్ధికి మారు పేరు యని, 


సంద్రము దాటెను సాహసవంతుడు 
లంక చేరెను పవన తనయుడు 
గిరిని ఖరము నట గాంచిన యంత 
పాదముమోపెను ముందుకు సాగగ. 


అమరావతితో సమమగు లంక 
సొగసులు చూచెను మారుతి అంత 


_ నారికేళముల కదళీ తరువుల 


కన్నుల పండుగ చేసె శిఖరము 


ఎదిగిన వటుడు- బలిని త్రొక్కి మరి 
తిరిగి వామనుని- రూపునందిన 

హరివలి తోచెను- అట - హనుమంతుడు 
కాయము చిన్నది చేసి నిలచెను. 


కోర్కెను వీడిన జీవుడు- తాను 
ప్రకృతి వశమై నట్టి తీరుగా 
కురుచరూపుతో కపికుంజరుడు 
కార్యసాధనకు యోచన చేసెను. 


రాముని తలచి కార్య శూరుడు 

విశ్వకర్మచే నిర్మితమైన 

త్రిరూటగిరివై నున్న లంకలో 

ముందుకు సాగెనుమాతను వెదుకగ. 
[సుందరమైనది సుందరకాండము॥ 


RE 


సుందర కొండము 


2 లంకొవలో కనము 

“వేల యోజనము లన్న లీలగా పుష్పతరువులు ఫలవృక్షములు 
దొటగలను- నా రాముని తలచుకు ఫలించి నిలచెను రమణీయముగా 
నూరు యోజనములున్న వారిధిని కలువలు నిండిన కొలనులు ఉండి 
దాటుట ఎంతని ' తలచెను మారుతి. సుందరవనములు ఎన్నో కలవు. 
చిక్కని పచ్చిక నిండిన నేలలు బంగారముచే సింగారించిన 


నగములు కలిగిన వనములు దాటి 
త్రికూట గిరిపై నున్న లంకను 
తీరుగ చూచెను ఆంజనేయుడు. 


లంకాపురమది సొంపగు నగరము 
ఏలిక దానికి రావణాసురుడు 
రక్షణ పెంచుకు నున్నటులున్నది 
జనకజ నచటకు తెచ్చిన భీతిచె 


పూలవానలు తరువుల కురిసెను 
మారుతి మేను పూలతొ నిండెను 
గిరిశిఖరములు తరువులు నిండి. 
సుమసౌరభములు నింపె నగమున. 


ఖర్జూరములు- కరవిరములు 
కర్ణికొరములు గిరిమల్లికలు 
నాగ కేసర నారికేళములు 
కోవిదారములు పారిజాతములు. 


లతా కుంజములు ఉద్యానములు 
దిగుడు బావులు సొగసు అగడ్డలు 
హంసలు కారండవములు నిండి 
చక్రవాక మయూరము లుండెను. 


ప్రాకారములు తీర్చిన గృహములు 
తిన్నని వీథులు- ఎన్నిక మేడలు 
ఎడంతస్తులు ఎదిగి నిలచెను. 


కనక తోరణము లందము లొలకగ 
శుభకరమయిన భవనములుండి 
ఉన్నతమై - కైలాస గిరివల 
అమరావతిలా ఉన్నది లంక. 


విశ్వకర్మచే నిర్మతమైనది 
ఆకాశమున ఉన్నటులున్నది 
రావణు రక్షణ నున్న లంక యది 
స్తీ రూపమున రూపుదిద్దినది. 


సుందరి కటి- ఆ కోటగోడయై 
అ౦దగడ్తలో నీరు చీరయై 
కోటబురుజులవి చెవులకు సొమ్ములు 


కేశ సంపదయె శతఘ్ని శూలములు. 


“సాగరమున్నది రక్షణ చేయుచు 
రావణుడెంతో బలమగు శత్రువు 
సురలకు గెలువగ సాధ్యము కానిది 
ఏ విధి రాముడు లంక గెలుచుట?” 


రి 


మారుతి మదిలో చింత కలిగెను 
'“సీతను చూచి- తదుపరి కార్యము 
యోచన చేయుట యుక్తము నాకు 
సీతను వెదకెద చీకటి పడగ” 


సాంపగు లంక సొగసుల వంక 


సుందర కొం౦డము 


రాత్రించరులు రాక్షసవీరులు 
ఘాతకాలకు లెక్కచేయరు 
మాయలు నేర్చిన కామ రూపులు 
ఆయుధములతో తిరుగుచుండిరి. 


సామోపాయము కడు అపాయము 


చూచుచు సాగెను పిల్లి పిల్లలా దానము కోరగ లేమి లేదుగా 
వరుసలొ నిలచి సౌధములున్నవి భేదము పారగ తావది లేదు 
స్ఫటిక మణులతో స్వర్ణపు పనులళొ. దండోపాయము తేలిక కాదు. 

క్షీరము శంఖము తామరతూండ్లతొ 

సరిపడు తెల్లని కాంతులు నిండి 

సరోవరము నుదయించు హంసలా 

భాసిలు చంద్రుని చూచె మారుతి. 

[సుందరమైనది సుందరకాండము॥ 

3 లంకా రాక్షసి పరాజయము 
రావణు రక్షిత పురమది లంక లంకారాక్షసి లంకకు కావలి 
భో గవతికి సరిపోయెను శో భల రంకి వేసెను రక్కసి - అరచెను 
చీకటివేళల వాతాత్మజుడు నగర ద్వారము చేరిన మారుతి 
కలయచూచెను సవ్వడి చేయక. దానవి అరపుల ఆగి చూచెను. 
మంచి ముత్యములు వ జ్రములెన్నో '“కోరివి నీవు కోరిక ఎమిటి? 
సృటికపు బంగరు నేలలు౦డెను నగరము నందు నీ వెందులకు? 
ద్వారబంధములు వజమయములు కొండల కోనల నుండు వనచరుడ 
వెడూర్యములతొ వెలిగి నరుగులు నిజము పలుకు-నీ ప్రాణము నిలుచును” 


కాంచపక్షులు -నెముళుల గుంపులు 
రాజహంసల సొగసులు నిండగ 
మలయమారుతము మెల్లగ వీచుచు 
చిరుగంటల మోయించె పతాకల. 


''లంకాపురమట సౌంపగు నగరము 
అందము లొలికే నందనవనముల 
కన్నుల విందుగ చూడవచ్చితిని 
తిరిగి చూచి - నే తిరిగి పోదులే. 


సుందర కాండము 


అంతకు మించిన కోరిక లెదు 
వ్యర్థముగ నువ్వా గ్రహించకు'' 
అని నెమ్మదిగా పలికి మారుతి 
అంతట దానవి రెచ్చిపోయెను. 


“కోతికి ఎంతటి తెగువ కలిగెను! 
నాతో పలుకగ భయము లేదుగా” 
ఆంజనేయుని హేళన చేసి 

గట్టిగ అరచి-చేత చరచెను 


పవనకుమారుడు ఎదిగిపోయెను లంకాపతి గతి మారిపోయినది 
సింహగర్జన చేసి నిలచెను లంకకు చేటది చేరువైనది 
వామహస్తమున బిగిసిన పిడికిట సీతాదేవి ఉసురు తగిలినది 
ఒక్కపోటుతో రక్కసి రాలెను. రాతలు మార్చగ ఎవరి తరమగు? 

నీకు జయమగు నిజమిది నమ్ముము 

శోకమూర్తియై సీత యున్నది 

ఆమెను చూచి ఊరడించుమని ' 

పాదములంటెను ప్రోత్సహించెను. 

[సుందరమైనది సుందరకొండము॥ 
RRS 

4 అంకా సంచారము 
కోట గోడది |ప్రాకాను మారుతి ధవళకాం౦తుల తళతళ లాడెడి 
చెంగున దూకెను సవ్వడి చేయక పెద్ద మేడలవి మబ్బుల కెదిగెను 
ఎడమపాదమును ము౦దుగ వేసెను సుందరాంగుల అందెల సవ్వడి 
శత్రువు తలపె మోపిన రితిగ నడకల వాలికను సందడి ఎంతో. 
రాజలిథుల సోయగాలవి స్వర్ణమయములు సౌధములన్నీ 
మంచిముత్యముల తోరణాలవి ధగధగ మెరయుచు గృహములున్నవి 
సొంపగు లంక సొగసుల వంక గానశో భలతొ మంగళ కరములు 
వెన్నెల వెలుగుల చూచె మారుతి మగువల మధుర మంద స్వరములు. 


పర్వతమంత టి రక్కసి కూలెను 
గ్రుడ్లు తెరచుకొని నాలిక చాచి 
గుండె గొంతులో గంతులేసెను 
ఆడది కనుక చంపక విడచెను. 


లంక పలికెను నమ్రత నిండగ 
“నేనోడుట యన లంక కూలుటే 
ఆ విధాత- ఆ విధముగ వరమిడె 
నందికేశ్వరుల శాపము గలదు. 


10 


సామగానములు శ్రవణానందము 
నిత్య పఠనములు వేదములన్నీ 
రావణబ్రహ్మ స్రోత పాఠములు 
గర్జించినటు చదువుచుండిరి. 


జడలు పెరిగిన తాపసోత్తములు 
యజ్ఞదిక్షలో రాక్షసులుండిరి 
అగ్నీకుండములు-మ౦త్ర తంత్రములు 
ముండితులుండిరి పసండితులందరాొ. 


రాక్షసులందరు రకరకములుగ 
కొందరు పొట్టి - తగు పాడగరులు 
ఎక కర్లులు ఎకాక్షులుగ 
లంబోదరులు కామరూపులు. 


కవచధారులు వికృతరూపులు 
రూటముధ్గరము లాయుధములతో 
ధనుసులు ఖడ్గము లందినవారు 
ధ్వజ పతాకలు కలిగినవారు. 


సుందర కాండ 


మణీహారములు దాల్సినవారలు 
మేలగు చందన మలదిన వారలు 
వివిధ వెషముల వెలుగు దానవుల 
తీరుగ చూచెను లంకలొ మారుతి. 


రాక్షసటెని గృహమును చూచెను 
అచ్చెరువందిను మారుతి అంత 
గిరిశిఖరముపై నిలచి యున్నది 
బంగరు తోరణ శోభలు నిండి. 


చుట్టిన ప్రాకారమ్ము చుట్టున 
అగడ్త యున్నది రక్షణ చేయుచు 
తెల్లని కలువలు తామరలుండి 
కన్నుల పండుగ చేయుచున్నవి, 


స్వర్గతుల్యమై మందిరమున్నది 
దివ్యనాద సంభరితమైనది 
బంగరు ఆభరణమ్ముల సందడి 
మందిర విభవము చాటుచున్నది, 


విమానమ్ములు రథములు వుండి 
మేలగు గజములు హయములు కలిగి 
నాల్గు దంతముల దంతులు నిండి 
సకల సేనల రక్షణ నున్నది. 


సుందరమైనది సుందరకొండము॥ 
RES 
5 చంద్రోదయము 
వాడి శృంగముల వృషభమువోలె రణరంగమున గజరా జువలె 
వె౦ది పంజరము నున్న హంసలా రాజ్యమునందిన భూవాలునివలె 
మందర నగమున మృగరాజువలె షోడశ కళలలతొ వెలిగి చంద్రుడు 
మతే భమువి నున్న యోధుడన. కళానిలయమై కాంతుల కాంతకు. 





సుందర కొండము 


చల్లని జల్లులు - చందమామట 
చల్లెను- మన్మధ వశులై రచట 
స్వర్గము పోలిన శోభలు నిండెను 
వెన్నెల వెలుగుల లంకాపురము 


మధువు (గ్రోలి అట మేనులుమరచి 
మత్తుగ నిద్రలొ మునిగినవారు 
కామరూపులు కోరిక నెలవులు 


అందము లొలికడి మందయాగలు. 


యుద్ధము కోరెడి వీరులు కలిగి 


నిదుర లేని ఆ సొగసుకత్తెలు 
మధువు త్రాగిన మందయానలు 
సుందరాంగుని గురి చేయగను 
కుసుమ బాణుని కోరి పిలిచిరి, 


సీతను వెదకుచు ఆంజనేయుడు 
ఎందరొ సుందర వదనల చూచెను 
వివిధ భూషణములున్న అతివలు 


మెరపుల తీరుగ నుండగ చూచెను. 


వాతాత్మజు డా సుందరులందు 


ఘీంకారము లిడు.మదగజములతో  _ సౌందర్యాంబుధి సీతామాతను 
నిండిన రావణు భవన ్రాంతము ఉన్నత కులమున పుట్టిన అతివను 
బుసల సర్పముల మడుగనిపించెను. వెదకెను కన్నులు ఎన్నో చేసుకు. 
మన్మథ వశులై మగువలుండిరి రాముని చూడగ అత్రమునున్న 
వలువలు చెదిరిన కొందరు వనితలు పాతివ్రత్యమున (బ్రతుకుచునున్న 
ప్రియుని తలపుతో తీయని కలలతో పుణ్య చరిత యగు సీతాదేవిని 
కిలకిలలాడుచు కోమలులుండిరి. ఎందు వెదకినా కానకపోయెను., 

కాంతులు తరిగిన చంద్రరేఖను 

శోకమునిండిన గద్గద కంరిని 


కాంతుని కొరకై రుములు కాంతను 
వెదకి- కానక- చింతిలె మారుతి 


[సుందరమైనది సుందరకాండము॥ 
Ht 
సీతాన్వేషణము 
సింహములెన్నో రక్షణ చేసెడి రావణు భవనము రమ్యమైనది 
మహావనము అనిపించునట్టగా రత్న శోభితము స్వర్ణమయమది 
ఘోర రాక్షసుల కావలి యుండిన భేరీనాద మృదంగ ధ్వనులు మరి 


రావణు భవనము తోచెనచ్చట. 


శంఖ ఘోషల శో భతొ నిండెను. 


1] 


12 


మణులమరిన ఆ సింహద్వారము 
వెలుగులు చిమ్మెడి హారమాయెను 
మంద యానలతొ మధుర గానముల 
హేమ మందిరము అతి సుందరము. 


లంకకు ఆభరణమ్మయి భవనము 
తోచగ మారుతి తలచెను మదిలో 
“కాయము చిన్నది చేసి వెదకుట 
యుక్తము- వెదకిద భవనములన్నీ . 


మంత్రి ప్రహస్తుని మందిరమందు 
మహాపార్చ్వు, మహోదరాదుల 
విద్యున్మాలి, విద్యుజ్జిపహ్వాల 


సుందర కొండము 


శెవ పూజలు నైవేద్యములు 
గరళకంఠుని భక్తులందరు 
పూజలు భజనలు హోమమ్ములతో 
లంకేశ్వరుని మందిరమున్నది. 


సుగంధ పరిమళ శో భలు నిండి 

శో భించిన వట జలకములన్ని 
చందన- పునుగు కసూరి మొదలగు 
సుగంధ ద్రవ్యములన్నో కలవు. 


ఘీంకరించుచు ఎనుగులుండి 
అజేయులయిన రక్షకభటుల 
వివిధ ఆయుధము లందిన స్త్రీల 


వజదంష్ట శుక సారణ గృహముల. రక్షణనున్న భవనము గాంచెను. 
రావణు తనయుడు మేఘనాథుని చిత్రశాలలు పూపాదరిండ్లు 
రశ్మికేతుని సూర్యకేతుని క్రీడా గృహములు లీలాగృహములు 
వజ్రకాయుని |బ్రహ్మకర్ణుని చూచుచు సాగిన మారుతి కన్నుల 
కుంభకర్ణుని నెలవులు వెదకను. కనబడి నచటొక దివ్య మందిరము, 
శోణీతాక్ష పిశాచ కరాళుల రత్నకాంతులు రావణు తేజము 
విరూపాక్షుని భవనములన్ని నిండిన భవనము భానుడాయెను 
సంపద నిలయములగు నిలయముల కుబేర భవనము పోలియున్నది 
మారుతి వెదకెను సీతను కాంచగ. దివ్య ధూపముల నిండియున్నది. 

కాంతానూపుర కాంచిరవములు 

కర్ణపేయమగు మృదంగనాదము 


సుందరాంగుల అందెల సందడి 
నిండిన భవనము లెన్నో చూచెను. 


[సుందరమైనది సుందరకాండము! 


hh 


సుందర కొండము 


7 పుష్పకొవ లోకనము 
వెడూర్యములతొ బంగారముతో మెరుపులు నిండిన మేఘమన్నటు 
నిండిన రావణు మందిర మచట చంచలా౦గులతొ సొంపుగనున్నది 
మెరపులు నిండిన మేఘము రీతి కాంతులినుచు గృహములున్నవి 
కాంతుల వెలుగగ చూచె మారుతి. ఐవిథ ధాతువులు నిండిన నగమై. 
వాసయోగ్యమై చక్కగ అమరి అందొక మందిరమున్నది రాజుది 
ఆయుధములను శంఖములుంచెడి కాంచన చారు మనో హరమైనది 
అతి సుందరమగు చంద్రశాలలు లంకకు దిగిన నాకముపోలిక 
ఎన్నో చూచెను సీతను వెదకుచు. ఉన్నది సుమములు సుందర స్త్రీలతొ. 
పుష్పకమున్నది దివ్య విమానము వెడూర్యములతొ విహగములుండి 
రత్నకాంతులతొ వెలుగుచుండిను వెండి బంగరు పనులతొ వెలుగుచు 
చిత్రములయిన చిత్తరువులతో వివిధ రత్నముల సర్పములుండి 
వెడూర్యములు పగడపు పనులతో, జీవకళలతో తురగములుండెను. 
మేఘము పోలిన రూపము కలిగి కొలనుల సుందర గజములు కలిగి 
దనుజనాథ బల ప్రకటితమగుచు లక్ష్మీదేవి కరములయందు 
ధరణికి దిగిన నాకమునోలె కలువలు కలిగిన రీతిగ వేసిన 
ఉన్నది అచట దివ్య విమానము. చిత్రములెన్నో మారుతి గాంచెను. 

సుందర మందిరమందు వెద8ను 

సీతను గానక చింతిలె మారుతి 

రాముని తలపుతొ నుండెడి మాతను 

కానక దుఃఖమునిండె మారుతి, 

[సుందరమైనది సుందరకాండము॥ 
IRI 

8 పుష్పక వర్ణన 
భవన మధ్యమున నున్న విమానము మనసగు రీతిని పోగలిగినది 
మణులు వజ్రములు పొదిగియున్నది ఆ శోభకు మధుమాసమె తగదు 
స్వర్ణమయమది ఊహలకందక శరత్కాలపు చంద్రబింబమై 


శోభల వెలుగగ చూచె మారుతి గిరి శిఖరము అది అనుటులునురి 


13 


14 సుందర రొ౦డము 


పంక్తి కంధరుని కాంతుల నిలయము 
కాంతివంతుడు మారుతి చూచెను. 


మూడునాల్లు దంతాలు కలిగిన 
ఐరావతమును పోలిన దంతులు 
అస్త్రశస్త్రముల యోధులు కలరు 
రక్షణ చేయుచు మందిర మందు. 


అలకాపతికి నలువ యిచ్చినది 
విశ్వకర్మ- ఆ బ్రహ్మకిచ్చినది 
రావణ బ్రహ్మ కుబేరుని గెలచి 
లంకకు తెచ్చిన పుష్పక మదియ 


దనుజనాథుని మందిరమున్నది 
ఇ౦ద్రనీలమణు లమరి యున్నది 
స్వర్ణ మయమది శోభలీనునది 
కమ్మని తావుల కది నెలవైనది. 


ఆత్మబలము గల వీరుడు అతడు 
రావణ బ్రహ్మ అతి పరాక్రముడు 
అతని మందిరము ఉన్న తీరది 

అతని బలమును తెలుపుచున్నది. 


విశ్వకర్మ తన చతురతన౦తా అతివిలువయిన రత్నములుండి 

ఒలకపోసి నిర్మించెను దానిని అతిశ్రమ నిండిన పనితన మొలుకుచు 

ఆకాశములో పుట్టినట్టుగా దేవలోకమున లేనటువంటి 

వాయుమార్గమున నిలబడి యున్నది. అద్భుతమైన విమానము గాంచెను. 

సుందరమైనది సుందరకాండము! 

LIRR 

0 రావణాంతఃపుర శోధన 

అర్ధ యోజనము విస్తరించినది తిమింగలమ్ములు-మకరులు నిండి 

ఏక యోజనము పొడవ కలిగినది మహామీనముల- నుదరమును౦చుకు 


నెను సర్పములతొ- నిండిన కడలిగ 
తోచుచున్నదా దివ్య భవనము 


మణీస్తంభములు ఆణిముత్యములు 
సృటికపు పగడపు స్వర్ణపు పనులు 
పాన భక్ష్యముల పరిమళములతో 
నిండిన మందిర విభవము చూచెను. 


ఉల్లాసము మది కలిగించునది 
మేనుకు వన్నెలు పూయునట్టిది 
దుఃఖము దూరము చేయు మందిరము 
లక్ష్మికి నిలయము అనిపంచినది 


దేవతలుండు స్వర్గలో కమో! 
బ్రహ్మదేవుని సత్యలో కమో! 
లేనిచా తప్పక అమరావతి యగు 
అన్నటులున్నది మందిర మచట. 


విలువగు ఆభరణమ్ముల వెలుగులు 
కాంచన దీపపు స్తంభపు కాంతులు 
రావణు తేజము కలసి యుండగా 
నిప్పుల మండెడి తేజమునుండెను. 


సుందర కొండము 


ఎన్నో ఉన్నవి తియ్యని రసములు 
కల్లు మొదలగు వివిధ మధువులు 
కాంతులీను బంగారుపాత్రల 
కాంచెను మారుతి- సీతను వెదకుచు 


బంధువు, మరియొక బంధువునెంతో 
ఆప్యాయముగా - పిలిచినట్టుగా 
మధువాసనలు- రావణుడి తడే 
అనుచు- చూపగా- ఎగ సినొక్కపరి 


అలసిన యువతులు నిద్రలొ మునిగిరి 
సవ్వడిలెక మందిర మున్నది 

హంసలు భ్రమరములున్న ఘనమగు 
పద్మవనమయె పద్మముఖులతో 


శేషించిన తమ పుణ్యము నంతా 
అనుభవించగా నేలకు రాలిన, 
తారలు- మగువల రూపుల నందినొ 
అనిపించిరి ఆ రమణీమణులు 


మధువు త్రాగిన మగువలు- సాగసుగ 
మూసిన కన్నులు కమలము లనుకొని 
భమరము లెంతో ప్రీతిగ చేరెను 
వన్నెల నెలవు - కులీనలాసతులు 


ఆ సతులందు రసిక శేఖరుడు 

పొందు సుఖములు అందు భోగములు 
చుక్క కన్నియల వెలిగెడి చంద్రుని 
చందము నుండెను అసురభూపతి 


ఆటల పాటల ఆనందముతో 
ఆలింగనముల అనుభూతులతో 
అంగన లందరు చురుకు కోరికలు 
తలచుకు- మదనుని వశులై రచట. 


సుందరాంగులు అందములన్ని 
ఒలకపోసుకుని వేచి యుండిరి 

సాటి కాంతనే సుందరాంగుడని 
బాహుబంధముల గందగించిరి. 


కోరిక లున్నవివేచి యున్నవి 
మగువల సొగసులు రగిలించినబి 


మగడే ముందర ఉన్నటు తోచగ 


కమ్మని ఊహల కరిగిపోయిరి. 


కోకలు జరిగి కోములు లుండిరి 
చెదరిన కురులతొ చెలియ లుండిరి 
లీలాకేళిలొ కాంతలు అలసి 


లతలవోలె అటపడకల నుండిరి. 


పూలమాలల వన్నెలు తరిగిను 
రాలిపడినవి హారము లెన్నో 

చిందర వందర అయినవి సొగసులు 
దంతిమెదలిన పూల వనమయె. 


మత్తుగ నిద్రిడు కాంతల సొమ్ములు 
ఆభరణమ్ములు మణీహారములు 
చెదరిపోయి - అవి కలిసిపోయినవి 
ఎవరివి ఎవో తెలియనట్టుగా. 


16 


కాంతల ఉరమున మెరయుచునున్న 
చంద్రకాంతిలా వెలుగులు చిమ్మే 
మంచి ముత్యపు హారములవ్వి 
హంసల తీరుగ భాసిల్లినవి 


యక్షరాజ గంధర్వుల -నాగుల 
కన్నియలందరు సొగసుల నెలవులు 
దనుజనాధథుని కోరి వలచిరి 
మధువాసనలు ఎగసిన వచట 


పంక్తి కంధరుని బలపరా క్రమము 
ధనపతి సముడగు అతని సంపదలు 
సొగసు లొలికడి సుందరాంగులను 
ఉన్నత కులిన లెందరొ జేర్చిను. 


సుందర కొండము 


మగసిరి గలిగిన దానవరాజు 
మగువలందరిని ఎలును సమముగ 
మలయానిలముల సుమ సుందరులతా 
మందిర మెంతో సుందర నిలయము. 


దనుజనాధుని సరులకు మురిసెను 
అతని భార్యల సుఖములు తలచి- 
సీతను రాముని చెంత చేర్చిన 

పంక్తి కంధరుడు బుద్ధిశాలియగు. 


“ఉత్తమురాలు సీతామాత - 
రావణుడెంతో దుర్మార్గముతో 
దుఃఖము ని౦పెను జాన కిదేవికి 
పాపాత్ముడుగా! పంక్తి కంధరుడు.” 


పావని సీతను అసురుడు మరచిన 


అ౦కాపురము మనగలదనుకొని 

వాయునందనుడు సీతను వెదకి 

ఉనికి తెలియక వగచెను ఎంతో! 

[సుందరమైనది సుందరకాండము 
RRS 

10 ముండోదరిని చూచి మాతయని భమించుట 
రతృభూఇతము స్పటిక నిర్మితము స్వర్ణమయమది అతి మృదువైనది 
దివ్య శయనమది రావణు శయనము రవి కాంతులతో వెలుగుచున్నది 
దంత కనక శిల్పంబుల నిండి చల్లని చంద్రుని వోలు ఛత్రము 
వెడూర్యములతొ మణి ఖచితమది. పూల మాలలతొ కూర్చియున్నది. 
రత్న్సకాంతితో మణీశో భలతో కొలనున-వెలిగెడి కరిరాజు వలె 
శో భించినది రావణు శయనము పద్మన తులను దరిజేర్చుకొని 
సుగంధ పరిమళ సుమములు నిండి పవళించెను ఆ ప్రతిభావంతుడు 
స్వర్గ సమముగా నున్నది శయ్య. పరాక్రమమున విక్రముడతడు. 


సుందర కొండము 


చక్రాయుధము చేసిన గురుతులు 
వజ్రాయుధము వేసిన ముద్రలు 
విజయచిహ్నములు, వెలుగుచుండిను 
దేవదానవుల పోరు తెలుపుచు. 


దేవ దానవుల హడలెత్తించిన 

మహా బాహువుల గాంచెను మారుతి 
మందరగిరిలో పెనుసర్పములవి 
అన్నటు లున్నవి బలము తెలుపుచు 


మినుములు రాసిగ పోసిన రీతిగ 
నల్లని దేహము తేజోవంతము- 
రక్ష చందనము మేన నలదుకొని 
మధువు త్రాగి మత్తిల్లిన వాడు. 


కాంతల చేరి వసంతుని రీతి 
లీలాకేళిలొ కలసి సాలసెను 
విశాలవక్షుడు లక్షణాంగుడు 
లోహితాక్షుడు రావణాసురుడు. 


కనక హారములు వజ్ర భూషలు 
మణి కుండలములు స్వ్యర్ణకిరీటము 
పట్టు వస్త్రములు మేన ధరించిన 
మృష్ట భోజనుడు పంక్తి కంధరుడు. 


దశ కంఠుడు తన సుందరాగులతొ 
శయనించెను అట నల్లత్రాచు వలె 
నిశ్వాసములతొ బుసలను గొట్టెను 
మత్తేభములా తోచెను టేడు. 


17 


కామరూపుడు భుజ బలతెజుడు 
కాంతల వాలి వసంతుడాతడు 
ఆలింగనముల ఆ సుందరుని 


అంగాంగముల సుగంధము లెగసెను. 


అయిదు తలలు గల పన్నగమ్ములన 
అంతగ పెరిగెను అతని బాహువులు 
నల్లని మేఘము అతని దేహము 
చందమామలా సుందరాంగులు. 


ఆటల పాటల ఆనందముతో 
అలసి పోయిరి అంగన లందరు 
అందు- లీణనే అందగాడని 
ముద్దులిడినదొక బింబాధరి అట. 


తన వంపులనే చూసుకు మురిసి 
తీయని ఊహల ఊగిపోవుచు 
కిలకిల నవ్వులు చిలకరించుకొని 
కలయని తెలుసుకు తెల్ల్పపోయెను. 


ప్రియుని పొందును పాందగ సుందరి 
పణవము చేకొని హాయి పొందెను 
మృదంగము నట ముద్దిడి మగువ 
మగడే అనుకొని మురిసిపోయెను. 


అందొక శయ్యలో అందములొలికే 
సుందరి ఉన్నది నిదురపోవుచు 
కనక కాంతులతొ కాంతులకా౦త 
కనుపించెనట కను విందుగను. 


18 


మణి భూషణములు నవరత్నములు 
అమరినవెన్నో అభరణమ్ములు 
మండోదరి ఆ సుందరవదన 
దానవరాజుకు ప్రియతమ భార్య, 


సుందర కొండవ 


ఆమెను గాంచిన ఆంజనేయుడు 
ఆనందముతో చిందులు వేసెను 

జనకజ అనుకొని సంతోషముతో 

ఎంతో చిలిపిగ గంతులేసెను. 


స్రంభములె్క్కను క్రిందికి దూకను 
పల్టికొట్టెను పరవశమందిను 
తోకను ముద్దిడి మురిసిపోయెను 
వానర చేష్టలుమారుతి చసెను. 


సుందరమైనది సుందరకా౦డము॥ 


Ht 


11 అంతఃపుర శోధన 


తీరుగ మారుతి యోచన చేసెను 
“'రాఘవురాణి యీ తీరుండదు 
రావణుచేరి బ్రతికే యుండదు 
అన్నవానముల వంక చూడదు. 


రామచంద్రుని జీవితేశ్వరి 
పరమసాధ్వియగు సీతామాత 
ఇ౦ద్రభోగముల లెక్కచేయదు 
చాలరు సురలు విభునికెందున ' 


శ్యామల కాంతితొ కొందరు కాంతలు 
తెల్లని నల్లని కాంతులవారు 
మన్మధవశులె పడియుండగను 
మారుతి గాంచెను అట విమానమున. 


“లీలాకేళిలొ సోలిన కాంతల 
జరిగిన వలువల పడతులెందరినొ 
అంతఃపురమున చూచితి నేను 
ఒడిగట్టితిని పాపము నెంతో.. 


మారుతి ఎంతో చింతిల మదిలో 
బుద్దిమంతుడు యోచన చేసెను 
“పావని జానకి పడతుల కలసి 
అ౦త:ఃపురమున నుండుననుకొని. 


సద్దుమణిగిన సమయములోన 
అంతఃపురముల వెదకుట మేలని 
స్వామి సేవలో చూచితి గాని 
మనసున ఎట్టి వికారము నెరుగను.” 


అనుకొని హనుమ ఊరట చెంది 
మాతను ఎచట చూతును నేను 
ఎ తీరుగ నా మాట నిలచుట 

నే వెదకుట ఎట అని చింతించెను! 


ఎన్నో తీరుల అతివలుండిరి 

అలసి సొలసి వారందరుండిరి 
ఆలమందలో వృషభ రాజువలె 
పంక్తి కంధరుడు ఉండె నడుములో. 


సుందర కొండము 


సాగెడు మారుతి కాంచెను అచ్చట గంధవాహుడగు మారుతి జనకుడు 
పాన భక్ష్య పదార్థములున్న తనయుని గాంచి సంబరపడుచు 
సుందర శాల బంగరు వాత్రల కొగిలించుకొన వచ్చినట్లుగా 
ఎన్నో రకముల వంటకాలతో. అచటి పరిమళము లెగసెనప్పుడు. 
దున్నలు జింకలు సూకరములట మధుర రసములు మదిర రకములు 
మయూర చకోరము రుచులుగ వండి పరిమళ శో భతొ పానీయములు 
కొక్కెర మాంసము కోడి మాంసము బంగరు సృటికపు పాత్రల యందు 
ఉన్నవి తినగా మిగిలినవెన్నో, తాగగ మిగిలియు౦డెను అచట. 
పాన భూమిని వదిలి మారుతి 
తిరిగి వెదకెను వెదకిన తావుల 
ఆశను పెంచుకు ఆంజనేయుడు 
అంతట వెదకిను జనకజ కొరకు 
(సుందరమైనది సుందరకాండము॥ 
DDG 
12 మారుతి ఆవేదన 
“మేడలు మిద్దెలు వాడలు విధులు దుఃఖము-మదిలో చేరకపోవుట 
అంతఃపురములు ఆరామములు సర్వసంపదలు- సమకూర్చుటయే 
పూపొదరిళ్లు మరి కోనేళ్లు దుఃఖము దూరము. అగుట వల్లను 
నిశాగృహములు-నే వెదకితిని. సకల కార్యములు-సులువుగ జరుగును. 
బావులు దోవలు రాజవీధులు కార్యము సఫలము చేయక నేను 
తోటలు తోపులు శయ్యాగృహములు తిరిగి వానరుల చేరుట ఎట్లు 
ప్రతి సందున నే పరిశీలించితి రాజు సు గ్రీవుడు- అతిబలశాలి 
జనక రాజ సుత నే కననెతి. కోప తాపముల దండన లిడును. 
“అసలా మాత బ్రతికి యున్నదా? 
అసురుడామెను అంతము చేసెన?” 
వెదకిన తొవుల వెదకుచు వగచెను 
మదిలో ఎన్నో శంకలు మెదలెను 


సుందరమైనది సుందరకొండము॥ 


19 


20 


సుందర కాండ 


13 మారుతి పరితాపము 


“పులుగుటేడు సంపాతి పలికిన 


పలుకులు విని నే వెదకుచుంటిని 


దానవరాజు -రావణులంకలొ 
జానకి కలదని పక్షి పలికెను. 


దనుజనాథునీ భవనములన్నీ 
దానవు నగరము నాల్గుమూలలా 
నేవెదకితిని నూరు కళ్ళతో 
మిగులలేదు నే వెదకని తావు. 


పాపాత్ముడు యీ పంక్తి కంధరుని 
త్రుంచి వేతునా- రాముని తలచుకు 


లేదా రాముని చెంతకు వానిని 
మోసుకుపోదున ఆకసమంటి 


రామబాణముల గురి కరగాక 
వేగమె సీతను లంకకు చేర్చగ 
ఆకసమంటి అసురుడు గొని రా 
జానకి సాగరమందు జారెనో? 


? ఆకాశములో సిద్ధుల కంటను 
' పడినందుకు తా సిగ్గుతో మాత 
మరణించినదో? లేదా మానిని 
అసురులచేబడి మింగబడినదొో! 


శోక భారమును భరించలేక 
కృశిందిపోయిన ఆ కుసువులత 
ఆశను వీడి ఆత్మహత్యతో 
అంతమొం౦దెనో కాంతునికెడమై. 


చిలుక- పంజరము చిక్కినరీతి 

జానకి లంకలో చిక్కడిపోయెను 

అని తలపోయుచు మారుతి నడచెను 
ప్రాకారము వి చింతతొ నిలచెను. 


“జానకి జాడ తెలియకపోతిని 
అది తెలుపుట అతి బాధాకరము 
నిజము దాచుట స్వామి ద్రోహము 
విషయము వినిన రాఘవుడేమగు? 


అన్న సుఖములే మిన్న అనుకొను 
లక్ష్మణుడా పె మనగలడా యని 
కలత చెందిన మనసది ఆయెను 
మారుతి కన్నుల నీరు నిలచెను. 


సోదరులిరువురు మరియిక లేరన 

భరత శతృఘ్నలు బతుకరు నిజము 
తల్లులు ముగ్గురు తనయుల బాసిన 
తనువులు నిలపుట కలలో జరగదు. 


అంత ఘోరము జరిగినంతనే 
జాంబవ దం౦ంగద వానరరాజు 
జీవించరుగా రామభక్తులు ” 


మారుతి కన్నుల నీరు నిలచెను. 


కాంతుల బాసిన కాంతలు బ్రతకరు 
పుణఖ్యమూర్తులు- రుమా తారలు 
ఎందరు కలరో ఉత్తమ చరితలు 
చేరుదు రుతమ లోకము లందరు. 


సుందర కొండము 


నా వల్లనెగద యౌ విషమస్థితి 


లక్ష్మణ సహితుడు రామ ప్రభువునకు 


21 


నేనిక పోను కిష్కంధాపురి జనకరాజసుత జానకిదేవికి 
సీతను చూచిన బ్రతికియుండుట రుద్ర ఇంద్ర యమ వాయుదేవులకు 
మాతను చూడక మరణించుటయే సుగ్రీవునికీ వందన మిడెను 
రాక కోసమై నిరీక్షించుట “తపోవంతునికి సిద్ది కలిగినటు 
ఆశతొ వారు జీవించుటయే - రాక్షసులందర జయించి నేను 
అందులకొరకై- కనబడ లేదను భూసుత- సీతను- రామ ప్రభువుకు 
వార్తను చెప్పగతొందర ఎల- సమర్పించెద- జన్మ తరించగ 
అసువులు విడుట అవివేకమగు కార్యసిద్దికై బ్రహ్మను తలచి 
బ్రతికియున్నచో మేలు కలుగును దేవతలందర మరి మరి తలచెను 
కావున నేను రామ సేవకై సూర్య చంద్రులను వరుణదేవుని 
బతికి యుందును శుభఘడియలకై' ఎందరు సురలో అందర తలచెను. 
అనుకొని మారుతి స్థరనిశ్చయుడై మలయానిలముల నిలయమది 
వాన ప్రస్థమున నియమ నిష్టతో సుమగంధమును పూయునది 
రోజులు గడుపుచు సీతను వెదకుచు దానవ వీరుల కావలి యుందురు 
రామ సేవలో తరించ నెంచెను. అశో కవనమది సుందరవనము. 
అంతట మారుతి కన్నుల ముందర స్వామి కార్యమును నెరవేర్చు టక 
కనుబంచిన దొక సుందరవనము కార్య దీక్షతో- కురుచ రూపుతో 
ఇష్ట దెవముల నిష్టగ తలచి దానవ వీరుల కనుల బడకను 
సొంపగు వనమును చేరెను మారుతి మారుతి ముందుకు సాగెను వనమున 
[సుందరమైనది సుందరకాండము॥ 
ల్లు చ 

14 అశోక వన పరిశీలన 
చంపక చందన దేవకాంచన చిక్కగనున్న వృక్షసంపదతొ 

అశోక కపిముఖ నారికేళములు చక్కగనున్న పరిమళ సుమముల 
తియ్యమామిడి తాళవృక్షములు కమ్మని తావుల కిమ్మయి వనము 
చికటిమ్రాకులు తక్కోలములు. కోయిల పాటల కది నిలయమ్ము, 


22 


విరి కన్నియలు వెచ్చ తేనియలు 
పూల కంచముల పొందుపరచుకొని 
భృంగరాజుక రంగుల విరస్‌ 
రమణీయమ్ముగ నుండును వనము. 


ఆమనిశో భలు సంతరించుకొని 
అంతులేని సొగసెంతొ పూసుకొని 
పులుగు గుంపులు - పురివిడి నెమళులు 
పాటలు నాట్యము నయనానందము. 


దూకెను మారుతి తరువులవిన 
పులుగు- లెగరగా రెక్కలు తగిలి 
పూవులు రాలెను హనుమంతునిపై 
అతడు తోచెను పుష్పన గమువలె, 


సీతను వెదకుచు మారుతి- వనమున 
నిద లౌవెను పక్షుల గుంపుల 

కల కల రవముల వనము లేచెను 
చివురులు మెరసెను ఉదయ శో భతో. 


పూవులు రాలిన నేలట సాగసుగ 
సి౦ంగారించిన స్త్రీవలె నుండెను 
పూవిలుకాడై భాసిలె మారుతి 
అందము లొలికే అశోకవనమున. 


రాలను ఫలములు- రాసిగ ఆకులు 
పూవులు విడివడి నేల రాలగా 

ఆ తరువులట సొమ్ముల నో డిన 
చెడు- జూదరివలె కనులకు తోచెను. 


సుందర కొండము 


పక్షుల గుంపులు ఎగిరిపోయెను 
మిగిలెను చెట్లు నామమా త్రమై 
బంధువు లందరు దీడిననరులన 
తోచెను ఆ తరు సముదాయములు. 


మణిమయ శోభిత సోపానమ్ములు 
మంచినిటితో బావులున్నవి 

మంచి ముత్యములు మేలు పగడముల 
కూర్చి యున్నవట యిసుక తిన్నెలు 


వడ్రమించుటకు సృటికపు టరుగులు 
ఒడ్డున బంగరు వన్నెల తరువులు 
తామర పూవులు కలువలు కలిగి 
చ|కవాకములు హంసలు గలవు. 


చక్కని గదులు చిక్కని చెట్లు 


ఇంపగు శిఖరము సొంపు లెగయగా 
రాతిగృహముతో రమ్యము గాను 


క్రడాచలము ఉన్నది వనమున. 


శిఖరా(గమున జారెడి ఎరు 

పతిపై అలిగిన సతివలె నుండెను 
అందు వాలిన తరువుల శాఖలు 
అడ్డుగ నిలచెను ఆత్మబంధువన. 


బాతము గొలపగా- పతిని- తిరిగి, సతి 
చేరెడి తీరుగ-వనమున నీరు 
వెనుకకు మరలి గడువగతోచెను 
అలుక తీరిన అతివ చందమై 


సుందర కొండము 


ఎట్టని పూలు చిగురులు మెరసి '" రాఘవురాణి పరమ పతివ్రత 
అగ్నిచెట్లవలె- తోచు- తరువులను వనమున వెలుగును వనదేవతగ 
స్వర్ణ శోభతో వెలుగు- అరుగులను నిరతము పతినే ధ్యానించుచును 
సంతోషముతో గాంచెను మారుతి రాగలదీ వన శోభను చూచి 
బంగరు వన్నెల తరువుల నడుము ఈ వనమందలి మృగముల సేమము 
వెలిగెను మారుతిభానుని రీతిగ పావని జానకి తెలియ గోరుచు 
బంగరు గజ్జెల చిరు మోతలతో కరుణామయి యిట వచ్చుట నిజమని 
శ్లోభిలు శింశుప తరువును చూచెను, కొమ్మల కూర్చొని మారుతి చూచెను. 
శింశుప తరువున చేరెను మారుతి రాముని తలచుచు ప్రార్థన సలుపుచు 
మాతను చూచుట కనువైనది యని సంధ్యా సమయ నియమ నిష్టకై 
రాఘవ కొరకు ఎదురు చూచెడి అనువృగనున్న ఈ నది చెంతకు 
పాననమూర్తిని సీతను తలచుచు జనకజ నిజముగ వచ్చి తీరును 

ఈ వన శోభ అపురూపము గద! 

కోమల మూర్తికి తగి యున్నదిగా 

సుందర వనమున సుమసుకుమారి 

ఉండుట తథ్యము - అని తలపోసెను. 

[సుందరమైనది సుందరకాండము ॥ 
He He He 

15 సీతా సందర్శనము 
అశో కవనము- నందనవనమది అశోక తరువులు విరిసె నిండుగ 
అన్ని బుతువుల ఫలసుమములతో ఎట్టనిపూలు మంటగ తోచెను 


మృగములు-పక్షులు- మయూరములతో 
కలువలు బంగరు కమలము లు౦దిను. 


శింశుప తరువున కూర్చొని మారుతి 
తిలకించెను ఆ వనమును తిరిగి 
సుర లోకములో నుండు సుమతరు 
శోభిత మైనది సుందరవనము. 


పక్షులు రెక్కల- పూవులు ఆకులు 
రాల్సెను వింతగ -రెపరెపలాడుచు. 


పూచిన గోగులు కొత్త మోదుగులు 
ఏడాకులు గల అరటి తరువులు 
పొన్నలు, సంపెగ, ఎన్నో పూలు 

ఉన్నవి సోయగ మొలుకుచు వనమున. 


24 


ఇం|దుని వనమగు నందనవనము 
ధనపతి వనము చైత్రరథమును 
అధిగమించి కడు అందముగాను 
అశో కవనము ఉన్నది లంకలొ, 


తారల పోలిన పూలతొ తరువులు 
రెండేవ అంబర మన్నటు తోచెను 
గంధమాదనగిరి మరియికటని 
ఆ వనమందలి భవనము తోచెను 


ఆ భవనము అట ఆకసమ౦టుచు 
ఎత్తుగ నున్నది వేయి స్తంభముల 
ధవళకాంతితో అతి సుందరమై 
కనుపించినది అనిలాత్మజునకు. 


_ మాసిన చీరతొ చెదిరిన మనసుళఠొ 
చిక్కిన తనువుతొ తినకోరకను 
నిట్టూర్పులతో గుర్తె తెలియక 

రక్కసి మూకల చిక్కిన వనిత. 


హోమధూమముచె కప్పిన అనలము 
కొత్త చంద్రుని పోలిన దేహము 
వ్యధతో కుమిలెడి మనసు కలిగిన 


కోమల మూర్తిని మగువను గాంచెను. 


మలిన వస్త్రమున దీనవదనయగు 
సుమ రహితమగు సుమలత పోలి 
పద్మరవాతమగు పద్మాకరమన 
ధ్యానమగ్నయై యున్నది అతివ. 


సుందర కొండవ 


వేటకుక్కల చిక్కిన హరిణిగ 

నల్ల త్రాచువలె జారిన వేణితొ 

రక్కసి రూపులు ముఖములు కనుచు 
శోక తపయగు మూర్తిని గాంచెను. 


వున్నమ చంద్రుని పోలిన ముఖముళొ 
రతీదేవి వలెనున్న అతివ అట 

చీకటి చిల్చెడి వెలుగు రూపుతో 
ఉన్నది- గాంచెను మారుతి నిండుగ, 


తపోరాసియై కటికనేలపె 

బుసలు నిండిన ఆడుపాము వల 
విభుని తలచుకొని మదిని కలతపడి 
ఉన్నది కోమలి-మారుతి గాంచెను. 


లేడికన్నుల బెదరు చూపుల 
అ(శ్రులు నిండెను అతివ కన్నుల 
శోకమూర్తియై చిక్కిన మూర్తితొ 
మలిన దేహయై మగువ యున్నది. 


నియమ నిష్టల తాపసి పోలెను 
సుమ లావణ్యము-మేన కలిసెను 
భయ కం౦ఎతయై నిశా(సములతొ 
నాగ కన్యవలె తోచుచుండెను 


సందిగ్భార్థము కలిగిన సృతియన 
తరిగిపోయిన సంపదవో లె 

క్షీ ణీతమైన శ్రద్దతీరుగా 
నిష్ఫలమైన ఆశగ నున్నది. 


సుందర కొండము 


విఘ్నము నందిన కార్యము తీరుగ 
కలుషితమైన బుద్ధి రీతిగా 
నిరాధారమగు అపవాదు వలె 

గత యశస్సువలె నున్నది అతివ, 


మబ్బుల మాటున చంద్రుని రీతి 
కాంతులు తరిగి కాంత యున్నది 
ఆభరణమ్ములు ఆమె ధరి౦చిన 
వెలుగును అవి అట వేయికాంతులళతొ, 


పునశ్చరణ యదిలేని చదువుగా 
సంశయమ్మది కలుగుచున్నది 
సీతయొ- కాదో- అను సందేహము 
మెదలసాగినది మదిలో నపుడు. 


ఆ పుణ్యవతి- జనకజ యగునని 
మది తలపోసెను మారుతి అంత 
పరిశీలించి మరిమరి చూచి 

తెలిసిన గురుతుల పోల్సగ నెంచెను 


వేరొక అర్థము కలిగిన పదముకు 
సరియగు నర్థము పండితుండు లౌ 
కష్టముతో మరి తెలియునట్లుగా 
శ్రమతో మారుతి (గ్రహించే- సీతగ 


రామచంద్రుడు చూపిన నగలు 
తరుశాఖలలో ఆభరణమ్ములు 
ఒక్క పోలికగ నుండుట గా౦ఓ 
తప్పక సీతని తలచెను మదిలో. 


దీర్ణకాలము ధరించినట్టు గ 
ఆభరణమ్ములు అగబడుచున్నవి 
వాటి గురుతులవి శరీరమ్మున 
స్పష్టముగా మరి కనబడుచున్నవి 


“బుష్య మూకమున చూచిన నగలవి 
ఇచ్చట మాత్రము కన బడకున్నవి 
వాటికి సరిపడు ఆభర ణమ్ములు 
తీరుగ ఇచట కనబడుచున్నవి. 


“బుష్యమూకమున చూచిన నగలు 

ఇట తరులశాఖల వెలిగిడి సొమ్ములు 
ఆభరణమ్ములు అటుయిటు చూడగ 
అతివ సామ్ములు అమరును సరిగ 


అంబర విధిని అసురుడు గొని పో 
అంబర మందు నగలను కట్టి 

బుష్యమూ కమున జారవిడిచెను 
అట తరుశాఖల నిలచిన వవియే. 


ఆ వస్త్రముతో కలిసెను వలువ 
ఆభరణమ్ముల పోలిక లొకటే 

తరుణి సోయగము ప్రభువుకు తగినది 
కావున కోమలి జనకజ యగును. 


పవని సీతను-నే కనుగొంటిని 
పరమ పతివ్రత నిట చూచితిని 
రామలక్ష్మణుల కార్యము తీర్చితి 


వానరు లందరు బ్రతికి యుందురు 


25 


26 


స్త్రీయని- దయతో వేదన పడును 
ఆశ్రితురాలు అను ఆవేదన 

ఆలి అపహరణ అమిత దుఃఖము 
ప్రియసతి దూరము- అన్నీ బాధలే 


అంత దుఃఖమున రాముని మనసు 
అనిశము లగ్నము ప్రియసతి ఎడల 
అటులే- అమ్మకు రామ ధ్యానము- 


సుందర కాండము 


సౌందర్యాంబుధి సీతామాతకు 
ఎంతటి ఘనుడో రాముడు విభుడవ 
అతి సమర్భుడు విజితేంద్రియుడు 
కావున బ్రతికెను ఈమెకు ఎడమె.' 


సీత్రామాతను చూచిన మారుతి 
మన సెగిరినది ప్రస్రవణా దికి 
భక్తితో రాముని-మనమున తలచెను 


తలపుల- తనువులు నిలుపసాగిరి పురుషోత్తమునికి వందనమిడెను 
సుందరమైనది సుందరకాండము॥ 
16 దేవి దైన్యము మారుతి దుఃఖము 
శుభముల రాసి సుందరి సీత శ్రి రఘురాముని చరణ సన్నిధియె 
మేఘశ్యాముని హృదయరాణి గని సుఖమని ఎంచి ధ్యానించును గద 


కోమల మూర్తికి కాని కష్టమని 
ఆంజనేయుడు కడు దుఃఖించెను. 


“జనకరాజు తన కంటిపాపలా 
వెంచెను- జానకి సర్వమనుకొని 
దశరథ నృపునకు పెద్ద కోడలు 
రఘువంశాంబుధి చేరిన లక్ష్మి 


రాముని మనసును దోచిన మగువ 
మంగళమూర్తికి మంగళకరమై 
లక్ష్మీ ప్రదము ధర్మచరితకు 
విధివ్రాత గదా! యీ విధి బాధలు 


లక్ష్మణమూర్తి- విక్రమమూర్తికి 
వదినగ-మాన్యత నందిన మగువ. 


ప్రభువు తలపుతో నిరతము గడపును 
పతి సేవలకి పరితపించును 
ఫలములు తినుచు వనముననున్నను 
భవనము నున్నటు సంతసపడును. 


ప్రాణేశ్వరునెడ గాఢ స్పేహమది 
ప్రాణప్రదమది అతి పవిత్రము 
కావున మాత సర్వభో గములు 
వదలి-వనమును చేరెను పతితో... 


సుందర కొండము 


పావని జానకి అవని ఆవిధి 
అసురుల చిక్కి బాధలు పడగ 
మారుతి కన్నుల నీరుపొంగెను 
మనసున ఎంతో కలత చెందెను. 


“దశరథరాముడు అతివను వెదకుచు 
అతి బలశాలిని వాలిని చంపెను 
రావణుసాటి పరా(క్రమశాలిని 

కబంధు త్రుంచెను శ్రీ రఘురాముడు 


జన స్థానమున వేల కొలదిగా 
అసురులు మడసిరి రాఘవృచేబడి 
ఖరుడు త్రిశిర విరాధులు సమసిరి 
సతిని వెదకెడు రాముని చేబడి. 


జనకజ కళలలొ ఎవొక్కటికీ 
మూడు లోకములు సరిగావు కదా 
రామభద్రుడు సీతభద్రతకు 
ఎంతటి పనినీ చేయుట తగును. 


తామర పుప్పొడి తీరుగ నిండిన 

నేలను దున్నెడి నాగటి కొనచే 
వెలుగులు చిమ్ముచు వెలికి వచ్చెను 
మిథిలలొ వెలసెను జనకుని భాగ్యము 


బంధువులందరి కెంతో దూరము 
భర్తకు దూరము- బ్రతుకు భారము 
భో గభాగ్యముల కసలే దూరము 
బతుకుచు౦డి నిట రాముని తలపుతొ 


సూర్యతాపమును భరించలేక 
పందిరి నీడను చేరెడి రీతి 
అత్తి సహజమ్ము జనకజ కొరకు 


27] 


రాముడు వెదకుట సుఖములు వదలుట 


జానకి- ప్రభువును చేరినంతనే 
రాజ్య (భ్రష్ణునికి రాజ్య సంపదగ 
ప్రభువుకు కలుగును ఎంతో సుఖము 
చాలవుసంపద లామె ముందర. 


కాంతకుకా౦తుడె ఆభరణమ్ము 
అన్ని సామ్ములకుమించిన సామ్ము 
ఆనగ లేక- అవనిజ యిచట 
వెలవెలబోయెను కాంతులు లేక. 


పెనిమిటి బాసిన చగ్రవాకి వలె 
మందు కమ్మిన తమ్మిచందమున 
సెను దుఃఖములో కాంతులు తరిగి 
ఆశాకిరణము చూచుచు బ్రతికను. 


వాలి రాజ్యమును తమ్ముడు పొందుట 
రమణి కారణము రఘుపతి వచ్చుట 
నేనీ లంకను కలయజూచుట 

జనకజ కొరక అంబుధి దాటుట. 


అమ్మను గాంచితిజన్మ తరించెను 
ఇనకుల తిలకుని కష్టము తీరును 
మా సుగ్రీవుని మాట నిలచును.'' 
ఆనందించెను మారుతి ఎంతో. 


సుందరమైనది సుందరకొాండము॥ 


HE 





28 


17 


“చల్లని చంద్రుడు చూవెను మార్గము 
సుదతి సీతను చూచితి నిచ్చట 
చంద్రకాంతిలా మనసుకు శాంతి 
కలిగెను నాకు మాతను చూడగ... 


బరువుతొ మునిగెడి పడవరీతిగా 
సీత యున్నది కడు దుఃఖముతో 
ఆమె చెంత కలరెందరొ స్త్రీలు 
అసుర కాంతలు వికృత రూపులు. 


ఒ౦టి కన్నుతో వొక్క కర్ణముళతొ 

చెవులు లేనిది ఎగసిన ముక్కుల 
పొట్టి వెంట్రుకలు బోడి తలలతో 
గడ్డము తాకెడి పెద్ద పెదవులతొ. 


గుంపుగ నుండిరి రాక్షస స్త్రీలు 

రురుచదహులు పెద్ద కుచములు 
లంబోదరములు ఎనుగు చెవులు 
అశ్వ ముఖముతో భీకర రూపులు. 


పొడుగు నాలుకలు కోరలు కలిగి 
నిడుపగు నఖములు- వికృతముఖములు 
రక్తమాం౦ంసములు-మత్తుగ కల్లు 

నిండిన కడుపులు- అరుపులు కేకలు 


కోలాహలముతొ భయము గొలుపుచు 
రక్తము పూసుకు రక్కసులుండిరి 
ఆంజనేయుడు ఒడలు గగుర్చుతొ 
గాంచెను వారినితరువున కూర్చొని, 


సుందర కొండము 


మాత దర్శనము- మారుతి ఆనందము 


కాంతి తరిగినది- సొమ్ములు లేనిది 
కాంతుని కొరకై శాంతి లేనిది 
పుణ్యము తరిగి పుడమిని రాలిన 
తారను పోలి జనకజ యున్నది. 


సింగము కనపడ- దంతి గుంపులో 
తోటి ఎనుగులు పారిపోవగా 
ఒంటిగ దొరకిన ఆడుదంతి వల 
చిక్కెను జానకి- రావణు పురమున. 


తీగలు మీటక దాచిన వీణయి 
తంత్రులు వదులయి ధూళీ నిండినటు 
ఉన్నది జానకీరాఘవు స్మరణతొ 

రక్కసి స్త్రీ లనులెక్క చేయక. 


శరత్కాలమున మేఘము చేత 
చిక్కినపాడ్యమి చంద్రుని రీతి 
బుధు డంగారకు లిద్దరి చేత 
బాధలు పడెడి రోహిణి రీతి 


బురద నిండిన తామర పూవయి 
పూవులు రాలిన పూల తీగయి 

లేడి కన్నుల కాంతను చూచి 

కడు దుఃఖించెను మారుతి మనమున. 


దుఃఖము నిండగకళ తగ్గినది 
భర్తపరా క్రముడని ఎరిగినది 
పాతివ్రత్యపు రక్షణనున్న 

పడతిని చూచుట మహో భాగ్యమని, 


సుందర కొండము 


కన్నుల పొంగి ఆనంద భాషములు 
పొంగెను హనుమ కృతార్గుడై తినని 
రామ లక్ష్మణుల మనమున తలచి 
అట తరుశాఖల వేచి యుండెను. 


సుందరమైనది సుందరకాండము॥ 


LIE 


18 రావణాగమనము 


ప్రాతఃకా లపు శో భల వెలిగె 

లేత చిగురులు విరిసిన పూలు 
తీరుగ మాతను తిరిగి చూడగా 

వేచి యుండెను మారుతి- వనమున. 


శిక్షా-వ్యాకరణమ్ము వేదము 
ఆరంగమ్ముల నెరిగిన వారు 
క్రతువుల మనసు నిలిపిన వారు 
బ్రహ్మరాక్షసులు సుస్వరములతో 


బ్రహ్మ ముహూర్తపు శుభఘడియలలో 
శుచిగా చేసెడి వేదఘోషలు 

మంగళ వాద్యములెన్నో అచట 

వీనుల విందుగ వినెను మారుతి 


మంగళ ధ్వనులకు నిద్ర మేలుకొని 
ఎలువగు వలువలు విరి దండలను 
మేన ధరించి సీతను తలచి 

పరవశుడయ్యెను పంక్షికంధరుడు 


కొమాతురుడు రావణాసురుడు 
కాంతను తలచి తాపము నిండి 

. మనసున సుందరి రూపు మలచుకొని 
సీతను చూడగ వని కేతెంచెను. 


పక్షుల కూతలు-పూలతొ తరువులు 
మృగములు- జలముల కమలములుండి 
బంగరు తోరణ సోయగాలతో 

వెలిగెడి వనమును- చేరెను ఎలిక. 


మణి భూషణములు రత్నహారములు 
సంపదలింపుగ వెలిగె మేనున 
శతసంఖ్యలొ ఆ రాజు వెంబడి 


నడచిరి తోడు అతని భార్యలు 


సురపతి వెంట సురస్త్రీ లన్నటు 
సతులు నడచిరి రావణు వెంట 
దివ్వెలు కలిగి చామరములతో 
రాక్షస కాంతలు నడచిరి వనికి 


బంగరు వాత్రల జలకము నింపి 
ముందర నడచిరి కొందరు మగువలు 
మణి శో భితమగు ఆసనమ్ములు 
కత్తులు తీసుకు సుదతు లుండిరి 


బంగరు దండము కలిగిన ఛత్రము 
పున్నమ చంద్రుని పోలి యున్నది 
రాజహంసలా రమణీయము అది 


రమణి ధరించి నడచెను వెంట 


30 


రత్సపా త్రలో మధువును నింపి 

తన కుడిచేతను దాల్చిన మగువ 

నిద్ర లేమిచే కనులు మూత బడు 
కాంతలు-మబ్బుల మెరుపుల తీవలు 


పంక్తి కంధరుని వెంట నడువగా 
రమణీ మణిని చూచు టకొరకి 
రావణాసురుడు అశోక వనమును 
రీవిగ చేరెను సతులందరితో 


జారిన కొప్పులు- రాలిన గంధము 
తొలగిన సరములు నిద్దుర కన్నులు 
మద్యపు వాసన మత్తు జారని 
ముద్దుగుమ్మలు కోరిక నెలవులు 


ముఖముల చెమట మేనికాంతులు 
నలిగిన దండల ముడివడి కురులు 
ఎట్టిని కన్నుల సుదతుల చేర్చుకు 
అతివను చూడగ వచ్చెను తేడు 


చక్కని కన్నులు చిక్కని సాగసులు 
అందము లెగసెడి మేని కాంతితో 
నల్లని కురులతొ నున్న అతివను 
సీతను చూడగ వచ్చెను అసురుడు. 


దనుజనాథుని రమణుల బంగరు 
వడ్గాణమ్ముల గజ్జెల ధ్వనులు 
కాలియందియల సందడి యింపుగ 
వినవచ్చినది మారుతి కపుడు. 


సుందర కాండము 


పరిమళ తెలము వెలిగి దివ్వెల 
ఆ దివ్వెలను వెలదులందిరి 
విశాలనేత్రుడు- కామాతురుడు 
ఎట్టని కన్నులు కలిగియుండెను. 


వింటిని మరచిన మన్మథుడాతడు 
అతి సుందరుడు పంక్తికంధరుడు 
అతిశయించిన కామతాపమున 
కాంతను చూడగ వనికేతెంచెను. 


భుజకీర్తులపై జారిన వలువ 
పాలనురుగులా ధవళకాంతితో 
వెలిగెడి దానిని ఎగయలాగుచూ 
సాగసుగ రీవిగ వేచ్చెను అసురుడు. 


విశ్రవసునికి తనయుడు టేడు 
అతిబలశాలి భూషణయుతుడు 
శంకువు వంటి కర్ణము లుండీ 
రావణుడు౦డిను మత్తు నిండుగా 


తారలనడువము చందమామలా 
తేజోవంతుడు అసురభూపతి 
రాక్షస యువతుల మధ్య నుండగా 
మారుతి తలచెను రావణుడే యని. 


వాయుపుత్రుడు తేజోవంతుడు 
ఆంజనేయుడు - రావణు చూడగ 
(కింది కొమ్మలకు మెల్లగ జారెను 
ఆకుల ఒదిగి బాగుగ చూచెను. 
[సుందరమైనది సుందరకాండము॥ 


RRR 


సుందర కొండము 


19 సీత భీతిల్లుట 

రూప యౌవనుడు భూషణయుతుడు మణీ మ౦త్రాదుల బంధింపబడి 
రాక్షస ప్రభువు రావణు చూచి మెదలకయున్న నాగు పామువలె 
రాముని సతి- ఆ పావన చరిత కేతు గ్రహముచే బాధల నందిన 
మదిలో ఎంతో వ్యధ నొందినది. రోహిణి వలె అట జానకి యున్నది. 
పెనుగొలెగసిన వనము నందున తపో రాశియై ఉపవాసములళొ 
కదళీ తరువై కంపించినది ధ్యాన మగ్నయై దుఃఖభాజయై 
రాక్షస స్త్రీల కావలి నడుమ భయ భ్రాంతయైచిక్కిన తనువుతొ 
దుఃఖపీడితను చూచెను అసురుడు దీన వదనమున సీత యున్నది. 
కటికనేలపై కూర్చొని- సీత దశరథరాముడు ప్రాణేశ్వరుడు- 
వారిధి మునిగెడి నావ రీతిగా దశకంఠుని పరిమార్చవలెనని 
నరకిన తరుశాఖైన తీరుగా దేవతలందర కోరుచున్నటు 
పాతివ్రత్యపు నియమము నున్నది. మైథిలియున్నది ధ్యానించుచును. 
సంకల్పంబను అరదము నెక్కి నాయకుడంతము అయిన సేనయై 
మనమున- రాముని రాజ శ్రేష్ణుని నిశికి లొంగిన వెలుగు రీతిగా 
తలచుకు నాథుని చేరెడి రీతిగ ప్రవహించని-నది అనిపించగను 


ఉన్నది జానకి తరువు క్రిందున 


పూజా ద్రవ్యము లేని పూజగా 
నిష్టలమయిన ఆశరీతిగా 
క్రీణీతమయిన కీర్తితీరుగా 
వ్యర్థము అయిన శ్రద్ద మాదిరి. 


జానకి ఉన్నది తరువు క్రిందున. 


నిరతము పతినే ధ్యానించుచును 
శోకభారమున ఉన్న అతివను 


మధుర భాషణల-ముదితను మార్చగ 


రావణాసురుడు సంకల్పించెను. 


31 


[సుందరమైనది సుందరకాండము॥ 


RRR 


32 


20 


“కడుపు మూసుకొని ఉరమును దాచి 
కన్నుల సొగసులు కనబడకుండగ 
దాచకు- దాగవు నీ అందాలు 
బంధించినవి నను మోహముతో, 


కలువ కన్నులు కలిగిన కొంతా! 


కడు సుందరివి సర్వలోకముల 
సద్గుణ రాశివి-సరసుడ నేను 
కాదనవలదు కరము గ్రహించుము 


పరకాంతలను చెరపట్టుట-మరి 
అపహరించుట- బలాత్కరించుట 
మౌ కులధర్మము-మై థిలి వినుము 
కావున నిన్ను తెచ్చుట ధర్మము. 


అది సరియైనను నను కాదన్న 

నిను తాకను-నే తాపము నిండియు 
సీతా సుందరి నన్ను నమ్ముము 
నావల నీకు భయమెపుడుండదు. 


మలిన వస్త్రముతొ ధ్యానమూర్తివై 
కటికనేలపై ఎల పరుండుట? 
ఉప వాసముల వాడిపోవుట 

నీ కసలెందుకు నేనుండగను? 


వివిధ వస్త్రములు విరి దండలతో 
అగరు ధూపముల చందన మలదుకు 
మధుర పానముల మెత్తని శయ్యల 


సుఖముగ నుండుము మంగళ కరముగ. 


సుందర కొండమ 


రావణ ప్రలాపము 


జగన్మోహిని! నీ జవ్వనము 
వ్యర్థముగా నువు పోనీయకుమా! 
రాదది తిరిగి- పారిన నీరది 
పాటలగంధి విను నామాటను. 


వాణీ నాథుడు నిన్ను సృజించెను 
లోకోత్తరమగు సొందర్యముతో 
ఇంతటి నిన్ను చెసిన నలువ 
చేయుట మానెను సుందర స్త్రీలను. 


ఆబ్రహ్మయినా చూచిన నిన్ను 
మోవాంచుట యది అతి సహజమ్ము 
చంద్రముఖీ! నీ సొగసుల నుండి 
దృష్టి మరలదది నికు తెలియదు. 


రత్న్సరాసులు పోసెద నకి 

నా సతివైనచొ నీకు శుభమగు 
నా రాణులకే రాణి వగుదువు 
రమణీ రమ్ము కాదనవలదు- 


సురలు అసురులు ఆలముగందు 
నా ముందసలు సరిపోరు సుమా! 
నీ జనకునికి జనక రాజుకు 
జయింది యిచ్చెద ఈ భువినంత 


సాగసుగ నీవు సామ్ముల నుంచుకు 
మధువానమ్ముతొ మనసు పెంచుకు 
కాంతా రమ్ము- విహరించగను 
కాంతారమ్ముల పూపొదరి౦డ్ల 


సుందర కొండము 


33 


నార చీరలతొ వనమున తిరుగు నా సతులందు నాకసలెంతయు 
రాముని- మనమును తలపోయకుమా! మనసే లేదు నిన్ను చూడగా 
వాన ప్రస్థమున భూశయనమున సొమ్ములు లేక సింగారించక 
రాముడు యింకా బ్రతికి యుండునా? ఉన్నా నిన్నే మరువకుంటిని 
నాకాధీశుడు గెలిచిన కీర్తిని తపోబలమున పరా క్రమమున 
హిరణ్య కశిపుడు తిరిగి పొందినటు! కీరియందునా తేజమునందు 
నన్ను గెలిచినిను తిరిగి పొందగ సంపదలందు సాగసులయందు 
శక్తి లేదునీ రామచంద్రునికి! సాటిరాడు నీ రాముడు నాకు- 
బెదరెడి సీతా! చిరునవ్వొసగుము ఓ లలనా! నీవెల్ల సౌఖ్యములు 
నన్నాకట్టే కన్నులు నీవి పొందుము మధువును స్వేచ్చగత్రాగుము 
నా మనసును నువ్వప హరించితివి సంపదలన్నీ నీ కందించెద 
ఫణీని చూచిన ఖగరాజువలె సుఖముల తేలుము శుభముల రాశీ! 

భోగములందు తేలగ రమ్ము 

ఆభరణమ్ముల సింగారమ్ముల 

సుందరి - నీకై తొందరపడుట 

సరసుడ నాకు సరియగును సుమా! 

[సుందరమైనది సుందరకొండము॥ 
RRR 

2 1 జానకి హితవు 
భయ౦కరమగు అసురుని పలుకులు “ఓ రావణుడా! నీ రాణులతో 
వినిన జానకి పరితాపముతో సర్వ భోగములు అను భవించుము 
దీన స్వరమున దుఃఖపీడిత పాపకర్ముడు మోక్షము కోరెడి 
మారు పలికెను ములుకుల పలుకుల _ రీతిగ నున్నది- నను తెచ్చుటది.” 
తృణమును తీసి నడుమను నిలిపి అసురుని ముఖమే చూడక జానకి 
పాతివ్రత్యము భంగపడకను వెనుకకు తిరిగి వీపటు త్రిప్పి 
మనమున విభుని ధ్యానము చేసి మరల పలికెను- ''పరుని భార్యను 


పలికను జానకి- అసురుడు వినగ 


సతిగా కోరుట తగదు- పాపము 


34 


రాక్టసరాజా! ధర్మము తెలియుము 
ఉత్తమ పురుషుల నియమము లెరుగుము 
నీ సతి రక్షణ నికు ముఖ్యము 

ఆ విధి పురుషుడు ఆలిని గాచును. 


పర పురుషుడు- నీ పడతిని కోరిన 
నీ ముది కలవర మ౦దిన యటుల 
సరకాంతను నివాశించిన ఎడ 

ఆ విధి ఆ మగడెంతో కుందును 


దురహంకారుడ! బుద్ది మారదా! 
వినాశ కాలము వచ్చె నసురలకు 
వినయము చూపెడి నటనతొ నీవు 
వాత వాక్యమ్ములు వినకున్నావు. 


బుద్దిహినుడు చెడు నడవడకల 
దుష్టుడు- రాజై యు౦డినచోట 
ఎంతటి చక్కని రాజ్యము కూడ 
నాశన మగుట విదితమే కదా! 


రవితో నుండెడి తేజము రీతిగ 
రాముని తోడు వీడని దానిని 

భో గభాగ్యముల ఆశచూపి నను 
ఆశించుట నీ అవివే కమ్ము, 


లంకను పాలించగమనసున్న 

ఘోర మరణమునుకో రకున్నచో! 
పురుష శ్రైష్ణుడగురాముని మై త్రి 
కోరుము- రాముడు శరణ మొసగును! 


సుందర కాండము 


వజ్రాయుధము వధించకున్నను 
యమరాజెంతో కరుణ కలిగినను 
కోపోద్దిప్తడు కో దండముతో 

విడువడు నిన్ను- నీతివానులను 


సర్పమువ౦టి రాముని శరములు 
మంటలు గ్రక్కుచు లంక దహాంచును 
ఖగరాజె శ్ర రామచంద్రుడు 

రక్కసి సర్పములన్నిటి చంపును. 


శునకమువాసన పసి కట్టినటు 
పురుషసింహులగు రామలక్ష్మణుల 
జాడ తెలిసి- అట లేని సమయమున 
అపహరించితివి- శూరుడవా నువు? 


మూడడుగులతో అసుర రాజ్యము 
హరియించిన హరి- రామచంద్రుడు 
ఆ సంపదవలె నను తన దరికి 
తీసుకు పోగల శక్షివంతుడు 


ఇనకుల తిలకుడు కరుణామయుడు 
శరణు కోరిన రక్షించును నిను- 
చేరుము రాముని పాద సన్నిధి 

నా పతి చెంతకు బేర్చుము నన్ను 


పులులను గాంచి శునకము పరుగిడు 
అటులే నీవు రామలక్షణుల 

వాసన తగిలిన నిలబడ లేవృ 

తిరిగి చూచెడి మాట తలచు 


సుందర కొండము 35 


పురుష సింహముల గాలికి బెదరి 
లెని సమయమున- పిరికివాడవై 


అలకా పురమున దాగినగాని 
వరుణుని శరణు కోరిన గాని 


అపహరించితివి ఆడుదానిని! పిడుగు పాటునకు గురియగు తరువన 
చోరుడ లీవు! శూరుడ గావు. పుడమిని నీవు కూలుట నిజము” 
సుందరమైన సుందరకొండమ 

RRS 

22 రావణు పరుషోక్తి జానకి హెచ్చరిక 

సీత పలికిన పలుకులు వినిన సుర గంధర్య సుదతులు ఎన్నో 

రావణుడంత పలికె కోపమున ముఖ సంజ్ఞలతో కనుసన్నలతో 

“నీ వాడిన యీ పరుష భాషణ బెదిరిన సీతను ఊరడించిరి 


తిరస్కారము లోక సహజము 


అదను తప్పిన అశ్వరాజముల 
సారథి ఒడుపుగ ఆపిన రీతి 

నీవై పెరిగిన క్రోధము నంతయు 
నీపై పెంచిన మోహము అణచెను 


నీ కొసగిన గడువింకను- రెండు 
మాస ములున్నది మైధిలి వినుము! 
ఆపై నీవు నా శయనమునకు 
రావల నుండునుఓ కుసుమలతా! 


ఆ తీరుగ నువునా దరి రానిచొ 

మరు నాడుదయపువిందు భోజనము 
నిను ఖండించిసిద్ధము చేతురు 
సిద్దము గానువ్వుండుము సుదతీ!” 


రావణు ధోరణి వినిన అతివలు 
అతని భార్యలు అతి సుందరులు 
సుర సుందరులు- అసురాంగనలు 
మదిలో ఎంతో కలవర మందిరి. 


భయములేదని- మూగభాషతో. 


తోటి పడచుల తోడు చూచుకొని 
పాతివ్రత్యపు బలము చేతను 
తిరిగి రావణుని తోడ నుడివెను 
హిత వాక్యమ్ముల సత పలికెను. 


“దానవ రాజా! నీ వీ రీతిగ 
పరకాంతను బంధించి వుంచుట 
నీకు తగదని హితము తెలుపగ 
హితులే లేరని తోచుచున్నది. 


దేవ ప్రభువునకు శచీదేవి వలె 
ధర్మ ప్రభువు శ్రీరామ విభునకు 
సతినై యున్న- నను- తెచ్చి తిఏ 
నీతి మంతులు భీయని- అనరా! 


మదగజమును కుందేలు ఢీకొను 
రీతిగ నున్నది నీ సాహసమది 
రాముని ముందు నిలువగ లేవు 
రాక్షసుడా! నీవెంత అల్పుడవు! 


36 


భయము గొలిపెడి కన్నులు నీవి 
పింగళ వర్ణముతోను వికృతము 

పతి వ్రతనగు ననుకామముతో 

చూచిన-నేలకు రాలవదేమి! 


దశరథ విభునకు కోడల నేను 
రామచంద్రునికి ప్రియసతి నేను 
నను దుర్భాషలు పలికన నాలుక 
చీలక యున్నది ఎలనొకో! 


ఓ దశకంఠుడ! నీ దెస చూచిన 
భస్మ మగుదువు నా లేజముతో 
నా విభు నానతి తపో నియమము 
అడ్డుపడగ- నువు బతికివో తివి. 


అతి బలశాలిని- ఓటమి లేదని 
మాటలు చెప్పెడి మోసగాడవు 
చోరుడవీవృ- కాంతుడు లేని 
సమయము చూచి నను తెచ్చితివి' 


సీత్ర పలికిన మాటలు వినిన 
రాక్షస విభునకు కోపము హెచ్చెను 
కన్నులు పెద్దగ చేసి నిలచెను 


భయము గొలిపెడి రూపము వచ్చెను. 


ఘనమగు మేఘము, నల్లని మేను, 
పొడవగు భుజములు, పెద్ద శిరసుతో 
భీమబలుడు గంభీరపు టడుగులు 
కన్నుల నిప్పులు కురియుచుండిను. 


సుందర కాండము 


రత్నకిరీటపు ఏంచులు కదిలెను 

మదిలో రగిలినకోపముతోను 

రక్ష మాల్యములుఎట్టని వలువలు 
రక్ష చందనము కన్నులు ఎటుపు. 


ఎజ్జని'కాంతుల భుజకీర్తులతో 

నల్లని వస్త్రము చుట్టిన అసురుడు 
అమృత మధనము చేయునప్పటి 
వాసుకి చుట్టిన మందరమాయెను. 


రాక్షస రాజు- రావణబ్రహ్మ 
విశాల వక్షము ఎతగు భుజములు 
శిఖరము కలిగిన మందర నగమై 
ఉజ్వల కాంతితొ వెలిగివోవుచు 


వెలుగులు చిమ్మే కుండలములతో 
విరిదండలతో వసంత శో భఠొ 
కల్పవృక్షముగతోచు అసురుడు 
రుద్రభూమిలోమంటప మాయెను. 


నిశ్వాసముల బుసలను కొట్టుచు 
సీతను చూచి తిరిగి పలికెను 

“ప్రాతః సంధ్యను హరించు రవివలె 
రాముని నమ్మిన- నిను కడ తేర్చెద. ' 


పంక్టీ కంధరుడు రాక్షస రాజు 
శక్రిమంతుడు విరుడు అతడు 
అవిధి మై థిలితోను పలికి- తన 


అసురాంగనలకు ఆజ్ఞల నిడెను. 


సుందర కొండము 


అసురకాంతలు వికృత రూపులు విభుని |కో ధమును అతని అనతి 
ఒ౦టికన్నుతో- ఒక్కకాలుతో వినిన భార్యయగు ధాన్యమాలిని 
కాళ్ళు లేనిది గజపాదములకొ పతికి కౌగిలిడి ప్రేమ మీరగా 

పెద్ద కుచములు బానకడుప్తుతో. = పలికెను- తనతో సుఖము లందుమని. 
అశ్వముఖముతో పెద్ద నాలుకతొ “అందము లేదా నంద మియ్యదు 
నాసికలేనిది- సింగపు ముఖముతో ఎందుకు సీత? నేనుండగను 

సూకర ముఖము- పెద్దతలలతో ఆమెనుదుటఆ విరించి నిజముగ 
వింతగు వికృత రూపుల పలికెను. లిఖించ లేదుగ భోగము లందగ. 
“రాక్షస యువతులు మీరందరును నిను కోరని ఎ అతివను కోరిన 
తొందరగా యీ సీత నాదవగ సుఖమేమిటి! నీ వది తెలుసుకొను 
అనురాగముతో నుండు రీతిగా కోరిన దానిని చేరిన వానికి 

తెలివిగ మీరు చేయుడు కలిసి," కోటి సుఖములు కలుగు నిజముగ. 


పీత్రక్రు హితమగు పనులను చేయుడు ప్రయ సతి పలుకులు ప్రయ వచనమ్ములు 
సామము దానము భేద దండనలు అతి బలశాలి దశకంఠుడు విని 

అనువగు రీతిగ ఆచరించుడని. మందహాసమున సతులందరితో 

అనతి నొసెగెను క్రోధము నిండి. వెలుగులు చిమ్మెడి భవనము చేరెను. 


భయకంఏతయై దృఢ చిత్తముతో 
వణకెడి సీతను మరువగ తలచి 
మదనుని వశమున చిక్కిన అసురుడు 
చేరెను భవనము చేరి మదవతుల. 
[సుందరమైనది సుందరకొండము॥ 


CRE 


38 


2 3. 


రావణు డంతట భవనము చెరగ 
రాక్షస వనితలు సీతతొ పలికిరి 
కోపము నిండిన పరుష భాషణల 
జనకజ మది నొప్పం౦చ దలచిరి, 


“మా దశకంఠుడు ఉత్తమోత్తముడు 
పులస్త్య ప్రజాపతి వంశో దృవుడు 
అతడు మహాత్ముడు అతి విక్రముడు 


అతని భార్యవై సుఖముల న౦దుము.. 


అంతట రక్కసిఎకజట 

పలికెను సీతతొ క్రోధముతో 
బ్రహ్మకు మానసపుత్రులు ఆర్హురు 
అందు పులస్వుడు నాల్గవవాడు. 


విశ్రవసునికి మానసపుత్రుడు 
తేజోవంతుడు బుషి పుంగవుడు 
అతి విక్రముడు అరి భయంకరుడు 
రావణుడాతని తనయుడు తెలునా! 


ఏల్లికన్నుల రక్కసి హరిజట 

గ్రుడ్లు త్రిపుచు పలికను అంత 
సురప్రభువగు ఆ ఇంద్రుని గెలచిన 
మా ప్రభు చేరుము నీకు శుభమగు. 


సుందర కొండము 


రావణు నౌన్నత్య వర్ణన 


ప్రఘస పలికెను కోపముతోను 

అతి బలవంతుడు శూరుడు విరుడు 
యుద్ధమునందు వెనుకకు తిరుగడు 
రావణు భార్యగ ఎందుకు చేరవు? 


భార్యలనెంతో (ప్రేమించును గద 
మండోదరి- మా ఏలిక హృదయము 
ఆమెను మరచి నిను చెరుకొని 
నీతోనుండును సర్వము వదలి. 


అంతట వికటపలికెను సీతతొ 

ఓ సీతా! నువు మూర్థత వదలుము 
పలు మారులు మా ప్రభువు- దేవతల 
గ౦ధర్వులను నాగుల గలచెను. 


దుర్ముఖి పలికెను అనునయముగను 

ఓ సీతా! విశాలనేత్ర! విను 

అతని భయమున పూలవానలు 
తరువులు కురియును అన్ని బుతువుల. 


రావణు భయమున రవి తీక్షణముగ 
కిరణములను తను వెలుగనీయడు 
వాయుదేవుడు విచును సరిపడ 
అంతటి రావణు కాంతవు కావలె, 


అతను కోరిన తీరున శెలము 

జలముల నిచ్చును-మేఘము కురియును 
నే తెలిపితిని విశదముగాను 

వివేకమ్ముతో అతని వరిరిచుము.. 


సుందరమైనది సుందరకాండము ॥ 


LIRR 


సుందర కొండము 


24. రాక్షస తర్దనము 

వికృతమయిన ముఖములు గలిగిన సురపతి సతి ఆ శచీదేవి వలె 

రాక్షస స్త్రీలు పలికిరి కటువుగ రోహిణి చంద్రుని వీడని రీతి 
అందమయినది అతని శయనము సుఖదుఃఖముల రాముని దానను- 
అతి విలువయినది స్వర్గ సమమది. అరుంధతికి వశిష్టుడు దైవము- 
నరకాంతవు నీ వగుటచేతను అగస్త్యమునితో లోపాము ద్ర 

నరుని భార్య యన గొప్పను కొంటివి చ్యవనుని వదలని సుకన్య రీతి 
దనుజ నాథునితొ ముల్లోకముల సత్యవంతునికి సావిత్రి వలె 
భోగము లందుము భాగ్యశాలివై, శ్రీమతితో ఆ కపిల మహాబుషి 
రాజ్యములేదు అడవుల తిరుగును ఎందరు కలరో పుణ్యచరితలు 
కోరిక సఫలము చేయగలేడు. పరమ పతివ్రత అల దమయంతి 
మానవు డాతడు మహిమలు లేవు నిషధరాజు నలు ననుసరించినటు 
కావున- రాముని మరచుట మేలు ఇనకుల తిలకుని నామది మరువను.” 


అంతట జానకి జాలి గొలుపు నటు 
కలువల బోలిన కనుల నీటితో 
దానవ కాంతల పలికె దీనముగ 
“మానవకాంతను కోరుట తగదు. 


మానవకాంత దానవకాంతగ 
ఉండగ తగదు ఒంటరినై తిని 
పాపపు మాటలు లోక విరుద్ధపు 
విషయములన్నీ పలుకుట తగదు. 


రాముడు నాకు దేవుడే సుమా! 

రాజ్యము భోగము లేకపోయినను 

పురుష పుంగవుడు నామది ఏలిక 
ఎల పలుకుట వ్యర్థపు మాటలు 


జనకజ- పలుకులు వినిన రక్కసులు 
కోపము పెరిగి సీతను చూచిరి 
వారందరట పరుషము లాడుచు 
బెదరింపుల ఒప్పించ నెంచిరి 


శింశుప తరుపున సుందరమూర్తి 
వాతాత్మజుడు అంతయు చూచుచు 
రక్కసి పలుకులు ఆ బెదరింపులు 
విని మదినెంతో వ్యధ నొందెనట. 


పెదవుల నాలుక నాకుచు వారు 
వికృతమయిన రూపుల వారు 
ఆయుధములను చేత ధరించి 
రాజుకు తగదీ సీతని పలికిరి. 


40 


రక్కసి వనితల బెదరింపులతో 
దుఃఖము పొంగెను సీతాదేవికి 
మదిలో విభుని తలచుకొనుచును 
శోకము నిండెను శుభముల రాశి, 


భయము గొలిపెడి రూపుతొ నున్న 
వినత రక్కసి బాన కడుపుతో 
సీతను చూచి పలికెను అంత 
“సంతోషించితి నీ పతిభక్తి కి! 


ఓ సీతా! నీమేలు కోరితిని 

సురపతి ఇంద్రుని మించిన అందము 
చతురుడు రూపుల అతి సుందరుడు 
పం౦క్త్‌కంధరుని పతిగానెంచుము. 


మానవమా త్రుడు- రాముని విడచి 
రావణు నాశయమందు సుఖములు 


విలువగు భూషలు-మేలగు వలువలు 
కలిగియుండుము భో గములందుము. 


స్వాహాదేవి- శచీదేవి 

అగ్ని - ఇంద్రుని తోడు విడనటు 
రావణు తోడునీడగ నుండుము 
కాదన-నిన్ను కబళించెదను. 


వికట పలికను ఏడికిలి ముడిచి 
సతా! నువ్వీ సంద్రము నిద్దరి 
సంద్రము దాటగ ఎవ్వరితరము? 
దేవరాజు తను దిగినా శూన్యము- 


సుందర కాండము 


యౌవనమన్నది స్థరమదికాదు 
యువతులు దానిని అనుభవించవలె 
భర్తగ రావణు స్వకరించుము 

స్వర్గ సౌఖ్యములు బడయుట నిజము. 


కాదనబో కుము- గుండియ చీల్చి 

భక్టించెద - నువు తెలివిగ బ్రతుకు” 
చండోదరి యను మరియొక రక్కసి 
శూలము త్రిప్పుచు పలికె కోపమున. 


సుందరి - రావణు చేత బడగనే 
చూచిన నా మది కోరిక కలిగెను 
గుండియ- (పేగులు చవి చూడాలని 
వెచి యుంటిని సమయము కొ అకు. 


ప్రఘస పలికను క్రూరముగాను 
'“చంపెద నిన్ను ఏక పిసకి మరి- 
రాజుకు చెప్పన నిన్ను చంపనటు- 
ఆరగించుటకు ఆనతిచ్చును. 


అజాముఖి యను క్రూర రక్కసి 
పలికెను తనతో నున్నవారితో 
సీతను చంపి మాంస ఖండములు 
సమముగ భాగము లేసి పంచుడు. 


భాగము లందు తగవులు వద్దు 
మద్యము- లేహ్యము మరి కొంతెక్కువ 
తీసుకు వచ్చిన- మాంస ఖండములు 
మనసగు రీతిని ఆరగించెదము. 


సుందర కొండము 


41 


అజాముఖితో సరియని పలికి సురకన్య వలె శోభిలు సీత 
మరియొక దానవి శూర్ప ణఖనెను భయము గొలుపు ఆ రక్కసి మూకల 
నరమాంసమును ్రతిగ మెక్కి బెదరింపబడి మది కలతబడి 
మనసుగ దేవి నృత్యము చేతము. శోకము నిండెను శోభన దేవత. 

గా ఖే 4 [సుందరమైనది సుందరకొండము॥ 
25 జానకి విలాపము 
జనకరాజ సుత జానకి అంత గుండెల పొంగిన శో ఖము నాపగ 


రాక్షస వనితల మాటలు విని- తను 
గద్గద కంఠముతోను పలికెను 
“వూనవస్ట్రీని మానిని నేను. 


మీరందరు నను మనసగు రీతిని 
బాధించుచును ముక్కలు చేయుడు 
అవై ఆకలి- తీరగ నన్ను 
భక్షించుడు మీ కుక్షి నిండును. 


సీత్ర శరీరము కృంగిపోయెను 
గుంపున వీడిన ఆడు లేడియై 
క్రూరమృగముల చిక్కిన చందము 
వణకెను మిక్కిలి భయముతో డను. 


రామ ప్రభువును మరి మరి తలచుకు 
పూచిన ఆ తరుశాఖ నూతగొని 
నిలచెను- కన్నుల నీరు నిలచెను 

ఎక ధారగా జారెను అతివకు. 


విసురగు గాలికి విరిగిపోయిన 

అరటి చెట్టువలె నేలను బడెను 
పాడవై నలుపగు అవనిజ వేణి 
కదలుచు ప్రాకెడి ఫణివలె నుండెను. 


RR 


శక్తిలేని వైదేహి తలచెను 
రామచంద్రుని - లక్ష్మణ మూర్తిని 
కౌసల్యాది అత్తగార్లను. 


మార్గమధ్యమున అంబుధి నడుమ 
వెనుగాలుల పాడిన నౌక వలె 
పాపకర్మను పతికి దూరమై 
దిక్కులేక యిట కుములుచుంటిని. 


నిటికోతకు తరిగిన గట్టును 

రక్కసి కోతకు చిక్కితి నేను 

చక్కని కన్నులు సింగపు నడక 
కలిగిన రాముడు -పాపుల కందడు. 


పూర్వజన్మమున చేసిన పాపము 
ఈ విధినేను అనుభవించవలె 
రక్కసి మూకల చిక్కితి నిచట 
నేనిక రాముని చేరుట కల్ల. 


స్వేచ్ళగ ప్రాణము విడుచుటైనా 
ఈ నరజన్మకు సాధ్యము కాదు 
పరులకు లొంగి పడియుండగను 
ఈ నరజన్మము నెత్తితి నేను." 
[సుందరమైనది సుందరకొ౦డము॥ 





42 


సుందర కొండవ 


26 దేవి నిశ్చయము 

జానకి ఎంతో విలపించినది వృద్ధుడు జటాయువెంతో ఏరుడు 
వివిధ ఊహలతొ బ్రతుకు భారమన రావణు నెదిరి పో౦ను నాకి 

రాక్షస స్త్రీల నడుమ చిక్కితి రఘుపతి నా ఉని కరిగి నంతనే 

రాముని చూడక బ్రతుకజాలనని. ఊదివేయు నీ లంకాపురమును 


“గుండియకాదిది బండరాయి యగు 
పగులకున్నది పతికి దూరమై 

ప్రాణ విభుడు శ్రీరామ ప్రభువునకు 
దూర మయిన నే బ్రతుకుట తగదు. 


మంచి మనసుతొ మరపే రాడు 
దయా గుణముతో శో భిలువాడు 
దాశరధే -నా జీవిత సారథి 

నా దురదృష్టము కావున మరచెనొ! 


జనస్థానమున వేల కొలదిగా 
రక్కసులను దునుమాడిన రాముడు 
దండకాటవిని విరాధు కూల్చిన 
రాముడు రాడయె నను రక్షింపగ. 


వారిధి నడుమ నున్న లంక యిది 
వెరుల కందని రీతిగ నున్నది 
అయినా రాముని దివ్య శరములను 
ఆప శక్యమా? సురలు అసురులకు! 


బయసతి నగుదు- వ్రాణవిభుడు నను 
రావణు లంకలో చిక్కినదానిని 
పరా|క్రమముతో చెర విడిపించడు 
కారణ మేమో తెలియ కున్నది? 


ఇంకును అంబుధి రాముని చేబడి 
కీర్తి నశించి దనుజుడు మడయును 
పతులను బాసిన పడతులందరూ 
విలపించెదరీ లంకలొ త్వరలో, 


రుద్ర భూమిగా మారును లంక- 

రుద్ర మూర్తియె రాముడు రాగా- 
అశుభము లంకకు కలుగుగట్టుగా 
శకునము లపుడే అగపడుచున్నవి. 


నే వినవలెగాయీ పురమందు 
పడతుల రోదన శబ్దము లెన్నో 
కాంతుని బాసిన కాంతరీతిగా 
కాంతి విహీనము అగునీ లంక. 


క్రూరుడు రావణు డిడిన గడువది 
ముగియు చున్నది- రక్కసు డంత 
నను సంహారము చేయుట నిజము 
ప్రాతఃకాలపు భో జనమున్ర3. 


వీరుడు- సౌమి త్రికి సోదరుడు 
శీ రఘురాముడు నే దరిలేక 
దేహము వదలి దేవలో కము 
చేరుట నిజమని తోచుచున్నది. 


సుందర కొ౦డము 


కనుల నేత్రుడు కరుణామూర్తి 

సుందర రాముని సురలో కములో 

_దేన- గంధర్వులు సిద్ధులు మునులు 
తనివి తీరగా చూతురు ధన్యులు, 


లేదా- ప్రభువు బ్రతికియుండిన 
వెరాగ్యముతో రాజర్షి అయి 

మోక్ష పరాయణుడై యుండినచో 
భార్యను మరచుట అతి సహజమ్ము 


స్నేహము అన్నది పెరుగునుగా అది 
తరచుగ చూచుట చేతను- గాని 
దూరము కాగా తగ్గివోవుటది 
కనవచ్చునుగా కృతఘ్నులందు. 


43 


రాముడు మాత్రము ఆ తీరుండడు 
పరిచయమన్నది మరచుట ఎరుగడు 
ఉత్తమ శీలుడు పురుషోత్తమునకు 

నే దూరమయి బ్రతుకుట తగదు. 


రావణాసురుడు దుర్మార్గముతో 
ఎదిరి గెలువగ చాలగ లేక 

కపట మార్గమున ఆ సోదరులను 
చంపెనొ ఎమో? తోచకున్నది 


నా పతిదేవుడు పురుషోత్తముడు 

శ్రీ రఘురాముడు నను మరచెనుగా- 
పాపాత్ముడు యీ పం౦క్తికంధరుని 
లంకలొ ప్రాణము నిలుపను యింక.” 


సుందరమైనది సుందరకాండము॥ 
deste 
2 / త్రిజట స్వప్పము 
సీత పలికిన మాటలు వినిరి నేనొక కలలో సర్వము తెలిసితి 
వికృత రూపులు రక్కసు లందరు దారుణమైనది నిజమగునేమో! 
అ౦దున కొందరు పరుగున పోయిరి మేను వణకును దాని తలంచిన 
రాజుకు విషయము తెలుపుట కొరక. రాక్షస నాశము- రామ విజయము” 
వెనుకటి మాదిరి పరుష భాషణళతొ దనుజాంగనలు కలవరపడిరి 
కొందరు చంపెదమని బెదరించిరి. దగ్గర చేరి వణుకుచు నంత 


అంతట త్రిజట నిద్రమేలుకొని 
రక్కసి వనితల ఏలచి పలికను. 


“ఈ సీతెవరని? పరమ పతివ్రత! 
జనకరాజునకు ప్రియపుత్రిక గద! 
దశరథ విభునకు కోడలు సీత 
తినవలెనన్న నను తినివేయుడు. 


త్రిజటను కోరిరి కల చెప్పుమని 
వారికి బదులుగ పలికెను త్రిజట. 


“దంతి దంతముల నిర్మితమైన 
దివ్యమయిన ఒక పల్లకి- దానిని 
వేయి హంసలు మోయుచున్నవి 
తెల్లని వలువల రామలక్ష్మణుల 


44 


సీతాదేవి శుభ్ర వస్త్రముల 

తెల్లని నురుగుల వలువలు వెలుగ 
అంబుధి నడుమతిల్లని గిరిపై 
తల్లిని చూచితి నా కలయందు. 


రవితేజము తౌ రవిచెరినటు 
సత చేరెను రామమూరిని 
గిరివలె తెల్లన కరిపె రాముడు 
సోదరు చేరి శో భతొ వెలిగెను. 


పురుష పుంగవులు సోదరు లిరువురు 
ప్రకాశించిరి దివ్య తేజముల 

తెల్లని సుముముల మాలలు దాల్సిరి 
తెల్లని వలువలు వారు ధరించిరి. 


సీతకు చేరువ యైనది దంతి 
ఆకాశములో అది నిలచినది 
అంతట రాముడు రమణిని చేకొనె 
ఆ కరి వెలిగెను సీత సొగసుతో 


కలువ కన్నులు కలిగిన జానకి 
కాంతుని తొడవె నున్నది చేరి 
రవిచంద్రులను తాకుట చూచితి 
ఆ కరి- లంక దరి కొచ్చినది. 


తెల్లని వృషభము లెనిమిది పూన్చిన 
రథమును ఎక్కి రాముడు వచ్చెను 
తెల్లని విరుల దండలు దాల్చి 
తమ్మునితో తను ఎన్నో చోటుల. 


సుందర కాండను 


వాల సముద్రపు మధ్య నిలచెను 
పాలనురుగులా నగమొకటుండి 
తెల్లని నగమున నాల్గు దంతముల 
వెల్ల ఎనుగొక టగుపించినది. 


కనుల నేత్రుడు అతి శ్రీమంతుడు 
ఆకరి వీపున ఆసీనుడయి 
శ్రీరఘురాముడు సుందర రూపుడు 
కన్నుల విందుగ నాకగు పించెను. 


రాజీవాక్షుడు రామచంద్రుడు 
తూరుపు ముఖుడై- ఉన్నతాసనుడు 
బ్రహ్మబుషులు మరి సురగణములతో 
కూడియుండి నాకగపడినాడు. 


ఆ బుషిగణము ఆ దేవతలు 

సకల తీర్గముల తెచ్చిన జలము 
కాకుత్చున కభిషేకము చేయగ 
నే కల గాంచుట నాపుణ్యముగ. 


జనకరాజసుత జానకి అంత 

తెల్లని సుమములు తెల్లని వలువలు 
చందనాదులు చక్కగ పూసుకు 

శో భించిన దట శుభముల రాశి. 


నియమవంతుడు ఉత్తమోత్తముడు 
ఉత్తమమయిన ఆసనమందు 
అందెనుపూజలు అందరిచేత 
తీరుగ.మారెను విష్ణుదేవునిగ. 


సుందర కొండము 


పరబ్రహ్మమును పరతత్వమును 
జ్ఞానము అతడే- బీజము అతడే 
గొప్ప తపస్సు ఉత్తమ క్షేత్రము 

కారణజన్ముడు కార్యకారణుడు. 


లక్ష్మీసహితుడు శ్రీ వత్సాంకుడు 
అరవి౦దాక్షుడు సిరి శో భితుడు 
శంఖచ[క్రములు గదతో వెలిగెడు 
లోక రక్షకుడు స్థిరుడా రాముడు. 


రఘుపతి- శ్రీపతి అయి కనుపించ 
దేవత లందరు మరి గంధర్వులు 
నాగులు-మునులు కొలుచుచుండగ 
సర్వలోకముల ప్రభువెయుండెను. 


మరి యొకచోట ప్రతాపవంతుడు 
అతి పరాక్రముడు రాముడు వెలిగి 
భార్య సీతతో సంతోషముతో 
తమ్ముడు లక్ష్మణుడుండి ప్రక్కన. 


పురుష పుంగవుడు- రవితేజముతో 
దివ్య పుష్పకము నెక్కెను సతితో 
సుమిత్ర పుత్రుడు తోడుగనుండెను 


ఉత్తరదిశగా సాగె విమానము. 
ఆణి ఆజా జా 


రావణుడంతట ఎట్ట గన్నేరుల 
పూలమాలలతొ ఎటుపు వస్త్రముతొ 
నూనెబూసికొని మత్తుగ త్రాగి 
నేలను బడగ చూచితి కలలో. 


దివ్య విమానము'నుండిన టేడు 
నేలను బడెను- బోడితల మరి 
నల్లని గుడ్డలు అతడు ధరించెను 
స్త్రీచే అతడు లాగబడెనట. 


ఎట్టని మాలలు రక్ష చందనము- 
ఖరములు పూన్చిన రథమును ఎక్కి 
తెలము త్రాగుచు వెర్రిగ నవ్వుచు 
నాట్యము చేయుచు నాకగుపించెను. 


దక్షిణదిశగా వెళ్ళిను రాజు 

ఆ దిశకే తన శిరసుండునటు 
భయ భ్రాంతుడై నెలను బడెను 
వేగమె లేచి పరుగిడె తిరిగి. 


పిచ్చి వానివలె దుర్భాషలతో 
దుర్గంధమగు నరకకూపమున 
అంధకారమగు పంకకూపమున 
దిగంబరుడుగా దిగబడినాడు. 


రక్త వర్ణమగు వలువలు దాల్చి 
దేహము నంతయు బురదపూసుకొని 
నల్లని స్త్రీ దశకంఠు కంఠమున 

తొడు బిగించి లాగి బలముగా. 


కుంభ కుర్గుడును రావణువలెనే 
ఉన్నటుకలలో నేకాంచితిని 
రావణు సుతులు తైలము పూతతొ 
కనబడి రచట- కీడది మనకు. 


46 


సూకర మెక్కను- రావణాసురుడు 
మకరి నెక్కెను- మేఘనాథుడు 
కుంభకర్ణుడు ఒ౦టె నెక్కను 


దక్రిణదిశ వారందరి పయనము. 
ఆణి ఆజా ఆజా 


తెల్లని పూవుల మాలలుదాల్చి 
శ్వేతాంబరములు తాను ధరించి 
చక్కని గంధపు పూతలనిండి 

అట విభీషణుడు నాకగుపించెను. 


నృత్య గీతములు శంఖదుందుభులు 
మాగుచు మంగళ వాద్యము లుండగ 
నాల్గు దంతముల దివ్యదంతి అది 
గిరివలె ఉన్నతమైన ఎనుగును. 


అధిరోహించగ అతని సచివులు 
నలుగురాతనితొ ఎనుగునెక్కగ 
ఆ కరి ఎగింను ఆకాశమున 


నాకల నిజమని తోచుచున్నది. 
శిజు ఆజా ఆటా 


రమణీయ౦బగు లంకాపురము 
వారిధి పడెను శిధిలావస్థలొ 
రావణు పాలిత నగరము లంక 
రాముని దూత వాతబడినది. 


రాముని దూత వానరుచేత 
రావణులంక కాల్చ్బబడినది 
వానరుడతడు వాయుదేవుడే 


అంతా కంటిని నాకలయందు. 


సుందర కొండము 


రాక్షస స్త్రీలు తైలము త్రాగిరి 
కేకలు- అరుపులు- నవ్వుచు వారు 
నాట్యముచేయుచు భీకరరూపులు 
శాఫ[గ్రస్తమగు లంకనుండిరి. 


దూరముగా మీరందరు పాండు 
దివ్య సుందరి రాముని కందును 
కోపము నిండిన ప్రచండ రాముడు 
చంప గలడు మీము సమూలముగ. 


రాముని ప్రాణము యీ అవనీసుత 

వన వాసమునకు వెంబడి వచ్చెను 
కావున సీతను బెదరింపకుడు 

రాముడు విడడు- పరుషము మానుడు. 


అభయమీయమని సీతను వేడుట 
భయము లేదని మాటను పొందుట 
మన కర్తవ్యము- సందేహింపక 
రాముని సతిని వేడగ రండు. 


మిథిలానాధుని ముద్దులపట్టి 
మైథిలి రాముని వలఖులగుమ్మ 
మనసు నిండుగా ప్రార్థన చేయుడు 
మాటయిచ్చును భయము లేదని. 


సీతాదేవి కోరిక తీరును 
రామచంద్రుని విజయము తథ్యము 
రాక్షసరాజ నాశము తప్పదు- 

అని నామనసుకు తోచుచున్నది. 


సుందర కొండము 


పద్మనేత్ర యీ సీతాదేవికి అందములోొలికెడి అవనిజ కదిగో- 
ఎడమ కన్నట అదరుట చూడుడు ఎడమతొడ అదె అదరుట గాంచుడు 
ఎడమభుజము అట గగురుపాటుచే శ్రీ రఘురాముడు శీఘ్రమె యిచటకు 
అదరుట చూడుడు అందము గాను. రాగల డనియెడి సూచన- అదరుట. 

తరువు శాఖన రూర్చొనియున్న 

పక్షి- మధురముగ మాటి మాటికి 

హితులు వచ్చెడి శుభసూచనను 

చేయునట్టుగా కూయుచున్నది.” 

[సుందరమైనది సుందరకాండము॥ 
HH 

28 జానకి పరితాపము 
రాక్షస వనితల నడుమ జానకి హా రామా! ఓ లక్ష్మణమూర్తి! 
జను లెవ్యరు లేనట్టి అడవిలో రాఘవుమాతా కౌసల్యమ్మా!! 
ఒంటరి బాలిక రీతిగ నున్నది- ఓ- భూమాతా- సుమి త్రతల్లీ 
దుఃఖమునిండి తలచెను మదిలో. నేనయితిని పెనుగాలుల నౌక, 
''కాఠరిన్యముతో నాహృది నిలచెను పిడుగుపాటుకు గురియై రెండు 
లేనిచొ అది యీ పరుష వాక్యముల కొదమ సింగములు కూలినయటుల 
పగలకుండునా- వజ్రాయుధపు మృగరూపముతో నున్న అసురుడు 
పాటుకు- గిరి తా పగిలిన రీతి. చంపెనొ ఎమో ఆ సోదరులను. 
దశకంఠునిచే చంపబడకను యమ రాజే ఆ మృగ రూపముతో 
స్వయముగ ప్రాణము విడచెద నేను తెలివిలేని నా కాశ చూపెనో 
అర్హత లేనిచొ మంత్రము అందదు మూర్ధతతో- నే- నాపతిదేవుని 
మనసు అసురుని మాటతలచదు. లక్ష్మణమూర్తిని పంపితి నటకు. 
రావణుడిడిన గడువది మిగిలి నా నియమములు వాతివ్రత్యము 


రెండు మాసములు మాత్రము ఉన్నది రక్కసి బాధల నోర్పుగ నుండుట 
మరణదండనకు గురి యగు చోరుని _ కృతఘ్నునెడల ఉపకారమువలె 
మనసున్నటుల నా మనసున్నది. వ్యర్థముగా నవి హరించిపోయెను. 


48 


జనకుని మాటను తలనుధరించి 
నియమము తీరి రాజ్యమే లెదవ 
నాహృది నిన్నే పదిలపరచుకొని 
యీవిధి నేను అంతమొం౦దెదను.. 


మైథిలి ఆవిధి పరితబంచినది 
యమపురి కేగగ తలచి నిలచి- ఆ 
శింశుప తరువు శాఖను చెరెను 
జడతో మెడకురి పోసుకొనుటక. 


29 


సుందరి కన్నులు కడు సుందరములు 
ఎడము కన్నపుడు అదిర అందముగ 
కమలము కదలిక చెప తగలగా 
కనుఏ౦చినదా వాను నయనమున. 


రామ విభునకు చిరకాలమున 
అంకితముయిన ఎడమభుజము అది 
మేలగు చందన మలదగ దగినది 
అదిరెను వేగమె అతివక౦ందమై. 


సుందర కొండము 


తిన్నగ తరువు కొమ్మను చేకొని 
మదిలో రాముని మరిమరి తలచగ 
శుభ శకునములు తోచెను సీతకు 
మనసు కుదుటపడె శుభముల రాశికి. 


ధనవంతుని దరి ఆశ్రితులందరు 
చేరినట్లుగా శుభ శకునములు 
జనకనందినికి తో చినవపుడు 
మదిలో వేదన కొంత తీరెను. 


సుందరమైనది సుందరకాండము! 


సీతకు శుభ శకునోదయము 


శుభ లక్షణముల శో భగనున్న 
పొందుగ అమరిన అవయవములుగల 
ఎడము పార్ఫ్యమది అతిగా అదిరను 
రఘుపతి ముందర ఉన్నటు తోచగ 


పలువరస౦ందము కన్నులు చా౦డు 

తీర్చి దిద్దినట్టున్న రూపము 

మంగళ కరమగు తొయ్యలి పయ్యెద 
కదలను కొంచెము అన్నటు తోచెను 


సొ౦దర్యా౦బుధి మైథిలి అపుడు 
రాహువు విడచిన చంద్రబింబమై 
శుక్త పక్షపు వెలుగు శోభతో 
కనుప౦చినది కన్నులనిండుగ. 


[సుందరమైనది సుందరకాండము॥ 


he ఫో 
DDE 


సుందర కొండము 


49 


30 మారుతి కార్యాలోచనము 


త్రిజట స్వప్పమును రక్కసి పలుకులు 
ముహాబాహుడు హనుమంతుడు వినె- 


మాత పరిస్థితి కన్నుల గాంచెను 
ఆలో చించెను పరిపరి విధముల. 


“సంగతులన్ని తెలిసితి తీరుగ 
లంకను చూచితి అన్ని చోటులా 
రాముని చేరగ కోరెడి మాతకు 
మనసుకు ఊరట కలిగించవలె, 


మనసు కలతపడి శో కమునిండిన 
సీత్రామాతను ఊరడించనిచొ 
దోషము తప్పక కలుగుననుకొని 


మారుతి-మదిలో యోచనచేసెను. 


'““మాతతొ పలికి ఊరడించి మరి 
సందేశము నే నందివ్వనిచో 
రామచంద్రుడు తీక్షణ దృక్కుల 
కాల్చివేయుట జరిగి తీరును. 


అవనిజ మనసుకు శాంతి కూర్చనిదె 


నిరాశతో తను |బ్రతుకదు నిజము 
మోహన రూపుని రాముని నేను 
ఊరడించుట నాకర్ణవ్యము. 


రక్కసులెదుట ఎటులపలుకుట 
తెల్లవారిన మాత బ్రతుకదు 
రాముడు నన్ను సంగతి అడుగగ 
ఎమని చెపెద ప్రత్యుత రము- 


మాతతొ పలుకక- సు గీవుని గొని 
లంక చేరగా యోధులందరితొ 
సీత- ప్రాణములు నిలుపకున్నచో 
నిష్టలమగును వారి రాకయిట. 


కావున నేను అదను చూచుకొని 
కోకమూర్తిని పలుకరింతును 

సూక్ష్మ రూపుడను- వానరుడను-నను 
రక్కసులెవ్వరు గమనించరుగా. 


అందరు పలికిడి సంస్కృత భాషలొ 
పలుకుట మేలది- రక్కసు లెరుగరు 
మేలగు సంస్కృత భాషను పలికిన 
కామ రూపుడగు రావణుడనుకొను. 


వానరుడను- నే- మానవ భాషలొ 
పలికిన- సీత సందేహించును 

భయపడి యున్నది యింకా భయపడు 
వేరొక మార్గము తోచకున్నది. 


కామరూపుడగు రావణుడను కొని 
అరచిన- రక్కసు లందరు లెచి 

నను బంధించగ బయలు దేరుదురు = 
వారల దొరకక నే బాధించగ. 


భయపడిపోయి భవనముచేరి 
సేనల నిచటకు పిలచుకువత్తురు 
ఆయుధములుగల వారితొ వోరి 
అలసిపోయి- నే కడలెటు దాటుదు? 


50 సుందర కొండ 


అటుల జరిగిన రామ కార్యము సంద్రముదాటిన శ్రమ నిలబడవల 
చెడును పూర్తిగా- చిక్కద నిక్కడ రామచంద్రుని కార్యము కావలె 
యుద్ధము నందు నే మరణించిన - సీత్రామాతకు శాంతి కూర్చవలె' 
సరియగు వీరుడు ఏడీ ప్రభువుకు? ఎన్నో తలపులు మదిలో నిండెను. 
సందేహముతో పోరగరాదు బుద్ధిమంతుడు హనుమంతుడు అట 
రామకార్యమును సాధించగల చక్కగ తాను విమర్శ చేసుకు 
అంబుధినంతను లంఘించగల సీతామాతకు పతియగు రాముని 


వీరుడు మరియొక డున్నటు తోచదు. రఘుపతిరాముని కిర్తన చేసెను. 


అపజయమన్నది- ఎమో- ఉన్నది “రఘువంశాంబుధి చెప్పినమాటలు- 
కావున తొందర నే పడకూడదు మధురములగు ఆ పలుకులు అగును 
అవివెకముతో దూతనడచిన మనసున రాముని నిలపన మాతకు 
అపకారములే జరుగు జగమున. తొలకరి చినుకులు అమ్మతమయములు 

సుందరమూర్తి ఆంజనేయుడు 

గుండెలొ కొలువగు రామచంద్రుని 

మధురములైన పలుకుల పాగడెే 

వినబడ పృధివి తనయకు నంత. 

[సుందరమైనది సుందరకొండము॥ 
RIE 

31 హనుమ చేసిన ఇక్ష్వాకు వంశ వర్ణన 
ఎన్నో రీతుల యోచన చేసి నాల్గు సంద్రముల భూతలమంతా 
జనక రాజసుత సీతకు వినబడ పరిపాలించే రాజశ్రేష్ణడు 
కపిపుంగవుడు శ్రీ హనుమంతుడు పుణ్యచరితుడు సద్గుణయుతుడు 
పలికెను అపుడు అతి మధురముగా. సంపదలందు కుబేరుని సముడు. 
“ఇనవంశమున ఎన్నిక అతడు కపట మెరుగని కరుణామయుడు 
దశరథ భూపతి పుణ్యశీలుడు మహర్షులతో సమానుడాతడు 
రాజ బుషులలో అగ్రగణ్యుడు గజ తురగములు రథముల సంపద 


పరా క్రమమున గణనీయుడుగా అపారమ్ముగా కలిగినవాడు. 


సుందర కొండము 51 


ఇక్ష్వాకు వంశమున ముఖ్యుడాతడు సీతను వనమున వెదకుచు రాముడు 





దృఢ పరాక్రమము కలిగినవాడు వానర శ్రేష్టుడు సుగ్రీవునితో 
పూజ్య గుణముల దయాపూర్ణుడు చేయి కలిపెను వాలిని చంపెను 
ఇతరుల సుఖమును ము౦దుగ నెంచును. సుగ్రీవునికి రాజ్యము నిచ్చెను. 
దశరథవిభుని పెద్ద కుమారుడు వానరరాజు సు గ్రీవుడంతట 
చంద్రుని అందము మించినవాడు ఆనతిచ్చెను- కామరూపులగు 
తండ్రికి ఇష్టుడు- ధర్మ నిరతుడు వారందరికీ- తన వానరులకు 
రాముడు శ్రేష్టుడు ధనుర్విద్యలో. సీతను వెదుకగ వేగమె పొమ్మని 
క్షా త్రధర్మము రక్షణచేయును వేలకొలదిగా వానరులందరు 
తనవారలకు అండగ నిలచును వెదకుచుండిరి అన్ని దిక్కులా 
శత్రువులందరి తాపము పెంచును సీతామాతను లంకలొ వెదుకగ 
సకల ప్రాణులను సంరక్షించును. దాటితి నేను యింత సముద్రము. 
సత్యసంధుడు, వృద్దుడు- తండ్రి రాముడు తెలిపిన రూపమున్నది 
దశరథు నానతి తలను ధరించి రాముని కమరిన అందచందములు 
తన సతి సీతను వెంట నిడుకొని కాంతులతీరు ఆకాంతగును' 
వెడలెను వనముకు తమ్మునితోను. అంతే పలికిఆపెను మారుతి. 
రాక్షసరాజు రావణు బలగము- ఆంజనేయుని తీయని పలుకులు 
జనస్థానమున ఉన్న రాక్షసుల వినిఅనందము ఆశ్చర్యముతో 
ఖరదూషణుల చంపెను రాముడు ఎంతో సంతో షించెను జానకి 
రావణు డంత ఆ గ్రహమ్ముతో కొంత భయముతో పైకి చూచెను. 
మాయ మృగమును పంపి వనముకు తూరుపు కొండల బాలభానుడై 
పురుషోత్తముడు రామచంద్రుని ఊహలకందని బుద్ధిశాలియగు 
కంట బడకను అతని కాంతను వానరరాజుసు గ్రీవు సచివుని 
వేంచనతోను అపహరించెను. అనిలాత్మజుని హనుమను చూచెను 
సుందరమైనది సుందరకాండము॥ 


RRR 


52 సుందర కాండము 


32 పావనిని చూసిన సీత భయభాంత యగుట 


శింశుప తరువున వికసిత వుష్పము జలజనేత్ర ఆ జనక రాజసుత 
తెల్లని వస్త్రము మెజుపుల కాంతి తిరిగి గాఢముగ మూర్చనొందెను 
పసిమి బంగరు వన్నెతొ కన్నులు తెలివిగలిగినది కొంతసేపటికి 
వానర శ్రేష్టుడు సతకు కనబడె ఎన్నో ఊహలు మదిలో మెదిలెను. 
మనసు చెదరినది భయము నిండినది “కపినా కలలో కనబడినాడు 
భర్తను తలచి లక్ష్మణు తలచి కీడు కలుగునని పెద్దల నానుడి 
మంద్రస్వరముతొ సతాదేవి లక్ష్మణ సహితుడు రామచంద్రునికి 
విలపించుట అట మారుతి వినెను నా జనకునికి శుభము కలుగవల. 
కపిపుంగవుని దివ్యరూపము ఎల్లవేళలా రాముని స్మరణతొ 
కన్నుల చూడగ శక్యముగానిది మదిలో భావన నిండిపోయి అది 
భీకరమైనది ఎదురులెనిది కనులకు తోచిన కనబడ వచ్చును 
జానకి గాంచి మూర్చ నొందెను మలయమారుతము ఆ కథ- పాడును. 
రామలక్ష్మణుల మదిలో తలచి మనో రథమే రూపు దిద్దుకొని 
మెల్లగ తేరుకు తిరిగి చూచెను కన్నుల కనబడినట్టు తోచిన- 
వినయమూర్తి ఆ వానర శ్రేష్మని రో రికకెక్కడ రూపమున్నది? 
కాంచెను- కలయని తలపోసినది కబరూపము నా కగపడుచున్నది. ' 

దేవగురువుకూ వాణీపతికీ 

అగ్నిదేవునికి వందనమిడెను- 

అంతయు సత్యము కావలెననుకొని 

సీత ఆశతో ఎదురుచూచెను. 

[సుందరమైనది సుందరకాండము॥ 


RRS 


సుందర కొండము 


33 జానకి తన వృత్తాంతము తెలుపుట 
పగడపు కాంతితొ ముఖము భాసిలె మంగళ మూర్తి! నువు కోఫముతో 
తేజము నిండిన సూర్యు డాతడన వేశిష్ణు కెడమగు సతి అరుంధతివా- 
పవన తనయుడు తరువు ను౦డి దిగి చెప్పుము నీసుతుడెవరు- సోదరుడు 
ఫరసును వంచి వందనమిడెను. జనకు డెవ్వడు- జీవితేశ్వరుడు. 
వేషభాషలు వినయసంపదకు బాసిన బంధువు కొరకా దుఃఖము 
అల వాలమై పలికి మధురముగ నీ నిట్టూర్పులు శోకము చూడగ 
“మదిలో కలత - కన్నులు తెలిపెను. నేలను తాకుచు నిలబడియు౦డగ 
ఉత్తమురాలివి నీవెవరమ్మా! దేవత కావని తోచుచున్నది. 
తామరపూవుల రేకుల వంటి. శుభలక్షణములు సుందర రూపము 
కన్నులతో -మరి నలిగిన యట్టి పొందుగ అమరిన అంద చందముల 
పట్టుచీరతో చెట్టు కొమ్మను రాజపుత్రివి రాణివి నీవు 

పట్టుకు నిలచిన ఓ పుణ్యవతీ! భువి పాలించే విభునకు భార్యవు! 
మంగళమూర్తీ దేవతవా నువు! రావణాసురుడు జనస్థానమున 
యక్షులు కిన్నర రాక్షసు లందు మారురూపమున అపహరించిన 
నాగులు గంధర్వుల సుందరుల అవనీ సుతవగు సీతామాతవొ 

నీవే జాతికి చెందిన దానవ్‌. నీకగు శుభము తెలుపుము తల్లీ! 
రుద్ర గణములో మరుధ్గణములో లోకోత్తరమగు సౌందర్యముతో 
వసువులలోనో చేరినదానవొ- వనవాసమునకు వచ్చితివివు 
సుందరమైన రూప సంపదల మనసున కలత కలిగియుంటిఎ 
నీవొక దేవత వనిపించును కద- కావున రాముని భార్యవు నీవు. 
చంద్రుని కెడమగు రోహిణి తారవొ! ఆంజనేయుని తీయని పలుకుల 
నేలకు దిగిన పుణ్యమూర్తివో రాముని వివరము వినినంతటనే 
కల్యాణీ- నువృకోపతాపముల ఆనందముతో పొంగిన సీత 
కాంతుని విడచి వచ్చిన దాని. హనుమంతునితో పలికె తీరుగా 


54 సుందర కొండము 


'“రాజ్రేష్ణలలొ ఉత్తముడయిన రాజ్యభో గమును మించిన ప్రియము 
శత్రుసైన్యముల తాపము పెంచెడి తండ్రి మాటను తలను ధరించుట 
దశరథ ధరణీధవునకు కోడల సంతోషముతో సమ్మతించెను 
జనకరాజునకు పుత్రిక నేను. కాదనడెవరికి రామచంద్రుడు. 
బుద్ధిశాలి శ్రీరామచుంద్రునికి కీరిముంతుడు అతి విక్రముడు 
భార్యను నేను- సీతని పిలతురు రామచంద్రుడు నిరాడంబరుడు 
పది రెండేడులు భోగ భాగ్యములు సంతోషముతో రాజ్యము వదలుచు 
బడసితి నేను దశరథు నింట. మాత రక్షణలొ నన్నుండ మని. 
పది రెండేడులు, గడచిన యంత అంతట నేను ఆమోదించక 
దశరథ రాజు- హితులందరితో వన వాసముకే బయలుదిరితిని 
ఆలోచించి నిర్ణయించెను రాముని విడచి నాకమునైనా 
రామచంద్రునికి- పట్టము కట్టగ ఉండను నేనని నుడివితి నపుడు. 
సందడి ఎంతో సాగుచుండగా మిత్రుల ప్రియుడు సుమిత్ర పుత్రుడు 
మంధర మాటలు వినిన కక- తన భాగ్యశాలియగు లక్ష్మణమూర్తి 
భర్తతొ పలికెను- రాముడు రాజవ అన్నకుతోడై బయలుదేరగా 
నీరూ తిండీ ముట్టను బ్రతుకను. ఘోరారణ్యము చేరితిమంత, 
రాజచంద్రమా దశరథనాథా! పితృవాక్య పరివాలనదక్షుని 
నీ విచ్చిన ఆ వరములు తీర్చుము శ్రీరఘురాముని సతిన గునేను 
రాముడు వనముల పోవలెను సుమా! దురాత్ముడగు యీ రావణుచేత 
భరతుడు రాజై భువి నేలవలై! అపహరింపబడి చిక్కితి లంకలో. 
వెనుకటి వరములు తలచి దశరథుడు రావణాసురుడు రెండు నెలలుయిక 
మూర్చనొందిను అప్రియములు విని జీవిత పరిధిని నిర్ణయించెను 
శోకమూర్తియై- రాముని కోరెను కావున నేను రక్కసు చిక్కక 
రాజ్యము తిరిగి తనకు యిమ్మని, తనువు వదలెదను శాశ్వతముగను.. 
[సుందరమైనది సుందరకా౦డము॥ 


Hg 


సుందర కొండము 


3 4. హనుమ శ్రీరామలక్ష్మణులు కుశల వార్త తెలుపుట 


వాతాత్మజుడు అంతట పలికను 
సీత్రామాత దుఃఖము తీర్చగ 
ఊరడించెను మృదు భాషణముల 
విభుని వివరము తెలిపెను అ౦త. 


“విదేహభూపతి పుత్రికవినుము- 
రాముని దూతగ వచ్చి యుంటిని 
రాముడు క్లేమము- కుశలమడిగిను 
సందేశము-నే కొని తెచ్చితిని. 


దశరథ తనయుడు రామచంద్రుడు 
వేదశాస్ట్రముల కోవిదుడతడు 
బ్రహ్మాస్త్రమును తెలిసినవాడు 

నీ క్షేమమును అడిగెను అతివా! 


తేజోవంతుడు నీ పతికిష్టుడు 
అడుగుల వెంబడి నడచునాతడు 
లక్ష్మణమూర్తి దుఃఖము నిండి 
శిరసును వంచి వందన మనెను. 


పురుష సింహముల కుశలము తెలిసి 
ఆన౦దా౦బుధి తేలెను జానకి 
“నిండుగ మనిషి నూరెేళ్ళుంటే 


ముదమునందునను, నానుడిగలదు. 


పెద్దలు చెప్పిన నానుడి యిపుడు 
నిజమయినదిగా వానర ్రేష్టా!”' 
ఎంతో చనువుగ సందేహించక 
సంభాషించిరి కుశలము తెలిసిరి. 


కొంత ముందుకు మారుతి జరిగెను 
అంత జానకి- రావణుడా విధి 
కామరూపుడై వచ్చెనేమొ యని 
సందేహముతో నిండిపోయెను. 


మారురూపుతో వచ్చిన వానికి 
కబరూపముతొ నున్న అసురునకు 
“అరమరికుంచక తెలిపితినంతయు ' 
దిగులుతొ ఎంతో కుమిలెను సీత. 


భయ కంపితయగు సీతను చూచి 
మహాబాహుడు హనుమంతుడు అట 
వందనమిడగ అటుచూడకనే 
దీనస్వరమున పలికెను జానకి. 


“పరితాపము నా మది కలిగించిన 
మాయ రావణా! మేలు కలుగదు 
జన స్థానమున మారు రూపున 
వచ్చిన దశకంఠుడవే నీవు! 


కపి రూపమున నున్న రావణా- 
కృశించిపోయిన నను బాధించకు 
నీ కది తగదు- అయినా నిన్ను 
చూడగ నీపై కలిగ ఆదరము. 


రాముని దూతవు నివె- యున్నచొ 
శుభములు మేలు కలుగును నీకు 
వానర ్రేష్టా శ్రీరఘురాముని 
గుణగణములు నే వినకోరితిని. 


56 


స్వష్నమునందు రాముని దూతను 
చూచిన నాకు శాంతిగ నున్నది 
శ్రీరఘురాముడు లక్ష్మణు కూడి 
స్వప్నము నైనా దర్శనమిడునని. 


ఎంతో ఆశతో ఎదురు చూచితిని 
ఆ స్వప్నముకే కోపమో ఎమో? 
నాకది రాదు - శాంతి కలుగదు 
నేటికి కొంత శాంతి కలిగెను. 


కలకాదని నామనసు చెప్పును 
మతిలేకిటుల తోచెనొ ఎమో 
లేనిది కలదను నా (భాంతి యది 
ఎండ మావుల తీరుగనున్నది. 


ఇది ఉన్మాదము ఎంతయు కాదు 
నా ఉనికిని-నే తెలియు చుం౦టిని 
కంటి ముందర వానరు డుండెను 
చక్కగ నాకు కనబడు చుండెను.” 


ఎన్నో రీతుల తరచి తరచి మది 
నిర్ణయించుకొనె రావణుడే యని 
రామ రూపమున వచ్చె ననుకొని 
మారు పలుకక మిన్నకుండిను. 


అనిల కుమారుడు అంతయు చూచి 
సీతామాత మనసు తెలుసుకొని 
మధురములైన పలుకుల- రాముని- 
మంగళమూర్తిని కీర్తన చేసెను. 


సుందర కొండమ 


“రవితో చాలిన తేజముగలిగి 
చంద్రుని మించిన మోహనరూపుడు 
ధనపతి యంతటి సిరిగలవాడు 


రాజులందున రారాజతడు. 


క్రీరిమంతుడు రామచంద్రుడు 
విష్ణమూర్తివలె విక్రముడతడు 
సత్యసంధుడు సుందరరూపుడు 
మధురభాషణల బృహస్పతియగు. 


రూపుదిద్దిన మన్మథుడతడు 
మహారథులలో శ్రేష్ణుడు రాముడు 
సమయము మించి కోపమురాదు 
వచ్చిన కోపము వ్యర్థము కాదు, 


అంతటి రాముడు మాయలెడికి 
ఆశ్రమమును తా విడచినంతనే 
అపహరించిన రావణాసురుడు 
ఫలితము పొందును నీ ముందరనే. 


అతి విక్రముడు శ్రీరఘురాముడు 
క్రోధము నిండిన ప్రచండమూర్తి 
శీఘ్రముగా తన అగ్ని శరముల 
కాల్సివియును పంక్తికంధరుని. 


రఘుపతి రాముడు నీపతిదెవుడు 
నను దూతగ యిట పంపెను తల్లి! 
నీదు క్షేమమును అడిగెను మాతా! 
లక్ష్మణమూర్తి వందనమనెను. 


సుందర కొండము 


కపులకు టేడు మా సుగ్రీవుడు మనసగు రాముని - జీవిలేశ్వరుని 
కిష్కింధేలును రాముని చలవతొ మహాబలుడు ఆ లక్ష్మణమూర్తిని 

అతడు అడిగెను నీ కుశలమును వానరపతి సుగ్రీవుని నీవు 

అందరమాశతో బ్రతుకుచు౦టిమి. బల సంపన్నుల శీఘ్రమె చూతువు. 
లక్ష్మణసహితుడు రామచంద్రుడు సుగ్రీవునికి సచివుడ నెను 

సుగ్రీవునితో కూడినవాడు హనుమంతుడ- నను నమ్ముము- కపని 
నిరతము నిన్నే స్మరణచేయును- వారిధి దాటి లంక జొచ్చితి 

చూచితి నిన్ను పెన్నిధి వోలె. రావణుతలపై పాదము మోపితి 


సందేహించకు జానకిమూతా! 
నేనా రావణుడను కానుసుమా! 
మాయలునర్చిన వాడనుకాను 
రాముని బంటును- దూతను. 


సుందరమైనది సుందరకొండము॥ 
Hp 
35 ప చేసిన శీ క్రీ 
హనుమ చేసిన శ్రీరామ కీర్తన 
అవనిజ పలికెను అతి మధురముగ తేజమునందు రవితో తూగును 
“తెలుపుము విభుని వివరము హనుమ! ఓర్పున కాతడు పుడమి దేవత 


సోదరు లిరువురి రూపుల తెలుపుము బుద్ధికి రాముడు బృహస్పతియగు 
నరులకు కపులకు నెయ్యము ఎ విధి?” _ కీర్ణియందున సురపతి సముడు 


వాతాత్మజుడు ఆంజనేయుడు స్వజన రక్షణ- జీవుల బ్రోచుట 
పలికెను సీతతొ కడు వినయముగా క్ష త్రియధర్మము పరిపాలించుట 
“సందేహముతో అడిగిన గానీ కర్మాచరణము లెరిగియుండుట 
రాముని పొగడగ భాగ్యము కలిగను. పూజల కర్షుడు పెద్దలచేత. 

జనక నందినీ! విను పలికదను ఉత్తమశీలుడు రిపు భయంకరుడు 
సర్వాంగముల సుందరమూర్తి సాధు సేవలో సద్గుణుడతడు 
కములమువంటి కన్నులవాడు యజుర్వేదము చక్కగ తెలిసెను 


దయదాక్షిణ్యము కలిగినవాడు. మిగిలిన వేదములన్నీ ఎరుగును. 


58 


ఆజానుబాహుడు అతి సుందరుడు 
అరవిందాక్షుడు మోహనరూపుడు 
పూజనీయుడు పుణ్యపురుషుడు 
పుడమికి దిగిన దెవుడు రాముడు. 


శంఖము వంటి కంఠము గలదు 
నడకల సింహపు పోలిక కలదు 
సమమగు రూపము సుందరమైనది 
శ్యామల వర్గము సమ్మోహనము. 


అంగుష్ట మూలము అరచేతులలో 
నుదుటను పాదములందు ప్రభువుకు 
నాలుగురేఖలు తీరుగనుండి 
నాలుగుమూరల పొడవతడుండును. 


ముఖము, కన్నులు, జిహ్వా, పెదవులు 
నఖములు- పదములు- హాస్తములవ్వి 
పద్మములన్న తీరుగనుండును. 


గమనము గజము-వృషభము పోలును. 


సత్యసంధుడు ధర్మమునేలును 
అతి శ్రీమంతుడు దానళో భితుడు 
దెశకాలముల పాత్రము తెరిగి 
ప్రియముగ భాషణ చేసెడివాడు. 


అలకలు అల్లన ఆడెడి నుదురు 
కన్నులు బంగరు కమలములేయవి 
కన్నులు చాలవు రాముని చూడగ 
ఎన్నగ లేము సద్గుణములను. 


సుందర కాండ, 


చక్కని నాసిక $శములందము 
కనుకొలకులవి వెలుగును ఎట్టిగ 
కర్ణము లున్నవి కడు సుందరములు 
నీ పతి దేవుడు సుందరరాముడు. 


దివ్యపాయస భాగమె తమ్ముడు- 
సుమి త్రసుతుడు- అన్నకు తోడగు 
లక్ష్మణమూర్తి- అన్నిటి యందు 
అన్నకు సరిపడు సుందరమూర్తి. 


పురుష పుంగవులు సోదరు లిరువురు 
నిన్ను వెదకుచు బయలుదెరిరి 
భూమినంతయు తిరుగుచు వారు 
మమ్ముకలిసిరి మా భాగ్యముచే. 


వాలి తమ్ముడగు సుగ్రీవుని ఎడ 

భక్తి ప్రపత్తులు కలిగియుందుము 
సోదరుచేత తరిమివేయబడి 
సుగ్రీవుడు కడు దుఃఖము నుండెను. 


నార చీరలు ధనసులు కలిగి 
రమ్యమైనా ఆ బుష్యమూకము 
వచ్చిన సోదరులిద్దరి గాంచి 
భయపడి శిఖరమునెక్కను అపుడు. 


నను పంపెను సుగీవుడంతట 
విషయము తెలిసి వివరించుటకు 
సుందరమగు ఆ శుభలక్షణుల 
చూచితి- చేతులు జోడించితిని. 


సుందర కొండము 


నన్నెరిగిన నా దేవుడు రాముని 

నా గుండెయలో కొలువగు రాముని 
తమ్ము తోడ భుజముల నిడుకొని 
తెచ్చితి సుగ్రీవుని సన్నిధికి. 


సుగ్రీవునితో ముచ్చటలాడిరి 
ముచ్చటగా అట స్నేహము నెజపిరి 
నర నాయకుడు- వానర రాజు 
తెలిసిరి తమ తమ వివరము లంత. 


అన్న వాలిచే యిడుములలో బడి 
అడవుల బట్టిన సుగ్రీవుని గని 
ఊరడి౦చెను రామచంద్రుడు 


తమ్ముడు తెలిపెను సోదరు దుఃఖము. 


జరిగినదంతా తిరిగెను మదిలో 
రాముని తేజము సన్నగిల్లెను 
రాహువు మింగిన రవి వలె ఆయెను. 
రమణీ వినుమా రామకథ! 


అంతట కపులు కొందరు వచ్చి 
అభరణమ్ములు నువు విసరినవి 
ఆనందముతో చూపిరి వారు 

నీ ఉనికిని వారెరుగరు అసలు. 


రాముడు సామ్ముల చూచినంతనే 
మూర్చిల్లెను- మది నిన్ను తలచుకొని 
సొమ్ముల నేను భద్రము చేసితి 
రాముని దుఃఖము ఇనుమడించెను., 


రాముని మేము ఊరడించితిమి 
సుగ్రీవుడు ఆ నగలను దాచెను 
నికి పరితాపముతో రాముడు 
అగ్నిపర్వతమువలె నున్నాడు. 


కన్నుల నిద్దుర ఎరుగడు రాముడు 
చింతతొ ఎంతో కుమిలిపోవుచు 

భూ కంపముచే కదలిన - నగమై. 
మది పరితాపము నిండియు౦డిను. 


మనసగు వనములు కాంతారములు 
సుందర స్థలముల విహరి౦చినను 
సుందరి! నీవు లేని కారణము 
ఆనందించడు రామచంద్రుడు. 


రామసు గీవృులు శపథము లందిరి 
కిష్కింధకు శ్రీరాముడు వచ్చెను 
వాలిని కూల్చెను రాజ్యము నిచ్చెను 
కిష్కింధేలగ చల్లగ చూచెను. 


నినువెదకించగ శపథము చేసిన 
సుగ్రీవుడు తన వారల పంపెను 
రాముడు లంకకు వేగమె వచ్చును 
రావణు చంపి నీ వ్యథ తీర్చును. 


పర్వతరాజుల పోలిన కపులు. 

రాజు పంపగా పది దిక్కులలో 
వెదకుచు భూమిని తిరుగుచుండిరి 
వినుమా మధురము రామకథ. 


60 


వాలిపుత్రుడు అంగదుడుండిను 
వింధ్య నగములో చిక్కడిపోయి 
దిక్కు తెలియక దుఃఖమునిండి 
అహోరాత్రములు గడిపితి మచట. 


మా రాజిడిన గడువు తీరినది 

మా ప్రాణములు నిలచుట కష్టము 
అందుకు మేము సిద్ద పడితిమి 
మాకై మేమే మరణించు టకు. 


కొండల కోనల నీ జాడరయక 

ప్రాణత్యాగము చేయదలచుకొన 
మా నాయకుడు అంగదుడెంతో 
దుఃఖము నిండి పరితపించిను. 


నీవా కన్నుల కన బడవై తివి! 

తండ్రి వాలియా మరణించెను కద! 
జటాయువేమో కూలెను ముందే 
ప్రాణత్యాగము తప్పదొ ఏమో! 


సంపాతనెడు పులుగు ఢ్రేష్ణుడు 
చూపెను లంక- తన సోదరుడగు 
జటాయుమరణము విని దుఃఖించెను 
రావణువెన ఆగ్రహమందిను. 


సంపాతిడిన ఆశతొ మేము 

సం|ద్రపు తీరము చేరితి మంత 
అంత సముద్రము దాటుట ఎట్లో- 
చింతలొ మునిగిరి మా కపులందరు. 


సుందర కొండమ్మ 


అంతట నేను ధైర్యము గొలిపి 
రాముని తలచి లంఘంచితిని 
నూరు యోజనములున్న వారిధి 
సులువుగ దాటి చేరితి లంక, 


రక్కసిమయమగు లంకాపురము 
రాత్రివేళలో చెరియుంటిని 
దుఃఖము నిండిన నిన్ను చూచితి 
రావణుగాంచితి సర్వము తెలిసితి. 


విశదముగా-నే వివరించితిని 
రామదూత- సు గీవు సచివుడ 
రాముడు క్షేమము- కుశలము తమ్ముడు 
నేనొక్కడనే లంకచిరితి. 


నిను గనలేక వానర సైన్యము 
దుఃఖము నిండి తిరుగు చుండిరి 
నీ ఉనికిని- నే- వారందరికి 
తెలియ బరచెదను సంతోషముతో, 


నినుగాంచుట నా భాగ్యవశము గద 
నాకే దక్కెనుఆ ఘనకర్తి - 

నా శ్రమఫలితము వ్యర్థము కాదు 
వినుమా మధురమురామకథ! 


మాల్యవంతమను నగ మొకటున్నది 
నగము లన్నిట ఉత్తమమైనది 
కేసరి యను నొక వానర గ్రష్ణుడు 
నగము విడచి గో కర్ణమేగెను. 


సుందర కొండము 


61 


నా జనకుడు - ఆ కేసరి వీరుడు వాయునందనుని పలుకులు వినిన 
దేవ బుషులు వారానతివ్వగా జానకి నమ్మెను రామదూతయని 
సాగర తీర తీర్ధము నందు సంతోషముతో పొంగిపోయెను 
శంబసాదమని- అసురుని చంపెను. ఆన౦ందా శ్రులు కన్నుల నిండెను. 
మైథిలి వినుము! కసరి భార్యకు '“తల్లీ తెలిపితి సర్వము నీకు 
పవనుని వరమున జన్మించితిని ఊరట పాందుమునీవింతటితో - 
నే చేసిన పని గుటుతు ఉండగా కాగల కార్యము తెలుపుము నాకు 
హనుమంతునిగా ఖ్యాతిగాంచితి. రాముని చెంతకు శీఘ్రమెవోవలె, 


నాపై నీకు గురి కుదురుటకు జనకరాజసుత - జనని జానకీ 
నీపతి గుణముల గానము చేసితి అతి బలవంతుడ వాయుపుత్రుడ 
శీఘ్రమె రాముడు రాగలడమ్మా త౦డ్రి పవనునికి త గినవాడను 
దుఃఖము నీకు - తొలగును తల్లీ! వానరుడనుచును సందేహించకు. ' 
సుందరమైనది సుందరకాండము॥ 
Re 
36 _ అంగుళీయక ప్రదానము 
“అమ్మా సీతా! నమ్ముము నన్ను కమల లోచన కనులు మెరసెను 
రామచంద్రుని దూతను నేను సిగ్గు వలువతో మేను కప్పుకొనె 
ప్రభువు పంపినఉంగర మిదిగో మారుతి నెంతో పొగిడెను జానకి 
రాఘవు నామము చూడుము తల్లీ! ధీరుడ నీవు బుద్ధిశాలి వని, 
నీకు శుభమగు ఊరడిల్లుము”' “శత యోజనముల వారిధి దాటిన 
అని వినయముగా మారుతి పలుక నీదు విక్రమము ఎన్నగలేము 
ఉంగర మందుకు చూచిన జానకి గోవు పాదమును వేసిన రితి 


కన్నులు నిండెను - విభుని రూపుతో. 


అవలీలగ నువు దాటితి వయ్యా! 


62 


వానర శగ్రేషా! సామాన్యుడవా! 
రావణుడన్న భయమే లేదుగ 
స్వామి పంపడు సర్వము తెలియక 
నను వెదకుటకు యింత దూరము. 


నా భాగ్యమిది సోదరులిరువురు 
కుశలము నుంటయు వినుటయు నేను 
శౌర్యము నిండిన రామచంద్రుడు 

ఎల దహింపడు యీ భువినంతయు? 


నా కొరకింతో కలత చెందును 
రాముడు గెలుచును సురలందరినీ 
నా పరితాపము కంతము లేదు 
అందుకు వారు ముందుకు రారు. 


పురుషోత్తముడు పుణ్యశీలుడు 
తాపము నొందక నుండెకదయ్యా 
మనసు దిటవుతో దుఃఖము మరచి 
కార్యములన్ని చక్కగ చేయున? 


మంచి మనసుగల రామచంద్రుడు 
మిత్రుల ఎడల సామదానములు 
శత్రులఎడల భేద దండనల 
సమయస్ఫూర్తితొ సంచరించునా! 


మిత్రుల చేర్చగ నేర్పరి రాముడు 
దేవతలన్న గురి కలవాడు 

దైవ బలముచే కార్యములన్నీ 
చక్కగ చేయుచు రాముడుండెనా! 


సుందర కొండమ్మ 


నే దూరమయి ఉండుట వలన 
నాపై (ప్రేమ సన్నగిల్లెనా! 

ఓ హనుమంతా! తెలుపుము నీవు 
రాముడు నాకీ శోకము తీర్చున! 


సుఖముల తేలగ సిరిగలవాడు 
దుఃఖములసలే మోయగలేడు 
నాక రాముడు దుఃఖము నిండి 
కృంగి కృశించి యుండలేదు కద! 


కౌసల్యమ్మ - సుమిత్ర - భరతుల 
క్షేమము తరచుగ వినబడుచున్నద! 
భక్తితత్సరుడు భరతుడు నాకై 
శత్రు భయంకర సేనలు పంపున! 


వానర రాజు సుగ్రీవుడు - యోధుల 

ఆయుధములతో యిటవచ్చును కద! 
శూరుడు లక్ష్మణుడిటకు వచ్చి- తన 

అస్త్రశస్త్రముల లంక కూల్చునా! 


కోమలమూర్తి ! వికసిత పద్మము 
నను గాంచక తను సాగసులుతరిగిన- 
అడవికి నేను వెంటనడువగా 
రామచంద్రుడు ధిర్యము నుండెను. 


నే- దరిలేనిచొ ధైర్యము విడువక 
దుఃఖము లేక ఉండెన హనుమా! 
తల్లిదండ్రులను మించిన (ప్రమ 
నాపై హనుమా! రాముచంద్రునకు.” 


సుందర కొండము 


మృదుమధురముగ సీతపలికి అట 
వాయుపుత్రుని పలుకులు వినగ 
ఆత్రమునుండగ రామునిదూత 
అంజలి తలనిడి పలికె తీరుగా. 


“తల్లీ నీ ఉనికెరుగక ప్రభువు 

వేచియుండెను - వేగిరపడుచు 
వెదకుచు నిచటకు వచ్చితి నేను 
వేగమెచేరును రామచంద్రుడు. 


మాతా! నేను నీ స్థితి తెలిపిన 


రవి తేజముతో వెలిగెడు రాముని 
సుందర రాముని అతి సుకుమూరుని 
చూతువు నివు ఒట్టు పెట్టితి 

సకల గిరులపె - నే తిను ఫలముల. 


ఐరావతమున సురపతి రీతిగ 
రామచంద్రుడు ప్రస్రవణా ద్రిని 
చల్లగ దర్శనమిచ్చును జగతికి 
నినుదరి చెర్చుకు అతి తొందరలో. 


నువుదరి లేక తిన కోరడుగా. - 


వానర సేన భల్లూకములళొ మన్మథ వశుడై నినుధ్యానించును 
శీ ఘ్రమె లంకకు రాముడు వచ్చి శ్రద్ధలేదు తన తనువు మీదనే - 
రక్కసి మూకల రూపు మాపును. తోలడు - దోమల పాములనైనా. 
కోదండముతో రాముడు నిలచిన పురుషోత్తముడు రామచంద్రునకు 
మృత్యుదేవత - దేవతలందరు కంటికి నిదురేరాదు ఎన్నడూ - 
అసురులెల్లరును అడ్జమువచ్చిన అలసిన కన్నులు మూసిన అంత 
అంతము చేయును వారందరినీ. మధురముగా నిను తలచి తెరచును. 
పృథ్వీసుత! నీ ఉనికి తెలియక సుందర వనములు సుమసౌరభములు 
హరికి చిక్కిన కరి మాదిరిగ మధురఫలములు మంగళకరములు 
దుఃఖము నిండి సుఖమదిలేక కాంచిన యంతనె - మాతా నిన్నే 
కాలము గడుపుచు రాముడుండిను. తలచుకొనుచును పరితపించును. 

రామగానమున మనసుకుదుటపడి 

శరత్కాలపు చిరుమేఘముచే 

చిక్కిన - చంద్రుని రీతిగ జానకి 

చిరు కాంతులతో వెలగినదచట. 

సుందరమైనది సుందరకొండము॥ 


చచ్చులు 


63 


64 


సుందర కొండము 


3 7. సీతారాములను కలుపుటకె హనుమ ఆత్రుత 


పున్నమచం౦ంద్రుని పోలిన సీత 
హనుమంతునితో పలికి మధురముగ 
“నను తలంచుటది అమృతసెచన 
ప్రభు పరితాపము విషతుల్యమ్మది. 


రామచంద్రుని స్ధితి తిలుపగను 

సుఖ దుఃఖములు కలిగెను నాకు 
విధివ్రాతలను మార్చగ తరమా! 
ముగ్గుర మీ విధి యిడుముల నుంటిమి 


పయనిడు నావ భగ్నము కాగా 
సంద్రము నీదెడి జీవుని మాదిరి 
దుఃఖ సముద్రము నంతయు నెపుడు 
రాముడు దాటునొ - జీవితేశ్వరుడు. 


ఓ హనుమంతా! రావణుడిచ్చిన 
గడు వది వొక ఎడన్నది వినుమా! 
పదియవ నెలలో పడిపోయినది 
విభునికి అంతయు వివరించుమయా! 


“రాముని చేర్చుము ఉచితము నీకని' 
విభీషణాఖ్యుడు అన్నకు తెలిపెను 

హిత వచనమ్ములు వినకున్నాడు 
మృత్యుదివతని కోరి పిలచెను. 


విభీషణాఖ్యుని పెద్దకూతురు 
అనలను చిన్నది నాకు తెలిపెను 
తల్లి పసుపున తానిట వచ్చి 
తండ్రీ మాటను వివరించినది. 


సూర్యకిరణముల జలము యింకినటు 
వీరుడు రాముని అస్త శస్తముల 

YW 
రాక్షసమూక మిగలదు యింక 
రాముని విక్రమ మెరుగుదు నేను.” 


ఎంతో బాధతొ పలికెను జానకి 
కన్నుల నీరు పొంగెను మగువకు 
అంతట మారుతి - వానర శ్రేష్టుడు 
అవనిజతోను పలికెను తిరిగి. 


“రాముడు వచ్చును కపిసేనలతో 
కీఘుమె నిన్ను తనదరి చేర్చును 
కానీ తల్లీ! నే గొనిపోదును 
ఇపుడేనీకీ చెటి విడిపించెద. 


కుదురుగ నీవు నా యీ వీపున 
కూర్చొనవమ్మా! సందేహించకు 
దశకంఠునితో కలిపి - లంకను 
మోయగలను - నా రాముని తలచుకు. 


హుతవాహనుడు నాకాధిశుకు 
హవ్యము చేర్చిన తీరుగ - నిన్ను 
ప్రస్రవణాద్రిని నిలచిన భానుని 
రాముని చేర్చెద మరు నిముషములో. 


రోహిణి చంద్రుని చేరినరీతి 

రాముని చేరుము - కూర్చొను తల్లి! 
సూర్య చంద్రులను పలుకరించునటు 
నభోమండలము నా ప్రయాణము. 


సుందర కొండము 


అకసమంటి నే పయనించగ 
అప శక్యమా ఎవరికి నైనా! 
సందేహించకు- వచ్చిన త్రోవనె 
తిన్నగ సాగరమం౦తా దాటెద."' 


ఎంతో సంతోషించెను సీత 
ఆనందముతో పొంగి హనుమతో 
“నను గొనిపోయెడి నీ ఆలోచన 

కపి యోచన అనిపించును హనుమా! 


సూక్ష్మరూపము - కపివగు నీవ 

నను మోయుచు ఎటు వారిధి దాటుట? 
అంతట మారుతి - మాత సంశయము 
తీర్చగ -మనసున యోచన చేసి, 


భీము రూపమును చూపగ తలచి 
కామ రూపుడైపెంచె శరీరము 
మందర నగము - మేరు పర్వతము 
తీరుగ భాసిలె ఆంజనేయుడు. 


మండెడి నిప్పుల కాంతుల వెలిగిను 
ఎట్టని ముఖము వజ్ర దంతములు 
దృఢవుగు నఖములు పర్వత కాయము 
భయము గొలుపునటు పలికె సీతతో. 


“తల్లీ! నే నీ లంకా పురమును 
గిరుల-తరులతో భవనమ్ములతో 
బ్రాకారమ్ముల- రావణు కలిపి 
పెల్లగించుకొని కొనిపోగలను. 


65 


సందేహించకు రాముని చేర్చెద 
అని పలుకగను జానకి అంత 
వాయుపుత్రుని ఆంజనేయుని 
భీకర రూపుని వినుమని పలికె. 


“ఓ హనుమంతా! తెలిసితి నిన్ను 
వాయు దేవుని గమనము నీది 
హుత వాహనుని తేజము గలదు 
నీదు బలము - నే తెలిసితి నయ్యా, 


అతి భీకరనుగు శతయోజనముల 
సంద్రము దాటుట తేలికగాదు 

గగన మార్గమున నను గొనిపోగల 
శక్తి మ౦తుడవు నిజముగ నమ్మితి. 


పురుషోత్తముడగు రాముని కార్యము 
ఫలవంతవమగు యోచన చేయుము 
వాయువేగమున నేగు సమయమున 
భయపడి నేను మూర్భనొందిన. 


నీవేగమునకు ఆగలేకను 
సంద్రము నందు జారి పడినను 


చప్పున మ్రింగును తిమింగలములు- 
భోజన మగుదును జలచరములకు. 


నితో వచ్చుట సరి గాదుసుమా! 


రక్కసి మూకల నెదిరి.పోరుచు 


నీ రక్షణతో నను రక్షించుట 
తేలిక కాదు యోచన చేయుము. 


66 


యుద్దము నందు జయము పొందగా 
నిండుగ నివు సోరుచుండగా 
నిలువలేక నే జారిపడినచో 

రక్కసు లెత్తుకు పోదురు తిరిగి. 


విజయము ఓటమి యుద్ధము నందు 
నిర్ణయించుట సులభముకాదు 
ఓటమి నీకే కలిగినచో- నను 

దానవు లెత్తుకు పోయి చంపెదరు. 


ఆ విధముగను అసువులుబాసిన 
ని ప్రయత్నము పూర్తిగ చెడును 
వారల నీవే గెలిచియుద్ధమున 

నను రఘురాముని చెర్చిన యెడల. 


రాముని కీర్తికి కళంక మేర్చడు 
అటు గాకున్ననుఈ దానవులు 
నిన్ను గెలిచినను జాడ తెలియక 
బంధించినచో చెడును సర్వము. 


సుందర రాం, 


అందరి బ్రాణము లున్నవి నావై- 
కావున రాముడు వచ్చుట మేలు 
తొందరపడిన కార్యము చెడును 

తీరుగ నీవు యోచన చేయుము. 


కపికులో తమా అనిల కుమారా! 

సర పురుషుని - నే తాకను వినుమా- 
అపుడు రావణుడు నను తాకెనన- 
దిక్కులేక నే నబల నయితిని. 


అతి విక్రముడు కో దండముతో 
ఇంద్రుని పోలిన పరా క్రమమున 
తీరుగ వింటిని త్రిప్తుచు నిలచిన 
వాయువు కలసిన అగ్నయగును. 


ప్రళయ కాలమున సూర్యుడాతడై 
శరపరంపరలు ప్రచండ మూర్తి 
సంధించినచో రాముని ఎదుట 
నిలచుట తరమా ఎవరికినిన. 


కావున నీవు నా రఘురాముని 
లక్ష్మణ మూర్తిని వానర యోధుల 
తీసుకురమ్ము శోకము తీర్చుము 
నా కానందము కలుగ చేయుము” 


[సుందరమైనది సుందరకాండము॥ 


ఛాయ 


సుందర కొండము 


36. 


అంతట మారుతి పలిక వినయముగ 
“తల్లి నీవు తెలిపిన విషయము 
యుక్త మయినది - అంతియె గాక 
ఆవిధి యానము సాధ్యము కానిది 


పర పురుషుని నువు తాక ననుటది 
పరమ సత్యము ఉచితము కూడ 
పురాణ పురుషుని భార్యవు నీవు 
తీరుగ నాకు తెలిపితి వమ్మా! 


తల్లీ! నీవు రాముని తలచుచు 
నిరతము గడపుట శోకించుటయు 
ఉరి పోసుకొన సిదపడుటయు 
విశద పదచెదను రఘురామునికి, 


తల్లీ! నేను రాముని దూతను 
రాముని సేవకు అంకితమైతిని 

ఆ విషయమునే- తెలుపుట కొరకు 
అటుల పలికితిని కారణమదియే! 


సంద్రము దాటగ శక్తి కలదని 
రాముని చేర్చగ తొందర కలిగి 
నీ దుఃఖమును తీర్చుట కొరకై 
అటుల పలికితిని కారణ మదియే! 


సీతామాతా! రాముని మనసుకు 
ఉప శాంతిని - నే కలుగచేయవలె 
కావృన ఎదో గురుతు తెలుపుము 
రామ ప్రభువుకు తెలిపెద నేను” 


కాకొసుర వృత్తొంతము- చూడామణి ప్రదానము 


అంతట అవనిజ ప్రయముగ పలికను 
వానరో త్రముని వినుమని తెలిపెను 
“మేలగు గురుతు తెలిపెద వినుము 
నా పతి దేవునికే వివరించుము, 


సిద్దా శ్రమమదిచి త్ర కూటమున 
గంగవొడ్డున సొంపుగ నున్నది 
వివిధ ఫలములు విరుల తరులతో 
విహారమునకు సరిపడియున్నది. 


కాంతుడు నేను సుందరమయిన 
వనమున తిరిగి అలసట చె౦ది 
నా పతి తొడవై నే కూర్చుంటిని 
ఆది శేషుడై అతడు తోచెను. 


అంతట వాయస మొక్కటి చేరి 
ముక్కుతో నను గాయ పరచినది 
నేనా కాకిని కొట్టగరాయిని 
విసరితి - కానీ కాకి కదలదు. 


విభుడు నవ్వుచు శాంత పరచె నను 
వాయస మేమో వదల దాయెను 
అంతట కాంతుడు నా తొడ తలనిడి 
నిదురించెను అట అలసట నిండి. 


బలులను మి౦ంగిడి వాయస మపుడు 
ఉర మధ్యమున పొడిచె ముక్కులో 
తిరిగి తిరిగి ఆ కాకి అచ్చటే 

పొడిచె - నెత్తుట రాముడు తడిని, 


68 


మేల్కొని రాముడు రక్తము చూచె 
నెత్తుటి గురుతుల వాయసమును గని 
ఇ౦ద్ర కుమారుడు అని తెలుసుకొని 
కోపము నిండిన చూపులు విసరి. 


ఐసరెను దర్భను అభిమం|త్రించ- 
బ్రహ్మాస్త్రముతో ప్రాణము పోసి 
తరిమెను కాకిని ఎగసిన మంటల 
లోకము లన్ని గ్రిప్పెను అస్త్రము. 


తండి ఇంద్రుడు తనయుని చూచెను 
సురలూ బుషులూ రక్షణ లేదన 
ముల్లోకములు తిరిగిన కాకి 

రామ పాదముల శరణనిపడెను 


అంతట రఘుపతి - వదలిన అస్త్రము 
వ్యర్థము కాదని పలికె కాకితో 

తన కుడి కన్నును గొని పొమ్మనుచు 
దర్భకు చెప్పగ కాకి వేడెను. 


_ రాముడు అటులే ఆదేశించగ 

: దుష్టకాకికి కుడి కన్నూడెను- 
. నా కొటిక౦తటి బ్రహాస్త్రమును 
పాన కాకివై వదిలెను విభుడు 


ఆ దయ ప్రేమ అనురాగములు 
ఎవి స్వామీ- నను మరచితివా! 
బలవ౦తుడవు శర్రిమ౦తు డవు 
గంభీరమున సాగర సముడవు 


సుందర కొండము 


ఎందుకు తొందర పడకున్నావు 
ముందు నిలువరు నీకెవ్వరును 
నీ ఆనతి గొని లక్ష్మణ మూర్తి 

నన్నెందుకు తా రక్షణ చేయడు 


సమర్శ్భుడైన నా పతి దేవుడు 

తను రక్షించడు - తమ్ముని పంపడు 
నా దురదృష్టము వదల కున్నది 
నాపతి దృష్టని త్రిప్పదు నాపై 


పురుషోత్తముడు రామ చంద్రునికి 
పుడమికి దేవుడు రఘు రామునికి 
సతినగు నెను తోడు లేకను 
ఉంటిని లంకలొ అనాథవోలొ' 


అంతట మారుతి పలికె సీతతో 
“తల్లీ నువు యిక చింత వదలుము 
పురుష సింహములు నీకైవచ్చి 
లంకను భస్మము చేతురు నిజము. 


పంక్తి కంధరుని తలలను నరకి 

అతని బంధువుల నిర్మూలించి 

లంకను జలధిని ముంచివేయును 
నిను దరిబేర్చుకు సుఖము లందును.” 


తిరిగి జానకి పలికి ప్రియముగ 
“లోకపూజ్యుడగు రఘురామునికి 
నా దగు వందన మందించుచును 
అడుగుము కేమము నా మాటగను. 


సుందర కాండము 


అన్న సుఖములే మిన్న అనుకొని 
అన్ని సుఖములు కాలత్రోసి కొని 
అన్నకు తోడు వనముకు వచ్చిన 
లక్ష్మణమూర్తి ఎందు మాతగ, 


ప్రియ భాషణుడు తేజోవంతుడు 
రాముని రక్షణ చేయును అతడు 
నాదగు మాటల నీ వాతనిని 
క్టేమము అడుగుము అంజనిపుత్రా!. 


ఓ హనుమంతా! నీదే అంతా 
భారము-నన్ను కాంతుని చేర్చగ 
తెలుపుము పతితో పలుమారులు నువు 
సీత్ర ప్రాణముతొ నెలమనగలదని. 


నెల రోజులు అవి తిరిగి నంతనే 


69 


అటుల పలికిఅట సీతామాత 
కొంగున నున్నచూడామబిని 
దివ్య కాంతితో వెలిగెడినగను 
హనుమకు ఇచ్చెను ఆనవాలుగా- 


చూడామణిని కనుల కద్దకొని 
ఆనందముతో నిలచిన మారుతి 
మన సెగిరినది (పస్రవణా దికి 
రామపాదముల చెంత నిలచినది. 


సీతామాతకు ప్రదక్షి ణించి 


వినయముతోను వందనముంచి 
అందమయిన ఆ చూడామణిని 
పొందికగా తను భద్రము చేసి. 


వాతాత్మజుడు పలికను అంత 


సీత బ్రతుకదు సత్యము -నమ్ముము! సెల వొసగుమని తిరిగి పోవగా- 

పాపాత్ముడు యీ పంక్తి కంధరుని పెను గాలులచే వూగిన నగమై 

బారి నుండినను రక్షించమను. మనసున్నది అది బయలు దేరుటకు. 

[సుందరమైనది సుందరకాండము॥ 

hs 

39. హనుమ ధెర్యోక్తులు 

“ఓ హనుమంతా! చూడామణిని అనిల కుమారుడు బయలుదేరగా 

కాంతుడు చూచిన - నన్ను తలచును అవనిజ కన్నులనిరు నిలచెను 

నాతో పాటు నా తలిదండ్రుల గద్గద స్వరమున పలికెను తిరిగి 

మామను తలచును-మణీ నా ప్రాణము” సోదరులిద్దరి క్షేమమడుగమని. 

ముందు కార్యము సఫలము చేయుము “వానర శ్రేష్టా! కిష్కింధను గల 

అందు సమర్శుడ వీవేనయ్యా' కపులందరినీ అడిగితిననుము 

అనిన - మారుతి సరియని పలికి మహాబాహుడు రఘురాముడు- నను 

శపథము చేసెను ధథిర్యము గొలిపెను. నీ సాయముతో తన దరిజేర్చును. 


70 


నే బ్రతికుండగ ప్రభువే వచ్చి 
ఆదరించి- నను చెర్చుకొనమని 
నువు చెప్పుము ఓ అంజనిపుత్రా! 
నీకు కలుగును ఎంతో పుణ్యము. 


తిరిగి తిరిగి నువు ఉత్సాహముతో 
చెప్పిన మాటలపౌరుష మొచ్చును 
నా సందేశము అందిన పిదప 
రామచంద్రుడు నా చెజి తీర్చును. ' 


అంతట పలికెను ఆంజనేయుడు 
వంచిన శిరసుమోడ్చిన కరముల 
“శీఘుమె రాముడు కపివీరులతో 
భల్లూకములళొ లంకచేరును. 


రాముడు నిలబడి పోరగ - అతని 
ఎదిరి నిలువగ- సూర్యుడు చాలడు- 
అసురులు సురలు ఆ యముడైనా 
ఆగలేరు శ్రీ రామబాణముల.. 


అంతట సీత వాళ్సల్యముతో 
పయనము చేసెడి హనుమను చూచి 
“నివిచ్చటనే రహస్యమైన 
స్థలమునందు విశ్రాంతి నొందునూ! 


రేపటి రోజున పోవచ్చునులే 

నీ ఉండుట - నామదికి ఊరట 
మనసుకు శాంతి కొంత కలిగినది 
మందభాగ్యను పొందితి పెన్నిధి 


సుందర కాండము 


తిరిగి నివు యిట వచ్చుట ఎపుడో?” 
అంత వరకు నా వాణములుండున 

నీ కొరకై నే నెదురు చూడగా 
ఇనుమడించు- నా దుఃఖము యిచట. 


వారిధి దాటగ వాయుదేవుడు 
నీవూ - ఖగపతి చాలిన వారు 
భల్లూకములు వానర సైన్యము 
రామలక్ష్మణులు ఎటుల దాటెదరు.? 


ధీరుడ వివు బుద్ధిశాలివి 
కార్యసాధనకు తగుదువు నీవే! 
యోచన చేసి - నా చెటి తీరిచి 
ఘనకీర్తిని నువు పొందుము హనుమా! 


తన బలగముతో తన వారలతో 
కోదండముతో రాముడు వచ్చి 
రావణు త్రుంచి విజయ లక్ష్మితో 
నను గొనిపోయిన కీర్తినిలచును. ' 


అర్థవంతమై యుక్తి యుక్రమగు 

హేతు వాదమున నిలబడ గలవగు 
అవనిజ పలుకులు వినిన మారుతి 
తీరుగ పలికెను కరములు మోడ్చి. 


“సుగ్రీవుడు మా కపులకు టేడు 
అతిబలవంతుడు- భల్లూ కములతొ 
లెక్కకు చిక్కని ఎన్నిక విరుల 
తప్పక లంకకు వచ్చుట నిజము. 


సుందర కాండము 71 





వాయు వేగమున మనో వెగమున శాంతి నొందుమురోజులు ఎంచుము 
సో గలిగిన మా వానరులందరు రావణాసురుడు - సచివుల పుత్రుల 
అతి బలవంతులు ఆంజనేయులే - బంధుల కూడి నాశన మగును 
అడ్డ మెరుగరు నేలను నింగిని. రాముని చేరుట తథ్యము నీవు.. 
రాజులు ఎన్నడు మేలగు వారిని అటుల పలికి తను పయనము చేయగ 
పంపరు శత్రువు సావరమునకు సాగుచు తిరిగిపలికను హనుమ 

తక్కువ వారిని పంపుదు రెపుడు “రామ లక్ష్మణులు ధనుసులు పట్టి 
అట్టి నేనె - మరి సంద్రము దాటితి. శీఘ్రమె లంకకు వత్తురు నమ్ముము. 
అందు విరులు నను మించెదరు. మంచి రోజుమరి ఎంతో దూరము 

నాతో సములు- నాకు తగ్గరు లేదు తల్లి-నా మాటలు నమ్ముము! 
నగములు నిండిన పుడమిని వారు కోరలు నఖములు పరా క్రమమున 
ప్రదక్షిణీంచిరి ఎన్నో మారులు. సింహము- పులులు- గబేంద్రులే కపులు. 
కావున తల్లీ! పరితపించకు మేఘములగు ఆ విరులందరు 
ఒక్కసారిగా వానరబలగము రాగల రిచటకు గర్జన చేయుచు 

వచ్చి చేరెదరు - లంక ముంచెదరు శోకించుట యది అశుభము తల్లీ! 
రామ లక్ష్మణుల నే గొని వచ్చెద, శుభములె నీకిక నమ్ముము నన్ను. 


రవి చంద్రుల వలె సోదరు లిరువురు ఎంతో కాలము యిడుము లు౦డవు 
వెలుగులు చిమ్ముచు శరములు వదలగ ఓరిమి కొంత కలిగి యుండుము 


నిలువదు లంక నమ్ముము తల్లీ! అగ్నీ-వాయువు సములు సోదరులు 
అయోధ్య చేరెద వతి తొందరలో. వారలకంతా విశదపరచెదను. 
సుందరమైనది సుందరకొండము॥ 


Ex: 


72 


40. 


జనకరాజసుత జానకి పలికను 
“ఓ, హనుమంతా హాయి పొందితిని 
నీ పలుకులవి మొలక పెరునకు 
వర్షము మాదిరి ప్రాణము పోసిను 


కృంగి కృశించి - నా పతికెడమై 
ఉన్న నేను - శ్రీరామ పాదములు 
తాకిడి ఘడియ రావల హనుమా! 
నీవల జరుగును శుభములు నాకు. 


వానరోత్తమా - వాయస గాధను 
గురుతుగ నీకు తెలియ బెేసితి 

గుండెల నిండిన శొకము నంతా 
మరచితి- నితో పలికిన క్షణము. 


తిలకము చెదరిన నా నుదుటపుడు 
మణీశిల అద్దనునా ప్రాణశుడు 
చూడామణిని దుఃఖ సమయమున 


చూతును- కాంతుడు కన్నుల నిలచును. 


దివ్యజలముల పుట్టిన దామణీ 
చూడామణిని పంపతి రామా! 
ఇకపై దుఃఖము తీర్చు సాధనము 
లేకపోయి నే జీవించుట ఎటు 


మరియొక మాసము మది నిను తలచుచు 
జీవింతునుయీ రక్కసి బాధల 
అటుపై నేనుబ్రతికి యుండుట 
నా వశమవ్వదు నా ప్రాణేశ్వర ”| 


సుందర కొండము 
జానకి సందెశము 


కరుణ నిండిన జానకి పలుకులు 

విని- హనుమంతుడు తిరిగి పలికెను 
"అమ్మా వినుము! రాముడు నీవల 
దుఃఖము నిండి సుఖము లెరుగడు. 


లక్ష్మణమూర్తి అన్న దుఃఖమును 
తాను పొందుచు సేన చేయును 
తల్లి! నిన్ను చూచుట శుభము 
నోకించుటకిది సమయము కాదు. 


సీత్రా మాతా! ఓ కుసుమలతా! 
శీఘ్రమె నివు అయోధ్య నుందువు 
రాముని కివ్వగ మరియొక గురుతు 
ఉన్నచొ యిమ్ము నే కొనిపోదును. 


వాయు నందనా! అందమయిన 
నా కేశభూషణము- చూడామణిని 
ఇచ్చితి నికు- గురుతది చాలును 
నా నాథునకది నమ్మిక నిచ్చును. 


అంతట హనుమ సాగగ నెంచి 
శిరమును వంచి వందన మిడగ 
తిరిగి దినముగ కనుల భాష్పముల 
మైధిలి పలికను వాతాత్మజునితొ 


“ఓ హనుమంతా! రామ లక్ష్మణుల 
వానర రాజు సు గ్రీవుని- మిగిలిన 
కపి వీరులను క్షేమ మడిగినటు 
నాదు మాటగా తెలియ బరచుము. 


సుందర కాండము 


/3 


రామచంద్రునికి నా స్థితి తెలిపి అంతట మారుతి ఆనందముతో 

నను రక్షించగ మార్గము తెలుపుము తన పని ఎంతో నెరవేరిన దని 

మార్గము నందు నీకు క్షమమగు సంతోషముతో - ఎంతో ఎదిగి 

వాయునందనా వేగమె రమ్ము. ఎగరగ తలచెను ఉత్తరదిశకు. 

1సుందరమెనది సుందరకొండమః 

RRR - 

41. అశోకవన విధ్యంసము 

సీత్ర పలికిన పలుకుల మారుతి నందన వనమీ అశో కవనము 

వినయము నిండగ పలికి - అంతట వివిధ తరులతో లతా శో భితము 

రాముని చేరగ బయలు దేరుచు ధ్వంసము చేసెద సుందర వనమును 

తనలో తలచెను యీ విధముగను. అగ్ని దేవుడు అడవి కాల్చినటు. 

“స్వామి కార్యము సు౦త మిగిలెను అసురభూపతి ఆగ్రహ మంది 

కావలె నావల శేషము పూర్తి అంతులేని తన సేనల పంపును 

కలిమి - గర్వము కలిగిన అసురుల గజములు తురగము లాయుధ ధారుల 

దండించెదను సరిచేసెదను. వీరులతో నే పోరగ వచ్చును. 

అసురుల బలము నే తెలుసుకొని నా శౌర్యముతో వారల చె౦డి 

నాబల మిది యని వారికి తెలిపి కిష్కింధకు - నే పోదును నేరుగ' 

కిష్కింథిగిన కార్యము సఫలము అని తలపోసెను అనిలాత్మజుడు 

అందుకు యుద్దము చేసెద నిచట. వాయుదేవుడే విజృంభించెను. 

పంక్షికంధరుని సేనల బలము వృక్షము లెన్నో కూల్చివే సెను- 

సచివు లందరి మదిలో ఊహలు పక్షులు తరువులు పూతీవలతో 

నే తెలుసుకొని మరలి పోదును నిండిన ఆ వనమంతయు- మారుతి 


అశోకవనమున కార్యారంభము. 


సామ దానములు భేదము కుదరవు 
దండోపాయమె తగిన దిచ్చట 
చేసిన పనిని భగ్నము చేయక 
ఎక్కువ పనులను చేయుట ఘనత 


పాడొనరించెను- శో భలు చెరిపెను. 


జలాశయముల తీరులు మారెను- 
నగ శిఖరములు నేల కొరిగెను- 
లతా గృహములు చెదరి పోయెను- 
చిత్ర శాలలు చెరిగి పోయెను. 


74 


శిలా గృహములు బద్దలు చేసిను- 
గృహములన్నియు నేల పరుండెను- 
కూర మృగములు 'వెనుసర్పములు 
హద్దులు లేక స్వేచ్చ నొందినవి. 


పూతీవలతో పూల సొగసులతొ 
లతాకుంజముల శో భల వెలుగుచు 
నయనా నందము- హృద్యంగమమగు 
సుందర వనమును దుమ్ము చేసెను. 


సుందర కొండము 


కూలిన ప్రాకారమ్ముల గోడలు 
నేల రాలిన తరువుల శాఖలు 

ఆ వన శోభ తరిగి పోయెను 
అల్లకల్లొలము ఆవన మాయెను. 


అశో కవనము ధ్వంసము చేసి 
రావణు సేనతొ పోరగతలచి 
తేజోవంతుడు అట హనుమంతుడు 
వన ద్వారమున ఎదురు చూచెను. 


[సుందరమైనది సుందరకాండము 


ఖీ 
RRR 


42. 


లంకలొ రక్కసు లందరు లేచిరి 
మృగముల, పులుగుల, ఆక్రందనలు 
దిక్కులు తెలియక పరుగిడు ప్రాణులు 
భయముతొ నిండెను ఆ వనమంతయు. 


నిద్ర లెచిరి వికృత రూపులు 
గుండెలు పగిలను వనము చూడగ 
అతి బలశాలి మహాకాయుడై 
మహాబాహుడు దర్శన మిడెను. 


పర్వతకాయుడ్లు భయంకరుడగు 
ఆంజనేయుని అందరు చూచిరి 
సీతను అడిగిరి వివరము లేమని 
ఎక్కడి వాడు? ఎమి నుడివె నని? 


“నీతో వాడు పలికిన పలుకులు 

మాతో చెప్పుము సుందర నయనా! 

భయ పడవలదు విషయము తెలుపుము’ 
అనిన- వారితో జానకి పలికెను. 


మారుతి జయఘాష 


“రాక్షసమాయలు నే నెరుగను కద 
రాక్షసుడేమో అనుకొను చుంటిని 
పాముజాడ మరి పాముకు తెలియును 
రక్కసి మాయలు మీకే తెలియును.” 


సిత పలుకుల రక్కసి వనితలు 

భయ భ్రాంతలై - పరుగిడి రటునిటు 
కొందరు పోయిరి - రాజుకు తెలుపగ 
మిగిలిన కొందరు ధిర్యము నుండిరి 


(6 


'రాక్షసరాజా! వినుము ఏలికా! 
పెద్ద శరీరము- భయంకరమది 
హద్దు లేని అతి విక్రముడతడు 
వానరు డొకడు సీతతొ పలికెను. 


సురపతి దూతయొ - ధనపతి దూతో 
లేదారాముడు నమ్మిన బంటో- 
సీతను వెదకుచు వచ్చియు౦డును 
వివరము తెలుపదు ఎంత అడిగినా, 


సుందర కొండము 


ఆవనమం౦దు ఆ కపి రూపుడు 
ధ్య౦సము చేయని స్థలమది లేదు 
సీత అశ్రయము శింశుపతరువు 
దరికి చేరనిచె - చెదరలేదు అది. 


అపురూపము అగు అశో కవనమును 
రూపుమాపిన ఆ కపి రూపును 
సీత్రత్రొ పలికిన ఆ వానరమును 
దండించెదము ఆనతి నిమ్ము! 


రాక్షసరాజు ఉ(గుడయ్యెను, 
కన్నులు మండిను అగ్ని గుండమై 
జ్యోతుల వెంబడి రాలెనువేడి 
భాష్పము లవ్విగుండెల పొంగి. 


తనతో సమమగు శూరుల నెంచి 
ఎనుబది వేల సంఖ్యలొ నున్న 
కింకరు లనెడి రాక్షసులను 

ఆ కపిని తెమ్మని పంపి రావణుడు. 


పెద్ద కడుపులు కోరలు కలిగి 
భీకర రూపులు రక్కసు లందరు 
ఆయుధములతో అతి వేగముతో 
అరపుల చేరిరి ఆనతి మేరరు. 


యుద్ధము చేయగ సిద్ధము నున్న 
హనుమంతునిపై - మిడతలు పోయి 
అగ్నిని పడునటు పడగ - వారిని 
ఆంజనేయుడు ఎదిరిపోరెను. 


75 


వానరోత్తముని వారందరును 
ఆయుధములతో కొట్టిరి కసిగా 
సూటిగ నాటగ శరములు ఎన్నో 
శక్తి మీరగా వేసిరి వారు. 


అంతట మారుతి పెద్దగ ఎదిగను 
నగమని ఏంచెను నిలచి అరచెను 
భుజములు తట్టిను లంక హడలెను 
పక్షులు రాలెను నింగిని వదలి. 


(జయమంత్రము) 
“జయము రామునకు - అతి బలశాలికి 
జయము విజయము లక్ష్మణ మూర్తికి 
రాముని అనతి మేర నడచు - మా 
సుగ్రీవృనికీ జయము కలుగును. 


శ్రమ నే నెరుగను ఘన కార్యముల 
కోసలభూపతి రాముని దాసుడ 
వాయుప్పత్రుడ శత్రుల కాలుడ 
నే హనుమంతుడ పీచముడంచెద. 


శిలలు తరువృలే ఆయుధమ్ములె 
వెయిరీతుల యుద్ధము చేతును 
రాము బంటును! దాసుడ నేను 
కార్యసిద్ధికి మారు పేరును. 


నాముందరమీ రావణు లెందరు 
వేయిమందినా సమముకారుగా 
లంకను కూల్పిరావణు త్రుంట 
రామపత్నికివందన మిడెదను.”' 


76 


గుండెలు పగిలెను ఆ కింకరులకు 
ఆంజనేయుని అరపులు వినగ - 
ఘనమగు సంధ్యా మేఘము మాదిరి 
రక్తవర్గుడె మారుతి నిలచెను. 


ప్రభువు అనతి పాలించగను 
భయము నిండినా తప్పదు కనుక 
దూరము నుండె ఆయుధములను 
వారందరును విసరిరి అంత. 


అతిబలవ౦తుడు అట హనుమంతుడు 
ద్వారమునున్న యినుపపరిఘుతో 
ఖగపతి - పాముల పీచమడచినటు 
రాక్షసులను అట చావమోదిను. 


Pe 


సుందర కొండము 


కింకర విరుల చంపి మారుతి 
తీరక యుద్దము చేయుకోరిక్ష 
తిరిగి చేరెను తోరణమునకు 
పారిపోయిరి మిగిలిన అసురులు. 


వొరివోయిన కింకరులంతట 
రాక్రసటేనికి ఎరుకపరచిరి 
కింకరవీరులు చంపబడుటయు 
మారుతి తిరిగి కవ్వించుటయు. 


వార్తను ఎనిన రాక్షస రాజు 

పండ్లు పటపట కొరిక (కొ ధమున 
జంబుమాలిని - ఎరుని రమ్మని 

పోరగ పామ్మని వానరు పకి. 

[సుందరమైనది సుందరకొండము। 


43. చెత్య ప్రాసాద నాశము- భవన పాలకుల వధ 


కింకర రక్కసు లందర చంపి 

మదిలో మారుతి తలచెను అంత 
“వనమును నేను ధ్వంసము చేసితి 
భవనము మాత్రము ఏల వదలుట.” 


భవనము నెక్కి నిలచె మారుతి 
భానుని మాదిరి వెలుగులు చిమ్మెను 
పెద్దగ అరచి భుజములు చరచెను 
చచ్చెను పులుగులు నలరాలెను. 


మూర్చవోయిరా కావలివారు 
అంకలొ వారికి వినబడు నట్టుల 
గట్టిగ అరచెను రామ విజయమని 
కోసలరాజుకు దాసుడ నేనని. 


ఈటెల కత్తులు ఆయుధములతో 
నూర్తురు యోధులు తలపడి రంత 
శరములు వేసిరి చుట్టు ముట్టిరి 
గంగానదిలో సుడిగాలి వలె. 


పవనతనయుడు అతి బలశాలి 
బంగరు స్థంభము నూడపెరికి- అట 
త్రిప్పగ వెగమె- అగ్ని జనించెను 
ఆహుతి చేసెను భవనము నంతయు. 


అంతట మారుతి నూరు మందిని 
అంతము చేసెను అతి సులువుగను 
పలికెను తిరిగి భీకరముగను 
మబ్బుల మారుతి గొంతు పలికెను. 


సుందర కాండము 


ఓ 


“నాతో సములు వెల వానరులు 
సీత్రను వెదకుచు నేలను నిండిరి 
సుగ్రీవుడు వారందర పంపెను 

యోధులు వారుఆగరు మీరు. 


వాయువు తోటి సరిపడు వీరులు 
నేయి ఎనుగుల బలమగువారు 
అతి బలవంతులు లక్షలు కోట్లు 
మా సుగ్రీవుని కొలువున నుందురు. 


44, 


మంత్రి ప్రహస్తుని తనయు డాతడు 
జంబుమాలి అతి విక్రమశాలి 

పెద్ద దేహము చెవి కుండలములు 
వేగవంతు డుత్సాహవంతుడు. 


ఎట్టిని వలువలు ఎట్టని మాలలు 
పర్వతమంత వున్నాడతడు 
ఇం|దచాపము పోలిన ధనుసు 
నారి ధ్యనించెను నాల్ను దిక్కులా, 


ఖరము లాతని రథము లాగగా 
తూరుపు కొండకు భానునిరీతి 
దానవ విరుడు క్రోధము నిండి 
రావణు వనుపున వచ్చె రణముకు. 


గట్టిగ అరచెను ఆంజనేయుడు 
శరములు వేసెను ఆ రాక్షసుడు 
పది బాణములు బాహువు లందు 
కర్ణిబాణము - తలపై వేసెను 


చచ 


జంబుమాలి వధ 


మీ రాజుండడు - మీ రసలుండరు 
ఉండదు లంక జంకుట ఎరుగము 
జీవిత సమరము పూర్తగు మీకు! 
అని హనుమంరుడు హాదరిండెడు. 
క 


చ ల CE చ్చ ర న్నా My 
|| ఆ ఆఆ అంతం లు WUD Vue !! 
మా 


ముఖమున వేసిన బాణము వున్నది 
అర్ద చంద్రుని రూపము కలిగి 
శరములు తగిలిన ఆంజనేయుడు 
ఎట్టిని' కములము అనిపంచెనట. 


అంతట మారుతి వెద్దబండను 
విసురుగ విసంను అసురిని పెక్‌ 


పది బాణములతొ- రాతిని- అసురుడు 
ముక్కలు చేసి ఎదిరి నిలచెను. 


మారుతి కోపము ఎగసిపోయెను 

మద్ది తరువు నొక దానిని పెరకి 

గిర గిర త్రిప్పి విసరి వేయగా 

నాల్గు బాణముల అసురుడు త్రుంచెను. 


జం౦బుమాలి తన శర విన్యాసము 
హానుమంతునిపె చూపుచు నపుడు 
భుజమున అయిదు టొమ్మున నొకటి 
పదిబాణములు జొమ్ముల నడుమ. 


78 


విసురుగ వేసి గాయపరచగా 
కోపము పెరిగెను వాతాత్మజునకు 
ఇనుపపరిఘ నొక దానిని త్రి్బ 
టొమ్మున విసరను జంబుమాలివై. 


పరిఘ పాటుతో జంబుమాలి-తల 
కాళ్లూ చెతులు చెదిరి పోయెను 


సుందర కొండము 


వీరుడు- కాకలు తీరినవాడు 
జంబుమాలి అటు మరణించుట విని 
(కో ధమునిండి అగ్ని పర్వతము 
తీరుగ రావణుడుడికి పోయెను. 


వానరమె౦తో బల వంతుడట 
వానిని వేగమె పట్టుకు రండని 


ఖరములు - రథము - బాణము లన్ని మంత్రి సుతులకు ఆనతిచ్చెను 
పిండెపోయి అసురుడు మడసెను. అసురభూపతి గంభీరముగా 
[సుందరమైనది సుందరకాండము] 
జయ 
45. మంత్రి సుతుల మరణము 
అస్త్ర శస్త్రముల యోధులు వారు మం|కతిసుతులు తమ చతురత చూపి 
రవి తేజముతో వెలిగెడివారు శరవర్షము కురిపించిరి అంతట 
రావణు నానతి తలను ధరించి వర్షధారలతో వొప్పు నగము వలె 
ఉత్సాహముతో వెడలిరి పోరుకు. భాసిల మారుతి యుద్ధము నందు. 
మెలగు అశ్వము లున్న రథములు శరముల గురి తా తప్పుకొనుచును 
బంగరు పనులతో తీర్చిన తేరులు విచ్చలవిడిగా ఆకసమంతా 
ధ్వజములతో విలసిల్లు పతాకలు తిరుగుచు వాతాత్మజు డంత టను 


విలువగు బంగరు ఆభరణమ్ములు. 


మంత్రి సుతులు వారేడుగురుండిరి 
మేలిమిబంగరు ధనుసులు చేకొని 
మెరుపులు నిండిన మేఘము లన్నటు 
ఉరుకుల పరుగుల చేరిరి ద్వారము 


కింకరు లందరు మన్నున కలిసిరి 
వానరుడేమో అతి విక్రముడు 
వీరందరి గతి ఎమగునో యని 
తల్గులు- తమ వారందరు వగచిరి. 


అరచెను, సేనల గుండెలవిసెను. 


అర చేతులతో చరిచె కొందరిని 
పిడికిలి పట్టి పొడిచె కొందరిని 
గోళ్ళతో చీల్చెను మరి కొందరిని 
అరుపుకు కొందరు నేల కరచిరి. 


టొమ్ము పోటుతో కొందరు మడసిరి 
తొడల మధ్యన నలిగిపోయిరి. 
మం౦త్రిసుతులు వారందరు చావగ 
మిగిలిన అసురులు పారిపోయిరి. 


సుందర కొండము 


ధ్వజములు- ఛత్రము లన్ని విరిగెను 
ఏనుగు లరచెను అతి భీకరముగ 
కూలిన అశ్వములున్నవి ఎన్నో 

రక్తపు టేరది పారెను అచట. 


79 


రక్కసులందర నేలనురాసి ' 

విరుడు మారుతి తిరిగి చూచెను 

యుద్ధము చేయుట కింకెవరెనా 

రావణు పనుపున రాగల రనుకొని. 
[సుందరమైనది సుందరకొ౦డము। 


Ht 


46. 


మంత్రి సుతులు వారందరు యోధులు 
ఆవిధి మడయుట కచ్చెరు వంది 
మదిలో దిగులు కనబడ నీయక 
మరియొక యోచన చేసెను రాజు 


సేనాపతులు అతి బలశాలులు 
యుద్ధ నీతిలో ఆరి తేరిరి 
దుర్దర - ప్రఘస - భాస కర్ణుడు 
విరూ పాక్షుడు - యూపాక్షుడును 


లెక్కకు అయిదుగురుండిరి వారు 
లెక్కలేని పరాక్రమ వంతులు 
వేగమున౦దు వాయువు సములు 
వారల గాంది రావణు డనెను 


“సేనా నాయకు లందరు మీరు 
సేవా భాగ్యము లందితి నేను 
సురలను నాగుల ౧లిచితి నాడు- 
బుషులు - యక్షులు ఓడిరి నాకు 


పగతో నిండిన వారందరును 
తిరిగి గెలువగ అదనుకు వేచి 
పంపిరి ఎమో? ఈ కపి వీరుని 
లేదా ఇంద్రుని పనుపున వచ్చెనొ? 


పంచసెనా నాయక పంచత్వము 


ఆ కపి చేసిన పనులు చూడుడు! 
వాడొక కోతిగ తోచదు నాకు = 
అతి బలవంతుడు కపి కాదేమో? 
మహా భూతమే కపిగా వచ్చెనొ! 


అతి బలశాలులు- కపు లెందరినో 
వాలి సుగ్రీవులు నీలుడు ద్వివిదుడు 
మొదలగు వారిని చూచితి నేను 
జాంబవంతుడు తెలుసును నాకు 


వౌరికి యింతటి తేజము లేదు. 
పరా క్రమమున వారిని మించెను: 
బలము- గమనము- పోకడ వేరు 
కపి కాదసలు భూతమె యగును- 


యుద్దము నందు మీకు ఎదురుగా 
నిలువగ లేరు సురలు - సురపతి 
అసురులు - నరులు ముల్లోకములు 
వచ్చిన గెలువరు మీతో పోరి 


గొప్ప నేర్పుతో ఆ కపి వీరుని 
తప్పక మీరు ఎదిరి పోరుడు 
గెలుపు - ఓటమి చెప్పగ లేము 
అయినా తెలివిగ పోరుడు మీరు... 


1 పా er mm 


నచ సలుకుయుా అవల వోనిట వథము వరిగను సారధి చచ్చెను 
సెనాపతులు అగి తెజముతొ ఎనిమిది గుల్లము లందు కూలెను 
వివధాస్త్రములు గజ తురగములు అసురుడు [క్రంద నలిగి పోయెను 


రథములు పూన్సుకు బయ బయలుదేరిరి అసువులు గాలిలొ తెలి పోయెను. 


రణ చారము పెన మారుతి దుర్హరు మరణము గాంచిన వారు 
స్‌ 
వయిగులు చిమ్మును ఉదయ బానుడే విరూవాక్ష యూవాక్షు లిద్దరూ 
ఆకాశమునకు ఎగిరి మారుతి 
ఎల బఅదంతుడు అదురు చాచెను. జొమ్ము న ' కొట్టరి ఘనమగు గదలళొ 


యల oe టంట న 
a న తో Son Ow 


( > 
f లే 
ws 
C3 
మా 


న 4 షం నేనా అల ఇల 


త ౮ | స YY down మహి వ సెకము 


రుతి వేగమె భూమికి దిగెను 


a 


een ors చా wr me శ ఆలీ ది TEVA నొక నిన పెరకి 
పెంచ ప చ ఆర్‌ DED యుల అరుఖు 5 దొణుణ ఎ 
శు వ. 


ఖో "7 ల క వ 
En MO , | ౨. 
హు. 


వాం 


న వజ Whe న wm wd aos ద గిర తి విసరి కొట్టగా 
ఏలుని చుటిరి వారంచరును. యిరువురు ఎరులు యమపురికగిరి- 
ye 


3 
్ట్‌ 
క 
బే 
ర్త 
గ్ర 
ర్‌ 
"అ 
రొ 
లు 
బా 
a 
G 


పయిదుగు రందు ముగ్గురు మడసిరి 
గిలిన యిద్దరు ముందుకు వచ్చిరి 
అంతట మారుతి పదగ అరణి భాసకరు డొక శూలము నంది 


ములొ ఎగిరి నిలచెను [ఏఘుసుడు పదునగు కత్తిని పట్టి, 


వ 
మ < 
J 
బం 
గో 
“ 
శన 
౬ 
ల 
ర 
లై 
రో 
బ్ర 
రో 


లో స న. 3 a PE) ౪ ప్‌. ఆ రా దా జ రు 
చళరరు చంతట అనిలాత్మజుపె అత్‌ బలశాలి ఆంజనేయునిత్‌ 
షు wa 


శత సంఖ్యలలో శరములు విసరెను తలపడి రంత తనువు తెగించి 
మారుతి - శరముల నడ్డగించెను పొడచిరి అసురులు ఆయుధములతో 
సరత సుఘము నాపు వాయుద. రక్షము చిందెను మారుతి మెన. 
మం్రరు శరములు బాధించగను రక్షము చిందిన ఆంజనేయుడు 
ఆకాశములో ఎతుగ ఎగిరి బాలభానుడై ఎట్టిగ తోచెను 


ఏదుగు రీతిగా వానరోత్తముడు క్రోధము నిండి 
టూకనుఅసురుని రథ మధ్యమున. నగ శిఖరము నొక దానిని గైకొనె 


సుందర కొండము 


ఆ గిరిశిఖరము మృగములు నిండి 
తరువులు పాములు వివిధ వ్రాణులతొ 
ఉన్నది - దానిని మారుతి విస౦ను 
వారిద్దరి నది మన్నున కలివిను 


సేనాపతులు అంత మొందగా 

అట హనుమంతుడు అతి చిత్రముగ 
గజముల విసరి - గజముల చంపెను. 
అశ్వము లన్నిటి కొట్టి నశ్వముల. 


47. 


సేనాపతులు వారి సైన్యము 

నేల కొరిగిరను వార్తను వినిన 
ఏలిక - అక్ష కుమారుని చూచెను 
సమరోత్సాహుడు ఎదుట నిలచెను. 


అక్షకుమారుడు రావణు తనయుడు 
తండ్రి మాట జవ దాటని విరుడు 
తండ్రి చూపుల పెరిగె కోపము 
హవిసులు వ్రేల్చిన హోమగుండమై. 


తేరును ఎక్కెనుపోరగ కపితో- 
బంగరు కాంతుల తేరు వెలిగెను 
బాల భానుడై కాంతులు చిమ్మెను 
దేవా సురులకు అందని రథమది. 


ఆ రథమెంతో అపు రూప మది 
అశ్వములున్నవి ఎనిమిది దానికి 
ఆకాశమున సంచరించునది 


మనో వేగముతొ తురగము లెగురును. 


రథముల కొట్టెను రథములు ఎత్తి 
శూరుల చంపెను శూరుల విసరి 
మార్గము కానక కప్పి పోయెను 
కుప్పగ కూలిన విగత జీవులళతొ. 


సేనా పతులను వారి బలములను 
చతురతతో అట అంతము చేసి 
నిలచిన మారుతి తోచెను అచట 
ప్రళయ కాలమునయముని తీరుగా. 


సుందరమైనది సుందరకొండము॥ 
Hee 


అక్షకుమారుని అసువులు తీయుట 


ఆ రథ మెక్కిను అక్షకుమారుడు 
ఆంజనేయునితొ పోరగ వెడలెను 
సకల సేనలు గజ తురగములు 
సాగి నడువగా పోరుకు సాగెను. 


హరిత వర్ణమా అక్షుని కన్నులు 

ఆ కన్నులకు మారుతి తోచెను 
ప్రళయ కాలమున కాలాగ్ని వల 
విస్మయమంది వినయము పెరిగెను. 


రాజ కుమారుడు బలముల నెంచిను 
ఇంచుక సేపు నిలచి చూచెను 

ఆగదు యుద్ధముకావున వీరుడు 
వాడి బాణములు మూడు విసంను. 


అందము లొలికెడి చెవికుండలములు 
భుజ కీర్తులవి వెలుగు చుండగా 
వేగమె హనుమను తాకెను శూరుడు 
దేవాసురులకు భయము కలిగెను. 


82 


పుడమి అదిరెను వీరుల పోరుకు 
సంద్రము గట్టిగ ఘోషంచినది 
నగములు కదలెను-వాయువు నిలచెను 
సూర్యుని తేజము సన్నగిల్లెను. 


శరములు తీరుగ వేయగ నేర్పరి 
విషతుల్యమగు మూడు బాణములు 
సర్పములన్న తీరుగ విడచెను 

తిన్నగ హనుమకు తగలగ వాటిని. 


మూడు బాణములు శిరమున తాకగ 
తల ను౦డిగసిన రక్షపుధారలు 
తెరచిన కన్నుల ము౦చివెయగా 
శరకిరణముల భాస్కరుడాయెను. 


రాజ కుమారుడు - అక్షుడు విసురుగ 
అతి చిత్రముగా ధనుస్సు త్రిబ్బ 
విసరెను శరములు వాతాత్మజుపై 
మదిలో మారుతి సంతో షించెను. 


అంతట మారుతి పోరగ ఎదిగిను 
మందర నగమున సూర్యుడాయెను 
రక్త వర్గుడె ప్రకాశించెను 

కన్నుల చూచెను కాల్చు నట్లుగా 


ఇం|ద ధనుసుగా ధనుసు ఒప్పగా 
శర వర్షమును నగశరీరుపె 
రురిపించెను అట రాజ కుమారుడు- 
ఆంజగెయుడా అమ్ముల తడిసెను. 


సుందర కాండము 


లేజోవంతుడు అతి విక్రముడు 
యోధుడు- బాలుడు- ఎన్నిక వీరుడు 
అక్టుని శరముల చతురత చూచి 
సంతోషించెను మారుతి ఎంతో. 


వాతాత్మజు డౌ బాణము లందు 
గాలి తీరుగా తప్పుకు తిరుగుచు 
ఆకాశములో సంచరించెను 

అక్షుడు- శరముల నింపవె నింగిని 


అంతట ఆలోచించెను మారుతి 
“బాలుడు విడు భుజ బలశాలి 
బాల భానుడు తేజము నందు 
సమరోపాయము లెరిగినవాడు. 


ఆరితేరెను యుద్ధము నందు 

ఆగరు ముందుఎంతటి వారలు 
యక్షులు - నాగులు పూజలు చేతురు 
ఎ విధి చంపెదయీ పసి కందును. 


పెరుగును వీని విక్రమ మెంతో 

ఈ విధి పోరు సాగిన నింక 

రగిలెడి అగ్నిని అర్పుట మేలు 
యుక్తము, రిపుని త్రుంచెద నేను.” 


మారుతసూనుడు మహావిరుడు 
అంబర వీధిని చరచె హయముల- 
రాలను రథమునింగిని వదలి 
బంగరు తేరు మన్నున కలిసిను. 


సుందర కొండము 


వీరుడు అక్షుడు విల్లు ఖడ్గము 
చేత ధరించి నింగి కెగరగా 

తపో బలముచే తనువును వీడి 
నాకము చేరెడి ముని అనిపించెను. 


ఖగపతి- పామును పట్టిన రితి 

అక్షుని పాదము లందుకు గిరగిర 
వేలసార్లు అట త్రిప్పి వేగముగ 

నేలను కొట్టెను, అసురుడు మడసెను. 


83 


ఎముకలు విరిగెను రక్తము సారెను 
మాంసపు ముద్దయి పోయెను అక్షుడు 
తండి రావణుడు భయపడి పోయెను 
విస్మయ మందిను నాక లోకము. 


మన్మథ మూర్తి-సురపతి సుతుడన 
ఎట్టిని కలువల కన్నుల వాని- 

అక్ష కుమారుని చంపి మారుతి 
ద్వారము చేరెను యమరాజువలె. 


[సుందరమైనది సుందరకాండము॥ 


CRE 


468. ఇంద్రజిత్తు యుద్దము-మారుతి నిర్బంధము 


తనయుని, అక్ష కుమారుని మరణము 
వినిన రావణుడు విస్మయ మ౦దిను 
దుఃఖ సంద్రమున మునిగి పోయెను 
తిరిగి తేరుకొని నిగ్రహించు కొని 


సురపతి సముడగు ఇం ద్రజిత్తుతో 
పలికె తీరుగా పంక్తి కంధరుడు 
“తనయుడ! నాకు - కీర్తికారకుడ! 
అస్త్ర శస్త్రముల నేర్చరి వివు. 


ఉత్తమ గుణముల ఎన్నిక వాడ! 
యుద్ధము నందు సురల అసురుల 
ఇంద్రుని కూడ గెలచిన వాడవు! 
దేవ గణంబులు చాలరు నీతో. 


బ్రహ్మ దేవుని అను గ్రహముతో 
దివ్యాస్తములను పొందిన వాడీవు 
ముల్లోకముల గెలువ గలవు - నీ 
తపో బలము నీ కగును రక్షణ. 


బుద్ధి కుశలుడవు నేర్పరి వివ 
యుద్ధమునందు అపజయ మెరుగవు 
నీ తలపుతొ - నే ధైర్యము నుందును 
నా కెపుడయినాకష్టము కలిగిన 





తనయుడ ఐంటివ! యుద్ధము నందు 
కింకర వీరులు! ప్రహస్తు సుతుడు 
మంత్రి పుత్రులు సేనాపతులు 
ఎందరొ వీరులు యమపురి కే గిరి. 


రాలెను ఎన్నో జాతి అశ్వములు 
ఎంతో సేన అంత మొందెను 


గజములు రథములు మన్నున కలిసెను 
ప్రియ సోదరుడుఅక్షుడుకూలెను. 


నీపై ఎంతో ఆశతొ నుంటిని 
వానరుడెంతో బలమగువాడు 
అంతులేని నీ యుద్ధ రుశలత 
ప్రయోగించి - ఆ రిపుని జయించుము. 


84 సుందర కొండవ 


సేనలు బలములు నిలువగ లేవు 
వానరుడేమో అతి బలవంతుడు 
వాయువు చాలడువే గమునందు 


సిద్దులు నాగులు బుషులు యక్షులు 
యుద్ధము చూడగ వేచి యుండిరి 
పులుగుల గుంపులు అరచె వీతిలి 


అగ్నిహో త్రుడే ఆలో చించుము. దిక్కు తోచక దిక్కుల తిరిగెను. 
దివ్యాస్త్ర ములను మనమున తలచుకు మేఘనాధుని చూచిన మారుతి 


వేగమె కాయము పెంచి అరచెను 
దివ్య రథముపై ఇంద్రజిత్తు - తన 
వింటితొ చేసెను పిడుగుల సవ్వడి. 


తెలివిగ స్వకీయ రక్షణతోను 
యుద్దముచేయుము - రాజధర్మము 
తప్పదు - తనయుల పోరుకు పంపుట. 


త౦డ్రి పలుకుల బలము పెరిగెను 
ప్రభువుకు తాను ప్రదక్షణ చేసెను 
తన వారందరు బల మింతివ్వగ 
ఉత్సాహముతో పోరుకు సాగెను. 


కలువకన్నుల - కాంతి వంతుడు 
తేజోవంతుడు రాజకుమారుడు 

పర్వములందు పాంగుకడలివల 
పోరగ వెడలెను వాతాత్మజుతో. 


ఖగపతి వేగము కలిగిన రథమును 
అధిరోహించెను అసుర వీరుడు 
అస్త్రశస్త్రముల మేటి ఆతడు 
ఆంజనేయునితొ పోరగ వెడలెను. 


యుద్దము చేయుట కింకివరో అట 
వచ్చుచుండిరని హనుమ (గవాంచెను 
రథము నడచిన ధ్వని వినిపంచగ 
సంతోషముతో ఎదురుచూచెను. 


ఆకాశములో తిరుగుచు మారుతి 
శరముల తప్పుకు గాలిలొ తేలుచు 
ఎంతో నేర్పుగ పోరగ నంత 
ఇ౦ద్రజిత్తు బహు విస్మయ మందిను. 


మేఘనాథుడు లిరుడు నేర్పుగ 
మేలగు బాణము లెన్నో రకములు 
బంగరు శరములు వజ వాతములు 
అన్నీ వాడెను హనుమంతునిపై 


సూటిగ శరములు వేయగ నేర్పరి 
రాజకుమారుడు శరములు వదలెను 
శరముల నడుమ తిరిగెను మారుతి 
తప్పుకొనుచును తిప్పలు పెట్టెను. 


పోరు సాగెడి తీరు చూడగా 

మనసు కలిగినుసర్వజగతికి 

ఒకరిని మి౦చినవారోొకరైరి 

ఒకరికి లొంగక మరియొక రుండిరి. 


సుందర కొండము 


ఎన్నో శరములు దివ్యవరములు 
అన్నీ అంతట నేలబడగను 

దిక్కు తోచక - దిక్కుల చూచెను 
ఆలోచించెను విరుడు ఎంతో. 


వీరుని చంపుట వశము కాదని, 
యోచన చేసిన మెఘనాథుడు 

బ్రహ్మాస్టము సంధించి విడచెను 
బ౦ధించగ నా అతి బలవంతుని 


“అస్త్రము లెవ్వీ నిను బంధించవు 
అందవు వాటికి వరమిది నీకు. 

అనిన - విరించి వరము చలవతో 
మారుతి వీరుడు అపజయ మెరుగడు 


అంతటి బ్రహ్మకు చెందిన అస్త్రము 
ఇందుకతాను గౌరవించగా 

లొంగి పోయెను అట కపివీరుడు 
అస్త్రము హనుమను బంధీిందచినది, 


'. బ్రహ్మాస్త్రమునకు బద్భుడ నైతిని 
వాయు దేవుడు - బ్రహ్మదెవుడు 
సురపతి ఇంద్రుడు శ్రద్ధవహంతురు 
నా కపకారము జరుగనీయరు 


ఈ విధి లొంగుట మెలగు నాకు 
పట్టుకుపోయి రాజుకు చూపిన 

రాజుతొ నేను ముచ్చటించుటకు 
ముచ్చట అయిన సమయము దొరకును. ' 


అంతయు బాగుగ యోచన చేసి 

ఆ కపి వీరుడు మిన్న కుండగా 
రాక్షసు లందరు నారలు - త్రాళ్ళతొ 
బంధించిరి అట ఆంజనేయుని. 


అస్త్ర బంధము విడిపోయినది- 
వేరొక బంధము వుండగ అస్త్రము 
వుండదు - అది ఆ రాక్టసు లెరుగరు 


మరి యొక అస్త్రము యిక పనిచేయదు. 


ఇంద్ర జిత్తు మది కలవర మందిను 
తలచెను ఆ కప చంపును తమనని 
తన పని వ్యర్థము అనిపించినది 
కాని మారుతి కదలక యుండగ 


రాక్షసు లంతట ఆ కపివీరుని 
కర్రల బాదిరి ఏడికిట గ్రుద్దిరి, 
ఎన్నో హింసలు పెట్టుచు వారు 
రావణు చెంతకు తీసుకు పోయిరి. 


ఎలిక కొలువు తీర్చి యుండగా 
వానర శ్రేష్టుని రాజుకు చూపిరి 
మత్తేభములా వున్నాడీ కపి 

ఎక్కడి వాడు ఎందుకు వచ్చెన్‌! 


ఎవ్వరి వాడు - ఎవరికోసమో! 
పని అసలేమిటొ ఎవరికి తెలుసు 
అనుకొని సభికులుగుస గుస లాడిరి 


చంపుడు- మ్రింగుడు- అరచిరి కసిగా. 


85 


86 


మహాత్ముడగు వీరాంజనేయుడు 
రత్న శో భితము అగు భవనమును 
సుందరమగు ఆ సభా భవనమున 
రాజ సేవకుల నందర చూచెను. 


తేజోవంతుడు రావణాసురుడు 
వానరోత్తముని కన్నుల గాంచెను 
కపి కులోత్తముడు పంక్తికంధరుని 
సూర్యతేజుని - అట విక్షించెను. 


49. 


లంకా ధీశుడు రావణా సురుడు 
కొలువున నుండెను కన్నుల నిండుగ 
స్వర్ణ కిరీటము రత్న మయమది 
విలువగు వజ్రము లున్నవి ఎన్నో. 


వెలుగులు చిమ్మెను వెలగల నగలు 
' విలువగు ఆభరణమ్ములె అన్నీ 
" మేలగు వలువలు పట్టు వస్త్రములు 
విలువల కందని చందనాదులు. 


మంచి గంధముల మేన నలదుకొని 
వీరుడు టేడు - భుజబల తేజుడు 
పది తలలందు తెరచిన నోళ్ళతొ 
అన్ని రన్నులు ఎట్టిగ మండగ. 


వాడి కోరలతొ పెద్ద పెదవులతొ 
భయము గొలుపుచు రాక్షసరాజు 
క్రూర మృగములు నిండిన వనము 
మందర నగము అన్నటు భాసిలె. 


ల్లో 


en 


రావణు 


సుందర కాండము 


రోషము నిండి కన్నులు ఎటుపై 
(గుద్దు త్రిప్పుచు రాక్షసరాజు 
క్రోధము నిండి వృద్ధమంత్రులకు 
ఆనతిచ్చెను వివరము లడుగగ, 


ఆనతి మేరకు సచివులు- కపిని 

రాక ఎందుకు కార్యమేమిటన- 

వానర రాజు సుగ్రీవుని దూతను 

అతని పనుపున వచ్చితి ననెను. 
[సుందరమైనది సుందరకాండము॥ 


ఖీ 
చళ్లు 


భా సందర్శనము 


నల్లని టొమ్మున మంచి ముత్యములు 
ఉన్నవి - హారము లందు మెరయుచు 
మబ్బులు నిండిన ఆకాశమున 

తెల్లని కొంగలు హోారములయినవి. 


బలసిన భుజములు తోచిన వచ్చట 
అయిదు తలలు గల సర్పము లన్నటు 
కూర్చొను ఏఠము స్ఫటిక నిర్మితము 
రత్న కంబళము తీరుగ పరచిరి. 


సుందరాంగులగు మందయానలు 
అందము లొలుకుచు సాగసు లెగయగ 
ఇరు ప్రక్కల- ఆ టేనికి నిలచి 
విచుచుండిరి వింజామరలు. 


రాజ్య తంత్రముల నెరిగిన వారు 
ప్రహస్త- దుర్ధర-మహా పార్య్వుడు 
నికుంభునితో కలిపి నలుగురు 
సచివులు సభలో భాసిలు చుండిరి. 


సుందర కాండము 


నాల్గు సంద్రములు అన్నటు సచివుల 
నడువుభూమిలాతేడు తోచెను 
ఎందరొ రాక్షస శ్రేష్ణల మంత్రుల 
రూడి యు౦డెను సురపతి పోలి. 


నీరు నిండిన మెఘము - మేరువు 
శిఖరము నున్నటు సింహాసనమున 
ఆశీనుడు అగు పంక్తి కంధరుని 

మారుతి చూచి తలచెను మదిలో, 


ధైర్యవంతుడు కాంతి వంతుడు 
రూపము మిక్కిలి రాజసమైనది 
సర్వ లక్షణములున్న అసురుడు 
లోకములన్నీ ఎల గలడుగా! 


87 


ఇంతటి వీరుడు ప్రతిభావంతుడు 
ధర్మ మార్గము వదలక యుండిన 
సురలో కమునకు ఏలిక అగును 
సురపతి ఇంద్రుని ప్రభువు కాదగును. 


లోక సంకటము లెన్నో తెచ్చెను 
ఘోర కార్యముల నెన్నో చేసెను 
కావున సురలు అసురులు కూడా 
భయపడుచుండిరి వీని నామమున. 


కోపించినచో పంక్తికంధరుడు 

కడలి కడుపులో ముంచులో కమును- 
పరి పరి విధముల మారుతి తలచెను 
రొవణు తేజము చూచిన యంత. 


సుందరమైనది సుందరకొండము॥ 


RI 


5 0. ఆంజనేయుని స్వస్వరూప విభవము-రావణు విషయము 


వానర శ్రేష్ణని వాతాత్మజుని 

అమిత విక్రముని అనిలాత్మజుని 
కోపము నిండిన కన్నుల టేడు 
చూచెను తిన్నగ - తికమక పడెను. 


“ఈ కపి పూజ్యుడు నందీశ్వరుడా! 
నేరుగ నేలకు దిగలేదు కదా! 
3లాసమున ఆ సమయమున 
కోపము నిండి శాపము నిడెకద. 


రాక్షస రాజు బాణాసురుడే 

ఈ కపిరూపున వచ్చెనా ఏమో! 
కోపము భయము కలిగిన రాజు 
మంత్రి ప్రహస్తుని చూచి పలికెను. 


“దురాత్ముడగు యీ వానర మిచటకు 
ఏమి కార్యమున వచ్చెనొ అడుగుము! 
ఎచ్చట నుండి వచ్చెన్‌ యీ కపి 
ఎందుకువనము ధ్వంసము చేసెను. 


పరులకు చొరగ శక్యము గాని 
నా లంకకురా పని ఏమున్నది! 
నా యోధులతోతలపడి పోరగ 
కారణ మరయుము మం త్రిసత్తమా!' 


అంతట మంత్రి పలికె మారుతితొ 

“ఓ వానరుడా! శ్రమ తీరుము నువు 
భయపడవలదు - నిజము పలుకుము 
ఇంద్రుడు పంపగ లంకకు దిగితివ? 


85 


ధనపతి - వరుణ - యమరాజులలో 
ఎవరికి నీవు చారుడవయ్యా! 

లంకా పతిని గిలువగ - విష్ణువు - 
దూతగ నిన్ను పంపలెదు కద! 


రూపుకు నివు కొతివి - నిజము 
తేజము చూడగ కోతివి కాదు 
కోతికి ఇంతటి తేజము వుండదు 


నిజము పలుకుము మేలు కలుగును. 


ఎవరో నిన్ను పంపకపోయిన 


సుందర కొండవ 


'“సురపతి- ధనపతి- యమరాజులక్రు 
దూతగనేను రాలెదిచటకు 
విష్ణుదేవుని పనుపున నేను 

లంకకు రాలెదన్నది నిజము. 


సత్యము వినుము! వానరుడను నే 
నా నేనె చేరితి లంక 

నిను చూడగ నే నింతచేసితి 

నీ దర్శనము దొరకుట కష్టము. 


నా రక్షణకి యుద్ధము చెసితి 


స్వయముగ నీవు ఎల వచ్చితివి? నే లొంగను - ఏ అస్త్రశస్త్రముల 

మంత్రి పలుకులు వినిన మారుతి ఆ వర మిడెను లోగడ ( (బ్రహ్మ- 

నెరుగరావణు చూచి పలికెను. బ్రహ్మాస్త్రమునకు లొంగితి నీక 
నిను చూడగ నేనింత చేసితి 


రాచ కార్యమున వచ్చినాడను 
తేజోవంతుడు రాముని దూతను 
వాతము పలికదను ఆలకించుము. 


సుందరమైనది సుందర కాండము॥ 
HHH 
51. మారుతి హితోపదేశము 
“లంక ఎలికా! విను- సందేశము దశరథ నృపతి సురపతి సాటిగ 


తెచ్చితి నికై మా రాజంపగ 
కపి శ్రేష్ణుడుసు గ్రీవుడు టేడు 
సోదర సముడవునీకు కుశలమనె. 


ప్రభువు పంపిన సందేశము విను 
ఇహ పరములకుశుభము కలుగును 
ధర్మార్థములు కలిగించునది 

ధర యేలగ నీ కగును సాధనము! 


సకల సంపదల భోగ భాగ్యముల 
లోకుల నేలెడి ప్రభు వృండెను- 
శ్రీ రాముడు ఆ ప్రభు జ్యేష్ట కుమారుడు. 


మహాబాహుడు పురుషోత్తముడు 
తండి దశరథుని ఆనతి మేరకు 
రాజ్యము వదలి- సతియగు సీతతొ 
దండ కాటవికి వచ్చె తమ్మునితొ. 


సుందర కొండము 


రాముని సతియగు సీతామాత 
పరమ పతివ్రత జనక రాజ సుత 
అపహరింపబడె ఆ వనమం౦దు- 


వచ్చిరి వెదకుచు సోదరు లిరువురు. 


బుష్యమూకమున గల సుగ్రీవుడు 
సీతాన్వేషణ చేయించెదననె- 
కపిరాజుగ ఆ కపిని చేతునన 
ప్రతినల నందిరి వారిద్దరును. 


వాలి సంగతి నీ వెరుగుదువు! 
అంతటి వానిని రామచంద్రుడు 
ఒక్క బాణముతో నేల కూల్చెను 
సుగ్రీవునికి పట్టము కట్టెను 


మాట నిలుపుకొని మా సుగ్రీవుడు 
వేలు లక్షలు వానర విరుల 

సీతను వెదుకగ నాల్న్గుదిక్కుల 
భూచ్యూ కాశము లందు నింపెను. 


గరుడుని పోలిన వేగము వారు 
వాయు వేగము కలిగిన వారు 
అతి బలశాలులు - నేలను తాకక 
తిరుగ గలిగిన వీరులు వారు. 


వాయుదేవుని తనయుడనేను 
హనుమంతుడను సీతను వెదకుచు 


' శత యోజనముల సంద్రము దాటితి 


లంకలొ నేను చూచితి మాతను. 


రావణ వినుము! ధర్మము తెలుసును 
తపోవంతుడవు- ప్రాజ్జుడ వీవు 

పర పురుషుని యిల్తాలి నీ విధి 

చెర పట్టుట - మరి నీకు తగనిది! 


ధర్మ విరుద్దము - మొదటికి మోసము 
కడు అపాయము కలిగెడి పనులు 
బుద్ది మంతులగు నీ సరి వారు 
చేయుట కెప్పుడు తల పడరయ్యా! 


రాముని ముందు అపరాధమ్మును 
చేయుట కెవరూ సాహసించరు- 
అటుల చేసియు సుఖపడువాడు 
మూడు లోకముల వెదకిన దొరకడు 


రాముని కోపము తెలిసిన తమ్ముని 
లక్ష్మణు శరముల నెదిరి నిలువగ 
దేవాసురులకు శక్యము కాదు 
రాముని వైరికి సుఖ మసలుండదు. 


ధర్మ యుక్తమగు హితమును వినుము 
మూడు కాలముల మేలు కలుగును 
పుడమికి దేవుడు రఘురామునితో 
పుడమీసుతను సీతను చేర్చుము! 


రాముడు! దేవుడు నిస్సందెహము 
దెవాపచారము కాల్చివియును- 
కావున అమ్మను- రామునికిచ్చి 
పాప క్షాళన చేసుకోవయా! 


89 


90 


విష తుల్యమగు ఆహారమును 
తిని - జీర్ణించగ చాలగ లేనటు 
రాఘవు రాణి తన దనుకొనెడి 
దేవా సురులు - దక్కరు నిజము. 


అమ్మను గాంచితి లంకలొ నేను 
అనా థ్యమైన కార్యమ్మదియగు 
ఇకపై- జరిగెడి కార్యమ౦తయు 
రామ చంద్రుని చేత నున్నది 


తపోబలమున ఆయువు పెరిగి 
దేవా సురులచె మరణము లేదని 
విజ్ఞవీగకు! రాముడు - నరుడు 
వానరులముసు గ్రీవుడు మేము. 


దేవగణములో చేరని వారము 
అసురుల యందు అసలే రాము 
నరులు వానరు లనగా వినుము! 
నీ ప్రాణములను తీసెడివారు. 


నాశము లేనిదిధర్మమొక్కటే 


ఖర దూషణులు కూలుట మరువకు 


అతి బలశాలి వాలిని చంపిన 


రాముడు - మిత్రుడు సుగ్రీవునికి 


యశోవంతుడు! రామచంద్రుడు 
సర్వజగతిని నశింపజేసియు 

తిరిగి సృజించగ శక్తిమంతుడు 
కావున వీడుము! రామునితో పగ- 


సుందర కాండము 


ధర్మ ఫలమును అను భవించితివి 
అధర్మ వర్తన! నీకడ మిగిలిన- 
ధర్మమునంతయు మింగి వేయగా - 
అధర్మఫలమును అను భవించవల్‌, 


రామ సుగ్రీవుల మై త్రిని తలచి 
కీడు మేళ్ళు మరి! ఆలోచించకు 
తగు నిర్ణయము చేసుకోవయా 
బంధునాశనము ఆపుకోవయా! 


నే ని లంకను సర్వసైన్యమును 
నాశము చేయగ శక్షివంతుడను 
కానీ రాముని నిశ్చయ మిది విను! 
శతృవు నతడే త్రుంచవలెనని. 


సీత్ర కాదు సాధారణ అతివ 
లంకను కాల్సెడి కాళ రా త్రియే! 
కాల పాశము మెడ దాల్బకుమా! 
నే పలికితిని సత్యము రావణ! 


దుఃఖమునందు మునిగిన తల్లిని 
కన్నుల నిండుగ గాంచితి నేను- 
కానీ ఆమె - అయిదు తలలుగల 
పన్నగమ్మని గ్రహింప కుంటివి- 


సుతులు-సుదతులు- మిత్రులు- హితులు 
సచివులు - నీవు -సాంపగు లంక 
తెలిసినాశము చేయకు రాజా! 
విష్ణుమూర్తితో సముడా రాముడు. 


సుందర కాండము 0] 


జగతికి ప్రభువు రాజసింహుడు ఆ బ్రహ్మయినా - మహెంద్రు డయినా- 
అంతటి రాముని కంతటి కష్టము [త్రినేత్రు డయినా - మరెవ్య రయినా- 
మదిలో కలత కలిగెను నీవల రాముని గెలువగ చాలరు వినుము 
నీవిక బ్రతుకవు నమ్ముము నన్ను! నిను రక్షించగ లేరిది నిజము" 

గుండె దిటవుతో కడు నిబ్బరముగ 

మారుతి పలుకగ రావణు డంత 

క్రోధము నిండి కన్నులు త్రిప్పుచు 

కపిని చంపుడని ఆనతిచ్చెను. 

(సుందరమైనది సుందరకాండము॥ 
Het 


52. రావణు రోషము-విభీషణుని హితవు 
“ఈ కపి పలుకులు ములుకులు నాకు _ సర్వ శాస్త్రముల పారంగతుడవు 


ఈ కపి ఇందుకు యీ వాచాలత భక్త వశంకరు శంకరు భక్తుడే 
చంపుడు కపిని అని తన భటులకు విద్యాంసుడవు పండిత గ్రేష్ణడ 

ఆన తిచ్చెను అసుర భూపతి. యుకా యుక్తము లాలోచించుము. 
అంతట రావణు తమ్ముడాతడు మంచి మాటలు వినుట మంచిది 

హిత వాక్యములు చెప్పగ నేర్చరి వ్యక్తులు ఎవరని, మదిలో తలచక 
అర్ధవ౦తముగ పలుకగ చతురుడు కావున నీవు దూతకు తగిన 

అట విభీషణుడు అన్నతొ పలికెను శిక్షను వేయుట యుక్తము రాజా!” 
“సోదర! వినుము-నను క్షమియించుము “శతృ భయంకర ఓ విభీషణా! 
కోపము విడచి శాంతివహించుము- పాపుల త్రుంచుట పాపము కాదు 
మంచి చెడ్డలు తెలిసిన వారు ఈ వానరము దుష్టుడు - వినిని .. 
ఎన్నిక రాజులు - దూతల చంపరు. _. దండించుట యన ప్రాణము తీయుట.” 
అతి బలశాలివి- దూతను నీవు = అన్నమాటలు వినిన తమ్ముడు 
చంపుట ఒప్పదు రాజధర్మము- తిరిగి పలికెను మనసు మార్చగా 

నీకది తగదు - లోక నిందయగు “రాక్షసరాజా! ఓ లం౩శ్వర! 


నీతులు నీకు నేర్పగ వలెనా! దూతను చంపుట ధర్మనిషిద్ధము. 


92 


ఈతడు శత్రువు - కాదనలేదు 
అప్రియములు మన కెన్నో చేసెను- 
కానీ దూతగ వచ్చెను గనుక 
చంపుట విడచి వేరొక శిక్షిడు! 


దుష్ట దూతకు - శిక్షలు ఎన్నో- 
తల గొరిగించుట - కర్రల కొట్టుట 
అంగవికారము కలుగజేయుట 
వాతలు వేయుట- చేయుము ఎదో. 


సురాసురులలో అత్యుత్తముడవు 
ధర్మార్ధములు తెలిసిన వాడవు 
దూతను చంపిన లాభము లేదు 
వానిని పంపన వానిచంపవలి. 


దూత సాధువో - దుష్టుడొ - పోనీ! 
తనకై తాను రాలే దిచటకు 

తోచిన మాటలు కావు చెప్పినవి 
పంపన వాని పలుకులు వినిచె. 


ఈ కపి లెనిచొ రామ లక్ష్మణుల 
లంకకు తేగల విరుడుండడు 
యుద్ధము చేయుట జరగక పోయిన 
నీ యభీష్టము నెజివేరదు కద. 


ఈతని చంపిన నీ కపకిర్తి 
శాశ్వతముగను నిలచి పోవును 
కావున- పంపిన తెలివి హీనులను 
చంపగ యత్నము చేయుము రాజా! 


సుందర కాండము 


యుద్దములన్న సంతోషింతువు 
అపజయమన్నది అసలే ఎరుగవ్స 
కావున నీవు వీనిని విడచిన 
యుద్ధము చేసెడి వీలు కలుగును. 


యోధులు కలరు కోట్ల సంఖ్యలో 

సేన లున్నవి నీ సేవలలో 

రావ లక్ష్మణుల వెకి పంపుము 
అసురుల బలము నరులకు తెలియగి' 


రాక్షస టిడు సురలకు వైరి 
తమ్ముని పలుకుల సమ్మతి౦ంచెను 
తలచెను మదిలో - సభలో నున్న 
కపి పుంగవుని తిలకించుచును. 


“విష్ణుతేజము పరబ్రహ్మము 
కపి రూపముతో నిలచినదేమో! 
నేలకు నడచి వచ్చినదేమో- 
కావున ఈ కపి లొంగకపోయెను. 


నాపై పగ గల విష్ణుదేవుడే 

నను చంపగ ఈ కపిగా వచ్చినొ- 
తప్పక విడు అగును శ్రీపతి. 
కోపము తిరిగి పెరిగి రాజుకు. 


మదిలో రగిలిన కోప మణచుకొని 
హితవు పలికిన మితభాషణుడు 
శస్త్రము పట్టగ నేర్పరియైన 
తమ్మునితో ఆ రాజు పలింను. 
సుందరమైనది సుందరకా౦డము॥ 


CR 


సుందర కొండము 


53. 


నీ పలుకులలో ధర్మబోధలో 

నిజము ఉన్నది- దూతను చంపక 
మురియెక శిక్షను వేయుట యుక్తము 
కావున విని వాలము కాల్పుడు 


కోతుల కెంతో అందము తోకలు 
వాలము లందే ప్రతి ఉండును 

వాలము కాల్చిన దానితొ విడు- 

తన వారందర చేరగ సిగ్గగు, 


మండెడి తోకతొ కోతిని లంకలొ 
నాల్గు మూలలా త్రిప్పుడు - మిరు.” 
అని పలికెను అట పంక్షికంధరుడు 
పట్టరాని కడు ఆ గ్రహమ్ముతో. 


కోపము నిండి రాక్షసులందరు 
నారలు - గుడ్డలు తెచ్చిరి ఎన్నో 
తోకకు చుట్టి నూనెతొ తడిపి 
నిప్పంటించిరి - మురిసిపోయిరి. 


కోపము నిండిన ఆంజనేయుడు 
బాల సూర్యుడే భాసిలనచట 
వాలము విసరెను వారి మీదకు 
ఆ విసురుకు వారందరు పడిరి. 


రాక్షసులెల్లరు - స్రీలు బాలురు 
వృద్ధులు వచ్చి చూసి మురిసిరి 
అందరు చేరి - అట హనుమంతుని 
తిరిగి త్రాళ్ళతో బంధించగను. 


శ్రీరామదూత దండన-మాత ప్రార్థన 


ఆంజనేయుడు మదిలో తలచెను 
“మూర్చలు విరు నన్ను ఎరుగరు 
చం౦పెద లంకలొ ప్రతి రక్కసుని 
రాముని ఆనతి లేక పడుంటిని. 


ఈ బంధముతో నను త్రిప్పగను 
పగటివేళలో లంకను చూతును 
దుర్భేద్యమగు దుర్గము చూతును 
రాముని కొరకీ క్లేశము నోర్తును.” 


శంఖము లూదిరి భేరులు మైోచిరి 
అరపుల సందడి నిండుగ చేయుచు 
ఆంజనేయుని - లంకలొ త్రిప్పగ 
ఆనందముతో లంకను చూచెను. 


విమానమ్ములు రాజలీధులు 

నాల్గు వీధులు కలసిన స్థలములు 
చిన్న గృహములు ఎత్తగు మేడలు 
సుందర స్థలములు ఎన్నో చూచెను. 


ఆ రాక్షసులట - ఆంజనేయుని 
“చారుడు' చూడుడు - అని చెప్పగను 
వాకిలి ముందర చేరి - వృద్దులు 

స్త్రీలు - బాలురు వేడుక చూచిరి. 


మండెడి తోకతొ మారుతి ఉండగ 
వికృత రూపులు రాక్షస స్త్రీలు 
సీతకు చెప్పిరి జరిగిన ద౦తా- 
నీతో పలికిన - కపియని చెప్పిరి. 


సుందర కొండము 


53. 


నీ పలుకులలో ధర్మబోధలో 

నిజము ఉన్నది- దూతను చంపక 
మురియెక శిక్షను వేయుట యుక్తము 
కావున విని వాలము కాల్పుడు 


కోతుల కెంతో అందము తోకలు 
వాలము లందే ప్రతి ఉండును 

వాలము కాల్చిన దానితొ విడు- 

తన వారందర చేరగ సిగ్గగు, 


మండెడి తోకతొ కోతిని లంకలొ 
నాల్గు మూలలా త్రిప్పుడు - మిరు.” 
అని పలికెను అట పంక్షికంధరుడు 
పట్టరాని కడు ఆ గ్రహమ్ముతో. 


కోపము నిండి రాక్షసులందరు 
నారలు - గుడ్డలు తెచ్చిరి ఎన్నో 
తోకకు చుట్టి నూనెతొ తడిపి 
నిప్పంటించిరి - మురిసిపోయిరి. 


కోపము నిండిన ఆంజనేయుడు 
బాల సూర్యుడే భాసిలనచట 
వాలము విసరెను వారి మీదకు 
ఆ విసురుకు వారందరు పడిరి. 


రాక్షసులెల్లరు - స్రీలు బాలురు 
వృద్ధులు వచ్చి చూసి మురిసిరి 
అందరు చేరి - అట హనుమంతుని 
తిరిగి త్రాళ్ళతో బంధించగను. 


శ్రీరామదూత దండన-మాత ప్రార్థన 


ఆంజనేయుడు మదిలో తలచెను 
“మూర్చలు విరు నన్ను ఎరుగరు 
చం౦పెద లంకలొ ప్రతి రక్కసుని 
రాముని ఆనతి లేక పడుంటిని. 


ఈ బంధముతో నను త్రిప్పగను 
పగటివేళలో లంకను చూతును 
దుర్భేద్యమగు దుర్గము చూతును 
రాముని కొరకీ క్లేశము నోర్తును.” 


శంఖము లూదిరి భేరులు మైోచిరి 
అరపుల సందడి నిండుగ చేయుచు 
ఆంజనేయుని - లంకలొ త్రిప్పగ 
ఆనందముతో లంకను చూచెను. 


విమానమ్ములు రాజలీధులు 

నాల్గు వీధులు కలసిన స్థలములు 
చిన్న గృహములు ఎత్తగు మేడలు 
సుందర స్థలములు ఎన్నో చూచెను. 


ఆ రాక్షసులట - ఆంజనేయుని 
“చారుడు' చూడుడు - అని చెప్పగను 
వాకిలి ముందర చేరి - వృద్దులు 

స్త్రీలు - బాలురు వేడుక చూచిరి. 


మండెడి తోకతొ మారుతి ఉండగ 
వికృత రూపులు రాక్షస స్త్రీలు 
సీతకు చెప్పిరి జరిగిన ద౦తా- 
నీతో పలికిన - కపియని చెప్పిరి. 


సుందర కాండము 


5 4. 


వాతాత్మజుడు యోచన చేసెను 
'“అశోకవనము ధ్వంసము చేసితి 
సేరు మోసిన విరుల చంపితి 
లెక్కకు చిక్కని విరుల త్రుంచితి. 


చాలదు అంత - చేసెద నింత 
దుర్గము నాశము కావలి నింక 
నా శ్రమ ఫలితము దక్కుటె గాక 


మిక్కిలి తాపము లంకలొ కలుగును” 


వానరోత్తముడు మండెడి తో కతొ 
మెరుపులు నిండిన మేఘ మాయెను 
హుత వాహనునికి సంతర్పణగ 
లంకా దహనము ఆరంభించెను 


సాగెను మారుతి మేడల చూచుచు 
నేల దిగకనే దూకెను వాటిని 
వానరు మంత్రి వాయుదేవుడై 
ప్రహస్తు మేడకు తోకను విసరెను. 


మహోపార్వ్వుని భవనము కగసి 
నిప్పును రాల్చి-నేరుగ ఎగిరి 

వజ్ర దం౦ష్ట శుక సారణ గృహములు 
మంటల ముంచి గెంతెను మారుతి. 


మెఘనాథుని హేమ మందిరము 
జంబు మాలి సుమాలి భవనములు 
భయ మదిలేక వానర శ్రష్ణడు 
అగ్ని దేవృనికి ఆహుతి చేసెను. 


అంకొ దహనము-రాక్షస రోదనము 


రశ్మికేతుని గృహము కాల్చెను 
సూర్యశత్రుని నిలయము కాల్సెను 
దంష్రు రక్కసుని మందిరమందు 
హ్రస్వ్యకర్గుని భవనము నందు. 


జ్వాలలు రేపి ముందుకు సాగి 
రోమసుమేడకు తోకను విసరి 

ద్వజ గ్రీవుని- మత్తుని నెలవులు 
యుద్దోన్మత్తుని సదనము కాల్బెను. 


విద్యు జిహ్వా నివేశన మందు 
హస్తిముఖుడు ఆ రాక్షసు భవనము 
కళాసు నిలయము ఎశాచునిల్లు 
కుంభకర్ణుని భవనము కాల్చెను. 


బ్రహ్మశత్రుని సదనము కాల్సి 

కుంభ నికుంభుల గృహములుకాల్సి 
నరాంత నిలయము మంటల రేపి 
హుతవాహనునికి నిలయము చేసెను. 


విభీషణాఖ్యుని భవనము వదలి 
లంకలొ మేలగు యిండ్లను కాల్చి 
తేజో వంతుడు ఆ హనుమంతుడు 
రావణు భవనము చెంత చేరెను. 


" భవనము లన్నిట తలమానికమది 


మణులు రత్నములు అద్దిరి సాంపుగ 


మంగళకరమై శో భలీనుచు 


మేరువు-మందర నగమై యున్నది. 


96 


లాంగులాగ్రము మందిర మందు 
విసరి అగ్నిని రగులు కొలిపెను 
ప్రళయ భయంకర మేఘము మాదిరి 
గర్జన చెసెను- లంక హడలెను. 


మండెడి మంటల వాయువు తోడై 
స్వర్ణము- మణులు-ముకామణులు 
రత్న మయములగు భవనములన్ని 
నెల కొరిగెను- కరిగి పారెను. 


ఇండ్లకు రక్షణ చేయగ లేక 
అరచుచు పరుగిడు దానవు లందరు 
"కపి కాదసలు అగ్ని దేవుడే 

అరచిరి స్త్రీలు బాలురుఅచట 


పరుగిడు స్త్రీల కురులు జారినవి 
జారిన వలువల పరుగిడ లేక 

నెల బడిన ఆ స్త్ర లనిపించిరి 
మేఘము రాల్చిన మెరపుతునకలని. 


వెడూర్యములు వజ్రములన్నీ 
మణులు ముత్యములు పగడములన్నీ 
హమ మందిరము లన్నీ కరిగి 

పారెను- చిత్రము మారుతి చూచెను. 


బూరుగు పూవు కాంతితొ మంటలు- 
కుంకుమపూవు కాంతితొ కీలలు- 
మోదుగు పూవు వన్నితొ జ్వాలలు- 
ఎన్నో రంగుల వెలిగెను అగ్ని. 


సుందర కొండవ 


రుద్రుని మంటల కాలె శ్రిపురములు 
మారుతి కాల్చెను లంకా పురము 
మంటలు మండెనుపాగలే దచట 
మింటి కగయగ జ్వాలలు లేచెను. 


అసుర దెహములు ఆజ్యమైనవి 
మంటల నెంతో చురుకు చేసినవి 
కొందరు - అస్త్రము లందుకు వచ్చిరి 
మారుతి వారిని చావమోదెను. 


లంకా నగరము సొంపులు తరిగి 
శోభలు చెరిగి జ్వాలలు నిండి 
ఫాల నేత్రుని క్రోధాగ్ని కది 
ఆహుతి అయినటు తోచిన దచట. 


కోటి సూర్యులు వున్నటు వెలుగులు 
అగ్ని దేవుడు వెలిగించెనట 
పిడుగులు పడినటు ధ్వనులెగసినవి 
భిభత్సముగా లంక మిగిలెను. 


“వజ్రా యుధము పట్టినవాడు 
సురలకు ఎలిక సురపతి ఎమో! 
లేదా యముడో-వాయు దేవుడో, 
రుద్రుడొ- సూర్యుడొ- అగ్ని దేవుడో, 


ధనపతి అగును చంద్రుడు అగును 


నేలకు దిగిన మృత్యువు అగును 


చతురాననుడు బ్రహ్మదేవుడే 
కపి రూపమున వచ్చి యుండును. 


సుందర కొండము 


కానిచొ - అంతము లేనట్టి దియు 
అద్వితీయమగు విష్ణు తేజము 
రక్కసు లందరచంపగ - మాయతో 
కపి రూపమున లంక చేరినది.” 


హుత వాహనునికి ఆహుతి అయిన 
లంకను చూచి రాక్షసులందరు 
పరి పరి విధముల భీతిలి పలికిరి 
ప్రాణము లుంచిరి అరచేతులలో. 


మృగములు, పక్షులు, గజములు కాలి 
హయములు, రథములు మంటలముండి 
వృక్షము లిండ్లు తగుల బడగను 
రోదించినది లంక- దీనముగ. 


“ఓనా కాంతుడ - నా ప్రియమిత్రుడ! 
కడుపు పంట - నా కన్నుల వెన్నెల 
జన్మ నిచ్చిన జనకుడ పూజ్యుడ ' 

ఎన్నో వరసల నేడ్చిరి లంకల. 


శాఫగ్రస్తమై పోయెను లంక 
హర నేత్రాగ్నికి గురి యైనటుల 
మారుతి కోరిక నెరవేరినది 
కాల్చి వచ్చిన ఘనత దక్కను 


లా౦గులాగ్రము మండు జ్వాలతో 
ఉండెను మారుతి త్రికూట నగమున 
వాడి కిరణముల భాస్కరుడాయను 
వెలుగులు చిమ్మెను వాలము వెలుగగ. 


లంకా దహనము పూర్తి చేసి అట 
మారుతి తలచెను రామచంద్రుని 
ముల్లోకముల ప్రభువగు రాముని 
పాద పద్మములు ధ్యానము చేసెను. 


సుర లందరును ఆంజనేయుని 
వాయువు సముడగు వాతాత్మజుని 
బుద్ధినుంతుని, ఉత్తమోత్తముని 
మనసులు నిండుగ ప్రార్థన చేసిరి. 


సిద్ధులు, బుషులు, దేవతలందరు 
అచ్చెరువందిరి లంక కాలగా 
సర్వభూతములు బెదరిపోయెను 
కాలాగ్నే యని హనుమను తలచిరి, 


నాగులు, యక్షులు, ముని పుంగవులు 
విద్యాధరులు, గ౦ధర్వులును 
దేవతలందరు మరి మరి చూచిరి 
ముదము నందరి పొగడిరి హనుమను 


) 


రావణు గర్వము దవాంచినట్లు 
లంకా దహనము పూర్తి చేసెను- 
అగ్ని దేవునికి అతి థ్యమిడ్థి 

తోక నార్పుకొనె సంద్రమునందు. 


సుందరమైనది సుందరకొండము॥ 


CRE 


97 


0౮0 


55. 


శక్తిమంతుడు వాతాత్మజుడు 
లంకను అగ్నికి ఆహుతి చేసి 
సంద్రము నందు తోకను ముంచి 
మంటలారగా చూచెను లంకను 


కాలిన లంక కాంతులు లెక 
కన్నుల నిరు తిరుగునట్టుగా 
కళా వివానము దైన్యము నుండగ 
పశ్వాతాపము - వేదన కలిగి 


గీ మం 


లంకను కాల్సిన ఫలమేమిటి యని 
తనని తాను నిందించుకొనె- 

“ ఉత్తము డెవడు కోపము నసలు 
ఎదగ నీయడు బుద్దిమంతుడై. 


కోపమ్మును మరి గెలిచిన ధన్యులు 
కోపము నిండిన పరుషము లాడును 
గురువుల నైనా చంపునువాడు 

సాధు జనులను పరిహసించును. 


మంచి చెడ్డలు తెలియగ లేడు 
ఎంతటి పనికీ సిద్దము వాడు 
సర్పము కుబుసము ఎడిచినట్టుగా 
క్షమతోకోపము అంతము కావలె. 


సీతా మాత సంగతి మరచితి 
లంకను కాల్సితి ఆవేశముతో 
పాపాత్ముడను - ద్రోహిని నేను 
సిగ్గు మాలిన వాడనైతిని. 


సుందర కాండము 


మారుతి ఆవేదన-మాత ఫృనర్దర్శనము 


లంక పూర్తిగా కాలిపోవగా 

అవనిజ - లంకలొ మిగులున యింక 
స్వామి కార్యము భగ్నము చేసిత్తి 
ఘాతు కానికీ కారణ ముయితిని. 


లంకను చెరి మాతను గాంచితి 
చేసితి కొంత కార్యము సఫలము 
ఆవేశమున ఆలోచించక 
నాశము చెసితి రామకార్యము. 


లంక పూర్తిగా కాలిన ఏదప 

మాత భద్రముగ నుండుట ఎట్లు 
మంటల చిక్కి అసువులు బాసిన 
వ్రాణ త్యొగమె నాకు శరణ్యము. 


వారిధిబడి - నే మరణించుటయా- 
జలచరములకు భో జనమగుచు- 
అగ్ని దూకి - నే ప్రాణము విడతున 
బతికి యుండి నే నెటు తిరుగుదును. 


కపిరాజగు సుగ్రీవుని చూతున 
పురుష శ్రేష్టలు రామలక్ష్మణుల 
ఎటు చూచెదను సిగ్గును విడచి 
కోతి చేష్టయని లోకులాడగా. 


శక్తి కలిగియు మాతకు రక్షణ 
కల్పించక - నా కోపతాపముల 
కాల్సితి లంకను - చేసితి ఘోరము 
రామలక్ష్మణులు జీవించుట ఎటు? 


సందర కొండము 


వానరపతి తన వారందరితో 

ప్రాణ త్యాగము చేయుట నిజము 
సోదరు లిరువురు వ్రాణములనుకొను 
భరత శతృఘ్నులు [బ్రతుకుట కల్ల. 


ఇనకుల వంశము ధర్మ శ్రేష్టము 
అందు మిగలరు రాజపుత్రులు 
అంతట - బాధతొ ప్రజ లందరును 
గుండెలు పగులగ వ్యధ నొందెదరు. 


ఇంతటి నాశము జరుగును కనుక 
దోషము రోషము నిండిన నేను 

సాపాత్ముడను బ్రతుకుట తగదు. 
ఎ౦తో చింతలొ మారుతి ఉండగ. 


శుభ శకునములు సూచనగా అట 
గోచరించెను వాతాత్మజునకు 
ఆలోచించగ తోచెను అపుడు 
అవనిజ తేజము ఆమె రక్షయని. 


“అగ్నిహో త్రమగు సీతా మాతను 
హుతవాహనుడు దహింప గలడా? 
అగ్నిని- అగ్ని కాల్చుట ఎట్లు 

కావ్సన మాతకు - ఆపద రాదు. 


ధర్మాత్ముడు అతి తేజోవంతుడు 
రఘుపతి రాముని సతి యగు సీతను 
పాతివ్రత్యము కాపాడును గద 
అగ్నిహో త్రునికి తాకగ వశమా? 


లక్ష్మణమూర్తి - భరత శతృఘ్నుల 
ముగ్గురు కామె మాత్మ సమానము 
రామచంద్రుని సతి దేవత కద 
ఆమెను తాకగ అగ్నికి తరమా! 


తపోరాసి యగు సీతామాత 
అగ్నిని తాను - దహింప కలదుగ! 
దయామూర్తి యగు అగ్ని దేవుడు 
తోకను కాల్బక వదలెను కాదా. 


అంతటి అగ్ని నాశ రహితుడు 
ఆమెను ఎ విధి కాల్బగ మనసగు. 
అని తలపోసెను మారుతి మదిలో 
అవనిజ ఎంతో పుణ్యశిలయని. 


అంతట మారుతి అంబరమం౦దు 
చారణు లనుకొను మాటలు వినెను 
“హనుమంతుడు ఆ లంకావాసుల 


గృహములు కాల్చెను నిర్భయముగను. 


రాక్షస కోలాహలములంకలో 

ప్రతి ధ్వనించెను పర్వత పంక్తిలొ 
కోట బురుజులు- ప్రాకారములు 
కాలెను-మంటల నేల కూలెను. 


కానీ వింత - వింటిర మీరు 

సీత మాత్రము క్షేమమునున్నది 
అధ్బుతమైనది అచ్చెరువైనది 

జనక రాజ సుత కుశలము నుండుట. 


99 


100 


అమృత తుల్యము లగు పలుకులకు 
పరమానందము నందెను మారుతి 
మంగళ కరమగు వారి మాటలకు 
మదిలో ఎంతో సంతో షించెను 


56. 


అశోక వనమున శింశుప తరువు 
ఛాయలొ నున్న మాతను గాంచి 
“తల్లీ! నీదు క్షేమము తెలియగ 
తిరిగి వచ్చితిని కుశలమే కదా!” 


వాయుపుత్రుని పలుకరింపుతో 

ప్రాణములెంతో హాయి పొందగ 
జానకి పలికెను - రాఘవ చేరెడి 
రామ దూతకు కుశలము తెలిపి. 


“నాయన హనుమా! నీ విచ్చటనే 

._ పరులకు ఉనికి తెలియ నియక 
_ కొంత తడవు విశ్రాంతి నొందుము 
= దుఃఖము నాకు ఉపశమించును. 


తిరిగి నీవు యీ లంక చేరుటకు 
ఎన్ని దినములు పట్టునొ తెలియదు 
అంతవరకు నే జీవించెదనా! 


నిను గాంచుట నామది కుపశమనము. 


సంద్రము దాటగ నీతోపాటు 
వాయు దేవుడు గరుత్మంతుడు 
చాలిన వారలు - కానీ కపులు 
ఎటుల దాటెదరొ అంబుధి నంతను. 


WR 
మారుతి మరలివచ్చి కపిఎరులను కలసికొనుట 


సుందర కొండము 


కోరిక సఫలము అయిన నూరుతి 
సీతామాతను కన్నుల, నిండుగ 
తిరిగిచూది- తన తిరుగు యానము 
చేయదలచెను శీఘ్రము గాను. 


[సుందరమైనది సుందరకాండము 


దనుజుల నంతము చేయ గలిగిన 
యోధుడ నీవు నాకు తెలియును 
అయినా రాముడు అసురుల త్రుంచి 
నను రక్షించుట ఉచితము కావున. 


లంకకు రాముని చేర్చుము నీవు 
నీపై ఆశతొ బ్రతుకు చుందును. 
ఆ మాటలకు మారుతి పలికను 
ఎంతో వినయము పాతుబద్ధముగ. 


"అమ్మా! నీవు సందేహించకు 
బలముల చాలరు మాతో సురలు 
అసురులు అసలే లెక్కకు రారు 
రావణుడన్న భయమే లదు. 


రామ.లక్ష్మణులు శర వర్షమును 
కురిసించెద రీ లంకాపురమున 
రావణు చంఏ అసురుల త్రుంచి 
చేరును నిన్ను రామచంద్రుడు. 


ఎంతో కాలము యీ చెర ఉండదు 
అంతవరకు నువు ధిర్యము నుండుము 
రామ చంద్రుని - వానర వీరుల 
లంకకు తెచ్చెడి భారము నాది.” 


సుందర కొండము 


ఎన్నో రీతుల మైథిలి మనసుకు 
ధైర్యము గొలిపి ఆశను నిలపి 
రొఘవు చేరగ ఉత్సాహముతో 
అరిష్టమను నొక నగమున కగిరెను. 


నగమది పద్మక వృక్షములుండి 
వనములు వస్రము లన్నటులుండి 
ిఖరమునందు మేఘము లవి 
ఉత్తరీయము అన్నటు లున్నవి. 


ధాతువు లాగిరి లోచనములుగా 
తెరచి చూచునటు లున్నవి అచట 
భానుని హస్తము లన్న కిరణముల 
నిద్ర లేచినటు లున్నది నగము. 


గల గల పారెడి నీళ్ళు - నగమున 
గాన సుధనట నింపి వేయగా 
ఎత్తుగ పెరిగిన తరువు లున్నవి 
ఎత్తిన చేతుల తపోధనుల వలె 


శ్యామల కాంతితొ మలయ పవనము 
శర ద్రుతువులో పలుకరించెను 
వెదురు పొదలలో తిరిగిన గాలి 
మధుర గానమును నింపెను గిరీపె. 


బుసలు కొట్టు విష సర్పము లున్నవి 

నగమును తాకుచు మేఘములున్నవి 
గుహలు మంచుతో నిండియుండగ 

ధ్యానము నున్నటు తోచిన వచట 


శిఖరము లెన్నో గుహలవి ఎన్నో 

మద్ది చెట్లు మరి తాళవృక్షములు 
అశ్వరర్ణములు వెదురు పొదలతో 
వెలిగెను శో భల నగము అచ్చట. 


పూతీవలతో లతలసోకుతో 

వివిధ మృగములు మూలిక లుండి 
(రక ధాతువు లున్న నగమది 
సకల శో భల నిలచి యున్నది. 


నాగులు యక్షులు గంధర్వులతో 

బుషులు కిన్నరలుండిరి నగమున 
న౦హములున్నవి- వ్యాఘములెన్నో 
సెలయేరులతో సుందరమయినది. 


మారుతి - రాముని మనసున నిలచి 
బయలు దేరగా నగమున కెగిరెను 
శిలలు చూర్ణమై జారెను ధ్వనితో 
గిరిపై కాయము పెంచెను మారుతి. 


గిరిపై నుండి చూచెను వారిధి 

భయము గొలుపునటు ఘోషతొ నున్నది 
అంతట ఎగరగ ఉత్తరదిశకు- 

వాయు దేవుడై హనుమ నిలిచెను. 


పర్వత మెక్కిపాదము త్రొక్కెను 
ఎత్తుగ ఎగరగ మారుతి అంత- 
ఆ పర్వతము సకల ్రాణులతొ 
తరుల గిరులతో నేల క్రుంగినది. 


101 


102 


విద్యాధరులు భయము చెందిరి 
వారి స్త్రీలట జారిన వలువల 
చెదిరిన సామ్ముల ఆకసమం౦టి 
ఎగిరి పోయిరి నగమును వదలి 


భయము గొలుపు విషసర్పములన్న 
జారిపోయినవి నగమును వదలి 
కిన్నర నాగులు యక్షులు బుషులు 
తొందరగా ఆ నగమును బిడిరి. 


57. 


అంబరమనెడి అంబుధి లోన 
సాగెను మారుతి - నౌక రీతిగా 
రెక్కలు కలిగినగిరి మాదిరిగా 
నభో వీధిలో సాగెను హనుమ. 


(గ్రహములు తారలు అంతరిక్షమున 
తీరుగ నిలచి శోభ లీనగా 

ఆకసమును - తా మింగు నట్టుగా 
మారుతి దూసుకు ముందుకు సాగెను 


మేఘము లందు మారుతి సాగగ 
వెంట వాటిని తెచ్చు నట్టుగా 
తోచెను-వన్నెల మేఘము లెన్నో 
ఆకస మందు చెదరి పోయినవి. 


సుందర కొండము 


పది యోజనముల వైశాల్యముతో 
అంతకు మూడు రెట్లు ఎత్తుగల 
అరిష్ట పర్వత మట హనుమంతుని 
పదముల పోటుకు పుడమిని కృం౦గెను, 


ఘోష పెట్టుచు భయంకరమ్మగు 

అలలు తీరము తాకుచు నున్న 

సంద్రమునెంతో సులువుగ దాటుచు 

మారుతి సాగెను ఆకసమందు. 
[సుందరమైనది సుందరకాండము; 


DEE 


రామ కార్యసిద్ధి నివేదనము 


మబ్బుల చాటుగ ఒకచోట 
వాటిని దాటి వేరొక చోట 
చంద్రుని తీరుగ ఆంజనేయుడు 
ఆడిను మబ్బుల ఆకస మందు. 


వీరుడు ధీరుడు కార్యశూరుడు 
లంకాపురమున శోకము నింపి 
అశోకవనము ధ్వంసము చేసి 
రావణు మదిలో వ్యధ రగిలించెను. 


సీతను గాంచిన కీర్తిమంతుడు 

అట హనుమంతుడు గర్జన చేసెను 
యానము అఆవిను - పర్వత రాజును. 
మైనాకుని అట (ప్రేమగ తాకెను. 


సుందర కొండము 


కొంత ముందుకు సాగిన మారుతి 
మహేంద్రగిరిని చూచి నంతనే 
సింహనాదమును చేసెను అంత 
"ఆ గిరి కన్నుల విందు చేయగా. 


గంభీరముగా మారుతి చేసిన 
ధ్వనితో దిక్కులు నిండి పోయెను 
మనసు పొంగెను మిత్రులకొరకి 
గర్జన చేసెను సంతోషముతో. 


వారిధి నద్దరి రూడి యుండిన 
వాన రోత్తములు- అంగదాదులు 
వాయు పుత్రుని గర్జన వినిరి 
ఏమి విందుమో- అని చింతించిరి, 


ఉత్తముడతడు జాంబవంతుడు 
సంతోషముతో పాంగిపోయెను 
వానరు లందర పిలచి పలికెను 
తన వారలకు ధైర్యము గొలిపెను. 


“మారుతి చేయడు ఇంతటి గర్జన 
సీతనులంకలొ చూడకపోయిన 
సందేహమ్ము లేదిక మనకు 


మాతను, హనుమ చూచెను లంకలో." 


వానరులందరు ఆనందముతో 
గెంతిరి తరువుల గిరి శిఖరముల 
కొమ్మల ప్రాకి వృక్షాగ్రములకు 
చేరిరి- శాఖల నూపిరి ముదమున. 


క్రిందకు దిగెడి వాయు కుమారుడు 
గిరివలె, మేఘమువలె నుండెనట 
వానరులందరు కరములు మోడ్చి 
పులకరింతతో వీరుని చూచిరి. 


పర్వతమంత ఉన్న మారుతి 
మహావేగము కలిగిన హనువు 
వృక్షసంపదలు తీరుగ నున్న 
మహేంద్ర పర్వత శిఖరము చేరెను. 


రెక్కలు విడిన గిరి తీరుగను 
గిరిపై దిగెను శ్రి హనుమంతుడు 
మిత్రుల గాంచి సంబరపడిను 
వానరు లందరు చెంతకు చేరిరి, 


చిక్కక స్రాక్కక- చిక్కుల నొందక 
సురక్షితముగను మారుతి రాగా 
ఆనందముతో వానరవిరులు 
ఫలములు దుంపలు ఫ్రీతిగ నొసగిరి. 


అవధులు దాటిన ఆనందముతో 

కిచ కిచ అరచిరి కొందరు కపులు 
కొమ్మల నట్టుకు ఊయల లూగిరి 
తనివి తీరగా హనుమను చూచిరి. 


వృద్దులు, గురువులు- మన్నన కర్ణులు 
జాంబవదాది పెద్దలందరకు 


పూజ్యుడు అంగద వానరమూర్తికి 
మనసు నిండుగా వందన మిడెను. 


104 


“మూచితి సతను”' అను పలుకులను 
మాత క్రమమను చల్లని మాటను 
చల్లని జల్లుగ గుండెల చల్లి 

గుండెల నంగదు హత్తుకొనెనట. 


మహేంద్రగిరి సుందరమయిన 
వనము నందున వానర ఢ్రైష్ణుడు 
తీరుగ కూర్చొని చెరిన కపులకు 
వివరించెను తన సాహస కార్యము. 


''పృధ్వీ సుతను సీతను గాంచితి 
అంకలొ రక్కన కావలి మధ్య 
ఎకవేణితో ఉపవాసముతో 

రాముని చూడగ ఆత్రము నున్నది. 


రృశించివోయెను ఆ కుసుమలత 
కాం౦తునికడమై - మెరుగులు తరిగి, 
పతినే నిరతము తలచుకొనుచును 
ధ్యానమునున్న మాతను గాంచితి.'' 


సుందర కాండను 


'“చూచితి సీతను అని పలికిన ఆ 
ఆంజనెయుని తీయని పలుకుల 
సంతోషముతో గంతులేసిరి 

అంగదు డంతట హనుమతొ పలికెను. 


'“వానరోత్తమా! అంజని పుత్రా! 
పరా[క్రమములో ని సరి లేరు 
ఎంతో విస్తర్ణము గల వారిధి 
దాటి-తిరిగి-యీ దరికి చేరితివి. 


అసువులు మావి నిలిపితివయ్యా! 
అనిల కుమారా సామాన్యుడవా! 
పతివ్రతయగు సీతామాతను 
చూచిన నీవు భాగ్యశాలివి. 


రాముడు యికవై కలత విడును 
న దయవల్ల బ్రతికితి మెల్ల-'' 
అంగదు డెంతో ప్రతిగ పలికెను 
వానరులందరు ఆనందించిరి, 


చేతులు మోడ్చి కూర్చొని యుండిరి 
వీరుని సాహస కార్యము వినగ 
మారుతి అచ్చట సురల మధ్యన 
సురపతి రీతిగ శోభతొ నుండెను. 


[సుందరమైనది సుందరకాండము ॥ 


HHH 


సుందర కొండము 


5 8. 


వృద్ధుడు తెలివి పండినవాడు 
జాంబవంతుడు - హనుమంతునితో 
పలికెను తీరుగ విశదపరచమని 
సాహసకార్యము విడువక సుంతయు. 


“ఎటు చూచితివి సీతాదేవిని 

ఎవిధి నున్నది - రావణు డేమనే 
వివరములన్నీ నివు తెలిపిన - 
ఆవల కార్యము యోచన చేతము. 


రాముని చూచుట కచటకు పోగా 
ఎంతవరకు మాటాడగ వలెనో - 

ఏ పలుకులను నుడువగరాదో - 
బుద్ధిమంతు డవు వివరించుముయా.” 


అంతట మారుతి మధురముగాను 
సలికెను - మాతను మనమున తలచి 
శిరసును వంచి - వందనము౦చి 
వానరవీరుల (ప్రమగ చూచి. 


''మహేంద్రగిరివై నిలబడి నేను 
ఎగిరితి - ఆకసమంటి సాగితి 
అంతవరకు మీరుందరు చూచిరి 
రక్షిణముగ -నే సాగితి మబ్బుల. 


మార్గమధ్యమున కాంతుల వెలుగు 
కాంతివంతుడు మైనాకుడు అట 
ఎత్తుగ ఎదిగి మార్గము నడ్జెను 
వాలము త్రిప్ప మోదితి నగమును. 


1( 


లఅంకొయాన ఎవరణము 


భంగపడి అట నరుని రూపమున 
మైనాకుడు నను పలుకరించెను 
ఎంతో ఆదరమొలుకగ తీరుగ 
వివరించెను తన కథ నా కచ్చట. 


“కృత యుగంబున గిరుల రెక్కలను 
సురపతి నరుకగ వ జ్రాయుధముతొ 
వాయుదేవుడు నీ జనకుడు నను 
వారిధి జేరెను జాలి కలుగగా 


కావున అతిథిగ రమ్మని కోరగ 
రాముని కార్యము శిరో ధార్యము 
పూర్తి చేసి విశ్రాంతి నందవలె 
తిరుగు యానమున తిరిగి వత్తునన. 


ఆనందించెను - ఆ మైనాకుడు - 
సాగితి తిరిగి అంబర విధిని 
ఆపెను మధ్యలొ నాగుల మాత 
సురస అను నొకరక్కసి రూపము. 


నిన్ను మింగగ వరము వాందితి 
వేచియుంటిని నో టపడుమనే 
రామకార్యమున అడ్డము రాకు 
స్వామికార్యమున విఘ్నము వలదు. 


జానకి ఉనికి ప్రభువుకు తెలిపి 
తిరిగి వచ్చినీ నోట బడుదును 
రామకార్యమును నెరవేర్చుటలో 
సహకరించుటనీ ధర్మము కద. 


106 


నా పలుకులను సురస వినదయె 
అంతట ఎత్తు పదియో జనములు 
వెశాల్యము పదిహెను వుండునటు 
ఎదిగితి- సురస ఎదిగెను నావలె, 


అంతట నేనుఅంగుష్టమంకై 
ఆమె నోటబడి తిరిగి వచ్చితి 
నిజరూపముతో సురస నిలచి-నను 
దివించినది జయము కలుగునని- 


సాగెడినా నిడది కదలకను 
ఉ౦దడిను- కారణమది తెలియదయె 
వెదకగ- సింహిక కనబడె నాకు 
ఆకలి తీరగ మ్రింగెద ననెను. 


పెద్దగ ఎదిగెను ఛాయా గ్రాహి 
అదెపనిగను నోరు తెరచెను 
తిరిగి నను అతి సూక్ష్మరూపుతో 
నోటబడితిని గుండెలు బల్పితి. 


సూర్యాస్తమయము అయినదనుకనే 
త్రికూట గిరివై నున్న లంకను 
చేరితి- సతను వెదుకగ నెంచి- 
అంతట రక్కసి - లంక నిలచెను 


నాతో తలపడి నిలిపి వేయగా 
ఎడికిట పొడిచితి నా దానవిని 
ఓటమి తెలిప జయమని పలికను 
చంపక -స్త్రీ యని విడచితి నేను 


సుందర కండ్ల 


రాత్రి పూర్తిగా లంక గృహములు 
ఎన్నో వెదకితి మాతను కనుగొన 
సీత మాత్రము కనబడదాయెను 
నామది కలత చెందిన దచట. 


రాముని కృపతో కన్నుల ముందర 
కనుపించిన దొక సుందర వనము 
అందు వెదకితి అమ్మను గాంగితి 
అశో కవనమది జానకి యున్నది, 


శింశుపతరువు |క్రిందను సీత 
తవోరాశియై రాముని తలచుచు 
మలిన వస్త్ర ముతా ఎక వేణియై 
దుఃఖము నున్నది - చూచితి నేను, 


రక్కణ మూకల కావలి నడుమ 
జీవించుట యన కోరిక లెక 
ఉన్నది జానకి - చూచితి నచ్చట 
అంతలొ వినబడి అందెల సవ్వడి. 


రావణాసురుడు సతులతొ వచ్చెను 
సీతనుచూచి పలికెను అచట 
రెండు నెలలు గడువున్నది నీకు 
అవ కాదన చంవెద ననెను. 


సిత పలికెను కోపము నిండి 
రాక్షసాధమా! నాలుక తెగదే - 
రాముని దాసుడ వగుటకు తగవు 
సీతారాముని పదముల వ్రాలుము. 


సుందర కొండము 


గరావణుడ౦తట కోపము నిండి 
చంపెద ననెను సీత నచ్చటె 
ముద్దుల భార్య మరప౦చినది 
కోసము తీర్చ భవనము చెర్చెను - 


రాక్షస వనితలు కరినోక్తులను 
సలికిరి - సీతను వొప్పించగను 
అలసిరి - నిద్రలొ జారిరి వారు 


అంతట త్రిజటను రక్కసి మేల్కొని, 


పలికెను తీరుగ - స్వప్నము చెప్పి 
సీత్రరు శుభములు చేరువయినవి 
అమె పాదముల వ్రాలగ రండు 
అభయ మీయమని కోరగ రండు- 


సీత్ర పరిస్థితి మనసును తెలిసిన 

నే నట ఎంతోకలత చెందితిని 

ఏ విధి పలుకుట అని తలచితిని 
అంతట పాడితి ఇనకుల చరితము. 


కన్నుల నీరు నిండిన జానకి 
పలికెను నాతో వివరము లడిగెను 
పలికితి నేను- రామ దూతనని 
హనుమ౦తుడను రాముడంపెనని. 


తెలిపితి నేను సు గీవృ మైత్రిని 
రాముడ౦పిన ఆనవాలని 
అంగుళీయకము జానకి కిచ్చి 
అడిగితి మాతను కాగల కార్యము. 


రాముడు వచ్చి అసురుల చంపి 
చేకొనిపోయిన కీర్తి నిలుచుననె- 
అంతట మాతను ఎదో గురుతు 
రాముని కివ్వగ అడిగితి నేను. 


చూడామణిని గురుతుగ యిచ్చెను 
రెండు నెలలు తనుబ్రతుకుట అనెను 
ఆ మాటలకు ఉడికిపోతిని 

అశో కవనము ధ్వంసము చేసితి 


రావణు డంతట కింకరులనెడి 
రాక్షసులను - నాకెదురు నిలపెను 
చం౦ంఏతి వారిని జంబుమాలిని 
సేనాపతులను - మంత్రిసుతులను. 


అంతట అక్షుడు రావణు పనుపున 
నాతో పోరుకు వచ్చెను - వరుడు 

చంఎతి వానిని - సర్వసైన్యమును 
వచ్చెను విరుడు - మేఘనాథుడు. 


ఎంతోసేపు పోరెను అతడు. 
బ్రహ్మాస్త్ర మును విడచెను నాపై 
దానికి నేను బద్భడనైతిని 

రావణు చూడగ మనసు కలిగినది. 


పేరోలగమున నను నిలబెట్టిరి 
ప్రభువు పలుకుల వాతము పలికితి 
నన్ను చంపగా- రాజు అంతట 


ఆనతిచ్చెను తన వారలకు 


108 


ధర్మము నెరుగును విభిషణాఖ్యుడు 
రావణు తమ్ముడు- దూతను చంపుట 
తగదని పలికిమనసు మార్చగా- 


ne 
సుందరకొండము ' 


శుభ శకునములు కాంచితి నేను 
త్రిరిగి చూచితి జానకి దేవిని 
ధైర్యము గొలిపిఆగస్సులు గొని 


వాలము కాల్బగ ఆనతిచ్చెను. మాతకువ౦దన మిడి నే వచ్చితి, 

వాలము కాల్సి వాడల త్రిబ్బరి అరిష్టమను నొక నగమున కెగిరి. 

లంకను వెలుగున చూచితి సను- అంబరబిధిని సంద్రము దాటితి 

కావలి వారల చంపితి నచట రాముని కృపతో మి ఆశీస్సుల 

లంకను దగ్గము చేసితి నపుడు నెరవేర్చితి సు గీవు నానతి. 

మంటల కాలెను లంకా పురము శక్తికి తగిన తీరుగ నేను 

భయమది కలిగెను మాత గురించి చేసినదంతయు తెలిపితి మీకు 

దుఃఖము నిండి నేనుండ గను ఆపై కార్యము ఆలోచించుడు 

మంగళ కరమగు మాటలు వింటిని. సేషించినది చేయుట తగును... 

[సుందరమైనది సుందరకొండము॥ 

HH 

59. జనని వృత్తాంత నివేదనము 

తిరిగి మారుతి పలికె మధురముగ నే నొక్కడనే సరిపోదునట 

“రాముని కార్యము సఫలము అగును రక్కసులందర లంకలొ కూల్చగ- 

మన సుగ్రీవుని మాట నిలుచును వీరులు మీరు - బుద్ధిశాలురు 

పుణ్యశీలకు కష్టము తొలగును మీతో డున్నది విజయము మనదే. 

లోకములన్నీ కాల్బగలిగిన శెల వర్షము నే కురిపించి 

రావణు డెంతో తపోవంతుడు లంకను మట్టము చేయగలనుగా - 

కావున బ్రతికెను తపోబలముచే ఆనతిచ్చిన అంతయు చేతును 

మాతను తాకిన వాడినాను. సీతామూతను తెచ్చుట ఉచితము. 


సీత్ర దహించును రాక్షసటేని 
వీరపత్సి ఆమాత ధ్యేయమది 
రాఘవ చేబడి రాక్షసరాజు 
శరములు తాకి చావగ వలెనని, 


మందర నగము కదలి వచ్చిన 
సంద్రము తీరము దాటి వచ్చిన 
యుద్ధమునందు ఎంతటి రిపులు 
జాంబవంతుని కదపగ లేరు. 


సుందర కొండము 


109 


నాలి కుమారుడు అంగదుడితడు రక్కసి మూకల చిక్కిన జానకి 
ఎల్ల రక్కసుల ఉక్కడగించును మనసు నిండుగా రాముని తలచుచు 
నీలుడు, పనసుడు కదలి రాగను గడుపుచున్నది రోజులు లెక్కతొ 
ముందర నగము ముక్కలు అగును. రాముని రాకకు వేచియున్నది. 
మైందుని ముందు ద్వివిదుని పోరున ధ్యానమూర్తియై సీత యున్నది 
గెలచి నిలువగ ఎవ్వరి తరము! ఎకవేణీతో కాంతులు తరిగి 
బ్రహ్మవరమును పొందినవారు మరణముకామె భయపడకున్నది 
అమృతపానము చేసినవారు. రావణు చేతికి లొంగక మాత, 
లంకలొ నేను చాటి చెప్పితి రావణుడెంతో దుర్మార్గముతో 
కోసల రాజుకు దాసుడ నేనని- అపరాధమును చేసిన కానీ 
మా సుగ్రీవుడు జయము పొందును జానకి మాత్రము కోపము నిండి 
లంక నిలువదని సూటిగ చెప్పి. కాల్చ్బకున్నది - క్లమతో నుండి. 

పంక్తి కంధరుని మరణము తథ్యము 

కృంగి కృశించి మాత యున్నది 

ఉత్తమురాలి దుఃఖము తీర్చగ 

కాగల కార్యము యోచన చేయుడు. 

[సుందరమైనది సుందరకాండము॥ 
న. 

6 0. హనుమదంగద నిర్ణయము- జాంబవంతుని సూచన 
హనుమంతుని ఆ పలుకులు వినిన మనతో చాలరు సురలు, అసురులు 
అంగదు డంత ఆవేశముతో కావున లంకకు వేగమెపోయి 
“అతి బలశాలిని - రావణు త్రుంచగ రావణు త్రుంచి - మాతతొ మనము 
నే నొక్కడనే చాలుదు నసలు. సంతోషముతో రామునిచూతము. 
నాతో మీరు యోధులు తోడన మన హనుమంతుడు రక్కసి మూకల 
విజయము గూర్చి వేరుగ నుడువన? లంకలొ చంపి సులువు చేసెను 
సీతను - రాముని చేర్చక మనము మిగిలిన కార్యము మనచే జరుగును 
రామచ౦ద్రుని చూచుట యుక్తము? కావున లంకకు పోదము మనము.” 


110 సు౦దర కొండము 


జాంబవంతుడు అంగదు చూచి కనుక రామునికి యిష్టము కాదు 
ప్రతిగ పలి8ను సందర్భముగా మనము లంకకు పోవుట యిపుడు 
“నీ ఆలోచన సరిగాదేమో! మన పని నిష్పలమగును కావున 
వెదకుటె గాని తెమ్మనలేదు. వ్యర్థము మనకు బలముల గెలచుట 
కావున సీతను తెచ్చుట మనకు నా పలుకులు మీరందరు వినుడు 
ఆనతి లేదు అంతియె గాక నేరుగ రాఘవు దర్శనమునకు 
రాముని ప్రతిన - రక్కసు త్రుంచి పోదము రండని పలుక - సరియన్సి 
సీత్రామాత చెరవిడిపించుట. పలికిరి కపులు వినయముతోను. 


ఓ యువరాజా! గీ పలుకులకు 
సిద్ధము మేము యుద్ధము చేయగ 


కానీ రాముని ఆనతి లెదు 
కార్యసిద్ది5 యోచన చేతము.”' 
[సుందరమైనది సుందరకాండము॥ 
DDD 
6 1. మధువన విహారము 
జాంబవంతుని పలుకులు వినిన మేనమామ- ఆ సుగీవునికి 
వానరులందరు - అంగదమూర్తి దధిముఖుడను కఏ పుంగవు డుండి 
ఆంజనేయుడు సరియని పలికిరి రక్షణ చేసెడి మధుచన మెంతో 
తిరుగు యానము చేయనెంచిరి. శోభకు నిలయము తరులగిరులతో. 
వాతాత్మజుని ముందు నిడుకొని యువరాజయిన అంగదునందరు 
అతని రూపును ముదమున గాంచుచు అనుమతి కోరిరి ముధువనమందు 
మత్తేభములా వానరవిరులు మధువు త్రాగుటకు - మనసు లాగగా- 
నభో విధిలో నిండుగ ఎగిరిరి. వెద్దలనడిగి సరియని పలికెను. 
రామచంద్రునికి బ్రయమగు వార్త ఆనతి దొరికిన ఆ కపులందరు 
చెప్పగ తహ తహ కలిగిన కపులు మధురఫలములు ఎన్నో తినిరి 
మార్గమధ్యమున - సుందరమైన మధువును త్రాగుచు - ఆనందముగ 


మధువనమును వారందరుచేరిరి. నాట్యము చేసిరి - పాటల పాడిరి. 


సందర కాండము 


కుప్పిగంతులు వేసిరి వారు 
నవ్వులు విసరిరి సంతోషముతో 
గెంతిరితరువుల శాఖలయందు 
కల క్రిందుగ వారందరు ఊగిరి. 


పాటలు పొడిరి ఆనందముతో 
గేలిగ పలికిరి వారిలొ వారు 
నవ్వులు రువ్వుచు గంతులు వేయుచు 


11] 


తరువులు కూల్చుచు పూలను రాల్చుచు 
మధువు త్రాగుచు ఉనికి మరచిరి 
వనమును ధ్వంసము చేసెడివారల 
వారి౦చెను అట దధిముఖుడెంతో 


ఆగక రేగెడి వానరనీరుల 
పరుషము లాడి కొట్టెను ఆపగ 
అంతట ఆ కపులందరు - వృద్దుని 


వధువు శ్రాగిమత్తిల్లిరి వారు. హింసలు పెట్టిరి వనమును విరచిరి. 
సుందరమైనది సుందరకాండము॥ 

ee 

62. అంగదుడు దదిముఖుని బాధించుట 

మారుతి వారిని చూచి పలికెను మధు పానముతో మత్తు నిండిరి 

“అడ్జములేక మధువును గ్రోలుడు ఉన్మత్తముగా పలికిరి వారు 

అడ్డము వచ్చిన వారందరిని వెకిలి చేష్టలు చిలిపిచేతలు 

ఎదిరి పోరెదను భయము వీడుడు.” ఆ కప్పులందరు చేసిరి వనమున. 

అంజనేయుని పలుకులు వినిన దెబ్బలు తినిన తన వీరులకు 

అ౦గదు డనెను వారిని చూచి ధిర్యము గొలిపిను దధిముఖ డచ్చట. 

“అనిలాత్మజుని ఆజ్ఞలనన్నీ బలమును చూపి వారించెదమన 

అమోదింతును మోదముతోను వీరులుతిరిగి తలపడిరంత. 

కావున మీరు స్వేచ్ళగ నుండుడు తరువృను పెరకి దధిముఖు డంతట 

రామ సేవకుల కడ్డ్ణము లేదు” ఎదురు తిరిగెను ఆ వానరులకు 

ఆమాటలకు కపులందరును అతని సేవకులు శిలలు- తరువుల 

సంతోషముతో గెంతిరి తిరిగి. వానర వీరుల నెదిరి నిలచిరి. 

తరువుల నుంది తేనెలు దించి అంగదు డంత-వృద్దుడు, తాత 

త్రాగిరి - ఆటల పాటల తేలి దధిముఖునితొ- తను తలపడినాడు 

వారించిన ఆ వనపాలకులను మధువు మత్తులో మితిలేకుండా 

కొట్టిరి వారు ఉనికి మరచిరి. కొట్టెను, గీరెను-నేలకు త్రోసెను. 


112 సుందర కొండము 


రర్హము కారెను దధిముఖుమేన మన మందరము రాజును చేరి 
దేవ మార్గము కనబడి నతనికి- విన్నవించెదము జరిగిన దంతయు 
వెంటనె వారికి దూరము వోయి శిక్షించును ఆ కపులందరిని 

తన సేవకులను పిలచి పలికెను. రాజ సేవకుల మంతే చేతము. 
“సుగ్రీవునికి ప్రియమీవనము మహావిరుడా దధిముఖుడటుల 
దివ్యవుయినది సురలకు అందదు వన పాలకులతొ పలికి తీరుగా 
తాతల నుండి వచ్చుచున్నది వారందరితో ఆకసమంటి 

రక్షణతో యిది నిలచియున్నది. ఎగిరెను- రాజుకు వార్త చెప్పగా. 


సాగెను అతడు తన వీరులతో 

ఎలిక ముందర నిలచి - దీనముగ 
పాదము తాకుచు - ప్రభువున కతడు 
శిరమున - చేతులనిడి ప్రణమిడెను. 


సుందరమైనది సుందరకొండము॥ 
ట్లో ట్ల ట్ల 

63. సుగ్రీవుని సంతోషము- కపులకు వర్తమానము 
పాదములంటిన కపి శ్రేష్టని గని అంగదాదులు వానరులందరు 
ఆదర మొలుక సుగ్రీవుడు పలికె చొరవగ వనమున మధువును త్రాగి 
'' అభయము నీకు- భయపడవలదు తరువుల కూల్చి-శాఖలు విరచిరి 
జరిగిన దేమది తెలుపుము నాకు.” అడ్డగించిన మా గతి చూడు- 
రాజు పలుకులకు దధిముఖుడంత శిలలు ఎసరుచు చిందర వందర 
లెచి నిలచి ఆ టేనితొ పలికెను చేసిరి- కావలి వారలనందర 
“బుక్షరజుడు నీ తండ్రి పాలనలొ స్వేచ్చగ మధువును గ్రోలుచువారు 
చెక్కుచెదరక వనము నిలచినది. వనమును ధ్వంసము చేసిరి రాజా!” 
వాలి పాలన నీ పరిపాలన సుగ్రీవునితో దధిముఖుడపుడు 
వనముకు రక్షణ కల్పించగను ఎదో పలుకుట వినిన లక్ష్మణుడు 
పరులకు చొరగ శక్యముగాని కఏరాజును ఆ వివరము లడిగెను 


వనమిపుడెంతో ధ్వ౦సమైనది. అంతట రాజు బదులు పలికెను. 


సుందర కొండము 


( లక్ష్మణమూర్తి! దధిముఖుడిపుడు- దివ్య వనమది దేవ వరమది 
అ్రంగదాదులు మధువనమున బడి దానిని ధ్వంసము చేయుట అనిన 
నుధువు గ్రోలుచు అల్లరిచేయుచు మాతను చూచిన సంతోషమును 
ఉన్నారని-నా కెరుక పరచెను. కపు లందరట పంచు కొనుటయే.”' 
నుఢధువనమందున ఉన్న వీరులు మధురములగు ఆ పలుకులకెంతో 
సీతను వెదుకగ దక్షిణదిశరు ముదము నొందిరి రామలక్ష్మణులు 
అంగదు వెంబడి సాగిన వారు అంతట ఆ కపరాజు పలికిను 
తనందముతో నుండిరి వనమున. దధిముఖునెంతో ఆదరించెను. 
కార్యము సఫలము అయిన సూచన అంగదాదులు కార్యము తీర్చి 
సంతోషముతో మధువును గ్రొలుట- సఫలీకృతులై వచ్చుచుండిరి 
సందేహమునకు తావే లేదు కావున మధువును (గోలిరి వారు 
హనుమ చూచెను జానకి మాతను. ఫలముల కొరక చేరిరి వనము 
ఎంతటి కార్యము అంగదు డుండి- క్రమియించితిని - కపులందరినీ 
జాంబవంతుడు తోడుగ నుండి- వేగమె పోయి వారిని పంపుము - 
హనుమంతుడు మరి ముందు నిలువగా శుభవార్తను వినిపంచగ చెప్పుము 
సఫల మగుటది తథ్యము కాదా. తదుపరి కార్యము చేతము రమ్మను. ' 

సుగ్రీవుడు మది సంతో షించెను 

కార్యము సఫలము అయినటు వినిన 

రామలక్ష్మణుల వికసిత వదనుల 

నిండుగ గాంచి సంబర పడెను. 

[సుందరమైనది సుందరకొండము॥ 

64. పీతా క్షేమ నివేదన 
రాజు పలుకులు వినిన దధిముఖుడు “ననపాలకులు అడ్డగించిరని 
వేగమె చేరెను తిరిగి వనమును కోపమువలదు- స్వేచ్చగ నుండుడు 
ఆనందముతో అంగదు గాంచి అజ్ఞానముతో ఆపిరి వారు 
మధురములైన పలుకులు పలికి ఫలములు గొనుడు సందేహించక 


114 


మూర్గత నిండి తెలివది లేక 

అడ్డ గించితిమి-ముము క్షమియించుము 
వనముకు రాజువు- యువరాజువు నువు 
వాలి సుగ్రీవుల వలె-మా జేడువు. 


వానరోత్తమా! అంగద రాజా 
నీ విట నున్న విషయము తెలుపగ 
వానరపతి సుగ్రీవుడు మీపై 
కోపించకను సంతోషించెను 


మితో పలుకగ ఆత్రమునుండెను 
వేగమె రమ్మని కబురిడి నాతో” 

అంతట అంగదు డా వానరులతొ 
పలికెను తీరుగ వినుమని వారిని. 


“విషయము- రాజుకు- రామచంద్రునికి 

తెలిసి యుండునని తోచుచున్నది 

దధిముఖుడెంతో సంతోషముతో 
పలుకుట కదియేకారణమగును. 


మధువు (గోలి విశ్రాంతి నొందితిమి 
మనకిచ్చట ఏపని యిక లేదు 
రాజు చెంతకు చెరుట మంచిది 
మిరు చెప్పినటు చేసెద నేను.” 


అంతట ఆ కపులందరు - వారి 
నాయకు నెంతో పాగిడి - పలికిరి 
“వినయముగాను పలుకుట నీకు 
భూషణమయినది ఓ యువరాజా! 


సుందర కాండ 


నీ వినయమది కలుగు శుభమును 
సూచనచేయుచు నున్నది అంగద! 
మేమందరము రాజు వద్దకి 

సోవుట కాత్రత పడుచుంటిమయా. 


ని ఆనతి అది లేకను మేము 

అడుగు కదపము నిజమిది నమ్ముము' 
అనగ- అంగదుడు సంతసమంది 
ఎగిరను వారితొ ఆకసమంటి. 


వారందరట ఆకస మెగిరిరి 

విసరిన - గిరి శిఖరమ్ముల మాదిరి 
మేఘములన్నటు గర్జన చేయుచు 
వానుమ దంగదుల ననుసరించిరి. 


అంగదాదులు వచ్చెడి లోపల 
సీతను తలచి రామచంద్రుడు 
చింతలొ నుండగ ఆ కపిరాజు 
ఎన్నో రీతుల ధెర్యము గొలిపెను. 


“దుఃఖము నీ కిక వలదు రాఘవా! 
సీతను చూచి ఉండుట నిజము 
గడువుదాటి - వారిట వచ్చుట అన 
కార్యము సఫలము అనిపించును కద. 


కార్యము విజయము చేయక రాడు 
అంగదుడెంతో వీరుడు వినుము 
జాంబవంతుడు వారికి అండ 
హనుమంతుడును వారితోనె కద. 


సుందర కాండము 


తాతలనాటి వరమది వనము 

ఊరక ధ్వంసము చేయరు వినుము 
సంతోషముతో తిరిగి వచ్చుచు 
వనము విరచిరి - మధువును (గోలిరి. 


రఘుపతి రాఘవ! అంజని పుత్రుడు 
బుద్ధిమంతులలొ ఉత్తముడతడు 
కార్యసిద్ధికి మారుపెరు తను 

సీతను చూచి యుండుట తథ్యము... 


అంతట ఆకాశములో కపులు 
చేసెడి కోలాహలమును వినగా 
కపిరాజంతట వాలము నూపెను 
ఆనందమును తెలియ బరచెను. 


రాముని చూడగ ఆత్రము నున్న 
కపులందరట చేరిరి అంత 
ఆంజనేయుడు అంగదు డుండిరి 
వారు ముందుగ నడచుచు వచ్చిరి 


మహాబాహుడు- రాముని పదముల 
సాష్ణాంగముగా ప్రణామముంచి 
పాతివ్రత్యపు దీక్షలొ నున్న 

దేవిని గాంచితి స్వామీ అనెను. 


115 


విజయమూర్తి శ్రీ ఆంజనేయుడు 
విరపుంగవుని పదములనంటి 
“చూచితి సీతను” అని పలికి తను- 
పదముల వాలను గుండెలు పాంగగ. 


“ ప్రాతి వ్రత్యపు నియమము నున్నది 
పరమసాధ్వి అట సీతామాత 
కేమము నున్నది చూచితి నే- ప్రభు 
కన్నులలోనె దాచి తెచ్చితి.”' 


కన్నులలోనే దాచి తెచ్చితిని 

అనుచు మారుతి గుండె పాంగగా 
కనుల బాషముల రామపాదములు 
కడి గివేసి- తా పునీతు డయ్యెను. 


కార్యశూరుడు విజయమూర్తి యగు 
హనుమంతుని శ్రీరామచంద్రుడు 
ఆనందముతో అభిమానముతో 
కా౦చెను కన్నుల నిండుగ భక్తుని. 


లక్ష్మణమూర్తి - సుగ్రీవుడును 

మిగిలిన కపులు జాంబవంతుడు 

ఎంతో ప్రీతిగ ఆంజనేయుని 

చూచిరి చూపుల - గౌరవముంచి. 
[సుందరమైనది సుందరకాండము॥ 


Rw 


116 


సుందర కొండ 


65. జానకి సందేశ వివరణము : చూడామణి సమర్పః 


అంతట ఆ కపి శ్రేష్టలు అంగదు 
ముందు నిడుకొని - ప్రస్రవణాద్రిని 
వెలిగెడు భానుడు రామచంద్రునికి 
లక్ష్మణమూర్తికి వందన మిడిరి. 


ఆ కపులందరు సంతోషముతో 
జనకజ కుశలము ప్రభువుకు తెలిపి 
నీకై జానకి వేచియున్నది 

నిన్నే కన్నుల, గుండెల నిలపి.. 


రావణు గడువు చెప్పిరి వారు 
రాక్షసస్త్రీల మాటలు చెప్పిరి 

అంత - రాఘవుడు అడిగెను వారిని 
వివరము లింకా వినిపించమని. 


“ఎచ్చట నున్నది నా సీత 

మనసెటు లున్నది అసలేమన్నది'' 
అంతట ఆ కపులందరు హనుమను 
కోరిరి - పూర్తిగ విశదపరచమని 


వాయుపుత్రుడు వారి మాటలకు 
జొనకియున్న దిక్కుకు తిరిగి- 
వందనముంచి పలికె తీరుగా 
రాఘవు కన్నుల చూపులు నిలపి, 


పలికెను తీరుగ అందరు వినగ 

“నూరు యోజనములున్న సము ద్రము 
దాటితి నేను - లంక చేరితి 

ఎదకీతి మాతను - గొంచిత్రి నచ్చట. 


దశరథ రామా! మాత మనసది 
నిండెను నిపై - మనుటది నీదై 
రాక్షస స్త్రీల కావలి నడుమ 
బెదరింపులలో బ్రతుకుట నీకై. - 


దుఃఖము కామె తగదు రాఘవా! 
నిర్బంధములో దుఃఖము నిండి 
ఎక వేణితో ఉపవాసముతో 

నిను ధ్యానించును ఆమె ఊపిరది. 


ఉపవాసముతో నేలపరుండును 
శుష్కించినది శోకమూర్తియై 
రావణు మాట తలచదు మాత 
మరణించుటకై భయపడదామె. 


ఎంతో శ్రమతో వెదకితి మాతను 
ఇనకుల రాజుల చరితము పలికి తి- 
నను నమ్మగను సీతామాత 

పూర్తిగ - యిచ్చటి వివరము తెలిపితి 


సుగ్రీవునితో మై త్రిని విన్నది 
సంతోషించెను మదిలో ఎంతో 
రోజురోజుకూ పెరిగెడి భక్తితొ 
రామా! నిన్నే తలచి బ్రతుకును. 


రఘువంశాంబుధి నా ప్రభు రామా! 
చిత్ర కూటమున కాకాసురుని 
వృత్తాంతమును గురుతుగ తెలిపెను 
నే కాంచిన దట నీకు చెప్పమని. 


సుందర కొండము 


117 


సుగ్రీవుడు తను వినుచుండగను నెల దినములు తను జీవించెదనని 
తన పలుకులను నీతో చెప్పి నీతో గట్టిగ చెప్పమన్నది- 
ప్రాణప్రదమగు చూడామణిని ఆపై బతుకుటజరగదన్నది 
నీకు యిమ్మని చెప్పెను మాత, నీకై రోజులులెక్కిడుచున్నది. 
దివ్యమణిని ఆ చూడామణిని దశరథాత్మజా! తెలిపితి నీత్రో- 
బంగరుకాంతుల వెలిగెడినగను దాశరధీ! నేనంత నుడివితి 
కన్నుల కద్దుకు రాఘవ చేతికి సంద్రము దాటెడి సాధనమేది- 
అందించి తను కరములు మోడ్చి. ఆలోచించుము పురుషపుంగవా.” 
“జలముల పుట్టిన చూడామణిని రామలక్ష్మణులు తన పలుకులకు 
చూచుచు నిన్నే చూచినట్టుగా ఊరట చెందుట మారుతి గాంచి 
బ్రతుకుచున్నది జానకి అచట సంతోషించెను మదిలో ఎంతో 
మణిశిల తిలకము నుంచుట తలచెను. _వివరములన్నీ తెలిపెను తీరుగ. 
[సుందరమెనది సుందరకొండము॥ 
age 
66. శ్రీరాముని వ్యథ 


ఆంజనేయుడు అందించిన - ఆ 
చూడొమణీని జానకి గురుతును 
గుండెల నుంచగ కన్నుల నీరు 
తిరిగినద౦త గుండెల ఎగసి. 


చెంతనే వున్న సుగ్రీవునితో 

రాఘవ డనెను మణి చూపించి 
“గోమాతకు తన కడుపు పంటను 
చూచినరీతిగ నా మనసున్నది. 


కన్యాదానము చేసిన జనకుడు 
కన్యకు తాను యిచ్చెను మణిని 
మణీ తలదాల్సిన కన్యారత్నము 
ఎంతో శో భతొ వెలుగుచుండేను. 


జనకరాజుకు- సురపతి ఇంద్రుడు 
సంతోషముతో యిచ్చెను మణిని 
ప్రీతిగ యజ్ఞము చేయగ నంత 
ఇంద్రుని కానుక అతనికి యామణి. 


వానర రాజా! యీమణి గాంచగ 
జనకుడు నాకు - దశరథరాజు 
జానకి జనరుడు- జనకభూపతి 
కన్నుల ముందర ఉన్నటులున్నది 


"మణి నా కన్నుల సీత రూపును 


ముద్రించినది- ముందు నిలపినది. 
వాయున౦దనా! ఆమె పలుకులు 
మరి మరి వినగ మనసగుచున్నది. 


118 


సోదర లక్ష్మణ! సితను చూడక 

మణీ చూచితి- నా దుస్ధితి గనుము 
మణీ నా దుఃఖము వెంచినదయ్యా! 
జానకి ఎంతటి దుఃఖము నున్నది. 


లక్ష్మణమూర్తీ! నే బ్రతుకను యిక 
సీతను చూడక క్షణమిచటుండను 
వాయునందనా! నను గొనిపామ్ము 
నా జానకితో నను జేర్చుమయా!! 


6/7. 


సో 
LR 


హనుమ, మాతనూరడంచిన ఐధము - 


సుందర కొండము 


రాక్షస స్త్రీల కావలి నడుమ 

ఎ విధి నున్నది నా హృదయేశ్వరి 
ఆమె పలుకులు బషధ మగును 
నను బ్రతికించగ సంజీవగును. 


మధుర భాషణల బింబాధరి అట 

నా ప్రాణేశ్వరినే దరి లెక 

దుఃఖము నిండి ఎమి పలికినది? 

దుఃఖముతో ఎటు జీవించినది?” 
సుందరమైనది సుందరకాండము॥ 


శ్రీరామునికి విన్నవించుట 


మారుతి పలికను రామచ౦ంద్రునితొ 
సీత పలుకులు చెప్పెను తీయగ 
చిత్రకూటమున వాయస గాథను 
వివరించెను అట వివరముగాను. 


''అలసిన విభుడు- సతితొడ తలనిడి 
పడుకొని యుండగ వాయస మొకటి 
ఇ౦ద్రకుమూరుడు ఆ రూపముతో 

_ వచ్చి గాయమును చేసెను మాతకు 


_ రక్తము కారెను విభుడు లేచెను 
దుష్ట కాకివి - దృష్ట నిలపెను 
శిక్షి౦పగను దర్భను విసరెను 
బ్రహ్మాస్త్రముతో అభిమంత్రించి. 


విసరిన దర్భ -మంటలు మండుచు 
వెంట బడగను-వాయసమంత 
మూడులో కముల రక్షణ లేక 
తండ్రి ఇంద్రునికి శక్తిలకను. 


తిరిగి తిరిగి అది రామవాదముల 
వాలిన దంత శరణాగతుడవు 
దయతో దానిని రక్షించితివట 
బ్రహ్మాస్త్రముతో కన్ను ఊడెనట. 


కాకి అంతట వందన మిదెనట 
నీకూ - దశరథ రాజును తలచుకు 
నీదు ఆనతి గొని ఆ కాకి 
ఎగిరిపోయినది దాని గూటికి. 


అంతటి రాముడు- అస్త్రములందు 
సాటిలేని అతి విక్రముడయినా 
రాడిటకేల రక్కసు త్రుంచగ 

అని పలికినదయ ఓ రఘురామా! 


నాగులు-సురలు- అసురులు ఎవ్వరు 
యక్షులు గంధర్వులలో విరులు 
రాముని ముందు నిలువగలేరు 

ఆ రఘురాముడు- రావలెనన్నది. 


సుందర కాండము 


వాడి బాణములు రాముడు వెసి 
రాక్తసులందర |త్రుంచ వలెనని 
లేదా - సోదరు లక్ష్మణు నంపి 
రక్కసి మూకల రాల్బమన్నది. 


పురుషోత్తముడు దశరథ రాముడు 
లక్ష్మణమూర్తి - తేజోవంతుడు 
అగ్నీవాయువు సములు ఇద్దరు 
ఎందుకు రక్షణ నొసగరొ నాకు. ... 


కారణమన్నది - పూర్వజన్మలో 
చేసిన పాపము తీరకున్నదని 
కన్నుల నీరు నిండగ మాత 
పలుకగ - నేను తిరిగి పలికితి 


“సీతామాతా! నమ్ము ప్రమాణము 
రాముడు దుఃఖము నున్నాడమ్మా! 
నీ తలపులతో నిరతము ఉండును 
తమ్ముడు పరితాపముతో నిండెను. 


ఎంతో శ్రమతో భాగ్యవశమున 
నే గాంచితి నిను - ధన్యుడనైతిని 
సమయము కాదిది దుఃఖించగను 


కష్టము తొలగి శుభములు కలుగును. 


నిన్ను గాంచగా సోదరు లిరువురు 
ఎంతో ఆత్రము నున్నారమ్మా 
లంకను భస్మము చేతురు తల్లీ! 
రావణు నాశము జరుగును నిజము. 


ఉత్తమురాలివి దేవతవమ్మా। 
గుర్తుగ ఎదో రాముని కిమ్మా- 
అనగా మాత - అతి రవాస్యముగ 
ఇచ్చెను మణిని- తెచ్చితి నీకై 


తల్లికి వందనమిడి నే నచ్చట 
_ బయలుదేరగా కాయము పెంచగ . 


కన్నుల నీరు నింపెను జానకి 
నిన్నూ తమ్ముని తలచుకొనుచును 


అంతట నేను మాతను చూచి 
రూర్చొనవమ్మా ఏపున నీవు 
రామలక్ష్మణ సు గ్రీవులను 
తృటిలో చూడగ చెతునంటిని 


అపుడు పలికెను జనకరాజసుత 
పరపురుషుని - తను తాకనన్నది 
రావణు డామెను తాకుట అనిన 
అబలయి - మార్గము లేక పోవుటని 


కావున నీవే పోయి - సోదరుల 
కలిసి - విషయము తెలుపమన్నది 
నీకూ లక్ష్మణమూర్తికి మిగిలిన 
వానరు లందర- కుశల మన్నది. 


బాహు పరా(క్రముడగు రఘురాముడు 
దుఃఖజలధిని దాటించగను 

వలయు యత్నము చేయమన్నది. 
వింటివ రామా! మాత పలుకులు. 


ll 


120 సుందర కొండము 


రాక్షసస్త్రీల పరుషవాక్యములు మాత పలుకులు ఆమె పరిస్థితి 
వారివల్లను కలుగు బాధలు తెలిఎతినయ్యా - నా ప్రభురామా! 
తెలుపమన్నది వివరముగాను క్షేమము నున్నది మాత అచ్చట 
తిరుగు యానము క్షేమమన్నది. నే వచ్చుటకు ఎంతో నొచ్చితి.. 
సుందరమైనది సుందరకాండము॥ 
బ్యచాళ్లు 


68. తల్లి దెన్యము తొలగించితినని చెప్పి 


శ్రిరాముని కార్యోన్ముఖుని చేయుట 


“నాపై నున్న నీ ఆదరము 
అటుపై నన్ను నమ్మిన మాత 
తిరుగుయానము చేసెడి నాతో 
తిరిగి పలికినది వినుమిది రామా! 


దశరథపుత్రుడు శ్రీ రఘురాముడు 
యుద్దమునందు రావణు త్రుంచి 
శీఘ్రముగా తన చెటి విడిపించగ 

మరిమరి చెప్పగ - చెప్పెను మాత. 


హనుమా! నువ్వు మరియొక దినము 
లంకలొ వుండిన హృదయ భారము 
తీరును అన్నది సీతామాత 

తిరిగి వచ్చుట చూతున? అన్నది. 


“అంతటి సంద్రము దాటుట ఎట్లు 
నీవూ! ఖగపతి వాయుదేవుడు 
సరియగువారు - దాశరథులు మరి 
వానరవిరులు వచ్చుట ఎట్టు. 


కార్యసాధకుడే! ఓ- హనుమంతా! 
సాటిలేని ఆ కార్యము తలచి 

ఎదో సాధన చేయుము నీవు 
ఆలోచించుము సరియగు మార్గము. 


“సర్వ సైన్యముతొ రాముడు వచ్చి 
రావణు త్రుంచి - నను గొనిపోవుట 
వీరునిగా - నా చె విడిపించుట 
విభుని విక్రమము జగతికి తెలియుట.” 


అంతట మాతతొ పలికితి నచ్చట 
వినయము భక్తి నిండిన మాటల 
“వానరరాజు సుగ్రీవుడు వీరుడు 
కాగల కార్యము నిశ్చయించెను. 


ఐక్రము లెందరొ బలసంపన్నులు 
వాయు వేగమున పోగలవారు 

నాతో సములు - నన్ను మించిన 
యోధులు - సేనలొ కలరని పలికితి. 


సుందర కొండము 


భూ ప్రదక్షణము చేసిన వీరులు 
వానరులెందరోొ వేలు లక్షలు 
కోట్ల సంఖ్యలో రామ సేవలో 
ఉన్నారన్నా దశరథరామా! 


రాజులు ఎన్నడు మేలగువారిని 
పంపరు శత్రువు స్థావరమునకు 
తక్కువ వారిని ఏంపుదు రెపుడు 
అట్టివాడనే - సంద్రము దాటితి. 


121 


శత్రుకర్శనుడు అతిపరా క్రముడు 
రఘువ౦శాంబుధి రామచంద్రుడు 
వనవాసము - తా పూర్తి చేసుకొని 
అయోధ్య చేరును నిన్ను చేర్చుకొని, 


జగధభి రాముడు - శ్యామ సుందరుడు 
మాతా నీతో రాజ్యము చేరి 
పట్టాభిషేకము చేసికొనును - అది 
చూతుము మేము జన్మతరించగ. 


లెక్కకు చిక్కని వానరయోధులు నీ దుఃఖమును మాతకు తెలిపితి 
లంకను ముంచెద రంబుధిలోన నీ పలుకులతో - ధైర్యము గొలిపితి 
రామ లక్ష్మణుల సూర్యతేజులను దుఃఖము తీరెను కొంతవరకును 
నే గొని వచ్చెద లంకకు తల్లీ! ఉపశమించెను ఊరట చెందెను. 
కోదండముతో ఆ రఘురాముడు నా హృదయమున కొలువు తీరిన 
విల్లుధరించిన లక్ష్మణమూర్తి రామచంద్ర ఓ - దశరథరామా! 
శర వర్షమును కురియు మేఘములు _ నీ బంటును - నే నిరతము నిన్నే 


వచ్చును లంకకు - అతి తొందరలో. కొలుచు చుండునటు- వరమొసగుమయా. 


నఖములు దంతము లాయుధములతో  జీవితేశ్వరిని సీతను తలచి 

కూడిన యోధులు వానరవీరుల ఆమె కష్టము- కుశలము తెలిపిన 
చూతువు- నమ్ముము- రామలక్ష్మణుల మారుతి పలుకుల- రాముని హృదయము 
సేవలొ వారు - తరించనుండిరి. పొంగెను - కన్నుల నీరు నిండెను. 


122 సుందర కొండము 


అంతట హనుమను గండెకు చేర్చి సుందరమైనది సుందరకాండము 
జానకి రాముడు - మాటలు రాక అందరు పాడుడు ఆనందముగా 
హత్తుకు పోయెను మారుతి నంత మృదువుధురము మరి రసవత్తరము 
భక్తుని గుండెలొ నిలచిపో యెను, మారుతి సీతను గాంచిన వివరము. 


లోకాస్సమస్తా స్సుఖినో భవస్తు 
సర్వేజనా స్ఫుఖినో భవస్తు 


సర్వం శ్రీ సీతారామచంద్ర పాదార్పణమస్తు 


శ్రీమద్రామాయణ మందలి సుందరకాండము సమాప్తము. 





యుద్ధ రొండము 










శ్రీరఘు రాముని - రమ్యుచరితము 
శ్రీపతి-నరుడై వెలసిన చరితము 
శ్రీరాముడు- దశకంఠుని దునిమి 
శ్రీని గ్రహించుట- యుద్ద కాండము. 


శ్రీరామ 


శ్రీమద్రామాయణ యుద్ద కాండము 





సర్గము 


oc 00 ఈ ల౮౯|౯ఎ౨౫౨ (౮౮౮ mM 


10. 
11. 
12. 
13. 
14. 
15. 
16. 
17. 
18. 
19. 
20. 





(విషయ నూచిక) 


శ్రీరాముడు హనుమంతుని ప్రశంసించుట 
శ్రీరామునికి సుగ్రీవుని ధ్ర ర్యోక్తులు 


లంకలో గల సైనిక, రక్షణ వివరములు హనుమంతుడు తెలుపుట 


శ్రీరాముని ఆదేశముతో సెనలు కదలుట 

శ్రీరాముని ఆవేదన- తమ్ముని అనునయ వాక్కులు 
రావణుడు హితులతో సమాలో చనము 

రావణునికి రాక్షసయోధులు ధైర్యము చెప్పుట 
రాక్షస వీరులు తమ పరాక్రమము తెలుపుట 

అసుర విరుల ఏరో చిత వాక్కులు- విభీషణుని హితవు 
విభీషణుడు రావణునకు హితము చెప్పుట 
రావణుడు మంత్రాలోచనకు కొలువు తీరుట 

రావణు ప్రసంగము- కుంభకర్ణుని వాతవు 

రావణుడు తగకుగల శాపము తెలుపుట 

విభీషణిని హితవు 

ఇంద్రజిత్తు ప్రగల్భము- విభీషణు హితవు 

రావణు తిరస్కారము- విభీషణుడు అన్నను వదలుట 
విభీషణుడు శరణు గోరుట-వానర యోధుల మదిలో యోచన 
విభీషణునికి శ్రీరామ పాదముల సేవాభాగ్యము 
సముద్ర తీరమునందే విభీషణుని అభిషేకించుట 
రావణు పనుపున శుకుడను అసురుడు వచ్చుట 


యుద్ద కొండము 


21. సముద్రుని ఉపాసించుట- శ్రీరాముని ఆగ్రహము 

22. సేతు బంధనము- లంక జేరుట 

23. శ్రీరామునికి శుభ శరునములగపడుట 

24. శౌర్చూలుడు రావణునకు హితము చెప్పుట 

25. శుక, సారణులను వేగులు పట్టుబడుట 

26. యోధుల వివరములు రావణుడు తెలియుట 

27. శ్రీరాముని సేనల వివరములు రావణుడు తెలియుట 

28. హనుమదాది వీరుల వివరములు రావణుడు తెలియుట 

29. రావణుడు మరోసారి వేగులనంపుట 

30. వేగులద్వారా శ్రీరాముని విక్రమము వినుట 

31. రావణుడు మాయతో శ్రీరాముని శిరస్సు- ధనుస్సు చేయించి 
సీతాదేవికి చూపించుట 

32. మాయ శిరస్సునుగాంచి నిజము అని తెలియక సీత దుఃఖించుట 

33. సరమ సీతాదేవికి యదార్థము చెప్పి ఊరడించుట 

34. సరము సీతాదేవికి రావణుని నిశ్చయము తెలుపుట 

35. మాల్యవంతుడను అసుర శ్రేషని హితబోధ 

36. లంక రక్షణకు ఎర్పాటు చేయుట 

37, శ్రీరాముడు తన విరులకు ఆదేశము లిడుట 

38. పోరుకు సిద్దముగానున్న కపయోధుల ఉత్సాహము 

39. స్రీరాముడు లంక సొగసులు గనుట 

40. యుద్ధమునకు ముందే రావణునితో సుగ్రీవుని పోరు 

41. అంగద రాయబారము 

42. రామ-రావణ సేనల యుద్ధము 

43. _ ఇరుపక్షముల మహావీరుల పోరు 


1 
4 1 
44 
48 
49 


ర్‌ 1 
54 


56 


58 
6 1 
62 


64 
66 
68 
70 
71 
73 
75 
// 
77 
19 
80 
86 
88 


I 


44. 
45. 
46. 
47, 
48. 
49. 
50. 
51. 
52. 
53. 
రి 4, 
రర, 
56. 
57. 
58. 
59. 
60. 
61. 
62. 
63. 
64. 


65. 
66. 


ఇ౦ద్రజిత్తు రామలక్ష్మణులను నాగవాశముల బంధించుట 
నాగపాశబద్దులై రామలక్ష్మణులు బాధపడుట 

ఇంద్రజిత్తు విజయ గర్వముతో లంకలోని కేగుట 
నాగపాశబద్దులను సీతకు చూపించుట 

సత దుఃఖము- త్రిజట అనునయించుట 

నాగవాశబద్దుడిన రాముని వంత 

గరుత్మంతుని రాక-నాగవాశ బంధ ఎముక 

ధూమ్రాక్షుడు పోరుకు వచ్చుట 

హనుమంతుడు ధూవ్రూక్టు నంతము చేయుట 
వజ్రదంష్ట్రుడు పోరుకు వచ్చుట 
అంగదుడు-వ(జ్రదంమ్రుని కూల్చుట 

అకంపనుడు పోరుకు వచ్చుట 

ఆంజనేయుడు- అకంపనుని అంతము చేయుట 
ప్రహస్తుడు పోరుకు కదలుట 

నీలుడు ప్రహస్తు నంతము చేయుట 

రావణాసురుడు మొదటిసారి పోరుకువచ్చి పరాజితుడగుట 
కుంభకర్ణుని నిద్రలేపుట 

విభీషణుడు శ్రీరామునికి కుంభకర్ణుని వృత్తాంతము చెప్పుట 
రావణుడు కుంభకర్ణుని సాయము కోరుట 

కుంభకర్ణుని హితవు 

మహోదరుడు కుంభకర్షుని నిందించుట- అవివేకముతో 
రాజుకు యోచన చెప్పుట 

కుంభకర్ణుడు యుద్ధమునకు పోవుట 

కుంభకర్ణునితో కపియోధులు పోరుట 


యుద్ధ కొ౦డము 


90 
92 
93 
95 
96 
99 
101 
104 
106 
107 
108 
110 


142 
149 
149 


యుద్ద కొండము 


0/. 
68. 
69. 
70. 
71. 
12. 
13. 
14. 
75. 
76. 
77. 
18. 
19. 
80. 
81. 
82. 
83. 
84. 
85. 
86. 
87. 


88. 
89. 


శ్రీరామ బాణములకు కుంభకర్ణుడు రూలుట 


రుంభకర్ణుడు కూలుట విని రావణుడు దుఃఖించుట 
అంగదుడు నరాంతకుని కూల్చుట 

త్రిశిర మహోదర, దేవాంతక, మహాపార్శ్యులు కూలిపోవుట 
లక్ష్మణుడు అతికాయుని కూల్చుట. 

రావణుని ఆవేదన 

ఇంద్రజిత్తు యుద్ధము 

హనుమంతుడు ఓషధి పర్వతము తెచ్చుట 

కుంభకర్ణుని తనయులు కుంభ, నికుంభులు పోరుకు వచ్చుట 
సుగ్రీవుడు కుంభుని కూల్చుట 

హనుమంతుడు నికుంభుని కూల్చుట 

మకరాక్షుడు- పోరుకు వచ్చుట 

శ్రీరాముడు మకరాక్షుని వధించుట 

అదృశ్యముగానుండి ఇంద్రజిత్తు యుద్ధము చేయుట 
మాయాసీతను- ఇంద్రజిత్తు వధించుట 

ఇంద్రజిత్తు నికుంభాలాదేవి హోమము చేయుట 
శ్రీరాముని దుఃఖము- లక్ష్మణమూర్తి ఊరడించుట 


ఇంద్రజిత్తుచేయు హోమము భంగపరచమని విభీషణుని హితవు 


లక్ష్మణుడు- ఇం ద్రజిత్తుతో పోరగ బయలుదేరుట 
ఇంద్రజిత్తు హోమ విఘ్నము- అతనితో పోరు 
ఇంద్రజిత్తు విభీషణుని పరుషములాడుట- విభీషణుడు 
బుద్ధిగరపుట 

లక్ష్మణ ఇంద్రజిత్తుల పోరు 

లక్ష్మణ ఇంద్రజిత్తులమధ్య ఘన సంగ్రామము 


Iv 


150 
159 
160 
164 
167 
173 
174 
177 
183 
185 
190 
192 
192 
194 


... 196 


198 
200 
203 
204 
206 


208 
210 
211 


90. 


91. 
92. 
93. 


94. 
95. 
96, 
97. 
98, 
99. 
100. 
101. 
102. 


103. 
104. 
105. 
106. 
107. 
108. 
109. 
110. 


విభీషణుడు కపులను ఉత్త జపరచుట- లక్ష్మణ ఇం ద్రజిత్తుల 
భీకర పోరాటము 


యుద్ధ కొ౦డము 


213 


లక్ష్మణమూర్తి విడచిన శ్రీరామనామ బాణముగ ఇంద్రజిత్తు కూలుట ... 216 


శ్రీరాముడు సౌమి త్రిని అభినందించుట 

దశకంఠుడు సీతాదేవిని చంపనెంచుట- సుపార్వ్యుడు 
వాతము చెప్పుట 

శ్రీరాముడు గాంధర్వాస్త్రమున చతురంగబలముల కూల్పుట 
లంకలో రాక్షస స్త్రీల విలాపము 

రావణాసురుడు రణరంగమునకు వచ్చుట 

సుగ్రీవుడు విరూపాక్షుని కూల్పుట 

వానరరాజు మహోదరుని త్రుంచుట 

అంగదుడు మహాపార్భ్వుని అంతము చేయుట 
రామ-రావణ యుద్ధము 

యుద్ద భూమినుండి రావణాసురుడు పరాజితుడై లంకకగుట 
హనుమంతుడు రెండవసారి ఓషధి పర్వతముతిెచ్చి లక్ష్మణునికి 
స్వస్థత చేకూర్చుట 

రామ-రావణ భీకర యుద్దము 

ఘనశరములతో రాముడు రానబుని బాధించుట 
అలసిపోయిన రావణుని సారథి లంకలోనికి గొనిపోవుట 
రావణాసురుడు తిరిగి యుద్ధమునకు వచ్చుట 
అగస్త్యమహర్షి శ్రీరామునికి ఉపదేశించిన ఆదిత్యహృదయము 
రావణాసురునికి అపశకునము లగపడుట 

రామ రావణుల (ప్రచండ యుద్ధము 

రామ రావణ ఘన సంగ్రామము 


221 


223 
226 
229 
231 
233 
235 
237 
238 
242 


246 
. 249 
. 291 
253 
. 299 
. 251 
. 2959 
. 262 
263 


యుద్ద కొండము 


111. 
112. 
113. 
114. 


119. 
116. 
117. 
118. 
119. 
120. 


121. 
122. 


123. 


రావణ వధ 

విభీషణుని దుఃఖము- శ్రీరాముని ఊరడింపు 
యుద్ధభూమిలో రావణు భార్యలువిలపించుట 

మండోదరి విలాపము- విభీషణుడు రావణాసురునికి 
సంస్కారము చేయుట 

విభీషణ పట్టాభిషేకము 

శ్రీరాముని విజయము హనుమంతుడు సీతాదేవికి తెలుపుట 
సీతాదేవికి శ్రీరామ దర్శనము 

శ్రీరాముడు తన మనస్సు సీతాదేవికి తలియబరచుట 
సీతాదేవి అగ్ని ప్రవేశము 

బ్రహ్మాది దేవతలు శ్రీరాముని గాంచ వచ్చుట- బ్రహ్మదేవుడు 
శ్రీరాముని సోత్రము చేయుట 

సీతాదేవిని శ్రీరాముడు స్వీకరించుట 

దేవలోకమునుండి దశరథుడు వచ్చి సీతారామ లక్ష్మణులను 
ఆశీర్వదించుట 


సురపతి శ్రీరామునకిడిన వరముతో మృతులైన శ్రీరామసేన బ్రతుకుట ... 


124. ఆలసించక అయోధ్యకేగు నిర్ణయము 


125. 
126. 
127. 
128. 
129. 
130. 
131. 


శ్రీరాముడు తనవారందరితో పుష్పక మధిరోహించుట 
శ్రీరాముడు సీతాదేవికి వివిధ ప్రదేశములు చూపుట 
భరద్వాజముని సందర్శనము 


భరతునకు శ్రీరాముని రాక శుభవార్తను ఆంజనేయుడు తెలుపుట 


హనుమంతుడు శ్రీరాముని వృత్తాంతము భరతునకు చెప్పుట 
సీతారామలక్ష్మణులు నంది గ్రామము చేరుట 
శ్రీరామ పట్టాభిషేకము 


RRR 


v1 


266 
269 
2/2 


274 
281 
283 
287 
289 
29 1 


293 
296 


297 
300 
301 
303 
305 
308 
309 
313 
317 
322 


యుద్ద రాండము 









శ్రీరఘు రాముని -రమ్యుచరితయు 
శ్రీపతి-నరుడై వెలసిన చరితము 
శ్రరాయుడు- దశకంఠుని దునిమి 
1 శీని గ్రహించుట-యుద్ద కాండము. 


2 యుద్ద కా 


శిరామ 
శ్రీమద్రామాయణము 
యుద్ద కాండము 

శి కారము 
బాల- అయో ధ్యా- అరణ్య కాండలు రామచ౦దునికి సర్వము తెలిపి 
మణిహారములో మధ్య కిష్కింధ లంక గుట్టును బయట పెట్టుచు 
సుందర- యుద్ద- ఉత్తర కాండలు రావణు బలముల వివరము చెప్ప 
రామాయణ మొక మహా మంత్రము. శేషించినది చేయగ కోరెను. 
రామాయణ రథసారధి పావని శ్రీకరంబుగ వారధి కట్టి 
పావని సతకు ధైర్యము గొలిపి శ్రీయుతమూర్తి వారిధి దాటి 
పురుషోత్తముడు సురవైరినిక దుష్టశిక్షణ చెసిన చరితము 
దక్కనీయడని నొక్కి పలికెను, శ్రీలొసగును మీరందరు పాడుడు. 


సితాచరితము రసవత్తరము 

_ పౌలస్వవధ యను పేరును గలదు 
గాయత్రి మంత్రము నిక్షిప్ప౦ంబై 
రక్షణ చేసే దివ్య మంత్రమిది. 


RRR 


యుద్ధ కొండము 


శిరామచంద్రాయనమ : 
శ్రిమదామాయణము 


యిట్టి కాండము 


శే వ సరము శ్రీరాముడు హనుమంతుని ప్రశంసిం 





శ్రీరఘరాముని రమ్య చరితము నా అసువులను నిలపిన బంటు 
శ్రీపతి నరుడై వెలసిన చరితము నా బ్రతుకునక అంకితమయ్యెను 
శ్రీరాముడు దశకంఠుని దునిమి నా ప్రాణిశ్వరి ప్రాణము నిలపిన 
శ్రీని గ్రహించుట యుద్ధకాండము. నా మారుతికిదె నా కౌగిలి యని.” 


“సంద్రము దాటుట గురుతర కార్యము పురుషోత్తముడు వానరోత్తముని 
గరుడుడు- అనిలుడు-వాయు పుత్రుడు కొగలించెను కలిమి కడలిగా 


దాట సమర్షులు సూర్యనందనా! పాంగిన గుండెలొ మారుతి భక్తిగ 
వాయునందనుడు విజయము నందిను. స్వామి పాదములు ప్రతిష్టించెను. 


మైథిలి మనసుకు శాంతిని గొలిపి ఎలిక కార్యము చాకచక్యముగ 
ఆమెకు బ్రతికిడి ఆశను నిలిపి నెరవేర్చి మరి దానితొ పాటుగ 
లంక యి౦క మరి నిలువదు అనుచు అనుకూలమగు ఇతర కార్యములు 
నమ్మక మొదవగ పావని పలికి. చేసిన ఉత్తమ భృత్యుడు మారుతి. 
జీవితేశ్వరి కుశలము తెలుపగ జానకీపతి పలికెను అపుడు 
ఉపశమనము నా మదికి కలిగెను రవిసుతుడచ్చట వినుచుండగను 
అంతటి సాయము మారుతి చేసెను “సీతాన్వేషణ జరిగెను చక్కగ 
మరి ప్రతిఫలము ఎదీ యివ్వగ? చక్కబడవలె మిగిలిన కార్యము. 
వారిధి తలచిన మది కలవరమగు 


కపివీరులతో దాటుట ఎట్లు? 
సీత జాడ మరి తెలిసెను గాని 
ముందా సంద్రము దాటుట ఎటుల? 


hh శ్రీ రఘురాముని॥ 


4 యుద్ధ కొండము 


9 శ్రీరామునికి సుగ్రీవుని ధెర్వోక్తులు 
మదిలో దిగులు నిండిన విరుని ధెర్యము నిండి పరా క్రమముతో 
రాముని గాంచి పలికె రవిసుతుడు నీవు నిలచిన- వీరులు నిలతురు 
“స్వామి! నీవు సాధారణమగు వానర యోధుల శక్తి నెరుగుదును 
నరుని మాదిరి చింతింపకుము. వారిని మనము ప్రోత్సహించవలె. 
కృతఘ్నుడెటుల నెయ్యము విడచునొ శాస్త్రము నెరిగిన సూక్ష్మ బుద్ధివి 
అటులే నీవు దుఃఖము వదలుము జగతి జయి౦చగ చాలిన శక్తివి 
వెరి జాడ మరి తిలిసెను కాదా! యుక్తమైన యీ సచివులగూడి 
ఊరకుందురా వీరులిందరు. సరియగు యోచన చేయుము స్వామీ! 
సంద్రముదాటి ఈ బలవంతులు వైరినిత్రుంచి అమ్మను చూతువు- 
త్రికూటగిరిపై లంకను గాంచిన- వానర విరులు శిలావర్షము 
రావణుడింక చచ్చెను అనుకో- తరుల వర్షమున లంకనుముంచి 
వీరులు అగ్నిలొ దూక సమర్శులు. దనుజులందరిని రూపుమాపెదరు. 
సేతువు కట్టక దాట నసాధ్యము ఏదో విధముగ వారిధి దాటుట 
కట్టకట్టి ఈ కడలి దాటిన జరిగి తీరునని నా నమ్మకము 
పునాదితో ఆ లంకను తేగల శుభ సూచనలు అగపడుచున్నవి.. 
వీర పుంగవులు వానర యోధులు, అని వినయముగ రవిసుతుడనెను. 
థీ రఘురాముని॥ 

hhh ఆ 
3 లంకలోగల సెనిక రక్షణ వివరములు హనుమంతుడు తెలుపుట 
యుక్తియుక్తముగ రవిసుతుడచట దుర్గ రక్షణము ఎటుల జరుగును 
పలికిన పలుకుల ధైర్యము గలిగెను కోటలు ఎన్ని? సేనలు ఎన్ని? 
పావనితోను పలికెను రాముడు ప్రాకారములు ఎటుల కట్టిరి?" 
లంక వివరములు అడిగెను ప్రేమగ. అనగా పలికెను వాక్య కుశలుడు. 
“వారిధి దాటెడి శక్రిమంతులము “లంక నిలయము సంతోషమునకు 
లంకలొ సమరము జరుగుట తథ్యము మదపు టేనుగులు-రథ- తురగములు 
నాలుగువంకల లంక జూచితివి పుష్కలమ్ముగానున్నవి అచట 


నే వినకోరితి వివరములన్ని. లెక్కకు చిక్కని అసురులు గలరు. 


యుద్ద రాండము 


నాలుగు దిశలలొ నాల్గు ద్వారముల రావణుడింతో జాగరూకుడు 


బలిష్టమైన తలుపులు గలవు అప్రమత్తుడి యుద్దకాంక్షతో 
బాణ విమోచ-శిలా విమోచక స్వయముగ సేనల చూచుచుండును 
యంత్రములచట తలుపుల కాయును.  చలిందనట్టి నిజము వానిది, 


శతఘ్నులన్నో అమరియున్నవి 
వందలకొలదీ వీరుల జంపును 
స్వర్ణమయమగు ప్రాకారమ్ము 
ఎంతో ఎత్తుగ నిలచియున్నది. 


ప్రాకారమునకు ముకామణు లు 
వెడూర్యములు-పద్మరా గములు 
అక్కడక్కడ అమరి యున్నవి 
దుర్భేద్యము గా తీర్చి యున్నది. 


త్రికూటగిరిఎ నున్నదిలంక 

సురలకు సైతము చేరనసాధ్యము 
నాలుగు విధముల రక్షణ మధ్య 
దుర్భెద్యముగా నిలిచి యున్నది. 


జల దుర్గముమరి పర్వత దుర్గము 
దాటగ చక్కని వనదుర్గమది 
దానిని దాటగ వ్రాకారమునకు 
రక్షగ అగడ్త అగాధమైనది. 


బ్రాకారమును అగడ్తకాయును సంద్రపు నద్దరి నున్నది లంక 
అగడ్డ- నిటితొ భీకరమైనది సంద్రము దాట నసాధ్యమైనది 
అగడ్త మీదుగ ద్వారమ్ములకు ఇతర దేశముల వార్తలు అచటికి 
విశాలమైన వంతెనలున్నవి. చెరెడి మార్గము లేనేలేదు. 

ఆ వంతెనలను ఎత్తిదింపుటకు తూరుపు వాకిట పదివేల సైన్యము 
య౦త్రములచట అమరి యున్నవి దక్షిణమున మరి లక్ష సేనలు 
యంత్ర రక్షకుల గృహములు అచటే పది లక్షలు పశ్చిమ ద్వారమునందు 


యుద్ధ సమయమున వంతెన లు౦డవు నూరు కొట్లు మరి ఉత్తరమందు. 


ఎత్తిదింపుటకు వీలుకానిదగు 
బలిష్టమైన మరియొక వంతెన 
శో భలీనెడి అరుగులునిండి 
నిలిచియున్నది శ్రిరఘురామా! 


రథ- గజాశ్వముల అస్త్ర వేత్తలు 
ఉన్నత కులముల పుట్టిన వీరులు 
రావణు గౌరవ మందిన యోధులు 
కోటికి పైగా మధ్యలొ రక్షణ. 


6 


స్వామీ! అచ్చటి అగడ్తలన్నీ 
పగులగొట్టి ఆ లంకలొ వరుల 
రావణు సేనలో యోధులందరినొ 
రూల్చితి నేను లంక కాల్చితి. 


ఎదో విధముగ వారిధి దాటి 

కవులు లంకను కూల్తురు నమ్ముము 
వాలి కుమారుడు- ద్వివిదుడు-మైందుడు 
జాంబవంతుడు- పనసుడు- నలుడు. 


యుద్ధ కొండము 


సేనా నాయకుడైన నిలుడు 

వ్రాకొరములతొ పెల్టగించుకొని 
లంకను తేగా చాలుదురయ్యా! 
అంగదాదులకు ఆనతి నిమ్ము, 


జెత్రయాక్రకి అనువగునట్ట 
ముహూర్తమ్మును నిర్ణయించుము" 
అనుచు భక్తిగ అంజని పుత్రుడు 
అంజలియొగ్గి విన్నవించెను. 

శ్రీ రఘురాముని 


RR 
4 శ్రీరాముని ఆదేశముతో సేనలు కదలుట 


మారుతి చెప్పన లంక వివరములు 
ఆకళించుకొని రామచంద్రుడు 

పలికెను అపుడు '' ఓ హనుమంతా! 
లంకను త్వరలో మట్టము చేతును. 


ఓ సుగ్రీవా! సూర్యదేవుడు 
దివామధ్యకు రానున్నాడు 
దివ్యమైనది ఈ ముహూర్తము 
అభిజిత్తనెడి విజయ ముహూర్తము. 


నిరాశ నిండి- విషము త్రాగిది 
జీవికి అమృత మందినట్టుగా 
జీవితేశ్వరికి నేను వత్తునను 
వర్తమానమది అసువులు నిలపును. 


ఉత్తర ఫల్గుణి నక్షత్రమిది 
పునర్వసులొ మరి పుట్టిన నాకు 
సాధనతార- కావున నేడే 

బయలు దేరుటకు శుభకరమైనది. 


రేపటి రోజున హస్త తారలో 
నెధనతార నప్పదు కనుక 

బయలు దేరుదము ఇపుడే మనము 
శుభసూచనలు తోచుచున్నవి. - 


దశముఖుడింక మిగలడనునటు 
మైథిలినంది ముదము నందుకొని 
మనోరథము సిద్ధించునన్నటు 
అదరుచున్నది నా కుడికన్ను.” 


రాముడు అటుల రవిసుతుగా౦చి 
పలుకుట వినిన లక్ష్మణ మూర్తియు- 
కపినాయకుడు సంతస పడిరి 
రామచంద్రుని అభిన౦దిం౦చిరి. 


కార్య కోవిదుడు రాముడు పలికెను 
సేనలు సాగెడి విధము తెలిపెను 

“ఓ సుగ్రీవా! లక్షసేనతో 
నీలుడు త్రోవలొ ముందు సాగవలె, 


యుద్ద కొ౦డము 


నీలుడ! నీవు మన సేనలను 

ఫలములు- జలములు దొరుకు త్రోవలో 
చల్లని అడవులు చిక్కగ నున్న 

చక్కని త్రోవలొ నడిపించవలె, 


అసురులు-వార్తలు తెలిసినవారై 
ఫల- జలములలో విషము కలిపెదరు 
ఏమరుపాటు లేకను నివు 

వానర సేనల నడిపించవలె. 


జలములందున- పల్లములందు 
సెనలు సాగు సమయము కాచి 
శత్రు సేనలు హటాత్తుగా మరి 

మన సేనలపవై విరుచుకు పడుదురు. 


కావున కొందరు కపివీరులను 

నింగి మార్గమున సాగగ నిమ్ము 

శత్రు సెన్యముల ఉనికిని వారు 
తెలియగలరు- మనకది ముఖ్యమయా! 


సుగ్రీవా! ఈ దుష్కర కార్యము 
పరా[క్రమముతో జరుగవలెనుగద 
బలవానులను స్వయముగ తెలిసి 
వధలివేతము ఇట రక్షణగ. 


అతి బలవంతులు-కేసరితుల్యులు 
వేందలు-వేలు, కడలి పొంగినటు 
ముందర నడతురు అగ్ర భాగమున 
అందరు ఒకటె సాగుచుండవలా. 


పర్వతకాయుడు గజుడు వీరుడు 

అతి బలవంతులు గవయు- గనాక్షులు 
ఆలమందకు ముందుగబోవు 
ఆబోతులవలె సాగుచుందురు. 


ఎగిరెడి వారిలొ గ్రేష్ణుడు అయిన 
బుషభుడు సేనకు కుడి ప్రక్కలను- 
మదకరి తుల్యుడు గంధమాదనుడు 
ఎడమ ప్రక్కలో రక్షణ చేతురు. 


ఐరావతమున సురపతి తీరుగ 
వొవనిపైన అధీరోహించి 


సేనలన్నిటిని వీక్షించుచును 
సేన మధ్యలో సాగెద నను. 


సార్వభౌమమున ధనపతి తీరుగ 
యమునితొ సరిపడు లక్ష్మణమూర్తి 
అతి బలవంతుడు- అంగదు వైన 
అధిరోహించి సాగును సేనలా. 


భల్లూకములకు నాధుడు అయిన 
మహాబలుడగు జాంబవంతుడు 
సుషేణుడున్నూవెగదర్శియు 


సేన మధ్యలో రక్షగ నడతురు.” 


రాముని ఆనతి విని వానరపతి 


సేనలన్నిటిని రమ్మని చెప్పగ 


సమరోత్సాహము నిండిన విరులు 
గిరుల - గుహలను దూకుచు వచ్చిరి, 


8 


ధర్మాత్ముడగు రామచంద్రుని 
లక్ష్మణమూర్తిని- సూర్యనందనుని 
వీరులందరూ పూజించిరట- 
వానర సేనావాహిని కదలెను. 


రామచంద్రునికి ఇరు ప్రక్కలను 
ము౦దు-వెనుకల మదకరితుల్యులు 
రవిసుతుపాలననున్న విరులు 
బలగర్వములతొ ముదముగ సాగిరి 


గంతులు వేయుచు- గర్జన చేయుచు 
సంతోషముగా ఫలములు తినుచు 
తేనెలు త్రాగుచు పూలకొమ్మలతొ 
దక్షిణ దిశగా నడచిరి ముందుకు. 


కొందరు బలముగ విరుల నెత్తిరి 
ఎత్తిన వారిని నేలకు విడిచిరి 

పడిన వారిని గేలి చేసిరి 

దశముఖు చంపెదమనుచు సాగిరి. 


నీలుడు, బుషభ, కుముద వీరులు 
ముందుగ నడచిరి సేన లన్నిటికి 
సేన మధ్యలో రామలక్ష్మణులు 
సుగ్రీవుడును కదలిరి శుభముగ. 


పదివేల వీరులతొ శతవలి రక్షణ- 
కేసరి- పనసుడు- గజుడు- అర్కులు 
నూరు కోట్లు కపి వీరులతోను 
సేనకు ప్రక్కన రక్షగ నుండిరి. 


యుద్ధ రొండవ 


వానర సేనానాయకుడైన 
బుషభునిసముడు శ్రేష్టుడు నీలుడు . 
అన్నివైపులా సేనల గనుచు 
జాగరూకుడై సాగుచుండెను. 


దధిముఖుండును- ప్రజంఘుడున్నూ 
రంభుడు- రభసుడు సేనలొ తిరుగుచు 
త్వరత్వరగా మరి నడవండనుచు 
ప్రోత్సాహముగా పలుకుచు౦దిరి. 


రాముని ఆనతి తలను ధరించి 
పల్లెల- గ్రామమ్ముల నడుగిడక 
ప్రక్కకు సాగక ఒక్క త్రోవలో 
సంద్రపు ఘోషగ నడచిరి వీరులు. 


వాయుపుత్రుని-వాలిపుత్రుని 
అధిరోహించిన రామలక్ష్మణులు 
రాహు కేతువృలనుండి వెలువడు 
సూర్య-చంద్రులుగ అగపడిరపుడు. 


వడిగా సాగెడి-వానర సేనతొ 

ఎగసిన దుమ్మువెలుగులు మాపెను 
మహానదులును- పర్వతమ్ములు 
వెనుకకు పరుగిడుచున్నటు తోచెను. 


నిర్మల జలముల సరస్సులున్నచొ 
వాటి ప్రక్కగా సేనలు సాగెను 
తరులు- గిరులవి అడ్డమురాగా 
క్రింది భాగమున సాగిరి మెల్లగ. 


యుద్ద కొ౦డము 


సను ప్రదేశముల పూర్తిగ నడచుచు 
ఫలవంతములగు వనములు రాగా 
మధ్యలొ నడచుచు వానర యోధులు 
రామకార్యమున భక్త్‌గ సాగిరి. 


ఎగసిన ఉత్సాహముతో నడచిరి 
మగసిరినిండి పలుకుచు నడచిరి 
పరుగిడునట్టు నడచిరి కొందరు 
కొందరు నింగిని ఎగిరి సాగిరి, 


వనవాసులగు కపులు కొందరు 
కిచకిచ అరచుచు వడిగా సాగిరి 
ప్రభంజనముగా ధ్వనులెగయునటు 
తోకలు నేలకు బాదిరి కొందరు. 


తరువుల విరచిరి కొందరు కపులు 
వడిగా గిరులను ఎక్కిరి కొందరు 
శిలలు-తరులతో ఆటలాడిరి 

సింహనాదమును చెసిరి కొందరు. 


వందలు-వేలు- లక్షలు గాను 
గుంపులు- గుంపులు విరులు నడువగ 
భూమి అనునది కనపడలేదు 
అహోరాత్రములు నడచిరి విరులు. 


సీతామాత చెరవిడిపించగ 
లంకాపతితో సమరము చేయగ 
ఉత్సాహముతో నిండిన వీరులు 
ముహూర్తమైనను నిలువక సాగిరి. 


సాగిన సేనలు సహ్య పర్వతము 
మలయ మహిధర ప్రాంతము చేరిరి 
అచ్చట వెలసిన వివిధ వనములు 
నదులను-ముదముగ చూచెను రాముడ 


గిరుల నిలచిన సుమ తరువులట. 
చల్లని గాలికి సంతోషముతో 
వానర సేనావాహినిపైన 
పూలజల్లులను చల్లను శుభముగ. 


చందన చర్చగ వీచెనుగాలి 
తుమ్మెదపాటల నిండినుగాలులు 
పుష్పసుగంధము మోసితెచ్చెడి 
మనోహరములా మలయ పవనములు, 


గిరి సానువుల విరగబూసిన 

మొగలి పాదలును- తెల్లవాఐలి 
గురివింద తరువులు-మాధవి లతలు 
కానుగుచెట్లు- పాగడ వృక్షములు. 


వేగిస చెట్లు- తమ్మికిచెట్లు 

బొట్టుగ చెట్టు-మామిడి తరువులు 
కాంచన తరువులు- ఖర్జూ రములు 
ఏరుమద్దులు- ఇరుగుడుచెట్టు. 


నేమిచెట్టును- కడిమివృక్షములు 
అడవి మల్లలు- ఈత చెట్టును 
పద్మక వృక్షములన్నియుకూడ 
కపులధాటికి కదలిపోయినవి. 


10 


గిరిశి ఖరము పై నిర్మల జలములు 
చక్రవాకములు- కారండవములు 
పులులు- సింహముల గాంచిరివారు 
విషనాగులను గాందిరి కపులు. 


వివిధ పక్షులు వీనుల విందుగ 
కోలాహలముగ కూయుచుండెను 
జలాశయములలొ కపఫులుగెంతిరి 
ఆటలనాడుచు స్నానముచెసిరి, 


ఫలములు తినిరి తేనెలు త్రాగిరి 
సంతోషముతో గెంతిరివారు 
లతలను త్రెంపరి తరువుల విరచిరి 
మత్తునిండి మరి అరచిరికొందరు. 


ఎత్తగు తరువులనుండి దుమికిరి 
పచ్చిక బయలుల స్వేచ్చగ తిరిగిరి 
పండిశో భిలు వరిపైరువలె 

వానర విరులు నేలను నిండిరి. 


రాజీవాక్షుడు రామచంద్రుడు 
వానర సేనావాహిని నడువగ 
అలంకారముగ వెలయు తరులతో 
నిలిచిన మహేం ద్రగిరిని చేరెను. 


గిరిశిఖరము ఏ రాముడు నిలచి 
కనబడునట్టి సంద్రము గాంచెను 
అనుజుని-సూర్యతనూజుల తోడ్కొని 
నడచెను సంద్రము తీరము దరికి. 


యుద్ద కొండము 


అమిత వేగముగ ఎత్తు గ ఎగసే 
అలలతొ రాళ్ళను కడిగి వేసెడి 
అంబుధితీరము చేరెను రాముడు 
అర్కతనూజుని గాంచి పలికెను. 


“నదులకు పెనిమిటి ఈ సాగరము 
దీనిని దాటెడి యోచన చేసి 
ఉపాయమ్ముగా దాటగవలెను 
సేనల నిచటకు రప్పించుమయా! 


సుగ్రీవా! మన సనలన్నియు 
సంద్రతీరమున విడిసియుండవలె 
సేనను వదలి తిరుగగరాదు 
సేనాపతులకు ఆనతినిమ్ము, 


శత్రు సేనలు మనవార్తలను 
తెలియగ వత్తురు-వారిని ఎంతో 
మెలకువతో మన సేనాపతులు 
చూచుచుండవలె అహర్నిశమును. 


రామాజ్ఞను విని విరులందరిని 

అచటకు రమ్మని చెప్పెను తేడు 

నేలను దిగిన ఆ కపిసేన 

మరియొక సంద్రము ఆన్నటుతోచెను. 


వానర సేనా కోలాహలముతొ 
వినపడకున్నది వారిధి ఘోష 
వానర వీరులు- భల్లూ కములు 
గోలాంగూల వీరులు విడి గా- 


యుద్ధి కాండము 


మూడు తావులలోొ విడిది చేసిరి 

ముచ్చట పడరి సంద్రముగాంది 
వేరుణ నివాసము ఆ- సాగరము 
ఆవలిగట్టు కనపడకున్నది. 


అసురులు దానిని సెవించెదరు 
భికర మృగముల మింగు జీవులతొ 
నిండిన వారిధి- రాత్రి పూటలో 

అతి భీకరముగ తోచుచుండును. 


తెల్లని నురుగుతొ నిశిధియందు 
నవ్వుచున్నటు జలనిధి కనబడు 
ఎత్తుగ లేచే తరంగములతో 

నృత్యము చేయుచునున్నటుతో చును. 


చంద్రోదయముతొ పొంగిపోవును 
చం|ద్రబింబములు తేలుచు కనబడు 
న [క గ్రాహములు- తిమింగలములు 
వెకివచ్చును పెనుగాలులకు. 


పడగలమీద మణులు వెలుగుచు 
మహోసర్పములు మిరుమిట్లు గొలుపుచు 
మంటలన్నటు కనబడుచుండును 
అగాథమై జ్ర జలనిధియున్నది. 


నౌకామార్గము లేదా జలధికి 
జలజంతువులతొ పర్వతాలతో 
దొర నసాధ్యమగు రాక్షస నిలయము 
వరుణాలయమును గాంచిరి కపులు. 


LIRR 


మహాసర్పములు-మకరుల నిండి 
ఎగిరి పడినవి ఎత్తగు అలలు, 
జలబిందువులవి అగ్నికణములై 
ఎగిరిన తారలు అన్నటు తోచెను. 


నింగియందునా సంద్రములోనూ 
అసురాలయములు-మహోరగములు 
నిలటియు౦డగా రెంటిీకినపుడు 
భేదము కనపడకున్నది వారికి 


నింగీ- కడలి తేడాలేక 
ఒక్కమాదిరిగ నున్నటు తోచెను 
పర్వతాలవలె మేఘము లచట 
ఎగసిన అలలు కడలినిఇచట. 


అలల ఒరిబడి యుద్ద రంగమున 
భేరుల ధ్వనివలె విన వచ్చినది 
తరంగజలముల ఎగిరిన మకరుల 
కోపించినటు కడలి తోచెను. 


వెనుగాలులతో నింగి కెగురుచు 
ఎగ సిడి అలలతొ వారిధి అచ్చట 
నింగికి పల్లీ కొట్టుచున్నటు 
మహాఘోషతో నుండుట గాందిరి. 


భయంకరమగు కడలిని గాందిరి. 
భీతిగొలిపెడి సంద్రము గాంచిరి 
ఎటుల దాటుటని దిగులు చెందిరి 
కపులందరును నేలకు దిగిరి. 

శ్రీ రఘురాముని॥ 


12 


యుద్ద కొండము 


ర శ్రీరాముని ఆవేదన- తమ్ముని అనునయ వాక్కులు 


వారిధి నుత్తర దిశలో సేనలు 
నిండుగ దిగినవి- నీలుడంతట 

. రక్షకులను ఆ సెనకు నిలపెను 
మైంద- ద్వివిదులు పర్యవేక్షకులు. 


సమరోత్సాహులు విడిసియుండిరి 
సమర పండితుడు రామచంద్రుని 
తలపుల నిలచెను జీవిలేశ్వరి 

తలచి తలచి మరి వంతనొందిను. 


“సోదర! సీతను చూడక పోతిని 
రోజురోజుకు పెరిగెను వంత 

ఈ ఎడబాటును మింగిన దుఃఖము 
అతివ అసువులను నిలుపునాయని, 


ఓ మారుతమా- కాంతను తాకి 
నన్ను స్పృసించిన మనసుకు హాయి 
చంద్రబింబమా! నీవదనమున 


ముదిత ముఖమును గాంతును నిత్యము. 


భోగభాగ్యములు వలదని వదలి 
వెంటవచ్చిన ఆ సుకుమారి 

హానాధా! యని అక్రందించుట 
తలచిన- హృదిలో శూలము దిగును. 


వియోగమే మరి కట్టెలు కాగా 
అతివ తలంపులు మంటగ తోచి 
మదనాగ్ని నను కాల్చుచున్నది 
అతివ బాధ విషతుల్యము నాకు. 


తమ్ముడ! నేనీ నీట పరుండెద 
మదనాగ్ని మరి దూరము అగును 
భూదేవత ఒడి నుంటి మిరువురము 
బతికి యు౦టిమి కారణమదియే. 


నిరు దూరముగ నున్నను- పెరు 
బ్రతికి యుండును తేమను గాంచి 
ఆమె అసువులతొ వున్నటు విన్నా 
బ్రతుకుచు ఉన్నాతలపుతొ నున్నా! 


రిపుని గెలిచి నా లక్ష్మీ ప్రదను 
ఎపుడు గాంతునో లక్ష్మణమూర్తి! 
పద్మము ఖిని నే మనసు నిండుగా 
చేరదీయుటది ఎన్నటికో మరి. 


నాధుడ నేనిట నుంటినిగాని 
అనాధగా నట అతివ యున్నది 
దశరథ విభుని పెద్దకోడలు 

జనక నందినట ఎటు నిద్రించును. 


కారు మబ్బులను చీల్చుకువచ్చి 
శరశ్చంద్రికగ సీతాదేవి 

ఆసురుల అంతము గాంచినంతనే 
ఎప్పుడునాకు కనబడనున్నదొ, 


పలుచని మేని చిన్నది సోదర! 
అన్న-పానములు అన్నీ వదలి 
ఉప వాసముతో ఉన్నది కనుక 
కన్నుల కందని సన్నము అగును. 


యుద్ద కొండము 


గుండియనిండిన ఆనందముతో 
కనులనిండుగా కమలలోచన 
నాకగబడెడి రోజు ఎన్నడొ- 
నాకిదుఃఖము తీరుట ఎపుడో.” 


రామచంద్రుడు వ్యధలోనుండెను 
అంతట సంధ్య అడుగు బెట్టగా 
సతను మదిలో తలచుకొనుచునే 
సాయం సంధ్యను ఉవాస్‌ించెను. 


సంధ్య తీర్చుకొని తమ్ముడు పలికెను- 
శుభనిమిత్రములు ఎన్నో- అన్నా 
అగపడుచున్నవి- నిశ్చయమిది విను 
విజయలక్ష్మి నిను చెరును నిజము. 


లంకాపతిని రూల్చాదవయ్యా! 
కోరిక తీరును విను రఘరామా! 
అచిరకాలమున వదినను చూతువు 
అయోధ్య నేలెద వతి తొందరలో. 


నింగీ-నేలను శుభసూచనలు- 
వాయువుమెల్లగ ఎచుచుండెను 
దిశలు ప్రసన్నత నిండి యున్నవి 


పులుగులుశుభముగ కూయుచున్నవి. 


13 


ప్రసన్నముగా శుక్రుడు వెలుగుట 
సప్తబుషులు మరి కాంతుల వెలుగుచు 
ధృవునకు ప్రదక్షిణించు చుండిరి 
ఇక్ష్వాకు వంశజుడు రాజర్షియగు 


త్రిశంకు రాజు గురుదేవునితో 
నిర్మలమ్ముగా భాసలుచుం౦డెను 
ఇక్ష్వాకు వంశపు తార విశాఖ 
తెజముతో మరి వెలుగుచున్నది. 


అసురులదిన మూలా తార 
దానికి ప్రక్కల ధూమ కెతువృతొ 
అసుర వినాశము ఆసన్న మను 
సూచనగా మరి పొగలతొ నిండెను. 


ఫలసమృద్దమగు వనములున్నవి 
స్వచ్చ జలములు రుచ్యములైనవి 
పద్మసుగంధము నిండి మారుతము 
మదిలో కలతను తీర్చును నికు. 


తారకాసుర సంహారమునకు 
బయలుదేరిన దేవసేన లన 
వానర సేనలు వ్యూహము తీరెను- 
దిగులు వదలుము దివ్యస్యరూపా.”' 
శ్రీ రఘురాముని॥ 


LIRR 


6 రావణుడు హితులతో సమాలోచనము 


ఇం|దుని పోలిన పరా|క్రమముతో 
అంక హడలగ చేసెను మారుతి 
పావని చేసిన పనిని తలచుకొని 
ఎగ్గపడెను ఆ లంకాధీశుడు. 


శిరసును వంది పలికను రాజు 
రాక్షస వరుల చూచి పలికెను 
“గాలికి చొరగా శక్యము గాదు- 
కపి నగరములో అడుగిడినాడు. 


14 


వీరులెవ్వరిని లక్ష్యపెట్టక 
నేరుగపోయి సీతను చూచి 
ప్రాసాదమును విరుగగొట్టెను 
వీరులెందరినొ చంపెను వాడు. 


లంకను వ్యాకులపరచెను ఆకపి 

ముందు చేయదగు కార్యము తెలుపుడు 
మంచియోచన మంత్ర సమానము 
జయము నిచ్చునని పెద్దల నానుడి. 


మూడు విధముల పురుషులుందురు 
ఉత్తములనుచు- మ ధ్యములనుచు 
మూడవవారు అధములనుచును 
గుణదోషములు తెలిపెద వినుడు. 


మిత్రులు హితులతొ యోచనచేసి 
అదృష్టమును నమ్ముకొనుచును 
కార్యారంభము చేయునుత్తముడు 
ఆలోచనల సాయమునందును. 


బక్కడె యోచనచేసుకు నిలచి 
అదృష్టమ్ము వె భారమువేసి. 

సాగును ముందుకు-మధ్యముడతడు 
కొంతవరకు పని సాగును అతనికి. 


అధముడు- వినడు- ఆలోచించడు 
అదృష్టమ్మును లెక్కచేయడు- 
తానొక పనిని చేయగ తలచి 
చేయడు దానిని ఉపేక్షనిండి. 


యుద్ద కొండము 


అదే విధముగా మంత్రాంగములో 
మూడు విధములు ఉన్నవి వినుడు 
సశాస్త్రమైన ఒకే యోచన 
మంత్రుల ఉత్తమ మంత్రాంగమది. 


తలకొక యోచన మంత్రులు గలిగి 
కార్యదృష్టితో అందరు ఒకటె 
చేయునట్టిదగు నిర్ణయమ్మది 
మద్యమ మంత్రాంగముగా నిలచెను. 


ఎవరికివారే మంత్రుల యోచన- 
పరస్పరము మరి ఏకముగారు- 
సచివుల యోచన త్రోవకురాదు- 
అధమమైన మ౦త్రాంగము అదియే. 


సచివులార మీరందరు చక్కగ 
యోచన చేసి కర్తవ్యమును 
నిర్ణయించుడు- రాముడు వీరుడు 
మనతో పోరగవచ్చును తప్పక. 


అతిబలవంతుడు పరా క్రమముతో 
జలధిని ఇగిర్చి రాగల ధీరుడు. 
తమ్మునితోను అనుచరులతొ మరి 
ఏదో విధముగ వారిధి దాటును. 


రాముడు వచ్చుట నిస్సందేహము 
కపివీరులతో వచ్చుట తథ్యము 
కావున లంకను- వీరులందరిని 
రక్షణ చేసెడి యోచన చేయుడు. 
శ్రీ రఘురాముని॥ 


hh 


యుద్ధ కొండము 


/ రావణునికి రాక్షసయోధులు ధైర్యము చెప్పుట 


రావణు పలుకులు వినిన వీరులు 
బుద్దివానులై నీతిదూరులై 
శత్రుపక్షవు బలము తెలియకనె 
ప్రగల్భమ్ముగా పలికిరి అపుడు. 


“వివిధాయుధముల నందిన సేన 
అవారమ్ముగా నున్నది మనకు 

భో గవతిని మరి జయించినట్టి 
అజేయుడవు నువు అసమానుడవు. 


శంకరు సఖ్యము చేసిన యట్టి 
యక్షుల మన్నన లందిన వాడగు 
ధనపతి నెదిరి ఓడించితిది 
యక్షులనిడువుల బెట్టిన ఘనుడవు. 


దానవెంద్రుడగు మయుడు స్వయముగా 
చెలిమిచేయగ- తన తనయయగు 

మండో దరిని భార్యగ నిచ్చెను- 
పుష్పకమున్న భాగ్యశా లివి. 


'ముధువను' - దానవ గ్రేష్ణుని గెలిచి 
ఆతని చెల్లెలు కుంభీనసిని 
అందుకొంటివి- సామాన్యుడవా! 
రిపులపాలిటి రుదుడవగుదువు. 


రసాతలమునకు నేరుగబోయి 
నాగరాజగు తక్షకుని మరి 


శంఖు- జటిలను జయించి, వారిని 
వశమున నుందిన ఎరుడవయ్యా! 


బ్రహ్మవరమున మరణములేని 
కాలకేయులతొ ఒక ఏడాది 

పోరి గెలిచిన అమోఘబలుడవృ 
వారి మాయలు తెలిసినవాడవు. 


లోక పాలకుల పాలకుడవు నువు 
దేవరాజును గెలిచిన ఘనుడవు 
వరుణుని, తనయుల, వారిసేనలను 
గెలిచి విజయము నందినవాడవు. 


యమవాశమను మహాతరంగము- 
యమకిం౦ంకరులను సర్పములున్న 
యమలోకమునకు పోయిపోరితివి 
యముని జయించియశము గాంచితివి. 


సురపతి సములగు రాజులెందరినొ 
క్ష(త్రియవిరుల జయించినావు 
రాముడు అంతటి వీరుడుగాడు 
మనలో భీరువు లెవ్వరు లేరు. 


వరబాహువు నీ తనయుడగు 
ఇ౦(ద్రజిత్తు తను ఒక్కడెచాలును 
యజ్ఞముచేసి మహశుదయతో 
వరమున౦దిన అరిభయంకరుడు. 


శక్యాయుధములు తోమరమ్ములు 
మినమ్ములను వోలియు౦డగా- 
సురసెనల ప్రేగులు, నాచుగ తోచగ 
ఎనుగులనెడి తాబేళ్ళుండి. 


16 


అశ్వములన్న కప్పలునిండి 
ద్వాదశాదిత్యులు రూడియు౦డగా 
నుహాగ్రాహములు అన్నటునాడు 
సోరగవచ్చిన దేవ సేనలను. 


అష్టవసువులు సర్పములగుచు 

కరి- తురగములు- రథములన్నియు 
జల సమూహముగ ఎగసిపడుచును 
వడిగావచ్చిన వాసవు సేనలు. 


కాల్బలమ్ములను- ఇసుక దిబ్బలతొ 


యుధ్ధ కొ౦డము 


బ్రహ్మమాటను మన్నించితిఐ 
వాసవువైన దయచూఏతిఎ 
అందుక వృతృ-శంబరాసురుల 
చ౦పినట్టి ఆ ఇంద్రుడు బ్రతికను. 


ఇంద్రజిత్తుకు ఆనతినిమ్ము 
రాముని-వాని కపిసేనలను 

అంతము చేయును చింత వదలుము 
హనుమంతు డతి అల్పుడురా జా!” 


ఆవిధముగను రాక్షస యోధులు 


కదనమ్మునకు వచ్చిన సేనను లంకాపతికి ధెర్యముచెప్పి 
మేఘనాధుడు జయించినాడు యోచనచెప్పి మురిసిపోయిరి 
లంకకుఇంద్రుని తెచ్చెను ఘనుడు. ముదము గొలుపగా పలికిరి వారు, 
శ్రీ రఘురాముని॥ 
hhh 
8 రాక్షస వీరులు తమ పరాక్రమము తెలుపుట 
నీలమేఘము వన్నెతొ భాసిలు- మోసముగా ఆ కపి ఇట వచ్చెను 
రాక్షస సేనకు అధిపతియైన నేనే ఎదిరి వానితొ పోరిన 
ప్రహస్తుడపుడు వినయము నిండి అసువులతో మరి పోనిచ్చెదనా! 


పలికెను ప్రియముగ రాక్షస రాజుతొ, 


“దేవ- దానవ- గంధర్వులకు 
పఏిశాచ- పతంగ-మహోరగులకు 
నిన్నెదిరించే శక్తి లేదుగద 

మరి వానరులా నిన్ను గలుచుట. 


లంకలో ఉంటిమి అనిన ధైర్యమున 
అడుగిడ శక్యముగానిది అనుకొని 
భోగవశులయి- పానవస్య లై 
ఉండగ-వచ్చిను ఆంజనేయుడు. 


అంతము చేయగ! ఆ కపి నిచటే. 


రాజా! నీవు ఆనతినిమ్ము 
భూమియందుగల వనముల- గిరుల 
కపులందరినీ అంతము చెతును 
చింత వదలుము-నిను రక్షింతును. 


“దుర్మఖు డనెడి అసురుడు సలికను 
కోపము నిండి పలికె రాజుతో 
హానుమంతుడు మరి అవమానించెను 
ఆనతి నిమ్ము కప్పులను చంపెద.”' 


యుద్ద కొండము 


అతి బలవంతుడు వ జ్రద౦ట్ట్రడు- 
నెత్తురు- మాంసము నిండినట్టదగు 
భికరమైన పరిఘను పట్టుకు 
రాక్షస రాజుతొ పలికెను అపుడు. 


“రాజా! నీచుడు- ఆ హనుమంతుడు 
అతి విక్రములు రామలక్ష్మణుల 
రాముని మిత్రుని ఆ సుగ్రీవుని 

చంపి- కపులను వ్యాకుల పరచెద 


రాజా! వినుము ఉపాయశలుడు 
జాగరూకుడు రిపుల జయించును 
చక్కని యోచన చెప్పిద వినుము 
కామరూపులగు శూరులు- అసురులు. 


వేయిమంది మరి మనుజ రూపమున 
భరతుని పనుపున వచ్చితి మనుచు 
మిగిలిన సేనలు వెనుక నున్నవని 
మోసగించి ఆ కపులతొ కలువగ. 


కొందరు ఎరుల మప్పుడు నింగిని 
గుంపుగచేరి ఆయుధమ్ములను- 
రాళ్ళవానను రురిపి౦ంచె దము 

కపిసినలవి యమపురి కరుగును. 


LIRR 


17 


సేనలు సర్వము నాశనమవగా 
సాయములెని రామలక్ష్మణులు 
నిరాశతో మరి చింతలొమునిగి 
సమసిపోదురు స్వయముగ రాజా!” 


కుంభకర్ణుని తనయుడు అయిన 
నికుంభుడనెడి వబిరుడు పలికెను 
“రాజా! నీవు లో కమ్ములను 
కలత పెట్టగల విరుడవయ్యా! 


అసురులతో నువు ఇచటె వుండుము 
నేనొక్కడనే రామలక్ష్మణుల 

ఆ హనుమంతుని- కోతుల రాజును 
కపులందరితో చంపి వచ్చెద... 


అంతట పర్వతమంతటి అసురుడు 
వజ్రహస్తుడు తన నాలుకతో 
పెదవులు నాకుచు పలికెను సభలో 
“మీరందరిట సుఖముగ నుండుడు. 


మద్యపానముతోొ క్రీడలతేలుచు 
స్వంతపనులలో సుఖముగ నుండును 

నే ఒక్కడనే రామలక్ష్మణుల 

వీరులందరిని ఆరగింతును. 

శ్రీ రఘురాముని॥ 


ర అసురవీరుల వీరోచిత వాక్కులు-విభీషణుని హితవు 


నికుంభుడు- రభసుడు- సూర్యశ త్రువు 
సుప్రఘ్నుడును- యజ్ఞహుండును 
మహాపార్ఫు్వుడు-నుహో దరుండు 
దుర్దర్షుడును- అగ్ని కతువు- 


రశ్శికతువు- మహావీరుడు 
రావణుతనయుడు ఇంధద్రజిత్తును 
వివిధాయుధములు అందినవార 
పోరగ పోదుము అనుచు నిలచిరి. 


18 యుద్ద కాం( 


అంతట రావణు సోదరుడైన చులకనగా మరి పలుకుట తగదు 
వీఖీషణుడు ఆ విరులందరిని రాముని సతిని ఆ వనవాసిని 
కూర్చొన బెట్టి వినయము నిండి ఎలిక యెత్తుకు వచ్చెను గాదా 


కరములు ముడిచి ప్రభువృతొ పలికెను. 


“సామ- దానము- భేదము దాటిన 
ద౦డన అన్నది వచ్చునుగాదా- 
సామాదులను దాటగలేదు 
దండోపాయము సమయముగాదు. 


విరక్తులను మరి విషయాసక్తుల 
అ౦తఃకలహములున్న రాజులను 
దైవము ప్రతికూలించిన వారల 
బాలుర-వృద్దల- దీర రోగులను- 


రాజనీతిని ప్రయోగించి మరి 
చక్కగ యోచనచెసిన తదుపరి 
దండోపాయము ప్రయోగించిన 
కార్యసిద్దియగు అన్నా! వినుము. 


రాక్షసులారా! రాముడు వీరుడు 
అప్రమత్తుడు- అరిభయంకరుడు 
అంతటివానిని ఎటుల జయించుట 
సంద్రము దాటెనుఆ కపి శ్రేష్టుడు. 


సంద్రముదాటెడి వీరుడు గలడని 
కలలో నైనా తలంచలేదు 
శత్రువుబలము పూర్తిగ తెలియదు 
ముందు వెనుకలు తెలియవు మనకు. 


రాముడెట్టి కీడొనరించెనయా.! 


ఖరుని చంపెనన- ఖరుడే ముందుగ 
రామునిపైకి పోరగబోయెను- 
ఆత్మరక్ష ణము జీవి స్వభావము 
కావున రాముడుకూల్చను వానిని, 


రాముడు మరి అపకారముచేసిన 
అపుడేరాముని ఎదిరించవలె 
పరుని ఆలినిఅపహరించుట 


ఘోరకృత్యము పరమపాపము. 


అన్యుని ఆలిని చెరపట్టుటది 
ఆయుక్షీణము- అపకీర్తియది 
ధనక్ష యమ్మగు- మనకందరకు 
భయము కలిగినది ఆమెవల్లనే. 


రామునితో మరి కలహమున్నచో 
ఆతని ఆలినితెచ్చుట ఎల? 
రాముడు వీరుడు- ఆంతియెగాదు 
ధర్మమార్గమున నిరతము నడచును. 


అంతటి వానితొ వైరము తగదు 
అకారణమ్ముగ పోరగ తగదు 
అపారమైన అ కపిసేనలు 
అజేయమైన లంకను కూల్బును. 


యుద్ద కాండము 


స్వయముగ సితను రామచంద్రునికి 
సమర్పించక పోయినచో మరి 
సర్వనాశనము లంకలొ జరుగును 
సబాంధవముగా హరించిపోదుము. 


రాజా! నిన్ను వేడుచుంటిని 

బంధుత్వముచె బతిమాలితిని 
మేలుకోరి నే నిజము నుడివితిని 
రాముని సతిని రామునికిమ్ము. 


అమోఘమై మరి క్రొత్తవయైన 
శరత్కాలపు రవి కిరణములగు 
శరములు- రాముడు వదలకముందే 
మైథిలి నాతని చెంత చేర్చుము. 


కోపము చెరచును ధర్మ- సుఖములను 
ధర్మము వలన కీర్తి పెరుగును 
దాశరధికి ఆ మైథిలినిమ్ము- 

ధరణిని బతుకగ సబాంధవముగా.” 


విభీషణుడటు పలుకుట వినెను 
రాక్షసరాజు సభ చాలించెను 
విరులందరిని వెడలగజెప్పి 
అ౦త:ఃపురమున అడుగుబిట్టిను. 


10 


రాత్రి గడచి వ్రాభాతముకాగా 
ధర్మార్థములు నిశ్చయించుకొని 
దుష్కరకార్యము- రావణు మేలు 
చేయగనెంచెను విభీషణుండు. 


* తీర్చిన కక్ష్యల గిరి శిఖరమువలె 

- శోభిలు గృహము రాక్షస టేనిది 
మ౦ంత్రులు-వదాధ్యయను లెందరో 
గృహావరణలో వసించుచుందురు 


సమర్ధులున్ను- ఆప్ములు-వీరులు 
కావలి యుందురు ఆ గృహమునకు 
శంఖఘోషతో-మంగళ ధ్వనులతో 
స్త్రీ లతొనిండి శో భగనున్నది. 


శ్రీ రఘురాముని॥ 


REG 
విభిషణుడు రావణునకు హితము జెపుట 


మదపుటేనుగుల నిట్టూర్పులవి 
సుడిగాలులన విచుచు౦డెను 
ఆభరణమ్ముల- అలంకారముల 
గంధర్వ నివాసము అన్నటు తోచును. 


రత్నమ్ములతో నిండిన భవనము 
సర్పరాజు సదనమ్మును పోలగ 
మేఘమునందు సాగు సూర్యుడె 
విభీషణుడు ఆ భవనము జొచ్చెను. 


వేదవిదుల మంత్రమ్ములు వినుచు 
పూజించబడి వారు అందిన 


దధి- ఘృతపా తలు-మాలలు గాంచెను. 


పూజా దినుసులు గనుచుసాగి- అట. 


19 


20 


రాక్టసవీరుల స్తుతులనందుకు 
నేరుగపోయిన విభీషణాఖ్యుడు 
సింహాసనమున విరాజిల్లెడు 

కుబేరుతమ్ముని తన అ గ్రజుని- 


రావణ ప్రభువును లంకేశ్వరుని 
దర్శించి అట నమస్కరించెను- 
సమయ మర్యాదను పాటించుచును 


జయజయ ధ్వనులను పలికెను వేనికి. 


కనుసన్నతొ ఆ ప్రభువు చూపిన 

బంగరు ఆసనమందు కూర్చొనె- 
మంత్రులు తప్ప ఇతరులు లేరు 
అదే సమయమని మదిలో నెంచి. 


దేశకాలములు తెలిసిన యోగ్యుడు 
మంచి చెడ్డలు తెలిసిన వీరుడు 
విభీషణుండట సో త్రముచేసి 
ప్రసన్నునిగా ప్రభువును చేసుకు. 


పలికెను అన్నా! వైదహి నిట 
తెచ్చినదాదిగ అశుభ సూచనలు 
అగపడుచున్నవి- అగ్ని హో త్రములు 
ప్రజ్వలించక మెల్లగ ముండును. 


వేదాధ్యయనపు తావులందున 
వంటశాలలు- యజ్ఞశాలలలొ 
అగ్నిహోత్రముల నెలవులందున 


పాములు కనబడుచున్నవి అశుభము. 


యుద్ద కొండ, 


హవిస్సులందు చీమలు చేరెను 

ఆవుల క్షీరము తగ్గిపోయెను 

మదపు టెనుగులు నీరసించినవి 
మదించి యుండుట మరచిపోయిన. 


దెన్యమ్ముగను తోచు నశ్వములు 
ఒ౦టెలు- కంచరగాడిద లన్నియు 
నిలచిన యట్టి రోమమ్ములతో 
కంటి నీటితో కనబడుచున్నవి. 


కాకుల మూకలు వచ్చి చేరినవి 
మూల మూలలా లంకలొ జేరి 
అరచుచు- గృహముల, విమానమ్ముల 
శిఖరమ్ములపె మూగుచున్నవి. 


గుంపులు గుంపులు గ్రద్దలు వచ్చి 
గృహములపెన వ్రాలుచున్నటి 
తొలి మలి సందెలొనక్కలు వచ్చి 
అమ౦గళముగా అరచుచున్నవి. 


కుక్కలు మొదలగు మా౦ంసముతినెది 
జంతువులెన్నో పురద్యారమును 
చేరుచున్నవి అశు భసూచనగ 
అరచుచున్నవి చెవులు చీలునటు. 


ఇంతియెగాక అన్నా! రావణ 


_ _లఅంకాదహనము జరిగెను కాదా! 
కావునరాజా! ప్రాయశ్చిత్తము 
.. సీతను రాముని కిచ్చివేయుట. 


యుద్ధ కొ౦దము 


బతుకుపైన మరి తీపిచేతనో 
అజ్ఞానమది నిండుటచెతనా 
చెప్పతినిటుల ఓ మహారాజా! 
దోషము అని నువు మదిలో తలచకు. 


అ౦త:పురమున నున్నవారికి 

లంక పౌరులకు ఈ విషయములు 
అన్ని తెలుసునుకానీ భయమున 
నితో చెప్పగ సాహసించరు. 


అనుజుని గావున అన్న సౌఖ్యము 
అనిశముతలచే హితునిగ నెను 
అంతరంగమున నున్నది తెలిఏతి 
ఆలోచించి ఆమోదించుము.. 


రాక్షస ప్రభువు కోపమెగయగ 
తమ్మునితో ననె ' సీతాదేవిని 
రాముడు తిరిగి గకొనజాలడు 
సురలొకటైనను నన్ను గెలువరు."” 


దేవసేనలను అంతముచెసిన 
అతిబలవంతుడు- రణభీకరుడు 
రావణాసురుడు తమ్మునితోనటు 
అరచి పంపిను-మంచి వినకను 


11 


సీతాపహరణ యను పాపకృత్యమున 
వాతుల అనాదర ఫలితము గాను- 
తేజముతగ్గిన రాక్షసరాజు 

వాతుల అమాత్యుల చూడగనెంచిను. 


బంగరు కిటికీలున్న రథమును 
" రత్నపు- పగడపు అలంకారముల 
శోభిలు తేరుకు ప్రదక్షిణించి 
అధిరోహించి సాగెను సభరు. 


మహారథమది మేఘగర్జనఠొ 
సభాభవనపు త్రోవలొసాగెను 
ఆయుధములతో రాక్షసయోధులు 
కొందరు తేరుకు ముందుగ నడచిరి. 


శ్రీ రఘురాముని॥ 


రావణుడు మంత్రాలోచనకు కొలువుతీరుట 


వికృతరూపులు- కొందరు అసురులు 
అలంకారముల కొందరు యోధులు 
తేరుకు ప్రక్కల-వెనుకలొ సాగిరి 
కరి- తురగములు- రథములుసాగి. 


గదలూ- గుదియలు- గండ్రగొడ్డళులు 
వివిధాయు ధములు-వాహనమ్ములతొ 
వనుక నడచిరి రాక్షసరాజుకు 

ధ్వనితో దిక్కులు మారు మోగినవి. 


సభాభవనమును తేరు జేరెను 
శంఖ-వాద్యపు ఘోష లెగసెను 
వెల్లగొడుగు- వింజామరలతొ 
వెలిగెడి రాజును స్తోత్రము చేసిరి. 


21 


22 


జయజయ ధ్వనులు పలుకుచుండగా 
రీవిగ రాజు తేరును దిగెను 
మనోహరమ్మగు సభా భవనమును 
చేరను-మంత్రులు అనుసరించిరి. 


వెండీ- బంగరు స్తంభమ్ములతో 
సృటికమ్ములతో వెలిగెడి భవనము 
విశ్వకర్మ నిర్మించెను- దానికి 
ఆరువందల ఏశాచుల రక్షణ. 


వెడూర్యములు పొదిగినయట్టి 
ఉత్తమమైన ఆసనమ్మున 

రావణ ప్రభువు నిండుగ కూర్చొనె 
వేగ వంతులగు దూతలగాంచెను. 


- రాజు పలికెను “వేగమె పాండు 

మహత్కార్యమువచ్చెను వినుడు 
అసుర నాయకుల నందరనిపుడే 
వెంటబెట్టుకొని త్వరగారండు. ' 


యుద్ధ కాండ 


వార్తను వినిన రాక్షస ముఖ్యులు 
ఉన్నపాటున వచ్చిచేరిరి 

సింహములన్నీ గుహలో జొచ్చిన 
చందముతోచగ లోనికి నడచిరి. 


లంకిశ్వరునికి వందన ముంచిరి 
యోగ్యతనెరిగి తగు ఆసనములు 
రాజు చూపగా అలంకరించిరి 
విజ్ఞాలు- సచివులు- వందలు చేరిరి. 


బంగరుతేరును అధిరోహించి 
విభీషణాఖ్యుడు భవనము చేరెను 
శుకుడు- ప్రహస్తుడు వచ్చిచేరిరి 
తగు ఆసనముల నలంకరించిరి. 


స్వామి భక్తుల అసురులుండిరి 
అలంకారముల పూలమాలల 
గంధాదులతో గుబాళించెను 
ఎలికవంక చూచుచుండిరి. 


వీరులు- ఆయుధధారులమధ్య 
ధీరులు-రాక్షస యోధుల నడుమ 
వసువులమధ్య వాసవు రీతిగ 
వెలిగెను అపుడు రాక్షసరాజు. 


శ్రీ రఘురాముని॥ 
hte 
12 రావణు ప్రసంగము-కుంభకర్ణుని హితవు 
కొలువు తీరిన రాక్షసరాజు నగర రక్షణము సెంచుము వేగమె 
ప్రహస్తు మంత్రిని చూచి పలికెను హెచ్చరికతొ వారుండగవలెను ' 
“ఆయుధ విద్యలొ ఆరితేరిన ఆనతినందిన ప్రహస్తుడపుడు 
చతుర్విధములగు సేనలన్నిటితొ. కార్యము తీర్చి తిరిగివచ్చెను. 


“భవనరక్షణ జరిగెను రాజా! 
నగర రక్షణ పటిష్ట పరచితి 
జరగవలసినది నిర్భయమ్ముగా 
జరుపుడు” అనుచు పలికినంతనే. 


రాక్షసరాజు పలికను అపుడు 
సభాసదులతో తీరుగ చెప్పెను 

- ధర్మార్థకామముల సంకట స్థితిలో 
ప్రియా ప్రియములు తెలియగనేర్తురు. 


శుభాశు భములు- కిడు-మేళ్ళును 
తీరుగ తెలిసిన మీరందరును 
అండ నిలువగ కార్యములన్ని 
సఫలమైనవి విజయములందితి. 


సూర్య- చంద్రులు- గ్రహములు- తారలు 
తోడ్రియు౦డగ దేవేంద్రుడు తను 

వజయ లక్ష్మని అందిన ట్లు గ 
మీసాయముతో జయము లందితిని. 


నేచెప్పెడి ఈ విషయము- ముందే 
చెప్పగతలచితి- కాని తమ్ముడు 
_ కుంభకర్ణుడు నిద్రలొనుండెను 
కావున చెప్పుట జరగకపోయెను. 


ఆరు మాసములు నిద్రపోయిన 
అనుజుడు ఇపుడు నిదలేచెను 

అతని సమక్షమునందు విషయమును 
అంతయు జెప్పెద వినుడు తీరుగా. 


స్నేహితులారా! దనుజులు తిరిగే 
దండకవనిలో నున్న సీతను 
రాముని పతిని ఎత్తుకు వచ్చితి 
ఆమెకు సరిపడు- సుందరిలేదు. 


ఇంతవరకు ఆ సుందరి నాపై 
మనసు నిలుపక విముఖత నున్నది 
ఆమె అందము ఎందునలేదు 
మదనాగ్ని నను దహించుచున్నది. 


సుందర వదనము అందని తేజము 
సుకుమారమున సురస్త్ర చాలదు 
అన్నులమిన్న పెనిమిటి కొరక 
కన్నులు మూయక చూచుచున్నది. 


ఆ కమలాక్షి ఒక ఎడాది 

గడువు అడీగినది సమ్మతించితిని 
దూరము నడచిన అశ్వము రీతిగ 
అలసివోతిని రామవశుడనై. 


తిమింగలములు- జలజంతువృలతొ 
నిండిన జలధిని వానర విరులు- 
రామలక్ష్మణులు ఎటుల దాటెదరు?- 
దాటరుఅని మరిఅలుసు తగదయా. 


ఒక్క వానరుడు వారిధి దాటిను 
కావున తీరుగ యోచన కావలె 
మీ సాయముతో దేవాసురులను 
జయిందినాను ధథిర్యమునిండి. 


24 


రామలక్ష్మణులు- సు గ్రీవుడును 
సీత ఉనికిని తెలిసినవారై 
వారిధి నద్దరి చేరిరి సేనతో 
వారిధి దాటగలేరని తోచును. 


సీతను ఇవ్వక రామలక్ష్మణుల 
చంపెడియోచన తీరుగ చెప్పుడు 
చక్కని యోచన చేయుడుమీరు 

నే జయింతునని తలంచుచుంటిని. 


రావణుడటుల పలుకుట వినిన 
కుంభకర్ణుడు పలికెను సభలో 
“సీతనుతెచ్చిన తదుపరి నీవు 
యోచన చేయుట సరిగాదుసుమా! 


ముందుగ యోచన చేసిన నీకు 
అందునుచక్కని ఆలోచనలు 
తొందరపడి తివి- ప్రాణము వికి 
వచ్చిన తదుపరియోచన తగునా? 


కార్యనితిని తెలియనివాడు 
ముందుపనులను వెనుక చేయుచు 
వెనుక పనులను ముందు చేయుచు 
విఘ్నమ్ములతో చెడును సోదరా! 


బలవంతుడును- అజేయుడైనను 
బుద్దిస్థిమి తము- నియమము తప్పి 
చరించినంతని అదనునుగాచి 
సులభముగా మరి రిపులుగెలుతురు. 


యుద్ద కొం 


క్రంచపర్వతము దా టనశక్యము 
అయినను హంసలు- (క్రౌంచ పక్షులు 
అందలి బిలములు నేర్పుగ తెలిసి 
అటు- ఇటు తిరుగుట తెలియద నికు. 


అన్నా! నీవు ఆలోచించక 
దోషయుక్తమగు పని జేసితివి 
విష మాంసమును మ్రి౦గినట్టి పని 
నీవు చేసితివి తెలియక పోతివి. 


దైనవశమున రాముడు నిన్ను 
చంపలెదు-మరి బ్రతికి యుంటివి 
దుష్కర కార్యము తలపెట్టితివి 
తప్పదు- తమ్ముడ-తో డుగను౦దును. 


జరిగినదానికి చింత ఎల యిక 
నిను కాపాడగ చాలుదు నేనే- 
రిపులను త్రుంచి నీ తప్పులను 
దిద్దగ చాలుదు- శ్రద్ధ వహింతును. 


నీ శత్రువులు సూర్య- చంద్రులు 
అగ్నీ- కుబేర-వరుణులైనను 
సోరున వారిని త్రుంచెద నేను 
దేవరాజు మరి పరుగిడు ననుగని, 


రెండవ శరము తీయు లోపలే 
అంతము చేతును రాముని నేను 
రామలక్ష్మణుల నంతము చేసి. 
మిగిలిన సేనను నమిలివేతును. 


యుద్ద కొం౦ండము 


సుఖముగ నీవు పురమున నుండుము 
రాముని యమపురి కంపి వత్తును 


చాలాకాలము సీతాదేవి 


నీ యధీనమున నుండును వినుము. 


13 


కుంభకర్ణుడు తెలియజెప్పిన 
నీతిని తెలియక రాక్షసరాజు 
కోపించుటది తెలిసినవాడే 
మహాపార్చుుడు పలికెను సభలో. 


“పులులు, సిశహములు, క్రూరమృగములు 
వశించు వనిలో జొరబడువాడు 
అచ్చటి తేనెను త్రాగక వచ్చుట 
మూర్భుడనునది తెలియజెప్పుటే. 


సర్వ నియంతవు- శత్రుహరణు డవు 
స్వేచ్చగ సీతను అందుకో యిక 
బలవంతముగా లొంగదీసుకో 

ఆవై కార్యము ఆలోచింతము. 


సామ- దాన- బే ధమ్ములన్నవి 
యుద్ధ భీతిగల వారికి మాత్రమె 
రుంభకర్ణుడు- ఇంద్రజిత్తుయు 
మాతో నున్నచొ మాకీడెవ్యరు. 


వజ్రాయుధముతొ సురపతి వచ్చి 
రాముని అండగ నిలచిన గానీ 
మాముందర మరి నిలువగలేరు 
ముందుకు సాగుము సీతను గైైకొను.”' 


శ్ర రఘురాముని॥ 


RRR 
రావణుడు తనకుగల శాపము తెలుపుట 


అంతట రాజు మెచ్చుకొనుచును 
మహా పార్ఫుని గాంచి పలికను 
“నాకు చెందిన రహస్యమిది విను 
పూర్వము జరిగిన సంగతి వినుము. 


'పుంజికస్టల అనెడు అచ్చరను 
బలవంతముగా అందుకొంటిని 
బ్రహ్మను జేరి ఎడ్చెను సుందరి 
విధాతశాపము నిడెనుకో పమున. 


“అంగీకారము నివ్వని అతివను 
అహంకారమున మద గర్వమున- 
అందుకొంటివా శిరము వెంటనే 
నూరు వ్రక్కల పోవును. అనెను. 


అందువలననే నీ ఆలోచన 

అమలు పరుచుటకు అడ్డము వచ్చును 
అందుకు దిగులుతొ నుంటినిగాని 
ఆగుదునా మరిసీతను తెచ్చుకు. 


సంద్రపు వేగము వాయు గమనము 
నాకున్నవని తెలియదు రిపునికి 
బలము తెలియక కోపిష్టినగు 
నాపికొచ్చి రెచ్చగొట్టును. 


26 


రెండు నాలుకల సర్పములన్నటు 
విసురుగ పోవు నా శరములను 

_ రాముడు ఎన్నడు చూడకసోయెను 
"కావున నాతో పోరగ తలచెను., 


జానా 


యుద్ద కొండము 


వ్రాతఃకాలపు రవి కిరణములు 
తారల కాంతుల హరించినటుల 
రాముని బలము లాగివేతును 
సహస్రాక్టుడే నిలువ గలేడు. 


వరుణుడు వణకును- చాలడు నాతో 
లంక నేలిన ఆ కుబెరునే 
బాహుబలముతో జయిందినాను 


అంతటి నాకు రాముడు ఎంత." 
శ్రి రఘురాముని॥ 
ht 
14 విభీషణుని హితవు 
కుంభకర్ణుని ఆవేశమును కుంభ- నికుంభులు- అతికాయుడును 


రావణాసురుని ఆలోచనలను 
గ్రహించినట్టి విభీషణాఖ్యుడు 
మంది కోరి తన అన్నతొ పలికెను. 


“వక్షస్థలమే పడగగ నుండి 
చింతయె చిందెడి విషముగ తోచగ 
చిరునగవులను కోరలు గలిగి 
అయిదు ్రైళ్ళవిఅయిదు పడగలై. 


మైథిలి అనెడిమహా సర్పమును 

నీ మెడకు చుట్టిన మూర్చుడెవ్వడు? 
పర్వత కాయులు ఆ కపివిరులు 
లంక చేరకయె ఆపద నాపుము. 


రాముని శరముల ధాటి నెరుగవు 
అందుకు పలికితి వటుల ప్రహసా! 
కుంభకర్ణుడు- ఇ౦ద్రజిత్తును 

మహాపార్భుు- మహోదరాదులు- 


అంత ఎందుకు మన ప్రభువెనను 


రాముని ముందు నిలువగలేరు 
నిను రక్షించ గచాలగలేరు. 


సర్వదివత లు-సూర్యదివుడు 

నిన్ను దాచిననురాముడు వదలడు 
ఇ౦ద్రుని రక్షలొనున్నను విడువడు 
మృత్యువు రక్షగనున్నను మిగలవు. 


ఆకాశమునరు ఎగిరిదాగినా 
పాతాళమునకు పరుగిడి దాగిన 
సీతాపతి మరి వదలడు నిన్ను 
రాముని శరముల కడ్డములేదు. ' 


ప్రహస్తుడంతట పలికెను అపుడు 
“దేవ- దానవులు- యక్ష- గంధర్వులు , 
మహోరగులచే మరణము లెదు 

మానవ మాత్రుడు చంపుట యెట్లు?" 


యుద్ద కొండము 


విభీషణుండా పలుకులు వినెను 
రాజు మేలునే మదిలో తలచి 
పలికెను సభలో ప్రహస్తుగాంచి 
పురుషార్థము లను పలుకుల నింపి, 


“తెప్పకొయ్యయే లేక- వారిధిని 
దాటశక్యమా? అటులే రాముని 
రాక్రసయోధులు గెలువగలేరు 
ధార్మిరుడాత డు అతి సమర్శ్భుడు. 


రాముడు ఆజిలొ సురవిభుసాటి 
సాటిరారు మన లంకాధిశులు 
కుంభకర్ణుడు- ్రిశీర్షుడున్నూ 
అకంసనుడును ఆగలెరు విను. 


ప్రహస్తుడా! విను తొందరపడకు 
అన్న ఉగుడు-స్ర్తీలోలుడయి 

ముందు వెనుకలు ఆలోచించక 
అతివను తెచ్చెనులంకకు చేటు. 


రామ వైరమను వేయి తలలతో 
అంతులనిదగు శరరమ్ముతో 
భయ౦కరమగు సర్పము- రాజును 
'పెనవేసినది వదలించవలి. 


భూతావిష్టుని కేశము లందుకు 
గాలి దించినటుసచివులు మీరు 
దుర్మార్గము లో సాగు ఎలికను 
సన్మార్గమునకు బలిమిని లాగుడు. 


లక్ష్మణు డనెడి అగాధ జలధిని 
రాముడనడీ బడబాగ్ని యుండగా 
ఆ సంద్రమున లంకాధీశుడు 
మునగకు౦డ కాపాడుడు మీరు. 


సతను రాముని చెంతకు చేర్చిన 
పురముకు- ప్రభువుకు-క్షేమంబగును 
శత్రు బలమును సచివులు తెలిసి 
వృద్ది- క్రయములు యోచన జేసి. 


చక్కని యోచన సామికి చెప్పే 
ఎలిక క్షేమము కోరగవలెను.”' 
అని సద్గుణుడు- వార్యకుశలుడు 
విభిషణాఖ్యుడు పలికెను సభలో. 


ప్రీ రఘురాముని॥ 


LIRR 


15 ఇంద్రజిత్తు ప్రగల్భము-విభీషణు హితవు 


లంకాపతి సుతుడంతట పలికెను 
విభీషణాఖ్యుని హేళన జేసెను- 
“నన వంశమున- ఇతర వంశముల 
ఇంత వీరువుగ పలుక రవ్వరును 


ఇంద్రుని గెలిచి నేలకు దించి 
చెరలోనుంచిన వీరుడ నేను 
ఐరావతము అరచుచుండగా 
రెండు దంతములు విరచిన ధీరుడ. 


28 


సురలందరనూ పరుగిడజెసితి 
దెత్యనాయకుల మదమణగించితి 
అంతటి నేను అతి సామాన్యుని 
రాచ పట్టెనుజయించలేనా? 


ఇంద్రతుల్యుని తేజోవంతుని 
ఇ౦ద్రజిత్తును గాంచి అంతట 
అయుధధారుల శ్రేష్ణుడు అయిన 
విఖీషణాఖ్యుడు పలికిను తిరిగి. 


'“'యోచనచేసే శక్షిలదు మరి 
నాయన! నీవిటు పలుకుట తగదు 
బుద్ధి ఇంకను పరిణతనొందని . 
పిల్లవాడేవు దురుసు వదలుము. 


అన్న క్షేమము కోరి పలికితి 
ఉన్న విషయము తిన్నగ చెప్పితి 
అడ్డమువచ్చే అజ్ఞానివి నువు 
తండ్రి నాశమునీకు సమ్మతము. 


యుద్ద రొండము 


దుర్మతివీవు అతిసాహసివి 
బాలుడవీవు జ్ఞానహీనుడవు 
పుత్రాకృతితో పుట్టిన వెరివి 
నిన్ను చంపుటఉచితమైనది. 


అణకువనెరుగవు మూర్చుడ వీవు 
గర్వము నిండిన అల్పబుద్ధివి 
మ౦త్రాంగమునకునిను రానిచ్చిన 
వానిని కూడాచంపగవలెను. 


యమదండములను పోలు శరములను 
సూటిగ పోయే రామబాణముల 

అడ్డు పెట్టగల సాహసియెవ్య్వడు?' 
అనుచు రావణునిచూచి పలికెను- 


“రాజా! వినుము వివిధ రత్తములు 

ఆభరణమ్ములు వస్త్రమ్ములతో 

సతనురామునిచెంత జేర్చుము 

భయమును వదలి సుఖముగ నుందము. 
క్రీ రఘురాముని॥ 


LIE 


16 రావణు తిరస్కారము- విభీషణుడు అన్నను వదలుట 


తమ్ముని హితము వినక రావణుడు 
తొందరపడి అట తూలనాడెను- 
తరుముకువచ్చే కాలముగెలచెను 
తమ్ముని వైరిగ చేయ గచాలెను.' 


“ఓ విభీషణా! దుష్టబుద్ధివి 

జ్ఞాతులతీరు తేలియునునాకు . 
విషసర్పములతొ మెలగవచ్చును 
ఎరితొ స్నేహము చేయవచ్చును. 


కానివినుము నెయ్యము చేయుచు 
రిపుని కొలిచెడి వారిని మాత్రము 
దరిరానీయక చూచుకొనవలె 
జ్ఞాతులుఅదనుకు వెచియుందురు. 


తియ్యగ పలుకుచు ద్రోహముచేతురు 
కార్యసా ధకుని- ప్రధానవ్యక్తిని 
ధార్మికుని మరి శూరుని వారు 
అవమానింతురు కీడుకోరుచు 


యుగద్గ్ధ్‌ కొండము 


ఓ విభీషణా! పద్మకవనమున 

తమను పట్టగా మనుజులురాగా 
అచటి ఎనుగులు తమలోతాము 
పలికిన పలుకులు వినిపించెదను. 


అగ్నిహో త్రము ఆపదనిడదు 
పాశమ్ములతో భయమేలేదు- 
మనుజుల వెంటవచ్చు గజములతొ 
జ్ఞాతులవల్లనె కిడుమూడును. 


మనలనుపట్టగ తగుమార్గమును 

ఆ ఎనుగులే చెప్పును వారికి 

అన్ని భయములను మించిన భయము 
జ్ఞాతిభయమని అన్నవఎ కరులు. 


సంపద ఉన్నది గోవులందున 
ఇంద్రియ నిగ్రవామున్నది ద్విజులలొ 
చాపల్యమది స్త్రీలనున్సది 
అపకారమ్ము జ్ఞాతులనున్నది 


నా సంపద నీ కసూయయైనది 

తామరాకులో నీటి బిందువులు 
కలవనట్టుగా- దుష్టుడు జ్ఞాతి- 
ఆదరించినను కలవడు నిజము. 


పూవులతేనె త్రాగిన మధుపము 
వదలిపోవును అపువ్వులను 
అదేవిధముగా సుఖములందితివి 
తుమ్మెదరీతిగ నడచుచుంటివి. 


ఏనుగు జలములొ స్నానముచేసి 

తిరిగిదుమ్మునే బిమ్ముకొనునయా- 
అటులే దుష్టుడు నెయ్యము చేసియు 
తానె స్వయముగ విరో ధించును. 


శరత్కాలమున మెఘములవ్వి 
గర్జించినను నేల తడవదు 

దుష్ట స్నేహితుని పలుకులు-నటనే 
సాయము అన్నది చేయడెన్నడూ, 


తమ్ముడవెతివి బ్రతికిపోతివి 
అన్యుడయినచో అంతము చేతును ' 
కులపాంశుడవు ఛీఛీ పోయికి' 

అనుచు కటువుగ పలికి రావణుడు. 


పరుషవాక్యములు వినిన తమ్ముడు 
సచివులు నలుగురు తోడురాగను 
గదతో నింగికి ఎగిరెను అపుడు 
రాజునుచూది పలికెను తిరిగి. 


( 


'అన్నా! మదిలోనున్నది అనుము 
చ్యేష్పుడవీవు తం డ్రితొ సముడవు 
బదులుపలుకను-మాన్యుడవివృ 
ధర్మము తప్పిన వాడవు ఇపుడు. 


నీవు పలికినది సత్యదూరము 
పరుషవాక్యములు సహించలేను 
మేలుకోరి నే పలికితిగాని 
మృత్యువు చేరగ మంచిపట్టదు. 


30 


సామాన్యముగా సుఖమగు మాటలు 
చెప్పెడి-వినెడీ వారుందురయా 
కటువుగ నుండెడి వాతవచనమ్ములు 
చెప్పెడి వారు దొరకరు రాజా! 


మం౦డెడి గృహమును చూచినయం౦త 
ఊరకుండుట ఎటుల జరగదో 
అటులే-కాలము కాటువేయుట 
చూడలేకనే హితము నుడివితి. 


అస్త్రవేత్తలు, శూరులైనను 
కాలము మీదకు వచ్చినంతనే 
ఇసుకతొ కట్టిన ఆనకట్టవలె 
కూలిపోదురు ప్రవాహమ్మున. 


యుధ్ధ కాండము 


వాడి శరములు రామచంద్రుడు 
నీవై విడచుట చూడకూడదని 
వినయముని౦డి హితవు నుడివితి 
వీడనుంటినీ లంకనందుకు 


స్వస్తినికు మరి అన్నా- నీవు 
సుఖముగ నుండుము నను మన్నించుము 
ఓ నిశాచరా! నీదుమేలు నే 
రో రినుడివితి కాలదన్నితివి. 


ఆయువు తీరిన వారందరును 
సమసిపోదురు అటులే యింక 
మడసినవారికి హితులు చెప్పెడి 
మంచి మాటలు మరణించిన టే.” 


1శ్రీ రఘురాముని॥ 


et 


17 విభీషణుడు శరణుగోరుట-వానర యోధుల మదిలో యోచన 


విభీషణుండటు అన్నతొ పలికి 
హితము వినని ఆ రాజుకు స్వస్టితొ- 
లంకను వదలెను తన సచివులతో 
రాముని చేరగ బయలుదేరెను. 


కన్నులు చెదరే మెరపువో లెను 
మేరు పర్వత శిఖరమువో లె 
సచివులతో మరి చేరగ వచ్చెడి 
విభీషణాఖ్యుని చూచిరి కపులు. 


- వానరరాజు పలికెను అపుడు 
ఆయుధములతో వచ్చుచుండెను 
అసురుడు మనలను చంపగవచ్చును 
అన విని కపులు వీరోచితముగ 


తరులు- గిరులతో నిండుగ నిలచి 
అనతి యిచ్చిన అల్పలేజులగు 
అసురుల నిపుడే హతమార్తుమని- 
నేల రాల్చెదము అనుచు పలికిరి. 


అటులా వీరులు పలుకుచుండగా 
జలధికి ఉత్తర తీరము దరికి 
విభీషణాఖ్యుడు చేరి పలికెను 
వానర వీరులు వినగా పలికెను 


“లంక నేలెడి రాక్షసరాజు ా 
దురాచారుడు రావణుడాతడు 

అతని తమ్ముడగు విభీషణుడను- 

రాముని సతిని అన్న హరించెను. 


యుద్ద కొండము 


జనన్థానమున పులుగుతొ వోరి 

జానకి దెవిని అసహరించెను 
దనుజాంగనలను కావలి యు౦చిను 
అతివను నిర్భంధములో నుంచెను. 


సీతను రామునికిచ్చి వేయమని 
వేయి విధముల చెప్పితి నెను 
వినకపోయిను బతిమాలినను 
వాని కాలము ముగిసిపోవును. 


వాతము వినకను హనవాక్యముల 
అవమానించెను బానిస మాదిరి 
భార్యా బిడ్డల వదిలి వచ్చితిని 
రామచం|దుని శరణు వెడగ. 


సర్వలో కముల శరణ్యుడగును 
మహాత్ముడాతడు- రఘుకుల తిలకుడు 
శరణు కోరితిని పురుష పుంగవుని- 
తెలియజెప్తుడు వేగమె పోయి. 


సూర్యకుమారుడు రామ ప్రభునకు 
తెలియబరచెను ఈ విధముగను 
“రావణు తమ్ముడు విభీషణుండు 
నలుగురు సచివులతో డ వచ్చెను. 


శరణు వేడగ వచ్చెను నిన్ను 
సావధానముగ ఆలోచించుము 
రాజనితిలో ఉపాయములలో 
సేనా వ్యూహము తీర్చి దిద్దుటలా. 


గూఢచారులను నియోగించుటలొ 
జాగరూకుడవు- నీ వారమగు 

కపి ఎరులకు రిపుల వల్లను 

హోని కలుగక మెళకువ గావలె, 


శుభమగు నీకు శ్రీరఘురామా! 
అసురులు మాయతొ తిరుగజాలుదురు 
ఎంతమా త్రము నమ్మగ తగదు 
వచ్చినవాడు గూఢచారి యగు. 


మనలో కలసి మనలో మనకు 
భేదము పెంచి సఖ్యము త్రెంచును 
మన లోపాలనుసర్వము తెలిసి 
సమయము చూచి హాని చెయును. 


మిత్రులు పంపన సైనిక బలమును 
అడవుల నుండి వచ్చిన సేనల 
జీతమ్మునకై వచ్చెడి వారిని 
నిర్భయమ్ముగా చెర్చగ వచ్చును. 


శత్రు పక్షపు వ్యక్తిని మాత్రము 
నమ్మగ తగదు- రామా! వీడు 

నీ శత్రువునకు తమ్ముడు అగును 
నమ్ముట ఎట్టు? నమ్మకూడదు. 


క్షమాభిక్ష నిడు దయాపూర్ణుడవు 
అందువల్లనే చెప్పుచుంటిని 

రావణు వేగులవాడగు నితడు 
శరణు కోరుటది మాయయే సుమా! 


32 


నమ్మక మొదవగ సంచరిందును 
సమయముకాచి దెబ్బతీయును 
శరణాగతునిగ వేషము వేసుకు 
వచ్చెను- వీనిని నమ్మగ తగదు. 


ప్రాజ్ఞుడెనను శత్రువు ఇటులే 
శత్రు సైన్యముల గుట్టు తెలుసుకు 
గుడ్డగూబ మరి వాయసమ్ములను 
చంపిన రీతిగ చంపును స్వామీ! 


క్రూర రావణుని తమ్ముడాతడు 
కావున వానిని, వాని సచివులను 
కనికరించక దండించుటది 
కర్తవ్యమని కపరాజనెను. 


రాముడు పలికెను వీరుల గాంచి 
“సంకట సమయము వచ్చినప్పుడు 
ఒక్కడు చెప్పెను గాదా అనుచు 
మిన్నకుండుట ఉచితముగాదు. 


మిత్రులు మాత్రము తమకు తోచినది 


తప్పక చెప్పుట సమయోచితము 
కొవృన మీరు మీ యోచనలను 
చెప్పుట ధర్మము అనగా వీరులు. 


“ముల్లో కములలొ సర్వము తెలిసిన 
సత్యవ్రతుడవు- ధార్మిక శీలివి 

మంచి యోచన చేయగ చాలిన 

వీర విక్రమ సంపన్నుడవు. 


యుద్ధ కొండమ 


మిత్రాధినుడ వన్నది తెలుపగ 
అడిగితివంతే మమ్మందరినీ 
బుద్ధిమంతులు నీ ఈ సచివృలు 
విశదపరచెదరు వారి యోచనలు. 


అంగదుడంతట పలికి ప్రభువుతో 
“శతు పక్షపు వాడితడగుటచె 

సందేహమునకు తావుగలదయా! 
మనలో చేర్చుకు పరీక్షింతము. ' 


శరభుడు పలికెను వినయము నిండి 
“పరీక్షకొరకై చేర్చిన ఆపద 
వివేకమ్ముగల గూఢచారిని 
నియోగించిన నిజము తెలియును.” 


వృద్దుడు- జ్ఞాని- జాంబవంతుడు 
నీతి శాస్త్రముతొ యోచన చేయును 
ఆతడు పలికను యుక్తియుక్తముగ 
"రామా! ఈతడు రిపునికి తమ్ముడు. 


అన్న తిట్టినని నుడివెను మనతో 
అదికారణమా! లంకవదలుటకు 
అసురుడు మున్ను ఎరుగడు నిన్ను 
అండకోరి మరి వచ్చెను దూరము. 


ఆపదలో తన అన్నను వదలి 
రిపునిచెరుటది నమ్మశక్యమా? 
ప్రదేశమ్ము- మరి సమయము కూడ 
ఈతడు రాదగునట్టివి కావు. 


యుద్ధ కొండము 


అన్నను వదలి నిన్ను చెరుటది 
అన్నిటికన్నా సందెహమది 

దినిని మనము నమ్మగలెము 
వీడుము దీనిని- వీడు నపాయము... 


మైందుడు పలికను సమయోాచితముగ 
“గూఢచారి అట నేర్పుగ పలికి 
మాటలతో మరి మనసును తెలిసిన 
ముందుకార్యము చేయగ ఎిలగు.. 


సకల శాస్త్రములు తెలిసినవాడు 
జ్ఞాన నిధియగు వాయు పుత్రుడు 
ఉత్తమ సచివుడు అయిన వావని 
పలికను ప్రభువుతొ వందనముంచి. 


“నుతి మంతులలో మణిపూసవయా- 
కార్య నిర్ణయమునందు దిట్టవు- 

నీ నిర్ణయమును నచ్చ చెప్పుటలొ 
నిన్ను మించిన నేర్పరి ఎవరు? 


దేవగురువు మరి చాలడు నీకు 
దేవా! నేను చెప్పగ తగను 

ఘనత చాటగ చెప్పుట లేదు 
విబుధుల చులకన కొరక చెప్పను. 


రావణు తమ్ముడు లంకలొ అపుడు 
నాకనుకూలము పలికెను గనుక 
అదిమది నుంచి పలుకుట లేదు 
నివి గౌరవముంచి పలికెద, 


యదార్గమని నామదికి తోచినది 
నుడువు చుంటిని విను శ్రీరామా! 
గుణదోషములను పరీక్షచేసి 

నిర్ణయించుట యుక్తము అనిరి. 


చెర్చుకొనక మరి పరీక్షించుటెటు? 
గుణము తెలియక చేర్చుకొనుటెటు? 
కావున అట్టి యోచన స్వామీ 
అన్యోన్యాశ్రయ దోషమైనది. 


మరియొక యోచన-వేగును పంపుట 
ముందరనున్న వాని వద్దకు 

వేగును పంపిన విషయము తెలియున? 
అప్రమత్తుడై వాడు ఉండడా? 


మరియొక మంత్రి చెప్పిన యోచన 
స్థలము-సమయము రాదగ నట్టివి 
అదియును కూడ యోచన చేసిన 
తగదని చెప్పును నామది స్వామీ! 


పురుషోత్తముడవు నీవని తోచి 
పురుషాధముడు అన్న అనుచును 
ఈ విభీషణుడు తన విమర్శతో 
మదిలోతెలిసి యుండవచ్చును. 


అన్న దుష్కృతము తెలియును స్వయముగ 


మంచి చెప్పగా వాడు వినడయి 
ఖర- దూషణులను కూల్చితి వివ 
కోలతొ వాలిని రాల్సితి వీవు. 


33 


34 


నీ పరాక్రమము తెలిసియుండును 
సంద్రము దాటగ నుంటివి నీవు 
కావున నిన్ను చేరగ వచ్చెను 


సమయము-స్థలము యోగ్యమైనవి. 


మరియొక యోచన-ముచ్చటలాడి 
మనసు తెలియుట అని చెప్పరిగద 
బుద్ధిమంతుడు రావణు తమ్ముడు 


బదులు పలుకునా ముఖము తెలియక, 


ప్రశ్నకు తిరిగి సమాధానము 
అర్థము కానటు ఇచ్చిన ఎమగు? 
దోషి యనుచును నిర్ణయమగును 
వివరముగా మరికొందరు పలుకరు 


శత్రుసేనలో భేదము గొలిపి 
చీలదీసి మరి చేర్చుకొనవలె- 
వారిలొవారే కుమ్ములాడుకొని 
వచ్చిన వానికి పరీక్ష ఎమిటి? 


అట్టివానిని ప్రశ్నించుటది 

తెలివి లేమిగా తోచునుగాదా 
మిత్రలాభము పూర్తిగ చెడును- 
నీతి శాస్త్రమున సమ్మతిగాదది. 


మనసువిప్పి మాటాడినచో మరి 
ఎదుటివాడును అటు మాటాడును 
కపటమున్నచో కపటము ఎదురగు 
లోక సహజము నీకు తెలియదా! 


యుద్ద కొండ 


తమంత తెలివి ఎదుటి వ్యక్తికి 
లేదని తలచుట అవివేక మది 
కుటిల ప్రశ్నకు ప్రాజ్ఞుడు తప్పక 
కుటిలో త్రరములు ఇచ్చునుగాదా! 


కావున రామా! ఈ ప్రయత్నములు 
నిరర్ణకమ్మని తోచునుమరియు 
ఇంగితమ్మును ఆకారమ్ము 
చెష్టలు- భాష- ఈ నాలుగుతో- 


ఎదుటివ్యక్తి మది పరిశుద్ధతను 
తెలియగ నగును- వై నాల్ల్గిటిలో 
దుష్టభావము మాటల లేదు 
దుష్టుడుగాడని తలంచనగును. 


ఎట్టి వికారము ముఖమున లేక 
ప్రసన్నమైన ఆకారమది 

చేష్టలు చూడగ నిర్భయమ్ముగా 
తనుగావచ్చి పలుకుచుండెను. 


నాల్గవ విషయము భాషను వినిన 
సందిగ్ధమును తొందరపాటు 
కనబడ కున్నవి- కావున వీనిలొ 
లోపము తోచదు అనిపించునుగద! 


మోసము చేయగ వచ్చినచో మరి 
దాగదు మోసము ఎంత దాచినను 
కార్యవిదులలో శ్రేష్టడ వీవు 

నేను చెప్పగా తగుదున స్వామీ! 


యుద్ద కాండము 


నీ విక్రమము - శౌర్య ప్రతాపము 
తెలిసెను- నీవు వాలిని చంపి 

తమ్ముని రాజుగ చేయుట తెలియును 
లంకా రాజ్యముకో రగ వచ్చెను. 


శరణాగతి యని దరికి చెరెను 
నిర్లోషియని తలచెద నేను 
ముందు కార్యము తెలిసినవాడవు 
చేరదియుము రావణు తమ్ముని... 


మధురముగాను అర్థవంతము గ 
మారుతి పలికిను రామం|దునితొ 
“మదిలో రాజ్యము కోరి వచ్చెను 


ముదముగ జేర్చుము విభీషణాఖ్యుని 
శ్రీ రఘురాముని॥ 
NDE 


18 


మారుతి పలుకులు విని రఘురాముడు 
సంతుష్టుడయి సలికను కపఫులతొ 
“దోషములున్నను విభీషణుండు 
మిత్రభావనతొ చేరెను ఇటకు. 


నెయ్యముకో రి వచ్చినవానిని 
దరికిచేర్చమని పెద్ద లహితవు 
ఆచరించదగు ధర్మము అదియే 
కావున వానిని చేర్చెదనేను.. 


రవిసుతుడ౦తట పలికి రామునితో 
; “వాడుదుష్టుడో- కాదో వదలుము 
' ఆపదలో తన అన్నను వదలెను 
అట్టి తమ్ముని ఏమని అందుము? 


ఎట్టివాడొ ఆ అన్న వదలుము 

అన్న ఆపదలొ ఉన్నది నిజము 

అట్ట సమయమున అన్నను వదలి 
తమ్ముడు వచ్చుట తగదు రాఘవా.!. 


విభీషణునికి శ్రీరామ పాదముల సేవాభాగ్యము 


సత్యసంధుడగు రాముడంతట 
కపులందరినీ కలయ జూదెను 


పుణ్యశిలుడగు లక్ష్మణు గాంచెను 
మందహాసమున పలికె తీయగా. 


''వానరులారా! మన సుగ్రీవుడు 
శాస్త్ర జ్ఞానియు స్నేహశీలియు 
పెద్దల మన్నన చేయునాతడు 
కావున అటుల పలుకుచు౦డెను. 


లౌకికముయిన ధర్మసూక్ష్మ - 
జ్ఞాతులు మరియు పొరుగురాజులు 
రష్టకాలమున అదనుచూచుకొని 
ఎదిరించుటక వెచియుందురు. 


జ్ఞాతియైన ఆ లంకా ధీశుని 
పతనముకోరెను విభీషుణుండని- 
రాక్షసరాజు తలచెను మదిలో 
విరోధమునకు కారణమదియగు. 


36 


శత్రుబలమును స్వకరించునెడ 
యోచించదగు విషయము లివ్వి- 
అసురులగాము- జ్ఞాతులగాము 
లంకను మనము కోరుటలదు.- 


విభీషణుడు మరి తెలివిమంతుడు 
మనము కోరినది లంక కాదని 
పూర్తిగ తెలియునుకావున చేరను 
కలహములన్నవి జ్ఞాతులకుండును. 


భరతుని మాదిరి సోదరులున్నూ 
రాముని పోలు తనయులుండరు 
నీత్రో సరిపడు మిత్రులు దొరకరు 
మనవలె అందరు వుండరు వినుము.” 


వానరరాజు వినయము నిండి 
పలికెను రామా! క్షమాధీరుడవు 
కుటిలుడెన ఆ లంకా దీశుడు 
రహస్యమ్ముగా తమ్ముని పంపెను. 


మనలో తిరుగుచు నమ్మకమ్ముతో 
మనలను వాడు సంహరించును 
రావణాసురుడు పరమ క్రూరుడు 
వాని తమ్మునిచంపుట యుక్తము... 


రవిసుతుగాంచి పలికను రాముడు 
“వానరరాజా - రావణు తమ్ముడు 
క్రూరుడైనను జంకను వినుము 

" అసురుల౦దరిని అణచగ చాలుదు. 


యుధ్ధ కొం( 


బోయ ఒకడు ఒక పావురాయిని 
శరణు కోరెను- ఆకలిబాధతొ 
ఆలిని చంపిన బోయవానికే 
ఆహుతియైనది - ఆ-మగపులుగు. 


నన్ను టోలినవారు సర్వదా 


శరణాగతులను కాపాడవలె 
కణ్యమహర్షి తనయుడు ' కండుని' 
ధర్మబోధను వినిపించెద విను. 


శరణు కోరిన శత్రువ్షనైనను- 
శత్రు సేనలో సెనికునైనను 
తన ప్రాణమునిడి కాపాడవలె 
లేనిచొపాపము కలుగునందురు. 


శరణాగతునికి రక్ష ణనిడనిచో 


వాడుచేసిన పాపములన్నీ 


ఏనినిచేరును విని పుణ్యమున 
వాడు చల్లగా స్వర్గమేగును. 


బుషి వాక్కులను గౌరవించెద 
ధర్మమార్గము అనుసరించెద 
యశముకలుగును అందువలననే 
పుణ్యలో కములు లభించ గలవు. 


ఓ సుగ్రీవా! ఎవ్వరైనను 


- ననుశరణన్నచొ కాపాడెదను 


భయమనునట్టిది శరణాగతునికి 
తీర్చు టన్నది నా వ్రతమయ్యా. 


యుద్ద కాండము 


శరణు కోరునది విభిషణు౦డో 
వచ్చి చేరునది దశకంధరుడో 
అభయము నిచ్బతి వానరరాజా! 
వానిని ఇచటకు గొనిరావలెను.” 


రాముని పలుకులు విని సుగ్రీవుడు 
(ప్రేమాదరణలు పొంగిపారలగా 
"ధర్మస్వరూపా! సత్స ధచరితా! 
నీవిటు పలుకుట అతి సహజమ్ము 


మదిలో సందియ మంతరించుటకు 
నీమది తెలియగ పలికితి నటుల 
విభీషణుని నే గొనివత్తు నిట 

మా మిత్రులలో అతడొకడగును.” 


శ్రీ రఘురాముని॥ 


Ht 


19 సముద్రతీరమునందే విభీషణుని అభిషేకించుట 


రామచంద్రుని అభయము నంది 
ధన్యుడాయెను విభీషణుండు 
సచివులు నలుగురు అనుసరించగా 
రామ చరణముల సాష్టాంగపడి. 


ధర్మయుక్తము యోగ్యముగాను 
విభీషణుండు పలికెను భక్తి గ 
“రామభద్ర! నే రావణు తమ్ముడ 
అన్ననన్ను మరిఅవమానించెను. 


సర్వభూతముల శరణాగతుడవు 
నిన్ను చేరితి నిజము రాఘవా! 
నా సర్వస్వము వదలి చేరితి 

నీ అధీనమున నుంటిని నేను.” 


ప్రసన్న దృష్టతొ రాముడు చూచెను 
చూపుల ఆతని వేదన (గో లెను 
అసుర బలమ్ములు యదార్థమ్ముగా 


తెలియబరచమని అడిగెను రాముడు. 


విభీషణుండు తెలిపెను భక్తిగ 
“రామప్రభో! ఆ లంకాధీశుడు 
బ్రహ్మ దేవుని అను గ్రహమ్మున 
అమోఘమైన వరమును పొందెను. 


సురగంధర్వులు అసురల చేతను 
మహాభూతముల చేతనైనను 
మరణము లెని వరమది రామా! 
మదించిపోయెను వరబలమ్ముచే. 


నాకు అన్నయు రావణానుజుడు 
కుంభకర్ణుడు అతి పరాక్రముడు 
తేజోవంతుడు- యుద్దమునందు 
ఇం|దుని పోలెడి బలమగువాడు. 


రావణు సేనల కధిపతి యైన 
ప్రహస్తుడాతడు ౩లాసమున 
ధనపతి సనానాయకుడైన 
మణీభద్రుని తా జయించినాడు. 


38 యుద్ద కొండా 


" సురల జయించెను రావణరాజు.”' 


విభీషణునితో రాముడు పలికెను- 


రావణు తనయుడు ఇంద్రజిత్తు తను చతురంగ బలములు నిండిన సేనను 
అబెధ్యమైన కవచము దాల్చి పుత్రుల బంధుల కూడిన అసురుని 
గో ధాంగూళీత్రాణము దాల్చి అంతము చేసెద ఇది నా ప్రతిన 

- ఘన చాపముతొ పోరుకు దిగును. తమ్ముల ఆనగప్రతిన చేసితి. 
అగ్నిదేవుని తృప్తి పరచును అటుల రాముడు పలుకుట వినన 
అనలుని కృపకు పాత్రుడగుటచే విభీషుణుండు తరించె ననుకొని 
ఆలములో మరి అదృశ్యముగా పలికిను వినయము నిండగ నపుడు 
మాయ యుద్ధమున రిపుల కూల్చును. “యుద్ధమునందు సాయము చేతును. 
మహోధరుండు, మహోపార్య్యుడు లంకా పటము ముట్టడించుట 
అకంపనుండు అను ముగ్గురును రక్కసి సేనలొ జొరబడి-వారిని 
మహావీరులు- ఆలమున౦దు అంతము చేయుట అన్నిటియందు 
దిక్సాలురతో సమమగువారు. శక్తికి తగినటు సాయపడుదును.. 
మాం౦స భక్షకులు కామరూపులు అంతట రాముడు సంతసమంది 
రాక్షస యోధులు లంకాపురిలో విభీషణుని తా గుండెకు చేర్చెను 
పదివేల కోట్లగు సంఖ్యలొ నుందురు లక్ష్మణమూర్తిని గాంచి పలికెను 


సముద్ర జలము తెమ్మని చెప్పెను. 


విభీషణాఖ్యుని అసుర ప్రభువుగా 


“రావణాసురుని బలపరారక్రమము అభిషేకించగ చెప్పెను అపుడు 
సేనల విషయములన్నియు నేను- అంతట తమ్ముడు అన్న ఆనతిని 
నీవు చెప్పినవి వింటిని లోగడ. అభిషేకించెనుఅసుర వీరుని. 
ప్రహస్తుఖితో కలిపి రావణుని రామాను గ్రహమందిన వీరుని 
సబాంధథముగా రూల్చివెసెద విభీషణాఖ్యుని రాక్షస రాజుగ 
లంకకు నిన్సు రాజును చేసెద చూచిన వానరులందరు ముదముగ 
సత్యవచనమ్లు చెప్పితి నేను. అభినందించిరి రామ భకుని. 


యుద్ధ కాండము 


వానరనాథుడు వాయుపుత్రుడును 
ఏకాంతముగా విభీషణుని గని 

_ అగాధమైన కడలిని దాటెటీ 
ఉపాయమ్మును అడిగిరి వారు. 


వారితొ పలికెను విభీషణుండు 
'“సాగరమ్మును- రామచంద్రుడు 
శరణువెడినసరియగు సర్వము 
సగర పుత్రులు త్రవ్విరి కడలిని. 


మతిమం౦ంతుడు ఈ సాగరుడిపుడు 
రామకార్యమున నాయము చేయును... 
ఆ మాటలు విని, సూర్యకుమారుడు 
రామచందునికి తెలిపెను యోచన. 


సాగరమ్మును ఉపాసంచుమని 
విభీషణుండు తనతో నుడివిన 
మంగళ వాక్కులు రామ ప్రభువుకు 


39 


సత్యవర్తియు, ధర్మమూర్తియగు 
రాముడు మెచ్చిను, ఆ నూటలకు 
లక్ష్మణు గాందీ ఆ ఉపాయము 
తిరిగి యోచన చేయగ చెప్పెను, 


సౌమిత్రియును సు గీవుడును 
యోచనచెసి పలికిరి తిరిగి 

“ఈ సమయములో విభీషణుండు 
తెలిపెను మనకు చక్కని యోచన. 


సురాసురులును దెవేంద్రుడును 
కదలి వచ్చినను కడలి పెనను 
సేతువు కట్టక దాట నశక్యము 
కావున కడలిని శరణు కోరుము. 


ఆమాటలకు రామచంద్రుడు 
అంగీకారము తెలిపినవాడై 
దర్భశయ్య పై సంద్ర తీరమున 


తెలిపెను భక్తిగ వానరరాజు. అగ్నిహో త్రుని పోలి పరుండెను. 
శ్రీ రఘురాముని॥ 
చచ 


2 0 రావణు పనుపున-శుకుడను అసురుడు వచ్చుట 


సంద్రపు ఒడ్మన విడిసిన యట్టి 

వానర సేనావాహిని గాంచిన 
శార్లూలుడను వెగులవాడు 

రావణు ప్రభువుకు చెప్పిను యిటుల. 


( 


'రాజా వినుము, లెక్కకు చిక్కని- 
చక్షుల చూడగ శక్యముగాని 
వానరసిన సంద్ర తీరమున 

విడిసి యున్నదొక సంద్రము మాదిరి. 


రామ లక్ష్మణులు ఆయుధములతో 
వానర సేనా బలగమ్ములతో 
సితాదేవి వున్న తొవునకు 
వచ్చెదరయ్యా విను మహరాజా 


_ ఎటు చూచినను పది యోజనములు 


నిండీయున్నదా వానర బలము 
సామ దానములొ భైదమె తగును 
దండోపాయము సాధ్యముగాదు.” 


40 


విషయము వినిన రావణ ప్రభువు 
_కలవరపడక- కార్యదక్షుడగు 
“శుకుని పిలచి ఆ సుగీవుని గని 
మెత్తగ నిటుల మాటాడమనె- 


“ఓ వానరుడా మహారాజువు 
సత్కులమందు జన్మించితివ 
బ్రహ్మ కుమారుడు బుక్షరజునికి 
తనయుడ వీవు సోదర సముడవు. 


రాముని భార్యను న గొనితెచ్చితి 
దానివల్ల నీకేమి నష్టము 
రాముని చేరిన ఎమి లాభము, 
రాముని కాదన నికేకష్టము? 


బుద్ధిముంతు డవు యోచన చేయుము 
తెలివిగ నీవు కిష్కింధకు పో 
సురగంధర్వులు చేరని లంక 

నర వానరులా తనువుతొ చేరుట... 


ఫక్షి రూపమున శుకుడను అసురుడు 
సంద్రముదాటి ఆకసమ౦ందున 
నిలచి- సుగ్రీవుని గాంచి అంతట 
రావణు పలుకులు తిన్నగ వినిచెను. 


పక్ష అట్టుల పలుకుచుండగా 
నింగికి ఎగిరి వానర వీరులు 
అసురుని పట్టుకు నేలకు త్రోసి 
చేతుల బాది మర్థించగను. . 


యుద్ద కొండ 


విలఏ౦చుచు ఆ శుకుడంత టను 
రామ ప్రభువును రక్షణ కోరెను 
"దూతగ-స్యామి పలుకులు వినిచితి 
స్వంత పలుకులు పలికిన చంపుడు.' 


సూర్యకుమారుడు రాక్షస దూతతొ 
పలికెను ఇటుల ప్రత్యుత్తరముగ 
“ఓ రావణుడా అబల హర్తవు, 


సఖుడవు గొవు ఇష్టుడగావు. 


నా బుత్రుడగు రామచంద్రునికి 
ని బంధువులతొ వెరివెతివి 

నాకు శత్రువగు వాలి మిత్రుడవు 
కావున నివు పరమ విరో ధివి. 


ఓ రావణుడా నీ బంధులతో 


నీ సచివులతో జ్ఞాతులతోను 


సమూలమ్ముగా నిన్ను చ౦పెద 
అచిరకాలమున లంక రూల్తును. 


రాక్షస రాజా! మూర్చుడ వివు 


సురలందరును సురపతి యైనను 
సూర్యలోకమున నిన్ను దాచినను 
పాతాళములో దాగిన గాని, 


రాముడు నిన్నుచంపక వదలడు 
ముల్లోకములు రక్షణ నిడీవు 
ముసలి పక్షిని కూల్చితివీవు 

రాగల కష్టము తెలియక పోయెను. 


యుద్ద కొండము 


రామలక్ష్మణులు లేని సమయమున 
రాముని సతిని అపహరించితివ 
సురలకు సైతము అజేయుడెన 
రఘుకుల తిలకుడు కూల్పును నిన్ను. 


_ అఆ విధముగ నువు లంకాపతికి 
తెలియ చెప్పుము అనె సు(గీవృడు 
వానర రాజటు పలుకుచుండగా 
అంగదుడంతట పలికె రాజుతో. 


“ఓ మహరాజా ఈ రాక్షసుడు 
దూతకాదని నౌ నమ్మకము 

నింగిని నిలబడి మన సేనలను 
పరిశీలనగా చూచుచుండెను. 


41 


లంకకు వినిని వదలకూడదు 
ఇపుడే వినిని పట్టుకొందము ' 
అంతట, రాజు సరియనగానే 
నింగి ౩గరిఆ అసురుని పట్టిరి. 


విలపించెడి ఆ రక్కసునంతట 
బంధించిరి ఆ వానర లిరులు 
అసురుడు దెబ్బల కోర్వలేకను 
రాముని ప్రార్థన చేసెనుజాలిగ. 


“రామా! వీరులు చంపుచుండిరి 
రెక్కలు విరచి పారవేతురు 

నన్ను చంపినచొ నా పాపమది 
నిన్ను చేరును- రక్షణ నిడుము.”' 


శుకుడు అట్టుల ఆక్రోశించుట 
వినిన రాముడుతన వీరులకు 
దూతను చంపగ వలదని అపుడు 
ఆదేశించెను- ఆగిరి వారు 


2 1 


ప్రొజ్జుడైన శ్రీరామచంద్రుడు 
కడలికి భక్తిగ నమస్కరించెను 

. సర్పసమముగా మృదువుగ నున్న 
దక్షణబాహువు తలక్రీందిడుకొని. 


దర్భశయనమున రామచంద్రుడు 
కడలిగట్టున శయనించగను 
రత్సకాంచన మణిమయ శో భిత 
ఆభరణమ్ముల వెలిగెడి చేయి- 


శ్రీ రఘురాముని॥ 


CER 
సముద్రుని ఉపాసించుట- శ్రీరాముని ఆగ్రహము 


ఉత్తమాంగనలు అలంకరించగ 
అగరుచందనము నలుగు పెట్టగా 
బాలసూర్య ప్రభ-ధగ్రధగ లాడుచు 
ధరణీసుతకు అమరిన తలగడ. 


గంగాజలముల సర్నరాజును 
పోలెడి రాముని దక్షిణ హస్తము 
రిపుల కలంచిన దక్షిఖ హస్తము 
భక్తులపాలిటి భద్రహాస్తము- 


42 


వేలగోవులను దానము చేసిన 
ఇనుప గుదియనుపోలు హస్తము 
భూమికి పూర్తిగ ప్రదక్షిణించగ 
శక్తిగలిగిన శరములు వేయును. 


పుడమికంతకు ఆధారమయి 
కోదండముతో శరములు వదలగ 
అల్లె త్రాటితొ అదరిఅచ్చట 
చర్మము బిరుసైకాయలు కాసిన- 


అయోధ్యరాముని అభయ హస్తము 
అయోనిజను తా నందిన హసము 


—0 


తలగడవోల అమరియు౦డగా 


మహాబాహుడట పడుకొనియు౦డిను. 


సంద్ర తరణమో లేక మరణమో 
తప్పదనుచును నిశ్చయించుకొని 
శాస్రోర్హముగా ధర్భశయ్య పై 
నియమ, నిష్టగా, రాముడుండిను. 


సాగరమ్మును ఉపాసించు టకు 
మూడు రాత్రులు గడిపెను రాముడు 
అంత నియమముగ వేడుకొన్నను 

ఆ సాగరుడు ముందుకు రానిచె- 


దశరథరాముడు కోపగించెను 
కన్నులెజ్టబడ తమ్మునితోననె 
సోదర లక్ష్మణ! ఈ సముద్రుడు 
కనబడకుండెను- ఓరిమిపోయెను. 


యుద్ద కాండ 


గర్వాంధుడయా ఈ సాగరుడు 
శాంతము ఓర్పు నిష్కపటమ్ము 
బయ భాషణము అసమర్థత గా 
గుణహీనుడుతా నెంచుట జరుగును. 


తన్నుతాను మరి పొగుడుకొనుచును 
వంచనచేసే దుష్టుని మరియు 
నిర్ణయనిండిన వారిని లోకము 
గౌరవించుట జరుగదు వినుము. 


శమ దమాదులు కలిగినయట్టి 
సద్గుణయుతుని లక్ష్మణమూరి! 
గౌరవించదు ఈ లోకము విను 
మ౦చితన మది మరుగున పడును. 


సామోవాయము ననుసరించిన 
యుద్దమునందు జయము లభించదు 
దండన తగిన సాధనమగును 

కడలిని ఇపుడు కలంచివేసెద. 


నిశిత శరములు నే వదలగను 
మకరాలయమున నున్న మకరులు 
తునకలు కాగాపెకి తేలును 
సముద్ర జలము స్తంభించునయా. 


మహాసర్పములు- మత్స్యము లన్నియు 
ముక్కలుగా మరి తెగి-తేలునయా 
తీక్టణముగ నే విడచిన శరముల 
సం|ద్రపు జలము ఇగిరివోవును. 


యుద్ద కాండము 


ఓరిమి నుంటిని- నన్ను సముద్రుడు 
అసమర్శ్భునిగా నెంచెనువినుము 
సామోపాయము సరిపడ దింక 
శరచాపములు తీసుకురమ్ము 


క్రూర నాగులను పోలు శరములను 
విడిచి- కడలిని యి గిర్చివేసెద 
వానరులందరు నడచునట్టుగా 
నిరు మిగల్బక నేల మిగిల్బెద. 


చెలియలికట్టను దాటని కడలిని, 
ఎగసిపడే ఆ సంద్రపుటలలను 
నేలమిదనే పరుగిడ చేసెద 
సంద్రము నిపుడే క్షోభపెట్టెద. 


అనుచు రాముడు చెక్కిళ్ళదరగ 
కరమున చాపము దాల్చి నిలచెను 
సంద్రము వంక సూటిగ చూచెను 
ప్రళయాగ్నివలె కనబడినాడు. 


భయ౦కరమగు చాపము నపుడు 
ఎడికిట మధ్యలొ బిగించి నిలచి 
అల్లత్రాటిని బిగించి లాగను 
ట౦కారధ్వని దిక్కుల నిండెను. 


జీవకోటి విని గజగజ లాడెను 
జగత్రళయమా? అన్నటు తోచెను 
వజ్రాయుధమును పోలు శరములు 
కడలిపైన శ్రీరాముడు వదలెను. 


అగ్నిశిఖలను పోలు శరములు 
సంద్రగర్భమును కలంచివేసెను 
జల జంతువులు చెదరిపోయినవి. 
భీకర ధ్వనితో గాలి వీచెను. 


పెద్ద అలలవి నింగి కెగిరెను 
నరక్ర-ామకరములు క్లో భపడినవి 
శంఖమ్ములును ముత్రపు చిప్పలు 
అలలతొ ఎగిరి కడలిని పడెను. 


అగ్ని శిఖలను వోలు శరములవి 
కడలిని పడగా పాగలెగసినవి 

పాతాళమునే తాకిను శరములు 
అచటి దానవులు దుఃఖతులారి. 


మెరసి ముఖముల పన్నగులందరు 
విషము [గ్రక్కుచు బాధను పడిరి 
ఎంధ్యపర్వతము వోలు అలలది 
జలజంతువులతొ నింగి కెగసిను. 


తిరిగి రాముడు కోపము నిండి 
మహో గ్రమైన శరమును తీసి 
ఎక్కు వెట్టగ- సుమి త్రసుతుడు 
వలదు, వలదనిఅన్నను ఆపెను. 


శ్రి రఘురాముని॥ 


RRR 


44 


22. 


కోపము నిండి రాముడు పలి8ను 
వారిధి నుద్దేశించి పలికెను 
“పాతాళమునకు పంపెద నిన్ను 
నీలో దాగిన ప్రాణులు మిగలరు. 


నా శరములతో సేతువు కట్టెద 
నీ గుండెలనే చీల్చి కట్టెద 

నీలో దాగిన దుష్టుల స్నేహము 
నిన్నీవిధముగ మార్చివేసెను. ' 


అనుచు రాఘవుడు ప్రళయమూర్తియై 
బ్రహ్మాస్త్రమును తీసి అంతట 
అభిమంత్రించి వంటికి కూర్చి 
ఆకర్గాంతము లాగి నిలచెను 


అల్లత్రాటి ధ్వని నింగి కగసెను 
భూమ్యాకాశము లదరిపోయెను 
లోకమంతయు చీకటి నిండెను 
గిరులూ నదులూ క్లో భించినవి. 


మహావృక్షములు నేల కొరిగినవి 
మెరుపులుపిడుగులు మేఘగర్జనలు 
మహాభయం౦కర ఘోష వినగనే 
ప్రాణికోటి భీతిల్లి ఎడ్చెను. 


ముందే వేసిన శరముల ధాటికి 

చెలియలికట్టను దాటెను వారిధి, 
వెనుకకు పరుగిడు జలధినిగాంచి 
శరము వదలక నిలచె రాముడు. 


యుద్ద కొ౦డవ 


సేతుబంధనము - లంక జేరుట 


మేరుగిరిని రవి ఉదయించునటు 


సంద్ర మధ్యమున సము ద్రుడంతట 
పెకి లేచెను- దివ్యశరీరము 
కాంతులీనుచు వెలుగుచుండెను. 


తామర రేకుల కన్నులతోను 
ఎర్రని వలువల రత్నాకరుడు 
స్వర్థాభరణములెన్నో మాలలు 
ఉత్తమమైన రత్నహారములు, 


వక్షస్తలమున హారములందు 
దివ్యమణీ యది వెలుగుచుండగా 
మంటలు మండే పాములుండగ 
రాముని చెంతనునిలచె సము ద్రుడు. 


శరముతొ నిలచిన రాముని గాంచెను 
చేతులు రెండును జోడించి అట 
అణుకువ నిండి పలికి సాగరుడు 
అమిత భక్తిగా ప్రభామ మిడెను. 


“పుణ్యపురుషుడా! పృథివీ, వాయువు 
ఆకాశమును, జలము, అగ్నియు 
పంచభూతములు కట్టుబాట్లను 
విడువక నిలచును-వాటి ధర్మమది. 


అగా ధమ్ముగా నుండు టన్నది 
సహజమైన నా స్వభావమగును 
మెరకగ నుండుట జరగదు నేను 
అగ్నిహోత్రముచల్లగ నుండున? 


యుద్ద కాండము 


రామభద్ర-నే నిజము నుడివెద 
నేను యిప్పుడు ఘనీభవించిన 
నాలో జీవులు హరించిపోవును 
కావున నేను ఘనిభవించను. 


స్వామి! నేను తగిన విధముగా 
రామ కార్యమున, సాయపడుదును 
నాలోనున్న జల జంతువులు 

న సేనలను, బాధించవయా. 


వారిధి నద్దరి చేరుట కొరక 

వారధి కట్టుము వానర బలముతొ 
అందులకొరకు కొంత భాగము 
మెరక చెతును మ౦గళమూర్తి! 


అంతట రాముడు అడిగి, సాగరుని 
సంధించిన ఈ బ్రహ్మస్త్రమును 
వదలకుండుట జరుగదు గావున 
ఎచ్చట దీనిని విడువగ వలెను.” 


తెజోవంతము అయిన శరమును 
చూచి పలికెను సముద్రుడపుడు 
“రామా! ఇచటకు దగ్గిరలోనే 

. ద్రుమకుల్య మను ప్రదేశమున్నది. 


మనోహరమ్మగు ద్రువుకుల్యమున 
చోరులు, పాపులు, వింది యుండిరి 
లై దుర్మార్గుల ఉనికిని నేను 
సహించలెనువారిని త్రుంచుము.”' 


రామచంద్రుడు (బ్రహ్మాస్త్ర మును 
మంటలు మండిడీ దివ్య శరమును 
ద్రుమకుల్యముపై ప్రయోగించెను 
ఐడుగ పడినది రామ బాణము. 


ఘనమగు శరము భూమిని ఏల్పుకు 
పాతాళములో జొరబడి అచ్చట- 
జలము ఎర్పడి- వ్రణకూపమది 
నిరతము జలముల నిచ్చుచుండును. 


రామబాణము దుష్టుల త్రుంచెను 
నిత్య్వమునిలచె జలముల నిడెను 
“మరు కాంతారము' అనెడి పేరుతో 
ఆ ద్రుమకుల్యము ప్రబద్ధికక్కను. 


మరు కాంతారము నందలి జనులు 
రోగములుండక సుఖముగ నుందురు 
మధు క్రీరములు సమృ ద్ద మచ్చట 
దివ్యోషధులు వెలసెనచ్చట. 


మంగళకరమగు ప్రదేశమగునటు 
రామునిచేత వరమును పొందెను 
రుక్షిలో నున్న ద్రుమకుల్యమ్మది 

దగ్ధము కాగా పలికి సముద్రుడు. 


“ఓ రఘురామా! న సైన్యములో 
విశ్వకర్మకు తనయుడు అయిన 
నలుడు కలడు అతిధి ర్యవంతుడు 
అమితోత్సాహము కలిగినవాడు. 


46 


సేతువు నాతడు కట్టసమర్భుడు 
నలుడుకట్టెడి ఘనమగు సేతువు 
కదలకుండగా నిలబెట్టిదను 


అనుచు సాగరుడు అదృశ్యుడయ్యెను. 


సముద్రుడటుల పలుకుట వినిన 
నలుడు భక్తిగా కరములుమోడ్సి 
రామా! సర్వము యదార్ధమైన ది 
వారీధిలో నే వారధి కట్టెద. 


కృతజ్ఞతను మరి చూపని వానికి 
సామదానములు క్షమయూద గవ 
దండోపాయము సాధనమగును 
తనపుట్టుకనే సము ద్రుడెరుగడు. 


సగరుల ఉపకారమ్మును మరచెను 
రామబాణముల భయముచేతను 
సేతువుకట్టగ మెరకచేతునని- 
చెబ్బ తప్పుకొనె- రృతఘ్నుడతడు. 


మందరనగమున విశ్వకర్మ తను 
తనతో చాలిన తనయుడు పుట్టగ 
నా తల్లికి మరి వరమునిచ్చెను 
ఎశ్వకర్మకు బెరసపుత్రుడ. 


శిల్పవిద్యలో తండ్రికి సముడను 
సంద్రముపై నే సేతువు కట్టెద 
గుర్తుకుతెచ్చెను ఈ సాగరుడు 
ఆనతినిడుము పురుష పుంగవా! 


యుద్ద కా౦డవ; 


రాముడు వంటని వారధికట్టగ 
అనతినిచ్చెను నలునికచ్చ ట- 
ఆనందముతో ఆ కపివీరులు 
లక్షలాదిగా ౧ంతుచుసాగిరి, 


వానర వీరులు వనములందలి 
మహవృక్షములు ఎరుముద్దులు 
చ౦ ద్రవృక్షములు మద్దితరువులు 
తాళవృక్షములు తిమిశ తరువులు. 


మామిడి తరువులు అశోకచెట్లు 
బొట్టుగు-మొదలగు వృక్షములెన్నో 
ధ్యజములమాదిరి చేతులనెత్తి 
సాగర గర్భమునందు వేసిరి. 


మహాకాయులగు వానరులెందరొ 
మహాశిలలను- కొండ రాళ్ళను 
గిరులను చీల్చి తీసుక వచ్చిరి 
సంద్రజలముల విసరసాగిరి. 


ఘన్నశిలములటు వారిధిబడగనె 
నింగికిగసినది సాగరజలము 
వానర యోధులు కొందరప్పూడు 
నూలు దారముతొహద్నులు తీర్చిరి. 


కొలత బద్ద లతొ కొందరు నిలచిరి 
మట్టము చూచుచు సరియను చుండగ 
కొందరు- తొందర తొందర అనుచు 


వడిగా శిలలను తెమ్మనుచుండిరి. 


యుద్ద కొండము 


పది యోజనముల వెడల్పుగాను 
నూరుయోజనము లుండునట్టుగా 
సాగరమ౦దు వానరయోాధులు 
సెతువు కట్టుట సురలుచూచిరి. 


నలుడుకట్టెడి సెతువువైన 
పూచిన శాఖలు- ఒత్తుగ పచ్చిక 
పర్వత నిఖిరమునుండెడి శిలలు 
కొయ్యలు వేసి చదునుచేసిరి. 


కరిబలసములు మహాలరులు 
కపికులనాధులు మహాదిక్షగా 
పదునాల్గు యోజనములుండునట్టుగా 
మొదటిరోజు నిర్మాణము చేసిరి, 


రెండవరోజు ఇరవై నడచిరి 
మూడవ దినమున మహావీరులు 
ఇరవై ఒక్క యోజనమ్ములుగ ' 
సేతువు నచ్చట తీర్చి కట్టిరి 


నాల్గవనాడు ఇరువదిరెండు 
అయిదవరో జున ఇరువదిమూడుతొ 
శతయో జనములు లాఘువమ్ముగా 
అమిత వేగమున పూర్తిచేసిరి. 


అతి బలశాలి ధిర్య్వవంతుడగు 
నలుడు కట్టిన సేతువు అపుడు 
ఆకాశములో సాతీపథముగ 
రముణీయంబుగ వెలుగుచుండెను. 


అద్భుత సెతువు జలముల నిలువగ 
నింగిని నిలచి సురగంధర్వులు 
సిద్దులు బుషులు అచ్చెరువందిరి 
మదిలో తలచని మహిత కార్యమది. 


అతికష్టమగు ఘనకార్యమది- 
అత్యద్భుతము సెతువ్చ కట్టుట 
అగాధ జలధిని ఆ దిధముగను 
అడుగిడి నడచుట అమోఘమైనది, 


గగుర్పాటునకు లోనుచేసెడి 
సేతువు నచ్చట- జీవరాసులు 
దర్శించినవి పులకించినవి 
రామపాదములు మదిలో నిలచెను. 


ఎత్తుపల్లములు లేకుండగను 
వంకరటింకర లెక సాగిన 
సేతువు అచ్చటి వారిధిలోన 
కడలి- పాపటగ శో భించినది. 


సేతువు నటుల కట్టుచు యోధులు 
కోట్లకొలదిగా వారిధి దాటిరి 

వారిధి నద్దరి విభీషణాఖ్యుడు 
గదతో కావలి కాయుచు నిలచెను. 


సూర్యకుమారుడు రాముని గాంచి 
వినయము నిండి పలికెనప్పుడు 

ఓ దాశరథీ! నివు ఇప్పుడే 
వాయుపుత్రుని అధిరోహించుము. 


48 


సుమిత్ర తనయుడు అంగదుపైన 
అధిరోహించి సాగును నీతో 
మిరిద్దరును నడువగ వలదు 
మకరుల నిలయము ఈ సాగరము. 


చాలాదూరము సాగవలయును 

ఈ వానరులు వెగవంతులు 

వాయు మార్గమున సాగ సమర్థులు 
రొవున మిమ్ముల తీసుకుపోదురు. 


సరియని రాముడు, లక్ష్మణమూర 
ఆ సేనలకు అగ్రభాగమున 
విజయ కాంక్షతో సాగుచుండిరి 
అజేయులెందరొ ప్రక్కల నడచిరి. 


దారి విశాలము చాలనందున 
కొందరు అచ్చట వేచియుండిరి 
వేగవంతు లుత్సాహవంతులు 
కొందరు నింగిని ఎగిరి సాగిరి. 


యుద్ధ కాండము 


వొనర వాహిన్సి ఉత్సాహముగా 


సేతువువైన నడచిరి ముదముగ 


వారిధి నద్దరి ఫల జలములుగల 
చక్కని చోట విడిది చేసిరి 


అద్భుత కార్యము అతి సులువుగను 
చేయించిన శ్రీరాముని చూడగ 
సురలూ- సద్భులు చారణులున్నూ 
నాగ గంధర్వ బుషులు వచ్చిరి. 


మంగళ జలముల వారందరునూ 
రామభద్రుని అభిషేకించిరి 

మనసు నిండుగా పూజలు చేసిరి 
మంగళవాక్కుల నందరు పలికిరి. 


''నరులందరికి దైవము నీవు 
రిపులందరినీ జయించి నీవు- 
బహుకా లమ్ము భూమి నేలుము 
దుష్టుల దునిమి శిష్టులు బ్రోవుము.” 


కొందరు యోధులు జలముల పడుచు  ముదముగ మునులు సురలందరునూ 

ఆనందముతో తిరిగి గెంతుచు స్తోత్రము చెసిరి రామచంద్రుని 

సింహ నాదములు చేయుచు సాగిరి శత్రు హరణుడు శ్రిరఘురాముడు 

సంద్రపు ఘోష వినబడకుండెను. చల్లగనేలును అనుచు పొగడిరి. 
hh శ్రీ రఘురాముని॥ 

23 శ్రీరామునికి శుభశకునము లగుపడుట 


రామపాదములు సోకిననేల 
అధర్మమింక సాగదు లంకలొ 
అనుచు మురిసిన ది- ధర్మరక్షణకు 
నిలిచిన అల్లునిచూసి మురిననది. 


లంకలొ కనబడి దుర్నిమిత్రములు 
భీకర పోరును, తెలుపు సూచనలు 
రాముడు తమ్ముని కొగిలించుకొని 
తెలియబరచెను శకున ఫలితము. 


యుద్ధ కాండము 


గరుడ వ్యూహము ఎర్పరచెదము 
అతిభీకరమగు పోరాటములో 
రక్రమాంసముల- రణభూమి ఇట 
బురద బురదగా మారిపోవును. 


గిరి శిఖరములు ఊగుచున్నవి 
హోరుగాలి అది ఎచుచున్నది 
మహావృక్షములు కూలుచున్నవి 
మేఘగర్ణనల దిక్కులవిసెను. 


రక్షబిందువుల వాన కురిసినది 
సూర్యమండలము మ౦టలుమ౦డిను 
రవికెదురుగను దినస్వరముతో 
పక్షులు-మృగములు అరచుచున్నవి. 


ధూళీనిండి అట నింగిని తారలు 
యు గాంతమ్మునే సూచనచేసెను 
దుర్భలమైన పక్షులన్నియు 
బలమగు పులుగుల చంపుచున్నవి. 


24 


శరత్కాలమున తారలనడును 
వెలిగెడి చంద్రుని తీరుగనపుడు 
కపిసేనయను తారల నడుమ 
రామచంద్రుడు తేజము నింపెను. 


వానరవిరుల బల సంపన్నుల 
పదఘట్టనకుభూమి వణకెను 
సద్దుముణగిన సమయములోన 
లంకలొ, భేరుల ధ్వని వినవచ్చెను. 


RRR 
రావణునకు వెగులవాని హితవు 


49 


చంద్రునికాంతి క్షణించినది 
ప్రళయ కాలమును సూచించునది 
నక్కలు భీకర ధ్వనితో కూయచు 
అముంగళమ్మిట తిలుపుదున్నవి. 


ఓ సౌమి(తీ! వానరరాజుతొ- 
హనుమ, అంగదులు కపివీరులతో 
దుర్భద్యమగు లంకనుచూతము 
రాక్షస నిలయము పరిశీలింతము. 


రామచంద్రుడు రణో త్సాహుడె 
అందరిముందుగ నడువసాగను 
సాగిరి వీరులు రామునివెంట 
అమితోత్సాహము, విజయకాంక్షతో. 


వానర వీరులు రాము ప్రభువుకు 
ఆనందమును కూర్చగనెంచి 
సింహనాదములు చేయుచు నడచిరి 
తోకలతో నట బాదిరి నెలను. 


శ, రఘురాముని॥ 


అసురుల కో లాహలము వినబడే 
భరీమృదంగ ధ్వను లెగసినవి 
అదివిని వానరయోధులు తిరిగి 
అంతకు మించిన సవ్వడిచెసిరి. 


చిత్ర విచిత్రములగు పతాకల 
కోభలీనెడి లంకానగరము 

రాముడు చూచెను, వెంటనె మదిలో 
హృదయరాణి తన జానకి మెదలెను. 


50 


దుఃఖతప్పుడె - కార్యదక్షుడై 
తన సోదరుని చూచి పలికెను 
“విశ్వకర్మ తన చతురతన౦తా 
ఒలకవోన నిర్మించెను లంకను. 


ఎంతో ఎత్తుగ నింగితాకునటు 

గిరి శిఖరమువై నిలచెను లంక 
వివిధ తరువులు పక్షుల గుంపులు- 
చెత్రరథమువలె నయనానందము. 


పూసిన పూవుల ఎగసిన తేనెలు 
గ్రోలిన తుమ్మెద మత్తునిండెను 
లేత చిగుళ్ళు తినిన కోయిలలు 
కర్ణపేయముగ కూయుచున్నవి.” 


నింగి మబ్బులతొ శో భించినటు 
వానరసేనతొ గరుడవ్యూహమది 
నిండుగ నిలిచిన ఆ రణభూమి 
శో భించినది రిపులువణకగా. 


బ౦ందీకృతుడైయున్న అసురుని 
శుకుని- అప్పుడు వదలివేయమని 
రామచంద్రుడు ఆనతినిడగనె 

ఆ రాక్షసుని వదలివేసిరి. 


ప్రభువు పాదముల వ్రాలిన భటుని 
విరిగిన రెక్కలు గాంచిన రాజు 
“కపులకు నీవు చిక్కితివా' యని 
నవ్వుచు పలికను హెళనగాను. 


యుద కొం 


థి 


అసమర్భునిగా రాజు తలచెనను 


శంక భయములతొపలికను అసురుడు 


“రాజా! నేను వానరరా జుతొ 
నీ పలుకులను తీరుగ చెప్పితి. 


నన్ను గాంచిన వానరవీరులు 
నింగికగిరి నను ఒడిసిపట్టిరి 
నేలకు త్రోసి పిడికిట పొడిచిరి 
ఎముకలు పొడిపొడి చేసిరి స్వామీ! 


కోపిష్ణులుఆ వానరులందరు 
సేతువుకట్టి లంక చేరిరి 

ఖర, విరాధుల, కబంధు వీరుల 
కూల్చిన- రాముడు సతికె వచ్చెను. 


వానర వీరుల భల్లూకములను 
నేల ఈనినది- లెక్కతెలియదు 
పర్వతకాయులు మేఘతుల్యులు 
మనకూ వారికిపొత్తు కుదరదు. 


రాక్షసరాజా! సీతను యిత్తువొ- 
భీకర యుద్ధము చేసెదవో మరి- 
త్వరగా నీవు నిర్ణయించుకో! 
అలస్యమునకు తావే లేదు.” 


హిత్రమును వినని రాక్షసటేనికి 
కోపము హెచ్చి కన్ను లెట్టిబడె- 
నిప్పురవ్వలు రాల్చునట్లుగా 
పలికెను అపుడు ప్రభంజనముగా. 


యుద్ద కొండము 5] 


“సురాసురులును గంధర్వులును సంద్రపు వేగము నాకున్నదని 
లోకములన్నీ ఎకముగుచును వాయు గమనము నా సొమ్మనుచు 
నాతో పోరుకు వచ్చిన రానీ రాము డెరుగడు- పోరగవచ్చెను 
సీతనురాముని కిచ్చుట జరుగదు. మానవుడెరుగడు నా పోరాటము. 
నసంతమందు పూలినెల రణ భూమియను నాట్యరంగమున 
ముసిరెడి తుమ్మెదలన్న తీరుగా ఎణాతంత్రులు మోగించినటు 
నా శరములవి రాముని తాకి వంట బాణములు సంధించుచును 
గజము నాపినటురాముని నిలపును. నారితొసవ్వడి చేయుచు నిలచి 
ఉదయభానుడు తన కాంతులతో శరపరంపరలు వదలుచు౦డగా 
తారాగ్రహముల కాంతి మ్రంగునటు సర్వనాశనము జరుగుచుండగా 
నా సేనలతో వానర వరుల సంతోషించెద నాహవభూమిలొ 
రామచంద్రుని రూపు మాపెద, వరుణ, ఇంద్ర యమ రాజులు ఆగరు. 
శ రఘురాముని॥ 
RE 
25 శుక సారణులను వేగులు-పట్టుబడు ట 
సేతువు కట్టి లంకజేరుట వానర సేనల సంఖ్య తెలియుడు 
మహితకార్య మా రాముడు చేసెను వారిలొ ముఖ్యులు- నాయకులవరో 
మదిలో కలవరపడిన రావణుడు విరులెవ్వరో- వానరనాథుని 
శుక సారణులను సచివుల పిలచెను. మంత్రులెవ్యరో తెలియుడు మిరు. 
''మంత్రులార! ఇది నమ్మలేనిది రాముని మంత్రులు ఎవరో తెలియుడు 
- వారిధీవైన సేతువు కట్టుట- సేతువు నెటుల కట్టిరొ వారు 
: నా సందేహము వదలకున్నది ఎ ఆయుధములు వారు ధరింతురొ 
ఒరులు లంకలో అడుగిడలేరు. ఎచ్చటి కపులో తెలియుడు మిరు, 
సేతువు దాటి వచ్చిన బలముల రాముని పథకము ఎమిటొ తెలియుడు 
వివరములన్ని తెలియగోరితి వాని తమ్ముడు ఎంతటివాడో 
మీరిరువురును సేనలొ జొరబడి వానర సేనల నాయకుడెవడో 


రహస్యమ్ముగా సంచరించుచు. గ్రహించి త్వరగా తెలియబరచుడు. 


52 


రాజు ఆనతిని శుక సారణులు 
వానర రూపులు ధరించినారు 
వానర సేనలొ జొరబడి- వారు 
ప్రచ్చన్నము గా తిరుగసా గిరి, 


కపి సేనలను గాందిరి వారు 
మేను గగుర్చుతొ వణకిపోయిరి 
ఎంతనివారు లెక్కవెతురు 
అంతులేనిదా వానర వాహిని, 


గిరిశి ఖరము ల అరణ్యాలగల 
సేనావాహిని సేతువు దాటెను 
దాటుచునున్న ధీరులెందరో! 
దాటగ నున్నదిలక్కల కందదు. 


సింహనాదములు నింగి కగయగా 
సమరోత్సాహుల సమూహమ్ములో 
రహస్యమ్ముగ శుక సారణులు 
తిరుగుచుండగా విభీషుణుడు గనె. 


శుకసారణులను- విభీషణుండు 
గుర్తించెను ఆ అసురుల నపుడు 
రామచంద్రుని ముందు నిల పెను 
గూఢచారులని తెలియ బరచెను. 


అసువులుపైన ఆశ వీడిన 

శుక సారణులు రాముని గాంచిరి 
“మీ బలములను తెలియగ నిటకు 
ఏలిక పనుపున వచ్చితి మనిరి.” 


యుద్ద కొం 


శుక సారణులకు వణకు తగ్గదు 
వారితో పలికెను రామభద్రుడు 
“పూర్తిగ మీరు మా సేనలను 
చూచితిరా మరి బలము తెలిసెనా! 


మీ నాయకుడు కోరిన యట్టి 
సమాచారము దొరికిన పొండు- 
లేదామీరు మా సేనలను 

తిరిగి చూచియే లంకకు మరలుడు. 


పట్టుబడితిరని భయము వఏడుడు 
దూతల చంపుట నిషద్ధమైనది 

ఈ విభీషణుడు మా బలములను 
చూపును మీకు శ్రద్ధ గ చూడుడు. 


ఓ విభీషణా! ఈ రాక్షసులు 
మనతో జేరి ఉపాయము లతో 
సేనను తమలో కలుపగ నెంచిరి 
శరణు వేడుచూ పదముల పడిరి. 


ఛ్‌ ) 


వీరిని వదలుడు బబతికిపోదురు 
అనుచు రాముడు వారితొ పలికి 
లంకేశునకు చెప్పమనుచును 
పదునగు పలుకులు వారికి చెప్పిను. 


“రావణరాజా! ఎ బలములతో 
నా సతి సీతనుహరించినానో 

ఆ బలములను చూపించదగు 
సమయ మిప్పుడాసన్నమైనది. 


యుద్ద కాండము 


రేపటిరోజు ప్రాతః సంధ్యలొ 

బవార్ట్యారములు ప్రాకారములు 
బ్రద్దలు కొట్టి లంకలొ అడుగిడి 
అసుర నాశము చేసెద వినుము. 


వజ్రాయుధమును పోలు శరములు 
వదలెద- నీవు సిద్దపడుముయా! 

నా కోపమును తీర్చుకొందును 
కొడుకులు బంధులతోడ నిలువుము.” 


పామ్మని వదలగశుక సారణులు 
జయము పలుకుచు ఎగిరిపోయిరి 
రావణ ప్రభువును దర్శించుకొని 
విషయము లన్ని విశద పరచిరి. 


“రాక్షసరాజా! వానరబలము 
సర్వముమేము తెలిసితిమయ్యా! 
విభీషణుడు మా ఉనికి తెలిసెను 
ధర్మమూర్తి ఆ రాముడు వదలను. 


ఓ మహరాజా! రామచంద్రుడు 
లక్ష్మణమూర్తి- విఖీషణు౦డు 
ఇ౦ద్ర తుల్యుడగు వానరరాజు 
దిక్పాలురతో సమానులయ్యా! 


ఎర పుంగవులు అస్త్ర వేత్తలు 
వారు నలుగురే చాలుదురయ్యా 
వారి చేతిలో లంక మిగలదు 
మిగిలిన వానర సేనలు ఎందుకు.! 


అంకాధిశా! రాముని గంటిమి 

ఎర పుంగవునిదర్శించితిమి 

అతని ఆయుధము చూచితిమయ్యా 
బక్క రాముడే సర్వ్యసమర్హుడు. 


సుగీవుడును విభీషణుండు 
లక్ష్మణమూర్తులు రక్షగ నున్న 
వానర సేనను ఎదిరి నిలువగ 
సురాసురులకు సాధ్యముగాదు. 


పది యోజనముల వెడల్సుగాను 
నూరు యోజనములున్న వారధిని 
మా కన్నులతో చూచితిమయ్యా 

సేతువు దాటుచు వచ్చుచుండిరి. 


అంతు కనపడని అపారసేన 

అమిత్లో త్సాహులు వారందరును 

అతి బలవంతులు ఆ రణధీరులు 
ఆలోచించుము కోపము వదలుము. 


ఎ క్షణమైనా వారిటవత్తురు 
వారితొ నీవు తలపడవద్దు 
సతాదేవిని రామునికిమ్ము”' 
అని ఆ సచివులుహితవు పలికిరి. 


శ్రీ రఘురాముని॥ 


Ht 


54 


యుద కొ( 


థి 


26 యోధుల వివరములు రావణుడు తెలియుట 


శుకసారణులు చెప్పినహితవు 
నచ్చకపోయెను దశకంధరునకు 
'“సకలలో కములు ఒకటైపోరిన 
సీతనురామునికిచ్చుట జరుగదు. 


ఓ సారణుడా! దుర్భలుడవయి 
వారిదిబ్బలకు భయపడిపో తివి 
యుద్దభూమిలో నన్నుగిల్బెడి 
వీరుడెవ్వడో తెలియబరచుము.”' 


అనుచు రావణుడు గర్వాంధుడయి 
వానరసేనల చూడగనెంచి 
తెల్లగమెరసే ఎత్తగు భవనపు 
ప్రాసాదముపైనిలబడి అడిగెను. 


“వానర సేనల అధిపతి ఎవరు? 
వానర నాధుని హితులు ఎవ్వరు? 
విజయకాంక్షతో దూకెడిదెవ్యరు? 
వివరించమని మంత్రుల నడిగెను.” 


సారణుడపుడు కరమును చాచి 
“అడుగో! నీలుడు అరిభయంకరుడు 
సింహనాదముతొ ప్రాకారముల 
గిరుల వనముల వణకునింపెను. 


వానర సేనానాయకు డతడే 
విరపుంగవుని నీలుని గంటివ! 
సేనాముఖమున నిలచిన వీరుడు 
అతీబలశాలి సూర్యతనూజుడు. 


అతిపరా క్రముడు అంగదుడతడే- 
చేతులనెత్తి లంకవెపుగా 

అమితకో పమును అడుగులువేయుచు 
గుండెలదరగా కదలుటలేదా. 


పర్వతమ౦త వున్నాడతడు 
తోకతొ నేలనుబాదుచుండెను 
వాలిపుత్రుడు యువరాజతడు 
వాలికి సరిపడు తనయుడాతడు. 


సుగ్రీవునికి అతి ప్రియతముడు 
ఇ౦ద్రుని పనులకు వరుణుడున్నటు 
రామకార్యమున ముందర నిలచి 
పోరుకు నిన్ను ఏలచుచుండను. 


అడుగో- అడుగో- ఆంజనేయుడు 
అంతసాహన మరి యింకవ్వడు 
సత జాడ గనివీరులతెచ్చెను 
దశరథరాముని నమ్మినబంటు. 


విరుడాతడు విజయకాంక్షియై 
వానరయోధుల ప్రోత్సవాంచుచు 
నీతో తలపడ నడుముకట్టిను 
వాయుదేవుని తనయుడాతడు. 


అంగదువెనుక నలుడునిలచెను 
కడలికి సేతువు వాడేకట్టెను 
చందన వనముల వసించునట్టి 


మహావీరులు వానిసైన్యము. 


యుద్ద కాండము 


వెయ్యికో ట్లకు పైబడి వీరులు 

అతి విక్రములు నలుని కొలుతురు 
వారందరతో లంకను చుట్టి 
వాడొక్కడె ఈ లంక కూల్లునని. 


వెండి కొండవలి వెలిగెడువాడు 

శ్వేతుడందురు యుద్ధచతురుడు 
అమిత విక్రముడు సుగ్రీవుని గని 
ఎదో పలుకుట గను మహరాజా! 


సేనల విభజన చేయుచుండెను 
ఎరులనాతడు ప్రోత్సహించుచు 
తిరిగి ఎచటకో పోవుచుండెను 

ముల్లోకములలొ మేటివీరుడు. 


అక్కడచూడు-వాడే కుముదుడు 
గోమతి ఒడ్డున నిలచినయ ట్టి 

సంకోచ మనుసుందర శెలము 
కుముదుని నిలయము, అతడొకరాజు. 


కోటివిరులతొ కుముదుడు వచ్చెను 
వాడితొక అది ఎర్రగ పచ్చగ 

తెల్లని రంగుతొ మెరయుట చూడుము 
లంకను కూల్చగ కదలెనువాడు. 


లంకాధీశా! రంభుడు వాడు 
సింహతుల్యమగు వీరుడు వాడు 
కపిలవర్ణము దీర్ధనయనముల 
చూపుల కాల్చుచు నున్నాడిపురి. 


నూటముప్పది లక్షల ఐరులు 
రంభుని సేనలొ నిలిచిరి పోరుకు 
వింధ్యపర్వత, సహ్యపర్వతపు 
కృష్ణగిరులలో వాడిపాలన. 


అక్కడుచూడు -వాడే శరభుడు 
వానర యూధపు అధిపతివాడు 
చెవులు పొడుచుకొని నిలచియున్నవి 
ఆవలించుచు నుండెను గంటివ! 


మరణభయము ఆ శరభు డెరుగడు 
యుద్ధమునందు వెన్ను చూపడు 
భయము నెరుగడు అతి భీకరుడు 
తోక త్రిపుచూ అరచుట వినుము. 


మనోహరమ్మగు సాల్వేయగిరి 
శరభు నివాసము-వాడట రాజి 
నలుబది లక్షల విహారులనిెడి 
సేనా బలమునుకలిగియుండెను. 


పర్వతమంతటి కపినట చూడుము 
పనసుడు వాడు- ఉరుముచుండిను 
వీనిని మించిన విరుడులేడు 

వనిని గెలువగ సాధ్యముకాదు. 


పారియా త్రగిరి రాజ్యమునెలును 
యాభై లక్షల వానర ఎరులు 
వినిమాటపై పోరగ నిలుతురు 
పోరుట సరదా ఆ పనసునకు. 


56 


అచ్చట చూడుము! వాడే వినతుడు 
రెండవ సంద్రము అన్నటు సేనతొ 
వీరపుంగవుడు వెలుగుచుండెను 
అరవై లక్షలు వాడిసెనలు. 


క్రోధనుడనెడి కపివీరుని గను 

పోరుకు నిన్ను పిలుచుచుండెను 
గవయుడువాడు- అతికో పిష్ట 

దెహము పెంచుచు నుండెను పోరుకు. 


యుద్ద కాండము 


నీపై పడగ నున్నాడతడు 

డెబ్బది లక్షల విరుల కధిపతి 
లంకనాశనము చేయుట కొరక 
నిశ్చయించుకొని నిలచెను వాడు. 


లంకాధీశా! అతిబలవంతులు 

కామరూపులు అజేయులయ్యా! 

అఖండ సేనల కధిపతులందరు 

అందరు ఒకటై నిలచిరి చూడుము. 
1 రఘురాముని॥ 


LR 


2 / శ్రీరాముని సేనల వివరములు రావణుడు తెలియుట 


'' అసువులవైన తీపినెరుగని 

అతి సాహసులు యూథపతులను 
. చూపెద గనుము లంకాధీశా! 

వాడే హరుడు- అతిభయంకరుడు. 


రంగుల వెలిగే పొడుగు వాలము 
' పెకి ఎత్తిఅటనిలచెను చూడు 
సూర్యకిరణములు అన్నటు వెలిగే 
వాలముగనుము-వెయ్యికోట్టతో 


వీరుడు హరుడు వచ్చెను వి౦టివ! 
సుగ్రీవునికి కింకరుడతడు 

నిన్ను గెలువగ తలంచుచు౦డిను 
వాడే నీకు సరియను చుండెను. 


భల్లూకములవి అక్కడచూడు 
కాటుక కొండలు- నీల మేఘములు 
దిగి నడచునటు కనబడలేదా 
వారిని లెక్కిడ ఎవ్వరి తరము. 


మేఘములందు ఉరుముతీరు గా 
ధూయుడువౌడు ఎలుగుల కధిపతి 
వానితమ్ముడు వాని ప్రక్కనే 

అన్నను మించిన ఘనుడతడయ్యా! 


వానిని గంటివజాంబవంతుడు 
దేవాసుర సంగ్రామ మందున 
ఇం|దునికెంతో సాయముబేసి 
అనేక వరములుపొందిన వీరుడు. 


అగ్ని హో త్రునికి సరియగు వీరులు 
అసురుల మించిన బలమగు విరులు 
చావు అన్నచో భయము నెరుగరు 
కొండరాళ్ళను త్రోయుచుండిరి. 


ఎగిరే వీరుడు- దంభుడు రాజా! 
ఇంద్రుని మన్నన పొందినువాడు 
బలవంతులలో మేటి ఆతడు 

ఉత్సాహముతో పోరగ నిలచెను. 


యుద్ద కొండము 


సన్నాధుడను వానర యోధుడు 
కపులకు వాడు ఎతాముహుడయా! 
అడుగునకొక్క యోజనమ్ముగా 
ఎతగుగిరులను దాటునువాడు. 


ఎనిని మించిన పెద్దశరీరము- 
మరియు జీవికి లెనెలేదు- 

ఒక యోజనము ఎత్తువరకును 
అవలీలగను ఎగుర సమర్భుడు. 


దేవాసుర సంగ్రామమం౦దున 
సురలకుతోడై పోరుట కొరకు 
అగ్ని దేవునికి పుట్టెను వాడు 
ఇ౦ద్రునితోనే పోరెనువాడు. 


కోధనుడనెడి కపిలరుని గను! 
అపజయమెరుగని కపికిశో రము- 
వెయ్యికోట్ల బలగమ్ముతొ వచ్చెను- 
వాడే నీతో పోరగను౦డెను- 


అడుగో- అక్కడ- ప్రమాధి వీరుడు 
గంగాతటమున గిరి ప్రదేశమున 
దెవెంద్రునివలె తిరుగుచుండును 
వెయ్యి లక్షల సైన్యమువానిది. 


శంబసాదనుడు అను రక్కసుడు 
పూర్వకాలమున- గజరూపమున 


మునులను ఇడుముల బెట్టగ నంత 


కేసరికపి ఆ అసురుని జంపెను. 


అప్పటి నుండి గజ వానరులకు 
వరము మొదల యు౦డుటచేత 
కనబడు కరులను ప్రమాధి వరుడు 
కొండకు బాదుచు చంపుచు౦డును. 


సెతువుపెన కోటి నీరులతొ 
గోలాంగుల సేనలకధిపతి 
గవాక్షుడనెడి విరపుంగవుడు 
గంతులు వేయుచు వచ్చుట గనుము. 


లంకా పట్నము సమూలమ్ముగా 
తానొక్కడనే రూల్చదననుచు 
గవాక్టుడనుట నేనువింటిని- 
గంటిని స్వామి! బలవిక్రములను. 


తియ్యని తేనెల నిచ్చేసుమములు 
కోరిన ఫలముల నొసగే తరువులు 
బంగరు కాంతిని రవికె ఒసగే 
కాంచన పర్వత రాజము తెలియున.! 


ఆగీరి జీవులు బంగరు వెలుగులు 
ఆగీరి నెలవు మహాబుషులకు 
అసురుల మధ్యలొ నీవువెలుగునటు 
ఆగీరి వెలుగును బంగరు గిరులలొ. 


ఆకాంచనగిరి సంచారియగు 
కేసరియనెడి వానరోత్రముడు 
వచ్చెను వాడే తీరుగ గనుము 
వాడొక భీకర కపిరాజుసుమా! 


58 


కపిల ముఖములు శ్వేత ముఖములు 
పింగళ తామ ముఖములు గలిగి 
కోరలు నఖములు గలిగిన కోతులు 
సింహము పులులను మించిపోదురు. 


అగ్ని హోత్రముతొ విషనాగులళొ 
సమానులయ్యా వానర వీరులు 
గుండ్రని ఎర్రని కన్నులు గలిగిన 

కరి గిరి సములగు బలవంతులయా! 


అక్కడు చూడు కపుల మధ్యలో 
ఖ్యాతి గాంచిన శతవలి ఎరుడు 
జయము కలుగగ నిరతము వాడు 
సూర్య దేవుని ఉపాసించును. 


యుద్ధ కొండము 


రాముని సంతస పెట్టుట కొరకై 
అసువుల నైనా వీడును వాడు 
లంకను తానే రూల్చెద ననుచు 
పలుకుట స్వయముగ వింటిని నేను. 


గజుడు, గవాక్షుడు, గవయుడు, నలుడు 
నీలుడు అనెడి వానర వీరులు 

పదికొట్ల నీరులతొ ఒక్కొక్కరుండిరి 
అమిత విక్రములు అజేయులందరు. 


ఓ మహరాజా! వానర వీరులు 
ప్రతిభావంతులు ధెర్యవ౦తులు 
గిరులను ముక్కలు చేసి, వాటిని 
నాల్గు మూలలకు చల్లెదరయ్యా!.. 
శ్రీ రఘురాముని॥ 


LIE 


2 8 హనుముదాది వీరుల వివరములు రావణుడు తెలియుట 


సారణుడటుల చెప్పిన వెనుక 
శుకుడు తిరిగి ఇటు చెప్పదొడంగెను 

“లంకాధీశా! తిరిగి చూడుము 

మదపు టేనుగుల పోలు కపులను 


బలమున సురలతొ సరిపడు కపులు 
వేల శంకువులు, బృందము లెన్నో 
దెవగంధర్వుల వలన జనించిరి 

. కామరూపులు అతి బలవంతులు. 


అక్కడ చూడు ఇద్దరు యువకులు 
అందమునందు చక్కనివారు 

మై౦ద ద్వివిదులు అతి బలవంతులు 
అమృత పానము చేసిన విరులు. 


మృత్యుదేవుని కుమారులైన 

సుముఖు దుర్ముఖులు త౦డ్రికి సములు 
లంక వంకన చూచుచుండిరి 

సేనతొ వచ్చిరి వీరపుంగవులు. 


అక్కడ- అక్కడ- ఆ ప్రక్కను గను 
మదపు టెనుగును మించిన కాయము 
లంకలొ అడుగిడి సీతను గాంచి 

నితో పలికెను నిర్భయమ్ముగా. 


అప్పుడు వచ్చిన ఆ కపివీరుడు 
తిరిగి వచ్చెను వానర సేనతొ 
కేసరి కాతడు తనయుడు అగును 


వాయుదేవృని నందనుడాతడు. 


కడలిని దాటిన కీర్తిమంతుడు 
వాయుదేవునికి సరిపడు గమనము 
కోపించినచో కడలి నంతను 

కో భపెట్టగల బలవంతుడయా! 


కోరిన రూపము ధరించగలడు 

హనుమంతునిగా ప్రసిద్దిగాంచెను 
వాని వివరము- నాకొక మిత్రుడు 
తెలియ జెప్పెను విను మహరాజా! 


పుట్టుకతోనే ఆ బలవంతుడు 
సూర్యబింబము ఉదయించుట గన 
రవినే ఫలమని మదిలో తలచి 
ఆకలి నిండి ఎగిరెను అతడు. 


మూడు ఎలగు యోజనమ్ములు 
ఎగిరెను వాడు పట్టు విడువక 
సురలు బుషులు చేరగలెని 
సూర్యుని చేరగ తలవెను వాడు. 


అక్కడ నుందే ఆ హనుమంతుడు 
ఉదయగిరిని తా పడిపోయెనట 
అతని వాటుకు కొండ పగిలను 
ఎని చెంపకు దెబ్బ తగిలెను, 


బలములోొ వానికి సాటి లేరయా! 
మాటలలో మరి గెలువ నసాధ్యుడు 
ఒరుల సాయము లేకనె వాడు 


లంకను జయించ యాచన నుండెను. 


వ 


ఆ హనుమంతుని ప్రక్కన గనుము 
శ్యామల కాంతితొ వెలిగ మెను 
పద్మపత్ర నేత్రమ్ములు గలిగిన 
అతిరథు డాతడు రామచంద్రుడు. 


పరా క్రమమున లోక ప్రసిద్దుడు 
ఇక్ష్యాకు వంశమున కిర్తి నింపెను 
అన్ని అస్త్రములు తెలిసినవాడు 
నింగినిశరముల చిల్బగ నేర్పరి. 


గిరులనుశరముల చిల్పగ ఘనుడు 
కోపము వచ్చిన మృత్యుదేవుడే- 
ఏరా క్రమమ్మున సురపతి సముడు 
సత్తికై పోరగ వచ్చె నాతడు. 


రామచంద్రునికి కుడి ప్రక్కన గను 
బంగరు ఛాయలతొ వన్ని లీనెడి 
విశాల వక్షము ఎర్రని కన్నులు 
రాముని తమ్ముడు లక్ష్మణుడతడు. 


రాముని కాతడు వ్రాణసమానుడు 
అస్త్రము లన్న తెలిసినవాడు 
నతి కోవిదుడు- అతి కోపిష్టి 
రాముని కొరక అసువుల నిచ్చును. 


రాముని కాతడు అతి ఏయతముడు 
రామచంద్రుని కుడి భుజమాతడు 
యుద్ద భూమిలో అసురులందరిని 
తానే చంపగయోచన నుండెను. 


60 


రామచంద్రుని ఎడమ ప్రక్కన 

నిభీషణాఖ్యుని- సచివులతో గను 
శ్రీమంతుడు, శ్రీరామచంద్రుడు 
లంకను అపుడే ఒసగెను వానికి. 


రాముని ముందు గిరివలా నిలచెను 
కపిలీరులకు నాథుడు వాడు 
సూర్య తనూజుడు-సు గ్రవుడయా! 


గిరులలొ, బామగిరి అన్నటు లుండేను, 


గుహవలెనున్న కిష్కింథలును 
నూరు కమలముల కాంచనమాల 
లక్ష్మప్రదమగు దివ్యమాల యది 
వాని వక్షమున వెలుగుట గనుము. 


రాముని కోలను వాలి కూలగా 
లంకానాధా! ఆ సుగ్రీవుడు 

కాంచన హారము, కాంతను పొందెను 
హార మహిమచే అజేయుడాతడు. 


నూరు లక్షలు-కోటి యగునయా! 


యుద్ద కొండ; 


నూరు వెలగు మహాశంఖములు 
ఒక్క బృందమనిలెక్కిడుచుందురు 
నూరు వేలగునట్టి బృందములు 
మహాబృందమై పిలవబడునయా! 


మహాబృందములు నూరువేలను 
ఒక్క పద్మముగ లెక్కింతురయా! 
అట్టి పద్మములు నూరు వేలను 
మహాపద్మమని పిలుచుచు౦దురు. 


నూరు వేలగు మహా పద్మములు 
ఒక్క ఖర్వమై లెక్కించబడు 
నూరు వెలగు ఖర్వమ్ములను 
మహాఖర్వమని చెప్పుచుందురు. 


మహాఖర్వములు నూరువెలను 
సముద్రమనుచు పిలుచుచుందురు 
నూరు వేలగు సముద్రములను 
ఓఘుము అనుచు పిలతురు రాజా. 


నూరు వేలు అగు నట్టి ఓఘములు 


నూరు వేలగు కోట్టు- శంఖమగు మహౌఘమనుచు చెప్పుచుందురు 

నూరు వేలగునట్టి శంఖములు కోటి మహౌఘములున్న సేనతో 

మహాశంఖమని అందురు రాజా! పోరుకు రాముడు వచ్చుచుండెను. 
వానర సేనావాహిని ఇప్పుడు 


మండెడి గ్రహములతీరుగ నున్నది 
రిపుల జయించెడి ఘన ప్రయత్నము 
కీఘుమె చేయుము లంకాధీశా!' 


శ్రీ రఘురాముని॥ 


LIE 


యుద కొండము 


29 రావణుడు మరొకసారి వేగుల నంపుట 


రామచంద్రుని లక్ష్మణమూర్తిని 
వాయున౦దనుని వానర రాజును 
విభీషణుని మరి మిగిలిన యోధుల 
చూచిన రాజు కలవరపడిను. 


కరములు మోడ్చి వినయము నిండి 
నేలను జూచెడీ శుక సారణులళతొ 
కోపము నిండి గద్గద స్వరముతొ 
కఠినముగా లంకశుడు పలికెను. 


'““అప్రియమ్మును ప్రభువుకు చెప్పుట 


తగదని మీకు తెలియక ఫోయెను 
యుద్దారంభమునంది రీపులను 
స్తోత్రము చేసెడి నీచులు మీరు. 


కాజనీతిలో ముఖ్యమైనదగు 
భృత్యధర్మము తెలియకపోయెను 
గురువులు, వృద్ధుల సవలన్నియు 
వ్యర్థమైనవిమీ విషయములో. 


నతి శాస్త్రము చదవ కపోతిరి 
చదివినచోమరి అర్థము నెరుగరు 
అర్థమెరిగినచొ ఆచరించక 
జ్ఞాన భారముమో సిడి మూర్చులు. 


నా సచివులు మురగుట అపాయము 
మి వల్లనునే ఇంతకుముందే 

రిపుల చెతిలో చావగవలెను 

దైవ వశమున బ్రతికి యుంటిని 


ఘటనాఘటన సమర్ధుడ నను 

మరణ భయము మీకున్నదొ- లేదో 
నా కొపమునకు గురియైనచొ మరి 
బ్రతుకుటన్నది జరుగదు యింక, 


మీరు లో గడ చేసిన మేలు 

మదిలో మెదలి మెత్తబడితిని 
మిమ్ముల చంపక వదలితి నందుకు 
పదవులు వదలి పరుగిడిపొండు. 


సిగ్గునిందీన శుక సారణులు 
జయము పలుకుచు వెడలిపోవగా 
నీతికోవిదుల వేగుల పిలువగ 
మహోదరునితొ రాజు చెప్పెను. 


అతి శీఘ్రముగా వెగులవారు 
జయము పలుకుచు నిలచిరి ముందర 
విశ్వాస పాత్రులు- వచ్చిన వెగులు 
రాజభక్త్‌గల సమర్గులందరు. 


రావణరాజు వారికి చెప్పెను 

వానర సైన్యములొన తిరుగుచు 

యుద్ధ ప్రయత్నము తెలియగ వలెను 
రాముని మంత్రులు ఎవరో తెలియుడు. 


ఆంతరంగికులు ఎవరో తెలియుడు 
ఎవరితొ రాముడు చనువుగ నుండునొ 
ఎటు నిద్రించునొ ఎ అలవాట్లో 


నిశితముగా మరి పరిశీలించుడు... 


62 


రావణు నానతినందిన వేగులు 
ప్రదక్షిణించి బయలుదిరిరి 
కపి సేనలలో కలిసిపోయిరి 


యుద్ద కొండము 


ప్రచ్చన్నముగా సెనలో తిరుగు 


వేగుల వునికివిఖీషణుండు 


గ్రవాంచినాడు వారిలొ దుష్టుని 


మారు వేషముల తిరుగ జొచ్చిరి. శార్టూలునిగనికపులకు చెప్పెను. 

వేగులవారు చూచిరి సేనలు మిగిలిన వేగుల నందర నపుడు 

రామ లక్ష్మణుల చూచిరి వారు వానర వీరులు ఏరి వేసిరి 

విభీషణుని, సుగ్రీవుని గాంచిరి వారిని చంపగ వానరులు౦డగ 

అదిరిపోయిరి రావణు వేగులు. వారించెను శ్రీరామచ౦దుడు. 
బాది వదలిరి వేగులందరిని 


విలబంచుచు ఆ అసురులు పరిగిడి 
పురము చేరిరి అసువులు నిలుపగ 
ప్రభువును చేరి సర్వము తెలిపిరి. 


శ్రీ రఘురాముని॥ 


LIRR 


3 0 రావణుడు వేగులద్వారా శ్రీరామ విక్రమము వినుట 


వేగులవారు లంకశ్వరునకు 
వివరములన్ని తెలియబరచిరి 
కలవరపడెను లంకాదీశుడు 
శార్హూలుని గని అడిగెను అప్పడు. 


“నీ ముఖమటుల నీరసించినది 
వెనుకటి శక్తి కనబడదేమి 
దీనుడవై నువు నిలబడి యుంటివి 
రిపుల చేతికి దొరికిపో తివా? 


భయముతొ పలికను ఆ శార్లూలుడు 
సేనలొ జొచ్చి- రాక్షసరాజా! 

వారి రహస్యము తెలియు టన్నది 
వేగులకే మరి అసాధ్యమయ్యా. 


వారందరు అతి బలవంతులయా! 
వారందరికీ రక్షణ రాముడు 
వారితొ పలుకుట అసాధ్యమైనది 
పరీక్షించుటిక అసంభవమ్ము. 


వానర సేనలొ జొరబడిపోతిమి 
పూర్తిగ మేము తిరుగకముందే 
విభీషుణాఖ్యుని సచివులు గాంచిరి 
కపుల చేతికి అందించిరయా.! 


పార్టించిరి నను నేలమీదను 
పిడికిళ్ళతొ మరి పొడిచిరి రాజా! 
కోరలతో నను కొరికిరి చరచిరి 
గుద్దిరి, తన్నిరి, సెనలో త్రిప్పిరి. 


యుద్ద కొండము 


కిళ్ళు జా౦నునెత్తురు కారెను 
చెతులు రెండు జోడించితిని 
రాముడు నన్ను కరుణించగను 
చచ్చి బ్రతికితి ఓ మహరాజా! 


రాళ్ళతొ సేతువు కట్టిరి వారు 
కదలి వచ్చిరికోట్ల సంఖ్యలో 
సువేలాచల గిరి ప్రదేశమున 
నాయుధులా వారందరుందడిరి. 


గరుడాకారపు వ్యూహము తీర్సెను 
లంకను కూల్పగ రాముడు౦డిను. 
సతను యిత్తువొ- పోరెదవో మరి 

శీఘ్రముగా నువు నిర్ణయించవలా. 


రావణుడంతట పలికనచ్చట 
"సకల లోకములు ఒకటై నిలచిన 
సురగంధర్వులు పోరగ వచ్చిన 
సతను రాముని కిచ్చుట జరగదు. 


ఓ శార్లూలుడ! వానర సెనలొ 
తిరిగితివివు ఆ లిరులలో 
సమర్ధ లవ్యరువారి ప్రభావము 
తండ్రి తాతలుఎవరో చెప్పుము. 


నవు చెప్పగ వారి బలములు 

తెలిసి-నేను మరి చేయవలసినది 
నిర్ణయింతును - అనగా నపుడు 
వేగుల గ్రేష్ణడు పలికెను రాజుళొ. 


"ఓ మహరాజా ఆ సుగ్రీవుడు 
బుక్షరజునికి తనయుడు అగును 
వానిని పోరున గెలువ నసాధ్యము- 
గద్గున తనయుడు జాంబవంతుడు. 


రాజా! ధూమ్రుడు భల్లూకమయా! 
జాంబవంతుని సోదరుడగును 
అసురులెందరినొ చంపిన వీరుడు 
ఆంజనేయుడు- కెసరి తనయుడు. 


బృహస్పతికి ఆ కెసరి కొడుకు 

ఎక్రమ వంతుడు ధార్మికుడైన- 

సుషెణు తండ్రి వరుణ దేవుడు 

చంద్రుని తనయుడు దధిముఖుడయ్యా, 


సుముఖ, దుర్మఖ, వెగదర్శి యను 

ముగ్గురు ఎరులు అతి ముఖ్యులయా 
కప రూపముగల మృత్యువు సములుగ 
స్వయముగ వారిని బ్రహ్మ సృజించెను. 


వానర సేనల కధిపతి- నీలుడు 
అగ్నిహో త్రుని తనయుడువాడు 
కేసరి తనయుడు ఆంజనేయుడు 
వాయుదేవునికి తనూజుడయ్యా. 


అంగదు డాతడు వాలితనయుడు 

దెవేం(దునికి మనుమడు అగును 

మైంద, ద్వివిదులు ఇద్దరు విరులు 
అశ్వనిసురలకు పుట్టినవారు. 


64 


గజుడు, గవాక్షుడు, గవయుడు, శరభుడు 
యమునికి పుట్టిన కాలాంతకులు 


యుద్ధ కొండు 


ఖర దూషణుల త్రిశరుని చంపిన 
అతి సుందరుడు రాముడు రాజా! 


జో తిర్ముఖుడు శ్వేతుడు ఇద్దరు యువకు డాతడు వానితొ సరిపడు 
సూర్యదేవునికి పుట్టినవారు. ఎరుడు భువిలో లేనేలేడు. 
హైమకూటుడను మరియొక కోతి విరాధ కబంధు లిద్దరిని మరి 
వరుణుని రెండన కుమారుడగును ఒక్కరాముడే చంపెను వినుము! 
నుహాదీరుడగు నలుడనువాడు రాముని శరముల సురపతి ఆగడు 
విశ్వకర్మకు పుట్టినురా జా! చచ్చును, వచ్చిన - ఆ నాకపతి. 
వసువు తనయుడు దుర్దరుడగును రాముని పోలిన సుగుణవంతుని 
పదికోట్లకు పైగా వానర విరులు మానవులందు కనలేమయ్యా 
సురలకు పుట్టిన అతి విక్రములు మత్తేభములలొ శ్రేష్టము అయిన 
వారిపేర్లు మరి తెలియదురాజా! మత్తేభమునే పోలు లక్ష్మణుడు. 
ఓ మహరాజా! లంకాపతిగా 
విభీషణుని మరి అభిషేకించెను 
నీ తమ్ముడు అట ముందు నిలచెను 
తెలిపితి వివరముకార్యము, నెరపుము.” 
het శ్ర రఘురాముని॥ 
3 1 రావణుడు మాయతో శ్రీరాముని శిరస్సు 
ధనుస్సు చేయించి సీతాదేవికి చూపించుట 
గూఢచారులు చెప్పిన వివరము సీతాదేవిని మోసగించుటకు 
రాముని సేనల బలాబలములు మాయతొరాముని శిరమును చెసి 
విని- రావణుడు భయపడినాడు కో దండమును- శరములు-మాయవి 
మంత్రులందరితొ యోచన చేసెను. అశోక వనికితెమ్మని చెప్పెను. 
చేయదగిన పని నిర్ణయించుకొని అశోక వనమును చేరెను రాజు 
మాయలమారి రావణరాజు దీన వదనమున సీతాదేవి . 
మాయలయందు ఆరితేరిన రామధ్యానమున కూర్చొని యున్నది 


ఎద్యుజ్జిహ్వాని రమ్మని ఏలచెను. 


రాక్టసాంగనలు కావలి యుండిరి. 


యుద్ధ కాండము 


విజయ వార్తను చెప్పెడి రిత్రిలొ 
సీత్రత్రొ పలికెను లంకాధీశుడు 
'“ముంగళమూర్తీ! నిన్ను వెడితిని 
*వసేకపోతివి నా మాటలను. 


ఖరాది శూరుల త్రుంచిన రాముడు 
యుద్దమునందు నేలకొరిగెను 
మూర్జత్వముతో పలికితివెన్స్‌ 
నన్ను చేరుము నా భార్యగను. 


రాముని కాదని చెరనంటివి 
రాముడు లేడని తెలియుము నివు 
వృత్రాసురుని త్రుంచినట్టుగా 


రాముని చంపరి- వివరము వినుము. 


నాపై పోరుకు సుగ్రీవునితో 
కపిసేనలతో రాముడు వచ్చెను 
కడలికి ఉత్తర దిశలోవారు 
అలసిసొలసిరి- చీకటి పడినది. 


రామునిరాక తిలియునుమాకు 
మాప్రహస్తుడు సేనతొ జేరెను 
నిద్రలొమునిగిన సేన లపైన 
అసురులుపడిరి ఆయుధములతో. 


ఖడ్గ ప్రహారమునందున ఎరుడు 
ప్రహస్తుడపుడు రామునిగాంచెను 
ఒక్క వ్రేటుతో రాముని శిరమును 


మొండెము నుండి వేరుచేసెను. 


విభీషణుండు నింగి కెగిరెను 
వానిని అసురులు ఒడిసి పట్టిరి 
లక్ష్మణుండును వానర సేనలు 
నలువంకలకు పరుగులు తీసిరి. 


గీవముతెగిసు గ్రీవుడు పడెను 
అసువులు రిడెనుఅంజనేయుడు 
జాంబవంతుడు ఎగురుచుండగా 
వానిచరణములు నరికి వెసిరి. 


మైందద్వివదులు యిద్దరుకూడ 
నడుములు తెగగా రక్తపు మడుగుల 
పొరలి పొరలి- ఓలలనా వినుము! 
బ్రాణమ్ములను వదలిరి బాధగ. 


పనసుడు పగిలను నడిమికి రెండుగ 
ధరిముఖుడు తా శరములు తగలగ 
గుహలో పడెను జీవచ్చవమై 
కుముదుడు చచ్చెను సవ్వడిలేక 


తెగిన బాహువుల అంగదుడచట 
నెత్తురు గ్రక్కి అసువులు విడెను 
గజముల హయముల రథముల క్రింద 
కపులెందరొ అట నలిగి చచ్చిరి. 


మాయోపాయము చెతను అసురులు 
మరికొందరిని చంపివేయగా 
పారిపోయెడి కపుల కొందరిని 
వెంబడించి మా అసురులు చంఏరి, 


66 


నెత్తుట తడిసి దుమ్ము పారిన 

నీదు పెనిమిటి శిరసు దెచ్చిరి 
అనుచు రావణుడు సీత వినునటు 
విద్యుజ్జిహ్వూని పలువ నంపెను. 


మాయలమారి విద్యుజ్జిహ్వాడు 
రాముని శిరముకో దండమును 
లంకాథిశుని ముందరవుంచి 
సాష్టాంగముగ ప్రణామ మిడెను. 


యుద్ధ కాండము 


విద్యుజ్ఞిహ్యుడు మాయశిరస్సును 
సత ముందర వుంచి వెడలెను 
ముల్లోకముల పేరుగాంచిన 
రామధనుసును పోలుధనుసును 


సీతకుచూపి- ఇదిగో ధనుసు 
మానవ మాత్రుడు నీ హృదయేశుని 
సిశిరాత్రిలొ మా అసురుడు చంపెను 
శిరసూ ధనుసూతెచ్చిరి గనుము 


రావణుడప్పుడు కటువుగ పలికెను శిరసూ ధనసూ నేలమిదను 
'“'మూర్చుడ! శిరమును నా ముందెందుకు పడవేయించి రాక్షసరాజు 
సీతముందర వుంచుమునీవు తన వశమవ్వగ సీతకు చెప్పెను 
అభాగ్యురాలు చూచును చక్కగ.” తనశిరస్సులు తెగుట ఎరుగడు. 
శ్రీ రఘురాముని॥ 
Het 


3 2 మాయ శిరసునుగాంచి నిజము తెలియక సీత దుంఖించుట 


ఖండిత శిరసును గాంచెను సీత 
పోలికలన్ని పతివని తోచెను 
రామ, సుగ్రీవుల మై త్రిని తాను. 
హనుమ చెప్పగా విన్నది లోగడ 


భర్త శిరస్సని- భయకంపితయై 
లేడిపిల్లవలె కెవ్వున అరచెను 
గజగజ వణకెను ధరణీ తనయ 
నరకిన కదళీ తరువన కూలెను. 


3కను తలచి కోర్కెలు తలచి 
వనవాసమునకు వచ్చుట తలచెను 
తెలివితప్పినది తిరిగి తేరుకొని 
శిరసును చూచుచు రోదించినది. 


'“రిపుని జయించగ వ్రతమును బూని 
ఇట్టి ఆపదకు లోనెపోతివి 
విధివ్రాతకదా విధవనైతిని 

ము౦దుగ ఎందుకు పోతివి నాథా! 


గుణహీన యగు స్త్రీకి మాత్రమే 


వెధవ్యమది లిఖించబడును 


సదాచారమును ఆచరించితిని 
నను రక్షించగ వచ్చి రూలితివి. 


వేత్సను చూచుకు బ్రతుకు గోవుగా 
బ్రతికియున్న ఆ కొసల్యమ్మ 
దూడలేని గోమాత రీతిగా 
రృ౦గిపోవదా- ఈ దుర్వార్తకు. 


యుద్ద కొండము 


దీర్జాయువు నికున్నది అనుచు 
జోస్యులు చెప్పుట అనృతమేనా 
ఇంత టివాడవు నివిట్లెనచొ 
జోస్యుల బుద్ది సన్నగిల్తెనా! 


నతి శాస్త్రము తెలిసినవా డవు 
ఆపద గెలిచెడి శక్తి వున్నది 
నన్ను వదలి ఈ ధరణీకాంతను 
కౌగలించుకొని ఒరిగితివా నువు. 


నీక నిరతము పూజలు చేతును 
నకికాదా నా తపస్సులు 
వెలుగులు చిమ్మే ఈ కో దండము 
ప్రియతమమైనది నిరతము నాకు 


మనచే పూజల నందిన ధనుసు 
ఈ విధముగను వ్యర్థమైనదా 
దశరథ ప్రభువును- పిత్రుదేవతల 
చేరుకుంటివా నాకము చేరి, 


తారగ నివు వెలుగుచుందువు 
ఇక్ష్వాకు వంశమున యశము గాంచిన 
దివ్యవురుషులను చూచుచుందువు 
భార్యను నన్ను చూడవ స్వామి! 


పాణి గ్రహణము చేయునప్పుడు 
నన్ను వదలనని మాట యిచ్చితివి 
మాట నిలుపుకో మంగళమూర్తీ! 

తోడుగ నన్ను గొనిపో రామా! 


మంగళ వస్తు సముదాయములు 
చందనాదులు నిండిన మేను 
కుక్కల నక్కల కరయైవోయెను 
సంస్కారములు లేకపోయెనా 


వనవాసమునకు వచ్చినవారిలొ 
మిగిలిన లక్ష్మణమూర్తిని గాంచి 
నదు జనని- విషయమ్ము అడుగగా 
సర్వము తెలిసి తనువు విడదా. 


నా దౌర్భాగ్యము యిటుల చెసెను 
కడలిని దాటి ఘనత వహించి- 
నిటి గుంటలో జారినట్టుగా 
నీచుని చెతికి లొంగిపోతివి. 


వేంశనాశము నావలనే నని 
తెలియక- నన్ను చేపడి తివయా! 
పూజ్యుడ! నీకు ని యిల్తాలే 
మృత్యు దేవతగ దాపురించెను, 


పూర్వజన్మలో కన్యాదానము 
చెడగొట్టితినో ఎమో స్వామీ! 
రాముని భార్యను అయినా నేను 
ఇంతటి దుఃఖము నందితి నిపుడు- 


ఓ రావణుడా! నను గొనిపోయి 

నా పతి కాయముపె పడ వేయుము 
ఈ సత్కార్యమునైనా చేయుము 

పతి శిరముతొ నా శిరము జేర్చెద- 


68 


నా పతి నడచిన త్రోవలొ పోదును 
పతిని విడి నే మనలేనింక 
అనుచు జానకి శిరస్సు ధనుసులు 
మరిమరి చూచి రోదించినది. 


దుఃఖించుచును జానకి యుండగ 
ద్వారపాలకుడు వనమును చేరి 

రావణ ప్రభువుకు జయము పలుకుచు 
సాష్టాంగముగా ప్రణామముంచి. 


భక్తిగ పలికెను ' ఓ మహరాజా! 
సేనానాయకుడైన ప్రహస్తుడు 
మంత్రులందరితొ వచ్చెను నిను గన 
వేచియు౦డెను- రాచకార్యమది. 


యుద్ద కాండము 


కష్టమైన కార్యమ్ము వచ్చినది 

మి ఆనతికె వేచియుండిరి” 

అనగా నసురుడు వనమును వదలెను 
శిరసూ ధనుసులు మాయమైనవి, 


సభాభవనమును చేరెను రాజు 
రాముని శక్తిని పూర్తిగ తెలిసెను 
తన సచివృలతో యోచన చేసెను 
జరగ వలసినది నిర్ణయించెను. 


మేలుకోరెడి సేనాపతులకు 
మృత్యువు సములగు తన వీరులకు 
యుద్దభేరిని మోగించగను 

ఆనతి నిడెను లంకాధీశుడు. 


ఆనతి మేరకు అతని విధేయులు 
మహాసైన్యమును సిద్ధపరచిరి 
యుద్దకాంక్షి తమ రావణ ప్రభువుకు 
విషయములన్నీ ఎరుకపరచిరి. 
॥$ీ రఘురాముని॥ 
CIR 
3 3 సరమ- సీతాదేవికి యదార్గముచెప్పి ఊరడించుట 
దుఃఖ జలధిలో మునిగిన సీతను “ఓ సీతా నువు భీరువు గాకుము 
విభీషణుని సతి- సరమ చూచెను అతి తొందరగా సాగెను రాజు 
సీత యన్న కడు స్నేహాము నెరపే అందుకు కారణ మరసి వచ్చితి- 
సరమ సీతకు పియతమురాలు. రాముడు బ్రతికే యున్నాడమ్మా! 
అసురుని మోసము సరమ గాంచెను. సర్వము తెలియును శ్రీరామునికి 
మెలగ సీతను సమీపించెను మేను మరచి నిద్రించడు రాముడు 
ఊరడిల్లుమని చల్లగ చెప్పెను పోనీ రాముడు నిద్రించినచో 
చాటుగ సర్వము వింటిని అనెను. లక్ష్మణు డసలే నిద్ర పోడుగద. 


యుద్ద కాండము 


నిదురించెడి శ్రీరాముని వధ- కథ 

నర వ్యాఘమును చంపగ శర్యమ? 
సురలను ఇంద్రుడు కావాడునటు 
రక్షణ నొసగే రాముడు కుశలము. 


అజానుబాహుని- వెశాలవక్షుని 
అమిత విక్రముసి- ధార్మిక గ్రెష్టుని 
నితి కోవిదుని చంపెడివాడు 
జగత్తులోనె లెడు నమ్ముము. 


సర్వ జగత్తుకు విరోధియైన 
రావణాసురుని మాయా జాలము 
శిరసూ ధనుసూ సర్వము మాయ 
నీ పతి దెవుడు క్రమము త్రల్తీ! 


సీతా! నీకు ప్రియము నుడివెద 
ఇకపె నికు శుభములు కలుగును 
కపి సెనలతో తమ్మునితోను 
కడలిని దాటెను రామభద్రుడు. 


దక్షిణ దిశలో తన సేనలతో 

విడిసి యుండెను రామచంద్రుడు 
స్వయముగ నేను చూచితి తల్లీ! 
రాముని విషయము తెలిపిరి వేగులు. 


వేగులు చెప్పిన విషయము వినగనె 
పరుగున పోయెను రావణరాజు 
కాగల కార్యము యోచన చేయగ 
మంత్రులతో పరివేష్టితు డయ్యెను.” 


సరమ అట్టుల చెప్పుచుండగా 
భేరీధ్యనులు వినవచ్చినవి 

అధ్వని వినిన సరమ పలికెను 
"యుద్ద ప్రయత్నము నారంభించిరి 


మేఘ గర్జనగ భేరులు మోగెను 
గజముల నిపుడు సిద్దపరతురు 
తేరుల హయములు పూన్సుచుండిరి 
అశ్వారోహక సేనలు కదలును, 


రాజ లిధులలొ సాగెడి సేనలు 
కడలిని కలిసి ప్రవాహములుగ 
వివిధాయుధములు తళతళ లాడగ 
ఆభరణము లతొ కదలుచున్నవి. 


అడవి దహించెడీ కార్చిచ్చువల 
ఆభరణమ్ముల కాంతులు మరయ 
అమితమైన బలగమ్ములు సాగను 
అదిగో వినుము గంటల గణ గణ. 


తేరులు కదిలెడి సవ్వడి వినుము 
తురగమ్ములవె సకిలించుట వను 
అసురులకిపుడు భయము కలిగను 
సీత్రా! నీకు జయము లభించును. 


కమలపత్ర నేత్రమ్ముల రాముడు 
కోదండముతో నిలచిన రాముడు 
ఇ౦ద్రుడు దెత్యుల త్రుంచినట్టుగా 
అసుర వినాశము చేయుట తథ్యము. 


70 యుద్ద కాండము 


విష్ణుమూర్తివలె తన తమ్మునితో ఉదయ భానుని పోలెడి వదనము 


రావణు చంపి ని పతి దేవుడు నీపతి వదనము 'కాంతువు త్వరలో- 

నిన్ను చేరును- కౌగిలి నిడును వర్షధారలతొ పొంగు పైరువలె 

ఆనందముతో పులకరింతువు. పతి విక్రమమున సంతస పడెదవు. 

ఏక వేణిగా చిక్కులు పడిన మేరు గిరికి తా ప్రదక్షింణిచెడి 

శిరో జములకు చిక్కు విడును- సూర్య దేవుని ప్రార్ధన చేయుము 

పాము కుబుసమును వదలినట్టగా ప్రజలందరకూ కాంతిని నిరతము 

దుఃఖము నింక వదలి వేతువు. దినకరు డొసగును- దైన్యము విడుము. 

శ్రీ రఘురాముని॥ 

Settee 

3 4 సరమ- సీతాదేవికి రావణుని నిశ్చయము తెలుపుట 

సరమ చెప్పిన చల్లని మాటల ఎపుడే విధముగ ప్రవర్తించునో- 

నునసు కుదుటబడె సీతాదేవికి మదిలో భయముతో కృంగిపోతిని 

ఎండిన భూమిని వర్షధారలు బ్రతుక నివ్వడని శంక ముదిరిను. 

చల్లబరచినటు లున్నది మనసు. కావున నాకీ సాయము చేయుము” 

సరమ పలికెను సితాదేవితొ సీత కన్నులను తుడిచెనుసరము 

“ఆకాశములో చరించగలను ఇపుడే విషయము తెలిపెద ననుచు 

గరుడుని మించిన శక్తితొ సాగెద రావణుడున్న తావున కేగెను 

వాయు దేవునే మించి పోయెద- చాటుగ విషయములన్ని గ్రహించెను. 

ఇపుడే నేను రాముని చేరి తిరిగి సరమతా సీతను చేరెను 

నీదు కుశలము చెప్పి వచ్చెద సీత ప్రియముగ అక్కున జేర్చుకు 

అనగా సీత ఆనందముతో కూర్చొన బెట్టి సరమను అపుడు 

సరమ శక్తిని పొగిడి పలికెను, ఉన్నది దాచక చెప్పగ కోరెను. 

'' అమ్మా సరమా! రావణు చర్యలు వణకెడి సీతతొ పలికెను సరమ 

తెలియ బరచుము విశదముగాను “రావణరాజుకు ఆతని తల్లియు 

వాడు మాటలతొ చేష్టలతోను 'అవిద్దుడనెడి వృద్ధమ౦ త్రియు 

మతి చెడగొట్టుచు నున్నాడమ్మా, నిన్ను వదలమని చెప్పుట వింటిని, 


యుద్ది కొండము 


మనుజోత్తముని గౌరవించమని 
మెధిలి నాతని కందించమని 
కౌదన్నచొ మరి సర్వనాశనము 
జరిగి తీరునని హితవు చెప్పిరి. 


జనస్థానము కూలుట చెప్పరి 
హనుమంతుడు ఆ కడలిని దాటి 
లంకలో అడుగిడి సతతొ పలుకుట 
అసాధ్యమైనది కాదా! అనిరి. 


సినారి తను ధనము వదలగనటు- 
ను వదలనని రాక్షసరాజు 
ఖండితమ్ముగా చెప్పుట వింటిని 
వాతవచనమ్ములు కాలదన్నెను.' 


(3) 

0) 
ధర్నా 
( 


సీతాదేవి! ఆ రావణుడు 
బ్రతికియు౦డగా వదలడు నిన్ను 
మంత్రులు అటుల నిశ్చయించిరి 
వాడు చచ్చినచొ వచ్చు విముక్తి 


భయపడవలదు ఓ వైదేహి! 

నల్లని నీ కనుబొమలు శుభముకొ 
వాడీ శరముల రాముడు- లంకను 
రూల్చివేయునని చెప్పుచున్నవి... 


సరమ సీతతో- పలుకుచుండగా 
వానరవిరుల భేరుల మోతలు 
శంఖఘోషలు- సింహనాదములు 
విన వచ్చినవి నింగి చిలునటు. 


వానర దిరుల సందడి వినగా 
గుండే లవిసెను అసుర వీరులకు 
తేని తప్పులకు పరిహారము గ 
చావు తప్పదని తలచిరి వారు. 


శి, రఘురాముని॥ 


Gh 


35 మాల్యవంతుడను అసురశ్రేష్తుని హితబోధ 


శంఖఘోషలు భేరుల మోతల 


అంకలొ అసురుల గుండిలలియగా 


రఘువంశాంబుధి అంబుధిదాటి 
లంకపెబడ బయలుదేరెను. 


లంకశరుడు సవ్వడి వినెను 
మంత్రుల చులకన చేసి పలికెను 
“కడలినిదాటి రాముడు వచ్చుట- 
వాని విక్రమము వింటిని నేను. 


రాముని సేనల బలముతెలిసియు 
వీరవిక్రములు మీరందరును 
ఒకరినొకరుగా చూచు- కొనుచును 
మిన్నకుండుట చూచితి నేను. 


మహరాజటుల మ౦ంత్రులనె౦తో 
ఈసడింపుగా పలుకుట వినిన 
మాల్యవంతుడను తెలివిముంతుడు 
రావణరాజుతొ పలికెను అపుడు. 


\ 


72 


'“నాల్ను విధముల రాజనీతిలో 
సుశిక్షుతుడయి రాజ్యము నేలిన 
వెభవమ్ముతో సుఖములనగంది 


శత్రుల నాతడు గలుచుచుండును. 


అట్టిరాజు తా సమయము నెరిగి 
రిపునితొ నైనా సంధి నెరపును. 
శత్రుబలమును మించిన బలము 
ఉన్నదొ మాత్రమె పోరు సలుపును. 


ఓ రావణుడా! నా ఆలో చన- 


సంధికొరకు నువు ముందుకు వచ్చుట 


మీ విరోధము సీతవల్లనే 
ఆమెను రామునికిచ్చి వేయుము 


సీత్రనిచినచొ పోరుజరగదు 
స విరోధము సమసి పోవును 


సగము రామునికి జయము కోరును 


జగడమువలదు రామచంద్రునితో. 


లంకాధీశా! విరించి తొలుత 
ధర్మాధర్మము - సురాసురులను 
సృజించినాడు- అందులో ధర్మము 


సురలను జేరెను తెలియుము నివు. 


అధర్మమ్మును ధర్మము మంగిన 
ధర్మము గెలిచి కృతయుగమగును 
ధర్మమే మరి మ్రింగ బడినచో 
కలియుగ మగునది రాక్షస రాజా! 


యుద్ద కాండవ 


విజయాకాంక్షివై విర్రవిగుచు 

నివు ధర్మమును త్రెంచితివయ్యా! 
అధర్మమ్మును పెంచితి బవ 
అందుకె ధర్మము సురలను జరెను 


విషయాసక్తుడ వైతివినివు- 
అగ్ని సమానులు అగుమహబుషులకు 
మనసాపము కలిగించి తి 

వారి అ(గహము నిపరమైనది. 


అనల సన్నిభులు- అగ్నిహో త్రముల 
వేదముంత్రముల హవిసులు బ్రైల్బగ 
వేసవిలోమరి మేఘము లన్నటు 

పరుగిడు చుండిరి అసురులందరు. 


బుషులు చేసెడి తపస్సు లన్నియు 
సురలకు తేజము పెంచినవయ్యా! 


'రక్కసులందరి తేజముతగ్గను 


నా పలుకులను శ్రద్దగ వినుము 


దేవదానవులు యక్షులవలన 
చావులేనటు వరమునందితివి 
వచ్చినవారు నర వానరులు 
భల్లూకములు వీరపుంగవులు. 


సింహ నాదములు రిపులుచేయగ 
అపశకునములు అగపడుచున్నవి: 
అసుర నాశనము జరుగును అనుచు 
నమ్మకమ్ముగా తోచుచున్నది. 


యుద్ద కొండము 


భయము గొలుపునటు మేఘగర్జనలు- 
రర్హవర్తము కురియు చుండుట 
గజ హయములకు కన్నుల నిరు 
ధ్యజములవన్నలు మాసివోవుట. 


వృకములు, నక్కలు, గ్రద్దలు ఎన్నా 
లంకలొ స్వెచ్చగ సంచరించుచు 
అపశకునముగ అరచుచున్నవి 


భయము గొలువునటు కూయుచున్నవి, 


నల్లటి స్త్రీలు భయపెట్టుచును 
తెల్లని దంతము లగుపడునటుల 
నవ్వుచున్నటు కలలోమనకు 
కనబడుచుండిరి అపశకునమది. 


హవసులు కుక్కలు తినుచున్నవయా! 
ఆలమ౦దలకు ఖరములు పుట్టెను 
ముంగిస లకును ఎలుకలు పుట్టెను 
వెద్దపులులతో చేరెనుపిల్లులు. 


ఊరపందులతొ కుక్కలు చేరెను 
తెలుపూ ఎరుపూ పాదమ్ములతో 
సావురమ్ములవి- అసుర క్షయమ్మును 
సూచించునటు తిరుగుచున్నవి. 


గోరువ౦కలు పెంపుడు పక్షులు 
ర్థారముగా మరి కూయుచున్నవి 
పక్షులు మృగములు వోరు సలుపగా 
పక్షులు ఓడిను అశుభ సూచన. 


రవి కెదురుగను పక్షులు ఎడ్బెను 
పురుష రూపము దాల్చిమృుత్యువు 
ముం౦డనమ్ముతో భయంకరమ్ముగ 
అందరి ఇండ్లను చూచుచున్నది. 


ఇంకా ఎన్నో దుర్నిమితములు 
అగపడుచున్నవి లంకాధిశా! 
ఆపదరాని ఆలోచనను 

ముందు చూపుతో చెయుము నీవు.” 


తన హాతబోధ రావణరాజుకు 
నచ్చలేదని తెలిసిన వెంటనె 
మాల్యవంతుడు మిన్నకుండెను 
రాక్షసరాజుకు కోపము పెరిగెను. 


శ్రీ రఘురాముని॥ 


LIRR 


36 


మృత్యువాత బడనున్న అసురునక్రు 
వాత వాక్యములు నచ్చక పోయెను 
కటు భాషణతో మాల్యవంతుని 
కించపరచెను మూర్థత నిండి. 


లంక రక్షణకు- ఎర్పాటులు చేయుట 


“శత్రు పక్షమున చేరిన వృద్దుడ! 
హితము వంకతో పలికితి వీవు 


మోసము చేయగ తలపెట్టితివి 


నీ మాటలు నే లక్ష్య పెట్టను. 


74 


మాల్యవంతుడా! మానవు డాతడు 
నీచుడు, ఒంటరి కోతుల చేరెను 
వానిని తండ్రి తరిమి వేయగా 


కోతుల పంచన అడవుల చేరను. 


సురలు వణకెదరు నను తలంచిన 
ఏ విధముగ నే వానికి తక్కువ 
రాక్షస కులమున కీర్తి గడించిన 
నాపైమత్సరమూని పలికితివి 


శత్రువు నిన్ను ప్రోత్సహించెను 
కానిచొ జ్ఞానివి నివిటు పలుకవ 
రాజ్యము నేలెడి ప్రభువుతొ నివు 
మాటలాడు విధమిది కాదుసుమా! 


కమలాసనమున లేని లక్ష్మియగు 
కవుల లోచనను సీతను నాడు 
కాంతారములో నుండి తెచ్చితి 
కరుణతొ తిరిగి రాముని కిత్తున? 


భయమను నట్టిది ఎరుగను నేను 
రామలక్ష్మణుల వానర రాజును 
నేల కూల్చెద సేనల త్రుంచెద 

నీ కన్నులతోచూతువు నీవు. 


ద్వంద్వ యుద్దమున నైనను నాతో 
సుర లెవ్వరును తలపడలేరు 

శిరసులు తెగినను లొంగను నను 

నా స్వభావము నికు తెలియదా! 


యుద్ద కాండము 


నా స్వభావము చెడ్డది గాని- 
సహజముగా నది వచ్చెను- గావున 
మారుట జరుగదు మార్చగలేరు- 
నె భయపడను సురాసురులకు. 


అప్రయత్నముగ సెతువు గట్టిరి- 
అసువులతో మరి కడలి దాటిరి 
తిరిగి అసువులతొ తిరిగి పోరని- 
ప్రమా ణమ్ముగా చెప్తుచుంటిని.. 


మాల్యవంతుడు మదిలో కృంగెను 
తను మాటాడుట తగదని తలచి 
రావణ రాజుకు జయమని పలికి 
అనుమతి నంది సదనము కేగెను. 


అంకాపతి తన సచివులందరితొ 
యోచన చేసి లంకకు తగిన 
రక్షణలన్ని గట్టిగ చేసెను 

తూర్పు ద్వారమున ప్రహస్తునుంచెను. 


మహోదరుని మరి మహాపార్భు్యుని 
దక్షణద్వారము వద్ద నుంచెను = 
మాయావి యగు ఇంద్రజిత్తును 

సేనతొ పశ్చిమద్వారమునుంచెను. 


శుక సారణులను ఉత్తరద్వారము 
కావలికాయగ గట్టిగచెబ్బ- 
స్వయముగ తాను ఉత్తర ద్వారము 
రక్షించగను నిలుతును అనెను. 


యుద్ద కాండము 


పురమధ్యమున విరూపాక్షుడను 
మహాబలాథ్యుని అఖండ సేనతొ 
రక్షించగను ఆనతినిచ్చి 

సఫల మనోరధుడైనటు తలచెను. 


మంత్రులందరు వినయము నిండి 
రావణ ప్రభువుకు పూజలు చేసిరి 
సచివుల ఆశస్సులను (గ్రహించి 
అంతఃపురమును చేరెనురాజు. 


ఫ్ర రఘురావ 


LIRR 


3 7 శ్రీరాముడు తన వీరులకు ఆదేశములిడుట 


రామలక్ష్మణ సు గ్రీవులును 

వాయు పుత్రుడు- జాంబవంతుడు 
విభీషణుడును అంగదుడున్ను 
శరభ, సుషేణ, మైందద్వివిదులు. 


గజుడు, గవాక్షుడు, కుముదుడు, నలుడు 


పనసుడు వరులు అందరు కలిసి 
లంకాపురమును సమీపించిరి 
కాగలకార్యము యో చనచదేసిరి. 


''రావణుడేలెడి లంకాపురమది 
కనబడుచున్నది అజేయమైనది 
కార్యసిద్ధికి యోచనచెతము' 

అనుచు రాముడు ఏలికనచ్చట. 


విభీషణుండు పలికె వినయముగ 
“రామా! నాదు నలుగురు సచివులు 
అనల, శరభ సంపాతి, ప్రఘసులు 
పక్షుల రూపుతొ లంకలొ తిరిగిరి 


విషయములన్ని వారు గ్రహించిరి 
వివరి౦చెద విను విశదముగాను 


రావణరాజు-నాల్లుద్వారముల 
మహవిరులను కావలియుంచెను. 


వేయిమంది గజసేనా బలముతొ 
పదివెలెన రధికులతోను 
ఇరవై వేల అశ్వదళముతో 
కోటిమంది కాల్బలములతోను. 


స్వయముగ నాతడు ఉత్తరద్యారపు 
రక్షణభారము స్వకరించెను- 
వెలకువేలు రాక్షసయోధులు 
రావణుసేనలొ నిలచియుండిరి. 


రావణు విరులు క్ఫూరకర్ములు 
ఆతని సెవలొనుందురు నిరతము 
వారిలొ ఒక్కొక ఎరయోధునకు 
ఒక్కొక లక్ష పరివారమ్ము.”' 


అనుచు పలుకుచు విభిషణు౦డు 
తన సచివులను చూపె రామునకు 
మంత్రులు భక్తిగ వందనముంది 
తెలియ బరదిరి రామచంద్రునకు. 


విభీషణాఖ్యుడు తిరిగి పలికెను 
“రామా! వినుము ఆ రావణుడు 
ధనపతిపెకి పోరగవెడలి 
పదిలక్షల సేనతొ పోరుసలిపెను. 


76 


రావేణులీరులు అతిబలవంతులు 
ధెర్యమునందు ఆలమునందు 
ప్రభువుకు వారు తీసిపోరయా! 
భయపెట్టు టకె చెప్పుటలేదు. 


క్రోధముతో నువు రిపునికూల్చగా 
చెప్పితి రామా! అసమాన్యుడవు 

మన సేనలను నీవు చక్కగా 
నాల్గుభాగములు చేయుము స్వామీ! ' 


అంతట రాముడు యోచనచేసి 
వానర వీరుల చూచిపలికను 
“నీలుడు-సేనతొ తూర్పు ద్వారమున 
ప్రహస్తు సేనతొ పోరాడవలె. 


దక్షిణద్వారపు కావలివిరులు 
మహోదరుడు మరి మహా పార్ఫ్వులతొ 
మన అంగదుడు తనసేనలతో 
ఎదిరిపోరును లంక కూల్చును. 


అ్రతిహతమగు అనిలాత్మజుడు 
హనుమంతుడు తన వానర సేనతొ 
పశ్చిమద్వారము పడగొట్టవల 
పురమును కాల్సినఘునుడా వరుడు. 


యుద్ధ కొండమ 


అధర్మవర్తి ఆ దశకంఠుడు 
విరించి వరబల గర్వితుడతడు 
వానిని నేనే స్వయముగ త్రుంచెద 
రావణుకూల్చగ నిశ్చయించితి. 


ఉత్తర ద్వారము వద్దనెవుండి 

నా తమ్ముడును నేనును ఒకటై 
ముల్లో కములకు క౦టకుడైన 
దుష్టరావణుని దునుమాడెదను. 


సుగ్రీవుడును జాంబవంతుడు 
విభీషణుడును నింగి మార్గమున 
లంక మధ్యలో జొరబడిపోయి 
పోరుచేతురు అచటి సేనలతో. 


ఈ యుద్ధమున వానర విరులు 
ఇప్పటి మాదిరి మనుజ రూపములు 
ధరించరాదు- కపులుగ నుండుడు 
అదియే గుర్తు మనసేనలని. 


విభీషణుండు- అతని సచివులు 

మనుజ రూపముల మాతో నుందురు 
మేము ఇద్దరము-వారైదుగురు 
ఎడుమందిమే- మనుజుల ముందుము.”' 


కార్యసిద్ధికి మనుజో తముడు 
ఆవిధముగను ఆనతినిచ్చ 
సువేలాచల ప్రాంతము నందున 
కపిసేనల గని త్రుప్తినందెను. 


॥8, రఘురాముని॥ 


CRE 


యుద్ద కాండము 


77 


3 8 పోరుకు సిద్దముగా నున్న కపియోధుల ఉత్సాహము 


సువెలాచల గిరిపై కక్కి 

లంకను సూటిగ చూడగన౦చి 
వివిధ ధాతువుల వెలిగే గిర 
రాత్రి గడుపగ నెంచెను రాముడు. 


“రావణాసురుడు మృత్యువు కోరి 
నా సతి సతను అపహరించిను 
ధర్మాధర్మము లెంచక దుష్టుడు 
పులస్త్య వంశపు కీర్తిని చెరిపెను. 


వాని దుష్టృతము వల్లను లంకలొ 
రక్కసు లందరు కూలి పోదురు 
వ౦శ నాశనము జరుగుట తథ్యము. 
అనుచు రాముడు పలిః కోపమున 


రాముడు గిరిపై నడచు చుండగా 
అక్ష్మణమూర్తి మిగిలిన యోధులు 
అనుసరించిరి అతి తొందరలో 
వారందరును గిరిపై కెక్కిరి. 


he ste వో 
Hee 


సువెలాచల గిరికి ఎదురుగా 
తీకూట గిరిపై నిలచిన లంక 
నింగి నుండి అది వైలాడునటు 
అతి సుందరముగ అగుపిం౦చినది. 


అందమైన జ్ర బవార్హ్యారములు 
ఎత్తుగ నిలచిన ప్రాకారములు 
రాక్షస సేనతొ శో భగ వెలిగే 
లంకను గా౦ంచిరి ఎర వరేణ్యులు. 


సమరోత్సాహము నిండిరి కపులు 
సంధ్యా సమయము చల్లగ జరిగను 
నింగిని నిండుగ చందుడు వెలుగగ 
రామచ౦ంద్రుడా గిరివై విడ సిను. 


రిపుని చెతికి అందకుండునటు 
వానర సేనల విభజన గాంచిన 
విభీషణుండు హర్షము నిండి 

రామచంద్రునికి పూజ చేసెను. 
శ్రీ రఘురాముని॥ 


39 శ్రీరాముడు లంక సొగసులుగనుట 


సువెలాచల గిరి శిఖరముసె 

రాత్రి సుఖముగ గడిపిరి కపులు 
వన దుర్గముగా నున్న వనములను 
సూర్యోదయమున చూచిరి వీరులు. 


ఆ వనములలో సంపగి పొదలు 
మద్ది, గానుగ, సురపొన్నలును 
అశోక, కసర, తాళవృక్షములు 
ఎడాకులు గల అరటి చెట్టును. 


కడిమి చెట్టును, కొండ గోగులు 
ఎదిగిన లతలు చుట్టిన తరువులు 
నయనానందము కలిగించ గను 
రంగుల పూవులు మురిసి విరిసినది. 


చిత్రములైన వనములతోను 

చక్కని పచ్చిక నెలల తోను 
జలాశయములతో వెలుగులు చిమ్మ 
లంకాపురి అమరావతి కేసరి. 


7 


పూలతొ పండ్లతొ పూతీవలతో 
సుగంధ పరిమళ శో భతొ తరువులు 
చందన చర్చతొ అలంకారముల 
సురల తీరుగా తోచిన వచట. 


ధనపతి వనము చైత్ర రథమువలె 
ఇ౦ద్రుని వనము నందన మన్నటు- 
శోభగ నిలచెను ఆ వనమంతయు 
పక్షులు తీయని రాగము నింపెను. 


వాతావరణము ప్రకృతి శోభ 
మది పులకించగ వానర విరులు 
ము౦దుకు సాగి లంక వనముల 
విహరించిరి వారానందముతో. 


కొందరు విరులు రాజు ఆనతిని 
ముందుగ లంకను చూచుట కొరక 
బయలు దేరిరి పదఘట్టనకు 
అదరిపోయినది అచ్చటి ధరణీ. 


కపులు చేసెడి సింహ నాదముల 

కలత చెందినవి జీవరాసులు 

సింహము, లెలుగులు, దున్నలు, హడలెను 
లంకాన గరపు- పునాది కదిలను. 


లంకను చుట్టి కడలి యున్నది 
జలదుర్గము అది లంకా పురికి- 
దాటిన వెనుక పర్వత దుర్గము- 
సువేలాచల పర్వతమ్ము అది.- 


యుద్ధి కొండము 


పర్వత దుర్గము దాటిన వెనుక 
వనదుర్గమది అగపడుచున్నది- 
దాటగ నింగిని తాకుచు నిలచి 
త్రికూట గిరిపైనున్నది లంక, 


అంత ఎత్తులో నున్న లంకకు 
పక్షులు సైతము చేరగ లేవు 
మనసుతొనైనా పోలేరచటకు 
నడచిపోవుటది ఊహకుఅందదు. 


త్రికూట గిరివ నిలచిన లంక 
నూరు యోజనములున్నది పొడవు 
ముప్పది యోజన వీస్తర్ణమయి 
అజేయమైనది అన్నటులున్నది. 


తెల్లని మెఘములున్న రితిగా 
ఎత్తుగ నున్నవి ద్వారము లన్ని 
ప్రాకారములవి వెండి బంగరు 
కాంతు లీనుచు తళ తళ లాడెను. 


నింగి మధ్యలో వర్షాకాలపు 
మేఘములన్నటు ప్రాసాదములు 
వివూనములను ఉంచెడి గృహములు 
రమణీయముగా వెలుగులు చిమ్మెను. 


కలాసగిరి సమానమైన టు 
వేయి స్థంబముల ప్రాసాదమ్ము 
నింగిలోనికి దూసుకుపోయి 
నిలచిన ట్టు గా అగుపించినది. 


యుద్ద కొండము 


రాక్షస వీరులు వేలకు వేలు 

కావలి యుందురు ఆయుధములతో 
లంకలొ రాక్షస జేని భవనము 
లంకాపురికి ఆభరణమ్ము. 


79 


అందమైన ఆ లంకావురిని 
సుందరమైన వన భూములను 
కనువిందిన భవనమ్ములను 
చూచిన రాముడు అచ్చెరు వందెను. 
3, రఘురాముని॥ 


hs 
DEE 


4 0 యుద్ధమునకు ముందే రావణునితో సుగ్రీవుని పోరు 


త్రికూట గిరిపై నిలచిన యట్టి 
మనోహరమ్మగు లంక శోభను 
సువెలాచల గిరిపై నుండి 
రాముడు గాంచెను తన సేనలతో. 


విశ్వకర్మ నిర్మించిన లంకలా 

ఉన్నత సౌధపు శిఖరా[గ్రమున 
రావణుడుండెను విభవము నిండగ- 
రామచంద్రునికి కనబడినాడు. 


ఛత్ర చామరము లలంకారములు 
రక్త చందనము మేన నలదు కొని 
మెరపులవోల మెరయు హారముల 
నిల మెఘమై కనబడినాడు. 


ఐరావతపు దంతపు గాటులు 
వక్షస్థలమున అగపడుచున్నవి 
సంధ్యా రాగము నలదిన మేఘము 
అన్నటు- ఎరుపు, పసిమి వలువలు 


రామ లక్ష్మణులు వానర యోధులు 
చూచుచుండిరి రావణ రాజును 
అసురుని చూచెను సూర్యకుమారుడు 
పట్టరాని కోపమ్మునఎగిరెను. 


ఒకే దూకులో ఎగిరెను విరుడు 
త్రిరూటగిరిపై సొధా(గ్రమున 
రావణు ముందర నిలచి సుగీవుడు 
అతనిని త్రుణముగ నెంచి పలికెను, 


“ఓ రావణుడా! జగతికి ప్రభువగు 
రామచంద్రుని దాసుడ నేను 
నన్ను మి త్రునిగ చెప్తునురాముడు 
రాముని తేజము నాలోనున్నది. 


నన్ను దాటుకొని పోగలవాడవ?”' 
అనుచు బలముగ రావణు వెబడి 
మణి ఖచితమగు స్వర్ణ కిరీటము 
లాగి నేలపై విసరి కొట్టెను. 


తనపై బడెడి సుగ్రీవుని గని 

బలముగ అసురుడు నెలకు త్రోయుచు 
“నా కగుపించిన నీ మెడ నిలువదు 
నష్ట గ్రీవుత వగుదువు అనెను.” 


నెలబడిన ఆ వానర రాజు 

బంతి మాదిరి పైకి లేచెను 
దశకంరుని పె కలబడినాడు 
ఇరువురు అచ్చట వోరు సలిబరి. 


80 


స్వేద జలమ్ము-నెత్తుటి చారలు 
నిండిన మేనితొ పోరుచుండిరి 

పూచిన బూరుగు, మోదుగు తరువుల 
తీరుగ తోచిరి వారిద్దరును. 


బాదుకొనుచును, గ్రుద్దుకొనుచును 
గీరుకొనుచును కుమ్ముకొనుచును 
అమిత బాధకు లోనైనను మరి 
వదలరు పోరు- వీరులు వారు, 


ఒకరిని ఒకరు పైకెగరేసిరి 
నేలకు త్రోసుకు పైబడి పోరుచు 
ప్రాకారమ్ము అగడ్డ మధ్యలొ 
నేలమీద వారిద్దరు పడిరి. 


తిరిగి ఎగిరిరి బుసల శ్వాసలతొ 
గజముల మాదిరి పులుల మాదిరి 
సింహము లన్నటు వోరిరి వారు 
వివిధ తీరుల కలబడి పోరిరి. 


4 1 


మేన గాయముల వచ్చి వ్రాలిన 
రవిసుతు గాంచిరి రామలక్ష్మణులు. 
రాముడు పలికెను సుగ్రీవుని గని 
“అనాలోచితపు పని చేసితివి. 


ఇంతటి సాహస కార్యము నెన్నడు 
రాజులు చేయరు- తెలియద నీకు? 
వీరుడ వీవు-సాహసివే మరి- 
ముప్పూ తెచ్చెడి సాహస మిది యగు. 


యుద్ద కొండము 


బలము గలిగిన విరులు వారు 
వ్యాయామములో ఆరి తేరిరి 
ఎ౦ంతోసెపు పోరిరి వారు 

అలుపు నెరుగని అతి బలవంతులు 


ముందుకు సాగి- గుండ్రము తిరిగి 
ప్రక్కల పొంచి- ద్వంద్వ యుద్ధమున 
మెళకువలన్ని తెలిసినవారు 

విలు చూచుకొని పోరిరి వీరులు. 


రావణుడంతట మాయలు చూపగ 
యత్నము నున్నటు తెలిసి సుగ్రీవుడు 
పోరగబలము కలిగి యున్నను 

నింగి కెగిరనుచూచు చుండగా 


రావణుడది తా తెలియకపోయి 
వెరివానివలె చూచుచుండగా 
విజయ గర్వమున సూర్యకుమారుడు 
వాయు వేగమున రాముని జేరెను. 
శ్రీ రఘురాముని॥ 


RRR 
అంగద రాయబారము 


నేనును- సేనలు విభీషణుడును- 
నీకేమగునో అని భయపడితిమి 
ఇకపై నీవు ఇట్టి కార్యములు 
నాతో చెప్పక చేయగ వలదు. 


మిత్ర సత్తమా! ఓ సు గ్రీవా! 
రిపుని కూల్చగా చాలుదువయ్యా 
కానీ నీకే ఆపద కలిగిన 
నాకింకివరితొ పనిగలదయ్యా, 


యుద్ద కొండము 


నిక ఆపద కలిగినచో- విను 
కృంగివోదును వానర రాజా! 
సతి సోదరులను తలంచనింక 
అసువులపైన ఆశపడనయా! 


ఇంద్రుని పోలు పరా క్రమమ్ము 
వరుణుని వోలు సాహస మున్నది- 
నికే ఆపదకలుగునొ అనుచు 
భయపడితివుయా మేమందరము. 


సబాంధవముగా రావణు జంపి 
విభీషణునికి లంకను యిచ్చి 
అయోధ్య రాజ్యము భరతుని కిచ్చి 
తనువు విడగా తలంచు చుంటిని.”' 


రాముని పలుకులు విని సుగ్రీవుడు 
భక్తినిండగా పలికి ప్రభవుతో 
“రామా! నీవు వీరోత్తముడవు 

నకు చెప్పెడిది ఎమి వున్నది? 


నీ సతి నాతడు హరించినాడు 

నా కగపడెను ఉడికి పోతిని 
నెరుగపోతిని వానిని త్రుంచగ 

నిచే హతుడగు ననుచు వదలితి.” 


రామచం౦ంద్రుడా మాటలకెంతో 
పులకరించెను- వానరరాజును 
కొగలించుకొని అభినందించెను 
గుండెలు పొంగను కపులందరరు. 


రాముడు పలికెను లక్ష్మణమూర్రితొ 
“సేనలన్నిటిని వనము నందున 
వ్యూహమ్ములుగ తీర్చగ వలెను 
ఫీకరమైన పోరు జరుగును. 


ఘన సం|(గామమునందు సోదర! 
తప్పక వానర- రాక్షస హరణము 
జరుగునట్టుగా సూచన లవిగో 
అగపడుచున్నవి అనుచు పలుకుచు 


“ధరణి వణకుట గిరులు కదలుట 
భయంకరమ్మగు మేఘగర్జన 
రర్త బిందువులు వర్జించుటది 


మెనును బిల్సెడిహోరుగాలులు 


రర్తవర్ణముగ సంధ్య మారుట 
సూర్యగోళము అగ్నిని రాల్చుట 
సూర్యుని కెదుర పక్షులు, మృగములు 
ఎడ్భుచున్నవి భయంకరముగా 


కాంతిని బాసిన చంద్రబింబము 
చల్లగ నుండక- తాపము పెంచెను. 
రవి బింబములో మచ్చ గాంచితిని 
తారలు వెనుకటి మాదిరి లెవు. 


అమంగళముగా నక్కలు అరచెను 
మనము వెంటనే కపివీరులతో 
లంకకు పోయి ముట్టడింతము ' 
అనుచు తమ్మునితొ పలిక రాఘవుడు. 


81 


82 


అటుల పలుకుచు రామభద్రుడు 
గిరశిఖరమ్మును దిగి, కపిసేనను 
వానరరాజు సాయపడగను 
యురద్గోన్ముఖు లను చేయసాగెను. 


ఘన కో దండము నందిన రాముడు 
శరములు విడువగ నెర్పరి రాముడు 
అఖండ సేనతొ ప్రాతఃకాలము 
లంక కెదురుగా సాగె విరులళతొ. 


రాముని వెనుక విభీషణుండు 
వానరరాజు, లక్ష్మణమూర్తి 
వాయునందనుడు, జాంబవంతుడు 
సుషణుడున్నూ సాగుచుండిరి. 


భల్లూకములు వానర వీరులు 
ఘనమగు శిలలు మహావృక్షములు 
చేత ధరించి వెనుక నడచిరి 

భూమి అచ్చట కనబడకున్నది. 


సురలకు సైతము అజేయమైన 
లంకా నగరము దరికి చేరిరి 
లంకా నగరపు ఉత్తర ద్వారము 
ఎత్తుగ పర్వత మంత ఉన్నది. 


ఆ ద్వారమును రావణాసురుడు 
స్వయముగ రక్షణ చేయుచుండెను 
అమిత సంఖ్యలో ఆయుధాలతో 
యుద్ధ కా౦క్షులై అసురులుండిరి, 


యుద్ది కాండం 


వరుణుని పాలన నున్న కడలివలె 
దొనవ పాలిత పాతాళము వలె 
మహోన్నతంబగు ఉతర ద్వారము 
చూచిన గుండెలు దడదడలాడును. 


అంతటి ద్వారము ముట్టడించుట 
ఆ రావణుని ఎదిరించుటది- 

అతి విక్రముడు రాముడు గావున 
సాధ్యమగునది ఆ ఒక్కనికి, 


ఉత్తర ద్వారము కావలి కాయు 
రాక్షసయోధుల ఆయు ధమ్ములను 
వారు ధరించు కవచమ్ములను 
పరిశీలనగా చూచెను రాముడు, 


మై౦ద ద్వివిదుల వీరులతోను 

నీలుడు తూరుపు ద్వారము వద్ద- 
బుషభ గవాక్ష గజ గవయులతో 
దక్షిణ ద్వారము వద్ద అంగదుడు 


ప్రమాధి ప్రఘుస మహావీరు లతొ 
పశ్చిమ ద్వారము దగ్గర మారుతి 
ఉత్తర పశ్చిమ ద్వారమ్ములకు 
మధ్య భాగమున సూర్యకుమారుడు 


వాయుదేవునికి గరుత్మంతునికి 
సరి వీరులతో వానరరాజు 
ముప్పది ఆరు కోట్ల సేనతో 
సేనల మధ్యలొ రక్షగ నిలచెను. 


యుద్ద కొండను 


రాముని ఆనతి మేరకు నపుడు 
విభీషణుండు లక్ష్మణమూర్షి- 
కోటి మంది నొక్కొక్క ద్వారమున 
రక్షగ నుంచిరి లంక కూల్చగా. 


అమిత సేనతో జాంబవంతుడు 

సు [గీవునికి దాపున నిలచెను 

వానర యోధులు కోరలు నఖముల 
బిల్పగ చాలిన పులుల సమానులు 


వానర యోధులు వాలము లెత్తి 
[క్రోధ మంతయు కన్నుల నిండగ 
మహావృక్షముల గిరి శిఖరము లతొ 
లంక ముట్టడికి వచి యుండిరి. 


పది ఎనుగుల బలము కొందరిది 
వంద ఎనుగుల బలముతొ కొందరు 
వేయి ఎనుగుల బలము కొందరిది 
ఓఘపు గజబలు లెందరొ కలరు. 


నేల నిండిన కపి యోధులతో 
నింగిని ఎగిరే కోట్ల కపులతో 
నింగీ నేల కనబడలేదు 
అమోఘమైన దృశ్యమ్మదియగు. 


అంతలోనె ప్రతి ద్వారము దరికి 
ఒక్కొక్క కోటి భల్తూకములు 

కపి యోధులును వచ్చి చెరిరి 
నలువంకల కపి సేనలు నిలచెను. 


నింగిని కపులు నేలను కపులు 
లంకలో గాలి జొర నశక్యమై 
కడలి యంతటి కపిసెన లవి 

కట్ట దాటుకొని లంకను ముంచిరి. 


అంతటి సేనను గాంచిన అసురులు 
విస్మయ పడిరి- లంక చలించెను. 
దేవా సురులకు అజేయమైన 

సిన నిలిచెను దాశరథులతో. 


లంక ముట్టడికి సంగద్భులయి 
కపి సేనలట వున్న సమయమున 
రాజ ధర్మము తెలిసిన రాముడు 
వినీషణునితో ఆలోచించి- 


దశగ్రీవునికి హితము చెప్పగా 

మరి యొకమారవకాశ మివ్వగా 
అంగదు బిలచి- దశకంఠునితో 

ఈ విధముగను నుడువగ చెప్పిను. 


'“అసురుడ! నీ ఐశ్వర్యముడిగెను 
అంతమైనదిక రాజ్య వాలనము 
బ్రహ్మా వరమున గర్వము నిండిన 
నీకుచావు అతి చేరువైనది. 


సజ్జన శాత్రవ! అఘముల ఫలితము 
నేటితొ నీ దశ అంతమగుటయే 
దధశ[గీవములు నిలబడ వింక 
దండధరుడనై నిలచితి నిచ్చట. 


84 


నీ అసువులను నే తీయగనే 
నీ పాపములు అంతము అగును 


మహా బుషులును రాజబుషులును 


చేరెడి లోకము చేరెద వివ. 


నే దరిలేని సమయము గాంచి 
అపహరించితివి అవనీసుతను 

నే నిలచితి నిట బలము చూపుము 
లేదా మైథిలినప్పగించుము, 


సతిని ఒసగి నువు శరణు కోరుము 
లేదా శరములత్రుంచెద నిన్ను 
అరాక్షసంబగు పుడమి యంతయు. 
మూర్చులునికు హితులై వుండిరి. 


అసురోత్తముడు ధర్మాత్ముడగు 

విభీషణుడు నను శరణు కోరెను 
అకంటకంబగు లంకాపురిని 

ఆ శ్రీమంతుడు ఇక పాలించును. 


పక్షి రూపమున ముల్లోకములు 
తిరుగ నెంచినను, నా శరములవి 
ముల్లో కమ్ముల వీడవు నిన్ను 
కంట బడినచో కూలుట తథ్యము. 


లంకను ఇంక చూడవు నీవు 
ఇపుడేచక్కగ అన్నీ చూచుకు 
బెర్ధ్వదైహిక క్రియలు చేసుకో 
అవకాశమ్మును ఇచ్చితి నీకు-”' 


యుద్ద కొండవ 


అనుచు అంగదుని చూచి పలికెను 
“నీఏ పలుకులు తిన్నగ చెప్పి 
రావణుడేమి పలుకునొ తిరిగి 

తెలియ బరచుము ' అనుచు పంపెను. 


రాముని ఆనతి శిరమున దాల్చి 
రూపు ధరించిన అగ్ని హో త్రుడన 
ముహూర్త కాలములోన అంగదుడు 
రావణు ముందిరనుందు వాలను. 


ఎమరు. పాటు లేక సచివృలతొ 

కూర్చుని యున్నరావణు గాంచెను 
భగభగ మండెడి అగ్ని హో త్రుడన 
కనకాంగదుడు ముందుకు నడచి 


“రాక్షస రాజా! కోసల ప్రభువగు 
రామచంద్రుడు నన్ను పంపెను 
అంగదుడందురు-వాలి తనయుడ = 
నా గురించి నువు వినియే యుందువు. 


రఘవంశ వర్ధనుడు స్టో చెప్పిన 
పలుకులు వినుము లంకా ధీశా! 
'“క్రూరుడ! నీకు రోషమున్నచో 
బయటకువచ్చి పోరుము నాతో, 


సబాంధవముగా నిన్ను చంపగా 
వచ్చితి- ఇకపై ముల్గోకములకు 
రావణు భయముతిీర్చి వెసెద 
తలల శత్రుంచికడలేర్చెద నిన్ను, 


అసువులపైన ఆశవున్నచో 
పదముల వ్రాలి నమస్కరించి 
అవనిజ నొసగి అఘము బాపుకో 
అటులగానిచో మిగలవు నీవు. 


నిన్ను కూల్చద లంకాపురమున 

ని తమ్ముని నే అభిషేకించెద' 

అనుచు అంగదుడు రాముని పలుకులు 
సూటిగచెప్పెను రాక్షసరాజుకు. 


కటువుగనున్న రాముని వాతవు 
అంగదుమాటల వినిన రావణుడు 
కో ధపూరిత నయనమ్ములతో 
అరచెను అచట కపిని చంపమని, 


“పట్టుడు వానిని చంపుడు మిరు" 
అనుచు రావణుడు అరచుచుండగా 
అతి బలవంతులు నలుగురు అసురులు 
బంధించగను ముందుకు వచ్చిరి 


బలము చూపగ ఆ బలవంతుడు 
అంగదుడంతట లొంగిపోయెను 
, తనబాహువులను నల్లురు పట్టగ 
' వారిని చక్కగ ఇరికించుకొని 


పర్వతమంత టి ఎత్తు గనున్న 
భవనశిఖరము వికి ఎగిరెను 

రావణ రాజుయు అతని సచివులు 
చూచుచుండగా వదలె అసురులను. 


85 


నేలరాలిరి నలుగురు విరులు 
అంగదుడంతట తనపదములతో 
ప్రాసాదమునకు ఉన్న శిఖరమును 
పగులగొట్టెను అతితెలికగా 


అసురులందరకు బలమును తెలిపి 
సింహనాదముతొ వజయగర్వమున 
వానరులందర మధ్యలొనున్న 
రామభద్రుని చెంతనిలచెను. 


కపి, ప్రాసాదము పగుల గొట్బటను 
చూచినరాజు క్రోధము నిండెను 
రాగలకీడు లిలగ తోచెను 
నిట్టూర్పులను విడచెను అతడు. 


వెంటవున్న తన వానర విరులు 
సింహనాదములు చెయుచుండగా 
రామచంద్రుడు సమరముచేయగ 
సంసద్భడయి నిండుగ నిలచెను. 


సుషేణుడంతట సు గ్రీవాజ్ఞతొ 
వానర వీరలు వెంటనడువగా 
నాల్లుద్వారములు తిరిగిచూచెను 
వానర లబిరుల నందరజూచెను. 


పోరగ ముందుకువచ్చు అసురులే- 
వానర సేనలు లంకాన గరపు 

వానర ప్రాకారమ్ముగతోచగ 
భయముతొ హహాకారము చెసిరి. 


86 


లంకలొ సాయుధులైన అసురులు 


_ కోలాహలముళొ తిరుగుచుండిరి 


ప్రళయకాలమున వాయువు అన్నటు 
తిరిగిరి అసురులు పట్టణమ౦తయు. 


RRR 


యుద్ద కొండ 


శ్రీ రఘురాముని॥ 


42 రామ రావణ సేనల యుద్దారంభము 


లంక ముట్టడిని అసుర విరులు 
తెలియబరచిరి రావణరాజుకు 
కోపము నిండి రక్షణకొరకి 
అదనపు సేనలు పంపెనురా జు. 


తన సేనలతో తిరుగుచు రాముడు 
లంకా విభవము నూచెను తిరిగి 
అంతట రాముని మనసంతయును 
అవనిజ తలపులు నిండిపోయిను. 


నిద్రహారములు లేక దుఃఖమున 
రాక్షస బాధల కోర్వలేకను 
కృశించిపోయిన కుసుమకోములి 
దీనావస్థ మెదలెను మదిలో. 


అంతట రాముడు కొంచెము సేపు 
యోచనచేసి తన సేనలకు 
లంకాపట్నము ముట్టడించమని 
ఆజ్జలనిచ్చెను ఆవేశముతో. 


రాముని ఆనతి కొరక నిలిచిన 
అఖండ సేన అతిబలనంతులు 
కొనలు తేలిన కొండరాళ్ళతో 
బండలు తరువులు చెత ధరించిరి. 


రావణాసురుడు ప్రాకారమ్మున 
నిలచి చూచెను వానర సేనను 
అంతటి సేనను గెలుచుట ఎట్లని 
శంకముదిరెను ఆలో చించెను. 


అంతటిలోనే ధైర్యము తెచ్చుకు 
కన్నులు తెరచి తిన్నగ చూచెను 
వానర సేనలు గుంపులు గుంపులు 
ప్రాకారముపై కెక్కుట గాంచెను. 


పసిమివన్నె దేహమ్ముల కపులు 
ఎర్రని ముఖముల వెలిగేకపులు 
మద్ది తాళవృక్షమ్ములతో 
వెద్దరాళ్లతో అతిధి ర్యముతో. 


రామ కార్యమ ధ్యేయ మనుకొని 
అసల నసలె లెక్క చేయక 
ప్రాకారమ్ముల అగ్ర భాగములు 
బహిర్ట్యారముల రూల్చగ నెంచి 


పగులగొట్టగా యత్నము చేయుచు 
ఉద్యానవనముల రూపుమాపిరి 
స్వచ్చ జలమ్ములు వున్న అగడ్తను 
పూడ్చివేసి ప్రాకారము నెక్కిరి. 


యుద్ద కొండము 


మత్తేభములను పోలు కపంద్రులు 
ప్రాకారమునకు అమర్చినట్టి 
బవార్హ్యారములు బంగరుమయములు 
పగులగొట్టుచు కేకలు పెట్టిరి. 


కపిసినలు అతి సంతోషముతో 
ప్రాకారముపె చేరి బిగరగ 

“జయము జయము శ్రీరామచంద్రునికి 
అతి బలశాలికి జయము కలుగును 


లక్ష్మణమూర్తికి జయము విజయము 
కిష్టింధాపతి సుగ్రీవునికి 

జయము తథ్యమను సింహ నాదముల 
జయఘోషను ఆ లంకలొ నింపిరి. 


విర బాహువు సుబాహువున్నూ 
తోడుగ నుండగ నలుడంతటను 
ప్రాకారమును నేలకు రాల్చి 
విడిదికి బిలగు వసతి చేసెను. 


జయోత్సాహమున కుముదుడంతట 
పదికోట్ల వీరులతొ దూసుకుపోయి 
లంకా నగరపు తూర్పు ద్వారము 
ముట్టడించెను- అతనికి తోడుగ 


ప్రఘసుడు, పనసుడు అఖండ సేనతొ 
తూర్పు ద్వారము వచ్చి చేరిరి 
ఇరువది కోట్ల కపి ఎరులతో 

శతవలి దక్షిణ ద్వారము తాకెను. 


87 


అరె కోట్ల వానర సెనతొ 

తార తండ్రి సుషణు డంతట 
లంకా నగరపు పశ్చిమ ద్వారము 
ముట్టడించెను ఉత్సాహముతో, 


రామ లక్ష్మణులు వానర రాజుతొ 
ఉత్తర ద్వారము ముట్టడించిరి- 
గోలాంగూలుడు గవాక్షుడపుడు 
కోటి వీరులతొ రాముని చేరిరి. 


శత్రు భంజనుడు ధూముడు- 

కోటి భల్లూకములతొ రాముని జేరెను 
గదలతొ నలుగురు సచివులతోను 
విభీషణుడు శ్రీరాముని చేరెను. 


గజుడు గవాక్షుడు గవయుడు శరభుడు 
గంధ మాదనుడు సెనలొ తిరుగుచు 
సేనల రక్షణ చూచుచుండిరి 
క్రమశిక్షణతో నున్నవి సేనలు. 


వానర సెనల వ్యూహ రచనను 

చూచి రావణుడు రోషము నిండి 
అసుర సేనలను బయటకు పొమ్మని 
ఆవేశముగా ఆనతి నిడెను. 


ప్రభువు ఆనతి విని నంతటనే 
సింహ నాదముతొ అసుర వీరులు 
భరులు మాదిరి ఉత్సాహముగా 
బారులు తీరి శంఖము లూదిరి. 


88 


సీలపు- నల్లని దేహచ్చాయలతొ 
తెల్లని శంఖము లూదుచుండగా 
నింగిని కొంగల బారులన్నటు 
ఉరిమే మేఘము లన్నటు తోచిరి. 


పర్వ సమయమున పొంగు కడలివలె 
అసుర సేనలు బయలుదేరెను 

గిరి నెతాలు లంకా నగరము 

సింహ నాదముల మారు మోగిను. 


సింహ నాదములు రథముల సవ్వడి 
ఘీంకారములు శంఖ ఘోషలు 
బలసిన గుజ్జిపు సకిలింపులతో 
భేరీరవములు దిక్కుల కెగయగ. 


దేవాసుర సంగ్రమము అన్నటు 
కపియోధులకు అసుర వీరులకు 
మొదల్రనది ఘన సంగ్రామంబు 


భీకర యుద్ధము లంకలొ మొదలయె. నేలకు త్రోసిరి- సమరో త్సాహులు, 
గదలు శూలములు శక్యాయుధముల . _ వానరులకును అసుర వీరులకు 
గండ్ర గొడ్డళులు ఆయుధములతో ఆ విధముగను జరిగిన పోరున 
ప్రతాపమ్మును చూపుచు అసురులు నేలంతయును నెత్తుట తడిసెను 
వానర వీరులకొట్టిరి అపుడు. మాంస ఖండముల బురదగ మారెను. 
శ్రీ రఘురాముని॥ 
ht 
43 ఇరుపక్షముల మహావీరుల పోరు- 
వానరయోధుల నెదిరించుటక ద్వంద్వ యుద్ధము జరిగినప్పుడు: 
రావణరాజుకు విజయము కూర్చగ మహావీరుడగు మెఘనాధుడు 
విరవరేణ్యులు రాక్షసయోధులు యముడు- త్రినే త్రుని ఎదిరించినటు 
ఆయుధాలతో ముందుకు వచ్చిరి. అంగదునెదుట నిలచెను పోరుకు. 


యుద్ధ కాండము 


వానర యోధులు ఘనమగు తరువుల 
కొనలు తేలిన కొండ రాళ్ళతో 
అస్తురుల బాది ఆగక సాగిరి- 

గోళ్ళతొ చిరికోరల కొరికిరి, 


తమతమ పేర్ణను చెప్పుచు కపులు 
ఘనమగు శిలలను విసరుచు కపులు 
“జయము విజయము ఓ సుగ్రీవా! 
వానర రాజా! జయ మని అరచిరి. 


ప్రాకారము వ నున్న అసురులు 

వారికి తోడుగ నున్న అసురులతొ 
ఆయుధములతో ఖడ్గమ్ములతో 

వానర విరుల నరక సాగిరి. 


అంతట నేలను నిలచిన కపులు 
క్రోధము రెచ్చిన కపి కిశోరములు 
ప్రాకారము పైకెగిరి అసురులను 


యుద్ద కాండము 


నిభీషణాఖ్యుని సచివుడు అయిన 
సంపాతి నెదిరెను ప్రజంఘుడసురుడు 
మి త్రుఘ్నుడను రాక్షస యోధుడు 
విభీషణునితో తలపడినాడు. 


రక్కన తపనుడు- గజునితో డను 
నికుంభు డసురుడు- నిలునితోను 
ప్రఘస రక్కసుడు- సు గీవునితో 
విరూపాొక్షుడు- లక్ష్మణమూర్తితొ 


సప్తఘ్నుడును అగ్ని కెతువు 
రస్మికతువుఅను రాక్షసులు 
రామచంద్రునితొ వోరగవచ్చిరి 
వ(జముష్టి మరి తాకను మందుని. 


అశనిప్రభుడు ద్వివిదుని తాకెను 
ప్రతపనుడసురుడు నీలుని తాకెను 
రాక్షస యోధుడు విద్యున్మాలి 
కపియోధుడగు సుషేణు తాకెను. 


ఎందరొ అసురులు కపియోధులతో 
తలపడి వోరిరి-నెత్తుటి కాల్వలు 
దేహఖండములు తెగిపడె కుప్పలు 
అతిభికరముగ పోరుసాగెను. 


ఇంద్రజిత్తు తన గదతోనపుడు 
కొట్టెనంగదుని- అపుడావీరుడు 
అసురునిబంగరు రథమును గూల్చిను 
చచ్చెను సారధి తురగమ్ములతో, 


పజంఘుడంతట మూడు బాణములు 


సంపాతివైన వేయగనంత 
శరముల తప్పుకు మద్దితరువృతో 
సంవాతి కూల్చినుఅ ప్రజంఘుని, 


జంబుమాలి అతి కోపమునిండి 


మారుతి వక్షస్థలమున కొట్టెను 


వీరుడు హనువు రథమునకె గిరి 
అనురుని చంపెను అరచేతులతో, 


వాడి బాణముల తెరిచిన నోటితొ 
తలపడు ప్రఘసుని- వానరరాజు 
తరువుతొ కొట్టి నేలకు రాల్చెను 

ప్రతపుని కండ్దను పెరికె నీలుడు. 


అగ్ని కతువు- రశ్మిఃతువు 
సుప్తమ్నుడును యజ్ఞకో పుడు 
రాముని పైకి శరములు వదలిరి 
తెగిరా అసురులు రాముని శరముల, 


మైందుని గ్రుద్దుకు వ జ్రముష్టియను 


అసురుడు- రథము- సారధి ఒరిగిరి 
నీలాకాశము మీద కిరణములు 
సూర్యదేవుడు ప్రసరించినటు 


నూరు బాణములు నికుంభుడసురుడు 
నిలునిపైన నవ్వుచు విడచెను 

కాటుక కొండగ నిలిచిన నీలుడు 
విష్ణుమూర్తివలె విజృంభించెను. 


90 


నిశిత ఖడ్గమున నికుంభుశిరమును 
ఒక్క ప్రేటుతో తృంచి- ఆగక 
రథచ క్రమును గిరగిర త్రిప్పి 


యుద్ద కాండము 


విద్యున్మాలి ఘనమగు గదతో 
సుషణుపైన కలియబడగనే 
ఘనమగుశిలతో సుషెణుడంతట 


రథసారధిని మన్నున కలిపెను. ఎదురుతిరిగెనా అసుర వీరునికి. 
ద్వివిదుడు ఘనముగు శిలలు విసరుచు విద్యున్మాలి ఒడుపుగ తప్పుకు 
అశనిప్రభుని కొట్టగ- నసురుడు వక్షమునందు కొట్టెను వీరుని 
శరముల ద్వివిదుని గాయపరచగా లక్ష్యపెట్టక సుషణుడపుడు 
తరువుతొ అసురుని కూల్చెను ద్వివిదుడు. గిరిని విసరగా చచ్చెను అసురుడు, 
బంగరుములుకుల శరముల నప్పుడు వానర విరులు అసురుల చంపిరి 
తేరును౦డి ఆ విద్యున్మాలి భీతావహమై పోయినదచట 
విసరగ నంత సుషేణు వీరుడు మాంసము కొర నక్కలు చేరెను 
తేరును ముక్కలు చేసివేయగా విగతజీవుల కుప్పలు కుప్పలు 
రక్తము కారెడి శరీరమ్ములతొ 
చిల్చబడిన ఆ రాక్షసులందరు 
తిరిగి యుద్ధము చేయుటకొరై 
సూర్యాస్తమయము కొరకు వేచిరి. 
శ్రీ రఘురాముని॥ 
LIRR 
4 4 ఇంద్రజిత్తు రామలక్ష్మణులను నాగవాశముల బంధించుట 
రా త్రిఅచ్చట విరుచుకుపడినది “చంపుము, చీల్చుము, ఎటుపోయెదవు” 
వెరము బూనిన వీరులప్పుడు అన్న అరపులవి మింటికెగసినవి 
ఒకరిని ఒకరు జయించగోరి బంగరు కవచమ్ములతో వెలుగుచు 
భీకరమైన పోరు సలిపిరి ఓషధులున్న గిరులని పించిరి. 
చికటిలో మరి గుర్తుతెలియక క్రోధమునిండిన రాక్షసులపుడు 
_ ఆవేశముతో తమనే మరచి కపులనుపట్టి నమలసాగిరి 
రక్కసులను మరి వానరుడనుకొని వానరులంతట వాడికో రలతొ 
చంపిరి- అట్టి కపులలో జరిగెను. అసురుల అశ్వమ్ములను ఛీల్చిరి. 


యుద్ద కాండము 


ధ్యజములు విరచిరి వానర విరులు 

గజముల కొరికి ముక్కలు చేసిరి 

రామలక్ష్మణులు సర్పసమమగు 
wy 

శరములువేసి అసురుల కూల్చిరి, 


భరీమోతలు రక్తపు టెరులు 
అరపులు, మూల్లులు, అ[క్రందనలు 
అతి భీకరమగు కాళరా త్రివలె 
తెల్లవారునా- అనిఎంఛినది. 


గుట్టలు గుట్టలు ఆయు ధమ్ములు 
తరువులు శిలలతొ నేలనిండగా 
అవి అన్నియును ధరణిపూజలో 
పుష్పములన్నటు తోచెనచ్చట. 


నిశిలో అసురులు రాముని పైకీ 
శరములు విడచుచు వచ్చిపడగనే 
నిశత శరములు రాముడు వదలగ 
ఆయువృపట్టలొ తగిలె నసురలకు. 


మహోదరుండు మహాపార్చ్వుడు 
యమశత్రువునూ వజదంష్రుడు 
శుకనారణులు ప్రాణాంత కమై 

వారిపోయిరి అసువులు నిలువగ. 


మహాబలుడు శ్రీరామచంద్రుడు 
బంగరుములుకుల శరములు విడువగ 
అగ్నినిబడిన మిడతలదో లె 
రాలిపోయిరట రాక్షస యోధులు. 


భయంకరముగ రాత్రి అచ్చట 
అరపులు ఘోషలు అక్రందనలకొ 
త్రిరూటగిరి యది ప్రతిధ్వనించగ 
పర్వతమ్ము తానరదిన ట్లయె., 


మహాకాయులు గోలాంగూలులు 
అసురుల నొడిన పట్టుకుతినిరి 
ఇ౦ద్రజిత్తును వధించవలనని 
అంగదుడంతట తాకను వానిని. 


తురగమ్ములను రథ సారథిని 
రూల్చివిసెను కనకాంగదుడు 
రామలక్ష్మణులు వానరులందరు 
అభినందించిరి అంగదునపుడు. 


ఇ౦ద్రజిత్తు తన రథమును వదిలి 
అంతర్జానము అయిపోవగను 
వానర యోధులు ఆనందముతో 
అంగదునెంతో పొగడిరి పియముగ. 


అంగదు దెబ్బకు పారిపోయిన 
ఇంద్రజిత్తు అతి |క్రోధవశుడయి 
అంతర్జానము అగుట- రాముడు 
[గ్రబా౦చి- కపులను హెచ్చరించెను 


“వానరులారా! మీరందరును 
ఏమరకుండుడు సు గీవునికడ 

బ్రహ్మ వరముతో గర్వాంధుడగు 
ఇంద్రజిత్తు - ఇక మాయలు చేయును. 


9] 


92 


కంటికి కనబడకుండగ వాడు 
శరములు వదులును - కావున మీరు 
నాకొర$ మరి ఓర్చుకోవలె 

కాలము వాడికి చేరువైనది. 


యుద్ద కొండము 


అనుచు రాముడు చెపుచుండగని 
మాయలమారి- సర్పృసమమగు 
శరములు వదలెను దాశరథులపె 
నాగ పాశముల బంధమొనర్చెను. 


ఎదిరిపోరగా శక్యముగాక 
అదృశ్యముగా పోరుచు అసురుడు 
రామలక్ష్మణుల నిద్దరిని తన 
నాగపాశముల కట్టివేసెను 


శ్రీ రఘురాముని॥ 


RRR 


45 నాగవాశబద్భులె రామలక్ష్మణులు బాధపడుట 


మేఘనాథుని జాడ తెలుసుకొన 
రాముడు వానరయోధుల నంపగ 
కపియోధులు పదిమంది అప్పుడు 
ఆకాశమునకు రివ్వున ఎగిరిరి. 


నింగికెగిరిన వీరులగాంచెను 
అస్త్రవేత్తయగు మేఘనాథుడు 
వేగముగలిగిన శరములువేసి 
వీరుల వేగము నడ్డగించెను. 


మేఘనాథుని శరములంతట 
వానరవీరుల గాయపరచినవి 

అదే అదనుగా ఇంద్రజిత్తు తను 
నింగి మేఘముల చాటున దాగిను. 


వీరుడయిన ఆ మేఘనాథుడు 
రామలక్ష్మణుల పవైనంతటను 
నాగపాశముల శరములు వేయుచు 
దేహమంతయు నింపివేసెను 


రామలక్ష్మణులు బంధింపబడి 
దేహము నుండి నెత్తురు కారుచు 
పూచిన మోదుగు తరువుల మాదిరి 
కనుపించిరి ఆ యుద్ధభూమిలో. 


కనుకొలకులవి ఎర్రగ నుండగ 
నల్లని మేనితొ నున్న అసురుడు 
ఇం|ద్రజిత్తు- అతి గర్వము నిండి 
పలికెను మబ్బుల చాటు నుండియే- 


వానరులారా! అదృశ్యముగ 
పోరెడి నన్ను సురపతియైనను 
తెలియగ లేడు అంత టివాడిని 
మనుజులు- కవులు నాకొక లెక్కా? 


ఇపుడే మిమ్ము యమపురి కంపెద' 
అనుచు శరము లలతొ బాధ వెట్టుచు 
నవ్వుచు అరచుచు దాశరథులపై 
తిరిగి శరములు విడువ సాగెను. 


యుద్ధ కాండము 


నిశితాస్త్రములు తాకినయంత 
దృష్ట కొనక పోయిను అపుడు 
వ౦ంటినిండ బాణమ్ములు నిండి 
నెతుట తడిసిరి ఎరులిద్దరు. 


ప్రసవణా (దిని జలధారవలె 
నెత్తురు కారెను తనువుల నుండి 
మేను పూర్తిగా నిండెను శరముల 
నిలువ లేక ఆ లరులు అలసిరి. 


ఇం|దుని గెలిచిన వీరుని శరములు 
రాముని ఆయువు పట్లలొ తగలగ 
నిలువగ లేక రాముడు ముందుగ 
నెలను బడెను- కదలక పోయెను. 


4 6 


ఇంద్రజిత్తుకై నింగిని వెదకెడి 
వానరోతములు శరములు తగిలిన 


రామ లక్ష్మణుల గాందిరి అపుడు 
వారందరును నేలకు దిగిరి. 


వానకురిసి మరి వెలిననట్టుగా 
శరములు వదలి ఆగను అసురుడు 
వానర రాజును విభీషణుండును 
హనుమంతుడును మై౦ద ద్వివఐదులు 


నీలుడు కుముదుడు సుషేణుడున్ను 
అంగదుడున్నూ వచ్చి చెరిరి 
రామలక్ష్మణుల స్ధితిని గాందిరి 
వ్యాకుల పడిరి- దిగులు నందిరి. 


PIR 
ఇంద్రజిత్తు విజయగర్వముతో లంకలోని కేగుట 


నాగపాశములు శరములు వెసి 
బద్భుల చేసి మేఘనాథుడు 

వాడీ ములుకులు కలిగిన అమ్ములు 
ఎన్నో రకముల వెసెను తిరిగి. 


శర తల్పముపై నున్నటు లున్న 
అన్నను గాంచెను సుమిత్ర సుతుడు 
అతి కష్టముతో చూపు అనెను 

అన్న- ప్రక్కనే నేల నుండెను, 


బ్రతుకుట జరగదు అనెడి దిగులుతో 
నిరాశపడిను అక్ష్మణమూరి 

వాయు పుత్రుడును వానరోత్తములు 

అమిత దుఃఖమున చింతలొ మునిగిరి. 

3, రఘురాముని॥ 


సందు లేకను శరీరమంతయు 
శరములు నిండి నెత్తురు కారుచు 
శరతల్పముపి చెష్టలు ఉడిగి 

రామ లక్ష్మణులు పడియుండుట గని 


వానర ఎరులు కంటికి మంటికి 
ఎకధారగా నేడ్చిరి అపుడు 

మేఘనాథుడు దొరికినచో మరి 
అంతుచూడగల లిరులె వారు. 


అదృశ్యమ్ముగా పోరెడి వానిని 
నింగిని నిలచిన రావణు తనయుని. 
వాని మాయలుతెలిసిన యట్ట- 
విభిషణాఖ్యుడు గాంచెను అపుడు 


94 


ఘనకార్యమును సాధించితినని 
విజయ గర్వమున మేఘనాథుడు 
తోటి అసురులతొ చెప్పసాగెను 
“నాగపాశములు విడువ నసాధ్యము 


. రామలక్ష్మణుల నాశము చేసితి 
తండ్రి సర్వదా వారిని తలచి 


దుఃఖము నిండి యుండుట తెలియును 


నిద్ర మరచెను లంకాధీశుడు 


వర్గాకాలపు బురద నీటివలె 
లంకలొ ఎల్లరి మనసులన్నియు 
కలత పడినవి రాముని తలచి 
వారల కూల్చితి భయము తీర్చితి. 


అనుచు అసురుడు తొమ్మిది శరములు 
నీలుని పైన విడచి అంతట 

మూడు బాణములు మైందుని వైన 
మరి మూడమ్ములు ద్వివిదుని పైన 


జాంబవ౦తునివై నొక శరము 
హనుమంతునిపై పది బాణములు 
శరభ గవాక్షుల జంటవెనట 

రెండు రెండు బాణమ్ములు వేసెను. 


గవాక్షువెన అంగదు పెన 

అగ్ని శిఖలను పోలు శరములు 
ఎన్నో విడచెను మేఘనాథుడు 
సింహనాదమును చేసెను అపుడు. 


యుద్ద కాండము 


ప్రక్కన వున్న అసుర విరులతొ 


నవ్వుచు పలికెను మేఘనాథుడు 


“రామలక్ష్మణులు నౌ శరములబడి 
అసువులు బాసిరి చూడుడు” అనెను. 


నిజమని నమ్మఆ రక్కసులు 
జయ జయ ధ్యనులలతొ పూజించగను 
నమ్మిరందరు వారు సమసిరని. 


శ్వాస'ఆడక నేలను బడిన 

వీరుల గాంచి మేఘనాథుడు 
నిజముగ వారు మరి లేరనుకొని 
మరలి పోయెను నగరము లోనికి. 


కన్నీరిడుచు దుఃఖము నున్న 
వానర రాజును- విభీషణుండు 
ఓదార్చుచుచును ధైర్యము గొలిపెను 
భయపడ వలదని మరిమరి చెప్పెను. 


"యుద్ధము నందు ఇటులే జరుగును 
తాత్కాలిక మగు జయము కలిగినను 

అంతిమ విజయము అసలు విజయము 
అది మాత్రము మరి ముందుగ తెలియదు 


భోగ భాగ్యములు అను భవించెడి 
యోగ్యత మనకు ఉన్నచో మరి 

రామ లక్ష్మణులు ఇద్దరు తప్పక 
మూర్చ తేరుకొని నిలబడగలరు. 


యుద్ధ కొండము 


సత్య ధర్మముల నడచే వీరులు 
వీరికి ఉండదు మృత్యు భయ మని 
చల్లని జలముల వానర రాజుకు 
కనులు తుడిచెనువిఖీషణాఖ్యుడు. 


శోక నివారణ మంత్ర పఠనమున 
తిరిగి కన్నులను తుడిచి పలి8ను 
“వానర రాజా! దుఃఖము వదలుము 
ధైర్యము పూనుము కపులను గనుము. 


ఆపత్కాలము అతిస్నేహమునకు 
అదను కాదని తెలియుము నీవు 
అతిగా స్నేహము దుఃఖ హేతువగు 
అందుకు నీవు ఊరడిల్లవలె 


మూర్చ నొందిరి ఈ నోదరులు 
మహా సేనలరక్షణ ముఖ్యము 
"ముఖ కాంతులవి మాయలెదు విను 
వీరు బ్రతికెదరు భయము తీర్చెదరు. 


ఓ సుగ్రీవా! ని కపి సేనలు 

నన్నేరావణు తనయుడనుకొని 

గుసగుస లాడుచు చూచుచుండిరి 
వారల భయమును తీర్చుము ముందర. 


95 


వడలి పోయిన మాల వదలినటు 


వారి భయముది తొలగించుముుయా! 


అని విభీషణుడు వానర రాజుకు 
సమయోచితముగ ధెర్యము గొలిపెను, 


మాయలమారి మెఘనాథుడు 
వడివడిగా తన తండ్రిని జేరి 
సంతోషముతో రామ లక్షణుల- 
శుభ వార్తను తను తెలియబరచెను. 


సభా మధ్యమున నున్న రావణుడు 
పొంగిపోయెను- ఆనందముతో 
పీశ్రము నుండి ముదముగ లెచి 
కొగలించుకొని మురిసిపోయెను. 


తనయుని శిరము మూర్కొని ప్రేమగ 
వివరములన్ని వినిపించమని 

తండ్రి అడుగగా మెఘనాథుడు 
సర్వము తెలిపెను విపులముగాను. 


స్వకీయ రక్షణ చేసుకొనుచును 
పది నొకవేల విలు వీరులతో 
పోరగ శక్తి గలిగిన తనయుని 
చూచిమురిసెను లంకాధీశుడు. 


[శ్రీ రఘురాముని॥ 


LIRR 


4 / 


యుద్ద భూమిలో వాయుగందనుడు 
అంగద, సుషెణ, కుముదుడు, నలుడు 
గజుడు, గవయుడు, గవాక్ల, నీలుడు 
శతవలి, శరభుడు, గంధమాదనుడు. 


నాగపాశ బద్భులను పీతకు చూపించుట 


రంభుడు వీరులు దుఃఖము నిండి 
రామ లక్ష్మణుల చెంత నుండిరి 
గిరుల తరులతో సంసిద్దులయి 
అసురుల అలికిడి కాచి యుండిరి. 


96 


సంతోషముతో రావణుడచట 

అశోక వనిలో అసుర కాంతలను 

రమ్మన పిలచి పలికి వారితో 
“తనయుడు కూల్చెను రామ లక్ష్మణుల 


పుష్పకమ్ముప సీతను తీసుకు 
యుద్ధ భూమిలో నేల కొరిగిన 
వీరుల చూడగ గొనిసాండిపుడే 
గర్వము దిగును, లొంగుట జరుగును. 


ఆశ వదలిన ఆ రమణీమణి 
ఆభరణమ్ముల అలంకారముతొ 


యుద్ద కాండము 


త్రిజటతొ కూడిన పుష్ప కమ్మున 
యుద్ద భూమికి సీతను తెచ్చిరి 
ఆనందముగా రాక్షస వీరులు 
తిరుగుట గాంచెను సీతాదేవి. 


తెగిపడియున్న కపివిరులను 
దుఃఖసం|ద్రమున మునిగిన కపులను 
వారి మధ్యలో శరఘాతములతొ 
స్పృహ లేకుండిన వీరుల గాంచెను. 


రామలక్ష్మణులు కవచమ్ములు తెగి 
ధనుసులు బారి పడియుండుట గనె 


అందును నాకు, అందుకె సాగుడు _ స్కంధ విశాఖుల పోలియుండెడి 

అంతము కోరితి అయినది అటులే.” శరములు నిండిన వీరులగా౦చెను 

అనతి విని ఆ అసురాంగనలు ఒక్కసారిగా దుఃఖము ఎగసిను 

అవనిజ నపుడు పుష్పకమ్ముపై వెక్కివెక్కి రోదించెను సత 

అనియగు చోటికి తీసుకపోయిరి మహావీరులు మరణించిరని 

అతివ దుఃఖమున మునిగి యున్నది. మరిమరి తలచుకు విలపించినది. 

“రాము లక్ష్మణుల కూల్చి వేసెను మనుజోత్తములు మరి లేరనుకొని 

ఇంద్రజిత్తు ఘనకార్యము చేసెను. మదిలో నమ్మెను మానిని అపుడు 

అనుచు చాటిరి లంకా పురిలొ మనసుచెదరినది-మాయలంకలో 

ధ్వజ పతాకలు ఎత్తిరి నగరిని. మాయలు తెలిసియు మరచుట విధియగు. . 

॥శ్రీ రఘురాముని॥ 

HH 

48 పీత్ర దుఃఖము త్రిజట అనునయించుట 


చూచిన దంతయు నిజమని నమ్మి 
దుఃఖించినది సీతాదేవి 
“పుత్రవతినని చెప్పిరి జోశ్యులు 
వెధవ్యమ్ము లేదని నుడివిరి. 


అశ్వమేధము క్రతువులు ఎన్నా = 
విభుడు చేయునని- విరుడాతడని 
శుభములు పలికిరి పండితు లెందరొ 
అన్నియు అయినవి అనృ్భతమ్ములు. 


యుద్ద కాండము 


పద్మ రేఖలు పాదము నున్న 
పట్టపు రాణి అగునని అందురు 
ద్మ రేఖలు నా పాదమున 

లించలెదు- పరమ పాపిని, 


FF 


నిర్భాగ్యముతో-వై ధవ్యమును 
సూచన చేసే అవలక్షణములు 
వెదకిన-నాలో దొరకవు మాతా! 
పెద్దల వాక్కులు వమ్మయి పోయెను. 


సరిపడు కురులు కలిగియున్నవి 
కనుబొమ్మల కలిసివోవక 
రోమరహితమై పిక్కలున్నవి 
సందులేక నా పలువర సున్నది. 


కన్నులు, కణతలు, చెతులు, తొడలు 
శిలమండలు పాదములున్ను 

తీరుగ నున్నవి- శు భలక్షణములు- 
విజ్ఞుల పలుకులు- జోశ్యము తప్పెన? 


గుండ్రని నఖముల నున్నవి వ్రేళ్ళు 
చేతికి తగిన కొలతకు తగినవి 
నిగనిగలాడే దేహకాంతితో 

తీరిన అందము శుభ లక్షణము. 


లోతగు నాభి శుభకరమందురు 
పాదమ్ములును కాలి వైళ్ళును 
నేలకు తాకుచు నుండుటన్నది 
మంగ లక్షణము అందురు ఎజ్జులు, 


97 


అరికాళ్ళలొ నా అరచేతులలో 
శుభకరమైన రేఖలున్నవి- 

సందు లుండక వైళ్ళు ఉన్నవి 
చిరునగవొలికి వదనము నాది 


శుభలక్షణములు కలవని అనుచు 
భర్తతొ కలసి పట్టాభిషెకము 

జరుగును అనుచు ఏజ్జులు చెప్పరి 
అనృతమ్ములు గ అయినవన్నియు. 


రణధీరులు ఆ సోదరు లిరువురు 
నన్ను వెదకి నా ఉనికి తెలిసిరి 

అతిభీకరమగు అంబుధి దాటిరి 
కానిగోషద మంతటి మాయలొ 


ఇం ద్రజిత్తుని మాయలా పడిరి- 
వారు పొందిన వారుణాస్త్రము 
ఆగ్నయాస్త్రము ఐంద్రాస్త్రములు 
బ్రహ్మశిరోనామ కాస్త్రములు. 


దివ్యాస్త్రములు- వరవి క్రమము 
అనిలో పనికే రాకపోయెనా- 
అనాధనై తిని నా రక్షకులు 
మాయకు లొంగి మాయమయ్యిరి. 


మనోవేగముతొ పోరెడిరిపుని 
కంటబడినచో కూల్చ సమర్భులు 
దాశరథులకు కనబడకుండ 
పోరెను- |బతికెను మేఘనాథుడు. 


98 


అంతటి రాముడు అనుజునితోను 
అనిలో నేలను బడియుండుటది 
అసాధ్యమైనది సాధ్యమైనది 

అహా! కాలము గెలువ నసాధ్యము. 


వనవాసమును పూర్తి చేసుకొని 
తన బ్రతుకునకు వెన్నెల నిచ్చి 
తనయుని చూడగ నిలచిన తల్లి 
మనునా ఇంక మనుజపుంగవా! ' 


అని విలపించెడి సీతను గాంచి 
అనునయమ్ముగా త్రిజట పలికను 
' “అమ్మా! నీపతి బ్రతికే యుండెను 
అన్నదమ్ములు- నమ్ము- సజీవులు 


అందుకు తగిన కారణమ్ము లివి 
రాజు కూలినచొ సైన్యము నందు 
యుద్దోత్సాహము- కోపము గాని 
కనబడదమ్మా మై థిలి! వినుము. 


ఓ వైదేహీ! మరియొక విషయము 
మనము ఎక్కిన పుష్పకమ్మిది 
దేవలోకమున నుండునట్టిది 
దేవుడు లేనిచొ నినుగొనిరాదిది 


యుద్ధ రొండము 


నాయకు డంతము అయిన సేనలు 
చెల్లా చెదురి పారిపోదురు 
కానీ యిచ్చట కపిసేనలలో 
అట్టి అలజడి కనబడలేదు. 


కలవర పడక భయమది లేక 
జాగరూకులై వానర యోధులు 
రామలక్ష్మణుల రక్షణ నుండిరి 
కావున వీరులు బతికి యుండిరి. 


సత్యవచనములు నావి నమ్ముము 
అనృతమ్ములు పలుకను వినుము 
సురాసురులు మరి సురనాయకుడే 
వేచ్చిన రాముని జయించలేరు. 


సీతా! వినుము, వీరవరేణ్యుల 
ముఖకాంతులబి మాయకున్నవి 

ప్రేతకళ యది లేనేలేదు 

బ్రతికే యుండిరి దుఃఖము వదలుము. 


త్రిజట పలుకుల ఊరట కలిగను 
పలుకులు సత్యము కావలననుకొని 
మదిలో కోరెను పుష్పకమ్మున- 
సీతను చేర్చిరి అశో కవనము- 


చూచిన దృశ్యము మదిలో చెరగక 
వ్యధతో సీత్ర అశోకవనమున 

రామ ధ్యానమున ఉన్నది నిరతము 
దుః;ఖశమనము రామనామము. 


శ్రీ రఘురాముని॥ 


CRE 


యుద్ద కొండము 


49 నాగపాశ బద్భుడెన రాముని వంత 


నాగపాశముల బంధమ్ములతో 
బుసల మాదిరి నిట్టూర్పులతో 
మేన గాయముల నెత్తుట తడిసి 
నేల నుండిరి రామలక్ష్మణులు. 


వానర యోధులు చెంతన వు౦దిరి 
బలవంతుడును ధథిర్యవంతుడేగు 
రామచంద్రుడు శరములున్నను 
మూర్చ తేరెను కనులు తెరచెను. 


దీన వదనమున నేలను బడిన 
లక్ష్మణమూర్తిని గాంచెను రాముడు 
దుఃఖము ఎగసెను తమ్ముని గాంచి 
విలపించెను శ్రీరామచంద్రుడు. 


“నమ్మిన తమ్ముడు నేల నుండెను 

నే బ్రతికుండియు ఏమి లాభము? 

సీతను పోలు భార్య దొరకును 

కానీ యింతటి తమ్ముడు దొరకున? 


సుమిత్ర తనయుడు నన్ను వదలిన 
నేని కపులు చూచుచుండగనె 
అసువులు వదలెద- ఇకపై నేను 
బతికి- తల్లులకు ఎమి చెప్పెద? 


పుత్రుని కొరక ఎదురు చూచెడి 
సుమి త్రదేవిని ఏ విధము గను 
ఊరడించుట జరుగును నేను 
వత్సలేని గోమాతగునామె. 


భరత శత్రుఘ్నులు విషయము అడిగిన 


ఎమి చెప్పెదను- ఇకపై నేను 
వెంట వచ్చిన తమ్ముని వదలి 
ఎడలిన-మాత నను నిందించును. 


శరములు తగిలి అక్ష్మణమూర్తి 
శర తల్పముపై-మరణించినటు 
పడియు౦డగను నె గాంచితిని 
ఎంతటిపాపము చెసినాడనో! 


సోదర లక్ష్మణ! నా దుఃఖములో 
ఉఊరడించుచు వాతము చెప్పుచు 
సతతము నన్ను ఏ మరకుంటివి 
నా దుఃఖమును తీర్చవ నివు? 


చూపుల వల్లనె బాధ తెలియును 
అస్తగిరిని మరి ఉన్న రవివల 

అతి బాధలొ నువ్వుంటివి సోదర! 
మాట లకను పడియుంటి విట? 


నాతో నీవు నడచి వచ్చినటు 

నీత్రో నే యమపురికి నడచెద 
బంధు లందరికి ఇష్టుడ లవు 
నోరు విప్పిమాటాడి ఎరుగవు. 


అయిదు వందల శరముల నొదిల 
కార్తబిర్యుని మించిన వాడవు 
వేయి చేతులతొ అతడు వేయును 
రెండు చెతులతొ నీవు వేతువు. 


100 


ఇంద్రుని శర ముల నయినను నీవు . 


అస్త్ర బలముతో కూల్చ గలుగుదువు 
అసురుని శరముల నేలను బడితివి 
అమోఘ బలునికి దుస్థితి కలిగెను. 


లంకాపతిగా విభీణాఖ్యుని 
చేసెద నన్న ప్రతిన తీరదా? 
అన్నత మగునది- అది నా వేదన 
నే మనలేను తమ్ముని వదలి. 


ఓ సుగ్రీవా! కిష్కింధకు వో, 
బలవంతుడు ఆ దశకంధరుని 
ఎదిరించగను ఉండను గనుక 


యుద్ధ రొండము 


గజుడు, గవయుడు గవాక్ష శరభులు 
నాకొరకి తమ అసువులనై నా 

అర్పణ చేయగ సద్దపడుచును 
సమరాంగణమున ముందు కురికిరి. 


ఓ సుగ్రీవా! ఎంత చేసినను 


విధిని దాటగ ఎవ్వరి తరము 


ధర్మము నెంచి శక్తికి తగినటు 


చేసితి వంతయు సహృదయుడు. 


వానరులారా! మీరందరును 
మిత్రుని కార్యము చేసితిరయ్యా! 
మీరిక పొండు అనతి నిడితిని” 


నిన్ను ఆతడు ఇడుమల బెట్టును. అనుచు రాముడు తిరిగి మూర్చిల. 
వానర విరుల చేర్చుకు నీవు దుఃఖము నిండిన రాముని పలుకులు 
వారిధి దాటికిష్కంధకు పో వినిరా కవులు మూర్శిల్లుట గని 
వాయునందనుడు యుద్ధమునందు అమిత దుఃఖమున ఎడ్వీసాగిరి 
అసాధ్యమైన పనిని చెసెను. కన్ను లెజ్జబడ నేడ్సిరి బాధతొ 
జాంబవంతుడు గవాక్షుడున్నూ వారివోవుటకు యత్నము నున్న 
సామర్థ్యముతో పోరు సలిపిరి కొందరు కపులను విఫీషణుండు 
మైం౦ద ద్వివిదులు సమరము చేసిరి గదతో తిరిగి మళ్ళించుకొని 
సంపాతి, కేసరులు పోరిరి ఘనముగ. వచ్చుట గాంచిరి కొందరు యోధులు 

రామునివద్ద నున్న వీరులు 

విభీషణుని గని ఇంద్రజిత్తని 

మదిలొ తలచి కలవర పడిరి 

పారిపోవు టకు యత్నము చేసిరి. 

శ్రీ రఘురాముని॥ 


చచాళ్ళ 


యుద్ధ కాండము 


50 


కపిరాజంతట విరులగాంచి 

జల మధ్యమున ఎదురుగాలిలో 
తిరుగుముఖముతో సాగుచునున్న 
తీరుగనుంటిరి కారణమేమన 


అంగదుడనెను '' ఓ మహరాజా! 
మేనశరములతొ రామలక్ష్మణులు 
కనబలేదాి'' అనగా రాజు 


కారణ మదియెకాదని పలికెను. 


“వానర యోధులు భయముతొనున్నటు 
తోచుచున్నది-వారందరును 

తరులు శిలలను వదిలివెసిరి 
ఒకేవిధముగా దిగులుగ నుండిరి. 


దిక్కుల నరయుచు వెనుదిరగకనే 
ఒకరిని ఒకరు బలముగ ౧౦టుచు 
సిగ్గును వదలి-నేలను బడిన 

వీరుల దాటుకు పరుగిడుచుండిరి.'' 


ఆ సమయమున విభిషణాఖ్యుడు 
గదతోవచ్చి వానరరాజుకు 
ఆశిస్సులనిడి, రామలక్ష్మణుల 
భక్తిగ చూచి నిలచెనచ్చట. 


వానరయోధులు విభీషణుని గని 
ఇ౦ద్రజిత్తని భయపడుచున్నటు 
తెలుసుకున్న ఆ వానరరాజు 
జాంబవంతుని ఏలిచి పలికను. 


10] 


గరుత్మంతుని రాక-నాగవాశ బంధవిముకి 


విభీషణుని గని ఇంద్రజిత్తని 
భయమున పరుగిడు ఎరులందరకు 
ధెర్యముగొలిపి గొనిరమ్మనుచు 
ఆనతినిడెను వీరుడు వెడలెను. 


జాంబవంతుడు తెలియజెప్పుగా 
నమ్మిరి వీరులు- తిరిగివచ్చిరి 
భయమువదలినది వారందరును 
పోరగ తిరిగి నిలచిరచ్చట. 


ధర్మాత్ముడు ఆ విభిషణాఖ్యుడు 
దుఃఖించినట దాశరథులగని 

చల్లని జలముల రామలక్ర్షణుల 
కన్నుల తుడిచెను అమిత భక్తితో. 


మూర్చతేరక సోదరులుండిరి 
విభీషణాఖ్యుడు శో కవశుడయి 
మదిలో ఎంతో వంతనొందెను 
ఇ౦(ద్రజిత్తును తిట్టెను అపుడు. 


“మాయ యుద్ధముతొ దుఃఖమునింవెను 
ఎరవరేణ్యులు కష్టమునుండిరి 
తల్లికడుపు చెడబుట్టెను టక్కరి 

కూట యుద్ధము చేసెను కుటిలుడు 


దాశరథులను నమ్మితి నేను 
వారి ఎక్రమము నాశ్రయించితి 
గౌరవమ్ముక ఎదురుచూచితి 
రాజ్యకాంక్ష ఇకపోయెను నాకు. 


102 
బతికి యున్నచో ఆపదలేయిక 
నా శేత్రువగు రావణాసురుని 


ప్రతిన తీరును- కోరిక తీరును.” 
కుమిలి కుమిలి అటు దుఃఖించగను 


విభీషణుని గని వానరరాజు 
కౌగలించుకొని ఓ ధర్మజ్ఞా! 
రావణుకో రిక నెరవేరదయా, 
లంకా రాజ్యము నేలెదవివు. 


రామలక్ష్మణులు మూర్చతేరుకొని 
దశకంధరుని శిరములు తరుగగ 
లంకనేలెదవు సందియమేల. 


అనుచు ధైర్యమును వాతునకు చెప్పెను. 


సుగీవుడంతట సుషేణుగాంచి 
పలికెనప్పుడు ధైర్యమునిండి 
“రామలక్ష్మణులు మూర్భతేరగనె 
- వారిని గొనిపో వానరపురికి. 


సబాంధవముగా రావణుజంఏ 
వామనమూర్తి రాజ్యలక్ష్మిని 
సురపతికిడిన టు అతిశీఘ్రముగా 
సీతను రాముని చెంతజేర్చెద. ' 


ఆమాటలు విని సుషేణుడపుడు 
సుగ్రీవునితో పలికె వినయముగ 
“రాజా! పూర్వము అతిభీకరముగ 
దేవాసుర సంగ్రామము జరిగెను. 


యుద్ధ కొండము 


ఆ యుద్ధములో దానవవీరులు 
ఆయుధములతో సురలను బాదగ 
కొందరు అపుడు మూర్చనొందిరి 
హాతులెపోయిరి కొందరు సురలు. 


దేవగురుడగు బృహస్సతి- తను 
మంత్ర విద్యతో దివ్యోషధులతొ 
చికిత్స చెసెను- ఆ మూకలిలు 
సాల సముద్రపు ఒడ్డున దొరుకును. 


వాటిని తెమ్మని వానరలీరుల 
నిపుడేపంపుము- మన వానరులు 
గిరులలొనున్న ఆ మూలికలు 
గుర్తుపట్టి ఇట తేగలరయ్యా! 


సంజీవకరణి- విశల్యకరణి 
రెండు మూలికలు దేవతలప్పుడు 
సృజించినారు వాటిని తేవలె 
అ౦దుకునీవు సమర్దులనంపుము. 


అమృతమ్ముక పాలసము ద్రము 
చిలికిరిఅచ్చటి సంద్రపుదావున 
ద్రోణపర్వతము చంద్రపర్వతము . 
అనెడు గిరులు రెండున్నఎ రాజా! 


సంజీవకరణి- విశల్యకరణి 

ఆ గిరులందు సురలునాటిరి 
వాయునందనుని వెగమె పంపుము 
దివ్యోషధులను తెచ్చునాతడు.” 


యుద్ద కాండము 


సుషేణుడటుల చెప్తుచుండగా 
ప్రభంజనముగా గాలివీచెను 

సంద్రజలమును చెదరగొట్టుచు 
భూమికదలునటు గాలివిచెను. 


లఅంకాద్వీపము నందలి తరువులు 
విరిగిపడినవి సంద్రమునందు 

సం|దమునందలి జలజంతువులు 
మహాసర్పములు పరుగిడి దాగను. 


అంతలోనె అతి బలవంతుడగు 
వినతాసూనుడు గరుత్మంతుడు 
జ్యలించునట్టి అగ్ని హో త్రమై 
వారందరకు అగపడినాడు. 


గరుత్మంతుని గాంచినంతనే 
శరరూపమున రామలక్షణుల 
బంధించిన ఆ వొములన్నియు 
పారిపోయినవి- అశ్చర్యమది! 


బుసల నాగులు అసువులు నిలుపగ 
గరుత్మంతుని గాంచి పరుగిడె 
అంతట ఖగపతి అప్యాయము గా 
రామలక్ష్మణుల వంక జూచుచు 


గాయములున్న శరిరమ్ములను 
చం(ద్రకాంతితో చల్లగ వెలిగే 
చెతులతో ఆ ఖగపతి తడిమెను 
గాయములన్ని మాయమ య్యెను. 


మిలమిలమెరిసే శరరమ్ములు 
తేజము బలము ఉత్సాహమ్ములు 
బుద్ధికుశలత జ్ఞాపక శక్తి 
రెట్టింపెనవి దాశరథులకు. 


ఆనందముతో వినతాసూనుడు 
ఎరవరేణ్యులు రామలక్ష్మణుల 
లేవనెత్తెిను మనసు నిండు గా- 
గుండెకు చేర్చుకు సంబరపడెను. 


రాముడు అడిగెను మవాతమూర్తివి 
ఆపదలో మమ్మాదుకొంటివి 
తండ్రిని చూచిన ఆనంద మది 
కలుగుచున్నది ఎవ్యరవివు! 


రాముని ప్రశ్నను ఎనిఖగరాజు 
ఆనందముతో గుండె పొంగగా 
కనులు చెమర్చగ పలికె భక్తిగా 
“రామా! నేను నీకు హితుడను 


నీకు ప్రియమును గూర్పుట నాపని 
బవాః ప్రాణము అనుకో- నన్ను 
గరుత్మంతుడను నామధేయుడ 
నీకు సాయపడ వచ్చినానయా.! 


మేఘనాథుడు క్రూర రక్కసుడు 
మాయతొ వదలిన నాగపాశముల 
సుర గ౦ధర్వులు సురపతి అయినను 
విడిబంచగను శక్యముగాదు. 


104 


నుహావిషముతో కరకుకో రలతొ 
కద్రువ సంతతి విషనాగులను 
నూయతొ శరములుగాను చేసెను 
ఇ౦ద్రజిత్తు అతి మాయలమారి, 


యుద్ధ కొండము 


లంకలో స్ట్రీలను- బాలుర, వృద్దుల 
రక్షి౦చిమరి మిగిలిన అసురల 
రావణుకలిపి కఠలతేర్చుమయా! 
అమ్మసతను గ్రహించు తండ్రీ!” 


రామా! నీవు ధర్మజ్ఞు డవు అనుచు ఖగపతి దాశరథులకు 
నీ విక్రమము వ్యర్థముగాదు ప్రదక్షిణించి కౌగిలించుకొని 
తమ్మునితో నువురిపుని కూల్చెదవు అతివేగముగా నింగి మార్గమున 
విజయము తప్పదు విజయరాఘవా! రివ్వున ఎగిరెను సుడిగాలివలె. 
మీ ఆపద విని వచ్చితి రామా! దాశరథుల ఆనందము గాంచి 
మాయ యుద్ధమున అసురులు ఘనులు అమితో త్సాహము నిండిరి కపులు 
మీరు శూరులు- బు జువర్తనులు సింహనాదముతొ శంఖములూదిరి 
అందువల్ల అతి మెళకువ ముఖ్యము. భేరీమృందగ ఘోషనింపరి. 
శత్రవ్లనైనను (ప్రేమించెదవు వాలములూపిరి ఆనందముగా 
కానీ ఆజిని అసురుల నమ్మకు-” భుజములు చరిచి అరచిరి ముదముగ 
అనుచుతిరిగి ఆ గరుత్మంతుడు భూరితరువులను పెరకిరి బలముగ 
రామచంద్రుని కౌగలించుకొని యుద్ధము చేయగ ముందునిలిచిరి, 
'' ఆనతినిమ్ము పోయివత్తును లంకానగరపు ద్యారమ్ములను 
నా స్నేహమది ఎటుల అనుచును ముట్టడించిరి మహావీరులు 
ఆలోచించకు- వీరు డవీవృ తొలకరిమేఘపు ఉరుములవలెను 
విజయమునందగ తెలియును సర్వము. _కపులగొంతులు ఉరిమిను నింగిని. 
శ్రీ రఘురాముని॥ 

శయ 
5 1 ధూమ్రాక్షుడు పోరుకు వచ్చుట 
సింహనాదములు కోలాహలము ఆనందమునకు కారణముండును 
సభలోనున్న రాజు వినగనే శరబంధములు విడివ డిపో యెన? 
మంత్రుల గాంచి పలికనప్తుడు వివరము తెలియుడు' అని, యోధులకు 


"కపులు ముదముగ నరచుట వినుడు 


= . అనతి నిడెను అసుర భూపతి. 


యుద్ద కాండము 


ప్రాకారమువై నిలబడి అసురులు 

తిన్నగ చూచిరి వానర సేనను 
హాయిగ ముదముగ తిరుగు సోదరుల 

రామలక్ష్మణుల గాందిరి వారు 


హడలిపోయిరా అసుర విరులు 
వడిగా పోయి రాజుకు చెప్పిరి 
వెలవెల బోయెనురాజు వదనము 
దిగులతొ గుండియ బరువెపోయెను. 


వరప్రసాదమగు భీకర శరములు 
రవి తేజముతో సరిపడునట్టివి 
వాసుకి వంటి విషసర్పములు 
నిష్పలమెన్నడు కాలేదవ్వి. 


అంతటి శరములు వ్యర్థమైనవ 
రోషము తిరిగి పెరిగి రాజుకు 
అఖండ సేనతొ యుద్దము చేయగ 
అనతి నిచ్చెను ధూ[మ్రాక్షునకు. 


రాజుకు వందన మిడిధూమ్రాక్షుడు 
సైన్యాధ్యక్షుడు సిద్దము చేసిన 
అసుర సేనలతొ అతి భీకరులతొ 
పోరుసలుపగా బయలు దెరెను. 


నడుముకు గంటలు కట్టిరి అసురులు 
శూల ముద్గర పట్టసమ్ములతొ 
గండగొడ్డళులు ఘనమగు గదలతొ 
ఇనుప గుదియలు బల్లెములీటెలు 


105 


ఆయుధధారులు రాక్షస యోధులు 
రణోత్సాహమున గజతురగముల 
నాలుగు దిక్కుల ను౦డి నడచిరి 
బంగరు తేరులు నడచెను వడిగా 


వృకముఖమ్ములు, సింగపు ముఖముల 
కంచరగాడిదలుండిన రథము 
ఘనమగు నరదము నధిరో హింది 
పోరుకు వచ్చెను ఆ ధూమ్రాక్షుడు. 


పోరుకు సాగే ధూమ్రాక్షుడు తా 
పశ్చిమ ద్వారము చేరు సమయమున 
అపశకునములు- ఉత్సాతములు 
కనబడి మదిలో కలవర పడెను. 


రథ శీర్ణమున (గద్ద వ్రాలెను 
నెత్తుటి వాన కురిసె మేఘము 
భూమి చలించి చీకటి కమ్మెను 
అతి భీకరముగ గాలి వీచెను. 


రాక్షస యోధులు భయపడిపోయిరి 
కొందరు విరులు మూర్భపోయిరి 
అయినను ఆ బలవంతుడు అసురుడు 
దుశ్శ్ళకునములను లెక్కిడ లేదు. 


ముందుకు సాగెను అఖండ సేనతొ 
ముందర చూచెను వానర సేనను 
మరియొక సంద్రము పోలిన సేన 
రాముని ఆజ్ఞతొ నడచే సేన. 
శ్రీ రఘురాముని॥ 


He 


[00 


యుద కాం: 


థి 


5 2 హనుమంతుడు ధూమ్రాక్షుని హతము చేయుట 


స్రోరగ సేనతొ వచ్చెడి అసురుని 
వానర సేనావాహిని చూచెను 

సింహ నాదములు చేసిరి వీరులు 
ఘోరయుద్దము జరిగిన దపుడు. 


వివిధాయుధముల అసుర వీరులు 
కొట్టుచుండిరి కపయోధులను 
భూరి తరువులతొ పెద్ద శిలలతో 
కపులు కొట్టిరి అసుర సేనను. 


శరములు వేసి అసురుల చంపిరి 
శిలలను విసరి కపులు చంపిరి 
గదలతొ కూల్చిరి అసురులనప్పుడు 
గోళ్ళతొ బిల్సిరి కపులు అసురులను 


ఎందరొ కపులు నేలకొరిగిరి 
అసురులెందరో అసువులు బాసిరి 
నెత్తురు త్రాగే రక్కసి మూకను 
నెత్తురు గ్రక్కగ మోదిరి కపులు. 


తరుల దెబ్బలకు శిలల తాకిడికి 


కుప్పలు కుప్పలు కూలిరి అసురులు 


రథములు విరిగి అశ్వము లుడిగి 
బీభత్సముగా గజములు ఒరిగెను. 


గోళ్ళతొ బల్సి- కోరల క్రొర్రికి 
కాళ్ళతొ తన్నిరి అసుర వీరులను 
కపుల దెబ్బలకు నిబడ లేక 
పరుగిడ జొచ్చెను రాక్షసమూక 


సేనలు చెదురుట గని ధూద్రూక్షుడు 
క్రోధము నిండి కపులను కూల్చగ 
ఎబ్బ౦భి౦చెను, కొందరు అసురులు 
అతని వెంటబడి వచ్చిరిపోరగ, 


ఈటెల పొడిచి- చంపిరి కపులను 
పట్టసాలతో ఇనుప గుదియల 
ముధ్గరాలతో మోదిరి కపులను 
కపులెందరొ అట నేల కొరిగిరి 


కర చరణములు తెగి పడిపోయెను 
గుండెలు బయటకు ఊడి వచ్చెను 
ప్రేగులు తెగిపడి వ్రేలాడినవి 
బీభత్సమట తాండవించెను. 


అల్లె త్రాటి ధ్వని బిణాస్వనమై 
యోధుల ఎక్కిళ్లన్న తాళముల 
మూల్లులు మంద్ర స్వర నాదమయి 
యుద్ధ భూమిలో సంగీతమ్మది. 


పకపక నవ్వుచు ఘనమగు వింటితొ 
కపులను చిందర వందర చేసే 
ధూమ్రాక్టుని గనె ఆంజనేయుడు 
క్రోధము నిండి కన్నులు ఎటు 


కొనలు తేరిన ఘనమగు శిలను 
విసరెను అసురుని రథము మీదకు 
ధూమ్రాక్షుడు గని అదిరిపోయెను 


నేలకు దూకెను దక్కుట కొరక 


యుద్ద కాండము 


మారుతి విసరిన ఘనమగు శిలతో 
రథము కూలను ముక్కలాయను 
అంతట వావని భూరి వృక్షమున 


తలలు పగులునటు బాది నసురులను. 


అసురుల కూల్చి ఆంజనేయుడు 
మరియొక శిలను- కొనలు తెరినది 
లిలగ నెత్తి ధూవ్రూక్లునిపె 

దూకగ నసురుడు గదతో నిలచెను. 


తనపై బడిడు హనుమంతునిపె 
శిరమున విసరెను ఘనమగు గదను 
నెత్తిని బడిన-మెకులు నిండిన 
గదను మారుతి లక్ష్య పెట్టక 


చేతిలో నున్న శిలనంత టను 
సూటిగ విసరెను అసురుని నెత్తిన 
తల పగిలినది చెదిరిపోయినది 

నెల కొరిగి ఆ అసురుడు మడసెను. 


ధూమ్రూక్షు నంతము చూచెను సేనలు 
మిగిలిన కొందరు వారిపోయిరి 
పవన తనయునికి వానర బిరులు 


ముదము నిండగా పూజలు చెసిరి 
స, రఘురాముని॥ 
He He © 
53 వజ్రదంష్రుడు పోరుకు వచ్చుట 
రు 
'హనుమంతుడు ధూద్రూక్షుని చంపెను ఘనమగు నరదము నెగురు సతాకలు 
వార్తపిడుగువలె వినెను రావణుడు బంగరు పనులతొ వెలిగే తేరుకు 
విష సర్పము వలె నిట్టూర్పులతో ప్రదక్షిణించి వజదంష్రుడు 
వ[జదంష్రుని పిలిచి పలికెను. అధిరోహించి సాగెను సేనతో. 


“రాముని-వాని తమ్మునితోను 
సుగ్రీవుని ఆ కపిలరులతో 

రూల్చి రమ్ము. అన, ఆ మాయావి 
వజదంష్రుడు కదలె పోరుకు. 


గజములతోను గుట్టమ్ములతో 
ఒంటెలు, కంచర గాడిద బలముల 
ధ్వజ పతాకల నిలచిన రథములు 
వివిధాయుధములు దాల్సిన సేన 


కొండలవ౦టి గజములున్నవి 
ఆయుధాలతో రాక్షస యోధులు 
వర్షాకాలపు మేఘము లన్నటు 
కోలాహలముగ బయలుదేరిరి 


రాక్షస సనల ఆయుధాలతో- 
తళతళలాడి- సింహ నాదముల 
దిక్కులన్నియు ఎక్కటిల్లెను 
రక్షణ ద్వారము చేరెను సేనలు. 


108 


రాక్షస సేనలు బయలుదేరగా 
అశుభములెన్నో అగపడె నచట 
నింగినుండి మరి నిప్పులు రాలను 
నక్కలు భీకర రోదన చేసెను. 


రాక్టస విరులు కలవర పడిరి 
న|జదంష్రుడును గాంచెను వాటిని 
ధైర్యము చెదరక నిలబెట్టుకొని 
సోరగ సాగెను తన వీరులతో. 


అసుర సేనలను గాంచిరి కపులు 
సింహనాదముల వానర విరులు 
కలియబడగనుఘన సంగ్రామము 
జరిగినప్పుడు అతిఫీకరముగ. 


ఇరు ప్రక్కలలో విరులు జరిగిరి 
అంతట కపులు ఘనమగు తరువులు 
శిలలను విసరి రూల్చిరి అసురుల 


యుద్ధ కొం౦ండము 


వాడీ శరములతొ వజ్రద౦స్తుడు 
యముని మాదిరిగ సంచరించెను 
ఆయుధ విద్యలొ ఆరితేరిన 

అసుర విరులు చంపిరి కపుల్లను. 


కపులు కూలుట గాంచె నంగదుడు 
ప్రళయాగ్ని వలె విజ్బృంభి౦చెను 
మహో వృక్షమును వెళ్ళగించెను 
మారణ హోమము ప్రారంభించెను. 


పరా క్రమమ్మున ఇంద్ర తుల్యుడగు 
అంగదుడపుడు అతి భీకరముగ 
పోరు సలిపెనుకూల్చె-నసురులను 
రథములు తురగము లెన్నో కూలెను. 


విరిగిన ధ్వజములు- రక్త ధారలు 
ఒరిగిన గజములు- దేహ ఖండములు 
ఆభరణమ్ములు రంగుల దుస్తుల 


అరపుల సవ్వడి నింగి కెగసినది తారల నింగిగ తోచెనునేల, 
అరచేతులతో చరచుచు కపులు భీకర యుద్ధము చేయుచు నున్న 
అంతము చేసిరి అసురు లెందరినొ అంగదు గాంచి అదిరిపోయిరి 
వానర యోధులచేబడి అసురులు పెనుగాలులకు కొట్టుకు పోయెడి 
అసంఖ్యాకము గ మన్నున కలిసిరి. మేఘము లన్నటు అసురులు చెదరిరి. 
శీ రఘురాముని॥ 
5 4 అంగదుడు వజదంష్షుని కూల్చుట 
అంగదుడటుల విజృంభించగ వజ్రాయుధమును పోలు సవ్యడితొ 
అసుర సేనలు వెన్నుచూపుట వింటిని త్రిప్పుచు కపిసేనలపై 
వజ్రదంష్ట్రుడు చూచెనప్పుడు వజ్రదంట్రుడు విడచెను శరములు 
మడసిరి ఎందరొ వానర విరులు. 


అతిక్రోధమున రెచ్చిపోయెను. 


యుద్ద కాండము 


వానర యోధులు తరుల శిలలతో 
చిదుకబాదిరి అసురులందరినొ 
తెగిన శిరములు కర చరణమ్ములు 
కళబరమ్ముల నిండెను నెల. 


మృతదహమ్ముల తినుటకొరకునై 


గుంపులు గుంపులు పక్షులు వచ్చెను 


_ వానరసేన అసురసెనలు- 
అతిభీకరముగ పోరుసలిపెను. 


వజదంష్రుని కంటిముందరే 
వానర సేనలు అసురులజంపిరి 
భయపడి పరుగిడు అసురలగా౦చి 


ప్రళయ భయంకర యుద్ధము చేసెను. 


సూటిగనాటే శరము విడచెను 
ఆరు ఎడుగురు ఎనిమిదిమంది 
తొమ్మండుగురును ఒక్క అమ్ము 
నేల కొరుగుట జరిగెనప్పుడు. 


వానర యోధులు భయపడిపోయి 
సురలు విధాతను చేరినట్టుగా 
అంగదమూర్తి చెంతచెరిరి 


అంతయుగాంచెను కపికిశో రము. 


అంగదుడపుడు ఎదురుగబోయి 
వజ్రద౦ స్రునతొ కలియ బడగను 
సింగము, కరుల తీరుగ యోధులు 
అతిభికరముగ పోరుసలిపిరి. 


మదకరివైన తొమరమ్ములన 
వజదం పుడు అంగదుపైన 
ఆయవృపట్లలొ వెయి బాణములు 
విడచి వీరుని బాధించగను. 


సర్వాంగముల శరములు తగిలి 
నెత్తుటతడిసెను దేహమంతయు 
వీరుడంగదుడు జంకక తిరిగి 

విసరెనొక్క ఘన వృక్షము నపుడు. 


వచ్చిడితరువును వ[జదంష్రుడు 
అనేక శరముల తునకలు చేసెను 
తిరిగి అంగదుడు గిరిశిఖరమును 


విసరి- చెసెను సింహనాదము 


అంతట అసురుడు తన రక్షణక 
గదతో నేలకు ఉరికినంతనే 
గిరిశిఖరవుది రథమునపడెను 
విరిగెను రథము చచ్చెనశ్వములు. 


దానిని గాంచిన అంగదుడపుడు 
మరియొక కొండనువృక్షమ్ములతో 
వెళ్ళ గించెను విసరివెసెను 
సూటిగపడినది అసురునివైన. 


ఆ దెబ్బకు మరి వజ్రదం స్రుడు 

నెత్తురు కక్కుచు మూర్చిలిపడిను 
మూర్చ తేరుకొని క్రోధము పెరిగి 
గదతో అంగదు రొమ్మున కొట్టెను. 


110 


తృప్పితీరక వ జ్రదంష్రుడు 
గ్వంద్వయుద్దము చేయగ దూకెను 
వీరులిద్దరు నెత్తురు గ్రక్కుచు 
బుధుడంగారకు లన్నటు సోరిరి, 


అంగదుడంతట ఘనుమగు తరువుతొ 
పోరగరాగా-వ జ్రద౦ష్టుడు 
మరియొక తరువును పెరకి ఉరికెను 
ఫోరిరి వీరులు- జయా భిలాషులు. 


తిరిగి ఖడ్గముల పోరుసలిపిరి 
తనువునిండ గాయమ్ములునిండి 
నెత్తుట తడిసి పూచినయట్టి 
మోదుగు తరువుల పోలియుం౦డీరి. 


55 


''వజ్రదుం౦ సుని కూల్చె నంగదుడు” 
వార్తను వినెను లంకాధీశుడు 

ప్రక్కన నిలచిన సేనాపతితో 
పలికెనప్పుడు సంక్తికంధరుడు. 


"అస్త్రకోవిదుడు అకంపనుండు 
అహర్షిశము నా మేలు కోరును 
అతడు సమర్ధుడు రిపుల గూల్చగ 
అనుచు అకంపను నంపెను పోరుకు. 


భయంకరమ్మగు ఆకారమ్ముల 
మేఘవర్ణముతొ కుండలాలతో 
మహాథ్వనులవి ఎగయునుండగా 
రాక్టససేన కదలెను పోరుకు. 


IRE 
అకంపనుడు పోరుకు వచ్చుట 


యుద్ద కాండము 


మోకాళ్ళపైన నిలబడి పోరిరి 
అంతలోనె కపియోధుడు లేచెను 
దెబ్బతిన్న సర్పమ్ముగ లేచి 
పదునుగ నున్న ఖడ్గముదూసి 


ఒక్కవైటులో వజ్రదం్ర్రుని 

శిరసు త్రుంచెను- అసురుడు కూలెను 
అదిగాంచిన ఆ రాక్షసవీరులు. 

ప్రాణ భయమున పారిపోయిరి. 


వాలిపుత్రుడు వీరయోధుడు 
వజ్రద౦ంష్రుని రణమునగూల్చి 
పూజలనందుచు సురల మధ్యలో 
సురనాయకుడన తేజమునిండెను. 


॥శ్రీ రఘురాముని॥ 


సురలకు సైతము క౦ంపించడని 
అకంపనునిగా ఖ్యాతి గాంచిన 
అసురుడు రవివలె తేజము నిండి 
అని చేయుటకి బయలుదేరెను. 


పోరుకు సాగెడి తేరుకు పూన్చిన 
గుజ్జములవ్వ ఆగెను- అలసెను 
అకంపనునికి వాము నయనము 
కంపించినది అశుభముతో చగ. 


వెలవెల బోయెను అసురుని వదగము 
మాటలు తడబడే, మబ్బులు క్రమ్మెను 
పక్షులు, మృగములు- చెవులు చిల్లుపడ 
విపరీతముగా అరచిన వపుడు 


యుద్ద కొండము 


దుశ్శకునములను లెక్కచేయక 
ముందు కురికను అకంపనుండు 
అతని సేనలు నడచిన ధ్వనికి 
భయము నందినది వానరసినలు. 


శిలలు తరువుల నిలచిరి కపులు 
రాముని కోసము వానర లిరులు- 
రావణు కోసము అసుర సేనలు- 


అసువుల నిడుటకు సద్ధము నుండిరి. 


ప్రచండ యుద్ధము సాగినప్పుడు 
జయాభిలాషులు పోరసాగిరి 

ధ్వనులతొ దిక్కులు ఏక్కటిల్లెను 
పర్వత కాయులు విరులందరు. 


విరుల పదముల త్రొక్కిడి కచట 
లెచిన దుమ్ము దృష్టనాపగ 
అసురులు అసురుల చంపసాగిరి 
కపులు కపులన రూల్చిరచ్చట. 


[111 


నెత్తుటితో ఆ నెలంతయును 
చిత్తడి చిత్తడి అయివోవగను 
విగత జీవుల కుప్పలు కుప్పలు 
బీభత్సమ్మట తాండవించెను. 


పరిఘలతోను తోమరాలతో 
గదలతొ అసురులు పోరుచుండగా 
సర్వతకాయులు బాహుబలముతో 
చరచి చంపిరి అసురలిరులను. 


కోపము హెచ్చి అసుర సేనలు 
తిరిగి చంపరి కొందరు కపులను 
అంతట కపులు ఆయు ధమ్ములను 
ఊడబెరకి- ఘన తరువుల బాదిరి. 


వానరబరులు మైందద్వివిదులు 
కుముదుడు, యోధుడు ముందుకు వచ్చి 
లిలగ తరువుల నెత్తి బాదుచు 
రూల్చిరి గుంపులు గుంపుల అసురుల, 

శ్రీ రఘురాముని॥ 


LIRR 


56 ఆంజనేయుడు అకంపనుని అంతము వేయుట 


రాక్షస వీరులు కూలుట గాంచి 
క్రోధవశుడయి అకంపనుండు 
వానర సేనలు దండిగ నున్న 

తావుకు తేరును పోనిమ్మనుచు 


“పోరున వానర వీరుల కూల్చెద 
వారి శౌర్యము భంగపరచెద" 
అనుచు సారధిని ఆజ్ఞాపి౦ంచగ 
అమిత వగమున తేరు సాగెను. 


అక౦పను౦డు శర వర్షమును 
కురిపించగను వానర వీరులు 
పోరగలేక భయముతొ నపుడు 
నలుదిక్కులకు పరుగిడసాగిరి. 


అకంపనుని ఆ శరముల ధాటికి 
కూలెడి కపులను సోదర విరుల 
చూచెను మారుతి- ఆ బలవ౦తుడు 
హనుమంతుడట చేరెను వేగమె. 


112 


వాయు నందనుడు వచ్చుట గాంచి 
దిగులు వదలిరి వానర వీరులు 
అకం౦ంపను౦డు వాతాత్మజుపె 


శరవర్షము రురిపించ సాగెను. 


సురపతి చెత కురిపించబడు 
తెరిపి లేనిదగు వర్గమన్నటు 
వదలెను శరములు అకంపనుండు 
హనుమంతుడవ లక్ష్యపెట్టక 


అకంపనుని మర్చించగ నెంచి 
పరుగిడి మారుతి అసురునివైపు 
వాయు తనయుని పద ఘట్టనకు 
భూమి వణకినుగిరులు కదలను. 


అంతట పావని తన చేతులలో 
ఆయుధ మేదియు లేదని తెలిసి 
త్రోవలొ నున్న ఘనమగు గిరిని 
అవలిలగను చేత గ్రహించెను. 


గిరిని చేతులలొ త్రిపుచు మారుతి 
అకంపనునివై విసరగ నంత 

అర్ధ చంద్ర రూపమ్ము గలిగిన 
శరమును వదలను అకం౦ంపను౦డు. 


అసురుని శరముతొ ఆ పర్వతము 
అంతరిక్షమున ముక్కలెనది 
అంతట మారుతి అమిత కోపమున 
అవలీలగ ఘనతరువును బెరకెను. 


యుద్ధ కొండను 


కొ౦డేవంటి ఇనుమద్ది తరువును 
హలగ త్రిప్పుచు వీర వరేణ్యుడు 
అకంపనునిపై విసరగ నడచుచు 
త్రోవలొగజముల సేనల బాదెను. 


వేడిగా సాగే వాతాత్మజునికి 

అడ్డు తగిలిన తరువులు కూలెను 
పదముల పోటుకు పుడమి వణకెను 
హడలిపోయిరా అసుర వీరులు. 


యముడి వచ్చెడి వాయునందనుని 
విక్టించిరి ఆ రాక్షస వీరులు 
కలవరపడిరి- కొందరు చచ్చిరి 
మిగిలిన కొందరు పారిపోయిరి. 


అటులాదనుజుల దునుముచునున్న 
హనుమను గాంచెను అకంపనుం౦డు 
అమిత కోపమున సింహనాదమున 
శర సంధానము చేసి విడచెను. 


వాడీ కలిగిన పదునాల్గమ్ములు 
విడచెను, మారుతి చలించలేదు 
వృక్షములున్న గిరివల చెదరక 
నిలచెను పావని శరముల ఎదిరి. 


శరములు తగిలిన వాయున౦దనుడు 
పూచిన అశోక తరువుగ తోచెను 
పొగలేనట్టి అగ్నిహో త్రమై 

నిలచెను వీరుడు ఆ రణభూమిని. 


యుద్ద కాండము 


అంతట మారుతి చెంతనె వున్న 
భూరివృక్ష మవలిలగ పెరికి 
అసురుని నెత్తిని వేసెను బకటి 
అకంపనుడు కంబంచి ఒరిగెను. 


అకంపనుండు కూలుట గాంచిరి 
గజగజ వణకిరి అసురయోధులు 
తరుముచు వచ్చెడి కవుల కందక 
వడిగా పరుగిడసాగిరి భయమున. 


అసురులందరూ వొరిపోయిరి 

ఆ రణధీరుని మారుతినపుడు 
పూజించగను పావని తిరిగి 

వానర యోధుల గనభినందించెను. 


రి / 


'“ అకంపనుని హనుమంతుడు రూల్చెను. 


వార్తను వినిన లంకశ్యరుడు 
అది నిజమా! అను సందేహమ్మున 
అదరిపాటుగకు లోనైనాడు. 


చిన్నబోయినది రాజువదనము 
చెంతనెవున్న సచివుల చూచెను 
ముహూర్త మా త్రము యోచనచేసుకు 
అప్పటికప్పుడు బయలుదేరెను. 


లంకాపట్సపు రక్షణచూడగ 
బయలుదేరెను రాక్షసరాజు 
అప్రముత్తులై సేనలుండుట 
రాజుగాంచెను తృప్తనందెను. 


PIR 
ప్రహస్తుడు పోరుకు కదలుట 


11 


ఆంజనేయుని పూజించుచును 
ఆనందముగా సంహనాదమును 
ఆ కపులందరు చేయగ నపుడు 
అదిరిపోయిరి అసురులు లంకలొ, 


అమిత బలాఢ్యుని కటభాసురుని 
అంతముచెేసిన శ్రీహరివో లై 
ఆంజనేయుడు అసురునిక్రూల్సి 
ఆనందమును అనిలోనిడెను. 


పూజలనందిన హనుమంతుని గని 
రామలక్ష్మణులు వానరరాజు 

మహారిరులు విభీషణుండు 

గారవందచిరి ప్రశంసంచిరి. 

శి, రఘురాముని॥ 


వానర సెనలు ముట్టడించుటది 
గాం కలవరము నందినరాజు 
సభాభవనము- చెరి- అచ్చట 
ప్రహస్తు గాంది పలికనప్పుడు. 


“ ప్రహస్తుడా! నువు రణకోవిదుడీవు 
నేనో, తమ్ముడు కుంభకర్ణుడో, 
నీవో, తనయుడు మేఘనాధుడో, 
నికుంభుడో, మరి తగిన వారము. 


సేనాపతివి- నీవు సేనతో 
సింహనాదము చెసినంతనే 
సుశిక్షితులు మరి కాని వానరులు 


స్టెర్యము చెదరి పారిపోదురు. 


114 


సేనలు చెదరగ రామలక1ణులు 
అసహాయులయి దొరికిపోదురు- 
అటుగాకున్ను సంకటసమయము 
ఇప్పుడుపోరుట తప్పనిసరియగు. 


జయమెవ్వరిదో చెప్ప గలేము 
సోరుచేయక ఊరకున్నచో 
పగతుర మనలను చంపితీరును 
కావున యుద్దము చేయ కతప్పదు. 


యోచన చెప్పితి నాకుతో చినది 
కీడుగలుగునో-మేలుకలుగునో 
ఆలోచించి మదిలోమాట 
సందియముంచక తెలియబరచుము. 


రాక్టసగురువు అసురరాజుతో 
పలుకునట్టుగా ప్రహస్తుడపుడు 
“ఓ మహరాజా! ఈ విషయమును 
మంత్రులతో నువు చర్చించితివి. 


సీతాదేవిని ఇవ్వకపోయిన 
పోరుతప్పదని నిర్ణయమైనది 
యుద్దముతప్పదు అనెడి విషయము 
మాకందరకు తెలిసెను స్వామి! 


రాజా! నీచే గౌరవమందితి 

ఎ౦తో సంతోషమ్ము నిడితివి 
అక్కరలో ని ప్రక్కన నిలతును 
ఆలుబిడ్డలను అసువుల విడచెద' 


యుద్ధ కొండ 


అనుచు ప్రహస్తుడు ఎదుటనె వున్న 
సెనాధ్యక్షుని చూచి పలికెను 
“పిడుగుల బోలు శరములు తగిలి 
చచ్చిన రిపులను తినును పక్షులు. 


సేనల సిద్దము చేయుము” అనగా 
అఖండ సేన వివిధాయుధముల 
అలస్యమ్ము చేయక నిలచెను 
మదకరి తుల్యులు విరులందరు. 


విజయము కోరుచురాక్షస వీరులు 
జప హోమముల వెదవిదులను 
గంధాక్షతలతొ పూజించ గను 

సుగంధ పరిమళ మంతయు నిండిను. 


విజయము కోరి మంత్ర పూతముగ 
విరి దండలను దాల్సిరి వీరులు 
కవచమ్ములును ధనుసులు దాల్సిరి 
రావణ ప్రభువుకు వందన మిడిరి. 


లంకేశునికడ విడ్కోలు గొని 
ప్రహస్తుడపుడు సాగెను సేనతొ 
అద్భుతమైన సర్ప ధ్యజముతో 
అమరిన తేరును అధిరో హించెను 


అసురుని కొరకై అమరిన తేరు 
సృష్టినె హెళన చేయుచున్నటు 
మనోహరమ్ముగ కనబడె నచట 
అతి సమర్శ్భుడా తేరుకు సారథి. 


యుద్ద కాండము 


ఉరుముల బోలి మ్రోగి దుందుభులు 
వివిధ వాద్యముల శంఖ ఘోషలు 
పొంగిన కడలి పుడమి ముంచునటు- 
మహా కాయులతొ సాగెను సెనలు. 


ప్రహస్తు వెంబడి అతని సచివులు 
నరాంత, కుంభ, మహానాథులు 
సమున్నతుడను అతిబలవంతులు 
సేనతో నడచిరి ఉత్సాహముతో. 


పళయకాలమున యమునిగ అసురుడు- 
పొంగెడి కడలిగ అసురసేనలు- 

చేసెడి ఘోష సింహనాదములు 

దిక్కుల కగయగ జంతువు లడలను, 


అపశకునములు అగపడె నప్పుడు 
మాం౦ంసభర్షణచేయు పక్షులు 
భయంకరముగ వలయమ్ములుగ 
అరదముపైన ప్రదక్షిణించెను. 


ప్రహస్తు నరదముపైన న్రాలిన 
గ్రద్ద, ముక్కుతో రెక్కలు పొడుచుకు 
అశుభసూచన అన్నటులున్నది 


నెత్తుటివాన కురిసెనప్పుడు. 


రథసారధి అతి సామర్థ్యముతో 
అనేక రణముల రథము తో లెను 
అంతటి సారథి చెతనుండిన 
కొరడా జారెను అశుభసూచనగ. 


సమ ప్రదేశమున జారె నశ్వములు 
అష్టవసువులను ముంచిన యట్టి 
దేహకాంతితో వెలుగు ప్రహస్తుని 


మెనికాంతి అపుడంతరించెను. 


వానర వరులు సేనను గాంచిరి 
ఎదిరి నిలువగ వారందరును 
ఘనమగు శిలలు తరువులు బెరకగ 
అతిభీకరమగు ధ్వని వెలువడెను. 


అంతరిక్షము నిప్పులు రాల్ఫ్సెను ఉభయ సేనలలొ వీరులందరు 
ఈదరగాలి విచెనపుడు సింహగర్జనలు చేయసాగిరి 
గ్రహముల కాంతి మాసిపోయెను అరపులు, సవ్వడి అట్టహాసముల 
మేఘ గర్జనలు భీతి గొలిపెను, నింగీ, నేల పగులునట్లయె. 

జయిం౦తునన్న ఆశ పెంచుకొని 

ఆ కపిసేనలు బలహినులని- 

అగ్ని హోత్రమున పడు మిడుతవలె 


అసురుడు దూకెను ఆ రణభూమిని. 


PIR 


శ, రఘురాముని॥ 


115 


116 యుద్ద కాండము 


58 నలుడు ప్రహస్తు నంతము జేయుట 

వచ్చెడి వీరుని గాంచెను రాముడు ప్రహస్తు సచివులు విజృంభించిరి 
వివరములడిగెను విభీషణాఖ్యుని అతిఘోరము గా కూల్చిరి కపులను 
చిరునగవుతొ శ్రీరాముడు వినగ అంతట ద్వివిదుడు కొండను విసరి 
తెలిపెను అతడు ప్రహస్తుడనుచు. నరాంతకుని తలభిద్రమొనర్చిను. 
“రావణ సేనానాయకుడతడు ఘనమగు తరువుతొ దుర్ముఖుడపుడు 
మూడవ వంతు సేనకు అధిపతి సమున్నతుని అవలీలగ రూల్చిను 
ప్రసిద్ధిగాంచిన పరా క్రము౦డు జాంభనంతుడొక బండరాతితో 
అస్త్రము లెరిగిన అతి బలవంతుడు.” మహానాథుని మన్నున కలిపెను. 
శక్యాయుధము అష్మలు అనెడి తారుడు అంతట భూరితరువృతో 
తళతళడాడెడి ఆయుధములతో కుంభవహుని అట హతముచేయగ 


శూల ముసలములు ఇనుప గుదియల 


ఈటెలు, గదలు, గండ్రగొడ్డళుల 


అసుర విరులు తాకిరి కపులను 
మహాకపులు తము ఆయుధాలుగా 
పూచిన తరువులు పెద్ద శిలలతో 
ఎదిరి నిలచిరి రాక్షస సేనకు. 


శరవర్షము కురిపించిరి అసురులు 
శిలలు, తరువులు విసరిరి కపులు 
ఘనసం గ్రామము జరిగినదప్పుడు 
ఇరు సేనలలో వీరులు ఒరిగిరి. 


నరకిరి పొడిచిరి వానర వీరుల 
చరచిరి చీల్చిరి అసురవిరుల 
చిదుకకొట్టిరి నిశాచరులను 
శరముల కూల్చిరి వానరవీరుల. 


నలుగురు సచివులు రూలుటగాంచి 
ఘనసం గ్రామము చేసె ప్రహస్తుడు. 


శరపరంపరతొ కపిసేనలను 


“కలవర పరచెను ప్రహస్తుడపుడు 


రూలిన వానర అసురుల గుట్టలు 
పర్వతాలవలె అగుపి౦చినవి. 


నెత్తుట తడిసిన ఆ రణభూమి 
వెశాఖములో విరగ బూసిన 

మోదుగ చెట్లతొ నిండిన నేలగ 
అగుపించినది పారెను రక్తము 


కలేబరమ్ములు తీరమ్ములయి 
ఆయుధమ్ములు భూరితరువులయి 
రక్త ప్రవాహము మహాజలముగా 
గుండె ప్రక్కగల మాంసము బురదగ 


యుద్ద కొండము 


జారిన (పగులు నాచుగ తోచగ 
దెహఖండేములు మినమ్ములుగ 
మొండిమ్ములవి పచ్చిక బెళ్ళు గ 
గ్రద్దలు హంసల వోలిక చెప్పగ, 


రాబందులవి సారస పక్షులు 
మేధస్సుమరి నురగతొ పోల్చగ 
ఆర్తుల మూల్లులు భీకర ధ్వనిగా 
ఎరికి వాళ్ళకు గుండిలవియగా. 


యముడు అనెడి ఘన సంద్రమునందు 


కలియుచునున్న ప్రవాహమన్నటు 
కనుఎంచినది ఆ రణభూమి 
అతి బీభత్సము తాండవించెను. 


హంసలు, సారస పక్షులు, నదిని 

శరత్కాలమున దాటినట్టుగా 

అశక్యమైన రణమను నదియది 
దాటిరి అసురులు కపులవలీలగ. 


' పుప్పొడి నిండిన కాసారమ్మున 
మునుగుచు తేలెడి గజముల మాదిరి 
రక్తముతోనట వీరులతనువులు 

తడిసి కనబడె అతిభీకరముగ. 


రథమునుండి అతినేర్పుగ శరములు 
ప్రహస్తుడచట విడచుచుండగా 
వానరులందరొ కూలుచుండగా 
నీలుడు చూచెనువిజృంభించెను. 


ముందుకురికిన నీలునిగాంచి 
ప్రహస్తుడెన్నా నరములువితచెను 
శరత్కాలమున చినుకులకోర్చే 


ఆఅబోతువలె నిలచెను ఎరుడు 


శరవర్హమ్మును చూచిన నీలుడు 
శరముల నసలే లెక్క పెట్టక 
పట్టరాని క్రోధమ్ముతొ నచటి 
సాలవృక్ష మవలిలగ పెరకి 


రథాశ(ములను మోదెను నీలుడు 
వేగము గలిగిన తురగములపుడు 
నెలకొరిగెను- నీలుడు ఎగిరి 


ప్రహస్తు ధనుసును లాగి విరచెను. 


ధనుసు త్రుంచిన వీరకిశో రము 
సింహనాదము చేయగ నంత 
భయ౦కరమ్మగు ముసలాయువము 
చేతధరించి దూకే నసురుడు. 


నీలుని నొసట ముసలాయుధమున 
కొట్టె ప్రహస్తుడు నెత్తురుపారెను 
అంతట నిలుడు పరముకృద్దుడె 
తరువృతొ రొమ్మున కొట్టెనసురుని. 


ఇరువిరులు అతి బలవంతులును 
వేగవంతు లుత్సాహవంతులు 
నెత్తురు కారుచు వైరమునిండి 
పోండి మదకరు లన్నటులుండిరి. 


[10 యుద్ద కొండము 


యుద్ధములందు వెనుకకు జంకరు ముసలాయుధమును ఎత్తు లోపలే 
ఎన్నో సం గ్రామమ్ముల పోరిరి విసరను శిలను నీలుడు- లీలగ 
సింహము పులులను వోలినవారు శిల తలపైబడి ప్రహస్తుడంతట 
అపజయమెరుగని అతిసాహసులు. చితికిన తలతో నేలకొరిగెను. 
ఒకరిని ఒకరు జయింపగోరి వేరు నరికిన తరువై అసురుడు 
సేనా నాయకు లిద్దరు అపుడు నేలవ్రాలెను శిరస్పునుండియు 
తీక్షణమైన తమకో రలతొ దేహమునుండియు రక్ష ప్రవాహము 
ఒకరిని ఒకరు బాధించుచును సెల యేరులుగా పారెనచ్చట. 
సోరుచుండగా ప్రహస్తుడపుడు ఆనకట్టను జలముదాటదు 
ముసలాయుధమును చేత ధరించి అటులే అసురులు నిర్వర్యులయి 
అతివేగముగా ఎదుర్కొనగస ప్రహస్తువీరుడు కూలుటగాంచి 
ఘనశిలతో అట నీలుడు నిలచెను. బదిరిపోయిరి పరుగిడిపోయిరి. 

ప్రభువుకు విషయము చెప్పలేకను 

మూగవా౦డ్రుగా నిలచిపోయిరి 

వీరుని కూల్చిన నీలుడు అపుడు 

రామలక్ష్మణుల మన్ననలందిను. 

శ్రీ రఘురాముని॥ 
LIRR 


5 9 రావణాసురుడు మొదటిసారి పోరుకువచ్చి పరాజితుడగుట 
అగ్నీ తనయుడగు నీలుడు వరుడు వానరులనుచు వారెంతయని 


ప్రహస్తు నెదిరి పోరున చంపిన తలచుట తగదు-యుద్ధ భూమికి 
వార్తను వినిన లంకేశ్వరుడు స్వయముగ నేనే ముండు నడచెద 
ఎంతో బాధతొ దుఃఖితుడయ్యెను, దాశరథులను కపులతొ కూల్చెద.. 
రాక్టస యోధుల చూచి పలికెను అగ్నిహో త్రమై జ్వలించుచున్నటు 
““ దేవ సేనలను పరుగెతించిన అలంకరించిన అరదము నెక్కను 
ప్రహస్తు నంతము చేసిరి కపులు శంఖము లూదిరి భేరులు మోచిరి 


కావునకపులు తక్కువ కాదు. భుజములు చరచి మురిసిరి అసురులు 


యుద్ధి రొండము 


స్తోత్ర పాఠములు చదివిరి కొందరు 
జయము పలికిరి వరులు కొందరు 
సింహ నాదములు మంటి కగయగా 
లంకశ్వరుని తేరు. నడచెను, 


పర్వత కాయులు జ్వాల నేత్రముల 
బయలుదేరగా రాక్షసరాజు 
భూతగణముతో సాగుచు నున్న 
రుద్రుని తీరుగ భాసిలె నచట. 


లంకాపట్సపు వెలుపల గాంచెను 
మహా ఘోషతో గిరుల తరులతో 
యుర్ద్‌ త్సాహము నిండిన కపులను 
అమిత సంఖ్యలో చూచెను రాజు. 


అసుర సైన్యము ప్రభంజనము గా 
వచ్చుచుండగా వారి మధ్యలో 
దివ్యాయుధముల వెలిగెడి వీరుల 
వివరములడిగెను రామచంద్రుడు. 


విభిషణాఖ్యుడు తెలిపెను ఇటుల 
రామా! అదిగో మదకరిపైన 


ఉదయ సూర్యుడే ఎట్టటి ముఖముతొ 


అకంపనుడు లంకేశుని తనయుడు. 


సింహ ధ్యజమది ఎగురుచుండగా 
మతి భములా కోరలు మెరయగ 

ఇ౦ధ్ర ధనుసులా విల్లు వెలువగా 
అరదము పైన వచ్చెడి వాడు. 


వాదేరావణు కుమారుడైన 
ఇ౦ద్రజిత్తుబహు మాయలమారి 
అంతర్జానము కాగల శక్తి 

బ్రహ్మ వరమున వొందినవాడు. 


వింధ్య, మహెంద్ర అస్త గిరులవలె 
ధనుసు మీటుచు అరదము చన 
వేచ్చెడివాడు అమోఘబలుడు 
అతికాయుడు అతి ధీరుడు రామా! 


గణగణ గంటలు మాగుచుండగా 
అరుచుచు కరిఏ వచ్చెడి వాడు 
ఎర్రని కన్నులు మంటగ తోచును 
వాడినందురు మహోదరు౦డని. 


గిరివలె ఉన్నత కాయుడు వాడు 
బంగరు సొమ్ముల వెలిగెడి వాడు 
ఈటెతొ తురగము నధిరోహించెను 
వాడే రామా! పిశాచు డసురుడు. 


పర్వత మంత టి ఎద్దు నెక్కెను 
మెరపుల మాదిరి మెరిసే వీరుడు 


వ[జాయుధముతొ సరిపడు శూలము 


అతడే త్రిశరుడు యుద్ధ చతురుడు. 


సర్ప ధ్వజము ఘనమగు నరదము 
ధనుసు మోతతో ఉత్సాహముతో 
విశాల వక్షము-మేఘ సమానుడు 
కుంభుడు రామా! వీర పుంగవుడు. 


119 


120 


బంగరు కాంతులు మంటగ తోచగ 
వజ్రములవ్వి పొగ రగులునటు 

మెరసే పరిఘతొ నికుంభుడు౦డెను 
రాక్షస సేనకు ధ్వజమును పోలును. 


ఘోర కృత్యములు చేయుట యందు 
సిద్ధ హస్తుడు నికుంభుడయ్యా 
అదుగో అక్కడఘన పతాకము 

రెపరెప లాడుచు వచ్చెడి రథము. 


అగ్ని కాంతితో మెరసి రథము 
అయుధాలతో వచ్చెడి రథము 
అందలి వీరుడు నరాంతకుండు 
అద్రి శిఖరముల విసర సమర్ధుడు. 


రామా! చూడుము వ్యాఘ్ర ముఖములు 
ఒంటె ముఖములు గజ ముఖములతో 

మృగ తురగముల ముఖములు కలిగిన 
భయంకరులతో వచ్చెడి వాడు. 


ఎట్టిని గ్రుడ్లను త్రిపుచుండెను 
నిండు చంద్రునితొ పోలెడి ఛత్రము 
దేహ కాంతులతొ వెలుగులు నింపుచు 
భూతనాథుడగు రుద్రుని పోలి 


వింధ్య, హిమగిరి సమ కాయముతో 
రత్న ఖచితమగు కిరీటమ్ముతో 
ధగధగలాడే కుండలమ్ములతొ 
రవివలెతేజము గలిగిన వీరుడు 


యుద్ధ కాండము 


సురల దర్పము ఇంద్రుని దర్పము 
యముని ఘనతను అణగ ద్రొక్కిన 
అసుర౦ద్రుడు ఆ లంకేశ్వరుడు 
రావణరాజు రాక్షస ఏలిక,” 


అంతట రాముడు రానణు గాంచి 
పలికినప్పుడు విభీణునితో 

“ఆహా! ఎంతటి తేజోవంతుడు 
చూడ శక్యమే కాకున్నాడు. 


విడి రూపమును చూచుచుండగ 
వీని ప్రతాపము తెలియగ నగును 
ఏనితొ సరిపడు కాయము తేజము 
సురాసురులలో లేదివ్వరికి, 


యముకింకరులతొ వచ్చు కాలుడై 
వచ్చుచుండెను రాక్షసరాజు 

ఓ విభీషణా! ఈ పాపాత్ముడు 
కనబడి నాకు ఇన్ని దినములకు. 


పీతాపహరణము జరిగిన నుండి 

రగిలిన నా పగ నేటికి తీరును 

నా అదృష్టము కావున అసురుడు 
నేటికి కనబడె ఈ రణభూమిని 


అనుచు రాముడు అనుజునితోను 
కోదండముతో మేలగు శరముల 
రణోత్సాహమున నిండుగ నిలచెను 
అమితోత్సాహమునుండిరి కపులు. 


రావణుడపుడు తన వీరులతో 
"లంక గృహముల కూడలులందు 
కావలి కాయుడు, నే నొక్కడినే 
బోరు సలిఐ ఆ రిపుల కూల్తును, 


అందరమిచట పోరులొనున్న 
సరియగు బలము లంకలో లేదని 
కపులు తెలిసి ఆ లంకలో చెరి 
సర్వనాశనము చేయ సమర్షులు 


అనుచు పలుకుచు రాక్షసరాజు 
వానరసేనా కడలి నీదుట 

తనకు సాధ్యమని మదిలో నమ్మెను 
రథము సాగెను సెనలవైపు. 


మెరిసే ధనుసు శరములు దాల్లి 
అమిత వెగముగ కపిసనలను 
రావణాసురుడు తాకుట గాంచెను 
కృద్దుడయ్యెను వానరరాజు. 


కపిరాజంతట అవలీలగను 

కొండ శిఖరమును పెళ్ళగించుకొని 
రావణరాజుకు ఎదురు పరుగిడి 
విసరివెసెను అసురరాజువై. 


తనపై పడెడి గిరిశిఖరము గని 
బంగరు ములుకుల శరములు వదలి 
తరులు చరియులు నిండిన గిరిని 
లిలగ చీల్చెను లంకేశ్వరుడు. 


12] 


రావణుడంతట నిశిత శరమును 
వేజాయుధమును పో లెడి అమ్మును 
మంటలమండె అమోఘ శరమును 
వానరరాజుకు తగలగ విడచెను. 


కుమారస్వామి వదలిన యట్టి 
శర్యాయుధమున [క్రౌంచ పర్వతము 
బలినట్టు గారావణు శరము 
దూసుకుపోయెను వానరరాజును. 


శరము తగిలిన వానరరాజు 

బాధకు గురియై చేష్టలుడిగెను 
అరచుచు నేలను కూలబడగనే 
రాక్షసయోధులు సంతసపడిరి. 


అద గాంచిన ఆ గవయు, గవాక్షులు 
సుదంష్ట జ్యోతిర్ముఖులు నభుడను 
వానర వీరులు తనువులు పెంచి 
పర్వతాలతో బయలుదిరిరి. 


రావణాసురుడు గాంచెను వారిని 
వాడీ శరములు వదిలి గిరులను 
ముక్కలుచేసి నిశిత శరముల 
పడగొట్టెను ఆ కపి కుంజరులను, 


ఆ కపి వీరులు నేలపడగనే 
రావణాసురుడు విజృంభించెను 
శరవర్షమును కురిపించుచును 
వానరఎరుల కూల్చసాగను. 


122 యుద్ధ రొం( 


కలవర పడిరి కపులందరును పొచ్చరిక మరి కావలసినది 
శరముల ధాటికి భయపడిపోయిరి స్వకీయ రక్షణ చేసుకొనుచును 
అరపులు కేకలు భయ భ్రాంతులై ఎమరు పాటు దరి రానీయక 


రాముచంద్రుని శరణు వేడిరి. 


ధనుర్ధరుడు శ్రీరామచంద్రుడు 
అసురుని త్రుంచి ఆదుకొనుటకి 
అప్పటికప్పుడు బయలుదేరెను 
అంతట తమ్ముడు కరములు మోడ్చి 


'' అన్నా! అసురుని కూల్చుటన్నది 
నీకొక లెక్కా? నిచుడు వాడు 

ఘన సామర్థ్యము కలిగిన నీవు 
నీచుని త్రుంచుట ఎందుకు స్వామీ! 


ఆ నిచుని-నే- అనిలో చీల్చెద 
అను గ్రహించి ఆనతి నిమ్ము 
అనుచు లక్ష్మణుడు అడిగినంతనే 
అనుజుని గాంచి అన్న పలికను. 


“ఓ సౌమిత్రీ! పోరాటములో 

అతి మెలకువగా వోరగ వలను 
రావణాసురుడు అమిత విక్రముడు 
రణ కోవిదుడుయుద్ధ చతురుడు. 


కోపమునంది విజృంభించిన 
ముల్లోకములు చాలవు గెలువగ 
కాని పోరున వాడి లోపము 
ఎక్కడున్నదో వెదకి పోరుము. 


ఎదిరి పోరు 'మని రాముడు పలికెను. 


అన్నమాటను వినిన లక్ష్మణుడు 
ప్రదక్షిణీంచి కౌగలించుకొని 

అన్న ఆనతిని ఆ రణధీరుడు 
ఆజికి నడచెను అసురుని గెలువగ. 


చెదరిపోయిన కపులందరిపై 
శరములు వదలెడి రావణ రాజును 
ఘనమగు శరము దాల్చిన వీరుడు 
లక్ష్మణమూర్తి తిన్నగ జూచెను. 


రావణు నిదిరి పోరగ నున్న 

లక్ష్మణు గాంచెను వాయు నందనుడు 
ప్రభువుకు శ్రమ తానుండగ తగదని 
తానే సాగెను పోరగ నంత. 


రావణు శరముల లెక్కించకను 
శరవెగముతో ముందుకు దూకి 
రావణు రథమున గెంతెను మారుతి 
రావణుపెన చేతి నెత్తెను, 


అదిరిపోయెను రాక్షసరాజు 
చెదిరిపోయిరి అసుర వీరులు 
అంతట మారుతి అరచెనచ్చట 
“ఓ రాక్షసుడా! సురల గెలచితివి. 


యుద్ద కొండము 


దేవతలన్న భయపడవీవృ 
ఆ విషయమ నే నెరుగుదునయ్యా 
ఇప్పుడు నీవు మా వానరులకు 


భయపడవలెను తప్పదు వినుము. 


కరము నెత్తితి కనులు మూసుకో! 
ఎంతో కాలమునుండి భక్తిగా 
నీలో దాగి ఆత్మగ నున్న 
అసువుల నిపుడే విడిపించెదను. 


అంతట పలికెను లంకశ్వరుడు 
“ఓ వానరుడా! కొట్టుము నన్ను 
లంక ఎలికను కోతి కొట్టిన 
ఘనత దక్కును కీర్తి నిలచును. 


నీ పరా క్రమము తెలిసికొందును 
అటుపైనే నిను అంతము చేసెద.”' 
అంతట మారుతిఅసురునితోను 
అక్ష కుమారుని తలంచుకోమనె. 


అక్ష కుమారుని మాట వినగనే 
ఆవేశమ్మున రావణరాజు 

అతి బలశాలి తన అరచేతితొ 
ఆంజనేయుని రొమ్మున చరచెను. 


దెబ్బ తినిన అ వాతాత్మజుడు 
వణకను అంతట తెప్పరిల్లను 


తిరిగి బలముగ వాయు నందనుడు 


చరచెను, అరచెను రాక్షసరాజు. 


భూకంపములో గిరి వణకినటు 
కంసించెను అట అసురేశ్వరుడు 
వణకిడి రావణరాజును గాంచి 
కిచకిచలాడుచు మురిగరి కపులు. 


దేవ బుషులును సిద్ధులు సురలు 
హనుమంతుని ఆ ఘనకార్యము గని 
ముదము నందిరి పొగడిరి హనుమను 
రావణుడంతట తెప్పరిల్లను. 


భేషు భేషని రావణాసురుడు 
ఆంజనేయుని చూచి పలికెను 
'“శత్రువువే నువు- అయిననుకానీ 
ని శక్తిని-న-మెచ్చుకొంటిని.. 


అంతట మారుతి తిరిగి పలికెను 
మదిలో నగ్గును తెలియ బరచెను 
“ఇంకా నువ్వు బ్రతికి, పలుకుటది 
కాదా అది నాకవమానమ్ము? 


నా దెబ్బను నువు పొగడుచుంటివి 
అసలగు [గ్రుద్దు అందించినచో 

అది యమసదనము చూపును నీకు 
ఆ పని ఇపుడే చేతును'” అనెను. 


ఆ మాటలకు రావణరాజు 

అమిత కృద్దుడై హనుమ వక్షమున 
(గుద్దను, దెబ్బకు మారుతి అదిరెను 
రథమునుండి తా నెలను బడెను. 


124 


హనుమను అచ్చట వదలి అసురుడు 
అతి బలవంతుడు రావణరాజు 
అమిత వెగమున ముందుకు సాగి 
అనేక శరముల నీలుని కొట్టెను. 


అంతలోనె హనుమంతుడు లేచెను 
వేరొక్కరితో పోరుచుండగా 
అడ్గగించుట ధర్మముగాదని 
అసురునితోనని ఆగిను మారుతి. 


అసువులు తీసే భీకర శరము 
అసురుడు వదలను నిలునిపైకి 
సర్ప సమమగు శరఘాతమును 
ఓర్చినీలుడొక గిరిని విసరను. 


ఏడు బాణముల రావణాసురుడు 
నీలుడు విసరిన గిరిని చీల్చెను 
అంతట నీలుడు అనేక తరువులు 
వరసగ విసరెను అసురునివైకి. 


రావణాసురుడు శర పరంపరతొ 
భూరి తరువులను తునకలుచేసెను 
అంతట ఆగక రావణరాజు 

శర వర్షము కురిపించెనచ్చట. 


శరముల తడిసెను వీరుడు నీలుడు 
వెంటనె రూపము చిన్నది చేసి 
రావణు రథపు టెక్కెము నెక్కెను 
అసురుని కెంతో కోపము వచ్చెను. 


యుద్ధ కొండము 


అంతట నీలుడు సింహనాదముతొ 
అసురుని ధనుస్సుపైన కురికెను 
ధనుసునుండి ఆ కపి కిశోరుడు 
కిరీటమ్ముపై కెగిరెను యుక్తిగ. 


అటులా నీలుడు దూకుచుండగా 
రామలక్ష్మణులు హనుమంతుడును 
ఆశ్చర్యముతో చూచుచుండిరి 
రావణుడున్ను చకితుడయ్యెను. 


అంతలోనె ఆ లంకాధీశుడు 


వ్యాకుల పడుట గాంచిరి కపులు 
ఆనందముతో పకపక నవ్విరి 
సింహనాదములు చేసిరి కొందరు. 


తోచక- స్థబ్బుడు అయ్యెను రాజు 
అంతట మదిలో యోచన చేసి 
ఆగ్నేయాస్త్రము అభిమంత్రించి 
నీలునిపెన సూటిగ వదలెను. 


అగ్నేయాస్త్రము తాకిన వక్షము 
మండగ- నీలుడు నిలబడలేక 
ధ్వజా గ్రమ్మును వదలి నేలబడె 
అగ్నిహో త్రుని తనయుడు నీలుడు. 


తండ్రి దీవన కలిగిన నీలుడు 
రావణు నెదిరి ఫోరిన వీరుడు 
ఆగ్నేయాస్త్రము తగలగనంత 


మూర్భ్చనొందెను, అసువులు నిలచెను. 


యుద్ద కాండము 


నీలుడు నేలను బడుట గాంచెను 
విజయ గర్వమున రాక్షసరాజు 
మేఘధ్వనిగా తేరునడేవగా 
నారిధ్వనించెను నల వణకునటు. 


లక్ష్మణమూర్తి రావణు గాంచెను 
“ఓ నిశాచరా! నాతో తలపడ 
పోరుకు వచ్చి కపులతొ పోరుట 
నీకేమాత్రము ఘనత కాదయా!” 


అనుచు లక్ష్మణుడు అమితకోపమున 
దిశలు మోగునటు ధనుసుతొ నపుడు 
సవ్వడిచేయగ హడలిరి అసురులు 


అంతట రాక్షసరాజు పలికను, 


" వినాశకాలము వచ్చెను లక్ష్మణ! 

వచ్చితి విటకు యుద్దము చేయగ 

నా అదృష్టము- కంటబడితిఐ 

శరముతొ నంపెద యమసదనమునరకు. 


లక్ష్మణు డనెను రావణు గాంది 
“పాపకృత్యములు చేయుటయందు 
ఆరితెరినవా డవు నీవు 

ఎరుడవెతే పొగడుకొందువా? 


నీ పరాక్రమము తెలియును నాకు 
శరచాపములతొ నిలచితి నెదురు 
నిన్ను నివు మరి పాగడుకోకయా! 
నన్ను నువ్వు ఎదిరించిన ఘనత!" 


1: 


లక్ష్మణుడటుల పఏలుకుచుండగా 
కృద్దుడయ్యను రాక్షసరాజు 
వెంటనె రాజు ఎడుశరములు 
సుమిత్ర తనయుని వైన విడచెను. 


బంగరు మొనలు కొనలుదేరిన 
కరకుటమ్ములతొ అక్ష్మణమూర్తి 
అసురుని శరముల త్రుంచివేయగా 
క్రోధము పెరిగెను రాక్షసరాజుకు. 


అమోఘ శరములు వదలి రావణుడు 
వచ్చెడి శరముల నిదిరి నిలచెను 
థనుసు త్రిప్పుచు దివ్యశరములతొ 
అసురుని అమ్ముల త్రుంచి లక్ష్మణుడు. 


దివ్యశరము లవి వ్యర్థము కాగా 
దేవవిరోధి కలవరపడెను 
రామానుజుని శరవిన్యాసము 
అమోఘమని ఆ అసురుడు తెలిసెను. 


అంతకుమించిన అమోఘ శరములు 
అసుర నాయకుడు వదలగ నంత 
అన్ని అమ్ములను త్రుంది లక్ష్మణుడు 
అనేక శరములు వదలెను తిరిగి. 


వ జాయుధమును పోలు శరములు 
లక్ష్మణమూర్తి వదలగ నంత 
ఎరసింహము లంకానాథుడు 
వాటిని త్రుంచెను మధ్య త్రోవలో. 


126 


రానణుడంతట విరించి ఒసగిన 
దివ్యశరమును గురితో వదలెను 
లక్ష్మణమూర్తికి నొసట తగిలెను 


చలించిపోయెను చాపము జారెను. 


నిగ్రపాంచుకొని రామానుజుడు 
నిశిత శరము నొకదానిని వదలి 
రావణాసురుని వింటిని త్రుంచెను 


ఆపై వదలెను మరి మూడమ్ములు, 


లక్ష్మణమూర్తి వదలిన శరములు 
సూటిగత గిలి అసురయోధుడు 
_ గజగజ వణకను అరదమువైన 
నిగ్రహంచుకొనె అతికష్టముతో. 


కొంతసేపటికి కోల్కొనె నసురుడు 
. కరములయందు చాపములేదు 
రక్తసిర్హమై శరీరమున్నది 


అతి Da 


దిక్కుతెలియక తికమకపడెను. 


అంతట అసురుడు బ్రహ్మ ఒసగిన 
అమి తశక్తి గల శర్యాయు ధమును 
అదియే శరణని ఆలోచించి 
అనిలో విసరెను అతి కోపముతో. 


వానర వీరులు భయమునందిరి 
_ అక్ష్మణమూర్తి ఆయుధమును గనె 
పొగ లెకుండా అగ్ని కురియుచు 
శకాయుధము వచ్చుట గాంచెను. 


యుద్ధ కొండము 


అగ్ని హోత్రముతొ సమమగు శరములు 
ఎడీచెను అపుడు సుమిత్ర సుతుడు 
శక్యాయుధమా అమ్ముల లొంగక 
తాకను లక్ష్మణమూర్తి వక్షమును. 


మంటలు మ౦డెను వక్షస్థలము 
శక్యాయుధపు బాధకంతట 
మూర్చిలిపడెను లక్ష్మణమూర్తి 
అంతట అసురుడు యోచన చేసెను. 


లక్ష్మణమూర్తిని అపహరించుకొని 
కొనిపోనెంచి తన చేతులతో 
లేవనెత్తగా ప్రయత్నించెను- 
అన్నిచేతులూ అలపిపోయినవి. 


అసురుని ఎత్తు తెలిసెను మారుతి 
అమితమేగమున అసురుని తాకను 
అతిలాఘవముగ వక్షస్థలమున 
అమోఘమైన గ్రుద్దు గ్రుద్దిను. 


ఆ దెబ్బకు ఆ దేవవిరోధి 

గజగజ వణకి నిలబడలేక 
ముందుకుతూలి నేలకూలెను 
నెత్తురు (గక్కను ఆ రణభూమిని. 


కన్నులు, చెవులు, నాశికను౦డి 

రక్షము కారెను అసురేశ్వరునకు 
ఒడలు తిరుగగ, అతి కష్టముతో 
కూలబడెను తన అరదము వైన. 


యుద్ద కొండము 


ఎటులో రథమును చేరెను కాని 
నిలుచుట కింక వశము గాకను 
మూర్చిలిపడెను లంకేశ్వరుడు 
ఆనందించిరి కపు అదిగాంచి. 


సింహనాదము చేసిరి కపులు 
అంతట మారుతి రామభక్తుడు 
అవలిలగను లక్ష్మణు నెత్తుకు 
రామభద్రుని ముందు నిలచెను. 


రాముని చెంతకు చేరిన వెంటనె 
శర్యాయుధము తొలగిపోయెను 
తిరిగి రావణుని చేరె నాయుధము 
లక్ష్మణమూరికి స్వస్థత కలిగను. 


మూర్భ తేరెను అసుర నాయకుడు 
మహా చాపమొకదానిని గైకొని 
మరల శరములు వదలుచునంత 
ముంది వేసెను ఆ రణభూమిని. 


రావణు శరముల ధాటికి నపుడు 

అతి బలశాలులు కప పుంగవులు 
పరుగులు తీయుట గాంచి రాముడు 
ఆలసించక పోరుకు సాగెను. 


ఎంటన మారుతి రాముని గాంచి 
“స్వామి! ఖిగపతి హరి వాహనము 
ఇప్పుడు నేను నీ వాహనము 
కావున నన్ను అధిరోహించుము.. 


12 


అంజలి నొగ్గి నిలచిన హనుమను 
ఆనందముతో గాంచెను రఘపతి 
అధిరోహించెను ఆంజనేయుని 

అంజని నందను డెంతో పొంగెను. 


ఆంజనేయుని అధిరోహించి 

అనికి వచ్చెను రామచంద్రుడు 
అసుర రాజగు బలిని హరిగని 
అ|గవాంచినటు క్రోధము నిండెను. 


కో దండమును ఎత్తెను రాముడు 
అల్లత్రాటి ధ్వని మంటి కగసిను 
పిడుగులు పడినటు ధ్వని చేసినది 
అంతట రాముడు పలికే నసురునిళతొ, 


“వదలను నిన్ను కంటబడితివి 

నా కప్రియములు చేసితివెన్నో 

ఇ౦ద్ర సూర్యులను యమ, విరించిలను 
హవ్య వాహనుని హరుని శరణని, 


దాగిన వదలను కూల్తును నిన్ను 
దిక్కుదిక్కులలొదాగిన గాని 
నిన్ను వదలను-నేడు నేరుగా 
అగపడినావు ఆయువు తీరును. 


శర్యాయుధమున నీవు కొట్టిన 

నా అనుజుడు నిను సబాంధవముగా 
వేధించి వేయును వేగమె వచ్చును 
జనస్థానమును కూల్చితినేనే. 


128 


రాముని మాటలు విని రావణుడు 
క్రోధము నిండి నిశిత శరములు 
హనుమంతునిపై వేయగ నంత 
నురింత తేజము నిండెను మారుతి. 


అసురుని శరములు హనుమకు తగిలి 


నెత్తురు కారుట గాంచెను రాముడు 
వీర వరేణ్యుడుఅమిత కోపమున 
శరములు వదలను అరదము పైన. 


రామ బాణములు తగిలి-వెంటనే 
రథచక్రములు ఊడి పడినవి 
తురగము లుడిగెను సారథి ఒరిగిను 
ధ్వజ పతాకలు ఛత్రము కూలెను. 


రథము నందుగల ఆయుధమ్ములు 
తునకలైనవి నేలను బడెను 
మేరుగిరీంద్రము వైన సురపతి 
వజ్రాయుధము వేసినట్లుగా. 


పిడుగులు పోలిన అమోఘశరములు 
వ జాయుధమును పోలిన శరములు 
సురవైరి యగు రావణాసురుని 


వక్షస్థలమున విడచెను రాముడు. 


వజ్రాయుధము తగిలిన గాని 
కంపించని ఆ రావణాసురుడు 
రామబాణము తగిలినంతనే 
వణకిపోయెను బాధనందెను. 


యుద్ద కొండ 


వశము తప్పెను ధనుసు జారెను 
మూర్చిలి పడెను లంకాధీశుడు 
నేలనుబడిన అసురునిగాంచి 
ధగధగలాడే శరమును తీసి 


అర్థచం ద్రుని రూపము కలిగిన 
అమ్మును తీసి రామచంద్రుడు 
అసురుని పెన వదలగ శరము 
రత్నఖచిత మకుటమ్మునుచిల్చెను. 


మూర్చతేరెను లంకేశ్వరుడు 
కిరీటమ్మది ముక్కలెనది 
కళకాం౦ంతులవఎ మాసిపోయెను 
విషము తీసిన ఫణీనిపోలెను 


జ్వాలలులెని అగ్నిహో త్రమన 
మాసిపోయిన రవిబింబమయి 
సంపద పోయిన శ్రీమంతుని వల 
నిలచిన రావణరాజును గాంచి 


రాముడు పలికను ఆ రణభూబుని 
“ఓ రావణుడా! యుద్ధమునందు 
భయంకరముగా పోరితివివు 
మేటి వీరులను కూల్చితివివు. 


అలసివోతివి మూర్భపో త్రివి 
ధనుసు గ్రహించే శక్తిలేదిక 
నిన్నీ స్థితిలో చంపివేయుట 
ధర్మయుద్దము కాదది రావణ! 


యుద్ద కాండము 


అశక్తుడవగు నిన్ను యిప్పుడే 
చంపిన వచ్చును నాకపకర్షి 
ధర్మము మాత్రము తప్పను నెను 
కావున శరములు వదలి చంపను. 


యుద్దమునందు దెబ్బలు తగిలి 
ఎంతో బాధకు లోనై తివి నువు 
అనుమతి౦చితి యిక పో లంకకు 
అలసట తీర్చుకు అజికి రమ్ము 


మెలగు రథము శరచాపములు 
తీసుకు- పోరుకు వచ్చినపుడే 
నా బలమెంతో తెలియును నీకు” 


12 


రథము విరిగ౧ను మకుటము తెగెను 
దర్పము హతమై గాయములయ్యెను 
దిక్కుతోచక దశకంధరుడు 
దినముగా చనె లంకలో నికి. 


అసురుడట్టుల లంకకుపోగా 
రామలక్ష్మణులు- వారి యోధులకు 
తగిలిన శరములు తీయించుచును 
వారిబాధను తీర్చిరి అపుడు. 


దేవవిరోధి రావణాసురుడు 
ఓడివోయిను దానిని గాంచి 
దిక్పాలకులు సురలు మహబుషులు 


అనుచు రాముడు అసురునితో ననె. సకలజగత్తు ముదమునందెను. 
hh శ్రీ రఘురాముని॥ 
60 కుంభకర్ణుని నిద్ర లేపుట 


రామబాణముల బాధనోర్చుకొని 
హరినిగా౦చి పరుగెత్తిన కరివల్‌ 
రావణాసురుడు లంకను జేరెను 
దర్పము నాశనమైనదిపూర్తిగ 


గరుత్మంతునిగాంచి పరుగిడు 
ఫణీమాదిరిగా లంకానాధుడు 
సీత్రాపతిని విరవరేఖ్యుని 
రామునిగాంచి భయపడివచ్చెను. 


పొగలెకుండా నిప్పులు గ్రక్కుచు 
దిక్కులమెరసే మెరపుతిగలై 
బహ్మదండమును పోలుశరములు 
రామునిశరముల దిగులుపుట్టెను. 


వ్యధతో కృంగెను లంకాధీశుడు 
స్వర్థమయమగు దివ్యాసనమున 
మెరసే సింహాసనమున కూర్చొని 
అసుర యోధులును గాంచి పలికెను. 


'“దేవనాధునే గెలిచిన వీరుడ 
బలవిక్రమ సంపన్నుడ నేను 
అట్టనన్నుఒక నరుడు జయించెను 
నాతపస్సు వ్యర్థమైనది. 


దేవదానవ గంధర్వులే 
యక్ష, పన్నగ పిశాచములచే 
మరణములెేని వరమది నాకు 


బ్రహ్మదేవుడు అను గ్రహించెను. 


130 


మనుజలచేబడి మరణములేనటు 
బ్రహ్మదేవుని అడుగకపోతిని 

మనుజుని వల్లనే మరణభయమని 
విరించి చెప్పెను, బ్రహ్మవాక్యమది. 


పూర్వము, నేను విజయయా త్రక 
సాగునప్పుడు అనరణ్యుడను 

ఇక్షా(కు వంశపు రాజునుచ౦ఏతి 
అసువులుబాయుచు రాజు పలికనిటు- 


““రాక్షసాధమా! కులాధముడవు 
నా వంశములో ఉద్భవించెడి 
పుణ్యమూర్తి నిను సంబాధవముగా 
ససైన్యమ్ముగా చంపివేయును.” 


అనరణ్యుండు ఆనాడటుల 
నొక్కిచెప్పెను-శాపమ్రైనది 

ఆ పుణ్యాత్ముడు ఈ రాముడని 
దశర థాత్మజుడుఅని నే నమ్మెద. 


పూర్వకాలమున వేదవతియను 
పవిత్రమూర్తిని భంగపరచితి 
తపోమూర్తి నను శపించెనప్పుడు 
నా వినాశము చూచెద ననెను. 


ఆ వేదవతి పవిత్రమూర్తి 
సీత్రాదేవిగ పుట్టియుండును 
హిమగిరి నెత్తెడి సమయములోన 
శాంభవి నన్ను శపియిం౦చినది. 


యుద్ధ కొండ 


స్త్రీమూలముగా నాదు మరణమని 
శంభునిరాణి శాపము నిడెను 
నందిశాపము అతనినిపో లిన 
వానరమూకతొ నాశనమగుట. 


రంభను నాడు మోహించితిని 
కామాంధుడనై బలాత్కరించగ 
ఆమె భర్త ఇడి శాపమునాడు 
అన్నీ ఒకటై నిలచెను నేడు. 


వరుణకన్యక పుంజికస్థల 
పుణ్యవతికి నే కీడుచేయగ 
బ్రహ్మదేవుడే కోపమునిండి 
శపించెనన్ను తప్పదు శాపము. 


నాచేబాధలనందిన బుషులు 
వేదమూర్తులు నను శపియించిరి 
బ్రహ్మబుషులు మరి విజితేంద్రియులు 
వారి మాటలు వ్యర్థముగావు. 


రాక్టసవీరులు మీరందరును 
విషయము పూర్తిగ తెలిసిన మీరు 
జయము లభించే యత్నమంతయు 
ఆలసింపక చేయగ వలెను. 


పుర ద్వారముల ముఖ్యస్తలముల 
జాగరూరులై కావలి కాయుడు 
దేవాదానవృుల కజేయుడెన 
కుంభకర్ణుడు అతి భీకరుడు. 


యుద్ద కాండము 


అ ప్రతిహతమగు కుంభకర్ణుడు 
నిద్రలొ నుండెను ఈ సమయమున 
బ్రహ్మ శాపమున మహావీరుడు 
ఎల్లవేళలా నిద్రలొ నుండును. 


కుంభకర్ణుని లేపండింక 

నెను ఇంతటి దిగులుతొ నుంటిని 
వాడు చల్లగా నిద్రలొ నుండెను 
కాలవశమున అతి నిదితుడు. 


రుంభకర్ణుడు నిద్రలొ పడినచొ 

ఆరు, ఎడు, మరి ఎనిమిది, తొమ్మిది 
మాసమ్ములు ఇక మెళకువ లక్ష 
హాయిగ నిద్రలొ మునుగును అతడు. 


తొమ్మిది రోజుల క్రిందట మనతో 
యుద్ధాలొ చన సభలో నాతడు 
జరగవలసినది నిర్ణయించెను 
నిద్రలొ జారెను, మరి యిక లేపుడు. 


నా సోదరుడు అతి బలవంతుడు 
శాపము లేవీ లేవు వానికి 

నర వానరులు చంపెదరన్న 
భయములదు ఆ భయంకరునకు. 


రాక్షసవీరుల ప్రధాన వ్యకి 

అసుర సేనలకు ధ్వజమును పోలును 
పోరాటములో రామలక్ష్మణుల 
వానరుల౦దర నాతడు చంపును. 


సుఖముగ నాతడు నిదురలొ నుండెను 
రాముడు నన్ను అవమానించెను 

ఈ సమయములో తమ్ముడు లెచిన 
నా మదికెంతో ఊరట కలుగును. 


కష్టకాలమున ఆదుకొననిచో 
ఇంద్రుని గెలిచెడి ఎరుడైనను 
వాని శక్తితో పని ఎమున్నది? 
కావున వానిని నిద్ర లేపుడు.” 


ప్రభువు చెప్పినది వీరులు వినిరి 
పూలదండలు సుగంధ దినుసులు 
పిండి వంటలు దండిగ తీసుకు 
కుంభకర్ణుని గృహమున కేగిరి. 


విశాల ద్వారము అతి రమణీయము 
ఒకటిన్నర గల యోజనమ్ముల 
వెశాల్యముగల గృహములో నికి 
అసుర వీరులు అడుగిడినారు. 


రాక్షస యోధుడు కుంభకర్ణుడు 

హయిగ నిద్రలొ మునిగి యుండెను 
సుగంధ పరిమళ శో భల నిలయము 
అసురుని గృహము అతి రమణీయము. 


నిద్ర లేపగా ముందుకు పోయి 
శయ్యా గృహమును చెరిరి వారు 
ముందుకు నడువగ శక్యముగాక 
నిలచబివోయిరి వాని శ్వాసలకు. 


132 యుద్ద కాండ 


అతి ప్రయత్నమున రాక్షస వీరులు నెత్తురు నిండిన బానలున్నవి 
అడుగిడి రెటులో శయ్యా గృహమున మధ్యము నిండిన కడవ లున్నవి 
గుహాకారముగ నున్న గృహమది చందన మెంతో అసుర వీరులు 
బంగరు, మంగళ మనో హరమ్ము, మహాకాయమున కలది రప్తుడు. 
శయనించెను అట కుంభకర్ణుడు సుమహారముల మాలలు వేసిరి 
శయ్యమిద అతిఖీకర కాయము సుగంధ ధూపములేసిరి అచట 
నేల కూలిన పర్వతమ్ము వలె స్తోత్రము చేసిరి శంఖుములూదిరి 
కరచరణములు చాచుకు నుండెను. అరచిరి చరచిరి విసిగిపో యిరి. 


ఘనమగు మకుటము శిరమున నుండెను మహాధ్వనులు ఆ అసురులు చెసిరి 


బంగరున గలు మేననిండెను నిద్ర లేవడా మహారాక్షసుడు 
నిలచియున్నవి రోమములన్నీ దుంధుభి పణవము శంఖ ఘోషలు 
మేను మరచిన నిద్రలొ నుండెను. దిక్కుల కెగసెను కానీ లేవడు. 
పాతాళమువలె నోరు వున్నది మహాధ్వనులకు పక్షులు హడలి 
నాసిక నుండి నోటినుండి మరి నింగిని ఎగిరి భయము వీడక 
వెడలిన శ్వాసకు ఎగురుచుండిరి తిరిగి నేలకు గిర్రున పడెను. 

మద్య మాంసముల వాసన లెగసెను. కానీ లేవడు కుంభకర్ణుడు. 
ప్రయత్నమెంతో చేసిరి అసురులు గుద్దిరి చరచిరి అరచిరి కసిగా 
కుంభకర్ణుడు నిద్రలేవడు నిద్రలేవడు పైగా నతడు 

నిద్ర లేవగనె ఆరగించుటకు విడచెను శ్వాసలు మరింత గట్టిగ 
ఆహారమును ఉంచిరి అసురులు. మరి ఇం9వ్వడు ముందు నిలచును! 
జింక మాంసమది మేరు గిరివలె- అదికాదని ఆ రాక్షసవిరులు 
ఎనుబోతు మాంసము మరియొక కొండ _ ఇనుప గుదియల గదలకొట్టరి 
అడవి పందుల మాంసము ఉన్నది ముసలమ్ములతో ముర్గరమ్ములతొ 


అన్నపు రాసులు ఎన్నో వున్నవి. కొట్టిరి అలసిరి చెమటలు గ్రక్కిరి. 


యుద్ద కొండము 


గిరిశిఖరములు భూరితరువులు 
పెళ్లగించుకొని విసరిరి కసిగా 
వాడు లేవడు-వారికి తోచదు 
విడువడు రాక్షసరాజు వారిని. 


పదివేల సంఖ్యలొ అసురలీరులు 
భీకర శంఖము లూదిరి- అరచిరి 
వారందరును పర్వతకాయులు 
అయినా వారికి శక్వముగాదు. 


అంతకుమించి యత్తము చేయగ 
కరి తురగమ్ముల గార్జభములను 
తోలిరి- భీకర సవ్వడి చేసిరి 


లంకలొ గిరులు వనములు కదలను. 


అంత జరిగినా లంక హడలినా 
కుంభకర్ణుడు నిద్ర లేవడు 
ఎకకాలమున భేరులు మోగెను 
శాప(గసునికి మెళకువ రాదు. 


జుట్టుపకిరి చెవులు కొరికిరి 
సింహనాదములు చేసిరి వారు 
వందల కడవల నిండిన జలము 
వాని చెవులలో పోసిరి అసురులు. 


అంతచేసినా నిద్రలొ నున్న 
కుంభకర్ణుడు కదలడు మెదలడు 
రూటముథ్గ రము లాయు ధమ్ములతొ 
తలప బాదిరి మోదిరి కాయము. 


వేయి ఎనుగులు తోలిరి అప్పుడు 
క్రొక్కిను గజములు మహాకాయుని 
అప్పుడు మెల్లగ తెరచెను కనులు 
క్రమికీటకములు ప్రాకినట్లయె. 


గిరుల తరులతో కొట్టన విషయము 
తెలియదు- ఘనముగ ఆవులించెను 
గిరి శిఖరములగు కఠిన బాహువులు 
మహాసర్ప్వముల వోలు కరములను- 


మత్తు వదలుటకు విదిలించుకొని 
కొండ గుహవలెనున్న నోటిని 
ఆవలించుటకు తెరచెను అసురుడు 
వికృతమ్ముగా వక్రము కనబడి. 


పాతాళమువలె ఉన్నది నోరు 
ఒడలు విరచుకొని వదలిన శ్వాసలు 
రుంరూమారుత మన్నటులున్నఐ 
అసురులకే మరి హడలు పుట్టెను. 


మహామేఘమై వక్షము తోచెను 
కొంగల బారులు హారములనవి 
అగ్నికణములు, (గహముల వలెను 
అసురుని కన్నులు వెలుగుచున్నవి. 


దేహము నట్టుల విదిలించుకొని 
మత్తుజారిన కుంభకర్ణుడు 

ఆకలి, ఆకలి అనుచు అరచిను 
ఆహారమ్మును చూపిరి అసురులు. 


134 


అన్నపురాసులు మాంసపుకొండలు 
అవలీలగను ఊదివేయుచు 
బానలు నిండిన నెత్తురు త్రాగి 
తృప్తిగ శ్రేన్నెను కుంభకర్ణుడు. 


అతి భీకరుడు కుంభకర్ణుడు 
ఆహారము తిని తృష్ణినందెనని 
పూర్తిగ తెలిసి అసుర విరులు 
సాష్టాంగముగా ప్రణామమిడిరి. 


వేందనమిడుచు నిలచిన వీరుల 
చూచెను అపుడు కుంభకర్ణుడు 
నిద్రలేపిరి కారణమేమని 

రాజు కుశలమును అడీగిను వారిని. 


“లంకేశ్వరుడు కుశలమే కదా? 
భయపడుచు౦డెన నా అగ్రజుడు? 
శత్రులవలన భయము కలిగను; 
అందుకె నన్ను నిద్రలెపిరి, 


రిపు సంహారము చేసెద నిపుడే 
ఇంద్రుని కూల్చెద, అగ్నినార్పెద 
భయము తీర్చిద- కావున మీరు 


అసలు విషయము తెలియబరచుడు ' 


కుంభకర్ణుడటు వివరము లడుగగ 
యూపాక్టుడను మంత్రి పలికెను 

“సురలచె భయమేలేదు లంకకు- 
వచ్చెను భయము వునుజుని వల్లన. 


యుద్ధ కొం౦డమ 


పర్వత కాయులు వానర వీరులు 
లంకాపట్నము ముట్టడించిరి 
సతాపహరణము చేసినందున 
కోపించిన ఆ రాముడు వచ్చెను. 


ఇంతకు ముందే ఒక వానరుడు 

బలముల కూల్చి అక్షయు జంపి 
లంకను కాల్చెను హడలగొట్టెను 
కావున భయము నర వానరులచె 


రవికాంతులతో వెలిగే రాముడు 
సురలను గిల్చిన రావణ ప్రభువును 
జయిం౦చినాడు ప్రభువు చచ్చెనని 
తలంచి వదలెను, అన్న బ్రతికిను.. 


అన్న రావణుని ఓటమి వినెను 

ఆ గ్రహించెను కుంభకర్ణుడు 
గ్రుడ్లను త్రిప్పుచు పలికె గర్జనగ 
“రిపుల కూల్చెద నిస్సంశయముగ. 


రామలక్ష్మణుల కపిసేనలతో 
కూల్చి తదుపరి అన్నను చూతును 
వానర వీరుల రక్షమాంసముల 
తృప్తిపరిచెదను అసుర వీరులను. 


రామలక్ష్మణుల నెత్తురు నేను 
స్వయముగ గ్రోలెద ఆనందముగా.” 
ఘనముగ నరచెడి కుంభకర్ణునితొ 
మహో దరుండు పలికి వినయముగ. 


యుద్ద కాండము 


'' అతిబలశాలి! ముందుగ నీవు 

ప్రభువు చెప్పెడి మాటలు వినుము 
గుణదోషములను విమర్శించుకొని 
ఆపై రిపులను జయించుమయ్యా! 


కుంభకర్ణుడు నిద్రలేచినటు 
తెలియబరచిరి- అడిగిరి రాజును 
యుద్ద భూమికే పొమ్మని అందువ? 
లేదా నిన్ను చూడమం౦దువా?” 


వారితొ చెప్పను రావణరాజు 
తమ్ముని చూడగ కోరిక అనెను 
ఘన మర్యాదల తన తమ్మునట 
తీసుకురమ్మని ఆనతినిచ్చెను. 


అలంకరించుకు- బడలికతీరి 
బలమునిచ్చెడి మద్యమునపుడు 
రెండువేల భాండమ్ములు త్రాగి 
నుత్తుతొ మెల్లగ ముదముగ నడచుచు. 


రాక్షసయోధులు అనుసరించగా 
కింకరులతొ ఆ కాలుడు కదలుట 
తలపుకుతెచ్చుచు ధరణి వణకునటు 


అడుగులు వేయుచు నడచెను వీరుడు. 


దేహకాంతితో రాజ లీధినే 
ప్రకాశింపగ చేయుచు నడచెను. 
బ్రహ్మనుచూడగ ఇంద్రుడేగినటు 
రావణుచూడగ సాగెను తమ్ముడు. 


13. 


ఎలికపలుకులు తెలియ బరచిరి లంకవెలుపల నున్న వానరులు 
అన్న ఆనతిని వినెను తమ్ముడు రాజవీధిలో సాగుచునున్న 
శయ్యనుండి మరి దిగెను మెల్లగా మహాకాయమును శత్రు భీకరుని 
స్నానాదులను పూర్తిచేసుకొని గాందిరి కన్నుల- హడలిపోయిరి. 
మహామేఘముల పలుకరించునటు 
మహాపర్వతము నడచుట గాంచిరి 
భయపడిపోయి నెలను పడిరి 
/ కొందరు రాముని శరణువేడిరి. 
శ్రీ రఘురాముని॥ 
RIG 
6 1 ఏభీషణుడు-శ్రీరామునికి కుంభకర్తుని వృత్తాంతము చెప్పుట 


త్రివిక్రమునివలె నింగిని తాకిన రాముడు అడిగెను విభీషణాఖ్యుని 
పర్వతకాయము, మెరయు కిరీటము “ఇంతటి భూతము నే గనలేదు 
బ౦గరుసొమ్ముల వెలగెడి మేను ఇంతటికాయము లేదెవ్యరికి 


మెరపులు నిండిన మేఘమైనది. ఎవ్వడువిడు తెలియబరచుము.”' 


136 


విభీషణాఖ్యుడు తెలిపెను వివరము 
“విశ్రవసునికి తనయుడు రామా! 
కుంభకర్ణుడను నామధేయుడు 
ఇం|దుని, కాలుని జయిందినాడు. 


అంతటిదేహాము ఉన్న రాక్షసుడు 
మరి ఇంకొకడు లేడు రాఘవా! 
దేవదానవ గంధర్ఫులను 

కిన్నరో రగుల జయించినాడు. 


వరబలవంతులు అసురులుందురు 
కానీ విడు పుట్టిన నుండియె 
బలపరా క్రమము కలిగినవాడు 
వరబలముతొ మరి పనిలేదతనికి. 


పుట్టిన వెంటనె కుంభకర్ణుడు 
ఆకలి యనుచు ప్రాణికోటిని 
అవలీలగ భక్షించుచుండగా 
సురలు ఇంద్రుని శరణుజొచ్చిరి. 


కో ధమునిండి సురపతియంత 
విస౦ను ఘనమగు వజాయుధము 
దెబ్బకు కొంత చలించి- తిరిగి 
సింహనాదమును చెసెనువాడు. 


సింహనాదమున వణకను ప్రాణులు 
ఐరావతపు దంతము నంతట 
విరచి విసరెను దేవేంద్రునిపై 


దెబ్బకు ఇంద్రుడు చలించివోయెను. 


యుద్ధ కొండ 


దెవబుషులును బ్రహ్మబుషులును 
దుఃఖమునందిరి ఇంద్రుని గాంచి 
అంతట సురపతి-సురలందరును 
బ్రహ్మదేవుని ప్రార్థన జేసిరి 


కుంభకర్ణుని దుర్మాగ్గమును 
బుష్యా శ్రమముల నాశమొనర్చుట 
పరసతులను మరి అపహరించుట 
విన్నవించిరి- రక్షణ కోరిరి, 


కుంభకర్ణుడు తినుప్రాణులను 
ఎన్నగతరమా అటులా దనుజుడు 
తినుట జిరిగినచొ సృష్టయందున 
జీవరాసులుమి గలవు అనిరి. 


విరించి చూచెను కుంభకర్ణుని 
విధాత భయపడి వానిని గాంచి 
'“లోకవినాశము కొర్గక నివృ 
విశ్రవసునికి పుట్టితి వనెను.' 


“ఘోర కృత్యములు చేయుచుంటివి 
సహించనింక- ఇటుపై నివు 
అసువులులేని జీవి మాదిరి 
అహర్షిశము నిద్రించుచుందువు.” 


విధాత శాపము నిడిన వెంటనే 
నిద్రించెనువాడప్పటి కప్పుడు 
అంతట బ్రహ్మనుచేరి రావణుడు 
ప్రార్థించెను- ఓ వాణీనాథా! 


యుద్ద కాండము 


కుంభకర్ణుడు నీ మునిమనుమడు 
ఫలముల నిడెడితరువు నరికినటు 
శాపము నిడి తివి- కావున వీనికి 

నిద్ర మెళకువుల కట్టడి చేయుము.” 


విరించి అపుడు శాపము మార్చెను 
ఆరు మాసముల కొక్కరో జునే 
మెళకువ వచ్చి- బ్రైంగును నాడు 
ఆవి తిరిగి నిద్రలొ మునుగును. 


మెళకువ వచ్చిన ఒకటె రోజు 
తెరచిన నోటితొ ఆకలి యనుచు 
కనబడు సర్వము భక్షించునయా! 
అంతటివాడు కుంభకర్ణుడు. 


రామచంద్ర! నీ పరాక్రమము గని 
భయపడిపోయెను లంకశ్యరుడు 
కుంభకర్ణుని నిద్ర లేపెను 
వానరులను భక్షించునువాడు. 


భయపడుచున్నవి మన కపిసేనలు 
కావున- వారితొ- అదియొక యంత్రము 
అసురుడు కాడని నువ్వు చెప్పుము 
అంతట వారు నమ్మెదరయ్యా! ' 


కపుల భయమునుతీర్బగ నపుడు 
విభీషణుని ఆలో చనసరియని 
యుక్తి యుక్తమని మదిలో తలచెను 
నీలుని పిలచెను ఆనతి నిడెను. 


“వానరోత్ర్తమా! ని సెనలతో 
వ్యూహము పన్ని అన్ని తావుల 
ముట్టడించుము- శిలలు తరువులు 
సిద్దపరచుకొని నిలచి యుండుడు.. 


రామాజ్జను తన శిరసున దాల్చి 
వ్యూహము పన్నెను నీలుడప్పుడు 
హనుమ దంగద గవాక్ష శరభులు 
గిరి శిఖరములతొ ద్వారము చేరిరి. 


మహాపర(తము నావరించిన 
మఘములన్నటు వానర సేనలు 
గిరులు తరువులు చేత ధరించి 
లంకా పట్టణ ద్వారము బిరిరి. 


శ్రీ రఘురాముని॥ 


HH 


62 రావణుడు కుంభకర్తుని సాయము కోరుట 


వెల అసురులు వెంట నడువగా 
మేనకాంతులను వెదజల్లుచును 
మత్తుగ తూలుచు కదలుచుండగా 
పూలజల్లు కురిఏంచిరి అసురులు. 


సూర్యమండలము అన్నటు వెలిగే 
రాజ భవనములోనికి అసురుడు 
మేఘమునందుజొరబడు రవివలె 
కుంభకర్ణుడు దూసుకుపోయెను. 


136 


కమలాసనమున బ్రహ్మ ఉన్నటు 
సింహాసనమున ఉన్న అన్నను 
ఇంద్రుడు బ్రహ్మను దర్శించినటు 
దర్శించగను లోనికి పోయెను. 


నడిచే అసురుని కుంభకర్ణుని 
పదముల ధాటికి ధరణి వణకెను 
ఎదురు వచ్చెను లంకేశ్వరుడు 
కూర్చొన బెట్టెను ఆదర మొలుకగ 


కుంభకర్ణుడు వినయమునిండి 

అన్న పాదముల నమస్కరించి 
విషయము అడిగెను వినయమునిండి 
లంక ఏలిక కౌగిలి నిడెను. 


ఎజ్టని కన్నుల పలికెను తమ్ముడు 
“రాజా! ఎవరికి భయపడుచుంటిఐ? 
నన్ను లేపినది ఎందుకొ తెలుపుము 
అంతము చేసెద ఎవడైనాసరె' 


అన్న పలికెను ధైర్యము కలిగి 
“తొమ్మిది దినముల క్రిందట నివు 
నిద్రలొ జారి తెలియకుంటివి 
వచ్చెను ఆపద రాముని వలననె- 


దశరథ తనయుడు వీర వరేణ్యుడు- 
వానరరాజు కపి సేనలతో 

కడలిని దాటెను సేతువు కట్టి 
లంకను వాడు ముట్టడించెను. 


యుద్ద కొండము 


కూకటి వ్రళ్ళతొ చెట్లు కూలినటు 
కూలుచుండిరి రాక్షస యోధులు 
అంకలొ వనములు ఉప వనములును 
వానర మూకతొ నిండిపోయెను. 


రాక్షస ముఖ్యులు ఎందరొ మడసిరి 
కపులు మాత్రము కూలుట లేదు 
అసుర విరులు అందరు కలిసి 

ఒక్క కోతిని జయించలేదు. 


ఇంతటి ఆపద- లంకకు చేటు 
దాపురించినది కాపాడవలె- 

నిద్ర లేపినది అందుకోసమే 
అంతము చేయుము కపి వీరులను. 


రాక్షస యోధులు మన్నున కలసిరి 
బాలురు వృద్ధులు మిగిలి యుండిరి 
నా ఆనందము అడుగంటినది 
ఆదుకో యిక- కాపాడుమయా! 


అన్నకోసమై ముందు కురమ్ము 
లోగడ ఏమియు కోరి ఎరుగను 
సురలను సైతము 'గెలచినవాడవు 
నీదు శక్తిని చూపించును యా! 


యుద్ధకాంక్షివి బంధు ప్రియుడవు 
శరత్కాల మేఘమ్ములు- గాలికి 
చెదరినట్టుగా పరుగిడు సేనలు- 
నీ పరాక్రమము చవిచూడవలె.” 
శ్రీ రఘురాముని॥ 


Hh 


యుద్ద కొండము 
దిగులు వదలిన లంకశ్వరుడు 
మదిలో కోరిక తెలియబరచగా 


మందహాసముతొ వినిన తమ్ముడు 
కుంభకర్ణుడు పలికెను అపుడు. 


"అన్నా! ముందే యోచించితిమి 
ఇట్ట ఆపద తలందినాము 
సీతను రాముని కిచ్చివేయమని 
మేలుకోరియె నాడు కోరితిమి. 


దుష్టకార్యములు చేసినవారు 
దేహాంతమున నరకమునుందురు 
సతాపహరణము పాపకృత్యము 


ప్రతిఫలమును నువు అను భవించవలె 


రాజా! నివు బలగర్వము లతా 
సీతాదేవిని అపహరించితివి 
ఆపె వచ్చెడి ఆపదలవ్వియు 
ఆలోచించక చెసితివా పని. 


నీతిమంతులగు రాజులెన్నడు 
ముందు కార్యము వెనుకచేయరు 
వెనుక కార్యము ముందుగ చేయక 
ముందుచూపుతో వ్యవహరింతురు. 


నియమనిష్టతో వేదము చదువక- 
చేసిన యజ్ఞము వ్యర్థమైనటు 
దేశకాలముల విరుద్దచెష్టలు 


కే 
నిష్టలమగునుదోషము నిడును. 


కుంభకర్ణుని హితవు 


లఅంకాధశా! బలపానుడగ్గు 
సమవిక్రమునిలౌ సంధి ముఖ్యము 


బలవ౦ఠతువికి లొంగకతప్పదు 


సచివులందరితొ యోజనశేసి 

సోరాటమ్మో- సంధియొ- లేక 
ఆ 

సామంతునిగ లొలగిపోవుటో- 


నిర్ణయించుకొని ఆచరించవలె, 


ఉపాయమ్మును- సాధన సంపద 
దేశకాలములు- విఘ్మ ఘటనలు 
ప్రతీకారము-మొదలగు అయిదును 


యోచన చేయును నీతిమంతుడు. 


మంత్రుల యోచన ముందుగ తెలిసి 
వాతులతొ తదుపరి యోచనచెని 
నతివిరుదము కాదాపని యని 
పూర్తిగ తెలిసి ఆచరించవలై 


ప్రాతఃకాలము ధర్మము నరం 
మేధ్యాహ్నమున అర్థము నెంది 
సాయం సమయము కామముకోరి 
మనుగడ నేర్చిన మంచి కలుగును. 


అటుగాకున్నదా రెండు రెండుగా 
ధిర్మార్థములు ప్రాతఃకాలము 

అర్జకామములు మధ్యాహృమున 
కామార్థములు సాయంకాలము. 


140 


అటుగాకున్నచొ మూటిని ఒకపరి 
ధర్మార్థకామములు సాయంకాలము 
సేవించనగు - కానీ కామము 
ఎల్లవేళలా అనర్థమగును. 


ధర్మార్గకామముల శ్రేష్టము ధర్మము 
దానిని వదలిన జ్ఞానము వ్యర్థము 
సామదానములు భేద దండనము 
తీరుగ తెలిసి ఆచరించనగు. 


నీతిశ్రాస్తము తెలియని మంత్రులు 

_ పలికెడి కూతలకిడు (గ్రహించి 

అట్టి సచివులను రాజు గ్రవాంచి 
మం(త్రాంగమునకు దూరము౦చవలె, 


సచివులు - రిపులతొ చేయి కలుపుచు 
మిత్రులవలె మరి నటన చేతురు 
రాజు చేతనే దుష్కార్యములను 

“ చేయించుచును ముంచివేతురు. 


క్రాంచపర్యతమునందు బిలమును 
వెదకి - క్రాంచములు గిరిని దాటును 
అటులే రిపులు దుష్టమంత్రులను 
వెదకి పట్టుకొని జయము నందిదరు. 


అన్నా! ముందుగ విభీషణుండు 
నీకు చెప్పినటు చేసియు౦డవలె 
ఇప్పటికైనను మేలగు నాపని 

కాదంటివ మరి నీ య భీష్టమే. ' 


యుద్ద కొండము 


కుంభకర్ణుడటు పలుకుట వినిన 
లంకేశునికి క్రోధము పెరిగెను. 
“సోదర! నీవుపూజ్యునివలెను 
ఆచార్యునివలెబోధ చేసితివి. 


నీతి పాఠములు వ్యర్థము ఇంక 
సమయము నెరిగి పనిచేయవల 
అవివేకమొ మరి ఆశవల్లనో 

ఎదో చేసితి - జరిగిపోయినది 


జరిగిన దానిని విమర్శించుకొని 
వృధాప్రయాస ఎందులకయ్యా! 
గతముకు వంత తగదు తమ్ముడా! 
బుద్ధిమంతులు గతము తోడరు. 


నాపై నీకు ప్రతియున్నచో 

నీ బలమున మరి నమ్మకమున్నచా 
నాకు సాయపడ నిజముగ నెంచిన 
నా దోషము నీ బలముతో దిద్దుము. 


ఆపదలందు అందెడి సాయము 
నిజమగు సాయము తెలియుము సోదర 
నీతిని కాదని సాయముచేసే 

బంధువు నిజమగు బంధువు అగును. 


అన్న కటువుగ పలుకుట వినెను 
తమ్ముడు తెలిసెను అన్న ఆగ్రహము 
తిరిగి మృదువుగ - కుంభకర్ణుడు 
లంకేశునితో పలికెను అపుడు. 


యుద్ద కాండము 


“రాజా! దుఃఖము వదలి వేయుము 
కోపము వదలి శాంతి వహించుము 
న (బతికుండగ దుఃఖము తగదు 

నీ శత్రువును నాశమొనర్తును. 


సోదర (ప్రేమ గౌరవమ్ములతొ 
హితము చెప్పుటది నా విధి సోదర 
అందుకు చెప్పితి హితునిగ నీకు 
చేయవలసినది చేసి చూపెద. 


లంకాధీశా! రామలకణుల 
త్రుంచి- శిరములు ని కర్పించెద 
శిరములు చూచి సీత దుఃఖపడు 
కపిసేనలను కలవరపరచెద. 


ని సంతోషము నాకు ప్రధానము 
హితులను బాసిన రాక్షస వీరులు 
సంతస పడునటు రామలక్రణుల 
సంహరించి నే తిరిగి పోదును. 


నన్ను చంపిన తదుపరి మాత్రమె 
నిన్ను చంపునా రామచంద్రుడు 

కావున నేను బతికి యుండగా 

నీకు రాముని భయమే లేదు. 


నీ శత్రువుమరి ఇంద్రుడొ యముడో 
నేను వానిని త్రుంచుట తథ్యము 
నాయీ రూపము సింహనాదమున 
అమరనాధున హడలగొట్టెద, 


ఆయు థమ్మును చెతదాల్బక 
బాహుబలముతో రిపుల రూల్చాద 
కరములతో-నే నలుపుట మొదలిడ 
బతిండివాడు ముందు నిలవడు. 


శర్యాయు ధము నశితాస్త్రములు 

గదయు ఖద్గములు అక్కరలేదు 
నా దిబ్బకు ఆ రాముడు నిలచిన 
ఆపె విడుచును శరములు నాపై, 


నే బ్రతికుంటిని భయము వదలుము 
రామలక్ష్మణ సు గ్రీవులను 

ఆవై లంకను కాల్చిన కపిలో 

కపులను కూల్చెద యశము తెచ్చెద. 


నికాపదను కలిగించినచో 

విరించి, వాసవ సురలను కూల్చెద 
యముని పంపెద దిర్దనిద్రకు 
అగ్ని దెవున భక్షించెదను. 


తారల కూడీన రవి బింబమును 
నేలకు రాల్సెద కడలిని త్రాగెద 
గిరులను పొడిపాడి చేతును నేను 
భూమిని చీల్చగ చాలుదు నేను. 


ముల్లోకములు చాలవు నాకు 
ఆకలి తీరగ మింగెద సర్వము 
నిద్రించెడి ఈ కుంభకర్ణుని 

శర్తి గ్రహించును సర్వజగత్తు. 


142 


అన్నా! నీవు సుఖపడవలెను 


యుద్ద కాండము 


అమిత కాలము సుఖములందుము 


అందుకు పోదును రాముని చంపగ అమర సుఖములవి అందును నీకు 
మద్యము త్రాగుచు సుఖముగ నుండుము అతి తొందరలో అందును నీకు 
సీత్ర నీకు ఇక వశమగు తప్పక, అనుచు తమ్ముడు అన్నతొ పలికెను. 
RC శ్రీ రఘురాముని॥ 
6 4 మహోదరుడు కుంభకర్లుని నిందించు ట- 
అవివేకముతో రాజుకు యోచన చెప్పుట 
కుంభకర్ణుని మాటలు వినిన సత్కార్యములకు దుఃఖము కలిగి 
మహోదరుడను మంత్రి పలికెను దుష్కార్యములకు సత్ఫలప్రాప్తి 
'“కుంభకర్ణుడా! సత్కుల యుతుడవు చూచుచు౦టిమి- అందువల్లనే 
మొరటుగ నీవు పలికితి వయ్యా! పనులను బట్టి ఫలము లభించును. 
వివరము తెలియక పలికితి వీవు న్యాయార్జితమగు ధనము సుఖమిడు 
రాజుకునీతులు తెలియకపోవు అపహరించిన విత్తము ఎమగు? 
దేశ కాలములు తెలియును రాజు సుఖము నొసగుట ధన స్వభావము 
అధిక ప్రసంగము చేసితి వీవు. కావున దానిని పొందుట ముఖ్యము. 
తన సామర్థ్యము- శత్రు బలమును తన ఇలాలితొ సుఖము గలుగును 
లంకేశునకు తెలియును పూర్తిగ పరకాంతతొ మరి సుఖము కలుగదా? 
వృద్ది క్షయముల నెజిగినవాడు కావున మనకు సుఖమిడు నట్టిది 
ఆలోచించకఎపని చేయడు. ఏదో తెలిసిఆచరించనగు. 
ధర్మార్థ కామములు ఫలము నిడునని శాస్త్ర నిషిద్ధపు పనులను చేసియు 
తెలిపితి వీవు వాని స్వభావము ఈ లోకముల సుఖపడుచుండిరి 
ఎటుల తెలిసితివి ప్రమాణమేది? కావున శాస్త్రము చెప్పిన పనులే 
సీతాపహరణము ఆపద యంటివి. సుఖము లిచ్చునని చెప్పగరాదు. 
సత్కార్యములు సతృల మిడునని కామమ్మునకు ఫల నియమమ్ము 
దుష్కార్యములు దుఃఖ హేతువని లేనేలేదు- ప్రతి పనికిలలో 
నీ ఆలోచన కావచ్చును విను- ఒక సమయమున సుఖము కలుగును 


తారుమారులు జరుగుట లేదా? 


మరో సమయమున దుఃఖము కలుగును. 


జనస్థానమున చెసిన పనితో 
రాముడు రాజుకు శత్రువయ్యెను 
శత్రువు భార్యను సాహసమ్ముతో 
ఎత్తుక వచ్చెను - దోషము లేదు. 


మంత్రులమందుకు సమ్మతించి తిమి 
మంత్రాంగమునకు యోగ్యులమయ్యా! 
ఒంటరిగా నువు పోరదన౦టివి 
అమోఘ బలుడను అంటివి నివు. 


నివు చెప్పినది సరికాదు సుమా! 
జనస్థానమున బలవంతు లను 
వెల మంది నొక రాముడె చంపెను 
వానిని ఒక్కడ వివుజయింతువ? 


జనస్థానమున ఘనకార్యము తో 
అసురులు రాముని చూచి హడలిరి 
వాని పెరు విని కలవర పడెదరు 
తెలియక ఒకడివె పోర గెంచితివి. 


కృద్ధ ఇంహమా రామచంద్రుడు 
పడుకొని యున్న మహా సర్వము 
జ్వలించునట్టి అగ్ని హో త్రము 
మృత్యు దేవతను ఎదిరి పోరుటెటు? 


కోపించిన ఆ రాముని గెలువ గ! 
అసంభవమ్ము తెలియుము నీవు! 
అసుర సేనలు ఎకమైనను! 
ఎదిరించుటది సందెహమ్ము. 


ఒంటరిగా నువు పోరెదనంటివి 
శత్రువు అల్పుడు అనుకొనునట్టి 
బలహీనుడు తా నాతని నెదిరి 
అసువులు సైతము కోల్పోగలడు. 


ఓ ఘటకర్ణా! అసురుల యందు 
మేటి వీరుడవు - కాదనలేదు 
కానీ మానవులందరిలోను 
రాముని మించినవాడే లేడు. 


నేను చెప్పినది తెలియుము నీవు 
రవివలె తెజోవంతుడు రాముడు 
పరా క్రమమ్మున ఇంద్ర సమానుడు 
నీ వొక్కడవే పోయి గెలుతువా?”' 


రుంభకర్ణునితొ అటుల పలికెను 
తిరిగి రావణుని చూచి పలికెను 
“రాజా! నీవు సీతను తెస్తివి 

ని ఆధీనమున ఉన్నది ఆమె. 


నీవు కోరినచా నీ వశమగును 

నాకు ఇప్పుడొక యోచన వచ్చెను 
నకు చెప్పెద ఆలోచించుము'' 
అనుచు పలికెను మహోదరుండు. 


“నేనును తమ్ముడు- కుంభకర్ణుడు 
ద్విజిహుడు - సంహ్రాద్ది, వితర్ధన 
విరులురాముని సంహరించుటకు 
అనికి పోయినటుచాటింపించుము. 


144 


పోరుసలిప విజయమ్ము నందిన 
కావలిసినది - మరి ఇంకేమి? 
కానీ అటుల జరుగకపోయిన 
సరిపడు ఇప్పుడు చెప్పెడి యోచన. 


నూ దేహములను గాయము చేసుకు 
రక్తసిక్తమై చేరెద మిచటకు 


రామనామము చెక్కిన శరములు 
మేన గుచ్చుకొని చెరెదమిటకు. 


రామలక్ష్మణుల భక్షించితి మని 
నీతో చెప్పి పదములంటెదము 
అంతట నీవు అందరి ముందు 
మమ్ము పాగడుచు సత్కరించవలె. 


ఆనందముతో నివున్నట్టును 
అయిదుగు రసురులు- రామలక్ష్మణుల 
ఆరగిందిరని నగరమంతయు 
చాటుము, భటులను సత్కరించుము. 


మద్యము నిడుము తృబ్పనిండుగా 
నివు గ్రోలుము సుఖముగ మధువు 
పూలహారములు విలువగు వలువలు 
ఎరులకిమ్ము ఆనందముగా. 


యుద్ద కొండ 


అసురయోధులు రామలక్ష్మణుల 
అంతము చేసిరి - అనెడి వార్తయది 
అందరికీ మరి తెలియగవలెను 
ఆపై సతను ఊరడించుము, 


ఎకాంతముగా ఆ కాంతనుగని 
మృదువచనముల ఊరడించుము 
భో గభాగ్యముల ఆశచూపుము 
అమె మనసులో చోటు చేసుకో. 


భర్తలేడని నమ్మును కాంత 
నీ ఎడ గలిగిన భయమువల్లను 
నీపై మమత లేకపోయినను 
మరిగతిలేక నిన్ను చేరును. 


పుట్టినను౦డి సుఖముల నందెను 
సుఖపడవలసిన జాతక మామెది 
దుఃఖము వలన కృంగి కృశించెను 
సుఖముల కొరి చేరును నిన్ను. 


ఎంతో యోచనచేసిన తదుపరి 

నా మదికిదియే తోచినదయ్యా! 
రాముని ఎదుటకు పోవలదయ్యా! 
నీవు పోరుకు పోనేవద్దు. 


పోరు సలుపక సేనలు చావక 
జయము లభించు మార్గము చెప్పతి 
ప్రాణభయము ఇందేమియు లేదు 
ఎంతో కాలము సుఖపడగలవు. 


CRE 


శ్రీ రఘురాముని॥ 


యుద్ధ రొండము 


65 


మహోదరుని మతిలేని యోచన 
కుంభకర్ణుడు వినికోపించెను 
అట్టి ఉపాయము చెప్పవద్దని 
మహోదరుని బెదరించె నాతడు. 


అన్నను గాంచి పలికెను తిరిగి 
అన్నా! నీవు దిగులు వదలుము 
ని శత్రువును సంహరించెద 

నా ప్రతాపము చూపించెదను. 


వాన కురవని మేఘగర్జనను 
పోలునట్టుగా విరులు పలుకరు 
అవమానమ్ము సహించలేరు 
తమనే తాము పొగడుకొనరయా! 


ఘన కార్యములను చేసిచూపెదరు 
ఓ మహోదరా! బుద్ధిహానులు 
ఎరికివాండ్లును సర్వముతెలుసని 
అహంకారముగ పలికిన మాటలు. 


నమ్మెను అన్న ఆపద కలిగెను 
యుద్ధభయముతో ఇచ్చకాలతో 
చచ్చుయోచనళతొ ప్రగల్భాలతో 
ప్రాణాంతకమగు పోరుతెచ్చిరి. 


వాతులు అనుచును మమ్ముల నమ్మెను 
శత్రువుల మీరందరు ఇపుడు 

వికి బాతమును కనబరచుచును 
క్రిందుమీదుగా చేసిరి సర్వము. 


కుంభకర్ణుడు యుద్ధమునకు పోవుట 


నెన్యముపోయెను ధనము హరించెను 
రాజుమిగిలను లంకమి గితెను 
దుష్టనిర్ణయము మీరు చేసిరి 
దిద్దుటకొరక పోరుకు పోదును.” 


కుంభకర్ణుడటు పలుకుట వినిన 
లంకశ్వరుడు ఆనందించెను 
“సోదర! నీవు రణకోవిదుడవు 
మహోదరునికే రామునిభయము 


యుద్ధము వద్దని చెప్పును అతడు 
రాముడన్నచో భయపడినాడు 
నిన్ను పోలిన బలవంతుండు 
మరియొకడివ్వడు లేనేలేడు. 


నా భయమును నువు తీర్చెద వనుకొని 
నిద్రలేపితి ముందు కురుకుము 
శూలమున౦దుకు, వాశముదాల్సిన 
యమునిమాదిరిగ కపులనుకూల్చుము. 


దాశరథులను ఆరగించుము 
నివుపోరెడి పనియేయుండదు 
నిన్ను చూచిన గుండెలు పగులును 
పారిపోవునా కోతులన్నియూ! 


కుంభకర్ణుని బలవిక్రమములు 
బాగుగతెలియునుకనుక చెప్పిను- 
తిరిగిజన్మమును ఎత్తిన ట్లు గా- 
ఆఅనందించెను రావణాసురుడు. 


146 


సంతోషముతో ఎలికయుండెను 
కుంభకర్ణుడు బయలుదేరెను 
రిపులకూల్చిడి శూలముగకొని 
పోరుకుసాగిను అతిబలశాలి, 


ఉక్కుతొ చేసిన మహాశూలము 
బంగారముతో అలంకరించిరి 
ధగధగలాడుచు నున్నది శూలము 
ఇంద్రుడు వదిలే పిడుగువంటిది. 


వజ్రాయుధమును పోలి కఠనమై 
అలంకరించిన పూలదండలళతొ 
నిప్పును గ్రక్కుచు నున్నటులున్నది 
మంటలపోలుచు నెత్తురున్నది. 


దేవ గంధర్వ యక్ష కిన్నరుల 
మహావీరులను కుంభకర్ణుడు 
ఆ శూలముతో వధించినాడు 

అట్టి శూలము చేత ధరించెను. 


“అన్నా! నేను ఒకడినె పోదును 
నా సేనలను యిచటివుంచుము 
నా కోపమ్ము రూపము చూపెద 
వానరవీరుల భక్షించెదను.” 


అనుచుపలికిన అనుజుని గాంచి 
అన్న పలికెను “ఓ సోదరుడా! 
ససైన్యముగ నువు పోవుటమంచిది 
ఆయుధధారులు అనుసరింతురు. 


యుద్ధ రొ౦డ్రవ 


అమిత పరాక్రమవ౦తులు కపులు 
యుద్దయత్నము తీరుగచేతురు 
ఒ౦టరివానిని- ఎమరువానిని 
కోరల కొరికి చంపివేతురు. 


కావున నీవు అసురసేనలను 
వెం౦ంటనుంచుకొని ఆజికిపోయి 
రూపుమాపుము కపులందరినీ 
అనుచురావణుడు పీఠముదిగెను. 


బంగరుమయమగు రత్నహారము 
కుంభకర్ణుని మెడలో వేసెను 
రుండలమ్ములు అంగదమ్ములు 
ఉంగరమ్ములు సుమహారము లిడి, 


బాహుపురులతో కుండలాలతో 
అనేక స్వర్గ్ణాభరణమ్ములతో 
క్రేల్సినయట్టి అగ్ని హో త్రమై 
భాసిలెనచట కుంభకర్ణుడు. 


అమృతమధనమునందు వాసుకితొ 
అగపడునట్టి మందరనగమై 
నల్లగమెరసే వస్త్రముతోనట 
అగపడెనప్పుడు కుంభకర్ణుడు. 


బంగరుకవచము బరువగునట్టిది 
ధరించినాడు- ధగధగమెరసే 
దివ్య కవచము ది గిరులతొ కొట్టిన 
పగలదు- లోనికి గాలి దూరదు. 


యుద్ద కాండము 


మంటల పోలిన కవచము దాల్సి 
సంధ్యామెఘము లలముకునున్న 
హిమవ తర్వత మన్నటులుండెను 
స్వర్తా భరణము లలంకరించిరి. 


చెత శూలము ఘన శరీరమున 
మూడడుగులను వెయుటకొ రై 
ఎదిగిన హరివల కనబడినాడు 
అన్నను గట్టిగ కౌగిలించుకొని. 


పోరుకు సాగుచు లంకశ్వరునికి 
ప్రదక్షణీంచి సొవ్టాంగపడి 

రావణాసురుడు ఆ సోదరునికి 
అఆశిస్సుల నిడి అభిమానము గా. 


మేఘగర్జనగ దుందుభినాదము 


ఘనముగ మోగగ ఆ ఘనకాయుడు 


కుంభకర్ణుడు పోరుకు సాగెను 
అమోఘరథమును అధిరోహించెను. 


సింహగర్దనతొ సరిపడు నాదము 
చేయుచు- సేనలు బయలుదేరెను 
కరితురగములు అరదములెన్నో 
కుంభకర్ణుని వెంట సాగెను. 


రక్తచందనము నలదిన యట్టి 
మహాకాయము- చెత శూలము 
ఛత్రము క్రింద రీవిగనున్న 
వీరునివైన పూలు జల్లిరి, 


ముసలాయుధములు గండ్రగొడ్డళులు 
ఇనుప గుదియలు ఘనమగు గదలు 
ఖడ్గమ్ములలతో ఆయుధాలతో 

అమోఘ బలురు సాగిరి వెంట. 


రక్రనేత్రులు భీకరరూపులు 
బలవంతులగు అసురలీరులు 
కాటుకకొండల పోలెడివారు 
సింహనాదముల బయలుదేరిరి. 


భీకరరూపము పోరుకు సాగగ 
అతి భీకరముగ మారెనప్పుడు 
ఒడలు గగుర్చ్పుకు లోనగునట్టి 
మహారూపము దాల్సె నసురుడు. 


బ౦దిచక్రముల వోలిన కన్నులు 
నూరు ధనుసుల వెడల్పు గలిగి 
ఆరు వందల ధనుసుల ఎత్తుతొ 
చెట్లతొ నిండిన గిరివలె తోచెను. 


వెంటవున్న తనఅసురుల గాంచి 
నవ్వుచు పలికెను అతిభీకరముగ 
"మిడుతల కాల్చే అగ్ని హోత్రమన 
కాల్సివేతునా వానరసేనను. 


అడవుల తిరిగే కపులేమాత్రము 
అపకారమ్ము చేయగలేరు 
అలంకారముగ ఉద్యానముల 
కోతులుండుట సరియగు విషయము. 


148 యుధ్ధ కొండము 





కాని ఇప్పుడు వచ్చిన కపులు భయంకరమ్మగు అశుభ సూచనలు 
లంకాపట్నము ముట్టడించిరి లెక్కచేయక సాగెను అసురుడు 
అందుకు కారణమా సోదరులు యముడే వెనుక తరుముచుండగా 
అందుకి వారిని చంపివేసెద ఆయువు తీరెడి ఘడియలు రావా! 
వారితొ వచ్చిరి ఆ కపులందరు వడిగా సాగి కుంభకర్ణుడు 
వారిని వదలక భక్షించెదను.” ప్రాకారమ్మును దాటి, అచ్చట 
అనగా వినిన అసురులు ముదమున _ మేఘసమూహము పోలిన కపులను 
కడలి అదరునటు గర్జన చేసిరి వానరసేనల గాంచె తీరుగా. 
కుంభకర్ణుడటు పలికి వేగముగ పర్వతకాయుని కపులు గాంచిరి 
పోరాటమునకు పోవుచుండగా గాలికి చెదరే మేఘము లన్నటు 
అపశకునమ్ములు అగపడె నెన్నో దిక్కుతోచక చెల్లాచెదరై 
మేఘము నుండి కొరవులు రాలెను. పరుగిడసాగిరి భయపడిపోయిరి. 
కంచరగాడిద రంగును పోలి తనను గాంచిన వానరసేన 
ఎట్టగ నగపడె మేఘము లప్పుడు హడలిపోయినటు అసురుడు తెలిసి 
సంద్రము, వనములు నిండిన భూమి అమితానందము న౦దినవాడై 
కంపించినది అశు భసూచనగ. మహామేఘమన గర్జన చేసెను. 
భయంకరముగా మంటలు గ్రక్కుచు అంతటి గర్జన వినిన వానరులు 
నక్కలు అరచెను ఆ సమయమున వేలకొలదిగా వానరయోధులు 
బారులు కట్టి నింగిని పక్షులు మూలము నరకిన యెపె చెట్టవలె 
అపసవ్యముగా తిరుగజొచ్చెను. వణికిపోయిరి నేలను బడిరి. 
గద్దల బారులు నేల వ్రాలెను. ప్రళయకాలమున తన కింకరులతొ 
రుంభకర్ణుని వామ నయనము దండము దాల్చిన యముని తీరుగా 
వామ భుజమ్ము అదిరెనప్పుడు శూలమునందుకు కుంభకర్ణుడు 
సూర్యుని కాంతి మాసిపోయెను. వానరసేనల మీదకు పోయెను. 

శ్రీ రఘురాముని॥ 


LR 


యుద్ద కొ౦డము 


66 


శ్రీరామునితో పోరుసలుపుటకు 
కుంభకర్ణుడు సింహనాదమున 
ప్రాకారమ్మును దాటివచ్చెను 
చలింపబౌసెను ప్రకృతినంతయు, 


ఇంద్ర వరుణ, యమ, రాజులు, సైతము 
వధించలేక వదలిన అసురుడు 
భయంకరముగా పోరగరాగా 
వానరులందరు కలవరపడిరి. 


పరుగులుతీయుచునున్న కపులను 
నలుని, నీలుని, గవాక్షులీరుల 

పిలిచి, అంగదుడుధైర్యము గొలిపెను 
“అతిబలవంతులు భీరువులగుదుర? 


ఉత్తమకులముల పుట్టినవారు 
దెవాంశతొ జన్మించినవారు 
సాధారణమగు కపులమాదిరి 
పరుగులత్తుటది ఎక్కడకయ్యా! 


_ శూరులకపుడును వ్రాణముకన్న 

+ యశస్సుమిన్న పోరుకుపాండు 
ప్రాణముదాచుకు ఎమిచేయుదురు? 
వచ్చెడివాడు అసురుడుకాడు 


కదలుచు వచ్చే ఆకారమ్ము 

మనలను భయపడచేయుట కొర్తక 
అసురులు తెచ్చిరి యంత్రమువంటిది 
బొమ్మ అగునది ఛిద్రము చేతము.”' 


కుంభకర్ణునితో కపియోధులు పోరుట 


అతికష్టముతో ఆ కపులందరు 
అంగీకారము కనబరచుచును 
అందలి తరువులు గిరులను తీసుకు 
అ౦దరొక్కటై తాకిరి అసురుని. 


మళ్తేభములై ఆ కపివిరులు 
ఘనమగు శిలలతొ భూరితరువులతొ 
కుంభకర్ణుని కొట్టరి గాని 
చలించలేదు భీకరకాయుడు. 


వారు విసరిన తరువులు శిలలు 
వానికి తాకి ముక్కలైన 
వానరులను ఇక వదలకూడదని 
విరుచుకుపడి ఆ కపులను చంపను. 


రర్తముకారి కపియోధులట 
నేలనుబడిరి నిలబడలేక 
ఎ౨|(ర్రనిపూవుల తరువులవోలిరి 
మిగిలిన కొందరు పరుగిడసాగీరి. 


ఒకరిని ఒకరు దాటుకుపోయిరి 
దెబ్బలకోర్వగ శక్యము గాక 
కొందరు సం|ద్రమునందు దూకిరి 
నింగి కెగిరిరి సేతువునెక్కిరి 


కొండల, కోనల పరుగులెత్తిరి 
భల్లూకములు తరువుల నెక్కిను 
గుహలలొదాగిరి- జలమున మునిగిరి 


కూలబడిరి మరికొందరు భయమున. 


149 


150 


మూర్చనందిరి కపులుకొందరు 
పరుగిడు కపులనుగాంచి అంగదుడు 
తిరిగి ధెర్యమును నూరిపో సిను 
“నిలబడి పోరుడు, వెన్ను చూపకుడు 


భయపడువానికి భువిలో బ్రతుకగ 
స్థలము దొరకదని తెలియుడు మీరు 
మి పరాక్రమము అమోఘమైనది 
అడ్డ గించగ ఎ౨వ్వరితరము? 


అసువులుదాచిన లాభము ఏమి? 
ఆజిలొ అసువులుబాసిన ఘనత- 
ఆత్మస్తుతితో అన్ని పలికిరి 

అఎయన్నియును సున్నయైనవా? 


అల్పాయుష్కులమైనదాొ అనిలో 
మడసిన కలుగును బ్రహ్మలో కము 
ఏరికిని- భార్యలు పరిహసింతురు 
అంతకుమించిన మరణముగలదా? 


యుద్ధ కొండము 


విరవరేణ్యులు వినుడు తీరుగా 
కుంభకర్ణుని చేబడి చావము 
అగ్నిని బడిన శలభముమాదిరి 
వాడొరుగును శ్రీరామునిగాంచిన.” 


వానర విరులు అంగదుగాంచి 

“ఓ యువరాజా! వాని దెబ్బలకు 
నిలబడలకనె పరుగిడుచుంటిమి 
బ్రతికియుందుము ఏదోవిధముగ.” 


వానరులటుల చెప్పుచుం౦డ గా 
కనబడెనచట కుంభకర్ణుడు 
వౌనినిగాంది పరుగిడిపోయిరి 

తిరిగి అంగదుడు ధైర్యము గొలిపెను. 


అంతలోనె హనుమంతుడు వేచ్చెను 
వారికి తోడుగ వచ్చెను పోరుకు 
వానర యోధులు ఆనందముతో 
రాజు ఆనతిని పోరగనిలచిరి. 


బుషభుడు, శరభుడు, మైందద్వివిదులు 
నీలుడు, తారుడు, కుముద సుషేణులు 
గవాక్ష, రంభుడు పనసుడు యోధులు 


ఆంజనేయుని వెంటనుండిరి. 
శ్రీ రఘురాముని॥ 
ht 
6 / శ్రీరామ బాణములకు కుంభకర్ణుడు కూలుట 
అంగదు మాటలు వినిరి వీరులు భీకర కాయుడు క్రుద్ధడయ్యెను 
ఆంజనేయుని అండ చూచుకొని గదతో కపులను కొట్టసాగెను 
గిరి శిఖరములు వృక్షమ్ములతో వందలు వేల కపి యోధులట 


పరుగిడ జేసిరి కుంభకర్ణుని. 


చల్పినట్టుగా ఒరిగిపోయిరి. 


యుద్ద కాండము 


మరింత (క్రుద్దుడు అయ్యెను అసురుడు 


మింగగ సాగెను కపి వీరులను 
గరుత్మంతుడు ఫణులను తినునటు 
కపులను మింగుచు తిరుగసాగిను. 


ధెర్యము తెచ్చుకు వానర యోధులు 
నిలచిరి గిరి శిఖరమ్ముల నందుకు 


ద్వివిదుడు విసరెను ఘనమగు శిఖరము 


గురితప్పి అది సేనల బడెను. 


శిఖరము క్రింద అసుర సేనలు 
గజతురగములు రథములు నలిగెను 
తిరిగి మరియొక పర్వతమ్మును 
విసరెను ద్వివిదుడు ఘటకర్ణునివై. 


ఆ శిఖరమ్మది గురి తప్పనది 
సెనలవిబడి పిండి చేసెను 

రక్తము పారెను, అంతట అసురులు 
శరములు వదలి కూల్చిరి కపులను. 


కపులు గిరులను తరులను విసరుచు 
రాక్షస బలముల కూల్చసాగిరి 

ఆ సమయములో ఆంజనేయుడు 
అసురుని శిరమున విసర గిరులను. 


ఆంజనేయుడు తరుల గిరులను 
వర్షము మాదిరి అసురుని శిరమున 
కురిపించగను కుంభకర్ణుడు 
శూలముతో ఖండించెను వాటిని. 


శూలము నందుకు కుంభకర్ణుడు 
కపిసినలపై పడెను ఘోరముగ 
అంతట మారుతి కోపముపెరిగి 
విసం౦నొక్క ఘన శెలము బలముగ. 


కొండ తగిలెను కుంభకర్షునకు 

మెదడు పగిలి మరి నెత్తురు కారి 
శరీరమంతయు తడిసిపోయెను 

కలవరపడిను కుంభకర్ణుడు 


కుమారస్వామి శక్యాయుధమున 
క్రౌంచ పర్వతము ఛిదించినటు 
ఘనమగు శూలము విసరె నసురుడు 
ఆంజనేయుని రొమ్మున తగిలెను. 


ఆంజనేయుడా దెబ్బ తగులగ 
నెత్తురు గ్రక్కెను గర్జన చేసెను 
ఒడలు తిరిగెడు బాధ కలిగెను 
అసురులు సంతోషముతో అరచిరి. 


కపులు పరుగిడజొచ్చిరి అపుడు 
నీలుడు వారికి ధైర్యము జెప్పి 
గిరి శిఖరము నొకదాని నందుకొని 
విసరెను బలముగ అసురునిపెకి. 


పిడికిటితో ఆ వచ్చెడి గిరిని 
అడ్డ గించెను కుంభకర్ణుడు 
అంతట ఆ గిరిశిఖర మచ్చట 
ముక్కలనది అగ్ని పుట్టెను. 


152 యుద్ధ కాండము 


బుషభుడు, శరభుడు, గంధమాదనుడు గుహవలె నున్న నోటిలొ విసరుచు 
గవాక్షుడున్ను, నిలుని అండగ మ్రింగసాగిను కపి వీరులను 
కుంభకర్ణుని ఎదిరించుచును ముక్కునుండి మరి చెవుల వెంబడి 


గిరుల, తరులను బలముగ విసరిరి, 


చరచిర్కి గ్రుద్దిరి, తన్నిరి, అసురుని- 
మేను నిమిరిన చందముగాను 
కదలక మెదలక నిలచె నసురుడు- 
తిరిగి అసురుడు ఎబ్బ౦భించెను. 


వెగవ౦ంతుడగు, బుషభుని అదిమెను 
ఆ కఏ యోధుడు నెత్తురు గ్రక్కను 
పిడికిట శరభుని గ్రుద్దిను అసురుడు 
నిలుని క్రుమ్మెను తన మోకాలున. 


గవాక్షునంతట చేత చరచెను 
గ౦ధమాదనుని తన్నెిను బలముగ 
దెబ్బలు తగిలిన యోధులెదుగురు 
నిలబడలేక మూర్చ నందిరి. 


తమ నాయకులు నేల పడుటగని 
దూకిరి కపులు అసురుని పైకి 
అంద రొక్కటై దేహముపై బడి 
కరచిరి, రక్కిరి, ఏకిరి కసిగా. 


గ్రుద్దిరి, పొడిచిరి, తన్నిరి వీరులు 


గిరివలె నిలచెను- కదలడు మెదలడు. 


తిరిగి క్రుద్దుడి కుంభకర్ణుడు 
కపులను మింగుట ఆరంభించెను. 


తిరిగి వానరులు బయట పడుట గని 


కుంభకర్ణు డతి కోపముతోను 
కవులను విరచి మింగ సాగెను 
నెత్తురు మాంసము నిండిన భూమిని 
తీరుగ జొచ్చెను ప్రళయాగ్నివలె, 


వజ్రాయుధముతొ సురపతి పోలి 
కాలవాశమున యమునికి సరిపడి 
యుద్ద భూమిలో కుంభకర్ణుడు 
సంచరించగ భయపడిపోయిరి, 


అరచుచు ఎడ్చుచు వానర యోధులు 
రామచ౦ద్రుని శరణు జొచ్చిరి 

వానర వీరులు వెనుకడుగిడుట 
గాంచి అంగదుడు విజృంభించెను. 


ఘనమగు పర్వత శిఖరము నందుకు 
పరుగున తాకను కుంభకర్ణుని 
నెత్తిన పడెను ఘనమగు కొండ 
మరింత కోపము నందెను అసురుడు. 


మండెేడి క౦ద్దతొ కుంభకర్ణుడు 
ఘనమగు శూలము ఏస౦ బలముగ 
అది తప్పుకొని సంహనాదముతొ 
వీరుడంగదుడు చరచెను టొమ్మున. 


యుద్ద కాండము 


అమిత కోపమున వాలి కుమారుడు 
అరిచి, చరచిన దెబ్బకు అసురుడు 
వివశుడయ్యెను మూర్చ నందెను 
తిరిగి తేరుకొనె ఆ బలవంతుడు. 


ఆలసించక అంగదు గాంది 
కుడి పిడికిలితో గుద్దు గుద్దను 
అదిరిపోయెను చెష్టలుడిగను 
నేలను బడెను కపి కుంజరుడు. 


శూలము న౦దుకు కుంభకర్ణుడు 
సు గ్రీవునిపె పడగ బోయెను 

యుద్ద త్సాహము నంది రవిసుతుడు 
గంతులు వేయుచు గిరినందుకొని 


రక్ష మాంసముల తడసిన మేనితొ 
నిలచిన అసురుని గాంచి పలికెను 
“నా వీరులను భక్షించితివి 
విరులెందరినొ పడవేసితివి 


అల్పు లెందరినొ కూల్చిన నివు 
అధికుడవనుచు విర్ర వీగకు 
ఇదిగో ఇపుడే గిరిని విసరెద 
ఓర్చుకొనుము మరి శక్తి గలిగిన... 


కుంభకర్ణుడు తిరిగి పలికెను 

"ఓ వానరుడా! బ్రహ్మ మనుమడా! 
బుక్షరజునికి తనయుడ వీవు 

శక్తి నెరుగుదును, అరచుట చాలు.” 


ఆ మాటలకు ఉడికిపోయెను 
వానర రాజు విసంను కొండను 
వక్షముపెకి విసరిన కొండ 
ముక్కలు అయినది నెల పడినది. 


చలించకుండా గిరివలె నిలచిన 
కుంభకర్ణుని చూచిన అసురులు 
సింహనాదములు చెసి మురిసిరి 
క్రోధము పెరిగెను కుంభకర్తునకు 


భయంకరముగా నరచెను అసురుడు 


మెరపు తీగవలె మెరిసే శూలము 


గిరగిర త్రిప్పి సు గ్రీవునివై 
విసరెను బలముగ- అంతట మారుతి. 


లీలగ నింగికి ఎగిరెను విరుడు 
అవలీలగ నా శూలము నందుకు 
నడిమికి రెండుగ విరచి వేసెను 
వానర విరులు సోత్రము చేసిరి. 


శూలము విరుగుట గాంచిన అసురుడు 


అమిత కోపము నందినవాడి 
లంకా ద్వీపము నందున వున్న 
మలయ పర్వతము వెళ్ళగించెను. 


పెరకిన గిరిని కుంభకర్ణుడు 


వానర రాజుకు తగులగ విసరెను 
దెబ్బ తగిలిన వానర రాజు 
చేష్టలుడిగి- అట-నేలను బడెను. 


153 


154 


సంతోషముతో నరచిరి అసురులు 
కుంభకర్ణుడు ముందుకు సాగి 
నెలను బడిన వానర రాజును 
లేవనెత్తి తన భుజమున వేసుకు 


పురము లోనికి పెనుగాలివల 
దూసుకుపోయెను వానర రాజుతో 
మహోన్నతమగు మేరు పర్వతము 
పరుగెత్తినటు తోచెనప్తుడు, 


ఇ౦ద్ర తుల్యున హరించ గలిగితి 
రామలక్ష్మణులు- కపులిక లెక్కా- 
అనుచు అసురుడు ఆన౦ది౦చెను 
అచ్చెరు వాయెను సురలందరికీ. 


“కుంభకర్ణుడటు వానరరాజును ' 
ఎత్తుకువోవుట గాంచిన కవులు 
పరుగులెత్తిరి దిక్కు తోచక 
ఆంజనేయుడది గాంచి తలంచెను 


కుంభకర్ణుని చీల్చి ఇప్పుడే 
వానర రాజును విడిపించినచో 
వానరసేన సంతస పడును 
కానీ రాజుకు అవమానమగు. 


మూర్చ నందిను కిష్కంధాపతి 
తెలియక పోయెను అసలు విషయము 
తెలివి వచ్చినచొ వీర వరేణ్యుడు 

ఘన సంగ్రామము చేయ సమర్థుడు. 


యుద్ధ కొ౦0( 


సమయోచితముగ యోచనచేసి 
మేలగు విధమును ఆచరించును 
కొవున ఇప్పుడు కపులందరినీ 
ఊరడించుట నా కర్తవ్యము." 


అంజని నందనుడటుల తలంచి 
కపులను నిలపెను ఆ రణభూమిని- 
కఎనాయకుని భుజమున నిడుకొని 
కుంభకర్ణుడు కదలుచుండగా 


ముదముగ పూవులు జల్లీరి అసురులు 
సుగంధ ద్రవ్యము లెన్నో కలిపి 

పన్నిరు చల్లిరి వర్షము మాదిరి 
తేరుకొనెను ఆ-వానరరాజు. 


విషయము తెలిసెను సూర్యకుమారుడు 
ప్రతీకారము యోచన చేసెను 
చిటికెలోన ఆ అసురలీరుని 

చెవులు, ముక్కును కొరికి వేసెను. 


అంతట ఆగక ఇంకా కొరికను 
కుంభకర్ణుని చెవులు తెగినవి 
ముక్కముక్కలె మాంసము కనబడి 
నెత్తుటి వరదతొ తడిసిపోయెను. 


బాధతొ నంత కుంభకర్ణుడు 
నలిపి-నేలకు విసరెను రాజును 
అసురులు కొట్టిరి వానరపతిని 
లక్ష్యపెట్టక ఎగిరిపోయెను. 


యుద్ద కాండము 


నెత్తురు కారే కుంభకర్ణుడు 
సెలయెళ్ళు పారడి గిరివలె తోచెను 
నల్లని మేన ఎట్టని నెత్తురు 


సంధ్యామేఘము అన్నటులుండెను. 


జారిపోయెను వానరరాజు 
పరాభవించెను కిష్క౦0ధాపతి 
తలంచుకొనుచు అమిత కోపమున 
తిరిగి పరుగిడ యుద్ధభూమికి. 


ప్రళయాగ్నివల ఐజ్బంఖీంట 
వానరసేనల త్రుంచసాగెను 
అంతట వానికి ఆకలి వెసెను 
గుహవలెనున్న నోరు తెరచెను. 


కనబడు కపులను అసుర వీరులను 
వాడని విడనితెలియకుండనే 
చేతికందిన ప్రాణుల మ్రింగుచు 
వందలు వేలను మ్రింగి నొక్కపరి. 


నోటిలొవేసి నమలుచుండగా 
రక్రమాంసములు నోట జారగా 
అతిభీకరముగ అసురుడుండగా 
హడలిపోయిరి ఆ కపులందరు. 


పరుగులెత్తిన వానరయోధులు 
రామచంద్రుని శరణు వెడిరి 
అంతట లేచెను సుమి త్రసుతుడు 
శత్రుహరణుడు రివ్వున లెచి 


ఎడు బాణములు విడచిను సూటిగ 
అంతట ఆగక లక్షణమూరి 

“yy 0 
శరవర్హము కురిఎంచసాగెను 
అసురుడు మాత్రము చలించలేదు. 


ధరణి పగులునటు అడుగులెయుచు 
రామునిప బడవచ్చె నసురుడు- 
అంతట రాముడు- రుద్రదేవతను 


ఆహ్వానించి విడచె నస్త్రము 
గ 


రాముడు వదలిన దివ్యశరములో 
అనేక శరములు ఉదృ్భవించినవి 
అవ అన్నియును కుంభకర్గుసి 
వక్షస్థలమున సూటిగ తగిలను. 


రాను బాణముల చలించి నసురుడు 
వశము తప్పెను జారె నాయుధము 
దేహమంత గాయమ్ములు నిండెను 
రర్హధారలు ఎగసిన వచట. 


కొంతసేపటికి తెలివివచ్చెను 

చేత నాయుథము లేదని తెలిసెను 
కోపోద్రిక్తుడు అయ్యె నసురుడు 
అగ్నిజ్వాలలు ఎగసి నోటిలో. 


156 


అంతట అసురుడు ఘన్వశెలమును 
గురితో విసరెను రాముని పెకి 
రాముచం॥ద్రుడా గిరిశిఖరమును 
ఏడు శరముల చీల్చివెసెను. 


రాముని శరముల ఆ ఘన్నశిలము 
రండు వందల ముక్కలెనది 
మండుచు రాలెడి శిలాఖండముల 


రాముని శరములు దూరము విసంను. 


రామునిగాంచి పలికె లక్ష్మణుడు 
“అన్నా! అసురుడు రక్షపానమున 
మత్తులొ నుండిను ఒడలుతెలియక 
కావున కపులు చుట్టుముట్టవలె. 


కపియోధులలొ బలమగువిరులు 
కాయము పైకి ఎక్కిత్రొక్కిన 
వారల బరువును మోయగ లేక 
నేలను బడును కదలడు ఇంక.” 


ఆమాటలు విని వానరయోధులు 
వేలకొలదిగా గెంతిరివెంటనె 
కుంభకర్ణుని మేన వ్రాలిరి 
విదిలించెను ఆ కపులను లిలగ. 


అంతయుగా౦చెను రామచంద్రుడు 
కోపమునిండిన నయనమ్ములలో 
నిపులుకురియును అన్నటులుండి 
కుంభకర్ణుని త్రుంచనెంచెను. 


యుద్ద కాం( 


మహాసర్పమా అల్లెత్రాడయి 
మహాధనుస్సును అందుకు నిలచెను 
ధెర్యము గొలిపెను తనవిరులకు 
విజయరాముడు ముందుకు సాగెను. 


వానర వీరుల కబళించుచును 
నోటకారిన నెత్తుట తడిసి 
వింధ్య, మందర గిరులనుపోలి 
ధగధగలాడు కిరీటమ్ముతో 


సర్వనాశనము చేయుచునున్న 
కుంభకర్ణుని గాంచెను రాముడు 
ధనుసుమీటెను రామచంద్రుడు 
టంకారమునకు చలి౦చె నసురుడు. 


రామునిపైబడ ముందుకువచ్చెను 
గాలికివచ్చెడి మేఘమురీతిగ 
తనపైదూకిడి అసురునిగాంచి 
సలికెను అపుడు రామచంద్రుడు. 


“రాక్షసుడా! నువు ఇంద్ర విజేతవు 
తెలియును నాకు నీ విక్రమము 
నేను రాముడను- నిన్ను ఇప్పుడే 
అచేతనునిగా చేసివేసెద.. 


తనతో పలికిన విరపుంగవుడు 
రాముడనుచును తెలిసె నసురుడు 
రిరిగి పలికెను భయ౦కరముగా 
“ఓరీ! నేను-కొను విరాధుడ. 


యుద్ధి కొండము 


ఖర మారీచులు కబంధుగాను 
కుంభకర్ణుడను- చూడు ముద్గరము 
ఈ ముద్గరమున దేవదానవుల 
కూల్చితి-తెలియుము నాదగు శక్తి 


ముక్కుచెవులును పోయిన వనుచు 
విక్రమమ్మున చులకన చేయకు 
బాధనెరుగను చూపుము శకి 
విక్రమమ్ముతో నిన్ను మ్రింగెద.. 


మాట ముగించెను కుంభకర్తుడు 
మీదపడినవి రామ బాణములు 
సప్త తాళముల బిల్సిన అమ్ము 
వాలిని చంపగ చాలిన శరము 


అంతటి శరములు మీదబడినను 
అసురుడు మాత్రము చలించలేదు 
అట్టి శరములను- నీటి బొట్లని 
అడ్డగించెను ముద్గరమ్ముతో. 


అంతట రాముడు వాయవ్యాస్త్రము 
విడచెను అది ఆ కుంభకర్ణుని 
కరమును త్రెంచెను- తెగిన బాహువది 
ముధ్గరమ్ముతో నెలనుబడెను. 


ముధ్గరమ్ముతో కలిసి కూలిన 
బాహువు (క్రింద ఎందరొ కపులు 
నలిగివోయిరిఅసువులు బాసీరి 

గజ గజ వణకుచు నిలచిరి కొందరు. 


రెండవ చేతితొ ఘన తరువును గొని 
రామునిపిబడ ముందుకు రాగా 
ఐం[ద్రాస్ర్రముతో రామచంద్రుడు 
తైెంచెను కరమును, నేల బడినదది. 


వృక్షముతొ ఆ బాహువు పడగనె 
గిరులు, తరువులు అణగిపోయిను 
అసుర బరులు అడుగున బడిరి 
అనేకమంది అసువులు వీడిరి 


రెండు చెతులు ఊడిపోయినను 
అరచుచు ఘనమగు నోటిని తెరచి 
కుంభకర్ణుడు అతి భీకరముగ 
రామునివైబడ ముందుకు డూకేెను, 


సర్వము తెలిసిన రామచంద్రుడు 
అర్జచ౦ద్ర బాణమ్ములు రెండు 
ఒకే మారుగా ప్రయోగించెను 
రండు వాదములు తెగిపోయినవి. 


మహాధ్యని యది ఉద్భవించినది 
పర్వత గుహలలొఘన సంద్రములో 
లంకలొ- అచ్చటి సేనల మధ్య 
మారు మోగినది ఆ ఘన శబ్దము. 


కర చరణములు తెగినను గాని 
తెరచిన నోటితొ అరచుచు అసురుడు 
చ౦ద్రునివి బడు రాహువు తీరుగ 
రామచంద్రుని మీదకు వచ్చెను. 


158 


రామచంద్రుడు నిశిత శరములు 
బ౦గరు రెక్కలు కలిగిన అమ్ములు 
కుంభకర్ణుని నోటి నిండుగా 
విడచెను, శరములు దూర వ క్రమున. 


నోట మాట మరి పెగలక నసురుడు. 
పెద్ద కేకతో మూర్చిలి పడెను 
అంతట రాముడు రవి కి రణమ్మన 
మెరసే ఘనమగు శరమును తీసెను. 


బ్రహ్మ దండమును పోలిన శరము 
ఇంద్ర నిర్మిత దివ్య శరమును 
వజాయుధము- పిడుగుల సరియగు 
అమ్మును తీసెను రామచంద్రుడు, 


తిన్నగ అమ్మును కుంభకర్ణుని 
కంఠము పెకి విడచెను గురితో 
భగభగ మండుచు దిశలు వెలుగగ 
దివ్య శరమది తగిలె కంఠమున. 


వజ్రాయుధముతొ విరించి- నాడు 
వధించినాడు వృత్రాసురుని 

అటులే రామునిదివ్య శరమది 
త్రుంచెను తలను మొండెము నుండి, 


వంకర తిరిగిన కోరలతోను 
తళతళ మెరసే కుండలమ్ములతొ 
కుంభకర్ణుని శిరము ఎగిరెను 
నింగిలోన ఆ శిరసు మెరసెను 


యుద్ద కాండవ 


నిశిలో నింగిని ఉదయించిన ఆ 
పునర్వసు తారల రెంటి మధ్యలో 
చ౦ంద్రబింబమై శిరసు తోచెను 
ఎగిరిన శిరసు పడినది పురమున. 


మొండెము ఎచ్చట పడునో యనుచు 
పరుగిడు కపులను నేలకు త్రోసి 

ఎగిరెను మొండెము కడలిలొ పడెను 
చూర్ణము చేసెను జల జంతువులను. 


కుంభకర్ణుడటు తెగుట గాంచిన 
సురలు ముదమున సొంగిపోయిరి 
నేల చలించెను గిరులు వణకెను 
భూభారమది తగ్గను కొంత. 


నింగిని నిలచిన దేవ బుషులును 
మహా బుషులును డేవగణంబులు 
యక్ష గంధర్వ గుహ్యకులున్ను 
ఖగపతి సంతతి వారు పొంగిరి. 


రామచంద్రుని పరాక్రమము గని 
ఆన౦దించిరి దేవతలందరు 

దేవాసుర సంగ్రామము నందు 

హరిని గాంచి భయమందిరి అసురులు. 


అటులే రాముని గాంచిన అసురులు 
భీతిలి ఎడ్బిరిదిక్కుతోచక 

రాహువు వక్రమునుండి వెలువడు 
రవివలె వెలిగనురామచం ద్రుడు. 


యుద్ద కొండము 


అతి బలశాలిని కుంభకర్ణుని 
రాముడు కూల్చగ కఎ సమూహముల 
ముఖ కమలములు మురిసి విరసినవి 
పూజలు చేసిరి రాముచ౦ద్రునికి, 


వృత్రాసురుని వధించి సురపతి 
సంతస పడినటు రామచం౦దుడు 
కుంభీకర్లుని కూల్చ్పివేయగా 
ముదమునంది రణభూమి నప్పుడు, 

శ్ర రఘురావ 


HHH 


6 8 కుంభకర్ణుడు కూలుట విని రావణుడు దుఃఖించుట 


“రాజా! రాముడు అమోఘ బలుడు 
కుంభకర్ణుని త్రుంచెను శరముల 

శిరము ఎగిరి మన పురమున పడినది 
మొ౦డిము పడినది సంద్రమున౦దు 


కార్పిచ్చునకు గురియగు తరువై 
చితికిపోయిన కొండ చిలువలా 
వికృతమ్ముగా అగపడినాడు. 
అనుచు అసురులు రాజుకు చెబ్బరి. 


వార్తను వినిన లంకేశ్వరుడు 

దుఃఖ సంద్రమున మునిగిపోయెను 
మూర్చ నందెను నెలను బడెను 
రావణు తనయులుతమ్ములు ఎడ్చిరి 


దేవాంతకుడు నరాంతకుండు 


, _తిశిరాతి కాయులు తనయులు మరియు 


మహోదరుండు మహాపార్వుడు 
తమ్ములు మునిగిరి దుఃఖ జలధిని. 


మూర్భతేరెను లంకేశ్వరుడు 
దినముగా విలపించసాగెను 
“నన్ను వదలి నువు పోతివి సోదర! 
నిన్ను తలచి నే ధెర్యము నుంటిని. 


దేవదానవుల గర్వము నణచిన 
నిన్ను చూచుకొని లంక ఎలితి 
వజ్రాయుధమును లెక్క పెట్టని 
విరుడ! నిన్నా శరము కూల్పుట? 


ఆకాశములో దెవగణములు 

ని మరణమునకు సంతసీంచిరి 

నివు లెవు ఇక వానరులందరు 

అంకలొ జడొరబడు సమయము సోదర! 


సోదర! ఇంక లంక ఎందుకు? 
సీత తలంపులు నాకిక ఎందుకు? 
నీవులేకనే జీవించనయా! 

నిన్ను చంఐన రిపుని రూల్చవల. 


రాముని కూల్చక |బ్రతికియుండుట 
నిరర్థకమ్ము- చావు మేలగు 

సోదర! నిన్ను అనుసరింతును 
నిన్ను వదలి నే మనుట జరుగదు. 


నాకు ఓడిన సురలందరును 
నాచే బాధలనందిన సురలు 
నన్ను చమూచిఇక పరిహసింతురు 


తిరిగి ఇంద్రుని జయించగలనా? 


160 


యుద్ధ కాండము 


మేలుకోరిన విభీషణాఖ్యుని ధార్మికుడైన తమ్ముని తరిమితి 
హితము వినినచో శుభము కలిగెడిది దానిని మించిన పాపము లేదు” 
ప్రహస్తుడున్ను కుంభకర్ణులు అని విలపి౦చెను లంకాధిపతి 
సమసిన నుండి నిజము తెలిసెను. దుఃఖము నిండి మూర్చిలె తిరిగి. 
(శి రఘురాముని॥ 

LER 
69 అంగదుడు నరాంతకుని కూల్పుట 
లంకేశ్వరునకు ధైర్యము గొలుపుచు శంబరాసురుని ఇంద్రుడు గూల్నెను 
పలికెను త్రిశిరుడు “ ఓ మహరాజా! నరబల అసురుల శ్రీహరి రాల్సెను 
పినత౦డ్రి యగు కుంభకర్ణుడు ఖగపతి నాగుల బిల్చినట్లుగా 
వీరోత్తముడు నిస్సందేహము. రాముని కూల్చెద నీ విట నుండుము.” 
తండ్రీ! అంతటి విక్రమవంతుడు పునర్జన్మతా నెత్తితి ననుచు 
హతుడెపోయెనుదెవ వశమున తలచెను రాజు త్రిశిరుని పలుకుల 
అందులకి మరి నిన్ను బోలిన దేవాంత, నరాంతక అతికాయులును 


ధీరులు ఇటుల విలపించరయా! 


త్రిభువనమ్ములను ని వొక్కడివే 

జయించగలిగిన మహా వీరుడవు 
అల్పునివల దుఃఖించుట తగదు 
విరించి ఒసగెను శక్వ్యాయుధము. 


శక్వ్యాయుథము ధనుర్చాణములు 
కవచము ఘనమగు నరదము గలవు 
మేఘ ధ్యనితో-వేయి ఖరములు 
పూన్సినయట్టి స్యందనమ్మది. 


నిరాయుధుడవై సురాసురులను 
నాడు జయించిన మేటి యోధుడవు 
నేడు గలవు దివ్యాస్త్రములెన్నో 
రాముని గెలుచుట నీకొక లెక్కా 


ఘనముగ పలికిరి- ఆజికి నడచిరి. 


రావణాసురుని నల్గురు పుత్రులు 
ఇ౦ద్రతుల్య ఏరా క్రమ వంతులు 
అజెయులందరు సురలను గెలిచిరి 
వరముల నందిన అతి బలవంతులు. 


సూర్య తేజముతి వెలిగెడి వారు 
అట్టి తనయులతొ రాక్షసరాజు 
అసురుల గర్వము నణచివేసిన 
దేవేంద్రునివలె భాసిలినాడు. 


కౌగలించుకొనె ఆ వీరులను 
అఆశీస్సులనిడె ప్రోత్సాహమునిడి 
తనయులవెంట మహోదరుని-మరి 
మహా పార్మ్వులను తమ్ముల న౦పెను. 


యుద్ద కొండము 


కవచధారణము చెసిరివారు 
త౦డ్రీకి భక్షిగ ప్రదక్షిణించిరి 
ఆయుధ బాధ కలుగకుండునటు 
ఓషధి గంధము మేన నలదిరి. 


ఐరావతపు జాతి ఎనుగును 
సుదర్శనమ్మును అధిరోహించిన 
మహోదరుడు తన ఆయుధాలతో 
అస్తగిరిని గల రవివలె తోచెను. 


అరదము నెక్కిన అమోఘబలుడు 

గిరి శిఖరముపె ఇంద్రధనుసుతో 
తేజము నిండిన మేఘము పోలి 
మూడు తలలుగల త్రిశిరుడు తోచెను. 


మూడు తలలకు కీఠటమ్ములతొ 
బంగరు శృంగమ్ములతో వెలిగే 
హిమగిరి అన్నటు తోచెను త్రిశిరుడు 
యుద్ధ చతురుడుపోరుకు సాగెను. 


అతికాయుడు అతిసాహసవంతుడు 
మెటి విలుకాడు- ఆయుధములతో 
ఘనమగు నరదము నెక్కి సాగెను 
మెరుగిరివలె తోచెను వీరుడు. 


శ్వేతాశ్వమును అధిరోహించి 
ఈటె ధరించిన నరాంతకుండు 
శర్యాయు ధముతొ నెమలి నెక్కిన 
కుమా రసా(మిని పోలియుండెను. 


గదాయుధముతో మహా వార్మ్య్వుడు 
కుబేరుని వలె అగపడెనపుడు 
అమరపతితొ ఆ అమరావతిలో 
బయలుదేరినటు లున్నవి సేనలు. 


సూర్య తెజములతొ వెలిగే విరులు 
మకుట కుండలము లలంకారముల 
నింగిని గ్రహముల వోలియుండిరి 
ఆయుధము లవి హంసల పోలెను. 


విజయమొ లేక విర స్వర్గమో 
నిశ్చయించుకొన సాగిరి విరులు 
ధనుసులు మోగెను భరులు మోచిరి 
సంతోషముతో సేనలు కదిలెను. 


తరులు శిలలతో నిలచిన కపులను 
గాందరి అసురులు- అంతట కపులును 
ఆయుధములతో వాహనాలపై 

వచ్చెడి రాక్షస ఎరులగాందిరి. 


అగ్నిహో త్రమును పోలెడి అసురుల 
గాంచిన వానర విరులందరు 

తముపరా క్రమము చూపు సమయము- 
అవకాశమ్మని తలచి మురిసిరి. 


ఘనమగు తరువులు గిరిశిఖరముల 
నింగిని నేలను నిండిరి కపులు 

నేల ఈనినటు లుండిరి కపులు 
ఘనసం[గ్రామము మొదలుపెట్టిరి. 


10 


162 


శరవర్దము కురిబందిరి అసురులు 
శిలలు తరువులను విసరిరి కపులు 
సింహనాదములు చేసిరి వీరులు 
ఇరుసేనలవి పోరెను బలముగ. 


గిరులతొ కూల్చిరి అసురవీరులను 
గ్రుద్దిచంబరి మరికొందరిని 
కపుల దెబ్బలకు గ్రుడ్లు వూడినవి 
అరచిరి అసురులు నేల కొరిగిరి. 


శరముల చిల్చిరి ఈటెల కూల్చిరి 
శక్యాయుధములు విసరిరి అసురులు 
కత్తులతో మరి ఖండించుచును 
కపులను రూల్చిరి రాక్షసయోధులు 


కపులు విసరిన ఘనశెలము లకు 
గిరిశిఖరములకు అసురులు ఒరిగిరి 
మహాకాయముతొ నున్న రాక్షసులు 
మహాపర్యతము లన్నటు పడిరి. 


వానరయోధులు చేతికి దొరకిన 
అసురవీరులను గిర్రున త్రిప్పుచు 
నేలకు బాది కూల్చివేసిరి 

అటులే అసురులు కపులను కొట్టిరి. 


చిత్రచిత్రముగ వానర వీరులు 

రథముల తోనే రథములకొట్టిరి 
గజములతోనే గజముల బాదిరి 
తురగమ్ములతో కూల్చిరి వాటిని. 


యుద్ధ కొండవ 


నొ౦ెడీ నెత్తురు- మాంసపు ముద్దలు 
విరిగిన కరచరణమ్ములు తలలు 
కపులావిధముగ అసురుల చంపగ 
సురగంధర్వులు ఆనందించిరి. 


అసురవీరులు కూలుట గాంచి 
నరాంతకుడు కడు క్రోధము నిండి 
వాయువేగముతొ సాగు తురగమున 
కడలిలొ పడిన మీనము తీరుగ. 


వానరసేనా వాహినిలో బడి 
ఈటెతొసొడిచి లాఘవమ్ముగా 
ఎడువందల కపివీరులను 
వీల్చివేసెను రెప్పపాటులో. 


తురగమునెక్కి తిరిగేవిరుని 
సురగ౦ధర్వులు చూచుచుండిరి 
తిరిగి వానరులు లెవకముందే 
రూల్చివేసెను కపులెందరినో. 


ఎగిర కపులను- నిలచిన కపులను 
పరుగిడు కపులను వెంబడించుచు 
చీల్చుచున్న ఆ నరాంతకుని గని 
భయపడిఫో యిరి వానర వీరులు 


కదలలేక అట నేలను బడిరి 
భయవిహ్వలులై అరవసాగీరి 
వజ్రాయుధపు వ్రేటు తగిలిన 
గిరుల పోలి అట కపులు ఒరిగీరి 


యుద్ద కొండము 


అటులా పోరు జరుగుచుండగా 
దెబ్బల కొరిగి- అసువులుండిన 
కపులలొ కొందరు మూర్చతేరుకొని 
వానర రాజును చెరిరిపరుగున 


రవి వలె వెలుగుచు గుజ్జిము వైన 
వీర విహారము చేయుచు నున్న 

నరాంతకుని ఆ యుద్ద భూమిలో 
సుగ్రీవుడు గని ఆగ్రహమందిను. 


పరా క్రమమ్మున ఇంద్రుని పోలిన 

అతి బలవంతుని అంగదు గాంచి 
“వెంటనే పోయి అసురుని కూల్చుము. 
అని ఆనతి నిడి కపులను కావగ. 


అప్పటి కప్పుడు అంగద వరుడు 
నింగి ౩గింను కపులలొనుండి 

మేఘ సమూహము నుండి వెలువడు 
మారాం౦డునివలె అగపడీనాడు. 


రత్మఖచితమగు భుజకీర్తులతో 
పర్వత మంత టి వాలి తనూజుడు 
గరిక ధాతువులున్న గిరివల 
భాసిల్లను ఆ రణరంగమున 


నఖములు, కోరలు, కరచరణముల 
అసురుని కూల్చగ నెంచి అంగదుడు 
ఆయుధమేదియు చేత ధరించక 
నరాంతకుని ఎదిరించి పలికిను 


“ఓ రాక్షసుడా! అల్పులతోనువు 
పోరినఘనముగు పనికాదు సుమా! 
యువరాజును న అంగదుడనువిను 
శక్తి గలిగినచొ కొట్టువక్షమున. 


అటుల పలుకుచు ఎదురునిలచిను 
విశాల వక్షము చూఏనిలచెను 
అ కబయోధుని గాంచిన అసురుడు 
పళ్ళతొ పెదవిని నొక్కిపట్టెను. 


మహాసర్సము బుసలు విడచినటు 
శ్వాస లెగయగ అమిత కోపమున 
బలముగ విసరెను ఘనమగు ఈ టెను 
సూటిగ వక్షము మీదకు విసరెను. 


వ[జతుల్యమగు వక్షమ్మునకు 
తగిలిన ఈటె ముక్కలెనది 

ఖుగపతి కొరికిన ఫణివల తెగిన 
శూలము గాంచి మురిసి నంగదుడు. 


అంగదుడంతట అతి లాఘవముగ 
నరా౦తకుని తురగమ్ము శిరమున 
చరచెను- గుట్టపు కళ్ళు వూడెను 
దౌడలు పగిలి నాలిక చాచెను. 


నేల కూలిన హయమును గాంచి 
ఆవేశముతో (క్రోధవశుడయి 
బలముగ నంగదు శిరస్సు పైన 
ఐడికిట గ్రుద్దిను నరాంతకుండు. 


16 


164 


అంగదు శిరస్సు చిట్లిన దపుడు 
వేడినెత్తురు ఎగజిమ్మినది 
మూర్చపోయెను వాలి కుమారుడు 
తిరిగి తేరుకొని అతి శీఘ్రముగా. 


యుద్ద కొండ 


అంగదు దెబ్బకు ఆ నరాంతకుని 
వక్షస్థలము ముక్కలెనది 
అగ్నిజ్యాలవలె నెత్తురు పారెను 
గిరివలె కూలెను యుద్ధభూమిలో. 


అసురుని బలమును చవిచూచిన ఆ వజ్రాయుధపు దెబ్బకు పడిన 
అంగదుడెంతో ఆశ్చర్యపడి పర్వతమ్మువలె అసురుడు కూలగ 
వజము పోలు పిడికిటితోను ఆన౦ది౦చిరి వానరయోధులు 
అసురుని వక్షము నందు పాొడిచెను. దెవగణములు పరవశించిరి. 

ఎదిరించుటకు అసాధ్యుడైన 

అసురునికూల్చి పోరగనిలచిన 

అంగదుగాంచి రామచంద్రుడు 

ఆనందించెను మదిలో పొంగెను. 

॥శ్రీ రఘురాముని॥ 
LIRR 


7 0 త్రిశిర, మహోదర, దేవాంతక, మహాపార్నుఃలు కూలిపోవుట 


నరాంతకుడు ఆ రణరంగమున 
అంగదుచేత వధింపబడుటను 

దేవాంతకుడు త్రిశిరి మహోదర 
వీరులుగాంచి దుఃఖమునందిరి. 


గజముతొ సాగను మహోదరుండు 
ఇను పగుదియతో దేవాంతకుడు 
రథమునెక్కి ఆ త్రిశిరుడు సాగి 
తాకిరి అంగదు నందరొక్కపరి. 


అసురులగాంచిన అంగదుడపుడు 
భూరితరువు నొకదానిని పెరకి 
పూచిన ఘనమగు తరువు నంతట 
దేవాంతకునిపె విసరె బలముగ. 


త్రిశిరుడు ఒడుపుగ ఆ ఘనతరువును 
శరముల త్రుంచెను- దానినిగాంచి 
నింగికగింను అంగదుడపుడు 
తరువులవాన కురిఏంచినట. 


వచ్చెడి తరువుల నన్నిటి నొడుపుగ 
త్రుంచెను త్రిశిరుడునిశితశరముల 
దేవాంతకుడు ఇనుప గుదియతో 
తరువులు చీల్చగ నారంభించెను. 


శరములువదలి త్రిశిరుడంతట 
విరుడంగదుని అడ్డ గించెను 
తోమరమ్ముతో మహోదరుండు 


వక్షస్థలమున కొట్టె న౦గదుని. 


యుర్ధి కాండము 


ఇనుపగుదియతో అది అదనని 
దేవాంతకుడు వచ్చెను పోరుకు 
అటులాముగ్గురు ఒకపరి పోరగ 
జంకక నిలచెను వాలికుమారుడు. 


అంగదుడంతట ఒక్క ఎగురుతో 
ఏనుగు శిరమున చరచెను చేతితొ 
కరి చక్షువులు వూడిపడినబి 
భికరమ్ముగా అరచెను ఏనుగు, 


కరిదంతములను విరచి అంగదుడు 
చరచెనొక్కటి- దెబ్బకు అసురుడు 
వేశముదప్పెను రక్తము క్రక్కను 
గాలికిపడిన మానెకూలెను. 


కొంత సేపటికి దేవాంతకుడు 
మూర్భతేరెను- ఇనుపగుదియతో 
కొట్టెనంగదుని కపికిశో రము 
నేలను బడెను వశముదప్పెను. 


మెల్లగలేరుకు నిలచెనంగదుడు 
అటుల లౌచెడి అంగదుగాంచి 
త్రిశిరుడు విడచెను- వాడిశరములు 
ముగ్గురొక్కటె ముట్టడించిరి. 


విషయము తెలిసిన ఆంజనేయుడు 
నిలుడు- అండ గవచ్చి చేరిరి 
ఘనశిఖరము నొకదానిని పెరకి 
త్రిశిరునిపెన విసరెనునీలుడు. 


త్రిశిరుడు, శరములత్రుంచె శిఖరమును 


దానినిగాంచి ఆనందముతో 
దేవాంతకుడు ఇనుపగుదియతో 
ఎదిరించెను ఆ వాయునందనుని. 


తననేకొట్టగ ముందుకువచ్చిన 
దేవాంతకుని తలపై మారుతి 

వ జ్రమువంటి ముష్టితొ కొట్టెను 
ముక్కలైనది అసురుని శిరసు. 


పళ్ళూకళ్ళూ వెలికి వచ్చినవి 
నాలుక ముందుకు తోసుకువచ్చి 
అతివీకరముగ అరచిఅసురుడు 
అహవ భూమిని నేలకొరిగెను. 


అంతట త్రిశిరుడు కృద్దుడాయెను 
నిశిత శరములు నిలునిపెకి 
విడచుచుండెను అదెఅదనుగా 
మహో దరుండు ముందుకురికెను. 


వక్షస్థలమున తగిలి అమ్ములు 
బాధించగను నిలుడంతట 
శరశర్షమునకు అచెతనుండయి 
నిలచిపోయెను దిక్కుతో చక. 


తిరిగి నీలుడు తేరుకునిలచి 
గిరిశిఖరములు భూరితరువులు 
శిరమున విసరిను- ఆదెబ్బలకు 
మహోదరుం౦ండునేల కొరిగెను. 


166 


పినతండ్రి యగు మహోదరుండు 
మరణించుటగని |తిశిరుడంతట 
క్రోధమునిండి నిశితశరములు 
నిల, హనుమల వెన విడచెను. 


ఆవేశముతో ఆంజనేయుడు 
ఘున్లశెలమును పెరికి విసరగా 
త్రిశిరుడు శరముల దానిని చిల్చెను 
మారుతి తరువులు విసరసాగిను. 


తరువుల నొడుపుగ శరముల త్రుంచి 
సింహనాదమును త్రిశిరుడు చేయగ 
కపికిశోరుడు వానరయోధుడు 
ఆంజేయుడు ఆగ్రహించెను. 


వీరాంజనేయుడు వెకి ఎగిరెను 
హరితన గోళ్ళతొ కరిని చీల్చినటు 
త్రిశిరుని హయముల చీల్చివెసెను 


అసురుడు బుసలనువిడచె క్రోధమున., 


కాళరాత్రియను ఆయు ధమ్ముతో 
కాలుడుసాగుట తలపించుచును 
అతిబలమైన శక్యాయు ధము 

హనుమంతునిపై ఎడచె త్రిశిరుడు. 


అతినేర్పుగను ఆంజనేయుడు 
ఘనమగు ఆయుధ మతి తేలికగా 
ఆకాశములో ఒడుపుగపట్టి 
అవలీలగను విరచివేసెను. 


యుద్ధ కాండము 


శక్యాయుధమును విరచి మారుతి 
సింహనాదమును చేసెను తిరిగి 
దానినిగా౦చి వానర యోధులు 
ముదముగ గర్జన చేసిరి అచట, 


అంతట త్రిశిరుడు నిశిత ఖడ్గమున 
ఆంజనేయుని వక్షముపైన 
బలముగ కొట్టగ కత్తి వేటుకు 
కృద్దుడయ్యెను వాయునందనుడు. 


అతిలాఘవముగ అంజని తనయుడు 
త్రిశిరుని వక్షమువైన చరచెను 
అసురుడు చేష్టలు తప్బనవాడై 
ఖడ్గము జారి నేలను బడెను. 


వీరుడు మారుతి త్రిశిరుని ఖడ్గము 
గెకొని-చేసెను సింహనాదము 
అదిరిపోయిరి రాక్షసులందరు 
అంతట లేచెను వీరుడు త్రిశిరుడు. 


తన పిడికిటతో త్రిశిరుడంతట 
పొడిచెను హనువమును- అంతట మారుతి 
త్రిశిరుని శిరమును ఒడుపుగబట్టి 
ఖండించెను ఆ కరవాలముతో. 


త్వష్టతనయుడగు విశ్వరూపుని 
శిరము- ఇంద్రుడు ఖండించినటు 
మకుటకుండల కాంతుల మెరిసే 
త్రిశిరుని శిరమును త్రుంచెను హనుమ. 


యుద్ద కాండము 


సురపతి నెదిరిన త్రిశిరుని అటుల 
అతిబలవంతుడు ఆంజనేయుడు 
రణమున రూల్చగ- ఆ కబ యోధులు 
ఆనందముతో గెంతిరి- అరచిరి. 


త్రిశిర మహోదర దేవాంతకులు 
నరాంతకుడును మడయుట గాంచి 
మహాపార్భ్వుడు క్రోధము నిండి 


ఘననుగు గదతో ముందుకు దూకను. 


మాంసఖండములు మిగిలియున్నవి 
రక్త లేపనము ఆరనిదాగద 
పూలమాలలు అలంకరించిన 

ఆ గద నందుకు అసురుడు వచ్చెను. 


ఆ గదతోనే సురలెందరినో 
మర్దించెను ఆ మహావార్సుుడు 
ఐరావతము మహాపద్మము 
సార్యభౌమము అనెడి గజములు- 


ఆ గద గాంచి.భయపడిపోయెను 
మహాపార్సుడా గదను గకొని 
పళయాగ్నినలె భయంకరమ్ముగ 
వానరవీరుల మీదకు దూకెను. 


/ 1 


తన సోదరులు పనతం౦[డులును 
మహారణమున కూలుట గాంచిన 
'అతికాయుడు' మది క్రోధము నిండి 
ఫోరగ నడచెను సమరభూమికి. 


167 


అసురుని గాంచి బుషభుడు ఎగిరి 
ము౦దు నిలచెను- అంతట అసురుడు 
గిరివలెనున్న వృషభుని తాకి 
వక్షస్థలమున రొట్టిను గదతో. 


గదా ప్రహారము గాయపరచెను 
రక్రము కారెను బుషభుడంతట 
మూర్భపోయెను వశముదప్పిను 
కొంత సేపటికి లేచెను వీరుడు. 


అమితకోపమున బుషభుడు ఎగిరి 
మహోపార్చుుని కరముననున్న 
ఘనమగు గదను లాగివెచెను 
ఆ గదతోనే అసురుని కొట్టెను. 


గదతో బుషభుడు అసురుని కొట్టెను 
చక్షువులూడెను దంతములూడిను 
వజ్రాయుధపు దెబ్బకు గిరివల 
అసురుడు కూలి అసువులు వీడెను. 


రావణు తమ్ముడు మహాపార్మ్వుడు 
రణమున కూలుట గా౦చిన దనుజులు 
మహాసముద్రము వంటి అసురులు 
పరుగిడిపోయిరి కడలిపాంగువలె. 

శీ రఘురాముని॥ 


LI 
లక్ష్మణుడు అతికాయుని కూల్పుట 


సురల గర్వమును దించివేసిన 
పర్వతకాయుడు ఆ అతికాయుడు 
బ్రహ్మదేవుని అను గ్రహమున 

అనేక వరములు పొందిన యోధుడు. 


168 


వేయి సూర్యులై తేజమునింపే 
ఘనమగు నరదము నధిరోహించెను 
మకుటకుండలము లమరియు౦డగా 
పేరు చెప్పుకొని ధనుసు మీటుచూ 


సింహనాదమున దిక్కులవియగా 
వానర సినతొ పోరగవచ్చెను 
ట౦కారధ్వని- అతని స్వరూపము 
గాంచి వానరులు కలత చెందిరి. 


రుంభకర్ణుడె బ్రతికివచ్చెనా 

అన్నటులున్న అతికాయుని గని 
త్రివిక్రమునిగా ఎదిగిన హరివలె 
ముందు నిలచిన దనుజునిగాంచి 


వానరలిరులు భయపడిపోయిరి 
ఒకరిని ఒకరు పట్టుకు నిలచిరి 
కలవరపడిరి లక్ష్మణు దాటుకు 
నెరుగ రాముని శరణు కోరిరి. 


లయకాలములో మేఘము తీరుగ 
గర్జన చేయుచు రథమున వచ్చెడి 
దనుజుని గాంచెను రామచంద్రుడు 


కపుల భయమును తెలిసెను రఘుపతి. 


ధెర్యము గొలిపెనురామచం ద్రుడు 
చెంతనె వున్న విభీషణుని గని 
వివరములడిగెను '' ఓ! విభీషణా! 


వచ్చెడి యోధుడు ఎవ్వడొ తెలుపుము. 


యుద్ద కొ౦ండమ 


విశాలమైన స్యందనమ్మున 
వేయి గుజ్టిముల అరదము పెన 
ధనుర్జారియై కేసరి చూపుల. 
పర్వత మంతటి దేహము కలిగి 


భూత గణముతో తేజరిల్లెడి 
రుద్రుని పోలి వచ్చిడీ వాడు 
మెరసి శరములు- తోమరమ్ములు 
మెరపులు నిండిన మేఘము పోలి 


నాలిక చాచిన మృత్యు దేవతగ 
శక్యాయుధముతొ రథమున నుండెను 
ధనుసులు, శరములు, అల్లె త్రాళ్ళతో 
బంగరు పూతతొ రథము ఉన్నది. 


ఆకాశములో ఇంద్ర ధనుసులా 
అరదముపెన భాసిల్లుచును 
వ్యాఘ్రము మాదిరి రథముననున్న 
అసురుడు ఎవ్వడొ తెలుపుము నాకు. 


శరములు రవికిరణమ్ముల పోలెను 
రథ ధ్వజమువై రాహు గ్రహముతొ 
మూడు వంకరలు కలిగిన విల్లు 
మేఘ గర్జన కలుగును మాదిగ. 


_ ఘన కరవాలములున్నవి రథమున 


అమ్ములపాదులు అమర్చియున్నవి 
మృత్యువు వ౦టి పెద్ద నోటితో 
ఎజ్జిని మాలలు మేన ధరించి. 


మేఘము చాటున సూర్యుని మాదిరి 
తేజము నింపుచు హిమవన్నగమై 
ఎత్తగు భుజము భుజకీర్తులతో 

శో భించెడి ఆ విరుడెవ్వడు? 


ఓ వివీషణా! కుండలమ్ములతొ 
మంగళకరముగ కనపడు వీరుడు 
పునర్వసు తారల నడుమనయున్న 
చంద్రుని మాదిరి శో భిలుచుండెను." 


తేజోవంతుడు రామచందదుడు 
అడిగిన వెంటనె విభీషణుండు 
“రామా! వాడు రావణు తనయుడు 
రణమున తండ్రికి సరిపడు విరుడు 


అస్త్రవేతలలొ గ్రేష్ణుడు వాడు 
వెద్దల సేవలు చేసినవాడు 
వేదవిదుడును మహారథుండు 
విలువిద్యలొ వాడారి తెరెను. 


ఖడ్గ వాశములు నేర్పుగ త్రిప్తును 
చతురోపాయము లెరిగిన వాడు 

ధ్యాన్యమాలిని వానికి జనని 

అతి కాయుడని వాని నందురు. 


అతికాయుడు తన బాహుబలముతో 
లంకలొ భయమే లేనటు చేసెను 
తపమొనరించి బహ్మవల్లను 

అనేక అస్త్రము లందిన ఘనుడు. 


సురాసురులచే మరణ భయమది 
కలుగ కుండగ దివ్యకవచము- 
అమోఘ రథము బ్రహ్మ ఇచ్చెను 
సుర గంధర్వుల గలచెను వరుసగ. 


శరములు వదలి వజాయుధమును 
కదలక నిలవెను శక్తిమంతుడు 
వరుణ దెవుని పాశాయుధమును 
త్రెంచిన రాక్షస శ్రేష్ణడు రామా! 


రామా! నీవు తగు ప్రయత్నము 
చెయగవలెను లెనిచొ అతడు 
అవలీలగ మన వానర సేనను 
అంతము చెయును ఆలసింపక.' 


విభిషణుండటు చెప్పుచుండగా 
ధనుసు మీటుచు సింహనాదమున 
అతికాయుడు అటపోరుకురికను 
వానర విరులు తలపడినారు. 


మై౦ద ద్వివిదులు కుముదుడు నిలుడు 
శరభుడు- అందరు ఒకే సమయమున 
ఎదిరించిరి ఆ అతికాయునట 

గిరుల తరువులను విసరిరి బలముగ. 


శరముల వాటిని ఛిద్రము చేసి 
ఉక్కు బాణములు విడచె నసురుడు 
శరవర్షమునకు అవయవములు తెగి 
పోరగలేక కలవర మందిరి. 


170 


సింహము-వనమున జీవులన్ని టిని 
కలవర పరచుట తలపించునటు 
వీర సింహము ఆ అతికాయుడు 
వానర విరుల నడలగొట్టిను. 


వానర సేనావాహిని నడుమ 

వింటితొ శరములు విడువక నిలచిన 
వీరుని రాముని గాంచిన అసురుడు 
విజయ గర్వమున పలికె నప్పుడు. 


'“ధనుర్పాణముల నిలచితి నేను 
అసమర్గులతో పోరను నేను 
ఆజిని నిలబడ శక్తి గలిగిన 
అడ్డగించుడు నన్నీ రణమున.” 


అతికాయుని ఆ సవాలు వినిన 
లక్ష్మణమూర్తి ఉడికిపోయెను 
విసురుగ నడచి అసురవీరుని 
ముందు నిలచెను మందహాసమున. 


దిక్కులవియగా రామానుజుడు 
దివ్యచాపమును మో గించగను 
అసురులందరూ కలవరపడిరి 
అతికాయుడును అదిరిపోయెను. 


క్రోధవశుడయి అసురవీరుడు 
నిశిత శరమును కరమున దాల్చి 
క్ట లక్ష్మణు డా! నాతో తలపడ 


ప్రాయము- శక్తి- లేనివాడవు. 


యుద్ద కొ0( 


వామగిరి ఆగదు నా శరములకు 
ధరణీ నిలువదు నా అమ్ములకు 
ఎదురలొనున్న కొలాగ్నిని నువు 
మేలుకొలుపకు- పొమ్మిక నీవు. 


పరా క్రమమ్మును తెలియగ చాలవు 
వివేక మెరుగవు- చిన్నవాడవ 
అసువులు నిలువగ మరలుట మేలు 
లేదా యమసదనమ్ము చూపెద. 


అమ్ములు చూడుము- రిపుల రూల్చితిని 
సింహము ఎనుగు రక్తము గ్రోలును 
అటులే నేనీ నిశిత శరముల 

నీ నెత్తురును పల్పివేసెద. 


అటుల పలికిన అసురుని గాంచి 
లక్ష్మణమూర్తి పలికెను తిరిగి 
"దురాత్ముడా! నువు పొగడుకొంటివి 
అధికుడవగుదువ? ఆత్మ ప్రశంసత్‌. 


పరా క్రమమ్ము చూపిన ఘనత 
వీరుడవనుకొని పొగడుకో కయా! 
పసివాడనని పలికితి వివు 

ప్రాణము తీసెడి యముడను నేను. 


రథము, ఆయుధములున్నవి నికు 
శక్తి కలిగిన ఎదిరిపోరుము 
బాలుడైన శ్రీవిష్ణువు జగమును 
ఆ(క్రమించెను త్రివిక్రమునిగా. 


క్రాడిమనుండి మరి రాలిన యట్టి 
తాటిపండువలె ని శిరస్సును 
బంగరు శరమున రాల్సెద నేను 
బిల్సెద నిన్ను నా అమ్ములతో. 


కోపము నిండి ఆ అతికాయుడు 
ఉత్తమ శరమును వంటికి కూర్చను 
భూతగణములు సురగంధర్ఫులు 
పోరుచూడగా చేరిరి నింగిని. 


వింటికి కూర్చిన అమోఘ శర 

నింగి పగులునటు శబ్దము చేయుచు 
వచ్చెను- దానిని లక్ష్మణమూర్తి 
దివ్యశరమున త్రుంచివేసెను 


అతికాయుడు అతికొపమునందెను 
అయిదు శరములు వదలె వేగముగ 
రామానుజుడా శరముల త్రుంది 
విడచిను మండెడి శరము నప్పుడు. 


లక్ష్మణమూర్తి వదలిన శరము 
లలాటమ్మున తగిలె నసురునకు 
నెత్తుట తడిసి దివ్యశరమది 

గుహను వదలిన ఫణి యనిపించెను. 


సుమిత్రసుతుని శరము తగులగ 
కంబంచెను ఆ అతికాయుండు 
కొంతసిపటికి తెప్పరిల్లెను 
ఎరుని గాంచి, ఎలికనప్పాడు. 


17 


"లక్ష్మణా! నువు అతినేర్పుగను 
శరము వదలితివి- రిపునివెనను 
మెచ్చుకొంటిని అనుచు అసురుడు 
చిత్రచిత్రముగ రథము త్రిప్తుచు 


ఒక బాణమును ముందుగ విడచి 
ఆపె మూడు మరి ఒక ఐదు 
దానికి వెనుక ఎడమ్ములను 


గురితో లక్ష్మణు ఏన విడచిను. 


రామానుజుడా వచ్చెడి శరముల 
త్రుంచెను మధ్యలొ తన శరములతో 
సురపతి నెదిరిన అమ్ములు కూలగ 
కుఎతుడయ్యెను ఆ అతికాయుడు. 


అంతట అసురుడు అమోఘ శరమును 
విడచిను లక్ష్మణమూర్తికి తగులగ 
అమిత వేగమున బాణము వచ్చి 


వక్షస్థలమున తాకను బలముగ. 


రక్తము కారను అక్ష్మణమూర్తికి 
అంతట విరుడు అతిసమర్హుడు 
అతికాయున ఆ బలమగు అమ్మును 
వక్షమునుం౦ది పెరకివేసెను. 


లక్ష్మణమూర్తి క్రోధమునిండి 
అగ్నిదివతను అభిమంత్రించి 

విడచెను శరమును-మంటలు (గక్కుచు 
సాగెను శరము అసురునిప్రైబడ., 


172 


దానినిగాంచి అతికాయుండు 
సూర్యాస్త్రమును, తిరిగివదలెను 
ఆగ్నేయాస్త్రము సూర్యాస్త్రములు 
పోరసాగినవి అతిభీకరముగ. 


మహాసర్పములు పోరుచున్నటు 


మంటలుమ౦డుచు పోరిను శరములు 


శక్తి గలిగిన దివ్యాస్త్రములు 
కాల్చుకొన్నవి భస్మమ్రైనవి. 


అతికాయుండతి (కో ధమునిండి 
ఐషకమ్మును వదలగనంతట 
ఐంద్రాస్త్రముతో లక్ష్మణమూర్తి 
కూల్చివేసెను దివ్యాస్త్రమును. 


యమాస్త్రమ్మును వదలె నసురుడు 
వాయవ్యాస్త్రము విడచె లక్ష్మణుడు 
అంతట ఆగక సుమిత్రసుతుడు 
శరవర్షము రురిపించెనప్పుడు. 


లక్ష్మణు శరములు తగిలనుగాని 
వరకవచమగు వజకవచము 
ధరించియుండగ దానికి తగిలి 


ములుకులువిరిగి శరములు రాలను. 


ఎన్నిబాణములు తగిలిన గాని 
చలించకుండా నిలచె నసురుడు 
అభేద్యమైన వరకవచమ్ము 
రర్షగ నిలచెనుఅతికాయునకు. 


యుద్ద కొ౦డః 


వాయుదేవుడు అంతయుగాంచి 
లక్ష్మణమూర్తితొ పలికెనప్పుడు 
"అభేద్యమైన కవచము లక్ష్మణ! 
బ్రహ్మాస్త్రమునకు చీలును వినుము.” 


వాయుదేవునికి భక్తిగ మొక్కి 
బ్రహ్మాస్త్రమును అభిమంత్రించి 
లక్ష్మణమూర్తి విడచెను ఘనముగ 
నింగీ నేలా కంపించినవి. 


దివ్యమైన బ్రహ్మాస్త్రమువదలగ 
(గ్రహములు దిక్కులుచలించెనొ కఫరి 
భగభగ మ౦ంటల- కాలునివోలి 
వేచ్చెడి అస్త్రము గాంచెనసురుడు. 


నిశితశరములు అసంఖ్యాకము గ 
అతికాయుండు విడచె నప్పుడు 
వాటినికూల్చి బ్రహ్మాస్త్ర మ్ము 

ముందుకుసాగగ అసురవిరుడు. 


అతినిర్భయము గ శక్యాయుధథముతొ 
శూలాయుధము- అష్టి ఆయుధము 
గదలు, మొదలగు ఆయుధములతో 
ఎదిరి కొట్టెను బ్రహ్మాస్త్రమును. 


మంటలమండుచు బ్రహ్మాస్తమ్ము 
ఆయు ధమ్ములను లెక్కించకను 
మకుటకుండలము లమరినయట్ట 
అతికాయుని తల కత్రుంచివేసెను. 


హిమగిరి శిఖరము అన్నటులున్న 
అతికాయుని తల నేలబడినది 
ఆభరణమ్ములు చెదరిపోయిను 
అసురులందరు వీతిలిపోయిరి. 


వానర ఎరులు కొట్టిడిదెబ్బలు 
భరించలేక ఎడ్చుచు అసురులు 
పరుగులెత్తిరి లంకచేరగా 
తరిమిరి వానరవీరులు వారిని 


అభేద్యమైన కవచము గలిగిన 
అతికాయుని తల అక్ష్మణమూర్తి 
త్రుంచివేయగా కపులు ముదమున 
కిర్తించిరట రామానుజుని. 


9, రఘురాముని॥ 
We He te 
72 రావణాసురుని ఆవేదన 
అమితవ క్రముడు లక్ష్మణమూర్తి దివ్యశరములతొ నా కుమారుడు 
ఆ అతికాయుని రూల్చిన సంగతి బంధిందెను ఆ రామలక్ష్మణుల 
అసురనాయకుడు నిని భితిల్లెను వ్యర్గము గాని బాణములవ్వి 
అంతట వీరుల చూచి పలికెను. వరముగ పొందిన నారాచములు. 


“మహావిరులు- రణకోవిదులు 
ధూమద్రూక్షుడును అకంపను౦డు 
ప్రహస్తుడున్ను కుంభకర్ణుడు 
యుద్దభూమిలో నేలకొరిగిరి. 


అపజయమెరుగని ఎంతో సేన 
అం౦ంతమొ౦దిను రణరంగమున 
అస్త్ర శస్తముల నెరిగినయోధులు 


అసువులుబాసిరి రాముని శరముల. 


ఘనకార్యములను అవలీలగను 
చేయగలడు ఆ రాముడు- ీరుడు 
ప్రతిభావంతులు ఎరులెందరినొ 
రణమునకూల్చెను అలుపులేకనే. 


ఆ శరబంధము తప్పంచుకొన 
సురాసురులకు శక్యముగాదు 

ఆ సోదరులు విముక్తనందిరి 
మూయో-మంత్రమొ- బిషధథబలమో! 


అసురయోధులను వానరలిరులు 
అవలీలగను చంపీవేసిరి 
రామలక్ష్మణ, సుగ్రీవ, విభీషణ 
విరుల గెలిచే వాడేలేడు. 


ఎంతటివీరుడు ఆ రఘరాముడు! 
ఎదిరిన వీరులు అండ రొరిగిరి 
ఎటుచూచినను దశరథరాముడు 
నారాయణుడని తోచుచున్నది. 


174 


రాను భయమున లంకలొ వారు 
తలుపులు మూసుకు దిగులుతొ నుండిరి 
రాక్టసులారా! మీరందరును 
ఏమరుపాటు లేక వుండుడు. 


స్వకియ రక్షణ చెసుకొనుచును 
లంక రక్షణ శ్రద్దగ చేయుడు 
అజ్ఞ లేకను అశోక వనికి 
ఎవ్వరినీ మీరనువుతించకుడు. 


సేనల నిలయములన్ని చక్కగ 
సరిశీలించుకు రక్షణ చేయుడు 

దిక్కు దిక్కులలొ స్వయముగ తిరుగుచు 
లంక రక్షణము చేయుడు శ్రద్ధగ. 


యుద్ద రొండము 


అహర్షిశము ఆ వానర వీరుల 
యత్నము లన్నియు (గపాంచవలెను 
కపులు తక్కువని తలంచవద్దు 

వారి రాకడ తెలియుడు తెలివిగ.”' 


ఎలిక అనతి శిరసున దాల్చి 

రక్షణ పెంచగ సాగిరి వీరులు 
దుఃఖ సంద్రమున మునిగిన రాజు 
అ౦తఃపురమున అడుగు బొట్టిను. 


క్‌ ధాగ్ని యది జ్యలించుచున్నది 
ఆపె తనయులు కూలుట జరిగెను 
మనసు వశమును తప్పెను రాజుకు 
మదిలో ఎంతో కలత చెందెను. 


శ్రీ రఘురాముని॥ 


ete 


73 


అతికాయుండే కూలె ననుకొని 
దుఃఖితుడైన లంకశ్వరునకు 

అతనితో బాటు తనయులు- తమ్ములు 
అసువులు బాయుట తెలిసెను అపుడు. 


దిక్కుతోచక దుఃఖము నున్న 
తండ్రిని గాంచెను ఇంద్ర విజేత 
ఇంద్రజిత్తు లంకశుని తనయుడు 
వీరోచితముగ ధైర్యము గొలిపెను. 


“తండ్రీ! నీవు చింత వదలుము 
ఇ౦(ద్రజిత్తు జీవించి యుండగా 
దుఃఖించుటది తగదిక నీకు 

అసురులందరకు నాథుడు లీవు. 


ఇంద్రజిత్తుతో యుద్ధము 


ఇంద్రజిత్తు బాణమ్ములు తగిలి 
బతికి యుండుట అసంభనమ్ము 
నీముందరనే ఆ సోదరులను 

నా శరములతో చిల్సివెతును. 


నా భుజబలముతొ దైవ బలముతో 
ప్రతిన చెసి-నే పలుకుచుంటిని 
అమోఘ శరముల, రామ లక్షణులు, 
భయము తీర్పు న లంకాపురికి, 


పూర్వము బలి ఒనరించిన క్రతువున 
హరి చూసెను తన విక్రమమ్మును 
అటులే సురపతి, విష్ణువు, వరుణుడు 
సురలు చూతురు నా ప్రతాపము. 


యుద్ద కొండము 


సుర్య చంద్రులు అగ్నిహో త్రుడు 
కాలుడు, అశ్వని దేవతలున్నూ 

సిద్ద సాధ్యులు ఇంతని చెప్పగ 
సాధ్యము కాని ప్రతిభను చూపెద.”' 


తండ్రికి ధెర్యము చెప్ప కదలను 
వాయు వెగమున పోగల తేరు 
సూర్యుని రథమును వోలు నరదము 
కంచర గాడిదలున్న స్యందనము. 


ముందు నిలచిన రథము నెక్కెను 
వివిధాయుధముల వీరులు సాగిరి 
శంఖము లూదిరి భరులు మోచిరి 


స్తోత్ర పాఠములు చదివిరి అసురులు. 


చంద్రుని పోలు శ్వేత ఛత్రము- 
క్రింద కూర్చొనినఇం ద్రజిత్తుతో 
నింగిగ తోచి- దివ్య రథమున 
పూర్ణదంద్రుడా విరుడాయెను. 


బంగరు ఏడుల చామరమ్ములతొ 
విచిరి- అపుడుఆ రణధీరుడు 
మాయ రథముగా చేయగతేరును 
దివ్య హోమముచేయగ తలచెను. 


అరదము చుట్టు కావలి యుంచెను 
శాస్రోక్రముగా మంత్ర పూతముగ 
ముందుగ అగ్నికి పూజను చేసి 
హోమము చేయుట ఆరంభించెను. 


సంస్కరించిన హవిస్సుతోను 
లాజలతోను హోవుము చెసెను 
ఎలని వలువతొ నలని తెడ్డులొ 

es రా 
అగ్నిలొ హోమము చెయసాగను. 


దర్భలవొలె ఆయుధాలను 
తోమరమ్ములను చుట్టూ పరచె 
సమిధల కలిపి నల్లని మేకను 


ఆహుతి చేసెను- జ్వాల లెచెను. 


జయ సూచనగా జ్వాల లేచెను 
ఇంద్రజిత్తు అట ప్రదక్షిణించగ 
స్వయముగ అనలుడు పెకి వచ్చెను 
హవిస్సునందుకు తృప్పనందెను. 


ఇ౦ద్రజిత్తు అట నిష్టగ కూర్చుని 
బ్రహ్మాస్త్ర మంత్రము జపియించుకొని 
రథమును- తనను ఆయుధాలను 
మ౦త్రించుకొని రక్షణ పొందెను, 


ఆవిధముగను రావణుతనయుడు 
హోమముచేసి బ్రహ్మస్త్రమును 
జపయి౦చగను (గ్రహములు, నింగియు 
తారలన్నియు చలించిపోయెను. 


అగ్నిని పోలిన తేజోవంతుడు 
రావణుతనయుడు వరబలయుతుడు 
అరదముతోను అంతర్జితుడై 
నింగికిగిరెను సేనలు నడిచెను. 


1/6 


నింగిని నిలచిన రావణుతనయుడు 
తనసేనలకు ధైర్యముగొలిపెను 
వానరవిరుల త్రుంచగ చెప్పెను 
రాక్షస సేనావాహిని కదలెను. 


గదలు పరిఘలతొ అసురులుకొట్టిరి 
నింగినుండి మరి శరములుకురిసెను 
కపియోధులు ఆ దెబ్బలకోర్చి 
తిరిగికొట్టిరి తరుల గిరులతో. 


ఇ౦ద్రజిత్తును అందుకొనుటకి 
నింగికెగిరిరి కొందరు వీరులు 
వారలనచటే శరములు విడచి 
నేలకురాల్సెను రావణుతనయుడు. 


ఒక్కొక అమ్ముతొ అయిదులు పదులు 


వానరయోధుల ఛేదించగను 
రాక్షసవీరులు సంతసపడిరి 
కలవరపడిరి కపులందరును. 


ఆవేశముతో శిలలను తరులను 
విసరిరి వానరయోధులు తిరిగి 
వాటినుండి తనసేనకు రక్షణ 
శరములతో కల్పించెను అసురుడు. 


అంతట అసురుడు కఅికుశరములు 
పదునెనిమిది సంధించివిడువగా 
ఆ శరములకు గంధమాదనుడు 
మూర్చపోయెను దిక్కుతెలియక, 


యుద్ద కొండా 


తొమ్మిదిశరములు నలునిమీదను 
ఎడుశరములు మైందునిమీద 


అయిదు బాణములు గజునిమీదను 
పదిబాణములతొ జాంబవంతుని 


ముప్పదిశరముల నిలునికొట్టి 
నిశితశరములు ఎన్నోవ దలి 
వానరరాజును బుషభుఅంగదుల 
ద్వివిదుల మూర్చిలజేసెను అపుడు. 


వందలు వేల శరములు వదలి 
వానరవీరుల గాయపరచెను 
మేటివిరులను గాయపరచెను 
ఆనందించెను రావణు తనయుడు. 


కంటికి కనబడడా మాయావి 

నిశిత శరములు తగులుచుండెను 
క్రంద అసురులు పొడుచుచుండిరి 
తెగిపడుచుండిరి వానర వీరులు. 


ఖడ్గ ముధ్గరము శూలములున్ను 
గండ్రగొడ్డళులు-వర్గముమాదిరి 
మీదపడగను వాటి తాకిడికి 
తెగిపడిపోయెను వానరసేనలు., 


వికృతమైన శరరములతో 

భీతిలి అరుచుచు నేలనుకూలుచు 
నింగిని చూడగ నిశితశరములు 
కండ్లలొ పడగ చక్షువులూడెను. 


యు్గి కాండము 


వానర లీరులనటు బాధించి 
రామలక్ష్మణులపై గురిచేసి 
శరములువదలగ ఆ సోదరులు 
చలించకుండా నిలచిరి అపుడు. 


అంతట రాముడు తమ్మునితోననె 
“బ్రహ్మాస్త్రమును అభిమంత్రించి 
శరములు వదలుచు పోరుసలిపెను 
మనపై నిపుడు దాడి మొదలిడె. 


(బ్రహ్మ వరమున తెజోవంతుడు 
అదృశ్యముయి మరి పోరునుండిను 
(బ్రహ్మాస్త్రమును వదలుచు౦డెను 
సమయము గాదిది ఎదిరించుటకు. 


1” 


సృష్టికర్ణవగు అస్త్ర ములివ్వి 
మహిమాన్వితమగు అస్త్రము సోదర! 
శరముల బాధను ఓర్చుకోవలె 
మనమిపుడేమియు చేయగరాదు. 


అమోఘ శరముల వానర సేనను 
పడగొట్టెను ఆ వీరవరేణ్యుడు 
మనమిపు డిచట మూర్చ నందినచొ 
తలచును తనను అతి సమర్భునిగ 


విజయము తనను వరిం౦చెననుకొని 
ఆనందముగా లంకకు పోవును 
అనుచు యుక్తిగా రామ లక్ష్మణులు 
మూర్చ నందిరి యుద్ధభూమిలో. 


రామ లక్ష్మణులు నల పడుట గని 
సింహనాదమును చేసెను గట్టిగ 

ఆనందముతో రావణు తనయుడు 
లంకా నగరము లోనికి బోయెను. 


శ్రీ రఘురాముని॥ 

HH 
7/4 హనుమంతుడు ఓషధిపర్వతము తెచ్చుట 
రామలక్ష్మణులు వానరయోధులు “భయపడవలదు విషయము వినుడు 
మూర్భనందిరి ఆ రణభూమిని బ్రహ్మదేవుని గౌరవించుటకు 
సుగ్రీవుడు, నిలుడు, జాంబవంతుడు బ్రహ్మాస్తమునకు రామలక్ష్మణులు 
అంగదుడున్ను తెలివి దప్పిరి. బంధింసబడి మూర్చిలిపడిరి. 
బుద్ధిమంతుడగు విభీషణుండు (బ్రహ్మాస్తమును గౌరవించిన 
అంతయుగాంచి సమరభూమిలో మారుతి పలికెనుదిభీషణునితో 
కొన వూపిరితోనున్న కపులకు "గాయమ్ములతో కొనవూపిరితో 


ధైర్యము గొలిపెను ఈ విధముగను : 


బ్రతికిన వీరుల స్థితిని తలియవలె 


178 


స్వయముగ తిరిగి ఈ రణభూమిని 
యోధులందరిని ఊరడించెదము'' 
అంతట విరులు వారిద్దరును 
కాగడాలతో కదలిరి మెల్లగ, 


తోకలు తెగిన చేతులు తెగిన 
కంఠములెన్నో తెగిన వీరులు 
నెత్తురు కారుచు నేలను పొర్షుచు 
మరణ బాధలోనున్న యోధులను. 


ఆయుధాలును, శిలలు, తరులతో 
దెబ్బతగిలి అట స్పృహలేనట్టి 
సుగ్రీవాంగద, నీల, శరభులను 
గంధమాదన, గవాక్షులను మరి 


సుషేణు ఏరుని మైంద ద్వివిదుల 
పనసుని నలుని జ్యోతిర్ముఖుని 
వేగదర్శియగు ఆహూకుని అట 
ఎంతోమందిని చూచిరి వారు. 


అరువది ఎడు కోట్ల విరులను 
పడగొట్టెను ఆ రావణు తనయుడు 
అంతు తెలియకపోయిన దపుడు 


అంతమందిని అసురుడు రూల్చను. 


స్పృహతప్పిన ఆ విరవరులలో 
జాంబవంతునికొ రక ఎదకిరి 
అంతట శరములు తగిలిన యట్టి 
ఆరిపోయెడి అగ్నిని పోలి 


యుద కా 


థి 


నేలనుబడిన జాంబవంతుని 
బ్ఞానవృద్దుని, వయోవృద్దుని 
బ్రహ్మకుమారుని, భల్లూకేశుని 
విభిషణుండు గుర్తుపట్టెను. 


విభిషణాఖ్యుడు అడిగెను అపుడు 
'పూజ్యుడవీవు జాంబవంతుడా! 
నీ ప్రాణములు నిలచియున్నవా?”' 
అనగా పలికిను జాంబవంతుడు! 


“నీ కంఠము విని విభీషణునిగా 
గుర్తించితిని అసురకులో త్రమ! 
శరములు తగిలి బాధలొ నుంటిని 
కంటిని తెరవగ వశపడ కున్నది. 


ఓ విభీషణా! దగ్గర రమ్ము 
మదిలో దిగులు తీర్చుము నీవు 
అంజనమ్మ ఆన౦దవర్ధనుడు 
ఆంజనేయుడు కుశలమేగదా!”' 


అంతట అడిగెను విభీషణుండు 
"అయ్యా! నీవు రామలక్ష్మణుల 
వానరరాజుల కుశల మడుగక 
అడిగితి విపుడు హనుమ క్షేమము. 


అంతమందిని వదలి నీ విపుడు 

ఆంజనేయుని కుశల మడి గితివి 
ఆ మహనీయులపైన నీకు మరి 
అభిమానమ్ములేదా ఏమి?” 


యువ కొండము 


HER 


అమాటలకు జాంబవంతుడు 
హానస్వరముతొ పలికెనప్పుడు 

“ఓ విభీషణా! వాయునందనుని 
కుశలమడుగుటకు హేతువుగలదు. 


ఆంజనేయుడు ఒక్కడున్నచో 
అందరమింకను బ్రతికియున్నటె 
అంజని నందను డిక లేడన్నచా 
అందరుండియు ఆఖరయినటే. 


వేగమునందు వాయువు సముడు 
పరా క్రమమున అగ్నికి సముడు 


ఆతడు అసువుల నిలపియున్నచో 


అందరి అసువుల నాతడు నిలఫును.'”' 


ఆ మాటలకు ఆంజనేయుడు 
పులకరించెను- ఆనందముతో 
జాంబవంతుని వాదమ్ములకు 


సజలనయనముల ప్రణామమిడిను. 


ఆంజనేయుని కంఠధ్వని విని 
శరఘాతముచే బాధయున్నను 
పునర్జన్మము ఎత్తినట్టుగా 
తలంచెనపుడు జాంబవంతుడు. 


తనకు దగ్గణగ హనుమనుపిలచి 
పలికెనప్పుడు జాంబవంతుడు 
“నాయనహనుమ! మనవీరులను 
కాపాడవలె సమర్భుడవు నువు. 


అందరి అసువులు ఉన్నవి నీపై 
ఆప్పుడవీవు ఆదుకోవయా! 
అదనువచ్చె- ని విక్రమమ్మున 
అందరబుపుడు కొ లుకొండుము. 


రామలక్ష్మణుల మిగిలినవిరుల 
గాయమ్ములను నయము చెయవలె 
ఇపుడే నీవు జలధిని దాటి 
ఘనకార్యమ్మును చేయగవలెను. 


స్రీ 


వామగిరి ప్రాంతమునందున ఎత గు 
వృషభమనియెడి కాంచన శిఖరము 
కలాసమ్మను మరియొక శిఖరము 


రండువెలసినవి- వాటికి నడుచు 


ఓషధి పర్వతమున్నది వెలుగుచు 
కాంతులినెడి గిరివై హనుమా! 
నాలుగు దీషధులున్నవి వినుమా 
నిరతము వెలుగును ఆ ఓషధులు. 


సంజీవకరణి ప్రాణముపోయును 

ఎశల్యకరణితొ వ్రణములుపవోవును 
సొవర్థకరణితొ తొలగుగాయములు 
సంధానకరణి- తెగినచొ కలుపును. 


ఓ హనుమంతా! వెగమెపోయి 
ఆ ఓషధులను తీసుకువచ్చిన 
జీవించెదరు మృతవానరులు 
గాయమ్ములవి నయమైపోవును.. 


180 


వెంటనె హనుమ వందనమనుచు 
త్రికూట శిఖరము పెకి ఎగిరెను 
మరియొక గిరివలె ఎదిగెను మారుతి 
పదఘట్టన కా శెలము కృంగను. 


చిందరవందర శిఖరములైనవి 
తరువృలు ఎగిరి నేల కూలినవి 
ఎండినచెట్లు మండిపోయినవి 
గజగజ వణకెను పర్వతరా జము. 


ఆంజనేయుని పదఘట్టనకు 
పుడమివణకగా లంకాపురమున 
ప్రాకారములు గో పురమ్ములు 
కూలగ- లంక డోలలూగిను. 


ఆంజనేయుని పదముల పోటుకు 
సంద్రము భూమి వణకిన వపుడు 
త్రికూటగిరిపై నిలచినమారుతి 
మలయపర్వతము పైకి ఎగీరెను. 


మేరు మందర నగముల సరియగు 
మలయపర్వతము వృక్షసంపదతొ 

వివిధ మృగములు సెలయేరులతో 
లతలతొ శో భగ నిలచియున్నది. 


ఎత్తు అరువదియో జనమ్ములై 
నిలచెను ఆగిరి నింగి తాకునటు 
గిరి పైనున్న యక్షకిన్నెర 
గ౦ధర్వులును భయపడునట్లుగ 


యుద్ద కా౦06 


ఆంజనేయుడా మలయశిఖరమున 
వె౦ంచెనుకాయుము కార్యోన్ముఖుడై 
అసురుల గుండెలు అవిసిపోవగా 
భీకరగర్జన చేసెనొక్కపరి. 


గర్జన లంకలొ ప్రతిధ్యనించిను 
హడలిపోయిరి రాక్షసయోధులు 
దిక్కుతిలియకపోయిరి కొందరు 
నిశ్చష్టులయి నిలచి పోయిరి. 


భీముబలుడు శ్రీ ఆంజనేయుడు 
మదిలో వందనమిడెను ప్రభువుకు 
రామచంద్రుని పాదపద్మములు 
తలచి వందనముచేసి నిలచెను. 


సర్పమువ౦టి వాలమునెత్తిను 
పాదములను ముకుళి౦చి వం౧ను 
గుహవలె నోటిని తెరచి ఎగింను 
రామబాణమై నింగి కెగిరెను. 


తొడలవేగము బాహువెగముల 
కదలి ఎగిరినవి గిరిపై తరువులు 
కొంతసాగి అట కడలిని పడినవి 
గిరివై కోతులు ఎగిరి నొక్కపరి. 


చేతులు చాచి ఖగపతి యంతట 
విక్రమమ్ముతో వాయునందనుడు 
ఉత్తరదిశగా హిమగిరి త్రోవలొ 
సాగెను నింగిని అవలీలగను. 


యుద కాండము 


“ప 


కడలిలొ ఎగిరిన జల జంతువులు 
గిర్రున తిరిగను గాలి విసురుకు 
అటులవి తిరుగగ ప్రహరి వదలిన 
చక్రము అన్నటు తోచెను మారుతి. 


శమ నెరుగని ఆ పవనకుమారుదు 
గిరులు వనములు జలాశయములను 
పట్టణాలను చూచుచు సాగిను 
దిక్కులవిసెను వామగిరి కనపడి. 


సెలయెరులతో తరుల గిరులతో 
తెల్లని మఘములున్న గుహలళతో 
కోభగ నిలచిన హామవన్నగమును 
చెరెను మారుతి శోధన చేయగ. 


ఉన్నత శృంగములున్న నగమున 
దేవబుషులును పుణ్యమూర్తులు 
వశించి యుండెడీ దివ్యాశ్రమములు 
చూచెను పావని పరవశించెను. 


బ్రహ్మకోశమును, కెలాసమును 
ఇంద్రుని ఆశ్రమ స్థావరమ్మును 
రుద్రుడు ముదముగ శరములు వదలే 
దివ్యస్థలమును చూచెను మారుతి. 


హయ [గీవుని క్షత్రము గాంచెను 
బ్రహ్మకవాలము గాంచె నచ్చట 
యమ కింకరుల ఎశ్రమస్థలము 
వామగిరినందు గాంచెను మారుతి, 


5లాస బుషభ గిరుల నచ్చట 
మారుతి గాందిను ఆనందముగ 
వాటి మధ్యలో దివ్య కాంతిలో 
ఓషధి గిరియది వెలుగుచున్నది. 


ఓషధి పర్వతమట కనుపించగ 
అగ్ని జ్యాలవలె ధగధగ మెరిసే 
గిరిని గాంచిన పవనన౦దనుడు 


ఆశ్చర్యము ఆనందము అందిను. 


జాంబవంతుడు తెలియబరచిన 
ఓషధులను గన ఆంజనేయుడు 
వేల యోజనములున్న శెలమును 
వెదుక సాగెను నిశితమ్ముగను. 


మారుతి- తమను గొనిపోవునని 
తెలిసిన ఓషధులన్నియు నపుడు 
అంతర్భానము అయిపోయినవి 
హనుమకు క్రోధము ఎగసి నొక్కపరి. 


10 


182 


నిప్పులు రాలే కన్నులతోను 
అరచెను హనుమ శెలమ్మును గని 
“ఓషధి పర్వతరాజమ! నీవు 
రామునిపైన దయ చూపించక 


ఓషధులను నువు దాచి వుంచిన 
మొత్తము గిరినే కదలించెదను 
పొడిపాడి చెతునునా భుజబలమున 
రామ బంటుననితెలియుము నీవు ' 


అనుచు పలుకుచు ఆంజనేయుడు 
అవలీలగనా గిరిని ఎత్తెను 

ఎత్తిన గిరిని చేత బట్టుకొని 

నింగి కెగిరెను రాముని చేరగ. 


ఖగపతి, వాయు సమాన బలుడగు 
హనుమ- చేతిలో ఓషధి గిరితో 
సాగుట గాంచి సురగంధర్వులు 
సోత్రము చేసిరి పరవశించిరి, 


రవికాంతులతో వెలిగే గిరితో 

రవి దగ్గజిగా నింగిని సాగ 
ఆంజనేయుడా సమయములోన 
నింగిని రెండవ రవిగాతోచెను. 


వేయి అంచులతొ అగ్ని జ్వాలలళొ 
వెలుగులు చిమ్మే చక్రాయుధమును 
చేత ధరించిన చ క్రపాణియగు 
విష్టమూర్తివలె తోచెను మారుతి 


యుద్ధ రొండవ 


ఓషధి గిరితో వాయు నందనుని 
కపులు చూచిరి పరవశించిరి 

ఓషధి వాసన సోకినంతనే 

బ్రతికిరి కపులు అరచిరి ముదముగ. 


వారి అరుపులకు ఆనందించి 

తిరిగి మారుతి గర్జన చేసెను 
అంతటి అరపులు వినిన అసురులు 
అరచిరి వెరిగ వళ్ళు తెలియక. 


వాయు నందనుడు ఓషధి గిరితో 
త్రికూట చలమున సెనల మధ్యలొ 
దిగుచు పెద్దలకు వందన మిడిను 
కపి యోధులు ఆనందము నందిరి. 


వెద్దలందరకు శిరస్సువ౦చి 
వేందనమిడి ఆశీస్సుల నంది 
నిభీషణాఖ్యుని కౌగిలించుకొన 
పరవశి౦చిరి రామభక్తులు. 


ఓషధి గంధము నాఘాణి౦ంచిన 
రామ లక్ష్మణులు ఆరో గ్యముతో 
గొయములన్న మాయము కాగా 
ముదముగ లేచిరి, కపులు (బతికిరి. 


యుద్దారంభము నుండి రావణుడు 
ఆజిని సమసినఅసురు లందరిని 
సంద్రమున౦దు ఫడేవేయమని 
అనతి నిడెను భయము బాపుటకు. 


యుద్ద కాండము 


రావణు నానతినందిన భృత్యులు 
చచ్చిన అసురుల నందరనపుడు 
కడలిలొ వెసిరి వారందరిని 
జలచరములు భక్షించివెసెను. 


10. 


ఓషధిగంధము ఆ సంజీవిని 
వచ్చినగాని బ్రతికవచ్చుటకు 
చచ్చిన అసురులు లకపోయిరి 
బ్రతకని కపిఅట లనెలడు 


వాయునందనుడు అతి భకిగను 
ఓషధిగిరిని వామగిరివైన 
భద్రపరచి తా తిరిగి వచ్చెను 
రామ పాదముల చెంత నిలచిను. 


—0 


శ, రఘురాముని॥ 


he ste st 
DD 


75 కుంభకర్ణుని తనయులు కుంభ, నికుంభులు వోరుకు వచ్చుట 


సూర్యకుమారుడు శ్రిరామునితో 
కార్యాలో చనచసి- మారుతితొ 
పలికెను అపుడు '' ఓ హనుమంతా! 
లంకేశ్వరుడిక హతాశుడగును 


తనయులు తమ్ములు రూలిపోయిరి 
దుఃఖఖారమున రాజు కృంగను 
ఇదే అదనుగా మన యోధులతో 
లంకాపట్సము ముట్టడించుము. 


. సుగ్రీవాజ్ఞను తలను ధరించి 

' కాగడాలను చేత ధరించి 

నాలుగు దిక్కుల క్రమ్ముకొనుచును 
కపులు లంకను ముట్టడంచిరి. 


పరుగులత్తిరి అసురులు భయముతొ 
అంతట కపులు ముందుకు సాగి 
ప్రాకారములు బురుజులు కూల్చిరి 
చిన్న గృహము లను దగ్గము చేసిరి. 


గృహముల కాల్సెను అగ్నిహోత్రుడు 
అగరు చందనము పరిమలళీందెను 
ఆభరణమ్ములు కరిగి పారను 
ఆయుధాలవి భస్మమైనవి. 


విలువగు వలువలు రూపుమాసిను 
నిద్రలొ మునిగినవారు అరచిరి 
మత్తు వదలి మరి పరుగిడ సాగిరి 
పసిపల్లలతో పరుగిడి పోయిరి. 


బీభత్సముగా అరపులు కేకలు 
ఆ[క్రందనలు లంకావాసులు 
చేయుచుండగా అదె ఆజ్యమై 
అగ్ని హోత్రుడు నింగి కెగసెను. 


అలంకారముల మేటి గృహము లవి- 
అంకానగరపు శోభ తెలుపునవి- 

సిరి నిండిన ఆ గృహ సముదాయము 
మెరపుల తీరుగ నున్నవి కాలెను. 


184 


వజ్రాయుధపు పాటుకు గిరులు 
చెదిరిపోవుట తలపంచుచును 
పేలిపోయినవి లంకలొ గృహములు 
పెద్ద శబ్దములు నింగి కగసెను, 


ఆభరణమ్ములుఎసరి పరుగిడి 
ఆలుబిడ్డలనువదలి పరుగిడి 
ఆక్రందనలతొ పరుగిడ లేక 
భీతిలి అరచిరి అసురులందరు. 


గజతురగములను వదలివేసిరి 
ప్రళయకాలమున సంద్రమున౦దు 
దిక్కుతలియక తిరుగుజీవులన 
పరుగిడసాగను గజ తురగములు. 


విణావేణు మృదంగ నాదములు 
సుందర వదనల అందెల రవళులు 
చ|క్రవాకములు నెమళుల రవములు 
నిండిన గృహములు భస్మమైనవి, 


రామచంద్రుడా సమయములోన 
వింటినారితో సవ్వడి చేసెను 
రుద్రదేవుని వేద నాదముగ 
టంకారధ్యని ఎగసెను నింగికి. 


వఎింటిసవ్వడి వినిరి అసురులు 
గజగజ వణకిరి-వ్యాకులపడిరి 
వారి అరపులు ఆక్రందనలు 


వినబడకుండా పోయిన వపుడు. 


యుద్ద కొండమ 


రామచందుడొక నిశిత శరమున 
5లాసగిరి శిఖరము పోలిన 
లంకాపట్టణ ద్వారము రూల్చెను 
వరుసగ అమ్ములు విడువ సాగెను. 


ఆన తీమీరిన మరణదండనే 

అను ఆనతి సు గ్రీవుడిచ్చెను 

అది ఎని కపులు ముందుకు నడచిరి 
అసురభూపతికి కోపము పెరిగెను. 


గృహములనుండి అసురులు అరచుచు 
వోరుకువచ్చుచు నుండగ నపుడు 
పళయకాలముగ కాళరా త్రివలె 
తోచెనప్పుడా రాత్రి- లంకలో. 


పండ్లు పటపట కొరికను రాజు 
సింహనాదము చేయగ నంత 
దిక్కు లవిసెను- వెంటనెరాజు 
ప్రళయరు ద్రుడ నిలబడినాడు. 


కుంభ నికుంభులు అనెడి వీరులు 
కుంభకర్ణుని తనయులువారు 
వానరవీరుల నెదిరి పోరగా 

వారికి ఆజ్ఞ లనిచ్చెను అపుడు. 


శో ణ్రితాక్ష, ప్రజంఘ, కంపనుడు 
యూపాక్షుడును వారితొ కలిసిరి 
రాజు ఆనతిని శిరమున దాల్చి 

సింహనాదముల కదలిరి వారు. 


యుద కాండను 
జ 


ఆయుధాలతో ఆభరణాలతొ 
అసురుల కరముల దివిటిలలో 
వెలుగులు నింగికి ఎగసి నిలచినది 
చ౦ద్రుని వెన్నెల మరింత వెలిగిను. 


గజతురగములు అరదమ్ములలతొ 
గదలు శూలములు తొవురమ్ములలొ 
సానపట్లన గం|డ్రగొడ్లళులు 


ఠి (9 
రాలు వళ 


ధనుర్చాణములు నిశిత ఖడములు 


౧] 


ఆయుధాలతో అసుర వీరులు 
అగ్నిని బడెడి మిడుతలవో లె 
కపిసేనలపై కలియబడ గను 
భీకరమైన పోరు జరిగను. 


గిరి శిఖరములు భూరి తరువులకొ 
వానర వీరులు ఎదిరి నిలచిరి 
ఐడిక్‌టి వోట్లలొ వానర యోగులు 
అసురుల తలలను చితుకకొట్టరి. 


అసుర వరులు తీసిపోనటు 

నిశిత ఖడ్గముల తలలు నరికిరి 
కోరల కొరికి నఖముల ౨కి 
అసురుల కూల్చిరి కపి కికోరములు. 


కట్టు పుట్టములు జారుట ఎరుగరు 
కవచమ్ములబ ఊడదుట ఎరుగరు 
ఆయుధాలవి నలను బడినను 
పట్టు వఎథువక వోరిరి అసురులు. 


ఒక్కొక దెబ్బకు పది తలకాయలు 
పగులగొట్టిరి వానర యోధులు 
అటులే కపులను రాక్షస వీరులు 
కూల్చిరి రణమున సమ ఉజ్జీలై. 


0౯6 


ఘన సంగ్రామము జరుగుచుండగా 
ఇరు సేనలలో లఎరులు కూలిరి 
తిరిగి బలముగ తాకిరి వీరులు 
అంగదుడపుడు తాకక౦పనుని, 


కోపము నిండి కంపనుడపుడు 
అంగదు శిరమున మోదెను గదతో 
మూర్తపోయెను అంగదుడపుడు 
కొంత సపటికి తెప్పిరిల్లెను. 


శ్రీ రఘురాముని॥ 


DG 


సుగ్రీవుడు- కుంభుని కూల్పుట 


దెంతనెవున్న గీరి నొకదానిని 
విసురుగ తీసి విసరె నంగదుడు 
ఘనమగు శైలము తగిలి కంపనుడు 
నేల కూలెను అసువులు బాసెను. 


కో భితాక్టుడది చూచినవాడై 
రథము తోలెను అంగదు వైపు 
నిశిత శరములు విడువసాగెను 
కత్తులపోలిన శరముల విడచెను. 


10 


186 


గన్నేరాకుల పోలు శరములు 
అర్థ చంద్రుని వోలు అమ్ములు 
మొనలు తేలిన వాడి బాణములు 


బంగరు ములుకుల శరములు వదలను. 


వచ్చెడి శరముల లక్ష్య పెట్టక 
అంగదుడంతట అసురుని తాకి 
ధనుర్పాణములు పెరకివిరచెను 
రథమును విరచెడి యత్నము చేసెను. 


శోణితాక్షుడు ఖడ్గము డాలును 
చేత ధరించి నింగి కగిరెను 
అంగదుడంతట రివ్వున ఎగిరి 
అసురుని ఖడ్గము లాగివేసెను. 


అంతట వీరుడు వాలి కుమారుడు 
నిశిత ఖడ్గమున ఎటవాలుగా 
జందెము అన్నటుశో ణితాక్షుని 
నరకి- దూకెను అసురులపైకి 


దెబ్బ తగిలిన శో ణితాక్షుడు 

ఇనుప గుదియతో ముందుకురికెను 
అంతటిలోన యూపాక్షుండు 
ప్రజంఘునితో వచ్చి కలిసెను. 


శోణీతాక్ష ప్రజంఘులిద్దరూ 

ఒకే సమయమున తాకిరి అపుడు 
నింగి విశాఖ తారల నడుమ 
శశివలె తోచెనుఅంగదవీరుడు. 


యుద్ధ కొండా 


మై౦ద ద్వివిదులు ముందుకురికిరి 
ముగ్గురు వానరయోధులు అపుడు 
ముగ్గురు రాక్షస యోధులు నెదిరి 
భీకరమైన పోరు సలిపిరి. 


తరులు శిలలను ప్రజంఘుడంతట 
కరవాలముతో అడ్డ గించెను 
యూపాక్షుడు తను శరములు విడచి 
హయముల రక్షణ చేసెను అపుడు. 


వచ్చెడి తరులను శిలలను బలముగ 
గదతో కొట్టెను శో ణితాక్షుడు 

అంతట విసురుగ ఖడ్గమున౦దుకు 
ముందుకు దూకెను ఆ ప్రజంఘుడు. 


రర్తితొ వచ్చెడి ప్రజంఘు గాంచి 

మద్ది తరువుతో నిలచె నంగదుడు 
పిడికిటి పోటుతొ ఆ కపియోధుడు 
అసురుని కుడి భుజమందు పొడిచెను. 


ఏడికిటి పోటుకు ఖడ్గము జా౦ను 
అంతట అసురుడు ఆ ప్రజంఘుడు 
ముష్టి బిగించి అతి లాఘవముగ 
అంగదు లలాటమం౦దున గ్రుద్దిను. 


వజ్ర సమమగు ముష్టి ఘాతమున 
చేష్టలుడిగిన అంగదుడపుడు 
నిలచిపోయెను కదలక మెదలక 
ముహూర్త కాలము వివశుడయ్యెను. 


తిరిగి లేరుకొని నెలను బడిన 


ఖడ్గము నందుకు ప్రజంఘు శిరమును 


ఒక్కట్రేటుతో నరికివేసెను 
యూపాక్షుడది గాంచి వణకను. 


శరములు ఆఖరుకాగా నంతట 
యూవాక్షుండొక ఖడ్గము బట్ట 
ముందుకు దూకను అది గమనించి 


ద్వివిదుడు అసురుని జొమ్మున గ్రుద్దెను. 


ద్వివదుడు తమ్ముని గ్రుద్దుట గాంచి 
శోణితాకుడు ముందుకు దూకి 
ద్వివిదుని గదతో మోదగ నంత 
చలించిపోయెను వానరవిరుడు. 


తిరిగి మోదుటకు గదను ఎత గా 
ద్వివిదుడు దానిని లాగిఎసిను 
అంతట మైందుడు తన అరచెతితొ 
యూపాక్షు వక్షమున చరచె గట్టిగా, 


కోణితాక్ష యూపాక్టు లిద్దరూ 
మెం౦ద ద్వివిదుల నెదిరి పోరిరి 
బిల్సిరి, రక్కిరి, నేలకు త్రోసిరి 
భీకరమైన పోరు సలిపిరి. 


ద్వివిదుడంతట శో ణితాక్షుని 

నేలకు త్రోసి ముద్దగ నలివెను 
మైందుడు కరముల బలముగ మోది 
యూపాక్షు నసురుని నేల కూల్చెను. 


జ్ర యుద్దములో అసుర సేనలు 
అనేకమ్ముగా ఒరిగివోయినవి 
చావగ మిగిలిన ఎరులు కొందరు 
కుంభుని వద్దకు పరుగులెత్తిరి 


కుంభకర్ణుని తనయుడు కుంభుడు 
సింహనాదమున ఘనవుగు శరమును 
సంధించి అట నిలచెను పోరుకు. 


ఆకర్గాంతము ఎల్లును లాగి 
బంగరు మొరగల శరము నందుకొని 
సర్పసమమగు నిత శరమును 


మెందునివికి విడచెను బలముగ, 
ర (sn 


రివ్వున చచ్చి అమ్ము తగలగా 
సర్వతమంతటి మైందుడు అపుడు 
నిలబడలేక నేలను బడెను 


పదములు వణకెను శరఘాతమునకు. 


మైె౦దుడు వవశుడు అగుట గాంచిన 
ద్వివిదుడు ఘన్నశిలమ్ము నందుకొని 
కుంభునివైకి సూటిగ విసరెను 
శరముల రాతిని చీల్చి నసురుడు. 


విషసర్పమ్మును పోలిన అమ్మును 
కుంభుడు విడచెను ద్వివిదునిపైకి 
మర్మస్థానమునందది తగులగ 
మూర్భపోయెను కపికిశోరుడు. 


188 


మేనమామలగు మైంద ద్వివిదులు 
నేలను బడుట గాంచె నంగదుడు 
అతిశయించిన క్రో ధముతోను 
కుంభునివెకి దూకె నంగదుడు. 


అంగదు డటుల వచ్చుట గాంచి 
అయిదు శరములు వేసెను కుంభుడు 
తృప్పిచెందక మరి మూడమ్ములు 
విడచెను అసురుడు కపివిరునిపై, 


వచ్చెడి శరముల లక్ట్యవెట్టక 

శిలలు తరులను వర్షము తీరుగ 
విసరుచు౦డెను వాలికుమారుడు 
వాటిని ఛిద్రము చేసె నసురుడు. 


మీదకు వచ్చెడి అంగదు గాంచి 
కుంభుడంతట నిశిత శరములు 
వాలికుమూరుని కనుబొమ్మలలో 
సూటిగ నాటెను రక్తము చిమ్మెను. 


కన్నులు తెరవగ సాధ్యముగాక 
కారెడి నెత్తురు చేతితొ తుడుచుచు 
రెండవ చేతితొ దగ్గరలో గల 
సాలవృక్ష మొకదానిన గాంచి 


బలముగ తరువును వెల్లగించెను 
ఇంద్రధ్యజము-మందర నగములు 
పోలిన ఆ ఘనతరువు నంతట 
విసరెను సూటిగ కుంభుని పైకి. 


యుద్ద కాం 


అంతట కుంభుడు ఎడు శరములు 
సూటిగ విడచెను కపియోధునిపె 
శరములు తగిలి బాధగ నరచి 
మూర్చపోయెను కనకాంగదుడు, 


విలవిలలాడుచు నేలను బడిన 
అంగదు గాంచి వానరవిరులు 
రామచంద్రుని చెంతకు జేరిరి 
విన్నవి౦చిరి విషయమంతయు. 


జాంబవంతుని- కపివీరు లను 
అంగదుకొరకి పంపెను రాముడు 
రామానతితో వీరవరేణ్యులు 
కుంభునితోనట పోరగసాగిరి 


జాంబవంతుడు సుషేణుడున్ను 
వేగదర్శియను ముగ్గురు వీరులు 
ధనుర్విద్యలో ఆరితేరిన 

కుంభు నసురుని ఎదిరి నిలటర 


వచ్చెడి వీరుల నందరినపుడు 
శరములువేసి ఆఫివేసెను 
చెలియలికట్ట కడలి నాపినటు 
శరములు వారిని నిలిపివేసినవి. 


వానరనీరులు నిలిచిపోవుట 
వానరరాజు చూచెను అపుడు 
కరిపైధూకెడె హరి మాదిరిగా. 
వానరరాజు తాకి నసురుని. 


యుధ్ధ కాండము 


చండ్రతరువులు ఇనుమద్దులను 
ఎన్నొ ఘనమగు వృక్షమ్ములను 
గిరిశిఖరములు బండ రాళ్ళను 
వానరరాజు విసరెబలముగ. 


వచ్చెద వాటిని వాడిశరముల 
తుందివేసెను అసుర వరుడు 
అంతట ఆగక కుంభుడు నేర్పుగ 
విడచెను శరములు సు (గీవునిపై 


శరములు తగిలియు లక్ష్యపెట్టక 
బాధ నోర్చుకొని సూర్యకుమారుడు 
దూకెను కుంభుని అరదముపసైకి 
రెప్పపాటులో విరచెను ధనువును 


అంతటి సాహస కార్యముచేసి 
పలిక నసురునితొ వానరరాజు 
“అసురాగగేసర! శరవిన్యాసము 
అమోఘమైనది మెచ్చుకొంటిని. 


లంకేశ్వరునితొ సరితూగగల 

శర నైపుణ్యము నీకు గలదయా! 
బల్కి ప్రహాదుల వరుణ కుబేరుల 
సరిపడు వీరుడవయ్యా నీవు, 


తండ్రికి తగిన తనయుడ వీవు 
మనోవ్యాకులము జితేంద్రియుని ఎడ 
వ్యర్థమైనటు సురలు సైతము 
నిన్నెదిరించి నిలబడలేరు. 


నీ పెదనాన్న వరముల వలన 
దెవదానవుల లొంగదిసెను 
ని జనకుడు తన భుజబలమ్ముతో 


సురాసురులను లొంగదిసెను. 


ధనుర్విద్యలో ఇంద్రజిత్తుకు 
సరిపోయెదవు- పరా క్రమమ్మున 
లంకశ్వరునితొ తూగెదవయ్యా 
నిన్ను పోలిన అసురుడు లేడు. 


అస్త్ర కొశలము చూపంచుచును 
ఏర్రుల రూల్చి అలసిపోతివి 
అలసిన నిన్ను అంతము చెసిన 


అపఖ్యాతి యని తలంచుచుం౦టిని, 


నితో పోరక నిలచితినందుకు 

సెద తీరినచా పోరెదమింక 
శంబరాసురుని ఇంద్రుడు కూల్చెను 
అటులే నిన్ను కూల్చెడ నేను.” 


పోటు మాటలతొ ఉ కోషమును 
రెచ్చగొట్టుచు గొరవించగ 
ఆజ్యము పడిన అగ్నిహో త్రమై 
మండెను వీరుడు పండ్లు కొరికెను. 


బరువుగ కుంభుడు తన కరములతో 
వానర రాజును గట్టిగ కొట్టెను 
తప్పించుకొని సూర్యకుమారుడు 
తిరిగి కుంభుని ఒడిసి పట్టిను. 


190 


అటులా వీరులు మతేభలములన 


నిప్పులు గ్రక్కుచు జ్వాలలెగయునటు 


పోరగసాగిరి రొప్తుకొనుచును 
ఒకరికి ఒకరులొ౦గకపోయిరి. 


పదముల పోటుకు భూమి కృంగను 
కడలిలొ జలము కల్లోలమయె 
కడలి అడుగును చూపునట్లుగా 
కుంభుని విసరెను కడలిలోనికి. 


జలములందు ఆ కుంభుడు పడగనె 
మహా సంద్రము నింగి 8గిరినటు 
ఎగిరిపడినది-వెంటని కుంభుడు 
లేచివచ్చెను పోరుట కొరక. 


పిడికిలి బిగించి కుంభుడంతట 
వజ్రాయుధసమ వేగముతోను 
వానర రాజును వక్షమునందు 
గ్రుద్దను-చర్మము చిట్లిపోయెను. 


యుద్ధ కాండము 


ఎముకలు మాత్రము చెదరక నిలచెను 
వజ్రాయుధపు దెబ్బపాటుకు 
మేరుగిరిని మరి ఎగసిన జ్యాలగ 
నెత్తుటిజ్వాల బమ్మెను అపుడు. 


కుంభుని దెబ్బకు కోపము పెరిగెను 
వ జ్రసమమగు పిడికిలి బిగించి 
సూర్యమండలము అన్నటు వెలిగే 
పిడికిట-వక్షమునందు గ్రుద్దెను. 


వానరరాజు ముష్టఘాతమును 
విసరగ నసురుడు వివశుడయ్యెను 
అవయవమ్ముల పట్లు సడలెను 


నేల కూలెను అసువృలు లీడెను. 


నేలరాలు అంగారక గ్రహమై 
ఆరిపోయిన అగ్నితీరుగా 
రుద్రదేవుడు '్రోసిన రవివలె 
కుంభుని కాయుము నేలను బడెను. 


కపిరాజటుల కుంభుని రూల్చగ 
గిరులు, వనములళతొ నిండిన భూమి 
వణకిపోయెను, రాక్షసులందరు 
భయముతొ వణకిరి భీతితొ నరచిరి. 


7/ 


కుంభుని తమ్ముడు నికుంభుడపుడు 
అన్న కూలుట గాంచి క్రోధమును 
చూపులతోనే కాల్సివేయునటు 
సుగ్రీవునిపె దూకెను రణమున 


క్రీ రఘురాముని॥ 


RRR 
హనుమంతుడు నికుంభుని కూల్పుట 


యమదం౦ండమువలె తోచు నొయుధము 
పరిఘాయుధమును చేత ధరించెను 
బంగరు కట్లతొ వ్రేలి గురుతులతొ ' 


_ వజ్రశోభలతొ వెలుగు ఆయుధము. 


యుద్ద కాండము 


పూలమాలలు అలంకారముల 
వామవన్నగమై తోచు ఆయుధము 
అపజయమెరుగని ఆయుథమ్మును 
త్రిప్తుచు నరచుచు వచ్చి నసురుడు. 


వక్షస్థలమున మెరయు హారములు 
చెవులకు వెలిగే కుండలమ్ములళొ 
ఇం(ద్రధనుస్సుగ తోచుచునసురుడు 
మేఘమునందలి మెరపుగ తోచెను. 


పరిఘ త్రిప్పగా భూమి వణ8ను 
ధనపత్తి నగరము కంపించినది 
అమరావతిలో అలజడి లేచెను 
తారలు [గ్రహములు తల్లదీల్లను. 


లోకములన్ని తిరుగుచున్నటు 
నింగిని చంద్రుడు సుడి తిరుగునటు 
ప్రళయాగ్నివలె అసురుడు తోచెను 
భయపడిపోయిరి విరులందరూ 


వానరవిరులు రాక్షసవీరులు 
అచేతనమ్ముగ నిలబడిపోయిరి 

. అంతట మారుతి అతిబలవంతుడు 
వక్షముచూపి ఎదురునిలచెను. 


నిరుంభుడపుడు పరిఘాయుధముతొ 
మారుతి వక్షమునందు కొట్టెను 
చిత్రము- అంతటి బలమగుపరిఘ 
ముక్కలెనది ముచ్చటగాను. 


పరిఘపగులగ వరిగినముక్కలు 
నిప్పులు మాదిరి నింగి 3గి౦ను 
భూకంపములో కదలిన నగమై 
ముహూర్తకాలము చలించె మారుతి. 


అంతట మారుతి అతిలాఘవముగ 
వజ్రమువోలు ముష్టిబిగించి 
అసురుని వక్షమునందు (గ్రుద్దిను 
చర్మము చెదిరి రక్తము కారెను. 


దెబ్బకు వణకను ఆ నికుంభుడు 

తిరిగి అసురుడు అతిబలవంతుని 
హనుమంతుని తన చెతులనెత్తెను 
అరచిరి అసురులు ఆనందముతో. 


అంతట మారుతి తనపిడికిలితో 
(గుద్దనొక్కటి- అంతటి దెబ్బకు 
ఆగలేక ఆ అసురుడు- హనుమను 
వదలివేసెను బాధగ నరచెను. 


బలముగ గ్రుద్దిను వాతాత్మజుడు 
తిరిగి నికుంభుని నేలకు త్రోసెను 
వక్షస్థలమున గంతెను మారుతి 
అసురుని గొంతు నలిపివేసెను. 


భయంకరముగా నికుంభుడపుడు 
అరచుచుండగా జయహనుమంతుడు 
విజయకాంక్షియై విరచెను మెడను 
వానరవీరులు ముదముగ నరచిరి. 

శ్రీ రఘురాముని॥ 


he 


192 


78 


కుంభ నికుంభులు కూలిపోయిరను 
వార్తను వినిన లంకేశరుడు 

అగ్నిహో త్రసముడాయె క్రో ధమున 
దుఃఖ, భయములతొ నిండిపోయెను. 


విశాలమైన కన్నుల వానిని 

ఖరుని కుమారుని మకరాక్షుని గని 
పోరుకు పొమ్మని ఆదేశించెను 
నమస్కరించి అసురుడు సాగిను. 


సేనాధ్యక్షుడు రథము నిలపెను 
తేరుకు వీరుడు ప్రదక్షిణించెను 
వీరుల నతడు ప్రోత్సహించుచు 


పోరుకు సాగెను ఆ మకరాక్టుడు. ఉత్సాహముతో అరచిరి అసురులు 
"రామలక్ష్మణ సు గ్రీవులను యుద్ధకుశలత తెలుపుచు నసురులు 
కూల్చెద శరముల- మీరందరును బలగర్వమున పలుకుచు నసురులు 
అగ్నిహో త్రము అడవి కాల్చినటు నే ముందనుచు నే ముందనుచు 
కపులను కూల్చుడు శూలమ్ములతో. ముందుకురికిరి యుద్ద భూమికి. 
శ్రీ రఘురాముని॥ 
Hh 
{9 శ్రీరాముడు మకరాక్షుని వధించుట 
సేనతో వచ్చెడి మకరాక్షుని గని వివిధ రరముల ఆయుధాలతో 
సమరోత్సాహులు వానర వీరులు రాక్షస వీరులు పోరు సలిపిరి 
సింహనాదములు చేసి నిలచిరి ఘనశెలమ్ములు భూరితరువులు 
ఘన సంగ్రామము జరిగె నప్పుడు. వానర వీరులు విసరుచుండిరి. 
శూలాయుధములు శక్యాయుథములు నిశిత శరముల ఆ మకరాక్షుడు 
పరిఘలు గదలు తోమరమ్ములు 9లలు తరువులను ఛిద్రము చేయుచు 
ముదరములతో పాశాయుధముల తిరిగి శరములు సూటిగ వదలుచు 
నిశిత ఖడములు పట్లసాలతో వానర వీరుల కలవరపరచెను. 
౧] ల 


యుద్ద కొండము 


మకరాక్షుడు పోరుకు వచ్చుట 


పెద్ద కోరలతొ మహాకాయులు 
తేనెరంగు దేహమ్ముల అసురులు 
ముతేభములన ఘీంకరించుచు 
దిక్కులవియగా సాగిరి పోరుకు 


అకస్మాత్తుగా ఆ మకరాక్షుని 
సారథి చెతిలొ- కోల జారెను 
రథ ధ్వజమది నేలకూలెను 
తడబడి అశ్రులు కార్చినశ్వములు. 


గాలి దుమారము బలముగ విచెను 
ధుళ్ళకునములను లక్ష్య పెట్టక 
సేనతొ సాగెను ఆ మకరాక్షుడు 


యుద్ద కొండము 


ఆయుధాలతో అసురులు కొట్టగ 
శరములతో మకరాక్షుడు కొట్టగ 
భయపడిపోయి వానరలీరులు 
పరుగులెత్తిరి- అసురులు మురిసిరి. 


పరుగులెతైడి కపులను గాంది 
రామచంద్రుడు నిశిత శరములను 
వర్షము తీరుగ కురిపించగను 


అసురులు కదలకపోయిరి సుంతయు. 


రాముని శరవిన్యాసము గాంచి 
కోపముతో మకరాక్టుడు పలికెను 
“రామా! నేటికి నా కగపడితివి 
ద్వంద్వయుద్దమున తలపడ రమ్ము, 


దండకాటవిని నా జనకుడగు 
ఖరుని రూల్చితివి కావున నికి 
అప్పటినుండి వేచియుంటిని 
నిన్ను చూడగ పెరిగి కోపము. 


నిలునిలు రామా! నిలువున చీల్ళెద 
దైవ వశమున నాకగపడితివి 
మృగముకోసమై సింగము రీతిగ 
వెచియుంటిని కాచియుంటిని. 


అస్త్ర యుద్ధమో, గదాయుద్ధమో 

ద్వంద్వయుద్దమో నీవే చెప్పుము 
ధ్‌ 

నీవు దేనిలో సుశిక్షుతుడవో 

జ్ర యుద్ధమున చేసెద రమ్ము. 


రాముడు నవ్వుచు తిరిగి పలికెను 
“వ్యర్థపుమాటలు వదరకు పాపీ! 

ని మాంసమును కాకులు, గ్రద్దలు 
నక్కలు తినును నిలబడు ముందు.” 


అటుల రాముడు పలుకుచుండగా 
అసురుడు శరములు వదలసాగెను 
రామచంద్రుడా శరములన్ని టిని 


త్రుంచెను నడుమలొ తన శరములతో. 


ఇరువురు వీరులు విడచిన శరములు 
నింగిని పోరి నేల కూలినవి 

ధనుసు మైతతో ఉరుముల సవ్వడి 
చేసిరి వరులు జయా భిలాషులు. 


పోరు చూచుటకు సురగంధర్వులు 
మహోరగులును నింగిని నిలచిరి 
ఒక గాయము మరి ఒకరికి తగిలిన 
రెండదవానికి రెండు తగిలను. 


రామచంద్రుడును మకరాక్షుడును 
ఒకరి శరములను ఒకరు త్రుంచిరి 
విరిగిన శరములు ధనుసు మోతల 
దిక్కులవిసెను రణరంగమున. 


మహాబాహుడు రామచంద్రుడు 


మహో గ్రుడయ్యెను- ఘనమగు శరమున 


మకరాక్షు చాపము త్రు౦ంచివేసెను 
మరి ఎనిమిదితో కూల్చె సారథిని. 


19: 


194 


వదలక శరములు వేయుచు రాముడు 
రథ తురగమ్ముల నేల రూల్చెను 
విరథుడయ్యెను అసురవీరుడు 

నేల కురికెను అతి భీకరముగ. 


యుగాంతమ్మున అగ్నిని పోలెడి 
ప్రళయ భయంకరమైన శూలమును 
అసురుడు తీసీ రామునిపైకి 


విసరెను- శూలము మండుచు వచ్చెను. 


శూలమ్మును గని రామచంద్రుడు 
నిశిత శరములు వదలెను : నింగిని 
రామబాణములు శూలాయుధమును 
ముక్కలు చేసెను రాలను తునకలు. 


యుద్ధ కొండము 


నింగిని నిలచి పోరు చూచెడి 
భూతజాలములు ఫాగడిరి రాముని 
అంతట అసురుడు పిడికిలి బిగించి 
౧లునిలు మనుచు ముందు కురికెను. 


వేచ్చెడి అసురుని రాముడు గాంచి 
నవ్వుచు విసరెను ఆగ్నేయా స్రము 
కోదండములో నుండి సాగిన 
అస్త్రము అసురుని గుండెను బీల్చెను. 


రామబాణమున గుండియ చీలి 
మకరాక్టుడట నేలకొ రిగెను 
వచ్చెడి శరముల బారి పడకను 
తప్పుకొనగను పరుగిడి రసురులు, 


వజ్రఘాతమున గిరి పగిలినటు 


రామబాణమున అసురుడు కూలగ 
ఆన౦ది౦చిరి దేవతలందరు 
రామపూజతో కపులు మురిసిరి. 
శ్రీ రఘురాముని॥ 
LR 
68 0 అదృశ్యముగా నుండి ఇంద్రజిత్తు యుద్ధము చేయుట 
రామచంద్రుడు రణకోవిదుడు కనబడియో మరి కనబడకుండనొ 
మకరాక్టు నంతముచేసిన విషయము పోరి కూల్చుము రామలక్ష్మణుల 
తెలిసి- రావణుడు ఆగ్రహించెను అమరేశ్వరునే గెలిచినవా డవృ 
పండ్లు పటపట కొరికె కోపమున, నిన్ను చూడగనె చత్తురువారు. 
యోచించుకొని లంకేశ్వరుడు తండ్రి మాటలు వినిన తనయుడు 
ఇంద్రజిత్తును చూచి పలికెను యధావిధిగను హోమము చేసెను 
“తనయుడ! నీవు బలవంతుడవు అగ్నిని వ్రేల్చి తృప్తిపరచెను 
తగినవాడవని నమ్ముచుంటిని, హవిసులతో సంతృప్తినొనర్చిను. 


అదృశ్యము గా చరించగలిగిన 
అరదము వచ్చెను బంగరు మయముది 
అశ్వములున్నవి నాలుగు దానికి 
అమ్ములు చాపములున్నవి ఎన్నో. 


బంగరు కట్లతొ వెడూర్యములతొ 

వెలిగి ధ్వజము అగ్నిగ తోచెను 
బ్రహ్మాస్త్ర మ్మును పొందుటవలన 
ఇంద్రుని గెలిచెను రావణు తనయుడు. 


అరదమునిెక్కి బయలుదేరెను 
అసురులందరిని చూచి పలికను 
“కపట వెషమున నున్న తాపసుల 
రామలక్ష్మణుల కూల్చివేసెద. 


కోతుల నింక మిగలనీయను 
లంకశ్వరుని సంతస పరచెద 
జయము తప్పదు ఇంద్రుని గెలిచితి. 
"అనుచు సాగెను రణము చేయగ. 


వానర సెనలొ మధ్య నిలచిన 
మూడు తలలుగల పన్నగమ్ములన 
శరములు వదలెడి రామలక్షణుల 
పరిశిలించి చూచెను అసురుడు. 


అల్ల త్రాటిని బిగించి నిలచి 

వర్షము మాదిరి శరములు వదలుచు 
అం౦ంతర్జానము అయ్యెను అంతలొ 
నింగి నుండి అట విడిచెను శరములు. 


[6 


అంబర విధిని తను కనబడక 
తిరుగుచు శరములు విడుచుచుండెను 
తగిలెడి శరములు దిక్కు (గ్రవాంచి 
నింగిలోనికి వదలిరి శరములు. 


రామలక్ష్మణులు విడచిన శరములు 
ఆకాశమును కప్పివేసినను 
ఇం[ద్రజిత్తుకు తగలక పోయెను 
మాయలమారి యోచన చేసెను. 


మంచు కమ్మిన రీతిగ పొగతో 
ఆకాశమును నింపివెసెను 
చీకటి క్రమ్మెను అదే అదనుగా 
శరవర్షము కురిపించసాగెను. 


వర బలవంతుడు రావణు తనయుడు 
రామలక్ష్మణుల నొబృ౦చగను 

సోదర లిరువురు శరములు వదలిరి 
ఇ౦ద్రజిత్తునకు తగిలి పడినవవ. 


మనుజోత్తములు రామ లక్ష్మణులు 
శరములు తమకు తగులుచున్నను 
శరములు వచ్చెడి దిక్కు గ్రహించి 
వచ్చెడి శరముల త్రుంచ సాగిరి, 


నింగిలో నికి దివ్యాస్త ములను 

రామలక్ష్మణులు విడచి రప్పుడు 
ఇంద్రజిత్తు ఆ శరముల తప్పుకు 
తిరిగి వదలెను నిశిత శరములు. 


196 


రూపము తెలియదు దిక్కు తెలియదు 


యుద్ధ కొ౦ండము 


బ్రహ్మాస్త్రము లతో అందరొరిగిన 


ధనుర్పాణములు కనబడవసలు అది మనకెంతో కేశముగాదా! 
అటులా అసురుడు విడచిన శరముల ఇం ద్రజిత్తును మాత్రమె మనము 
వందల కవులు అసువులు బాసిరి, రూల్చెడి యత్నము చేతము సోదర 
బుసలను కొట్టుచు లక్ష్మణమూర్తి కంటి కగపడిన- ఆ మాయానిని 
బ్రహ్మాస్త్రమును వదలనున్నటు మన వానరులే మర్టించెదరు 
అన్నగారికి తెలియబరచగా ఇప్పుడు నేనొకదివ్యాస్త మును 
శాంతపరచెను రామచంద్రుడు. వాని మీదకు వదలెద చూడుము. 
“ఓ సౌమిత్రీ! ఒక్కనికోసము నను వదలు ఈ దివ్యాస్త్రమ్ము 
అసురులందరిని కూల్చివేయుట పాతాళములో వాడు దాగినను 
న్యాయము కాదు- పుడమిని నిండిన ఊర్థ్యలోకముల దాగినకాని 
అసురులందరిట పోరుట లేదు. వానిని త్రుంచి నేలకు రాల్చును.”' 
పోరుకు భయపడి రానివారిని- అనుచు పలుకుచు రామచంద్రుడు 
శరణాగతులను- పరుగిడు వారిని రఘుకుల తిలకుడు రాక్షస హరణుడు 
మత్తులొనున్న అసురుల మనము ఇ౦ద్రజిత్తును అంతము చేయగ 
చంపుట తగదు తెలియును కాదా! నిశ్చయించుకొని ధనుసును మీటెను. 
శ్రీ రఘురాముని॥ 
RRR 
8 1 మాయసీతను ఇంద్రజిత్తు వధించుట 
రాముని యత్నము గ్రహించినాడు క్రోధవశుడయి తిరిగి పోరుకు 
పురుషోత్తముని శక్తి తెలిసెను బయలుదేరెను అఖండ సేనతొ 
యుద్దరంగమును వదలి మెల్లగా రామలక్ష్మణుల వానరయోధుల 
జారుకొనెను లంకేశుని తనయుడు. మోసగించగ యోచన చేసెను. 
మరలిపోయిన ఇం ద్రజిత్తుకు యుద్ధవిముఖులను చేయుటకొరై 
మనసు ఉడికి పోతున్నది అపుడు దిగులుతొ వారు కృంగిపోవుటకు 
కుంభకర్ణుడు ఆదిగాగల మాయతొసీతను సృజించినాడు 
తేరున నుంచెను మోసగించగా. 


మహావీరులను కూల్చెను రాముడు. 


యుద్ధి కాండము 


తేరుననున్న మాయరూపును 
రణరంగమున వధించివేసి 
వానర లిరుల మోసగించగ 
యోచనచెసీ తేరుతొ కదిలెను. 


ఎదురువచ్చిడి అరదముగాంచి 
వానర వీరులు శిలలు తరులతో 
ఎదిరించుటక ముందుకురికరి 
ఘన్నశెలముతో మారుతిదూకెను. 


స్యందనమ౦దున పావనమూర్తిని 
కృంగి కృశించిన శోకమూర్తిని 
ఉపవాసముతో రామధ్యానముతొ 
అశో కవనిలో దర్శనమిడిన 


ఎకవేణిగా కురులుచిక్కుపడి 
దుమ్మువారిన వలువదాల్సిన 
దీనవదనముననున్న సుందరిని 
రామచంద్రుని హృదయచం ద్రికను 


రాముబంటుహనుమంతుడు చూచెను 
అశో కవనిలో అమ్మగ తలచెను 
శోకవశుడయి కంటనిటితో 
కర్ణవ్యమ్ము తోచకపోయెను. 


హనుమను గాంచి రావణుతనయుడు 
రథముననున్న మాయరూపును 

శిరో జములను చేతబట్టుకొని 
కరవాలమును దూసి నిలచెను. 


“రామా, రొమా ! అను ఆక్రందన 
వినబడి మారుతి చలించిపోయెను 
అసురునితోను పరుష వచనముల 
పలికెను మారుతి- రామభక్తుడు 


' దురాత్ముడా! నువు పుట్టినవ౦శము 
బ్రహ్మబుషులు జన్మించిన వంశము 
అయినా నివు అసురకాంతకు 
జన్మి౦టలిబ సాబవెతివి. 


నీవుచేయునది అకార్యము సుమా! 
పరమపతిత్రత సీతాదేవి 
శిరోజములను చేతబట్టి తివి 
దుష్టకార్యమును చేసితివీవు. 


రామచంద్రునికి దూరమైనది 
దిక్కులెకను వంతనందినది 
నికేహానిని చేసెను మాత? 
నిర్ణయతో నువు నడచుచుంటివి, 


సీతాదేవిని హతముచేసిన 

నిన్ను చంపుట తథ్యము వినుము 
స్రీ హత్యతొ నువు దుర్గతినంది 
పాపఫలమును అను భవించెదవు'' 


అనుచు పలుకుచు పవననందనుడు 
కపివిరులతో ముందుకురికెను 
భయంకరమగు అసురసేనలు 
అడ్డ గించినవి వచ్చెడి కపులను. 


198 యుద్ధ కాండము 


అసురుడంతట నిశితశరములు స్రవధ వలదని చెప్పితివీవు 
వానర సెనలపైన విడచెను వెరిదుఃఖమే నాకు సమ్మతి 
హనుమంతునిగని పలికెనప్పుడు అందుకొరకు నేనెంతటి కార్యము 
రథమున సితను చూపుచుపలికెను. ఆలోచించక చేతును వినుము” 
“ఓరీ! నీవును- కోతులరాజును అనుచుపలుకుచు పదునుఖడ్గమున 
నువ్వునమ్మిన నరుడగు రాముడు నరికివేసెను ఆ స్త్రీమూర్తిని 
ఎవరికో సమై ఇటకువచ్చిరో యజ్ఞోపవీతము అన్నటు వాలుగ 
ఆమెను చంపెద నీముందరనే. కత్తివేటుదిగి అసువులుతీసెను. 
ఓ వానరుడా! సతను చంపి ఆ స్త్రీమూర్తిని అంతముచేసి 
ఆపై వదలక రామలక్ష్మణుల మిశ్రమ వ్యర్థము అయినది అనుచు 
నిన్నును ని మహరాజు సుగ్రీవుని ఆ౦జనేయునితొ పలికి క్రూరముగ 
విభీషణాదుల వధించివేసెద. సింహనాదమును చేసెను అసురుడు. 

సింహనాదము వినిరి అసురులు 

ముదమునందిరి రాక్షసులందరు 

దుఃఖితులైరి కపులందరును 

కన్నులనిరు కురిసెనచ్చట 

శ్రీ రఘురాముని॥ 
LER 


62 ఇంద్రజిత్తు నికుంభలాదేవి హోమము చేయుట 


పిడుగులు పడినటు రావణు తనయుడు మారుతి మూటల ధిర్యము కలిగెను 


సింహనాదమును చేయగ వినిన శిలలు తరులతో విరులు కదలిరి 
వానరవీరులు భయము నందిరి ప్రళయకాలమున యముని తీరుగా 
పరుగిడి పోవగ యత్నమునుండరి. _ విజ్భంభించెను వాయు నందనుడు. 
వానర సేనల కలవరమునుగని అసుర వీరులను కూల్చివెసెను 
ధెర్యము చెప్పెను ఆంజనేయుడు అగ్నిహో త్రమై కాల్చివేసెను 


ముందు నిలచెదను అనుచు పలుకుచు అమ్మను చంపెను అనిన క్రోధమున 
పోరుకు రమ్మని ప్రోత్సహించెను. అసురుని రథమున కొండను విసరెను. 


యుద్ద కాండము 


హనుమంతుడు అవలిలగ విసరిన 
ఘున్లశెలమ్మును సారథి చూచెను 
ఒడుపుగ రథమును తప్పంచగను 
ఆపద తప్పెను ఇం[ద్రజిత్తునకు, 


నేలను బడి ఆ శిల పగిలినది 

దాని (క్రిందపడి అసురులు నలిగిరి 
అంతట వానర విరులు తరువుల 
శిలలతొ తాకిరి ఇంద్రజిత్తును. 


వానర విరులు రణోత్సాహమున 
అరచుచు ఎసరిరీ తరులు శిలలను 
వాటి క్రిందపడి అసుర వీరులు 
చితికిపోయిరి బాధగ నెద్పిరి, 


అసురులు కూలుట ఇం ద్రజిత్తుగని 
అమిత (క్రో ధమున ముందుకురికను 
ఘన చాపముతో శరములు వదలెను 
అసురులు కొట్టిరి ఆయుధములతో. 


అతి బలవంతుడు ఆ హనుమంతుడు 


గిరి శిఖరములు ఘన తరువులతో 
ఎదురు తిరిగి అవి విసరుచు లీరుడు 
అసుర సేనలను కలవరపరచెను. 


అంతట మారుతి యోచన చేసి 
పోరు అపమని కపులకు చెప్పెను 
“"యోధులార! మీరందరు వినుడు 
కంటి పాపను చిదిమెను అసురుడు. 


అసురులతో మరి పోరుటెందుకు? 
రామ పత్నిం వచ్చితి మటకు 
కన్నులముందేి అమ్మను కూల్చెను 
కన్నులుండియు కావగపోతిమి. 


రామసేవలో అసువులు సైతము 
అర్పించుకొన ఇద్దపడితిమి 

అసలు విషయము రామచ౦దునకు 
సుగ్రీవునికి తలియబరచెదము' 


మారుతి అటుల కపులతొ పలికి 
ఆపె కార్యము అట యోచింతము 
అనుచు తలచి ఆ వానర సేనను 
వెనుకకు త్రిప్పెను రాముని చేరగ. 


వానర విరులు మరలిపోవుట 
ఇ౦(ద్రజిత్తు గని ఆనందపడి 
నికుంభలాంబ హోమము చేయగ 
నిశ్చయించుకొని వెనుకకు మరలెను. 


నికుంభలాంబ ఆలయమందు 
హోమము చేయుట ఆరంభించెను 
మాంసము, నెత్తురు, హోమము చేయగ 
భగభగ మ౦డెను అగ్నిహోత్రము. 


రక హోమమున అగ్ని తృప్తిపడి 
సంధ్యా సూర్యుని తీరుగ మండేను 
ఆగమ విధులు శాస్త్ర విధానము 
తెలిసిన అసురుని హోమము సాగెను. 


200 


యుద్ద కా౦డమ 

అసుర జయమును ఆకాంక్షించి 

హవిసును హోవుము చేయుచుండగా 

విధి లోపములు జరుగకుండగా 

శ్రద్ధగ చూచిరి బ్రహ్మ రాక్షసులు. 

18, రఘురాముని॥ 
LED 

83 శ్రీరాముని దుఃఖము లక్షణమూర్తి ఊరడింపు 
యుద్ధ ఘోషను రాముడు వినెను పలుకుచు హనుమ కంటినీటితో 
జాంబవంతుని చూచి పలికెను ఎగసిన దుఃఖము భరించలేక 
'' భల్తూకేశ్వర! ఆయుధాల ధ్వని పరమపాపినని రోదించుచును 
విన బడుచున్నది స్పష్టముగాను. రామవాదముల చెంత వాలను. 
ఘనకార్యము మన మారుతి చేసెను "అరదముపైన అతివను గాంచితి 
అని నమ్మెదను- నీవు సేనతో అసురుడు చంపుట చూచితిస్వామి! 
హనుమంతునికి సాయపడుముయా! అసహాయుడనై నిలచిపోతిని 
విని ఆ వీరుడు కదలెను సేనతో. అమ్మలేని మా అసువులెందుకు?” 
పశ్చిమ ద్వారపు దిశలో సాగుచు దుఃఖించుచును హనుమచెప్పిన 
త్రోవలొ గాంచెను వచ్చెడి సేనను విషయముతెలిసి రామచంద్రుడు 
అలసిన వీరులు-హనుమంతుడును _ _ నరకివేసిన తరువైపడెను 
జాంబవంతుని చూచిరి సేనతో. శోకవశుడయి మూర్చనందెను. 
వీరులందరిని వెనుకకు మరల్చి దేవసమానుడు రామచంద్రుని 
రామచంద్రుని చెంతకు చేరి గాంచిన కపులు పరుగిడివచ్చిరి 
గద్గద స్వరముతొ దుఃఖము నిండి అగ్నిహోత్ర సమలేజమునిండిన 
మారుతి పలికెను రామచంద్రునితొ. ముఖమున చల్లని నీరు జల్లిరి: 
“స్వామీ! మేమట పోరుచుండగా శోకవేశుడయి కృంగిపోయిన 
రణరంగమున మాముం౦ందరనే అన్నను అక్కున జేర్చిను తమ్ముడు 
విలపించెడి ఆ సీతాదేవిని దుఃఖమునిండి యుక్తియుక్తముగ 


వధించినాడు రావణుతనయుడు.” 


పలికెనప్పుడు రామభద్రునితొ. 


అన్నా! నీవు పూజ్యుడవయ్యా! 
ధర్మమార్గమున చరించువా డవు 
జిలేంద్రియుడవు నువు నమ్మిన ధర్మము 
నీ దుఃఖమును తీర్చకపోయెను. 


నిజముగ ధర్మము వున్నటులనచొ 
నీకు దుఃఖము తగదురాఘవా! 
అధర్మవర్తి రావణాసురుడు 
సుఖముగనుండుట చూచుచుంటిమి 


శాస్త్ర ప్రకారము జరుగుటలెదు 
ఎరుద్ధమైనవి జరుగుచున్నవి 

ధర్మా ధర్మములున్నచొ- వాటిని 
అనుష్టించి మరి ఫలితము లదు. 


వాపకర్ములు అధర్మవర్తులు 
నిక్రనొ౦ందుటనవారిని చంపుట 
అట్టి కార్యము ధర్మముఅగును 
అధర్మవర్తులు సుఖపడుచుండిరి. 


పరుని అధర్మము నినుబాధించెను 
ని ధర్మమ్ము అదేదుష్పునికి 
సుఖమిడినట్లు తెలియు టలేదా! 
ని ధర్మమ్మే నీకుకష్టమిడె. 


చంపుట- అది దైవచ్చ అన్నచో 
ఆవాపము దివమ్ముదిగావలె 
చంపనవానికి పాపములౌదని 
దెవముమీదకు త్రోయగలేము. 


ధర్మస్వరూపా! ధర్మమన్నది 
ఊహకు అందక ఉండుట చేత 
ఉన్నను అది మరిలేనటులున్నది 
అసమర్థతలో కూడియున్నది. 


సత్తువలేనిది ధర్మముస్వామీ! 
పురుష ప్రయత్నము నాశ్రయించెను 
కావున ధర్మము మాటతలంచక 
పురుష ప్రయత్నము నాచరించవలె. 


పురుష ప్రయత్నము థర్మముపైన 
ఆధారపడి యుండుటలేదు 
కావున ధర్మము వదలివేసి మరి 
పురుష ప్రయత్నము చేయదగినది. 


ఓ పరంతవా! సత్యము పలుకుట 
ధర్మము అని నువు తెలిసినవాడవు 
మరి మన జనకుడు అసత్యమాడిన 
వానిని నీవు ఎదిరించితివా? 


ధర్మాచరణము ముఖ్యమైనచో 
నాకాధీశుడు- విశ్వరూ పుడను 

మునిని చంపకయె- యజ్ఞము మాత్రము 
చేసియుండెడి వాడని తలచెద. 


అధర్మమ్మును అనుష్టంచినచొ 
మునినిమాత్రమే చంపి- అంతట 
యజ్ఞము చేయుట వదలెడివాడు- 
సమయము తెలిసి చేయగవ లెను. 


202 


కావున కర్త ఒక్కదానినే 
ఆచరించెదను అనుటకన్నను 
సముయముగిెరిగి ఆ రెండింటిని 
ఆచరించవలౌ ఆలోచించి. 


ధర్మాధర్మము లెంచక- అన్నా 
మంచిని ఎంచి స్వకరించునగు 
వచ్చెదీ రాజ్యము వదలుకొంటివి 


ధర్మమూలమగు అర్థముపోయెను. 


అర్థమువలదని వదలగరాదు 
రాజ్యమువ లన అర్థమునంది 
అర్థార్డనతో రాజ్యము పెంచి 
యజ్ఞయాగ ధర్మమ్ము పెంచవలె. 


అర్థము లెనిచొ అసమర్గుడగు 
వేసవిలోన ఎటినీటివలె 
ఇగిరిపోవున అతని చేతలు- 
అర్థమనెడి ధన మంతటిదయ్యా! 


అర్థమువదలి సుఖపడవలనన 
అధర్మమ్ములు చేయక తప్పదు 
అర్థమువదలిన ధర్మలోపమగు 
అంతియెగాక దోషముకలుగును. 


అర్థవంతుడే అధికుడు స్వామి! 
అందరు అతనికి మిత్రులగుదురు 
అతడే మగసిరి కలిగినవాడు 
పండితుడతడే- బుద్ధిమంతుడగు. 


యుద్ద కొండము 


ధనవంతుడు ఇల గుణవంతుడగు 
అర్థమువ దలిన ఇడుములు కలుగును 
అప్పుడు రాజ్యము వదలుకొంటివి 
ఎందుకు నీకా యోచన వచ్చిను? 


అర్థవంతునికి ధర్మకామములు 
అరచెత నుండుట జరుగుచున్నది 
శమదమాదులు, దర్పము, కోపము 
సంతోషము రాణించు వానికడ. 


అర్థము నిచ్చ రాజ్యమువదలి 
పితృవాక్య పరిపాలన ధర్మము 
తలను ధరించి అడవుల పడితివి 
అసురులు ఆలిని అపహరించిరి. 


గొప్ప ఆపద వచ్చిపడినది 
మేల్కొనవయ్యా, మంగళమూర్తీ! 
నా శౌర్యముతో నీ దుఃఖమును 
అవలిలగను తొలగించెదను. 


ఓ నరవ్యాఘమ! నిలబడుమయ్యా! 
నిన్ను నువ్వుమరి తెలియరకపో తివి 

నీ మహత్యమును తెలియుమునీవు 
నీతో సరిపడు వీరుడు లేడు. 


దుఃఖవశుడనై పలికితినటుల- 
క్రో ధవశమున పలికితినయ్యా! 
ఉత్సాహమునిడ పలికితినన్నా! 
కావున నన్ను క్షమించవేడెద. 
[శ్రీ రఘురాముని॥ 


CRE 


8 4 ఇంద్రజిత్తు చేయు హోమము భంగపరచమని విభీషణుని హి 


శ్రీరఘురాముని రమ్యచ రితము 
శ్రీపతినరుడై వెలిసిన చరితము 
శ్రీరాముడు దశకంఠునిదునిమి 
శ్రీని గ్రహించుట యుద్ధకాండము. 


అడుగుజాడలో నడచిన తమ్ముడు 
రామానుజుడటు అన్నగారిని 
ఊరడించుట గాంగిరి కపులు 
విభీషణుండా విషయము నెరుగడు. 


గజములు- వెనుక అనుసరించగా 
ముందరసాగు గజరాజువల 

తన సచివులతో విభీషణాఖ్యుడు 
వచ్చి చెరెను కపిసమూహమును. 


క౦టనీరిడు కపులను గాంచెను 
దుఃఖమునున్న లక్ష్మణు గాంచెను 
తమ్ముని ఒడిలో దుఃఖవశుడయి 
సోలిపడిన శ్రీరాముని గాంచెను 


మదిలో దుఃఖము కనబడనీయక 
దిగులుపడుచు ఆ విభీషణుండు 
విషయము అడిగెను, అంతట తమ్ముడు 
జరిగిన విషయము తెలిపె దుఃఖమున. 


“వూరుతి ఎదుటనె సీతాదేవిని 
ఇంద్రజిత్తు వధియించినాడట 
వార్తను వినిన అన్నఈగతి 

మిగిలిన మాకు దిక్కు తోచదు... 


అనుచు లక్ష్మణుడు ఇప్పుచుండగా 
౦టనె పలికిను వివిషఖు౦డు 
కడలి ఎందుటది ఎంతటి నిజమో 


చతురోపాయము లుపయోగించియు 


చ్‌ 
అతాదర ర్స భాగ్యము కలుగదు 
అంతటేకాదలి నుండెను అన 


న్న 
ఆమె కోసమై అసువుల నిడును. 


నికుంభలాంబ హోమము శే 
ఆ హోమము మరి పూర్తిచేసినచి 
ఇంద్రజిత్తును జయించలేము 

అంతటి అబేయు డతడగునుసుమా! 


204 


మాయాకల్సిత సీతాదేవిని 
వధించి- మనలను దుఃఖపరచెను 
హోమము విఘ్నము కాకుండుట 
వాడుపన్నిన పన్నాగమిది, 


రామా! మనము ఇపుడేపోయి 
నికుంభలాంబ దేవాలయమున 
హోమము విఘ్నము గావించవలె 
నీవు దుఃఖమును వదలివేయుము. 


యుద్ద కాండము 


యజ్ఞధ్వంసము జరిగినంతనే 
నశితరము లతొ లక్ష్మణమూర్తి 
ఇ౦ద్రజిత్తును వధించివేయును 
కావున పంపుము శు భలక్షఖుని. 


తారకాసుర సంహారమునకు 
కుమారస్వామిని సురపతిపంపెను 
అటులే ఇపుడు అదను గావున 
అనుజుని ప౦పుము- ఆజ్ఞాపించుము. 


రామా! నీవు ఇచటనె వుండుము హోమసమాప్తి అయినచొనింక 
లక్ష్మణమూర్తిని కపయోధులతో అదృశ్యముగా వాడు పోరును 
పంపుము మాతో ఆ నరవ్యాఫ్రుము మనకు సైతము అజేయుడగును 
వానియజ్ఞము నాశము చేయును. అంతవరకు నువు రానీయకయా!'' 
శ్రీ రఘురాముని॥ 

RRR 
8 5 లక్ష్మణుడు ఇంద్రజిత్తుతో పోరగ బయలుదేరుట 
విఖీషణు౦డు చెప్పినదంతయు జరిగినదంతా మాయని తెలియుము 
బాధలొనున్న రామచంద్రుడు నిన్నుచూచి ఈ కపులందరును 
తెలియకపోయి తిరిగి అడిగెను మరింత దుఃఖమున౦దుచుండిరి 
వివరముగా విషయమ్ముతెలుపుమని. అదియే కోరిరి మన శాత్రవులు, 
వాక్యకోవిదుడు విభీషణుండు దుష్టుని దునిమి సీతాదేవిని 
పలిక వినయము భక్తినిండగా గ్రహించనెంచిన నేను చెప్పనటు 


“స్వామీ! నీవు చెప్పినట్లుగా 
సెన్యవిభాగము చేసివచ్చితి. 


నాలుగు ప్రక్కల సేనల నుంచి 
యూధపతులను ఏర్పరచితిని 
నీ సన్నిధికి బయలుదేరితిని 
ఇచ్చటచూచితి నిన్నీ స్థితిలో. 


విను రఘరామా! నీ శ్రేయమును 
నిరతముకోరెడి భృత్యుడన య్యా! 


తమ్ముని పంపుము ఆ మహనీయుడు 
నికుంభలాంబ ఆలయమందుగ 
పోరునుసలిఏ ఇంద్రజితును 
అంతముచేయును ఇదియే అదను. 


విషసర్పములలొ సమమగు శరములు 
వింటిని త్రిపుచు ఎర వరేణ్యుడు 
లక్ష్మణమూర్తి వదలుచుండగా 
నిలువలేక ఆ అసురుడు కూలును. 


తపస్సుచేసి విరించివలన 
బ్రహ శ్ర శీరమను అస్త్రమున౦దిను 
కోరినట్లుగా పోగల రథమది 


నాల్గు అశ్వముల రథమును పొందెను. 


యజ్ఞ సమాప్తి వాడు చెసినచొ 
మనలను సితము రూల్చును వాడు 
యజ్ఞ విఘ్నము చేసిన వరుడె- 
వానిని చంపగ చాలిన వాడగు. 


వాని మరణ మా విధముగ బ్రహ్మ 
ఎధించినాడు కావున- తమ్ముని 
యజ్ఞ విఘ్నము చేయుట కొరకు 
అసురుని చంపుట కొరక పంపుము. 


ఇంద్రజిత్తు మరి లేడన్నచొ యిక 
బంధుబుత్రులతొ రావణరాజు 
కూలిపోయినటు తలంచవలెను 
ఆలసించక త్వరపడవలెను. ' 


విశదముగా విని రామచంద్రుడు 
వాని మాయలు తెలిసెను అనుచు 
అసురుని వధించఆనతి నిడెను 
సుమిత్ర సుతునికి చెప్పెను ఇటుల : 


“పోదర! నీవు వానర రాజుతొ 
మారుతి అంగద జాంబవం౦తు లను 
మిగిలిన యోధుల వెంట నిడుకొని 
నిభీషణునితో సాగుము ఇపుడే. 


మాయ యుద్దమున ఆరితేరిన 
ఇందజితును అంతము చేయుము" 
అనుచు రాముడు ఆవేశముగా 
ఆనతినిడిను అక్ష్మణమూర్తికి. 


కవచము దాల్సెను నీర వరేణ్యుడు 
బంగరు థనుసుఅమ్ముల పొదులు 
నిశిత ఖద్గము సిద్దపరచుకొని 


రామపాదముల నమస్కరించి 


“స్వామీ! నేను వదలెడి శరములు 
అసురుని తనువును బిల్సివేయుచు 
కొలనులొ సాగే హంసల తీరుగ 


అంకాపురమున నిండిపోవును... 


విరోచితముగ పలుకుచు తమ్ముడు 
అన్నగారి ఆీస్సులనంది 
నికుంభలాచెత్యమ్ము త్రోవలో 
సాగిను- యోధులు వెంట నడచిరి. 


వానర సేనతొ మారుతి కదలెను 
భల్లూకములతొ జాంబవంతుడు 
అఖండ సేనతొ సుగ్రీవుడును 
అంగదుడున్ను అనుసరించిరి. 


206 


నల్గురు సచివులు వెంట నడువగా 
వీ వీషణుండు వెంట నడచెను 

దూరమునుండే అసుర సేనలను 
చూది- లక్ష్మణుడు వడిగా సాగిను. 


యుద్ద కాండను 


ఆయుధమ్ములు రథముల వెలుగున 
అంతులెని ఆ రాక్షస సేనలొ 


ఆలయ మెచ్చట నున్నదొ అపుడు 
అగపడలేదు ఆ వీరులకు. 


శ్రీ రఘురాముని 


htt 


86 ఇంద్రజిత్తు హోము విఘ్నము- అతనితో పోరు 


లక్ష్మణమూర్తికి చేయవలసినది 

తెలియబరచెను విభీషణుండు : 
“నల్లని మేఘములన్నటులున్న 
అసురులపైన విరచుకు పడవల 


వానరులటుల శిలల తరులతో 
అసుర సేనలను ఎదుర్కొన గనే 
నిశిత శరముల రాక్షస మూకను 
చిందర వందర చేసి వేయవల్‌. 


అటులా అసురులు కలవరపడగ 
కనబడు నీకు రావణు తనయుడు 
యజ్ఞ సమాప్తి జరుగు లోపలే 


మాయల మారిని త్రుంచగ వలెను. 


వెంటనె వానర యోధులు కదలిరి 
అసుర సేనలను ముట్టడించిరి 
గోళ్ళతో పీకిరి కోరల కొరికిరి 
రక్కసి వీరుల చీల్చసాగిరి. 


అదే అదనుగ రామానుజుడు 
శరవర్షము కురిపించసాగెను 

రాక్షస వీరులు నిశితశరముల 
కపి యోధులను కొట్టసాగిరి. 


ఖగ్గమ్ములతో తోమరమ్ముల 
శాక్యాయుధముల పరిఘలతోను 
రాక్షసయోధులు కపులను కొట్టిరి 
తిరుగు దెబ్బను కపులు కొల్టరి. 


ఘనసం౦ం గ్రామము జరిగినదప్పుడు 
శరముల కుప్పలు ఆయుధ గుట్టలు 
రణరంగమున రాలిపడినవి 

అమిత సంఖ్యలో అసురులు కూలిరి. 


కోలాహలము అలజడి అరపులు 
అసురుల ఆక్రందనము లెగయగా 
అసురవీరులు నేల కొరుగుట 

అసుర నాయకుని తనయుడు గాంచెను. 


ఆవేశమ్ముతొ ఆ గ్రహమ్ముతో 
యజ్ఞకర్మ పరిపూర్తి కాకనే 
మధ్యలొ లేచెను అ మాయావి 
అనుచరులతొ అటవచ్చి చూచెను. 


గుట్టలు గుట్టలు శిలలు తరువులు 
నేలకొరిన అసుర వీరులు 

అమిత కోపమున అచ్చటనున్న 
దివ్యరథమును అధిరోహించెను. 


జ్వాలనత్రముల కాలయమునివల 
కార్ముకమ్మును చేత ధరించి 
సర్వనాశమును చేయగనిలచిన 
ఇ౦జ్రిత్తును రథమునగాంచి. 


సింహనాదమును చెసిరి అసురులు 
ఇ౦(ద్రజిత్తును అనుసరించిరి 
అంతట మారుతి ఎబ్బ౦భించెను 
ప్రళయా గ్నివలె నిలబడినాడు. 


భూరి తరువులతొ అసురులనదిరి 
వేలసంఖ్యలో రూల్చెను వారిని 
అంతలోనె ఆ అసురలందరు 
కమ్ముకొనిరి ఎరాంజనేయుని, 


పరిఘలకొట్టిరి చేతుల గ్రుద్దిరి 


ఈటెలు శూలము లాయుధములతో 


గదలు గొడ్డళుల ఇనుపగుదియల 
అందరొక్కటె పోరిరి హనుమత, 


చక్రాయుధముగ మెరసే కత్తుల 
మారుతసూనుని కొట్టి రసురులు 
అంతమందితో ఒక్కడె పోరిను 

చెక్కు చెదరక నిలచెను మారుతి, 


వాయునందనుని క్రోధము పెరిగెను 


గిరివలె ఎదిగి అసుర వీరులను 
వధించసాగెను ఆ విక్రముని 
ఇంజ్రిత్తుగని విస్మయపడెను. 


రావణతనయుడు పలికె సారధితొ : 
''ఉపేక్టించగా తగదు నేనిక 
హనుమంతుడు అతిసాహసవంతుడు 
అందరినొకడే చంప సమర్జుడు. 


రథమునుతోలుము ఆ కపివైపు ' 
అనుచుచెప్పగా రథము అప్పూడు 
సాగెను మారుతి ఉన్నదిక్కునకు 
అసురుడు శరములు వదలసాగిను. 
గొడ్డళ్ళను మరి పట్టసాలను 
ఖర్గమ్ములను ఆయుధాలను 

తీవ్ర శరములను అసురుడు విడువగ 
మారుతి భీకర ధ్వనితో పలి8ను : 


“రావణ తనయుడ! వినుము తీరుగా 
వాయుపుత్రుడను హనుమంతుడను 
శూరుడవనుకొని వచ్చితి వివ 
నాతోపోరి బ్రతుకడెవ్వడూ! ' 


అదిగాంచిన ఆ విభీషణుండు 
లక్ష్మణమూర్తితొ పలికెనప్పుడు : 

“ఓ సౌమిత్రీ! రావణుతనయుడు 
మన హనుమంతుని చంప నెంచెను. 


ఇ౦ద్రుని గెలచిన గర్వముతోను 
వాయున౦దనుని చంపనెంచెను 
ఇదె అదను- నువు అమోఘమైన 
శరమును వదలి త్రుంచుము వానిని.” 


21 


208 


యుద్ద కొండ 


రామానుజుడా మాటలు వినెను 
ము౦దర గాంచెను మేఘనాథుని 
హనుమతొ పోరగనిలచిన వానిని 
జిత్తులమారిని ఇం ద్రజిత్తును. 


8 / 


CR 
ఇంద్రజిత్తు విభీషణుని పరుషము లాడు ట- 


8, రఘురాముని॥ 


విభీషణుడు బుద్ధి గరపుట 


ధనుర్ధారి యగు అక్ష్మణమూర్తిని 
వెంటబెట్టుకొని విభీషణాఖ్యుడు 
దగ్గరలో గల వనమున చేరెను 
హోమ స్థలమును చూపెను స్వామికి 


నీల మేఘమును పోలిన యట్టి 
భయంకరమగు మట్టి వృక్షమును 
అచ్చట గాంచెను రామానుజుడు 
అంతట తెలిపెను రావణుతమ్ముడు 


'' లక్ష్మణమూర్తి! రావణు తనయుడు 
ఇచ్చట నున్న మళ్జి తరువు కడ 
భూత బలిని తా ముందుగ నిచ్చి 
ఆపె పోరుకు సాగును ఎరుడు. 


మట్టీ కడకు ఆ నిరుడు వచ్చిన 
వానిని మనము జయించలేము 
అదృశ్యముగా వోరు సలుపును 


నిశిత శరములతొ విజయము నందును. 


మళజ్జితరువును చేరులోపలే 
త్రుంచవలెను ఆ ఇద్రజిత్తును. 
సరియనిపలికి రామానుజుడు 
వింటిని మీటుచు నిలచెనచ్చట. 


అగ్నిహో త్రసమ తేజము నిండి 
జ్వాలగనున్న అరదముపెన 
కవచము దాల్సి ధనుర్గారియై 
ఇ౦ద్రజిత్తు అట వచ్చి నిలచెను. 


పులస్త్య వంశమున ౦దు పుట్టిన 
పరాక్రమునితో లక్ష్మణుడనెను : 
“మాయలమారీ! నిలబడి పోరుము 
పోరుకు నిన్ను ఏలచుచుంటిని. 


లక్ష్మణమూర్తికి ప్రక్కన వున్న 
విభీషణుని గని పలికి నసురుడు : 
“రాక్షసుడా! నీ బుద్ధి తెలిసినది 
లంకలొపుట్టి పెరిగితి విచ్చట. 


నా జనకునికి తమ్ముడ ఏవ 

నా పినతండ్రివి! నీకు తనయుడ 
ద్రోహము ఎందుకు తలపెట్టి తివి? 
బంధుత(మ్మును స్నేహము లేదు. 


కులాభిమానము వదలిన కుమతిీ! 
స్వజనుల వదలి పరులెవ్వరికో 
భృత్యుడ వైతివి- నిన్ను గాంచిన 
బాధ కలుగును వాఎవైతిఎ. 


యుద్ధ కాండము 


మతిమంతులు నిను భీ! యనుపనిగద 
నీ మతి చెడెను- నీచాశ్రయమా 
గుణహీనుండును స్వజనుల వదలి 
పరుల జేరుడు తెలియద నీకు? 


దొడ్డ గుణములు కలిగి యున్నను 
పరుడెన్నటికి పరుడే గాదా! 
స్వజనుల వదలి చేరిన వానిని 
చేరదీతురు స్వలాభమ్ము8. 


స్వజనుల కాదనిచెరినవానిని 
వఎనియోగించుకు వాని స్వజనులను- 
అంతముచేసి- ఆపై వానిని 

నాశము చేతురు-లో కథర్మమది, 


నిర్ణయుడవయి నిచబుద్ధితో 

నా కపకారము చేయగ నెంచి 

నా హోమమ్మును పాడుచేయుటకు 
నీవ లక్ష్మణునిటకు తెచ్చి తివి. 


రావణాసురుని సోదరుడవు నువు 
ఇట్టి అకార్యము చేయగరాదు”' 
అని కటువుగను అతడు పలుకగ 
తిరిగి పలికెను అన్న కొడుకుతో : 


ఓ దుర్మార్గుడ! తెలియనట్లుగా 
వదరుచుంటివి! నన్ను ఎరుగవా 
నా స్వభావము తెలియద నీకు 
ఎనతం౦।డ్రినని మరచిపోతివా? 


రాక్షసవంశము నందున బుట్టయు 
రాక్షస చెష్టల నెరుగనివాడను 
అధర్మమ్మును దరిరానీయను 
గుణము ముఖ్యము కులముకన్నను. 


చేతికి చుట్టిన పామును మనము 
ఎదిల్పినట్టు అధర్మవర్తిని 
వదలిపోవలె అతి శీఘ్రముగా 
నతి చెఖ్బన-నను కాదనెను. 


పరుని ద్రవ్యము- పరుని భార్యను 
హరించువానిని, దురాచారుని 
జీవవాంసను చెయువానిని 
వదలిపోవలెను అతి తొందరగా. 


కాలెడి గృహమును వదలిపోయినటు 
వానిని వదలిదూరము పోవలె 
వాతులను నమ్మకపో యినవాడు 
నాశనమగునని నికు తెలియదా? 


మహాబుషులను చంపివేయుట 
సురలందరితో వెరము పూనుట 
గర్వము, కోపము, బద్ధవెరము 
ఇతరుల మంచిని ఓర్చకపోవుట 


అట్టి వోషములుశ్రీని హరించును 
ఆయుర్దాయము నంతము చేయును 
గిరిని మేఘములు ఆవరించినటు 
అన్నను చేరనుదోషములన్నీ. 


21 యుద్ద కాండము 


అందువలననే అన్నను వదలితి దుఃఖసమయ మాసన్నమైనది 
లంక నిలవదని నమ్మితి నేను రామలక్ష్మణుల కాదని బ్రతుకవు 
అన్న ఉండడని గట్టిగ నమ్మితి లక్ష్మణు శరముల యమునిచెరుకొని 
నీవు వుండవని తలచితి నాడే! యమదూతలకు సేవలు చేయుము. 
దుష్టబుద్దివి- అహం౦ంకారుడవు శస్రాస్త్రములతొ బలము చూపుము 
ఎమియు తెలియని మూర్చుడవివు లక్ష్మణమూర్తి విడచు శరములతొ 
కాలుని దరికి చేరనుంటిని నీ బలములతో కూలెద లీవు 
నీరుతో చినటు వదరుము వినెదను అని విభీషణుడు పలికె పరుషముగ. 
శ్రీ రఘురాముని॥ 
బాట్లు 
88 లక్షణ- ఇంద్రజిత్తుల వోరు 
కోధవశుడయి రావణుతనయుడు రాముని తమ్ముడ! లో గడనేను 
ఒరలో నుండి ఖడ్గము దూసి వదలిన శరముల మీ సోదరులు 
విఖీషణునివై దూకనెంచెను మిమ్ము నమ్మిన సేనలన్నియు 
అంతలోనె అట లక్ష్మణు గాంచెను. నేలనుబడుట జ్ఞప్తియున్నదా? 
ఉదయగిరిని ఉదయించు భానుడై క్రుద్ధపన్నగము పోలెడి నాతో 
హనువు మూపుపె లక్ష్మణమూర్తిని విషసర్పమును పోలెడి నాతో 
ఇ౦ద్రజిత్తుగని - ఖడ్గమునొదిలి ఫోరగనిలచితి వీ రణభూమిని 
ఘనమగు విల్లును చేతధరించెను. యమునిచూడగా తలంచుచుంటివి' 
లక్ష్మణమూర్తిని- విభీషణాఖ్యుని అనుచు గర్వమున పలుకుచునున్న 
ఇద్దర చూచి పలికె గర్వమున ఇంద్రజిత్తుతో ననెను లక్ష్మణుడు 
“చేను వదలెడి శరముల గురిని అసాధ్యమ్మును సాధ్యమనుకొని 
శకి కలిగినచొ తప్పుకో ౦డిక. పలుకుచుంటివి నిజము నెరుగక, 
దూదిని అగ్నికాల్చివేసినటు గలిచినట్టుగా పలుకుచు౦టిఎ 


నా శరములు మీ తనువులకాల్చును దొంగమాదిరి పరుగిడిపో తివి 


యమసదనమునకు మిముగొనిపోవును _ విజయకాంక్షి మరి నీవలె వదరడు _ 
నాతోనిలచి పోరెడి దెవ్వడు? నీ పరాక్రమము చూపుము ఇపుడు 


యుద్ధ కాండము 


అటుల లక్ష్మణుడు పలుకుచుండగా 
కరకుటమ్ములు వదలె నసురుడు 
బుసల సర్పముల తీరుగ పడినవి- 
తిరిగి శరములు వదలెను అసురుడు. 


శరములు తగిలి నెత్తురు చిమ్మి 
పొగలెనట్టి అగ్నిహో త్రమై 
తేజమునిండెను లక్ష్మణమూరి 
చలించలేదు రామానుజుడు. 


సింహనాదమును చెసెను అసురుడు 
తిరిగి పలికను లక్ష్మణమూర్తితొ 
“నా శరములు నీ దేహము బీల్సును 
నక్కల పులుగుల కాహారమగు, 


క్షత్రియాధమ! రామ భక్తుడా! 
నిన్నుత్రుంచి నీ శిరసు గ్రహించెద 
మిగిలిన మొండెము రాముడుచూచును 
తెగిన కవచముతొ మొండెముగనును.' 


రోష పూరిత నయగనమ్ములతో 
పలికనప్పుడు రామనుజుడు 

' ఈకూరుడవని నే నెరుగుదు నిన్ను 
మాటల రోషము-చేతల చూపుము. 


211 


అనుచు పలుకుచు సుమిత్రతనయుడు 
అతివెగముగల అయిదు బాణములు 
అసురుని రొమ్మున సూటిగ నాటెను 
అమ్ములు భాసీల! రవికిరణములన. 


అంతట అసురుడు అమిత కోపమున 
వాడి శరములు మూడు విడచెను 
ఇటు లక్ష్మణుడును అటు రాక్షసుడు 
ఇరువురు వోరిరి- జయా భిలాషులు. 


ఒకరికి ఒకరు లొంగని నీరులు 
అస్త శస్తముల నెరిగినవారు 

౮ మో 
అమిత బలమున విరాజిల్లుచు 
నింగినిగ్రహముల తీరుగ పోరిరి, 


దెవేంద్రుడును వృత్రాసురులను 
వోలిరివారు- పోరెడివారు 

రెండు సింహములు అన్నటులుండిరి 
శరవర్గము కురిపించుకొనిరట, 


ఒక్కొకసారి ఒక్కొక వీరుడు 
విజృంభించి విజయకాంక్షతో 
సురనాయకుడు శంబరాసురుల 
తలపంచునటు పోరు సలిపిరి. 

శ్రీ రఘురాముని॥ 


tetris 


89 


ఫణివలె బుసలను విడచుచు నప్పుడు 
ధనుసు మీటెను లక్ష్మణమూర్తి 
అల్లె త్రాటిధ్యని నింగి కెగసెను 
ఇంద్రజిత్తు ముఖమంతయు మారెను. 


లక్ష్మణ, ఇందజిత్తుల మధ్య ఘన సంగ్రామము 


వెలవెలబో యెడి ముఖముతొ నున్న 


అసురుని గాంచి విభీషణుండు 
+. లక్ష్మణ! గనుము వాని ముఖమును 
దక్కడు వాడనితోచుచున్నది. 


212 


అపశకునములు అగపడుచున్నవి 
ని చెతిలొ వాడంతము అగును 
తొందరపడవలె ' అన్న మాట విని 
లక్ష్మణమూర్తి అలసించక 


అగ్నిహో త్రమును పోలు శరములు 
అసురునిపైన విడువగ నవ్వి 
వజ్రాయుధము అన్నటు తాకెను 
క౦ఎ౦చెను ఆ రావణు తనయుడు. 


తిరిగి తేరుకొని అమిత క్రోధమున 
ఏడు శరములు లక్ష్మణు పెన 

పది శరములను మారుతిపైన- 
వదలెనువంద విభీషణుని. 


అసురుని శరముల లెక్కచేయక 
నవ్వుచు పలికను లక్ష్మణమూర్తి 
“చేవలేని నీ శరములు లెక్కా 
విరులు వదలరు ఈ బాణములు” 


అనుచు పలుకుచు రామానుజుడు 
అమోఘ శరములు సూటిగ వదలి 
ఇంద్రజిత్తు కవచమ్మును త్రుంచెను 
తారల తీరుగ తునకలు రాలెను. 


శరములు తగిలి ఇంద్రజిత్తునకు 
దేహమంత గాయమ్ములైనవి 
అయినను అసురుడు లక్ష్య పెట్టక 


వేయి బాణములు విడచెను సూటిగ. 


యుద్ద కాండ 


ఇంద్రజిత్తు అటవదలిన శరముల 
రామానుజుని కవచము తెగెను 
శరములు తగిలి రక్తము కారెను 
అసురుని బలము తెలిసెనప్పుడు. 


మేన కవచములు లేకపోయినను 
రర్హసిర్హమై తనువులున్నను 
జయా భిలాషులు పోరసాగిరి 
శరవర్షము కురిపించసాగిరి. 


సమయము తెలియక- విసుగులేకను 
విరవరేణఖ్యులు పోరుచుండిరి 

అలుపు నెరుగని ఆ రణధీరులు 
దివ్యాకృతిగల శరముల వోరిరి. 


ధనుసు మోతలు ఏడుగుల పోలెను 
వ్యర్థముకాక శరములు తగిలెను 
ఇరుపక్షముల సేన లన్నియు 

భయ భ్రాంతులొ నిలచివోయిరి. 


నెత్తుటి ఎరు ప్రవహించినది 
నెత్తుట తడిసిన శరములు రాలెను 
కొన్ని శరములు నింగి కగిరెను 
శరముల విరిగెను కొన్ని శరములు. 


గార్హపత్య-మరి- అహవనియ 
యజ్ఞాగ్నులలో చేరు దర్భలన 
రణమను యజ్ఞమునందు శరములు 
గుట్టలు గుట్టలు నేలబడినవి. 


యుద్ద కాండము 


రక్తసిక్టమై దెహములుండగ 
ఆకులురాలి పూలతొనిండిన 
బూరుగు-మోదుగు తరువులవోలి 


రణరంగమున నిలచిరి నీరులు. 


ఒకరిని ఒకరు వధించన౦చి 
ఏరో చితముగ పోరుసలిపిరి 
దెబ్బలు ఎన్నో తగిలినగాని 
అలుపునెరుగక పోరిరి విరులు. 


We 


to 
నాల 
(ఆ 


మెన దిగబడిన అమ్ములతోనట 
చెట్లు మొలచిన పర్వతాలవలె 
రకసికమె తనువులుండగ 


—0 == యా 


అగ్నిహోత్రముల తీరుగతో చిరి. 


వీరుడు విభీషణాఖ్యుడప్పుడు 

లక్ష్మణమూర్తికి అలుపుతీర్చగ 
యుద్ధరంగమున వచ్చినిలచెను 
ఇంద్రజిత్తుతో పోరగవచ్చెను. 

ప్ర రఘురాముని॥ 


90 విభీషణుడు కపుల నుత్తేజపరచు ట- లక్షణ 
ఇందజిత్తుల భీకర పోరాటము 


విభీషణుండు ఘనచాసముతో 
రణరం౦ంగమున అడుగుబెట్టెను 
అల్లత్రాట ధ్వని ఉరుముచుం౦డ గా 
కరకు శరములు విడువసాగెను. 


ఏడుగువాటుకు గిరులు పగిలినటు 
అగ్ని హో త్రమగు శరముల నపుడు 
. విభీషణుడు నలువంకల విడచెను 
అసురులెందరో నేలకూలిరి. 


విభీషణుండు శరములు వదలగ 
శూల పట్టస ఖడ్గమ్ములతో 

అతని సచివులు పోరుసలిపిరి 
అసురు లెందరినొ నేల కూల్చిరి. 


అటుల పోరుచు విభీషణుండు 
అదునుగాంచి- ఆ కపీయోధులను 
ఆహవభూమిలొ ప్రోత్సహించెను 
అమితోత్సాహము కలుగజేసెను. 


“వానరయోధులు మీరందరును 
విరోచితముగ పోరుసలిపిరి 
రావణుసేనలొ మిగిలినవాడు 
ఇంద్రజిత్తు-విడొక్కడె వీరుడు 


వీనిని నమ్మెను రాక్షసరాజు 
ఎనివైననే ఆశ నిలపెను 
వినిని మీరు త్రుంచి వేసిన 
వానిపని ఇక ఆఖరయిన టి. 


బలవంతులతో పోరి- చంపీరి 
ప్రహస్తునెదిరి పోరునచంపిరి 
కుంభనికుంభులు కూలిపోయిరి 
కు౦భకర్ణునే చంపిరి మీరు. 


ధూమ్రాక్షుడును జంబుమాలియు 

న జ్రద౦స్ట్ర సంహాద్రి వికటుడు 

జంఘు ప్రజల౦ఘులు మన్నున కలిసిరి 
ప్రఘసుడు తపనుడు రణమున ఒరిగిరి. 


214 


రశ్శ్మికతువు, విద్యుజ్జిహ్వూడు 
సూర్యశత్రువు, అకంపనుండు 
సుపార్ఫ్వుడున్ను, చ క్రమాలియు 
దేవాంత నరాంతకు లొరిగిపోయిరి. 


వానరులారా! ఎంతోమందిని 
అసురుల కూల్చిన అతిబలవంతులు 
కడలికి వారధి కట్టిన యోధులు 
కోసలభూపతి నమ్మినవీరులు. 


ఇంద్రజిత్తును ససైన్యమ్ముతో 
రూల్చుట మీకు లెక్కలో నిదా? 
గోష్పదమ్మును దాటుట వంటిది 
ఎడొక్కడినిక జయి౦చవలెను, 


అన్నకొడుకు మరి చంపగరాదని 
ఆహవభూమిలొ నే తలంచను 
రామకార్యము శిరో ధార్యము 
అందుకు సిద్ధము వీనిని చంపగ. 


నేనే స్వయముగ చంపుటకి మరి 
యోచించినచో- కన్నుల నిరు 
గిరున తిరిగి చూపుల నాపును 
నుముతాబంధము ఆపును నన్ను. 


లక్ష్మణమూర్తి చంపును వానిని 
మీరందరును విజయకాంక్షతో 
అసురసేనలను అంతము చేయుడు" 
అన విని కపులు నిండుగ నిలిచిరి. 


యుద్ధ రొ౦డేమ 


వర్షితమేఘము గాంచిన యంతనె 
ఆనందించే నెమళ్ళ తీరుగ 
కోలాహలముతోొ లేచిరి కపులు 
వాలము లూపిరి నేలకు బాదిరి. 


జాంబవ౦తుడు ముందుకు దూకెను 
వానరవిరులు భల్లూకములు 
అనుసరించిరి అసురుల చీల్సిరి 
గోళ్ళతొ చీరి కోరల కొరికిరి, 


అసుర వీరులు ఆయుధాలతో 
తిరిగి కొట్టిరి జాంబవంతుని 
భీకర యుద్దము జరిగినప్పుడు 
వీరులెందరో నేల కొరిగిరి, 


వీరవరేణ్యుడు ఆంజనేయుడు 
లక్ష్మణమూర్తిని నేలకు దింపి 
సాల వృక్షమొక దానిని పెరకి 
వేలకు వేల అసురుల కూల్చెను. 


ఘనముగ తనతో పోరుచు నున్న 
పినతండ్రిని వదలి రావణు తనయుడు 
తిరిగి లక్ష్మణుని పైకి సాగెను 


' శర వర్షము కురిపించ సాగెను. 


వరుసగ వదలు శరములతో నట 
ఒకరికి ఒకరు కనబడకుండిరి 
వర్ణిత మేఘము చాటున నున్న 
రవి చంద్రులుగ తోచిరి విరులు. 


యుద్ద కొండము 


ఎరవరేణ్యులు వింటిని పట్టుట 
అమ్ములు తీయుట, వింటికి కూర్చుట 
విడచుటగురితో, తిరిగి తీయుట 
కంటికి కన బడకున్నది నేర్పు. 


నింగి శరములతొ నిండిపోయెను 
దిశల ఎకటులు క్రమ్ముకొన్నవి 
సూర్యాస్తమయము అన్నటులున్నది 
నెత్తురు వారెను ప్రవాహమ్ముగా, 


క్రూర జంతువులు భీతిలి అరచెను 
ఎచుట ఆగి-వాయువు చూచెను 
అగ్ని జ్యలించక నిలచిపోయెను 
గంధర్వ చారణులు పరుగులత్తిరి, 


'లోకాస్సమస్తా స్సుభినో భవన్త ని 

లోక శాంతిని కోరుకొనుచును 
మహాబుషులు అటశు భములుపలికి రి 
ఘన సంగ్రామము జరిగినప్పుడు. 


ఇ౦ద్రజిత్తు బంగారు రథమునకు 
బంగరు ఆభరణమ్ములు గలిగిన 
వేడిగా పోయె నాల్గు తురగముల 
నాల్గు శరములతొ కొట్టె లక్ష్మణుడు. 


తళతళలాడుచు మెరిసే అమ్మును 
రథ సారథి పి వదలా లక్ష్మణుడు 
దివ్య శరమది అవలీలగను 
త్రుంచివేసినది సారథి తలను. 


సారధి కూలగ- యోధుడు అపుడు 
తానె స్వయముగరథము నడుపుచు 
వింటి నందుకొనిరావణు తనయుడు 
పోరుకు నిలచెను లక్ష్మణమూర్తిలొ. 


రథము నడుపుచు పోరగ నిలచిన 
రావణు తనయుని ధిర్యమ్మునకు 
ఆశ్చర్యపడి అక్ష్మణమూర్తి 

తిరిగి శరముల కొట్టె నశ్వముల, 


నిర్భయమ్ముగా రథమున తిరుగుచు 
నిలిచిన రావణు తనయునివైన 
శరవర్షము కురిపంచె లక్ష్మణుడు 
ఇంద్రజిత్తు గర్వమ్ము దిగినది. 


ఇంద్రజిత్తు వదనమ్ము దీనమై 
అగపడినంతనె వానర లీరులు 
ఆనందముతో అక్ష్మణమూర్తిని 
అభినందించిరి ఆ రణభూమిని. 


[పమాధి, శరభ, రభసుడు మరియు 
గంధమాదన నల్లురు కపులు 

ఎగిరి దూకిరి రథాశ్వములపై 

రక్తము (గ్రక్కి గుజ్జిము లుడిగెను. 


గుజ్జము లటుల నేల కూలగ 
ఆనందముతో ఆ కపిలవీరులు 
మహారథమును ముక్కలు చేసి 
ముదముగ నిలచిరి లక్ష్మణు చెంత. 


216 





యుద్ధ కొ౦డము 

రావణు తనయుడు క్రిందకు దూకి 

శరములు వదలెడి లక్ష్మణువైపు 

పరుగెత్తెను- ఆ ఏర వరేణ్యుడు 

నిశిత శరముల నిలపె నసురుని. 

18, రఘురాముని॥ 
9 1 లక్ష్మణమూర్తి విడచిన శ్రరామనామబాణమున ఇంద్రజిత్తు కూలుట 
మహావిరుడగు ఇ౦ద్రజిత్లు తన అనుచు పలుకుచు రావణుతనయుడు 
రథము పోయెనని దిగులునందక లం౦కాపట్నములోనికి పోయి 
పరాక్రమముతో జ్వాలమాదిరి ఉత్తమాశ్వముల అలంకారముల 
ఎదిరిపోరెను లక్ష్మణమూర్తితొ. నిలచిన బంగరు తేరును ఎక్కెను. 
లక్ష్మణమూర్తి నిశితశరములతొ ఈటెలు కత్తులు చాపమ్ములతో 
భీకరమెన పోరుసలిపెను అశ్వహృదయము తెలిసిన సారథి 
కపులు రాక్షసులు కలబడిపోరీరీ రథముసిద్ధముగ నుంచగ దానిని 
వీభత్సవమట తాండవించెను. అధిరోహించెను-పోరుకు వచ్చెను. 
ఇంద్రజిత్తు తనవీరులగాంచి అంతటిలోనే రథముతొ వచ్చెను 
పాగడి పలికెను సందర్భముగా ఇంతవరకు ఇట పోరుచుండెను 
“అసురలిరులు! అటులే పోరుడు వాడెప్పుడు మరి ఫోయివచ్చిన - 
చీకటి క్రమ్మి కన బడకున్నది. చకితులైరి ఆ అసురునిగాంచి. 
వానరయోధుల మోసగించవలె శరవర్షమును కురిపించుచును 
పోరు ఉధృతము చేయగవలెను వానరవీరుల కూల్చె నసురుడు 
చిటికలోన-నే లంకకుచెరి వలయాకారము తిరిగిను విల్లు 
రథముతో వచ్చెద అతితొందరలో విడచిన శరములు కంటికగపడవు. 
స యగ 

మీరు ధెర్యముగ పోరుటగాంచి అద్భుతయుద్ధము అసురుడు చ 
నేనుంటినని కపులు తలతురు శరఘాతములకు ిలు భైకను 
అదే అదనుగా అరదముకొరకో బ్రహ్మచి౦తకు సు యం 
లంకకేగి నే రథముతొ వత్తును” కపులు చేరిరి లక్ష్మణమూర్తిని. 


యుద్ధ కాండము 


క్రో ధానలము భగ్గున ఎగసెను 

నిశితశరమును తిసి లక్ష్మణుడు 

ఇ౦ద్రజిత్తుని ధనుసు త్రుంచెను 
మరియొక విల్లును తీసె నసురుడు. 


తీసిన వింటిని ఎక్కు పట్టగా 
నిలచినంతలో లక్ష్మణమూర్తి 
మరి మూడమ్ముల దానిని త్రుంచెను 


అయిదు బాణములు విడచెవక్షమున. 


లక్ష్మణమూర్తి వదలిన శరములు 
నిల్లులెని ఆ ఇం ద్రజిత్తుకు 

తగిలి రర్తమున తడిసిపడినవి 
కవచము తెగినది రక్తము గ్రక్కెను. 


వెంటనె అసురుడు ఘనమగుచాపము 
చెతధరింది నిశిత శరములను 
_రామానుజుని పెకి విడచెను 
గిరివలెనిలచెను అక్ష్మణమూర్తి. 


* అనేక శరములు వదలుచు నపుడు 
శరవిన్యాసము చూ పెనసురుడు 
లక్ష్మణమూర్తి అసురులత్రుంచుచు 
శరనెపుణ్యము చూపినసురులకు. 


శరములు తగిలి బాధపడుచును 
తిరిగి శరములను విడచెనసురుడు 
వచ్చెడి శరముల మధ్య త్రోవలో 
త్రుంచెను నెర్పుగ రామానుజుడు 


అంతటిలోన లక్ష్మణమూర్తి 
కత్తిని పోలిన కరకుటమ్మును 
వదలెను సారథిపైకి సూటిగా 
శరముతగిలి ఆ సారథి ఒరిగెను. 


సారథీ ఒరిగిన సంగతి తెలిసి 

నర్పుగలిగిన అ తురగములు 
సుడులు తిరుగుచు రథమును త్రిప్తుచు 
వచ్చెడి శరముల తబ్బృ౦చినఐ. 


అశ్వముల౦తటి చాకచక్యముగ 
శరములతాకిడి తప్పంచగను 
అక్ష్మణమూర్తి విస్మయపడిను 

ఆర్టు _0 
శరములు వదలను తురగమ్ములప. 


అమితకో పమున రావణుతనయుడు 
వజతుల్యమగు పది బాణములు 
లక్ష్మణమూర్తి పెకి విడచెను 
కవచమ్మునకు తగిలిపడినవి. 


రామానుజుడు ధరించిన ట్టి 

కాంచన కవచము అభేద్యమ్మని 
అసురుడు తిలిస మూడు బాణములు 
రామానుజుని నొసట విడచెను. 


మూడు బాణములు నొసట తగలగా 
మూడు శృంగముల గిరివలె నపుడు 
లక్ష్మణమూర్తి నిలచె నచ్చట 

బాధ నోర్చుకొని తిరిగి నేర్పుగా 


218 


ఆకర్ణాంతము విల్లును లాగి 
అయిదు శరములు అమోఘమై నవి 
కుండలాలతో మెరయుచునున్న 
అసురునిపెకి విడచె లక్ష్మణుడు. 


వీరు లిద్దరూ శరములు తగులగ 
నెత్తురుకార దేహమ్ములతో 
విరగబూసిన మోదుగుచెట్టను 
తలపించిరి ఆ రణరంగమున. 


ఒకరిని ఒకరు జయింపగోరి 
విడచుకొన్న ఆ నిశిత శరములు 

ప్రతి అవయవమును గాయపరచెను 
సడలిపోక అట పోరుచుండిరి 


కోపము పెరిగి రావణుతనయుడు 
విభీషణుని ముఖమందున అపుడు 
మూడు శరములు విడచి- ఆగక 

ఒక్కొక అమ్మున కొట్టెను కపులను. 


విభీషణుండు కోప వశుడయి 
ఘనమగు గదతో రథముకు పూన్చిన 
తురగమ్ములను మోదగ నవ్వి 

నేల కొరిగినవి రథము కూలెను 


నేలకు దూకి రావణుతనయుడు 
రథశక్తిని గొని విభీషణునిపె 
ప్రయోగించగా - నిశిత శరమున 
శక్తిని త్రుంచెను లక్ష్మణమూర్తి. 


యుద్ద కొండము 


విభీషణుడు అదియంతయు గాంచి 
అగ్నిజ్వాలవలె కోపము ఎగయగ 
ఘనమగు చాపము నందుకు నిలచి 
అయిదు శరములను విడచెను సూటిగ. 


వక్షస్థలమున తగిలిన శరములు 
చీల్చి-నెత్తుట తడిసి పడినవి 
ఇంద్రజిత్తునకు కోప మెగసెను 
చంపగ నెంచెను విభీషణాఖ్యుని. 


యముడు ఒసగిన దివ్యశరమును 
ఎంటికికూర్చెను- ఆ విషయమును 
లక్ష్మణమూర్తి గ్రవాంచినాడు 
[గ్రబాంచె నొక్క అమోఘ శరమును 


సురాసురులు ఎదిరించలేనిద గు- 
ధనపతి స్వయముగ లక్ష్మణుకిచ్చిన 
శరమును తీసి లక్ష్మణమూర 

నిలచెను- విడచెను ఘనముగ బుసలను 


ఇద్దరు వీరులు అమోఘ శరములు 
సంధింగిరి- తమ బలమగు భుజముల 
అకర్థాంతము లాగి విడచిరి 

దిక్కుల ౩గనెను దివ్యనాదము. 


బయలుదేరిన దివ్యశరముల 
వెలుగుతొ నింగి తేజరిల్లెను 
మంటలు సాగలతొ రెండు శరములు 


_ నింగిని పోరి నేల కూలినవి. 


దివ్యశరములు నెల కూలగా 
ఎరులిద్దరూ సిగ్గునందిరి 

తీవ్ర కోపమున లక్ష్మణమూర్తి 
వారుణాస్త్రమును విడచెనప్తుడు. 


ఇంద్రుని గెలిచిన ఎరవరేణ్యుడు 
రు ద్రదేవతాస్త్రమ్ము వదలగా 

వారుణాస్త్రమును నెల కూల్ఫెను 
తిరిగి రోషములు రాజుకున్నవి. 


విజయకాంక్షయై రావణుతనయుడు 
లోకములన్ని కాల్సివేయు టకు 
వదలెనొ ఎమో? అన్నటులపుడు 
ఆగ్నయాస్త్రము విడచె సూటిగా. 


సొరాస్త్రముతో ఆ సౌమిత్రి 
ఆగ్నేయాస్త్రము నడ్డగించెను 
అంతట అసురుడు అమిత కోపమున 


అసురాస్త్రము సంధించి విడచెను. 


అసురాస్త్రమ్ము- ఆయుధాలను 

గదలు, శూలములు, గండ్రగొడ్డళులు 
శరములు, కత్తులు, ముధ్గరమ్ములను 
సృజించి ముందుకు పోరున కంపెను. 


అసురాస్త్రమును అంత టివరకు 
అడ్డగించిన ఎరులు లేరు 
నిశ్భెషముగా రిపులను కూల్చగ 
శర్తివంతమగు అస్త్రము అది యగు. 


అసురాస్త్రమును గాంచి లక్ష్మణుడు 
మహెశ్వరాస్త్రము వదలను అపుడు 
రామనుజుని దివ్యాస్త్రమ్ము 


అసురాస్త్రమును సేలకు రాల్సెను. 


అక్ష్మణమూరి ఇంద్రజితులు 

వ్‌ లాం న 

ప్రచండ యుద్దము చేయుచుండిరి 
నింగిని ఉను సర్వ భూతములు 
అక్ష్మణమూర్తిని చూచుచున్నవి. 


అరపులు కేకలు సంహ నావముల 
అసురులు కపులు పోరుచుండిరి 
సుర గంధర్వులు ఏతృ దెవతలు 
అక్ష్మణమూర్తికి రక్షణ నిడిరి. 


రాముని అడుగుల నడచే తమ్ముడు 
రామానుజుడు- అమోఘ శరమును 
తాకిన కాల్ఫెడి అగ్ని గోళమును 


బంగారముతో చేసిన శరమును 


అంతటి వరకు ఆ బాణమును 
వంటకూర్చక నిలచి యున్నది 
ప్రళయ భయంకరమైన బాణమది 
సురల పూజలను అందిన శరమది 


దెవేందుడు ఆ దివ్య శరమున 
అసురుల గెలిచెను మహారణమున 
అపజయ మెరుగని నారాచమ్మది- 
రాచపట్ట సంధించె నష్తుడు 


220 


ఐంద్రాస్తముతో అమోఘ శరమును 
అభిమం|త్రించెను రామానుజుడు 
మనుజ ఢ్రెష్ణుడు ఉతమ శరమును 
శ్రేష్టమైన చాపమ్మున కూర్చి 


జయా భిలాష రామునితమ్ముడు 
కర్తవ్యము బో ధించెను శరముకు 
శరముతొ పలికినుపొంగిన గుండెతొ 
పొంగిపోయిగది అమోఘ శరము 


“ఓ నారాచమ! దశరథ తనయుని 
జ్యేషకుమారుడు రామచంద్రుడు 
ధర్మాత్ముడును సత్యసంధుడు 
అవ (క్ర విక్రమ పరా క్రముడయి 


అవనిలొకిర్తిని గడించియున్న 
అనిలో నీవు అసురుని కూల్చుము 
అన్నను నమ్మిన అమ్మువైనచో 

ఇం ద్రజిత్తును త్రుంచుము ఇపుడే.” 


అనుచు పలుకును రామానుజుడు 
అమ్మును వదలను ఇంద్రజిత్తు పై 

సూటిగ తగిలెను అమోఘ శరము 
నామ బాణమది తిరుగులెనిది. 


శిర స్తాణముతొ కుండలాలతో 
వెలుగులు చిమ్మే వీరుని శిరమును 
రావణుతనయుని శిరమును త్రుంచెను 
తల వేరెనది మొండెము నుండీ 


యుద్ధ కొండవ 


రక్షధారలు ఎగసినవపుడు 

నేల కూలెను అసుర వీరుడు 
ఇంద్రుని గెలచిన వరవరేణ్యుడు 
సరియగు వీరుని ఎదిరి ఒరిగెను. 


వృ త్రాసురుని వధ వినినంతనె 
ఆనందించిన సురల తీరుగా 
విఫీషణుండు వానర వీరులు 
సింహనాదములు చేసిరి ముదమున 


సుర గంధర్వులు మహాబుషులును 
సంతోషముతో సవ్వడి చేసిరి 
రాముని ఘనతను చాటిన అమ్ము 
విజయ గర్వమున జగతిని చూచెను. 


వానర యోధులు ఎజ్బంభించిరి 
అసురులు భయపడి పరుగులెత్తిరి 
ఆయుధాలను వదలి పరుగిడిరి 
సము ద్రమ్ములో దూకిరి కొందరు. 


సూర్యాస్తమయము అయినచాొ నింక 
సూర్య కిరణములు కనబడనటుల- 
ఇంద్రజిత్తు రణమ౦దున కూలగ 
ఒక్క అసురుడును అగపడలేదు. 


నేలను బడిన అసురుని మొండెము 
కొంచెపు సేవు కొట్టుకు ఆగను. 
ఆరిపోయిన అగ్నిగ తోచెను 
కాంతులు లేని రవివలె తోచెను. 


ఇంద్రజిత్తు మరణమ్ము మోదము 
లోకమ్ములకు ఎడలు తొలగి 

ప్రశాంతి కలిగి సుఖపడుననుచు 
సురలు, సురపతి ఆనందించిరి. 


దేవ దుందుభులు మోగినవపుడు 
అచ్చర కన్యలు నాట్యము చేసిరి 
పూల వానలు కురిసెను నింగి 
సురలు లక్ష్మణుని ప్రశంబంచిరి. 


సురగంధర్వులు అచటకువచ్చి 
మహార్షులకిక భయము తీరెనని 
మదిలో మోదము లక్ష్మణమూర్తికి 
తెలియబరచి అభినందించిరి, 


జాంబవంతుడు విభీషణుడును 
మనసునిండుగా అభినందించిరి 
సింహనాదమును చెసిరికపులు 
రామానుజుని దగ్గర చెరిరి, 


పట్టరాని ఆనందము పొంగి 
కపులు తోకలతొ శిలలను కొట్టిరి 
చెట్టనుపికిరి గంతులేసిరి 
ఒకరిని ఒకరు కొగలించిరి. 


త్రోసుకొనుచును నేలనుబడుచు 
నింగిచిలు జయఘోషను చెసిరి 
లక్ష్మణమూర్తికి జయము జయమని 
విజయగర్జనతొ అరచిరి ఏరులు. 


ఇంద్రజిత్తు రణమందుకూలెనని 
వినిన దేవతలు వచ్చి చూచిరి 
లక్ష్మణిమూరిని చూచిరివారు 
ఆనందముతో పరవశిందిరి. 


శ, రఘురాముని॥ 


He 


92 శ్రీరాముడు సౌమిత్రిని అభినందించుట 


రాముని ఘనత తెలిపిన అమ్ముతొ 
ఇంద్రజిత్తును అంతము చేసి 
మనగాయముల రక్షధారలతొ 
రామచంద్రుని చేరెను తమ్ముడు. 


విభీషణుని మరి వాయునందనుల 
ఇరు ప్రక్కలను ఊతగా గొని 
అలసిపోయిన అక్ష్మణమూర్తి 
అడుగులొ అడుగై అన్నను చేరెను. 


ఇ౦ద్రుని ముందర దెవగురునివలె 
అన్నను చేరి ఆనందముతో 
ఇంద్రజిత్తు హతుడెన విషయము 
తెలియబరచెను వినయముగాను. 


''ఎరపుంగవుడు లక్ష్మణమూర్తిచె 
రావణుతనయుని శిరముతెగినది 
అనుచురామునికి విభీషణాఖ్యుడు 
ఆనందముగా తెలియబరచెను. 


222 


అఖండ విజయము అనుజుడు పొందెను 


యుద్ధ కొంద 


ఇ౦ద్రజిత్తును కూల్చితి వివ 


ఆనందముతో పొంగిన గుండెతొ సీతను పొందుట తేలికయింకి' 
ఆలింగనమున రాముడు మురిసి అనుచు(పప్రమగ రామచంద్రుడు 
అభినందించి శిరసును మూర్మొని అనుజుని మేను నిమిరెను చల్లగ, 
“ఓ సౌమిత్రి! ఘనకార్యమ్మును అంతట రాముడు సుషేణు గాంచి 
నేర్పుగ చేసితివివు లంకలో ''వానరోత్తమా! మిత్ర వత్సలా! 
రావణాసురుని జయించినట్లి విభీషణునికి లక్ష్మణమూర్తికి 
విజయము మనది నిస్సందేహము వీరులెందరికొ శరములు తగిలెను. 
రావణాసురుని కుడి భుజమ్మును గాయమ్ములతో రక్షధారలతొ 
రూల్చితివయ్యా! మూడు రాత్రులు బాధలొనున్న వార౦దరికీ 
ఏకధాటి నువు పోరి గెలిచితివి చికిత్సచేసి స్వస్థత గూర్చుము 
హనుమ విభీషణు సాయమున్నది. బాధతీర్చి వారందరకావుము.” 
రావణుధైర్యము ఇంద్రజిత్తుయగు రాముని ఆనతి తలనుధరించి 
రావణు ప్రాణము ఆతడేయగును దివ్యౌషధమగు మూలికతీసి 
రావణుడింక మిగలడు సోదర! లక్ష్మణమూర్తికి వాసనచూ పెను 
నేటితొ శత్రువు కూలినట్లగు. చిత్రము-శరముల ములుకులురాలెను 
తనయుడు కూలుట వినిన రావణుడు బాధహరించి స్వస్థత కూడెను 
రణముకు వచ్చును అఖండసేన లొ గాయమ్ములవి మాయమయ్యెను 
అంతటి సేనను- లంకానాధుని అటులే అచ్చటి ఎరులంం౦దరికి 
అవలీలగ నే తృంచివేసెద. వెద్యము చేసెను సుషేణుడచ్చట. 

బాధలుతీరి స్వస్థతకూడి 

వీరులులేవగ ఆనందించిరి 

రామచంద్రుడును మిగిలిన వీరులు 

లక్ష్మణమూర్తిన అభిన౦దించిరి. 

శ్రీ రఘురాముని॥ 


Ht 


యుద్ద కొండము 


223 


9 3 దశకంఠుడు సీతాదేవిని చంపనెంచుట-సుపార్యుని హితము 


ఇంద్రజిత్తు రణమందు కూలెనని 
సచివులు విని విభాంతినందిరి 
నిజము తెలుసుకొని చింతలొ మునిగి 
రావణరాజుకు ఐన్నవంచిరి : 


“రాజా! దుర్విధి- ఎరుడు ఒరిగెను 
మేము అసువులతొ వుంటిమి గాని 
ఇంద్రుని గెలిచిన వీరుడు కూలెను 
భికరయుద్దము చేసెను తనయుడు. 


నిశిత శరముల లక్ష్మణమూర్తిని 
కలవరపరచిన విరవరేణ్యుడు 
వరశయ్యను అలంకరించెను 
ఉత్తమలో కము చేరెను వీరుడు.” 


ఘోరవార్తవిని లంకేశ్వరుడు 
వ్యాకులమతియై మూర్చనందెను 
పుత్రశోకమున కృంగిపోయెను 
దెన్యముతో విలపించెను రాజు, 


“రాక్షససేనకు ముఖ్యుడ వీవు 
ఇం|దుని గెలచిన వీరుడ వీవు 
కోపము వచ్చిన యమునే త్రుంచెడి 
శక్తి గలిగిన యోధుడ వీవు. 


మందరగిరి శిఖరమ్మును శరముల 
రూల్చగ చాలిన శక్షిమంతుడా! 
మనుజుడు వాడు లక్ష్మణు డెంత- 
వాని చెతిలో త్రుంచబడితివి. 


స్వామికార్యమున అసువుల వీడిన 
సమరాంగణమున తనువు వడిన 
తప్పక స్వర్గము చేరును అతడు 

ఉత్తమలోకము అందెను నికు 


నీకొరక నే వంతనొందను 
నీవులేని ఈ మనుగడ నాకు 
శూన్యమైనదిగ తోచుచున్నది 
అతివల రోదన వినవలె నింక 


దికృాలకులు సురనాయకుడు 
సురలందరును సుఖముగ తిరిగె- 
శుభఘడియ యని ఆనందింతురు 
ఇందరి నొదిలి ఎచటకు పోతిది? 


తనయుని చెతిలొ తండ్రి పోవుట 
సమ్మతమైనది- కాని నాయన! 
తారుమారు నువు చెసితి విపుడు 
తనువు నిలచునా తనయుని వదలి? 


రామలక్ష్మణులు వానరరాజు 
నాకు దుఃఖము కలుగబేసిరి 


వారిని కూల్చక వేదలిపోతివి' 
అనుచు రావణుడు కుమిలిపోయెను. 


కట్టలు తెగిన శోకమునిండి 
పట్టరాని కోపమ్ము వచ్చెను 

ఎట్టిని కన్నులు మరింత ఎటుివి 
అగ్నికణములను రాల్చునట్లయె. 


224 


అంతటి కన్నుల వైకను బొమ్మలు 
ప్రళయకాలమున సంద్రమునందు 
ఎగసిడి అలలతో పెకి లేచిన 
మకరుల వోలి భయము గొలిపెను, 


వృత్రాసురుని వ క్రమునుండి 
నాడు వెడలెను అగ్నిజ్వాలలు 
అటులే రావణు నో టివెంబడి 
పాగలు, జ్వాలలు ఎగసిపడినవి. 


క్రో ధవశుడయి కక్ష తీర్చుకొన 
సీతను చంపగ నిర్ణయించెను 
క్రో ధానలము మూర్తిగ నిలచి 
ప్రళయ భయంకర రూపమైనది, 


ప్రళయకాలమున రుద్రుని పోలెను 
రక్షబిందువులు రాల్చిను కన్నులు 
పండ్లు పటపట కొరుకుచుండగా 


యంత్రము తిరిగిన చప్పుడు ఎగసెను. 


అసురవీరులు కలవ రపడిరి 
చాటుమాటున దాగిరి హడలి 
ప్రళయకాలమున సర్వము మింగే 
కాలునివలె ఆ రాజు కనబడి. 


క్రోధము నిండిన రావణరాజు 
యుద్దము నంతము చేయగ నెంచి 
తన యోధులతో పలికెనప్పుడు : 
'“అసురయోధులు వినుడు శ్రద్ధగా 


యుద్ద కొండ 


వేల ఎండ్లుగా తపస్సుచేసి 
విధాతనే నే మెప్పించితిని 
తసోబలమున బ్రహ్మావరమున 
సురాసురులచే మరణము లేదు. 


బ్రహ్మ యిచ్చిన దివ్యకవచము 
వజ్రాయుధమె తగిలిన చెదరదు- 
అంతటి కవచము ధరించి పోరిన 
నన్నెదిరించెడివాడే లేడు. 


దేవాసుర సంగ్రాముమునందు 
విధాతమెచ్చి అమోఘచాపము 
దివ్యశరమును ఒసగిను నాకు 
వాటితొకూల్సెద రామలక్ష్మణుల. 


నుంగళస్వనముల- దివ్యచాపమును 
తీసుకురండి పోరుకు పోదును ' 
అనుచుపలికెను అంతటిలోనే 
పుత్రశోకము ఎగసిపడినది. 


వెంటనె- సీతను చంపగ నెంచెను 
మంత్రులగాంచి పలిక9నప్పుడు 
“నాకుమారుడు మాయసీతను 
చంపెను నాడు-యుద్ధభూమిలో 


నేడు-నేను ఆ నిజసీతనట 

చంవెద- తనయుడు శాంతినందును 
నీచక్ష త్రియుని నమ్మిన అతివను 
అంతముచేసెద' - అనుచు లేచెను. 


యుద్ధ కొండము 


ఖడ్గము దాల్సి అమిత కో పమున 
సచివులు, భార్యలు, అనుసరించగా 
అశొ కవనమున శొ కలత యగు 
సీతనుత్రుంచగ శీఘమె సాగెను. 


కదిలే గిరివలె- క్రో ధమునిండి 
రాజునడువగ రాక్షసులందరు 
జయము పలికిరి లంకేశునకు 
సింహనాదములు చేసిరి ముదముగ. 


"ముల్లోకములను జయించినాడు 
దిక్పాలకులను తరిమినవాడు 
శౌర్యముతో తను కోరినవన్ని 
అంది- పొందెడి యోధుడురాజు 


రాజునుగాంచిన- రామలక్నణులు 
భయపడిపోదురు- రాజుకుసరిపడు 
వీరుడు భువిలో లేనేలేడు 


అనుచు అసురులు పలికిరి ముదముగ. 


అశో కవనమున సీతను గాంచెను 
అంగారకుడు రోహిణి వెబడు 
చందము తోచెను- ఎందరొహితులు 
వారించినను అసురుడువినక 


కరవాలముతో ముందుకుసాగెను- 
అసురాంగనల కావలిమధ్యలొ 
పతివ్రత తా నసురునిగాంచెను 
కలవరపడినది- కంపించినది. 


అసురుడు అంతముచెయుననుక్షొన్సి 
భీతినందినది దిగులుతొకృంగెను 
"తిరస్కారము చెసితినన్న 
కోపముతో ఈ అసురుడు చంపును 


నిరాశతో ఈ అసురుడునిండి 
అంతముచేయగ నెంచెను ఇపుడు 
నా మూలముగా పురుషోత్తములను 
చంపెనొ! ఎమో! ఈ రాక్షసుడు 


దాశరథులతో పోరగలెక 
పుత్రశోకమును భరించలేక 
కసితీర్చుకొన చంపునొ ఏమో! 
ఘాతుకాలకు నిలయము వీడు 


వినకవోతిని మారుతి పలుకులు 
విపుమీద నే కూర్చొనియున్న 
రాముని సన్నిధి చెరి యుందును 
మూర్ణురాలను దుఃఖమునుంటిని 


రాముడు రణమున కూలిపోయినటు 
కొసల్యమ్మ వని విలపంచును 

తలచి తలచి రో దించును ఆమె 
ఆశలువదలి మూర్చిలిపడును 


మూర్భతేరిన ఆ పుణ్యవతి 
జలముల- అగ్నిలొ పడిపోనెంచును 
గూనిమంధరే కారణమి౦తకు 
గూనిది అంతముకావలె నింతకు 


226 


నే బతుకను ఇక అనుచు తలచెను 
దిగులుతొ కృంగెను రాముని ప్ని 
చంద్రుని కెడమై- అంగారకుని 
బాధనందిన రోహిణి ఫోలిన 


సీతనుగా౦చి రావణుమం త్రి 
సుపార్భుడనునొక ధర్మచరితుడు 
సచివులమా టలు లక్ష్య పెట్టక 
దూకడిరాజును చూచి పలికిను : 


“ఓ రావణుడా! యోచనచేయుము 
సద్యంశమున జన్మిం౦చితివఐ 
ధనపతికివు అనుజుడవయ్యా! 
ధర్మదూరుడవు కావలదయ్యా! 


యుద్ధ కొండమ 


విరుడవీవు రాక్షసనాధుడ! 
వేదవిద్యలు తెలిసినవాడవు 
వ్రతదిక్షలలో అధికుడవీవృ 
ఆడదానిని చంపనెంచితివి 


నిండుజవ్వని నీవశమయ్యెడి 
యోచనచెయుము- రాముని తాకుము 
నేటితిథియది కృష్ణచతుర్ధి 
సేనలతోనువు పోరుకుసాగుము. 


రేపటిరోజు అమావాశ్యయగు 
రాముని పోరున జయించవలెను 
నీ ఖడ్గముతో వీరునిగెలచి 
రమణినందుకో రావణరాజా! ' 


ధర్మవచనములు వినెను రావణుడు 


స్త్రీవధ తగదని తలంచినాడు 

వెనుకకు మరలి సచివులకూడి 

సభామంటపములోనికి చేరెను. 

శ్రీ రఘురాముని॥ 
RR 

9 4 కీరాముడు గాంధర్వాస్తమున చతురంగబలముల కూల్చుట 
సచివులమధ్య సింహాసనమున వర్తిత మేఘములన్న తీరుగా 
దిగులుతొ నుండెను లంకేశ్వరుడు శర వర్షముతో రాముని ముంచుడు 
ముకుళిత హస్తమ్ములతో నపుడు చావకపోయిన- తనువు తూట్టుపడు 
సేనాధ్యక్షుల చూచి పలికెను : రేపటి రోజున చంపెద నేను.” 
“మీరందరును మిగిలిన సేనతొ ఇనుప గుదియలు నిశిత ఖడ్గములు 
రథగజాశ్వముల వెంట నిడుకొని తోమరమ్ములు గండ్ర గొడ్డళుల 
పోరుడు - రాముని అంతము కోరితి రాజు ఆనతిని విరులందరూ 
ఒక్క రామునే ఎదిరించండి. రణోత్సాహులై పోరుకు సాగిరి. 


యుద S“0డయు 


అసుర సెనలు సూర్యోదయమున 
వానర ఎరుల పెకి దూకిరి 

కపులు వృక్షములు కొండరాళ్ళతో 
ఎదిరించిరి ఆ రాక్షస సేనను. 


భీకరమైన పోరు సాగెను 

మేను వణకెడి సమరము జరిగెను 
రక్ష ధారలతొ నేల తడిసెను 

లేచిన దుమ్ము అణగిపోయెను. 


రథ గజమ్ములు ఎటిగట్టుగ- 
తెగిన గుజ్జిములు చేపలు కాగా; 
రథ ధ్వజములవి వృక్షమ్ములయి 
విగతజవులు తెప్పలుకాగా, 


రక్ష ప్రవాహము నదిలా పారిను 


రక్ష ప్రవాహమునందు తడియుచు 


ఎగురుచు కవులు పోరుచుండిరి 


అసురుల నంతము చేయుచుండిరి. 


రక్కసి ముఖములు రక్కుచుండిరి 


కోరలకొరికి జుట్టుపకిరి 
ప౦డ్దతరువువై పక్షులన్నటు 
అసురుల వెకగబాకిరి కపులు. 


అసురులంతట ఐజృంభించిరి 
ఘనమగు గదలతొ కొట్టసాగిరి 
ఖడ్గమ్ములతో గండ్రగొత్గళుల 
శరముల- కపులను రూల్చసాగరి. 


227 


రాక్షసులటుల ఎరుచుకుపడగ 
దిక్కుతోచక నిలచిరి కపులు 
వారందరును వడిగాపోయి 
రామచ౦ద్రుని పదములవ్రాలిరి 


తేజోవంతుడు లోకరక్షకుడు 
ఘనచాపముతో ము౦దుకురికను 
అసురుల వైన అమోఘ శరములు 
అగ్నివర్గముగ విడువసాగను. 


గ్రీష్మబుతువులో సూర్యుని దరికి 
మేఘములెటుల చెరగలేనో- 
అటులే రాముని చెంతకు అసురులు 
చేరలేక నట ఆహుతియైరి. 


గాలి మనకు మరి కనబడ కున్నను 
గాలికి తరువులు కూలుచున్నటు 
రాముడు మాత్రము కనబడ కున్నను 
శరములు మాత్రము తగులుచుండెను. 


మహారథములు విరిగి కూలెను 
మహారథులు అట తెగిపడుచుండిరి 
మహావేగముగ శరములు తగిలెను 
మహాత్ముడా రాముడు ఎచటో? 


మరిమరి చూడగ వ్యవధలెదు 
గురితో శరములు చల్పుచుండెను 
తిరిగిపోరెడి సమస్యలేదు 
శరములువచ్చెడి దిక్కుతెలియదు. 


228 


అడు గోవాడే రథములకూల్చెను 
వాదే-వాడే- సేననుకూల్చెను 
అనుచు అరచుచు వళ్ళుతిలియక 


అసురులుకనబడు అసురుల చంపిరి. 


కనబడునట్టి అసురుని వారు 
రాముడు అనుకొని చంపసాగిరి 
రామమయముగా తోచెను రణము 
గొం౦ధర్యాస్త్రము రాముడు విడచెను. 


ఒక్కరాముడే వెల రాములుగ 
ఉక్కడగించెను గాంధర్వాస్త్రము 
వలయముతిరిగడి బంగరు విల్లు 
కనులకుకనబడి కూల్చెనసురులను. 


తనువే నాభిగ వెలుగుచుండగ 
బలమేజ్వాలగ ఎగసిపడగను 
శరములు పత్రమ్ములుగ తోచగ 
చాపము ఘనమగు అంచుగ నగపడ. 


వింటి సవ్వడి మహాఘోషయై 

పరా క్రమమ్మే వక్షస్థలమై 
దేహకాంతి యది వెలుతురు కాగా 
దివ్యాస్త్రములు ధారలు కాగా. 


యుద్దమునందు విజృంభించిన 
“రాను చక్రము అసురుల పాలిటి 
కాల చగక్రముగ తోచి- రక్కసుల 
త్రుంచివేసెను అవలీలగను. 


యుద్ధ కొండ, 


వాయువెగమున పోగల రథములు 
ఎడు-కోట్టును- ఇరువది తొమ్మిది 
లక్షలు కూలెను- మహారణమున 
రామ బాణముల కెదురే లేదు. 


పదమూడు కోట్లవై ఇరువది లక్షలు 
అపై అరువది వేల సంఖ్యలో 

మదపు టేనుగులు మన్నున కలిసెను. 
రామ కిరణములు దహించి వేసెను. 


పదికో ట్లపె ఇరువది లక్షలు 
ఆపై అరువది వెల సంఖ్యలో 
అశ్వికులున్న అశ్వము లచట 
అ౦తమైనవ రామ బాణముల. 


నూట నలుబది ఐదు కోట్లపై 
ఎనుబది లక్షల కాల్బలమ్ములు 
గడియలొ మూడే వంతుల వ్యవధిలో 
రూల్చెను రాముడు అగ్ని శరములతొ. 


కామరూపులు అతి బలవంతులు 
చతురంగ బలముల సేనలయందు 
చావగ మిగిలిన అసురులు కొందరు 
పరుగిడిపోయిరి లంకలో నికి. 


కూలిన గజములు అశ్వమ్ములతో 
అసువులు బాసిన అసుర విరులతొ 
రుద్ర దేవుని క్రీడాభూమిగ 
తోచెను అచ్చటి సమరాంగణము. 


యుద్ధి కొ౦డము 


ప్రక్కన నిలదిన వానర రాజును 
విభీషణాఖ్యుని- వాయునందనుని 
జాంబవంతుని మై౦ద ద్వివిదుల 
ధర్మాత్ముడు శ్రీరాముడు గాంచి 


పలికెను రాముడు వీరవరేఖ్యుడు 
“ఇంతటి శర్త్‌- అస్త్ర బలమ్ము 
తినే త్రున కును- నాక గలదు 

మరి యింకొకరికి లేనేలేదు.” 


95 


రామ బాణములు రణ రంగములో 
చతురంగ బలములను కూల్చివేసినటు 
వార్తను వినిరి లంకలొ స్త్రీలు 
వెన్నుచూపిన ఎరుల గాంచిరి. 


బంగరు ములుకుల శరముల తప్పుకు 
పరుగిడి వచ్చిన వారిని గాంచిరి 
భర్తలు, పిల్లలు, తోబుట్టువులు 
మడయగ- స్రీలు లంకలొ నేడ్చిరి. 


“బాన కడుపుతో, ఊగెడి పొట్టతొ 
కురూపి, ముసలి, రోత ముఖముతో 
అందగత్రైనని ఆ శూర్పణఖ 
మన్మథమూర్తిని మోహించినదట. 


నెరసిన జుట్టు ముడుతల మెను 
ముసలిది ముచ్చటపడీనది- ఖర్మ 
దుర్ముఖి మిక్కిలి పాపచరి త్ర 
ధర్మాత్ముని శ్రీరాముని వలచెను. 


229 


రాముని మాటలు ఎనిన భక్తులు 
ముకుళిత హస్తములన్న కమలములు 
రామచంద్రుని పదముల నుంచిరి 
పొంగిపోయిరి రాముని గాంచి. 


పరా క్రమమ్మున ఇంద్రుని మించి 
అస్త్ర శస్త్రముల అమోఘమ్ముగా 
అసురుల త్రుంచి అలుపు నెరుగని 
రాముని పొగడిరి దెవతలందరు. 
ఫీ రఘురాముని॥ 


LIRR 


లంకలో రాక్రస స్తిల విలాపము 


మన దౌర్భాగ్యము ముసిలిదానిచే 
అంతటి పనిని చేయించినది 
ఖరదూషణులను అసుర వీరులను 
పొట్ట వెట్టుకొనె ఆ పొబ్బ్ని. 


చెల్లెలికొరకు మన మహరాజు 

ఆ యిల్తాలిని అపహరించెను 
మహాపురుషునితొ వెరము తెచ్చెను 
జానకి మాత్రము లొంగనెలేదు. 


సీతను కోరిన విరాధు డసురుడు 
రాముని కోలతొ కూలిపోయెను 

అది చాలద? శ్రీరాముని తెలియగ 
అసురులు మిగలరు అని తెలియుటకు. 


ఖర దూషణులు త్రిశిర యోధులను- 
జనస్థానమున వీరులందరిని 

ఒక్క రాముడే ఉక్కడగించెను 

అది చాలద శ్రిరాముని తెలియగ! 


230 


యో జనవిస్తృతి కరములు జాచి 
అరచుచు ప్రాణుల కబళించేటి 
కబంధు నతడు రూల్చెను రాదా? 
అది చాలద శ్రీరాముని తెలియగ! 


ఇం(దకుమారుని అతిబలశాలిని 
మెరుగిరితొ సరిపోలెడి వాలిని 

ఒక్క బాణముగ కూల్చిను రాముడు 
అది చాలద శ్రీరాముని తెలియగ! 


బుష్యమూకమున దిక్కుతోచక 
దిగులుతొనున్న వానరవీరుని 
ఆదరించెను రాజ్యము నిచ్చెను 
అది చాలద శ్రీరాముని తెలియగ! 


ధర్మమార్గమును తెలిపెను తమ్ముడు 
విభీషణాఖ్యుని హితము వినినచో 
అసురులందరికి శుభము కలిగెడిది 
కాలదన్నెను మన మహరాజు, 


ధనపతి సోదరుడైనను కాని 
మంచికి దూరము మన మహారాజు 
విభీషణుని హితవాక్యము వినినచొ 
రుద్రభూమిగా మారదు లంక, 


కుంభకర్ణుడు- ఎంతటివాడు! 

ఇట్టే కూలెను రామబాణమున 
అతికాయుడును ప్రియపుత్రుడును 
కూలిపోయిరి లక్ష్మణు శరముల. 


యుద్ధ కొండము 


ఇ౦త జరిగినా రాజుకు తెలియద! 
ప్రయబా౦ధవులు పోయిరి గాదా- 
నాయన-నాథా! ఓ సోదరుడా!” 

అనుచు అతివలు ఎడ్చిరి లంకలా. 


" అంతమందిని కూల్చెను రాముడు 
రుద్రుడొ యముడో తెలియదుగానీ 
మనిషిమాత్రము కానేకాడు 
బ్రతుకువైన ఇక కోరిక లేదు. 


దశకంఠునికి యుద్దము సరదా- 
దశతిరిగినదని తెలియకపోయెను 
రాముడు నిలచిన సురలే చాలరు 
అసురులు, వరములు లెక్కలో నివా? 


మనుజునివలన మరణము లేనటు 
మన మహరాజు అడగకపోయెను 
మరి బ్రహ్మయినా ఇవ్వకపోయెను 
మనుజునివల్లనె ముప్పు వచ్చెను. 


బ్రహ్మవరమున గర్వాంధుడయి 
సురలను హింసకు గురిచేయగను 
ఉగ్రతపస్సును చేసి- దేవతలు 
బ్రహ్మదేవుని-మెప్పించగను 


క్రూర రాక్షసులవలగ వారికి 
భయము లేనటు చెప్పెను బ్రహ్మ 
అయినా ఆగక దేవతలందరు 
శివుని చేరిరి అభయము కోరిరి. 


యుద్ధ కాండము 


ప్రసన్నుడైన పార్వతినాధుడు ధర్మదూరుడగు రాజు చేసిన 
అసుర వినాశముకొరకి ఒక స్త్రీ దుష్కార్యమునకు మనమందరము 
అవతరించును- ఆమెవల్లనే ఆహుతి అయ్యెడి రోజు వచ్చెను 
అంతమగుదురు రాక్షసులనెను. కాలయమునిగ రాముడు వచ్చెను. 
అదిగో- అది ఈ సీతగ వచ్చెను మనల నింక రక్షించరెవ్వరును 
అసురవినాశము జరుగుచున్నది కార్చిచ్చునందున కాననమం౦దలి 
ఆకలితో ఆనాడు చచ్చిరి ఆడుదంతుల తీరుగ నుంటిమి 
ఆడుదానితో నేడు చచ్చిరి. ఆదుకొనెడి వాడి౦కెవ్యడు మరి. 


సర్వము నెరిగి సమయము గాచి 
విభీషణాఖ్యుడు శరణు కోరెను... 
అనుచు ఎడ్చుచు కౌగలించుకొని 
మరిమరి ఎడ్చిరి మగువలు లంకలో. 


శి రఘురాముని॥ 
HHH 

96 రావణాసురుడు రణరంగమునకు వచ్చుట 
ప్రతి గృహమందు రాక్షస స్త్రీలు “ఆజ్ఞను వినుడు! వీరులందరు 
విలపించుట విని రాక్షసరాజు పోరుకు సిద్ధము కావలె నిపుడే"' 
ముహూర్తకాలము యోచన చేసెను = భయపడి వణకిరి రాజును గాంచి 
ఉ(గ్రరూపము దాల్సెను రాజు బయలుదేరిరి ఉత్సాహముతో. 
పంటితొ పెదవిని కొరికను కసిగా ఆశీర్యాదమున౦దుకు యోధులు 
కన్ను లెట్టిబడి కాలాగ్నివలె రణోత్సాహులై నిలబడిరపుడు 
బుసలను విడచెడి రాజును గాంచి ఏలిక జయమును ఆకాంక్షించుచు 
అతని సేవకులు హడలిపోయిరి ఆశీస్సులను ఒసగిరి వీరులు. 
క్రోధవశుడయి మాటలు తడబడ అసురయోధులతొ పలికెనురాజు : 
చెంతనెవున్న మహావిరులను అట్టహాసముగ నవ్వుచు పలికెను : 
మహాపార్శ్వుని మహోదరులను “'అయకాలములో రవి కిరణములగు 


ఐరూపాక్టుని చూచి పలికెను : శరముల కూల్చెద దాశరథులను, 


232 


ఖరాది యోధుల కుంభకర్గుని 
ఇంద్రజిత్తును ప్రహస్త విరుల 
చం౦ఏన రిపుని యమసదనమునకు 
పంపుట అగును ప్రతీకారము. 


మేఘములన్నటు శరములువదలగ 
నింగీ నదులు కడలియు దిక్కులు 
కనబడవింక- వానరవీరుల 
రూల్చెద -నాపగ తీరును అపుడు. 


వాయువేగమున పోగలరథమున 
చాపముఅనెడి సం[ద్రమునుండి 
శరములుఅనెడి అలలు లేచును 
వానరవీరుల ముంచివేయును. 


నెలను కూలిన వానరయోధులు 
వాలములున్న కపులందరును 
తూండ్లతొనున్న తామరపూలై 
ధరణికి శోభను చేకూర్చెదరు 


ఒక్కొక శరమున వందలు కూలగ 
పెనిమిటి, తనయుని, తోబుట్టువులను 
కోల్పోయిన ఈ అసురాంగనల 
కంటినీరది ఆగుట జరుగును. 


కూలిన కపులతొనింపెద నేలను 
నక్కలు, గ్రద్దలు తిను నా మాంసము 
యోధులార! నారథమును ఇపుడే 
అలంకరించి తీసుకురండు. 


యుద్ధ రొ౦డం 


నా ఘనచాపము తీసుకురండు 
మిగిలిన వీరులు బయలుదేరుడు.”' 
మహోపార్స్వుడు ఆనతివినెను 
సెనాద్యక్షుల కాదేశములిడె, 


సేనాధ్యక్షులు ప్రతిగృహమందలి 
మిగిలినయోధుల ప్రోత్సవాంచిరి 
ముహూర్తకాలమునందే అసురులు 
ఆయుధాలతో నిలచిరిపోరుకు. 


పరిఘ పట్టస ముగ్గరమ్ములతొ 
ఖడ్గ ముసలములు గం డ్రగొడ్డళులు, 


శక్యాయుధములు చక్రాయు ధములు, 
భిండివాలములు, బడితలు తీసుకు 


అసురయోధులు సిద్దముకాగా 
ఘనమగు నరదము సిద్దపరచగా 
తేజోవంతుడు రావణప్రభువు 
వెలుగులుచిమ్మెడి రథమునెక్కను. 


రాక్షసయోధులు వెంబడిరాగా 
భీకరరూపుడు లంకేశ్వరుడు 
బలముతొ భూమిని చీల్చునట్లుగా 
వడిగాసాగెను రణరంగముగకు. 


రావణునానతి తలనుధరించి 
నుహాపార్శుడు-మహోదరుండు 
విరూపాక్షుడు సేనతొ కదలీరి 
జయకాంక్షులు ఆ వీరులుసాగిరి, 


యుద్ధ కాండము 


పెకి ఎత్తిన ఘనచాపముతో 
ప్రళయకాలమున సర్వ జగతిని 
నాశముచేసే యమునితీరు గా 
మహారథుడు తన తేరుతొ సాగెను. 


రామలక్ష్మణులు ఉన్నదిక్కునకు 
జవనాశ్వములు పూస్సినరథమున 
రావణరాజు సాగుచుండగా 

అపశకునమ్ములు అగుపంచినవి. 


సూర్యునికాంతి తరిగిపోయినది 
దిశలచికటులు క్రమ్ముకొన్నవి 
అమంగళముగా నరచెను పక్షులు 
ధరణి వణకను అశుభ సూచనగ. 


నెత్తుటివాన కురిసినప్పుడు 

రథాశ్వమ్ముల కాలుజారను 
రథధ్య్వజముపై గ్రద్ద వ్రాలెను 
నక్కలు భీకరఘోష చేసినవి. 


వామభు జమ్ము- వామనే త్రము 
అదరెను రాజుకు అశు భసూచనగ 
ముఖకాంతులవి మారిపోయెను 
గొంతులొ దిన్యము తొంగిచూచెను. 


ఎడుగుపడినటు ఉల్కరాలను 
కాకులు, గ్రద్దలు అమంగళమ్ముగ 
ఎదురుగవచ్చి అరవసాగెను 
కాలచోదితుడు కాలదన్నెను. 


రావణాసురుని రథసవ్వడిని 
వినిరి వానరులు- అసురులగాం౦చిరి 
కపిసినలవి గద్దమయినవి 


ఉభయసేనలు దూకెనుముందుకు. 


ఇరుపక్షములలొ ఎరవరేణ్యులు 
ఘనసం [గ్రామము చేయసాగిరి 
క్రుద్ధడైన ఆ లంకశ్వరుడు 


బంగరుములుకుల శరములు వదలను, 


రావణు శరములు తగిలిన వీరుల 
తలలు తెగినవి గుండెలు చీలెను 
కన్నులూడెను తెగిను కర్ణములు 
శ్వాసలేక మరి కొందరు జరిగిరి. 


గుఢను త్రిపుచు లంకేశ్వరుడు 
ఉ గ్రరూపుడె ఏదిశలో తను 
శరములు వేయుట ఆరంభించెనొ 
ఆ దిశలోని కపులు కూలిరి. 


శి రఘురాముని॥ 


HHH 
9 7 సుగ్రీవుడు విరూపాక్షుని కూల్చుట 
రావణాసురుడు వదలిన శరముల అగ్నిహో త్రమున మిడుతల మాదిరి 
వానర యోధుల తనువులు తెగెను మంటల చిక్కిన మతే భములన 
రణరంగమున విసరివేసినటు శరముల తాకిడి కోర్వగలేక 
మృత వానరులు కనబడిరచ్చట. అరపుల పరుగిడిరా కపి వీరులు 


234 


గాలి-మేఘమును చెదరగొట్టినటు 
చిందరవందర చేయుచు కపులను 
వానరసేనను నేల కూల్చుచూ 
రాముని తాకగ ము౦దుకురికను 


పోరాటములో వానర వీరులు 
పరుగులెత్తుట సు గ్రీవుడు గని 
అసుర వీరులతొ పోరగ నెంచెను 
పరాక్రమమ్ము చూపగ నెంచెను 


వానర సేనకు సుషేణ యోధుని 
రక్షగ నుంచి ఘనమగు తరువుతొ 
రాక్షస విరులపైకి దూకెను 

శిలలు, తరువులుకొ కపులు నిలచిరి 


భీకర గర్జనతో సుగీవుడు 

ఘన వృక్షముతో అసురుల కూల్చి 
రాక్షస ముఖ్యులపకి దూకెను 
ప్రళయ కాలమున అగ్నిగ మారను. 


పులుగు గుంపువై రాళ్ళ వానను 
కురిపించెడి ఘన మేఘము రీతి 
శిలా వర్గమును సూర్యతనూజుడు 
అసుర సేనవై కురియజేసెను. 


వజ్రాయుధపు దెబ్బకు గిరులు 
చిందర వందర అయిపోయినటు 
తలలు, తనువులు చితికిన అసురులు 
నేలకూలిరి రణరంగమున. 


యుద్ధ కొండము 


చావక మిగిలిన అసురులు కొందరు 
పరుగులెత్తిరి నాల్గు దిక్కులకు 
అసుర సేనలు పరుగులు తీయుట 
విరూపాక్షుని కంట పడినది. 


ఆ విలువిరుడు విరూపాక్షుడు 


పేరు చాటుకొని అరదము నుండి 


ఎగిరి- ఏనుగును అధిరోహించి 
సింహగర్జన ఘనముగ చేసి 


సు గ్రీవునిపై శరములు వదలెను 
భయము తీర్చెను అసుర వీరులకు 
నిశిత శరములు బాధించగను 
అసురుని కూల్చగ అట సు గ్రీవుడు 


మహాతరువు నొకదాని నందుక్షొని 
మహాతరంగము వెకిలేచినటు 

ముందుకు దూకి- కరిని మోదగా 
కరి ఎగిరనదొక ధనువు ఎత్తునకు. 


ఎగిరిపడిన ఆ మత్తేభమ్ము 

రక్తము [గ్రక్కను అసువులు వీడెను 
అసువులు నిలువగ విరూపాక్షుడు 
దూకెను క్రిందకు ఏనుగు నుండి. 


నిండుగ నిలచిన సుగ్రీవునిగని 
కరవాలముతో ముందుకురికను 
ఘనమగు శిలను వానర రాజు 
అసురునివైకి బలముగ విసంను. 


యుద్ధ కాండము 235 


నేర్పుగ అసురుడుదెబ్బ తప్పుకొని కోపము పెరిగెను సుగ్రీవునికి 
క్రత్తితొ కొట్టెను వానర రాజును వజ్రాయుధముతో కొట్టినట్టుగా 
అంతటి దెబ్బకు ఆసు గ్రీవుడు గ్రుద్దెను- అసురుని ముఖముమీదను 
చలించిపోయెను- తిరిగి తేరుకొని. ముక్కునుండి రుధిరమ్ము కారెను, 
వజ్రము పోలెడి ఒక్క గ్రుద్దును గిరిపై పారెడి సెలయెరువలె 
అసురుని వక్షమునందు గ్రుద్దను నాసికను౦డీ రక్తము కారెను 
దానితొ అసురుడు క్రోధము పెరిగి నెత్తుట తడిసి విరూవాక్షుడు 

కత్తితొ కొట్టెను కవచముపైన. నేలకొరిగెను అసువులు బీడెను. 
వానరరాజు- దెబ్బకు ఊగెను అసురలిరులు, వానరయోధులు 
వెంటనె బలముగ చరచె సుగ్రీవుడు తనువులు మరచి పోరిరి ఘనముగ 
నేర్పుగ దెబ్బను కాచి అసురుడు ఆనందముతో కపులు పోరిరి 
గుండెల గ్రుద్దిను వానరరాజును. ఆవేశముతో అసురులు పోరిరి. 


విరూపాక్షుడు కూలుట గాంచి 
దుఃఖమువలన ఎగసిన కసితో 


గంగానదివలె పొంగిన వీరులు 
పోరిరి అచ్చట కపిసెనలతో, 
శ్రీ రఘురాముని॥ 
RI 

98 వానరరాజు మహోదరుని త్రుంచుట 
ఎసవిలోన నదీ జలములు ప్రభువుపెన విశ్వాసము కలిగిన 
తగ్గిపోయినటు- పోరెడి విరులు మహోదరుండు సరియని పలికి 
నేలకొరుగుచు అంతముకాగా వానరసేనలొ జొరబడి పోరెను 
రావణరాజుకు విషయము తెలిసెను. నిశితశరములతొ కపులను కూల్చను. 
విరూవాక్షుడు కూలుట గాంచెను కరచరణములు తెగిపడుచున్న 
దుఃఖమునందెను క్రోధము పెరిగెను కవులను గాంచి ఉత్సాహముతో 
మహోదరుని ఉత్సాహపరచెను అసురులు ముందుకు దూకిరి అనిలో 


ప్రభువు బుణమును తీర్చగ కోరెను. వానరవీరులు కలవరపడిరి. 


236 


వానర యోధులు కొందరుపోయి 
వానరరాజు చెంత జేరిరి 

అంతయు గాంచిన ఆ సుగ్రీవుడు 
మహొదరుని అట కూల్చగ నెంచెను. 


పర్య్వతమంతటి బండను ఎసర౮ను 
అసురుడు వచ్చెడి గిరిని గాంచెను 
ఒడుపుగ శరములు వదలి- వచ్చెడి 
రాతిని త్రుంచెను తునకలుగాను. 


బండముక్కలై పడుట గాంచిన 
సుగ్రీవుడు ఒక సాలవృక్షమును 
మహోదరునివై విసరగ నంత 
శరముల త్రుంచెను దానిని అసురుడు. 


సుగ్రీవునికి (క్రోధము హెచ్చెను 
అచ్చటనున్న పరిఘను చేకొని 
గిరున త్రిప్పి తురగమ్ముల ఎ 
విసరెను- చచ్చెను రథతురగములు. 


రథమునుండి ఆ అసురుడు దూకి 
ఘనమగు గదతో పోరుకు వచ్చెను 
ఆయుధాలతో విరులిద్దరు 
పోరసాగిరి ప్రళ్రయముగాను. 


రవితేజముతో వెలిగే గదను 
విసరెను అసురుడు సు గ్రీవునిపై 
పరిఘను విసరెను వానరరాజు 
గదయు- పరిఘయు విరిగిపడినవి. 


యుద్ధి కొండ 


వానరరాజు నేలను బడిన 
ముసలాయుధమును తీసి విసరగా 
అసురుడు మరియొక గదను విసరగా 
గదయు- ముసలము విరిగిపడినవి. 


అంతట వీరులు ద్వంద్వ యుద్ధమున 
తలపడిపిడికిట పొడుచుకొనుచును 
అరచేతులతో చరచుకొనుచును 
తన్నుకొనుచును నేలనుబడిరి. 


రివ్వునలేచిరి ఇద్దరు వీరులు 

ఒకరిని ఒకరు విసరుకొనుచును 
గ్రుద్దుకొనుచును అలసిపోయిరి 
అమోఘబలముళొ పోరిరి వారు. 


మహోదరు౦డొక ఖడ్గము- డాలు 
చేతధరించి ముందుకురికెను 

సు గ్రీవుడును నేలనుబడిన 
ఖడ్గము- డాలు అందుకు నిలచెను. 


వీరులిద్దరూ కరవాలములకొ 

అనేక ఒడుపులు తెలిసి పోరిరి 

గి్టున తిరుగుచు-ముందుకు దూకి 
ప్రక్కకు తిరుగుచు పోరు సలిపిరి. 


అంతట అసురుడు అమిత బలముగా 
ఖడ్గముతో సుగ్రీవుని పొడవగ 
గురితప్పిన ఆ నిశితఖడ్గము 

డాలులొ దూరిను బయటకు రాదు. 


కత్తిని బయటకు లాగుచుండగా 
కుండలాలలతో శిర సాణముళొ 
వెలుగుచునున్న అసురుని శిరమును 
వానరరాజు నరికనుఒడుపుగ. 


తలతెగి అసురుడు నేలకూలెను 
మిగిలిన సేనలు భయపడిపోయి 
ప్రాణమ్ములు అరచెత నుంచుకొని 
నలువంకలకు పరుగులెత్తిరి 


మహోదరుని అట రణమునకూల్చి 
మహానందముగ కపులతొ కలసి 
సింహనాదమును చెసెనురాజు 
సంతోషముతో గాంచెను రాముడు. 


దశ గీవునకు కోపము పెరిగెను 
రాక్టసవిరులు భీతిలిపోయిరి 
సూర్యతేజముతొ సూర్యకుమారుడు 
నిజయ లక్ష్మితో వెలుగులుచిమ్మెను. 


మహావీరుని సుగ్రీవుని గని 
నింగిని సురలు- సద్దులు- యక్షులు 


-్ష 
న్‌ 


లను జీవులు ఆనందించిరి 


వానరరాజుకు దివనలిడిరి. 


99 


సు గ్రీవునిచే మహాలరుడగు 

మహోదరు౦డు కూలిపోవుట 
మహోపార్భ్వుడు కన్నులగాంచి 
కో ధవశుడయి కన్నులెజ్జిబడి 


అతివెగముగ నిశితశరములను 
అంగదు సెనలపెకి విడచెను 
తొడమునుండి మరి పండ్లురాలినటు 
రాలిపడినవి కపుల శిరస్సులు. 


కర, చరణములు తెగెనుకపులకు 
బీల్ఫివెసెను శరములు కపులను 
వానరయోధులు నిలబడలేక 
అమితదుఃఖమున మునిగిపోయిరి. 


శ్రీ రఘురాముని॥ 


He He We 


అంగదుడు మహాపార్సుని అంతముచేయుట 


వానరయోధుల బాధనుచూది 
పర్వసమయమున పాంగుకడలివలె 
అంగదుడపుడు ముందుకుదూకిను 
రవివలె ఎెలిగిడి పరిఘను దిసరెను. 


పరిఘపాటుకు కన్సులుతిరిగ 
నిలబడలేక మహాపార్చ్వుడు 
తన సారథితో నేలనుబడెను 
తెలిఎదప్పెను ఆ నిమిషములో. 


కాటుక కొండగతోచు లరుడు 
అమిత విక్రముడు గవాక్షుడపుడు 
ఘన్నశిలమ్మును చేతధరించి 
కూల్సిఎ సెను రథాశ్వములను. 


237 


236 





యుద్ధ కొండము 
కొంతసేపటికి మహాపార్చ్వునికి అం౦గదుమెడవై గం డ్రగొడ్డలితొ 
తెలివికలిగినది- వెంటనె వీరుడు కొట్టిడియత్నము చేసెనసురుడు 
అమోఘశరముల గవాక్షుపైన  ఒడుపుగతప్పుకు అంగదుడపుడు 
అతిలాఘవముగ విడువసాగెను. ఘనమగు గ్రుద్దును ప్రసాదించెను. 
జాంబవంతుని వక్షస్థలమును మల్గ్లయుద్ధమున పండితుడెన 
మూడమ్ములతో గాయపరచెను అంగదుడపుడు ఎదురుగపోయి 
బాధనుపడెడి జాంబవంతుని అసురుని గుండియ పెన పొడిచెను 
గవాక్షులను గనె అంగదవీరుడు. అసురుని గుండియ చితికిపోయెను. 
అవేశమ్మున వాలికుమారుడు రక్తము గ్రక్కి అతిభీకరము గ 
అమోఘమైన పరిఘనుగెకొని అరచుచు - వీరుడు మహాపారుడు 
గిరగిర (త్రిబ్స విసరివేయగా నేలనుబడగ చూచిన అసురులు 
అసురుని ధనుసు విరిగిపోయెను. కలవరపడిరి భీతిలిపోయిరి. 
అంతటితో ఆ పరిఘ ఆగక సంతోషముతో ఆ కపియోధులు 
అసురుని మకుటము నెలకురాల్చెను లంక పగులునటు సింహనాదములు 
అంగదుడంతట అమితవేగముగ చేయుచుండగా నింగిని సురలు 
అసురుని చరచెను తన అరచేతితొ. విజయఘోషను ముందుగ చెసిరి. 
దెబ్బగట్టిగా తగిలె నసురునకు నింగీ, నేల సింహనాదముల 
రృధృ్యడయ్యెను రాక్షసవిరుడు నిండిపోవగా ఇంద్రునివైరి 
గ౦డ్రగొడ్డలిని రివ్వున తీసెను అమితాగ్రహమున బుసలను విడచుచు 
అతి పదునుగ ఆ గొడ్డలి యున్నది. పోరగనిలచెను మనుజోత్తమునితొ. 
శ్రీ రఘురాముని॥ 
RR 
100 రామ రావణ యుద్ధము 
మహావీరులగు విరూపాక్షుడు సారధీ వంక చూచి పలికెను 
మహాపార్యు మహోదరాదులు “రామ లక్ష్మణుల చంవివేయవలె 


రణమున కూలుట గాంచి రావణుడు నావారిని ఆ వీరులు చంపిరి 
కోపానలమున జ్వాలగ నిలచెను. లంకాపట్నము ముట్టడించిరి. 


యుద్ద కాండము 


అసువులు బాసిన వారి బంధువుల 
దుఃఖము నేనే తీర్చగ వలెను 
రామ తరువును నరికి వేయవలె 
అపుడే సతా పుష్పము దక్కును 


వానర రాజు జాంబవంతుడు 

అంగద హనుమ కుముదుడు నిలుడు 
గంధ మాదన మై౦ద ద్వివిదులు 
రామ తరువుకు శాఖలగుదురు 


శాఖలతో ఆ రామ తరువును 

నేలకు త్రోసెద నా శౌర్యముతో 
అపుడే సతాపుష్పము దక్కును 
రథముతోలుము కోరికతీరగ ' 


మహావిరుడటు చెప్పిన వెంటనె 
మహారథమది ముందుకు సాగెను 
ఆ రథ ఘోష దిశల మోగను 
ధరణిమిద గీరులన్నియు వణకను 


అడవులు, నదులు, గజములు, గిరులు 
చరాచరములు చలించిపోయెను 
లంకేశ్వరుడు భీకరమైన 
తామసాస్త్రమును ప్రయోగించెను. 


తామసాస్త్రము అగ్నిహో త్రమై 
వానర యోధులమిద పడినది 
కాలిరి కొందరు- పరుగులెత్తిరి 
ధూళినింగికి ఎగసి పడినది. 


239 


వందలకొద్ది వానర యోధులు 
భయపడి పరుగులు తీయుట గాంచి 
రామభద్రుడు ఘన చాపమ్మును 
చేత ధరించి నిలచెను నిండుగ. 


నింగికి తగులుచు నున్నటులున్న 
దివ్య చాపముతొ రామచ౦ద్రుడు 
అనుజుడు లక్ష్మణమూర్తితో నపుడు 
ఉపేంద్రుతోడుత ఇంద్రుడాయెను. 


పద్మపత్ర విశాల నేత్రుని 

రవి వలె వెలిగిడి రామచంద్రుని 
రావణాసురుడు కన్నుల గాంచెను 
సోదరు లిరువురు గాంచిరి అసురుని. 


ఉత్సాహముగా రామచ౦ద్రుడు 
వింటితొ చేసెను ఘనమగు సవ్వడి 
భూమి చీలినటు ధ్వని ఎగసినది 
భయముతొ వణకను ఆ రణభూమి. 


రాముడు చేసిన వింటి సవ్వడికి 
భయపడినేలను పడిరి అసురులు- 
రావణు శరములు తగిలిన కపులు 
అసువులు బాసి నేల కొరిగిరి. 


రామలక్ష్మణుల ముందు నిలచిన 
లంకేశ్వరుడు- రావణ రాజు 
సూర్య చంద్రులను అమావాస్యలో 
తాకిడి రాహువు పోలియుండెను. 


240 


లక్ష్మణమూర్తి రావణాసురుని 
ముందుగ తాకగ నుత్సహించగా 
రాముడు సరియని ఆనతి నిడగా 
శరముల వదలెను రామానుజుడు 


చాపము వంచి శ్రీకరమూర్తి 
అగ్నినిబోలు శరములు వదలెను 
అస్త్రవేత్తయగు రావణాసురుడు 
వచ్చెడి శరముల త్రుంచెను నింగిని, 


లక్ష్మణమూర్తి వదలిన శరములు 
ఒడుపుగ త్రుంచెను లంకేశ్వరుడు 
ఒక శరముతొ ఒక అమ్మును కొట్టెను 
పది శరములతో పదిని త్రుంచెను. 


వరబల గర్వితుడగు రావణుడు 
లక్ష్మణమూర్తిని దాటుకుపోయి 
గిరివలె చెదరక నిలచిన రాముని 
గుండే దిటవుతో శరముల తాకను. 


కో ధానలముతొ కన్ను లెజ్జబడ 
శరవర్షము కురిపించె రావణుడు 
జలధారవలె శరములప్పుడు 
రావణు చాపమునుండి వెడలెను. 


కోదండముతో రామచంద్రుడు 
కత్తుల పోలు శరములు వదలి 
అసురుని అమ్ములు త్రుంచివేసెను 
శరముల పోరిరి ఆ రణధీరులు. 


యుద్ద కొండ, 


రామ రావణులు శస్త్ర కోవిదులు 
అమితవే గమున నిశితశరములు 
విడచుచు-వాటిని తప్పుకొనుచును 
విజయకాంక్టతో పోరు సలిపిరి. 


అతిచిత్రముగ ధనుసు త్రిప్తుచు 
వచ్చెడి శరముల తప్పుకొనుచును 
నాశము చేసెడి రుద్ర యములవలె 
రామ రావణులు పోరు సలిపిరి, 


రామ రావణ సంగ్రామము గని 
సర్వజగత్తు వణకిపోయెను 
ప్రాణికోటులవి తల్లడిల్లినవి 

నింగి శరములతొ నిండిపోయినది. 


తళతళలాడే నిశిత శరములతొ 

నింగి పూర్తిగా నిండిపోవగా 

శరముల మధ్యలొ నిలచిన సందులు 
నింగికి కూర్చిన కిటికీలయినవి. 


సూర్యాస్తమయము అయినదంతట 
చిమ్మచికటిని కలుగచేసెడి 
మేఘము లన్నటు రామ-రావణులు 
భీకరయుద్ధము చేయుచుండిరి. 


రాముని చంపగ రావణు యత్నము 
రావణు కూల్చగ రాముని కోరిక 
వృత్రాసుర దేవెంద్రుల పోలి 
యుద్ధభూమిలో పోరిరి వీరులు. 


a: SVR 


ఇరుసేనలవి దూరము నిలచెను 
వారిని చూడగ వశపడకున్నది 
అస్త్రశస్త్రముల అతిసమర్ణులు 
ధనుర్విద్యలో సమ ఉజ్జీలు. 


ఎ దిశలో ఆ ఇద్దరు వరులు 
శరములు వదలిన- ఆ దిక్కులలో 
రెండు సంద్రములు ఎకమైనటు 
నింగికి లేచి అలల సోలెను. 


లోక కంటకుడు రావణాసురుడు 
శరవిన్యాసము చూపుచు నంత 
రామచ౦దుని నొసట- శరములతొ 
కొట్టినిలచెను అట్టహోసముగ, 


నల్ల కలువల రేకుల పోలు 

శరములు నొసటకు తాకుచున్నను 

లక్ష్య పెట్టక రామచంద్రుడు 
నిలచి పోరెనుకోపము హెచ్చెను. 


ఉ(గ్రమహోజ్యల బాణపరంపర 
మంత్ర జపముతో రామచంద్రుడు 
రావణాసురుని పెకి వదలెను 


ఘనకవచమ్నునకు తగిలెను అమ్ములు. 


మేఘ సమమగు ఆ కవచమ్ము 
అభెద్యమైన దివ్య కవచము 
శరములబాధ కలుగనీయక 
రక్షణ నొసగెను లంకేశ్వరునకు. 


అంతట రాముడు మంత్ర జపముతో 
నొసట కొట్టెను నిశిత శరముల 

వచ్చెడి శరముల అసురుడు రాల్సెను 
బుసలతొ రాలను రాముని శరములు, 


రావణాసురుడు ఉగుడాయను 
బుసల సర్పమై నిట్టూర్పులతో 
మహాభయంకరమైన అస్త్రము 
అసురాస్త్రము సంధించి వడచెను. 


అనేక శరముల నా అసురాస్త్రము 
సృజించిము౦దుకు వదలెనప్పుడు 
సింహ, వ్యాఘ్ర ముఖముల పోలి 
[గ్రద్ద తలలను వోలెను అమ్ములు 


కాకి తలలవలె కోడి తలలవలె 
వృకము, నక్కల ముఖముల పోలి 
ఖిరవేరాహ వదనంబుల పోలి 
శునక ముఖములను వోలెనుకొన్ని. 


నోటిని తెరచిన మొసలి తలవలె 

బుసలు వఐడచు విష సర్పమ్ములన 

అనేక శరముల నా అసురాస్త్రము 
సృజించి ముందుకు పంవిను రణమున. 


భీకర శరముల గాంచెను రాముడు 
అగ్నిహో త్రుడన- సమరోత్సాహుడు 
ఆగ్నేయాస్త్రము విడచెనప్పుడు 
అమోఘాస్త్రము శరములనంవిను. 


242 


మండెడి జ్వాలతొ నుండెడి శరములు 
రవి వదనంబుల పోలెడి శరములు 
తారా గ్రహముల ముఖముల శరములు 
మెరపు తీగలై కొన్ని శరములు 


యుద్ధ కొండ 


అర్ధ చంద్రుని రూపపు టమ్ములు 
ధూమకేతు వదనంపు టమ్ములు 


వెద్ద కొరవులను వోలు శరములు 


ఆగ్నేయాస్త్రము సృజించి వదలెను. 


అసురాస్త్ర శరములను ఆకాశములో 
ఆగ్నేయాస్త్రపు టమ్ములు కాల్బెను 
అది గాంచిన ఆ వానర విరులు 
సింహనాదముల దిక్కుల ని౦బరి. 


RRR 


శీ రఘురాముని॥ 


10 1 యుద్ద భూమినుండి రావణాసురుడు 
పరాజితుడై లంక కేగుట 


అసురాస్త్రమ్మది వ్యర్థము కొగా 
క్రోధము పెరిగెను లంకశ్వరునకు 
మయునిర్మితమగు రౌ ద్రాస్ట్రమును 
రామచంద్రుని పైకి వదలెను. 


వజ్రాయుధమును పోలు శూలములు 
ముసలాయుధములు గదలు ముధ్గర 
వివిధాయుధములు చాపము నుండి 

ప్రళయ ప్రభంజన మన్నటు వెడలెను. 


అస్త్ర వేత్త శ్రీరామచంద్రుడు 
గాంధథర్వాస్త్రము నంతట తీసి 
సంధించగను దివ్యాస్త్రమది 

రౌ ద్రాస్తము నంతమ్ము చేసెను. 


కోఫము పెరిగిన రావణాసురుడు 
సౌరాస్త్రము సంధించి విడచెను 
చక్రాయుధములు- మంటల మండుచు 
బయలుదేరినవి చాపము ను౦డి. 


వెలుగులు చిమ్మే చక్రాయుధములు 
సూర్యచంద్ర గ్రహ సముదాయములన 
దిశల వెలుగుతో నింపివేసెను 

ఉత్తమ శరములు రాముడు వేసెను 


రామబాణములు చక్రాయుధముల 
త్రుంచివేసెను ఆకాశములో 
కోపము పెరిగి లంకేశ్వరుడు 

ఎంతో కసిగా శరములు వదలెను. 


రాముని ఆయువుపట్లలొ- అసురుడు 
పది బాణములు సూటిగ వేసెను 
శరములు వచ్చి తగిలియు రాముడు 
చెదరక నిలచెను వీరవరేణ్యుడు. 


శత్రుమూకను చీల్చెడి రాముడు 

రావణాసురుని అవయవమ్ములలొ 
నిశిత శరములను విడచెను సూటిగ 
శరనై పుణ్యము చూపుచు విడిచెను. 


యుద్ద రొండము 


అసురులతో తన అన్న పోరుట 
అనుజుడు చూచి- అన్నగారికి 
అలుపు తీర్చగ ముందుకు వచ్చెను 
ఎడు శరములతోొ కొట్టె నసురుని. 


లక్ష్మణు శరములు దూసుకుపోయి 
మనుజుని తల చిత్రించిన యట్టి 
రావణాసురుని రథ ధ్వజమును 
త్రుంచి-ముక్కలుగ నెలకూల్చెను. 


తిరిగి లక్ష్మణుడు అతి బలవంతుడు 
అమ్ములకొట్టిను రథసార ధిని 
కుండలాలతో మెరసే సారథి 

శిరసును త్రుంచెను లక్ష్మణు బాణము. 


విక్రమమూర్తి అంతట ఆగక 

అయిదు శరములతొ లంకేశ్వరుని 
ధనుసు త్రుంచెను- ఘనమగు చాపము 
విరిగిపడినది అసురుడు బెదంను. 


లక్ష్మణమూర్తికి అలుపుతీర్బ గ 
విభీషణాఖ్యుడు యోచనచేసి 
ఘనమగు గదతో ముందుకు దూకి 
రావణు రథ తురగమ్ముల కొట్టెను. 


పర్వతమంతటి గుగ్రములవ్వి 
నీలమేఘముల పోలు గుజ్టిములు 
నేల కూలినవి- రావణాసురుడు 
అతివేగముగా (క్రిందికి దూకెను. 


తమ్మునివైన క్రోధము పెరిగి 
శక్తిమంతుడు రావణాసురుడు 
శక్యాయుధము విసురుగతీసి 
సూటిగ విసరను తమ్ముని కూల్చగ. 


శక్యాయుధమును గాంచి లక్ష్మణుడు 
మూడు శరములతొ కొట్టగ నపుడు 
మూడు ముక్కలై బలమగు శక 
ఉల్కలమాదిరినేలకు రాలెను. 


రావణాసురుడు కృద్దుడాయెను 
నిత్యము తాను పూజచేసెడి- 
కాలుడుభయపడుగ ట్టి ఆయుధము 
మరియొక శక్యాయుథధమును తీసెను 


వజాయుధమును పోలు ఆయుధము 
కాంతివంతముగు శక్యాయుధమును 
బలముగ త్రిప్పిను రావణరాజు 
మంట లెగసిను అతిభీకరముగ, 


శక్యాయుధముతొ విభీషణునికి 
ప్రాణాంతకమగు ఆపద అనుచు 
రామానుజుడు (గ్రబాంచినాడు 
విభీషణాఖ్యుని రక్షగ నిలచెను. 


చాపము వంచి లక్ష్మణమూర్తి 

రావణు కరముల శరములు విడువగ 
శరపరంపర వచ్చుచుండగా 

శక్తిని విడువగ అసాధ్యమయ్యెను. 


244 


శక్యాయుధపు విపత్తునుండి 
తమ్ముని రక్షణ చేయగలిగిన 
రామునియొక్క తమ్ముని గాంచి 
గంభీరముగా పలికె రావణుడు: 


"ఓయీ లక్ష్మణ! నీ బలమునకు 
మెచ్చితి నేను, వాడు బ్రతికెను 
విడను నిన్ను శక్తిని విసరిన 
చచ్చెదవివు గుండెలు పగులును 


నీ ప్రాణములను హరించిశక్తి 
నెత్తుట తడసి నన్ను చేరును” 


అనుచు రావణుడు మయునిర్మితమగు 


మహాశక్తిని బలముగ విసరను. 


శత్రుంజయమా శక్యాయుధము 


యుద్ద కాండమ 


రామానుజుని వక్షస్థలమున 
బలముగ తగిలెను శక్యాయుధము 
ఘనమగు దెబ్బకు గాయమయ్యెను 
మూర్చిలి పడిను లక్ష్మణమూ రి 


మనుజోత్తముడు రామచంద్రుడు 
తమ్ముని దుస్థితిగాంచి కుమిలెను 
కన్నులనిరు ప్రవహించినది 

ముహూర్తకాలము ఆలోచించెను. 


దుఃఖించుటకది సమయముగాదని 
థిర్యముతెచ్చుకు నిలచెను రాముడు 
ప్రళయాగ్నివలె ఎజ్బంభి౦చెను 
అసురుల చంపగ నిశ్చయిం౦చెను. 


శక్యాయుధమున రక్షముకారుచు 


మంటలు, మండుచు, గంటలు, మోగుచు నేలనున్న ఆ లక్ష్మణమూర్తి 


భీకర ధ్వనితో బయలుదేరెను 


వజ్రాయుధమన కాంతులు వెలిగెను. 


అమోఘమైన శక్యాయు ధమును 
రాముడుగాంచి శక్తితొపలికను : 
“శక్యాయుధమా! వ్యర్థమునివై 
లక్ష్మణమూర్తికి ఆపదనిడరుము.' 


శక్యాయుధము క్రూర ఫణివలె 
విసురుగలక్ష్మణు వక్షము తాకెను 
మంటలమండుచు మెరయుచుశకి 
వాసుకి నాలుక అన్నటుతోచెను. 


ఫణిజొచ్చిన గిరి అన్నటుతోచెను 
కపులకు లొంగక పోయెను శక్తి 


రామభద్రుడు బలముగ శక్తిని 
వెలికిలాగెను విరచివేసెను 
రావణాసురుని నిశితశరములను 
లెక్కచేయక రాముడు నిలచెను. 


శరములు వచ్చి తగులుచున్నను 
లక్ష్మణమూర్తిని కౌగలించుకొని 
హనుమ సుగ్రీవుల వానరవీరుల 
చూచి పలికెను రామచంద్రుడు : 


యుద్ద కాండము 


“వీరులార! మీరందరు ఇచట 
లక్ష్మణమూర్తికి రక్షగనుండుడు 
నేటికిదొరకెను రావణాసురుడు 
ఇపుడే దినిని వధించివేతును. 


వేచియుండిన చాతకపక్షికి 

వేసవి తదుపరి మబ్బు దొరికినటు 
బహుకాలమునకు రావణాసురుడు 
దొరకిను- బినిని వధించివేతును. 


ఎంతో సమయము పట్టదునాకు 
ప్రమాణమ్ముగా చెప్పుచుంటిని 
ఒక్కముహూర్తపు వ్యవ ధిలోపలే 
రామ రావణుల ఒకరే ఉందురు. 


మిత్రులార! అట లక్ష్మిహరించెను 
వనవాసమునకు వచ్చితినెను 
దండకాటవిని తిరుచుచుంటిని 
ఆలిని అసురుడు అపహరించెను 


ఆ బాధలను మించినబాధ 

నౌ తమ్ముడు యిట నేలనుబడుట 
నా దుఃఖములు తీరుటకొ జికె 
దశముఖునిపుడే త్రుంచివేసెద. 


వాలినిఎందుకు త్రుంచినాడనో- 
సుగ్రీవుని రాజుగ చేసినాడనో- 
కపులను చేర్చుకు వచ్చినాడనో- 
కడలికి సేతువు కట్టినాడనో- 


ఇందుకోసమే - ఈ సమయము; 
ఈ దశకంధరు దునుముటకొరః 
అబలహర్తను చంపుటకొరకే 
అధర్మమ్మును త్రుంచుటకొరకే. 


విషఫణీ కంటికి కనపడువాడు 
బతుకడు- అటుల ఈ దుర్మార్గుడు 
నాకగుపడెను బ్రతుకనీయను 
తుంచెదనేను విడువను నేడు. 


మిరందరును మహాయోధులే 
ఎదురేలేని వీరవిక్రములు 
ఇచ్చటవుండి జరిగిడిపోరును- 
రామ రావణ యుద్ధము గనుడు. 


ముల్లోకములు దేవబుషులును 
రాముని శక్తిని తెలిసెదరిపుడే 
ధరణియుండువరకీ యుద్దమును- 
రామశౌర్యమును చెప్పుకొందురు... 


రాముడు అటుల కపులకు చెట్స 
లక్ష్మణమూర్తికీ రక్షగనిలచి 
స్వర్ణభూషిత నిశితశరములు 
విడచెను ఘనముగ దశకంఠునివి. 


అంతట అసురుడు రామునివైన- 


మండెడిశరములు ముసలాయుధములు- 


వర్షిత మేఘములన్నటు విడచెను- 
ఘనస౦[గ్రామము జరిగినప్పుడు- 


246 


రామ రావణుల శరములు నింగిని 


మహాధ్యనులతో నింపివేసెను 


విరిగిన శరములు మంటల మండుచు 


చల్లినట్లుగా నేలను పడెను. 


మహారిరుల వింటి సవ్వడుల 
సర్వజగళత్తు చలించిపోయెను 


ప్రాణికోటి అట భయపడిపోయెను 


ఆశ్చర్యము లో మునిగిపోయిరి. 


యుద్ధ కాండము 


అమిత విక్రముడు రామచ౦ద్రుడు 
ఘనకో దండము త్రిప్తుచు నచ్చట 
ఎబ్బ౦భించి శరములు వదలగ 
సూటిగ తగిలెను రాక్షస రాజుకు 


రామబాణములు బాధించగను 
దిక్కుతోచక దీనవదనుడై 
గాలికి చెదిరిన మేఘము రీతిగ 
పరుగిడె లంకకు లంక ఏలిక. 


SD I రఘురాముని॥ 


102 హనుమంతుడు రెండవసారి ఓషధి పర్వతము 
తెచ్చి లక్ష్మణునికి స్వస్థత చేకూర్చుట 


శక్యాయుధముతొ నెత్తురు కారుచు 


నేలను బడిన తమ్ముని గాంచి 


అమిత కోపముతొ పోరను రాముడు 
పోరుచు పలికెను సుషేణుగాంచి : 


“ఓ సుషేణుడా! నా తమ్ముడిట 
సర్పము రితిగ పారలుచు౦డెను 
ప్రాణముకన్న మిన్న లక్ష్మణుడు 
నేనీ దుఃఖము భరించలేను. 


పోరెడి శక్తి పోవుచున్నది 
సుగుణరాశి నా తమ్ముడు లేనిచొ 
నే సుఖపడుట ఎందుకో సము! 
నేనిక ఎందుకు జీవించుటయా! 


నా ముందరనే ఆ దుర్మార్గుడు 
నా సోదరుని రణమున కొట్టెను 
నా శౌర్యంబది వ్యర్థమైనది 
ననుగన నాకే సిగ్గగుచున్నది. 


నా పరాక్రమము కుంటువడ్డది 
ధనుసు నిలువక జారుచున్నది 
శరములు ఎడువగ వశపడకున్నది 
కంటతడితొ నా దృష్టి నిలవదు. 


తూలుచు నడిచెడి మనుజుని మాదిరి 
నిలబడలేక తడబడుచుంటిని 
అంతకంతకు దుఃఖము పెరిగి 
అసువులవైన మమత తగ్గను... 


అనుచు రాముడు యుద్ధ భూమిలో 


నరక యాతన అను భవించుచు 
నేలను పార్లెడి లక్ష్మణు గాంచి 
దుఃఖతప్పుడె- కంటనిరిడె 


“యోధులార! నా తమ్ముని గనుడు = 
దుమ్ములొ పొర్గుచు యిట పడియుండెను 
అనితో, అసువులతో పనిలేదు 
సీత తలంపులు ఇక నాకేల! 


యుద్ద కాండము 


తమ్ముడు లేనిచొ రాజ్యమదేల 
అసురునితో యిక ఆలము ఎల! 
ఇల్లాలు, బంధువులు, బాతులు దొరకదరు 
తమ్ముడు ఎచ్చట లభించగలడు!' 


అనుచు రాముడు విలవిలలాడిను 
ఇం ద్రియమ్ముల పట్టు తప్పెను 
నిట్టూర్పులతో చతికిలబడిను 
శోకతప్పుడై కన్నిరిడెను. 


నేలను బడిన లక్ష్మణు గాంచి 
సుషేణు డపుడు పలికె రామునితో : 
“మనుజోత్తమ, ఓ జగదభిరామా! 
లక్ష్మణమూర్తి చనిపోలేదు 


ముఖ కాంతులవి మాయలేదు గను 
ప్రసన్నవదనము చూడుము రామా! 
అరచేతులవి ఎర్రగనున్నవి 

ఎర్ర తామరల పోలియున్నవి. 


మూసిన కన్నులు ప్రసన్నమ్ముగా 
ఉన్నవి రామా! నువు గనుమయ్యా! 
అసువులు లెనివొ రూపము యిటుల 
ఉండదు - అది ఆరూపమె వెరు. 


మహావీరుడా! నరపుంగవుడు 
అసువులతోనే ఉన్నాడయ్యా! 
దుఃఖము-వలదు మూర్చన౦దిను 
నాడి గలదు నిట్టూర్పులు గలవు... 


అనుచు సుషేణుడు రామచంద్రుని 
ఊరడించి అట హనుమంతుని గని 
“సవననందనా! పరా క్రముడవ 

మంది కార్యములు చేసెడి థరుడ 


మంగళకరమగు ఓషధిగిరియన 
జాంబవంతుడు తెలిపెను నీకు 
శీఘ్రమె దక్షిణ శిఖరము చేరి 
అచటి ఓషధులు గొని రావలను, 


లక్ష్మణమూర్తిని బ్రతికఠంచుముయా! 
విశల్య, సువర్ణ, సంజీవి కరణి 
సంధాన కరణీని గొని రావలెను 
అన విని అపుడే సాగెను మారుతి 


త్రుటిలో పావని ఓషధి గిరిపె 
మహిత మూలికల కొరకై వెదకెను 
దివ్యోషధుల గుర్తు తెలియక 
తికమక పడెను మారుతి అచట. 


గుర్తు తెలుసుకొని తిరిగి వచ్చి ఈ 
గిరిపై ఎదకిన కాలయాపన 
అందువల్ల మరి హాని జరుగును 
కావున గిరినే గొని పోయెదను”' 


అనుకొని మారుతి అతి బలశాలి 
ఓషధి గిరిని వెకలించుటక 
మూడుమార్లుగా కదిపెను గిరిని 
అవలిలగను గిరి ఊడినది. 


248 


విరగబూసిన సుమ తరువులతో 
నిండుగనున్న ఓషధిగిరిని 
రెండు చేతులతొ పైకి ఎత్తెను 


నింగిమార్గమున ప్రయాణమయ్యెను. 


జలముతొ నిండిన ఘనమేఘమువలె 
పర్వతశిఖరము శో భిలుచుండగ 
మహావేగముగ మారుతి సాగి 
యుద్దరంగమున దించెను గిరిని, 


అలసట తీర్పుకు వాయునందనుడు 
సుషేణు గాంచి పలికె వినయముగ 
“వానరపుంగవ! గిరినే తెచ్చితి 

ఆ మూలికలు తెలియవు నాకు.” 


అంతటి ఘనకార్యంబును చేసిన 


హనుమను పొగడెను సుషణుడపుడు 


అసాధ్యమగుపని హనుమ చేయగా 
అసురులు, కపులు విస్మయులైరి. 


ఓషధిగిరిపె వనమూలికలను 
సుషేణు డపుడు, వెలికితీసెను 
అందొక మూలిక లక్ష్మణమూర్తికి 
వాసనచూ పెను ఆ కపి శ్రేష్టుడు. 


మూలిక వాసన తగిలిన వెంటనె 
లక్ష్మణు దేహమునందు జొచ్చిన 
శరముల ములుకులు రాలిపడినవి 
హాయిగలేచెను రామానుజుడు. 


యుద్ధ కాండము 


ఆనందముతో ఆ సౌమిత్రి 

నిలువగ- కపులు సంబరపడిర 
వానరయోధులు- సుషేణు, హనుమల 
పొగడిరి గుండెలు నిండిన భక్తితో, 


ఆనందముతో కనులు చెమర్చగ 
రమ్ముసోదరా! అనుచు [ప్రేమతో 
తమ్ముని పిలచి కౌగలించుకొని 

మురిసిపోయెను రామభద్రుడు. 


“సోదర! నీవు నా భాగ్యమున 
జీవించితివి- అటుగా కున్నదొ 

నే బ్రతికుండుట అర్థరహితమగు 
సీత్రతొ నాకిక పనియే లేదు 


నీవు లేనిచో నే జయించుట 

వ్యర్థము సోదర!” అనుచు రాముడు 
పలుకుట వినిన్నలక్ష్మణమూరి 
గుండియపాంగి పలికె అన్నతో : 


“అన్నా రామా! రఘుకులసోమా! 
సత్యధర్మముల మూర్తివి నీవు 
విభీషణునికి లంకాపట్నము 
బసగెద ననుచు ప్రతిన చేసితివి. 


దుర్చలునివలె- పలుకుట త్రగదు 
పాపరహితుడా! సత్సురుషు లిల 
ప్రతిన తప్పరు- ప్రతిన పాలనము 
మహితలక్షణము మనుజపు౦గవా! 


నాకొరక నువు వంతన్‌ ౦దితిఐ 
బతికితినయ్యా శుభము జరిగెను 
దశకంఠుని దశశిరములు దునిమి 
ని ప్రతిజ్ఞను పరిపాలించుము. 


కరకు కోరలతొ గర్జించుచును 
వనమున తిరిగెడి కెసరి కనులకు 
కనబడునట్టి మహాగజమది 
చావకతప్పదు- అదేవిధముగా 


103 


తమ్ముని పలుకులు వినెను రాముడు 
కర్హవ్యమ్మది తోచెను అప్పుడు 

ఘన కోదండమునందుకు నిలచెను 
అమోఘ శరమును వింటికి కూర్చెను. 


అంతటిలోనే అసురనాధుడు 
మరియొక తేరును అధిరోహించి 
రవిని పట్టుటకు వచ్చురాహువై 
రాముని కెదురుగ వచ్చెను పోరుకు. 


భయ౦కరమ్మగు శరముల నపుడు 
అసురుని పైకి ఐడచెను రాముడు 
అగ్ని నిఖిలను పోలు శరములు 
బంగరు శరముల గాయములైనవి. 


నెలను నిలబడి రాముడు పోరగ 
రథమునుండి ఆ అసురుడు పోరగ 
సమమగు యుద్ధము కాదని- నింగిని 
సురగంధర్వులు తమలో తలచి 


249 


నికు శత్రువై నికంటనుబడి 
నిలువలడు ఆ దశకంధరుడు 
సూర్యాస్తమయము అగులోపలనే 
అసురుని కూల్పుము అది నాకో రిక 


పోరగనలెను విజయరాఘువా! 
విభీషణాఖ్యుని అభిషేకించగ 
భూసుత సీతను పొందగోరినచా 
పోరున కూల్చుము పంక్తికంథరుని.' 
శీ రఘురాముని। 


చలల 


రామ రావణ భీకర యుద్ధము 


దెవెంద్రునికి తలియబరచగా 
తన రథమునుశ్రీరాముని కొరకై 
తీసుకుపామ్మని తన సారథియగు 
మాతలితో దేవేంద్రుడు చెప్పెను. 


నాకమునుండి రాముని కొరక 
మాతలి- ఇంద్రుని రథమును తెచ్చెను 
బంగరు రథముది కాంతుల వెలిగెను 
మంగళకరముగ గంటలు మైోగను, 


రవికాంతులతో వెలిగెడి ఛత్రము 
బంగరు దండము కలిగియున్నది 
బంగరు ఆభరణమ్ములు నిండి 
ఆకుపచ్చని గుట్టిములున్నవి. 


రథాశ్వమ్ముల మేని కాంతియది 
మధ్యాహ్నములో రవిని పోలెను 
రథసారథియగు మాతలి అపుడు 
ముకుళిత హస్తమ్ములతో పలికెను : 


250 


“విజయరాఘవా! వందనమయ్యా! 
నీ విజయముకె సురనాయకుడు 
రథమును నాతో పంపెను స్వామీ! 
నీ రథసారథినైతిని ధన్యుడ! 


ఇదిగో రామా! ఇంద్రుని ధనుసు 
అగ్నినిపోలెడీ దివ్యకవచము 
సూర్యునివోలెడు శరములు గొనుము 
శక్యాయు ధమును ఒసగిను సురపతి. 


రథమునెక్కుముఓ రణధీరా! 
స్యందనమెక్కుము జానకిరమణా! 
ఇంద్రుడు అసురుల త్రు౦చినట్లుగా 
రూల్చుము రామా! లంకశ్వరుని,. 


దేవరథమునకు ప్రదక్షి ణించి 
నమస్కరించి రాముడు ముదముగ 
అధిరోహించెను- రాముడు అపుడు 
పూర్వగిరినిగల రవియనిఏంచెను. 


మహాబాహుడగు పురుషోత్తమునికి 
లంకాపతియగు రావణరాజుకు 
భీకరయుద్దము జరిగినదపుడు 
బలములో వారు సమ ఉజ్లీలు. 


రావణరాజు విడచినయ ట్టి 
గాంథర్యాస్త్రము వచ్చుచుండగ 
తిరిగి రాముడు గాంధరాగస్రము 
విడిచి- అసురుని అస్త్రము రూల్చాను. 


యుద్ధ కాండము 


దివాస్త్రమును దెవాస్త్రముతో 
రామచంద్రుడు నేలకురాల్సెను 
అదిగని అసురుడు అమిత కో పఫమున 
రాక్షసాస్త్రమును విడచెను అపుడు. 


ఎషసర్పమ్ముల రూపము దాల్సి 

బంగరుశరములు బయలుదేరెను 
నిప్పులు గ్రక్కుచు తెరిచిన నోటితొ 
రాముని పైబడ వేచ్చెను శరములు. 


వాసుకిపోలిన సర్పములవ్వి 
పడగలు విప్పి అన్నిదిక్కులకు 
బుసలువిడచుచు బయలుదేరినవి 
రామునిపెకి వచ్చెను ఫణులు. 


అదిగా౦చిన శ్రీరా మచం ద్రుత్థు 
గరుడాస్త్రము సంధించివిడచెను 
శరములు గరుడుని రూపమునం౦ది 
వెడలెను రాముని చాపమును౦డీ. 


గరుడరూపమును వచ్చినశరములు 
సర్పరూపమున నున్న శరములను 
నేలకూల్చెను- అదిగని అసురుడు 
మరింతరోషము పెరిగినవాడై 


భయ౦కరమగు శరములుతీసి 
శరవర్షము కురిపించుచున౦త 
రథసారథిని రామచంద్రుని. 
బాధ పెట్టెను లంకానాథుడు. 


యుద్ద కొండము 


దెవేం[దుని రథధ్వజమును కూల్చెను 
ఇ౦ద్రునిరథ తురగమ్ముల కొట్టెను 
అటులా అసురుడు శరములువదలి 
బాధించెను శ్రీరానుచంద్రుని. 


సాహసకార్యము. చేసెను అసురుడు 
అది గని సురలు వంతనొందిరి 
రాముని సతిని గాంచిన కపులు 
విభీషణుడును కలతచెందిరి. 


రావణాసురుడు అనెడి రాహువు- 
రామచంద్రుడను చంద్రుని పట్టగ 
బుధుడు- జనులకు అమ౦గళమ్మును 
చేయగ నెంచెనొ అనిపించినది. 


రామచ౦ద్రుని- రావ ణరాహువు 
పట్టుకొనగను- బుధుడు అశు భముగ 
ప్రజాపత్యము చంద్ర ప్రయమగు 
రోహిణితారను ఆక్రమించెను. 


25 


అన్నిదిక్కులలొ మంటలుమండుచు 


పాగలుకమ్ముకొని కడలి అలలవి 
సూర్యుని పట్టుట కగసిపడినవి 
సూర్యునికాంతి క్ష ణించినది. 


ధూమకేతువుతొ చేరిన సూర్యుడు 
ఎకృతమ్ముగా కనబడీనాడు 
ఇక్ష్వాకుల శుభతార విశాఖను 
అంగారకుడు ఆ(క్రమించెను 


కడలినుండి మైనాకుడిగసినటు 
పదితలకాయలు ఇరువదిచెతుల 
ధనుర్ధరుడయి రణరంగమున 
రావణాసురుడు పోరగనిలచెను. 


అంతటిరూపము ఆ([గ్రహమ్ముతో 
నింగి తాకునటు నిలబడగానే 
రామచంద్రుడే కలవరపడెను 
శరములుకూర్చుట అశక్యమయ్యెను. 


వెంటనె రాముని కోపము ఎగసెను 
కనుబొమలవ్వి ముడుతపడినవి 
కన్నులెర్రబడ కాలయముడయి 
దహించు చూపుల చూసినసురుని. 


శ్రీ రఘురాముని॥ 
CIR 
10 4 ఘన శరములతో రాముడు రావణుని బాధించుట 
కృద్దుడెన లంకశ్యరు గాంచి మహానదులును సము ద్రమ్ములు 
సర్వ జగత్తు కలవరపడెను కల్లో లముతో కదిలిపోయెను 


గిరులు, వనములు భూమియు వణకెను 
భయపడి అరచెను క్రూర జంతువులు. 


నింగిని పక్షులు భయముగ కూసిను 
సర్వ భూతములు భయపడిపోయెను. 


252 


ఉరుముచు పరుగిడె ఘన మేఘములు 
మహోత్సాతములు కనబడుచుండెను 
మహో గ్రుడై శ్రీరాముడుండెను 
రాక్షసరాజే భయపడినాడు. 


రామ రావణులు మహావీరులు 
భీకర యుద్దము నారంభించిరి 
ప్రళయము వచ్చున! అన్నటులపుడు 
భయంకరముగు పోరు జరిగెను. 


దేవగంధర్వులు మహో రగులును 
దెత్యులు సురలు మహాబుషులును 
గరుత్మంతులూ ఖేచరుఖున్నూ 
నింగిని నిలచి రణముచూ బరి. 


రాముని కొరక సురలందరును 
రావణు కొరకి అసురులందరు 
అభిమానముతో జయమును కోరుచు 
పోరు చూచుచు వణకుచుందిరి. 


రావణుడదంతట భయంకరమ్మగు 
శూలాయుధమును చేత ధరించెను 
రిపు సంహారము చేసెడి శూలము 
నింగి కెగరగల శక్తిమ౦తము 


గిరి శిఖరములను పోలు శిరముతో 
చూడ భయంకరమగు శూలమ్మది 
పొగలు రాజుకొని పెను సవ్యడితో 

ప్రళయాగ్నివలె తోచెడి శూలము. 


యుద్ధ కొండము 


సర్వ భూతముల- చీల్చగ చాలెడి 
శూలము గనిన యముడే భయపడు 
బీల్చగ చాలును-నరక సమర్థము 
అమోఘ శూలము అతి భయంకరము. 


అంతటి శూలము అసురుడు తీసి 
అమిత కోపమున నిప్పులు రాల్చుచు 
నడిమికి పట్టుకు గాలిలొ ఊపుచు 
సింహనాదమును ఘనముగ చేసెను. 


రావణాసురుని సింహనాదమున 
భూమ్యాకాశము దిక్కులడలెను 
సర్వభూతములు హడలిపోయెను 
కడలి కలతపడికల్లో లమయె. 


రావణాసురుడు రాముని గాంచ 
అట్టహాసముగ పలింనప్పుడు : 
“రామా! ఇదిగో శూలము నెత్తితి 
వజ్రము పోలు కఠినమైనది. 


ఇపుడే శూలము నిన్ను రూల్చును 
అంతట ఆగదు- తమ్ముని రూల్చును 
నీవు చంపిన విరులకడకు 

నేను పంపెద నిన్ని క్షణమున. 


నిలునిలు రామా! ఇదిగో శూలము 
అనుచు రావణుడు రామునివైకి 
ఘనమగు శూలము. విసరెను బలముగ 
గంటలు మాగగ సాగెను శూలము 


యుద్ద కాండము 


మంటలు మండుచు మెరపులు నిండి 
గణగణ వీకరధ్వని చేయుచును 
వచ్చుచునున్న ఘనశూలమును 
రాముడు గాంచి ధనుసును వంచి 


ప్రళయాగ్నిని మరి చల్లబరచుటకు 
జలధారలను సురపతి పంపును- 
అటులే రాముడు శరపరంపర 
వదలను వచ్చెడి శూలము వికి, 


అగ్నితొ మిడుతలు కాలినట్లు గా 
రాముని శరములు కాలిపోయెను 
రాముడు గాంది ఉగ్రుడయ్యెను 
అంతట- మాతలి తెచ్చిన శర్త్‌. 


శక్వ్యాయుధమును గ్రహించి రాముడు 
బలముగ త్రిప్పి విసరివెసెను 
శక్యాయుధపు గంటలు మోగెను 
అగ్నిహో త్రమై ముందుకు సాగెను. 


దానవరాజు వదలిన శూలము 
శక్యాయుధమును తాకగ నింగిని 
మహాశూలము ముక్కలెనది 
కాంతులుమాసి రాలెను ముక్కలు. 


అంతట రాముడు ధ్వనితో సాగ 
నిశిత శరములు వడిగల అమ్ములు 
వడిగా పరుగిడు అశ్వమ్ములపై 
విడచి- గుజ్జముల కూలద్రొసెను. 


అటులే అమ్ములు రామచంద్రుడు 
రావణు వక్షస్థలమున నాటెను 
లలాటమ్మున మూడు శరములు 
సూటిగ నాటెను రామచంద్రుడు. 


రామబాణములు మేన తగిలినవి 
రర్హసిక్తమై పోయెను అసురుడు 


అమితబారకు లోనైనాడు 
విరగబూసిన అశో కమాయెను. 


ఆగహమ్మది వా౦గివచ్చెను 

అటులే దిగులు దిగలాగినది 

అంతటి ఘనునికి- రాముడు ఘనుడని 
అనిలో- బాధలొ తెలియవచ్చెను. 


ఫ్రీ రఘురాముని॥ 


LIRR 


105 అలసిపోయిన రావణుని-సారథి లంకలోనికి గొనిపోవుట 


పోరున పేరుగడించిన యోధుడు 
ఆ రణభూమిని రామబాణముల 
అమితబాధకు లోనెనాడు 
ఆ(గహమ్ముతో ఉడికిపోయెను. 


జ్యోతులపోలెను రావణు కన్నులు 
శరవర్షము కురిపించె నసురుడు 
వచ్చిడిశరముల చెక్కుచెదరక 

మహాగిరివలి నిలచెను రాముడు. 


253 


254 


సూర్యకిరణముల నిరు ఇంకినటు 
రామబాణముల రావణుశరములు 
వ్యర్థముకాగా లంకేశ్వరుడు 
వేయిశరములను విడచెనొక్కపరి. 


ఆ శరములవి నెరుగపోయి 
రామచంద్రుని మేనతాకినవి 
రకసికమె రామచంద్రుడు 


వాలి DQ 


పూచిన మోదుగు తరువుగ తోచెను. 


తేజోవంతుని కోపము పెరిగెను 
కోదండముతో శరములువిడచెను 
రావణాసురుడు పోరెను శరముల 
పోరగసాగిరి జయా భిలాషులు. 


ఇరువీరులు అట వదిలిన శరముల 
నింగిబికటె అంధకారమై 
ఒకరికి నొకరు కనబడలేదు 


అంతట రాముడు నవ్వుచు పలికెను : 


“ఓ రావణుడా! అసురకులాధమ! 
నే దరిలేని సమయము చూచి 

నౌ యిల్లాలిని- వివశురాలను 
అపహరించిన నీచుడ వీవు. 


వీరుడవని నువు పొంగిసోకుమా! 
పురుషుడు దగ్గరలేని సమయమున 
భయవిహ్వలయగు బాలను నాడు 
హరించినావు- కాపురుషుడవు. 


యుద్ధ కొండము 


సదాచారములు మంట గలిపితిని 

సిగ్గువదలి నువు చరించుచుంటివి 
కాముకుడవు నువు శూరుడగావు 

ఛీయను పనులు నీ సొమ్మెనవి. 


ధనపతికటుల తమ్ముడదైతివి? 
యశము త్రుంచగ పుట్టినాడవో! 
అబలహర్హవు అఘముల పుట్టవు 
బలవంతుడనని గర్వము నీకు, 


శూరుడననుచు చాటుకొ౦ంటివి 
చోరునితీరుగ హరించినావు 

నా ఎదుటనే నువు హరించనెంచిన 
ఖరునికడకు నినుజేర్చి యుందును. 


ధుర్మార్గుడవు పాపకర్ముడా! 
దెవవశమున నేటికి గంటిని 
వాడిశరములివి యమసదనమునకు 
నినుగొనిపోవృను అతితొందరలో 


కుండలాలతో జ్యలించుచున్న 

నీ శిరస్సును శరమున త్రుంచెద 
నేలనుబడు నీ ఘనమగు తలను 
కుక్కలు, నక్కలు ఈడ్చుకువోవును. 


సమరభూమిలో నీమొండెమువై = 
కాకులు (గద్దలు వ్రాలును అధమా! 

శరములు చేసిన రంధ్రమ్ములలో = 

రర్హము త్రాగును ఆ పక్షులువిను. 


యుద్ద కొండము 


గరుడపక్షులు పాముల గొనినటు 
రాబందులు నీ (పైగులు లాగి 
నేలనిడ్చును ఇనుప ముక్కులతొ ' 


అనుచు రాముడు శరములువదలెను. 


ఉత్సాహమ్ము బలము పెరిగెను 
సమరపండితుడు రామచంద్రుడు 
శరవర్షము కురిపంచసాగిను 
అస్త్రము లపుడు ఉద్భవించినవి, 


శరవిన్యాసము చూపుచు రాముడు 
వదలను శరములు అతిలాఘవముగ 
శుభసూచనలు అగపడినపుడు 

ఆగక వదలను అమోఘశరములు. 


విరపుంగవుడు రామచంద్రుడు 
శరములనటుల విడచుచుండగా 
వానరలిరులు విజృంభించి 
శిలలు వరుసగా విసరుచుండిరి. 


255 


శరవర్షమ్ము శిలావర్దములు 

ఒకే సమయమున వచ్చిపడ గనే 
చిత్త [భ్రమణము కలిగెను రాజుకు 
దిక్కులో చక నిలచె నసురుడు. 


మనసుకలతపడి నీరసపడెను 
చాపముపట్టగ వశపడలేదు 
ఆయుధమ్ముగొన శర ఉఊడిగెను 
రాముడు రణమున విజృంభించెను. 


రామబాణములు తగులుచుండగా 
నిర్వర్యుడయి నిలిచిపోయిను 
మరణకాల మాసన్నమైనటు 
మెదలక నిలచిను దశకంధరుడు. 


అ౦కానాథుని అవస్థగాంచి 
రణమున అతనికి సమయముగాదని 
నమ్మిన సారథి కలవరపడక 
తోలెను రథమును పురములోనికి. 
శ్రీ రఘురాముని॥ 


CIR 


106 రావణాసురుడు తిరిగి యుద్దమునకు వచ్చుట 


కాలదో దితుడు రావణాసురుని 
మృత్యుదేవత ముందుకు త్రోసెను 
కోపవేశుడయి కన్ను లెర్రబడి 
కటువుగ పలికను తన సారధితో : 


“ఓయీ సారథి, బుదిహీనుడా! 

థి 
బలహినునిగా, శక్తిహీనునిగ 
పౌరుషముడీగిన పిరికి పందగా 
తలంచి- రథమును మరలించితిలి. 


పరాక్రమించుట తెలియదనుకొని 
మాయలు తెలియని మూర్చుడ ననుకొని 
ఆస్త్రబలమునా కసలే లేదని 

నీవు తలంచి కించపరచితివి. 


అటుగాకున్నదొ ఆ రణభూమిని 
నా మది తెలియక రిపుని ముందరే 
తేరు మరల్సి గొనితెచ్చి తివి 
దుర్చుద్దితొ నువుచేసిన పని యిది. 


256 


బలవంతుడనని పేరు గాంచితి 

ఫరా క్రముడనని యశము గడించితి 
అచిరకీర్తిని అంతము చేస్తివి 

వెన్ను చూఎనటు వెల్లడించితివి. 


శత్రువు బలమున పెరు గడించెను 
పరా[క్రమమున యశము నందెను 


యుద్ద ప్రియుని నను అతని ముందరే 


అల్పునిగా నువు చెసినాడవు. 


రిపుని కెదురుగ రథమును నీవు 
తోలలేదు-నువు శత్రువు వద్ద 
లబ్ధి పొందిన దుర్మతి వగుదువు 
రిపునికి వీలగుపని చేసితివి. 


ఎన్ని సాయములు నీకు చేసితిని 
చిరకాలముగా సారథి వెతివి 

నేను చేసిన మేలు తలచుకొని 

తేరు తోలుము రణరంగమునకు. | 


నిష్టూరముగా రాజు పలుకగా 
మేలుకోరెడిఆ రథ సారథి 
వినియము నిండి పలికిను రాజుతొ : 
“రాజా! రిపునికి లొంగలేదయా! 


మూర్చుడగాను భయపడలెదు 
మేలు మరచెడి దుర్మతిగాను 

మేలుకోరి నే తెచ్చితి నరదము 
నీ హితమును నే కాంక్షించితిని. 


యుద్ద కొండము 


రథమును వెనుకకు మరలించుటకు 


హేతువు వినుము ఓ మహరాజా! 


చంద్రోదయమున కడలి సొంగగా 
నదీ జలములు వెనుకకు తగ్గును. 


నీ ఉత్సాహము నే గమనించితి 
కానీతురగము లలిసిపోయినవి 
వానదెబ్బ తిను వృషభము లన్నటు 
లాగి అలసినవి మన గుట్టములు. 


అంతియెకాదు ఓ లంకేశ్వర! 
అపశకునము లవి అగపడుచున్నవి 
రథ చోదకుడు శుభ శకునమ్ములు 
దేశకాలములు గమనించవలె. 


రథీకుని శక్తి గ్రబాంచవలెను 

ఎదుటి బలమును చూచుచుండవల 
ఎదుటి లోపములు పరిశీలించి 
తగినట్టుగనే రథము తోలవలె. 


రీపుని బలమును పరిశీలించుచు 
ముందుకొ ప్రక్కకొ లెదా వెనుకకొ 
రథమునునడిపి సంద ర్భముగా 
రథికుని రక్షణ చేయగవ లెను. 


సేద తీరుముఓ మహరాజా! 
తురగమ్ములవి తేరుకున్నవి 
రాజీవు మరియు మిత్రరీడ వీవు 
నీ హితమునునే కోరితి రాజా! 


యుద్ద కొండము 


నియందుగల అభిమానముచే 
పైమాస్ప్సందిత హృదమముతోనే 
తేరునువెనుకకు తోలితి రాజా! 
వీరుడవీవు ఆజ్ఞాపించుము. 


అమోఘబలుడవు లంకాపతివి 

నీ ఆనతి నే పాలించెదను 

న బుణమును నే తీర్చుకొందును 
నే సేవలొ నే తరించనెందితి' 


10 7 అగస్తమహర్షి 


రామ రావణ యుద్దము చూడగ 
సురలతొ బాటు పుణ్యమూర్తి యగు 
అగస్త్యమహర్షి మహిమాన్వితుడు 
వచ్చెను- గాంచెను రామచంద్రుని 


అలసటతీరిన రావణాసురుడు 
ఆలము చేయగ తిరిగివచ్చెను 

ఆజిలొ అసురుని |తుంచుట ఎటులో- 
ఆలోచనలో రాముడుండగా 


* అగస్త్యమహర్షి రామచంద్రునికి 
ఆదిత్యహృదయము- దివ్యమం౦త్రము 
అమోఘ ఫలితమునిచ్చెడిస్తు తిని 
అఖండ విజయముకోరి చెప్పెను. 


“రామా! నీవు రిపుల గెలచుటకు 
ఉత్తమోత్తమము అతిరహస్యమగు 
సనాతనమ్మగు పవిత్ర మంత్రము 
ఉపదేశించెద'' ననుచు తెలిపెను. 


257 


సారథి మాటల సంతుష్టుడయి 
రాముని కెదురుగ తెరు తోలమని 
లంకకు మరలనురిపుని జయించక 
అనుచు పలుకుచు లంకానాధుడు 


రతృఖచితమగు హస్తా భరణము 
సూతునకీచ్చి ప్రోత్సవాంచగా 
రావణు రథము రాముని కెదురుగ 
శఘ్రమె నిలబడి రణరంగమున. 


శ్రీ రఘురాముని॥ 


He 
శి రామునికి ఉపదెశించిన-- అదిత హృదయము. 


''మంత్రజపమున మంగళమూర్తీ! 

రిపులు మీగలరు మవబామాన్వితమిది 
నాశరబాతమగు శాశ్వత ఫలమును 
మ౦త్రము ఒసగును జయము తధ్యము. 


సర్వమంగళ శ్రేయోదాయిని 
ఆధివ్యాధులను హరించు మంత్రము 
ఆయుర్భాగ్యము పెంచును మంత్రము 
అనుచు రామునికి ముదముగ చెప్పెను. 


“సురాసురులచే వందనమందెడి 
అఖిలలోకముల వల్లభుడైన 
రశ్శిమంతుని, భాస్కరదేవుని 
ఉపాసించుము భక్తినిండుగా 


తేజోవంతుడు, వివస్వంతుడు 
బ్రహ్మ- విష్ణు- శివ స్కంధులు అతడే 
సర్వదేవతా స్వరూపమతడే 
ప్రజాపతియు మరి మహేంద్రుడతడే. 


258 


యమ కుబెరులు భాస్కరుడగును 
జగత్సతియు పరమేశ్వరుడగును 
రశ్శిభావనుడు రఘుకులకర్త 
పితరులు వసువులు ఆతడి రామా! 


మరుత్‌ సాధ్యులు అశ్వులు అతడే 
అగ్ని, వాయువులు, జీవుల ప్రాణము 
ఆ బుతుకర్త ప్రభాకరుండు 
భద్రతనిడెడి భద్రమూర్తియె, 
విశ్యకరా! లోకమిత్రా 

సవితృపూషా కాంతిమం౦తా! 
సూర్యదేవాఖగు డవివు 
శుభములొసగే దివాకరుడవ. 


తపనత్వష్ట స్వర్ణ౦తా! 
హరిదశ్వ సహ స్రార్సీ 
మరీచిమంతా అంశుమంతుడ 
భువనపోషక భానుమూర్తి! 


సప్తసప్తివి తిమిరహారీ! 
అగ్నిగర్భుడ శంభుదేవా! 
శంఖుడవు నువు భాస్కరు౦డవు 
దేవతలచే వందితుడవు. 


నిరిరనాశన- తపనుడవు నువు 
నిగమపారగ కవియు నీవై 
వింధ్యవీధిని పరుగులెత్తే 
నభోమండల నాయకుండవు. 


యుద్ధ కొండ 


ఆతఏమండ లేశ్వర 
ఏ౦గళుండవు మృత్యువీవు 
భూరితేజుడ ద్వాదశాత్మా 
గరుత్మంతుని నాథుడవు నువు, 


జయుడవివు జయభ ద్రుడ! 
హర్యశ్వా సహ ్రార్చివి 
గభస్తిహస్తా వందనమ్ము 
సర్వతాపన రక్తుడవు నువు. 


సర్వభక్షక భావనుడవ 
రమణిపద్మిని నాయకుడు 
భక్షహృదిలో వెలుగు తేజము 
మంచు కత్రుంచే మహితమూర్తివి. 


కనకగర్భుడ లో కసాక్షీ! 
సూర్యదేవా కర్మసాక్షీ 

సకల జ్యోతిశ్చ క్రమీవు 
గణములను పాలించువాడవు. 


విరించి విష్ణు శంభుదెవుడ 
సారంగా సూర్యదేవా! 
భాస్వంతా భువన పోషక 
మారాం౦డా వందనమ్ము. 


రౌ ద్రరూపా విశ్వకర్మా 
తమోనిఘ్నా తప్తవర్డా! 
విశ్వసాక్షీ అమితాత్మా! 
బుతుకరా వ౦దనమ్ము. 


కృతఘ్నహోరి! కాంతిమ౦తా 
కృపతొ నేలెడి రవివి నివు 

సృష్టి లయములు చియగల్లిన 
అచ్యుతా ఆదిత్యమూరీ! 


జలమి|త్రా! ఘనవృషృవి 
భూతకో టికి శ్వాస వీవు 
భువనములు నిద్రించునపుడు 
నిద్ర నిరుగక రక్ష నిడిదవు. 


శృతులు నివె వేదమూర్తీ 
క్రతుల ఫలితము నీవెస్వామీ! 
బుగ్‌ యజుస్సామ మూర్తివి 
అఘము బాపి అమిత తేజుడ 


పూర్వ పశ్చిమ గిరులమొక్కి 
ఉగ మూర్తికి మొక్కుచుంటిని 
మంగళమ్ముల నొసగునట్టి 


భానుమూర్తి! మంగళమ్ము. 

ఎల చల ఆ 
నాయన రామా! ఎకాగ్రతతో 
మూడుమార్లు జపించుము నీవు 
విజయము కలుగును ఓమనుజోత్తమ! 
రావణు కూల్తువు ఈ దినముననే”' 


259 


అనుచు రామునికి అగస్త్య మహబుషి 
ఆదిత్య హృదయము నుపదశించి 
అంతర్జానము కాగనెరాముడు 
దిగులు వదలి సంతుష్టుడయ్యెను 


నిశ్చల మనసుతొ సూర్యదేవుని 
ఉవాసించెను రామచంద్రుడు 
మూడు మార్తుగ ఆచమించుచు 
మూడు మార్లు ఆ జప మొనర్చిను. 


ఇనుమడించిన ఉత్సాహముతో 
కోదండమును చేత ధరించెను 
సంతుష్టుడయి మనుజో తముడు 
రావణు త్రుంచగ నిశ్చయించెను. 


రాముడు తన స్తుతి చేసినంతనే 
సూర్య మండలమునున్న మహాత్ముడు 
మనసు నిండుగా సంతసపడెను 
ఆతని తనువు పులకించినది 


దేవ గణంబుల వెలిగే దేవుడు 
భాష్కర దేవుడు రాముని గాంచి 
“రామా! అసురుడు అంతము అగును 
ఆలసించక త్వరపడ మనెను. 
1 రఘురాముని॥ 


ERE 


108 రావణాసురునికి అపశకునములగుపడుట 


రావణు సారధి సంతోషముతో 
యుద్ద భూమికి రథము తో లెను 
రావణు రథము రిపు నిన్యములను 
చెదరగొట్టునటు కనుపించినది. 


ఎత్తుగ ఎగిరే రథ పతాకములు 
అలంకారముల ఉత్తమాశ్వములు 
రథము నిండుగా ఆయు ధమ్ములు 
నింగిని తాకుచు ధ్వజము వున్నది. 


260 


రథము నడచిన సవ్వడి అచ్చట 
భూమ౦తయును వ్యాపి౦చినది 


అసుర సైన్యముల ముదము గూర్చుచు 


కపుల కలంచగ రథము సాగిను. 


మహా ధ్వనులతో అమిత వేగమున 
వచ్చెడి రాక్షస వేని రథమును 

రాముడు చూచెను-మెరపులవోల 
మహా రథమదివచ్చుట గాంచెను, 


నల్లని గుజ్టిములున్నవి తేరుకు 
' ధగధగ మెరసి ఆయుధాలతో 
కాంతుల మెరసే పతాకాలతో 


వచ్చెడి రథమును రాముడు గాంచెను. 


చాపము వంచి సవ్వడిచేసి 

రథ సారథి యగు మాతలితో ననె 
“ గనుమో మాతలి! శత్రు రథమది 
అమిత వేగమున వచ్చుచున్నది. 


అప్రదక్షిణము తిరుగుచు తేరు 
వచ్చుట గనుము- హతుడగు నాతడు 
ఏమరకుండుము- యోగ్యుడ వీవు 
రిపుని కెదురుగ- రథము తోలుము. 


నింగి మేఘముల- గాలి త్రోసినటు 
అరదము వైన వచ్చెడి రిపుని 

ఎగుర గొట్టిద భయపడవలదు 
గుండె నిబ్బరము కలిగి యుండుము. 


యుద్ధ రొండము 


కలవరపడక తెలివితొనుండి 
దృష్టచెదరక తిన్నగ చూడుము 
పగ్గమ్ములను ఒడుపుగ పట్టుకు 
వడిగాతోలుము అసురునికెదురుగ. 


ఇ౦ద్రునిక నువు సారథివైతివి 
వేరుగ నేను చెప్పగవలెనా! 
ఏకాగ్రతతో సమరముచేయగ 
నిలచితి నందుకు నీకు చెప్తుట.. 


ఆ మాటలకు మాతలి పొంగి 

సంతోషముతో దీవరథమును 
రావణుతేరుకు అపసర్యము గ 
నడవెనప్పుడు రణరంగమున. 


రథచ[క్రములతోొ లెచిన దుమ్ము 
రావణాసురుని కమ్ముకొన్నది 
కుపితుడయ్యెను, ఉరిమిచూచెను 
ఎదురుగ రథమున రాముని గాంచెను. 


దశకంధరుడు చాపము తీసి 
శరములు వదలెను రామునిపైకి 
తీజోవంతుడు రామచ౦ద్రుడు 
చెదరక నిలచెను ధైర్యముగాను. 


సురనాయకుని చాపము నందుకు 
సూర్యకిరణముల పోలు శరములను 
గురితో వదలెను రావణు పెకి 


రావణాసురుడు వదలెను శరములు. 


యుద్ద రొండము 


ఒకరిని ఒకరు త్రుంచగనం౦చి 
విజయకా౦క్షతో ఎదురుగనిలచి 
పోరెడి సింహములన్నతీరుగా 
రామరావణులు పోరుచుండిరి. 


సురగంధర్వులు సద్దులు బుషులు 
రామ రావణ యుద్దముచూడగ 
నింగిని నిలచిరి ఆ సమయములో 
నింగీ నెల కనబడలేదు. 


రామ విజయము- రావణునాశము 
జరిగితీరునను సూచన చేసే 
శరునములపుడు అగపడెనచట 
మేన గగుర్పుకలిగి సూచనల 


రావణాసురుని అరదము వెన 
రురిసినప్పుడు నెత్తు టివాన 
అప్రదక్షణగ సుడిగాలెగసెను 
అసుర రథముపై గ్రద్దలుతిరిగెను. 


పట్టపగలు ఆ లంకలోపల 
సంధ్యారాగము అలముకొన్నది 
ధరణి మండునటు అగుపడెనప్పుడు 
: ఉల్కలు నింగిని ధ్వనితో తిరిగెను. 


రావణరాజుకు అశు భము అనుచు 
రాక్షసయోధులు భీతినందిరి 
రావణురథము తిరిగినవెపున 
ధరణివణకుట ఆరంభించెను. 


పోరెడి అసురుల కరములనెవ రో 
పట్టి నిలిపినటు తో చినదపుడు 
రవికిరణములు రంగు రంగులుగ 
రావణుదేహముపెన పడినవి. 


గిరికధాతువులున్న నగమువలె 
రావణాసురుడు తొచెనప్పుడు 
నిప్పులు గ్రక్కుచు నక్కలు ఎదుర 
అమంగళమ్ముగ కూయసాగినవి. 


(గ్రద్దలప్తుడు రావణుగాంచి 
భయ౦కరముగ కూయసాగెను 
పతికూలముగా వాయువు వీచెను 


రావణు ముఖమున దుమ్ముకమ్మెను. 


నింగినుండి ఘనశబ్రము చేయుచు 
కొరవులు అసురులపైన రాలినవి 
వర్షముమాదిరి దుమ్ము కురిసెను 
కంటికేమియు కనబడలేదు. 


దిశల చీకటులు కమ్ముకొన్నవి 
గోరువంకలు నింగిని పోరి 

ఫీతిగ నరచుచు వందలు చచ్చెను- 
రాలిపడినవి అరదము మీద. 


రథాశ్వమ్ముల పిరుదులనుండి 
అగ్నిరాలెను- ఆ హయములకు 
కన్నులధారగ నిరు కారెను 
భయానకంబగు సూచనలగుపడె. 


202 యుద్ధ కొండము 


జయసూచనలు రామునికగపడ 

ఆనందించెను జానకిరమణుడు 

రావణాసురుని చంపివేసినటు 

తలంచినాడు - తథాస్తు అనిరి, 

శ్రీ రఘురాముని॥ 
LIRR 

109 రామ రావణుల ప్రచండ యుద్ధము 
రథములపైన రామ రావణులు రథ ధ్యజముపె అమ్ములు గాంచి 
అతి భీకరముగ పోరుసలిపిరి రాముడు ప్రతిక్రియ చేయగ నెంచి 
లోకములన్నియు భయపడునటుల ధనుసును వంచి దివ్య శరమున 
రణధీరులు అట పోరుచు౦డిరి. రావణు నరదపు ధ్వజమును కొట్టెను. 
ఇరు సైన్యములు పోరు మరచిరి రామ బాణము మంటలు మండుచు 
పోరుచూడగా నిలచిపోయిరి మాహా సర్పమై దూసుకుపోయి 
ఆశ్చర్యముతో యోధులందరు రావణాసురుని రథ ధ్వజమును 
చూచుచుండిరి ఘన సంగ్రామము. నేల కూల్చి భువి దూరెను అమ్ము 
జరుగు యుద్ధము ముగియుచున్నదని రథ ధ్వజమటు కూలుట గాంచి 
తెలియుచున్నది విరులందరకు ఉగ్రుడయ్యెను రావణాసురుడు 
సేనలు తమతమ నాయకులను అట అగ్నిహో త్రమన జ్వలించినాడు 
చూచుచు నిలచిరి చిత్తరువులయి. శర వర్షము కురిపించె నప్పుడు. 
రణరంగమున తమకుళో చిన నిశిత శరములను రామచంద్రుని 
శుభాశుభముల శకునమ్ములతో రథాశ్వములపై విడచె రావణుడు 
మనసు నిశ్చలమునుంచుకు వీరులు అసురుని శరములు తామరతూ౦డ్దన 
రామ రావణులు ఫోరుచుండిరి. మెత్తగ తగిలెను దివ్యాశ్వములకు 


రావణుడంతట ఘనమగు శరమున అశ్వములసలేచలించలేదు 
రాముని అరదపు ధ్వజమును కొట్టెను. కలవరపడక నిలచి యున్నవి 


ఇంద్రుని రథ ధ్వజమగుట చేతను దానితొ రావణు కోపము పెరిగెను 
ఆ శరములవి వ్యర్థమాయెను. నుహో గ్రుడె మరి శరములు వదలెను. 


యుద్ద కాండము 


గదలు పరిఘలు చక్రాయుధములు 
ముసలాయుధములు శూలాయుధములు 
గండ్రగొడ్డళులు ఎవిధాయుధములు 
మాయతొ అసురుడు వదలసా౧ను. 


రాక్షస మాయతొ రావణు ధనుసు 
మహా ధ్వనులతో ఆయుధాలను 
వర్షించగ నవి గురి తప్పినవి 
రాముని ప్రక్కల కపులకు తగిలెను. 


అమితోత్సాహము తెచ్చుకు అసురుడు వారి గుజ్జిముల విరు కొట్టిరి 
వేల కొలదిగా శరములు వదలెను విరి అశ్వముల వారు కొట్టిరి 
అంతట రాముడు నవ్వుచు-వింటితొ క్రియకు ప్రతిక్రియ చేయుచు విరులు 
లక్షల సంఖ్యలొ శరములు వదలెను. రామే రావణులు పోరసాగిరి. 
రామ రావణులు రణమున వదలిన అటులా వీరులు అత్యుద్భుతము గ 
దివ్య శరములవి నింగిని నిండి మేను గగుర్పుకు లోను చేసెడి 
ఆకాశముది కనబడకుం౦డెను భీకరమైన పోరు సలిపిరి 
అమ్ముల- రెండవ నింగిగ తోచెను. విజయకాంక్షతో పోరిరి విరులు. 
శ, రఘురాముని॥ 

HH 
110 రామ రావణ ఘనసంగ్రామము 
రామరావణుల యుద్ధము గాంచి వెనుకకు ముందుకు రథములుకదలగ 
సర్వ భూతములు విస్మయ పడినవి ఒకరిని ఒకరు నొప్పించుకొని 


చాకచక్యముగ రథ సారథులు 
రథములు నడీపిరి రణరంగమున. 


ఢీకొనునట్లు రథములు నడిపిరి 
వలయాకారము త్రిప్పరి రథములు 
వివిధ గతులలో స్యందనమ్ములను 
నడపిరిరథికుల విజయము కోరి. 


రామ రావణులు వదలు బాణములు 
గురి తప్పకను వ్యర్ధము గాక 

ఓకరి అమ్మును ఎదుటి బాణము 
త్రుంచి రెండును నేలకు బడెను. 


సవ్యాప సవ్యమువిరులు తిరుగుచు 
తరగని శరముల వోరిరి ఘనముగ 
గాలి దూరెడి సందులేక నట 

నాల్ను దిక్కులలొ శరములు నిండెను. 


వదలెడి శరములు- రథమను మేఘము 
కురియు వర్షము అన్నటు తోచెను. 


వివిధ గతులలో తిరిగెడు రథములు 
ఎదురెదురుగను వచ్చి నిలచెను 
రథాశ్వమ్ముల ముఖములప్తుడు 
తారు నంతటి దగ్గర నిలచెను. 


264 


రామచంద్రుడు నాల్గు బాణముల 
మంటలు చిమ్మ దివ్య శరముల 
రావణు నరదపుటశ్వమ్ములను 
వెనుకకు కొట్టెను, అసురుడు గాంచెను 


దశకంధరుడు కోప వశుడయి 
నిశిత శరములను గురితో విడచెను 
శరములు వచ్చి తగులుచున్నను 
చలించలేదు రామభద్రుడు. 


కోపము పెరిగిపంక్తికంథరుడు 
మాతలివైన శరములు విడచెను 
పిడుగులు పడినటు శరములుపడినను 
బాధ కలుగక మాతలి యండిను; 


రథ సారథి యగు మాతలిపవైన 
శరములు పడుట గాంచిన రాముడు 
పట్టరాని కోపమ్ముతొ నంత 

వడిగా శరములు వదలసాగిను. 


రామచంద్రుడు విజృంభించగ 
అసురుడు నిలబడలేకపో యెను 
రావణురథమున అతి పరా క్రముడు 
ఇరువది శరములు సూ టిగవదలెను- 


అతివేగముగ వ్యవధి నివ్వక- 
ముప్పది, అరువది, నూరు శరములు 
వేయి అమ్ములు వేసెను రాముడు 
అసురభూపతి ఆగ్రహమందిను. 


యుద్ద కొండవ 


క్రియకు ప్రతిక్రియ చేయగనెంచి 
రామునిపెన రాక్షసరాజు 

గదాయు ధమ్ములు ముసలౌయు ధములు 
వర్షముతీరుగ వదలసాగెను. 


అయుధమ్ములటు లంకేశ్వరుని 
చాపమునుండి బయలుదేరగ 
భీకరమైన ధ్వనులెగసినవి 
సప్రసంద్రములు క్లో భించినవి. 


ఆ సమయములో పాతాళములో 
వసించు పన్నగ దానవృలందరు 
బాధకు గురియై కలవరపడిరి 
భూమి వణకను గిరులూగినవి, 


మహావృక్షములు రూలిపోయెను 
సూర్యుని కాంతి మాసిపోయెను 
గాలి వీచక నిలచిపోయెను 
సురగంధర్ఫులు భయపడిపోయిరి. 


యుద్ధమున౦దు రామ విజయమును 
సర్వలోకముల సుఖమునుకోరి 

గో బ్రాహ్మణులకు హితమునుకోరి 
సురలును బుషులు జపము చేసిరి. 


నింగిని పూజ్యులు జపము చేయగ 
నేలను వీరులు పోరుచుండిరి 
నిరుపమానమగు యుద్ధము చూడగ 
సుర గంధర్వులు విస్మయపడిరి, 


“నింగికి సరి మరి నింగియె అగును 
సం[ద్రమునకు సరి సంద్రమే అగును 
రామ రావణుల సరిపడు వీరులు 
రామ రావణులు కాకమరివ్వరు? 


రామ రావణ యుద్దము వంటిది 
రామ రావణ యుద్దమె యగును. 
అని గ౦ధర్వులు అప్పరసలును 
అనుకొనిరచ్చటి రణమునుగాంచి, 


మహాబాహుడు రానుచందుడు 
అక్షయకర్తికి నెలవగు రాముడు 
రఘువంశవర్ధనుడు శ్రిరఘురాముడు 
క్రోధమునిండి జ్వాలగ నిలచెను. 


క్రూరమైన విష సర్ప్వమువంటి 
శరమును వంటికీ గురిగ నమర్చి 
రావణాసురుని కంఠభాగమున 
సూటిగ నాటగ విడచి నప్పుడు. 


జ్వలిత కుండలములున్న శిరస్సు- 
రావణాసురుని ఘనమగు శిరము 
శరము తాకిడికి - తెగిధరణీనిపడె 

ముల్లోకములు చూచి మురిసినవి. 


అందరు అటుల చూచుచుండగనె 
మరియొక శిరము మొలిచెనచ్చట 
తెగిన శిరస్సున మొలిచిన శిరమును 
తిరిగి త్రుంచెను రామవ౦దుడు. 


తెగిన మొండెమున తిరిగి శిరస్సు 
మొలిచి నిలచెను ఆశ్చర్యమది। 
వజ్రాయుధము పోలుశరముతో 

ఆ ఘన శిరమును త్రుంచెను రాముడు 


ఆ విధముగను రాక్షసరాజుకు 
ఫీరములు పుట్టుట-శరముల తుంచుట 
నూట ఒక్క పర్యాయమ్ములు 

జరిగిను- అసురుని అసువులూడవు. 


వివధాస్త్రములు తెలిసిన రాముడు 
రణకోవిదుడు రామచందుడు 
అమోఘ శరములు కలిగిన లిరుడు 
ఆశ్చర్యముతో ఆలో చించెను. 


“మారీచుడు ఎ శరమున కూలెనొ 
ఖరదూషణు లే అమ్ముల కూలిరొ 
విరాధు డే బాణమ్ముతొ ఒరిగెనొ 

ఎ నారాచము కబంధు |త్రుంతెనొ. 


అన్ని అమోఘ శరములు తగిలియు 
చావడేమి ఈ రాక్షసరాజు 
నబ్మునయట్టి కార్ముకమ్ములబఐ 
వమ్మెబోయెన- శక్తి ఉడీగెనా' 


అనుచు రాముడు యోచనచెయుచు 
ఎమరకుండగ అమిత క్రోధమున 
రావణాసురుని వక్షస్థలమున 
శరవర్షము కురిపించసాగిను. 


266 


యుద్ధ కాండము 
అదే సమయమున రాక్షసరాజు మేన గగుర్చు పుట్టునట్టుగా 
ప్రతిగా రామునిపై గురిచేసి ప్రళయ భయంకర యుద్దము చేసిరి 
ముసలాయుధములు కురియజేసెను  దివారాత్రముల భేదము లేక 
అ గహమ్ముతో పోరిరి వీరులు. ఎడు రాత్రులాసోరు జరిగెను. 
రథముల ఎగిరి నింగిని పోరిరి దేవ దానవ యక్ష రాక్షస 
తిరిగి నేలపై విరులు పోరిరి పిశాచ ఉరగులు చూచుచుండగా 
రథములసాగి త్రికూటగిరిపై ముహూర్తమైనను విరామ మెరుగక 
రామ రావణులు పోరు సలిపిరి. రామ రావణులు పోరు సలిపిరి, 

శ్రీ రఘురాముని॥ 

RR 

11 1 రావణ వధ 
అవ క్రవిక్రమ పరాక్రముడగు అంతట రాముడు శౌర్యలలాముడు 
రాముడు రణమున పోరుచున్నను దివ్యతేజముల వెలుగులు చిమ్మే 
జయము లభించకపోవుట గాంచి మహో (గఫణివలె బుసలు విడచెడి 
ఉతమ సారథి మాతలి పలికెను : దివ్యశరమును వెలికితీసెను 
“ఓ రఘురామా! వీరుడ వీవు ముల్లోకములను జయించకోరిన 
అస్త్ర శస్త్రములు తెలిసినవాడవు దేవేంద్రున్నిక8- బ్రహ్మదేవుడు 
ఎమియు తెలియని సామాన్యునివలె తన ప్రభావమున సృజించినాడు 
ఎల శరములు వదలుచుంటివి? ఆ శరమును శ్రీరాముడు తీసెను. 
ప్రతిక్రియగా నువు శరములు వేయుచు ఆ కార్ముకమున సురనాయకుడు 
ఇ౦కను ఏల పోరుచుంటివి ముల్లోకములను జయించినాడు 
సురలు చెప్పిన వినాశకాలము అదే శరమును దేవనాధుడు 
లంకాపతికి వచ్చెను యిపుడు. అగస్త్యమహర్షి కందజేసెను. 
రామా! నీవు రావణుపెన అగస్త్యమహర్షి అమోఘ శరమును 
బ్రహ్మాస్తము సంధించి వదలుము ద౦డకాటవిని దర్శనమిడిన 


దానికి ఒరుగును రావణరాజు' 
అనుచు మాతలి గుర్తుచేసెను. 


రాముచంద్రునికి ప్రియముగ నిచ్చెను 
దివ్యశరముది- దేవ వరమది. 


యుద్ద కాండము 


వాయువేగమున పోగల శరము 
సూర్యగోళమై కాల్చును శరము 
వాయు సూర్యుల అంశలు గలది 
తాకినకాల్సెడి కార్ముకమ్మది 


నింగివంటి నిర్మాణము అమ్ముది 
ఆకాశమువలె వ్యాప్తిచెందును 
మేరు మందర పర్వతమ్ములతొ 
సరిపడు గౌరవమందు శరమది. 


మేరు మందర గిరుల బరువది 
ముల్లోకములలోొ సర్వభూతముల 
తేజము తీసుకు బ్రహ్మదేవుడు 
బ్రహ్మాండము గాస్ఫజించె నమ్మును. 


ఆ నారాచము సూర్యతే జముతొ 
పాగలు[క్రమ్మి ప్రళయాగ్ని శిఖవల 
కరుణచూపక- జ్వలించు రూపము 
కాలసర్పమై అమిత వేగమున 


రిపుతురగములను గజముల చిల్పును 
లీలగరథముల నేలకు త్రోయును 
పురద్వారముల కూలద్రోయును 
అగడ్తలన్నియు త్రెంచివేయును. 


వజమువ౦టిది- త్రుంచబడనిది 
గిరులను సైతము చిల్చ్బగలిగినది 
రక్రమాంసముల రుచి చూచినది 


క్రొవ్వు పులుముకొని యున్నశరమది. 


భీకర ధ్వనితో రణరంగమున 
మహావ్యూహమును చండాడునది 
బుసలుకొట్టు ఘనసర్పము రీతిగ 
భూతకోటిని భయపెట్టునది. 


మాంసభక్షణము చేయు పక్షులకు 
నక్కల గుంపుకు, రాక్షస మూకకు 
సరిపడు తిండిని పంచిపెట్టగల 
శరము-యమునివలె తిరుగు రణమున 


ఖగపతి రెక్కలవంటి రెక్కలలొ 
మనసగు రీతిని ఫో గలిగినది 
దానినిమించిన ఉత్తమ శరము 
ముల్లోకముల లేనే లేదు 


కపులకు ముదము-రాక్షస నాశము 
రిపుని కీర్తిని రూపుమాపుటకు 
ఆనందము తా ననుభవించుటకు 
ఆ శరమును తా కూర్చిను వంటికి 


అతిబలవ౦తుడు రామచం|దుడు 
శరము నప్పుడు వేదవిధిగను 
బ్రహ్మాస్త్రముతో అభిమంత్రించి 
ఆకర్గాంతము లాగను విల్తు. 


ప్రళయో గ్రానల సన్నిభమైన 
మహాబాణమును రామచంద్రుడు 
రావణాసురునిపై గురిచెసి 
వదలను ఘనమగు శబ్దమెగ సిను. 


268 


మహోశబ్దము నింగి కెగయగ 

సర్వభూతములు చలించిపోయెను 

ధర్మము నిలపగ చాలిన అమ్మును 
ధర్మమూర్తి సంధించి విడచెను. 


ఇ౦ద్రుడు వదలిన వజ్రాయుధమన 
ఎదురులేని ఆ యమరాజువలె 
అడ్జములేక అమితవేగముగ 
సాగెను శరము కర్తవ్యముకై. 


అమోఘ శరము అమోఘ బలుని 
చాపమునుండి ముందుకు సాగి 

అమోఘబలుడు రావణాసురుని 
వక్షస్థలమును ఛేదించినది. 


వక్షము దీల్పుకు దూసుకుపోవుచు 
రావణు ప్రాణము హరించె నమ్ము 
నెత్తుట తడిసి దేహము చీల్చి 
ధరణిలోనికి పోయెను శరము. 


మహితకార్యమును బాణముచేసి 
విజయగర్వమున జగతిని చూచి 
వినయవిధేయత లుట్టిపడగను 
రాముని అమ్ముల పొదిలో నిలచెను. 


రామబాణవుది ఛెదించగను 
దేహమునున్న అసువు లూడినటు 
రావణాసురుని హస్తమునున్న 
ధనుసు జారినది- ధరణీ కొరిగిను. 


యుద్ధ కొండము 


ఇంద్రుని వజ్రాయుధపు పాటుకు 
కూలిన యట్టి వృ త్రాసురుడన 
లంక ఎలిక- రావణాసురుడు 
అరదమునుండి జారెను ధరణికి 


అంతటి వీరుడు ఆజిని కూలగ 
గాంచిన మిగిలిన అసురసేనలు 
దిక్కుతెలియక సరుగులెత్తిరి 
ప్రాణభీతితో చెదరిపోయిరి. 


పరుగిడు అసురుల గాంచి వానరులు 
శిలలు-తరులతో సింహనాదముల 
అసుర విరులను తరిమికొట్టిర 
ఎడ్చుచు అసురులు లంకను జేరిరి. 


ఉత్సాహముతో వానరవీరులు 

రాముని విజయము మరిమరి తలచుచు 
రావణాసురుడు కూలుట తలచుచు 
గంతు లేసిరి- పొంగిపోయిరి. 


దేవదుందుభులు మంగళకరముగ 
నింగిని మోగెను ఆ సమయములో 
సుగంధ పరిమళ వాయువు వీచెను 
పూలవానలు కురిసె నప్పుడు. 


నింగిని సురలునేలను కపులు 
విజయరాఘవుని స్తోత్రము చేయగ 
ప్రతిధ్వనించెను జగతియంతయు 
పరమానందము నందిరి సురలు. 


రాక్షసరాజును అంతము చేసిన 
రాముడు మదిలో సంతో షించెను 
నాకవాసుల కష్టము తీరెను 


లోక కంటకుడు రావణు డుడిగెను. 


దిశల ప్రశాంతత అలముకొన్నది 
నింగి భాసిలె నిర్మలమ్ముగా 
ఆనందముగా గాలి ఎచెను 
నిశ్చలకాంతితొ వెలిగిను జగము. 


112 


యుద్దభూమిలో అసువులబాసిన 
అన్నను గాంచిన విభీషణుండు 
దుఃఖసం|ద్రము హృదిలో పొంగగ 
వెక్కివెక్కి తా నెడ్వసాగెను : 


“అన్నా! నీవు విరోత్తముడవు 
పరాక్రమమున గణనీయుడవు 
నీతిశాస్త్రము తెలిసీనవాడవు 
బంగరు లంకను వాలించితివి. 


దివ్యశయనమున శయనించదగు 
మహారాజువు- కటికనేలవై 
వాలిపోతివి- మణిమయశో భిత 
మకుటము తొలగి ఒరిగిపో తివి. 


బాహుపురులది అమరిన యట్టి 
మహాబాహువులు చాచుకు నిచట 
నేలను బడితివి- ఇంతటి ఘోరము 
జురుగుననుచు నే ముందే చెప్పితి. 


ప్రసన్నమ్ముగా నిలచెను అవని 
వానరరాజును ఎభీషణు౦డు 
యోధులందరు అక్ష్మణసవాతుడు 
రామచంద్రునికి పూజలు చెసిరి. 


దేవ సెన్యమున దెవేంద్రునివలె 
రిపు సంహరణము చేసిన రాముడు 
ప్రతిన నిలపిన ఎరపుంగవుడు 
వెలిగి కాంతులతొ విజయలక్ష్మితో. 
|, రఘురాముని॥ 


DDG 
విభీషణుని దుఃఖము- శి రాముని ఊరడంప్పు 


రాము వశుడై ఉంటిఐ నాడు 
కనుక రుచించక నాదు మాటలను 
కాలదన్నితివి కో రితెచ్చితివి 

కడకీ దుస్థితి పాలైతివి కద! 


ఇంద్రజిత్తుయు ప్రహస్తుడున్ను 
మహాకాలుడు కుంభకర్ణుడు 
నరాంతకుడును మదమున పలికిరి 
ఇంతటి ఘోరము తలంచలెదు. 


సీత్రాపహరణము మహా పాపము 
ఇంతటి దుస్థితి కలుగ చేయునని 
నేను చెప్పితిని వినకపోతివి 

పాప ఫలితము ప్రాప్తించినది. 


రాజనితికి సేతువు నీవు 

అగ్నిహో త్రముల జపతపమ్ములు 
ఆశ్రమ ధర్మములన్ని తెలుసును 
అంతులేని బలవంతుడ లీవు. 


270 


ఆయుధ ధారుల శ్రేష్టుడ వివ 
ఆజిలొ అపజయ మెరుగని వాడవు 
నివు కూలుటది- సూర్య చంద్రులే 
కూలినట్లుగా తోచుచున్నది. 


అగ్నిహో త్రము చల్తారినటు 
అతి నిరాశగా కనపడుచున్నది 
దుమ్ముతొ నీవిట నేల నుండగా 
జగతి శూన్యమై కనబడుచున్నది. 


చిగురుటాకులవి- ధిర్యము కాగా 
సహనము అనెడి పుష్పములుండి 
తపస్సు అనెడి మూలము గలిగి 
శౌర్యము అనెడి వేరులు పారిన 


రావణు౦డు అను భూరి వృక్షమది 
రాముడు అనెడి విసురగు గాలికి 
రణరంగములో కూలిపోయినది 
ప్రచండ మారుత మటుల వీచెను. 


పరా క్రమమ్మను దంతములుండి 
ఏత్రు ఏతామహ పూజ్యుల అండ 
వెన్నిముకగను వెలుగుచు౦డగా 
అమిత కోపమే దేహము కాగా 


అను గ్రహమ్మను తొండము గలిగి 
మనసగు రీతిని సంచరించిన 
రావణు డనెడి మదపుటేనుగు 
రామ సింహపు బారి పడినది. 


యుద్ధ కాండ, 


ఏరా క్రమ౦ంబు ఉత్సాహములు 
మండెడి జ్వాలను బోలి యుండగా 
నిట్టూర్పులను పొగతో నిండి 
దహబలమను ఉష్ణము గలిగి 


ప్రతాపమనెడి తేజముతోను 
ప్రజ్వరిల్దిన రావణాగ్నిని 
రామచంద్రుడను మేఘము ఇపుడు 
ద౦డిగ కురిసి ఆర్సివేసినది. 


అసుర వీరులను వాలము గలిగి 

రాక్షస యోధులు మూపురమ్ముగా 
బలమగు కొమ్ముల రావణు వృషభము 
రామ పులికి తా మెతయైనది. 


విభీషణుండటు విలపించగను 

చెంతకు చేరెను రామచంద్రుడు 
అనునయించెను కరములనిమిరి 
మెల్లగ చెప్పెను చల్లని మాటలు : 


“ఓ విభీషణా! లంకేశ్వరుడు 
పిరికి వానివలె చావలేదు విను 
లోకభయంకరమైన పోరులో 
వీర కిశో రము ఒరిగెను పోరి. 


ఉత్సాహముతో నిర్భయం౦బుగా 
రణమున పోరి మరణించెను విను 
వీర స్వర్గము అలంకరించును 
శూరుని కొరకై విలపించరుకద! 


యుద్ద కొండము 


ముల్లోకములు- సురనాయకుడు 
రావణుగాంది భయపడిఫోయిరి 
అంతటి ఎరుని కాలము చెల్లెను 
కావున దుఃఖలు సమయముకాదిది. 


యుద్దమునం౦దు జయాపజయములు 


తెలియ గరావు- కాని నిజమిది 
ఒరిగిన వరుడు స్యర్గముచరును 
పెద్దలు నమ్మిరి నీకు తెలియదా? 


పుట్టినచో మరి గిట్టుట తథ్యము 
పుడమిని బ్రతుకు శాశ్వతమెవరికి! 
అజిని ఒరిగిన శూరునికొరక 
వంతనొందుట తగదు నీకిక. 


దుఃఖము వలదు ఓ విభీషణా! 
ముందుకార్యము ఆలోచించుము.. 
అనుచు రాముడు పలుకుట వినిన 
విభీషణుడు తా పలక దుఃఖమున : 


“ఓరఘురామా! ఇంధద్రుడుకూడిన 
సర్వదేవతలు పోరుకువచ్చిన 
పరాజయం౦బును పొందకపోరను 

_ విజయలక్ష్మిని అందినవిరుడు. 


చెలియలికట్టను తొకిన సంద్రము 
వెనుకకు పరుగిడునట్లుగ నేడు 
నిన్నుతాకి ఈ వీర సింహము 
పరాజితుండె నెలకూలెను. 


2/1 


దానమునందు మున్నయె అన్న 
గురు దేవతల పూజలుచెసెను 
సర్వభో గములు అను భవించెను 
ఆగ్రితులందర చల్లగ చూచెను. 


వాతులకు సరిపడు ధనమునిచ్చెను 
రిపులందరిని రూపుమా పెను 


అవాతాగ్ని- నా అన్నరావ ముడు 
మహాతపస్సును చేసెను రామా! 


వేదాధ్యయనము చేసెను అన్న 
పుణ్యకర్మలను చేసెను శ్రద్దగ 
అన్నకు ఇపుడే ఉత్తర క్రియులను 
నీ ఆనతితో చేయగనెంచితి.” 


అనుచు జాలిగ విభీషణుండు 
పలుకుచుండగ అచ్చటివిరుల 
మనసు కరిగినది కనులు పొంగినవి 
అంతట రాముడు పలికను అపుడు : 


“ఓ విభీషణా! తనువు వల్లను 
కలిగిన వైరము నేటితొ పోయెను 
ఉత్తమగతిని కలిగించెడి వగు 
ఉత్తర క్రియలను చేయుము నీవు, 


విగతజీవి ఈ రావణాసురుడు 
వెరము గతించె- ఇంతటితోను 
నికు స్నేహితుడుఅటులే నాకును 
మిత్రుడు- కావున కార్యము తీర్చుము.” 
శ్రీ రఘురాముని। 


LI 


272 


యుద్ధ కొండమ:; 


1 13 యుద్ధభూమిలో రావణు భార్యలు విలపించుట 


లంక ఏలికను రామచంద్రుడు 
త్రుంచివేసెనను వార్త పిడుగులా 
వచ్చిపదినది- రావణుభార్యలు 
గుండెలు పగులగ రోదించిరట. 


దుఃఖభారమున నేలను బడిరి 
వశముతప్పి అట పార్టుచు ఏడ్పిరి 
కొప్పుల ముడివిడి కురులు జారినవి 
ఐఎలవిలనెడ్సిరి ఎరుని తలచుచు. 


వత్సలుపోయిన గోమాతలన 
అంతఃపుర స్త్రీ లందరు ఎడ్సిరి 
వలదని ఎందరొ వారించినను 
వినకసాగిరి ఎడ్చుచు నడచిరి. 


ఉత్తరద్వారము దాటివచ్చిరి 
భీకరమైన యుద్ధభూమిలో 
పెనిమిటి కొర వెదకసాగిరి 
కూలిన యోధుల వెదకుచు సాగిరి. 


రాజకుమారా! అనుచు రాముని 
నాథా! నాథా! అనుచు రావణుని 
సంబో ధించుచు కేకలు పెట్టుచు 
పగిలిన గుండెతొ వెదకజొచ్చిరి 


కంటినీటితో చూపు ఆనదు 
నెత్తుటి మాంసపు బురద నిండెను 
మదకరి కొరక విలవిలలాదిడి 
అడుదంతులై ఎడ్చిరి అచట 


కొటుగ రాశిగ నేలను బడిన 
నల్లని దహము గాంచిరి వారు 
లంక ఎలికని తెలిసిరి వారు 
జీవితేశ్వరుని గాంచిరి వారు. 


నరికివేసిన సువులత లన్నటు 
పతికాయముపై వ్రాలిరి వారు 
కళబరమ్మును కౌగలించుకొని 
ఎడ్చెను ఒక స్త్రీ గుండియ పగులగ 


పదములనందుకు ఎడ్చెను ఒక స్రీ 
కంఠము నిమురుచు ఏడ్చెను కాంత 
భుజముల తాకి నేలను పారుచు 
గుండె పగులగ ఎడ్చెను ఒకతే. 


పెనిమిటి ముఖమును గాంచిన ఒక స్త్రీ 
వశముతప్పి మూర్చిల్లిపడినది 

భర్త శిరస్సును ఒడిలో నుంచుకు 
విలవిలనేడ్చెను ఒక సుకుమారి. 


భర్త ముఖమును కంటి నీటితో 
తడిపివేసినది ఒక భార్యామణి 
అసువృలు బాసి నేలను బడిన 
పతిని గాంచి వారందరు ఎడ్సిరి. 


“ఓ ప్రాణశ్వర! సురపతి, యములను 
నిరతము భయపడ జేసెడివాడవు 
ధనపతి నెదిరి జయించినావు 
దివ్యపుష్పకము తెచ్చుకొ౦టిఎ. 


యుద్ద కాండము 


సురగంధర్వులు వణకడివారు 
అంతటి నీవు రణరంగమున 
మనుజునిచెబడి మరణించితివి 
నీ వరములవి ఎమైపోయెను? 


సురాసురులును పన్నగులున్ను 
వేధించలెని నిన్నాక మనుజుడు 
అవలీలగను అంతముచేసెను 
ఇంతటి దుస్థితి నీకెటు వచ్చెను? 


నీదు మేలును కోరెడి పలుకులు 
నీవు ఎన్నడును వినలేదు కదా! 
మరణము కోరి సీతాదేవిని 
అపహరించి ఇట నెల కొరిగితివి. 


నీవేగాక లంకలొ వీరులు 
ఎందరొ కూలిరి ఐధవలమై తిమి 
అభిమానముతో విభీషణాఖ్యుడు 
చెప్పిన హితము వినకపోతివి. 


అజ్ఞానముతో త్ర ధర్మాత్ముని 
పరుషములాడి అవమానించి 
కాలవాశమును తగుల్సుకొ౦టివి 
కూలిపో తివి రణరంగమున. 


స్వయముగ నీవే సీతాదేవిని 
రామునికిచ్చిన మేలు కలిగెడిది 
సమూలమ్ముగా నాశనమగుట 


జరుగకపోయి సుఖపడి యుందువు. 


[ం 
~] 
(అ 


సీత నిచ్చినచొ రాముడు హితుడగు 

దేవేంద్రాదుల కోరిక తీరదు 

మా మాంగల్యము నిలబడయుండి 

మేము సుఖపడియుందుము కాదా. 


నాధా! నివు బలవంతముగ 
సీతను తెచ్చి చెర నుంచితివ 
ఆ కారణమున నీవు సెనలో 
అకాలమృత్యువు వాతబడితిఎ. 


ఓ మహరాజా! దినికంతటికి 
స్వెచ్చగ నివు నడచుటె కాదు 
దానికి మించిన దివ వశమది 


బలమయినది నిను అంతము చేసెను. 


నిన్ను దైవమే చంపెను నాథా! 
దెవయోగమే నాశము చేసెను 
దెవగతిని మరి అర్థబలముతో 
అడ్డ గించుటది జరుగదు ఇలలో 


పరాక్రమములో రాజాజ్ఞలతో 

విధి వశమును మరి మార్చ గలెము 
దివేము తలచినదంతయు జరుగును 
దైవాధినము జగత్సర్వము.. 


ఆ విధముగను రావణు భార్యలు 
కనుల నీటితో రోదించి రట 
క్రొంచపక్షులన ఎడ్సిరీ వారు 
గుండెలు పగులగ ఎడ్చిరి వారు. 
శ్రీ రఘురాముని॥ 


hh te 


274 


యుద్ధ కాండము 


114 మండోదరి విలాపము-విభీషణుడు 
రావణాసురునికి సంస్కారము చేయుట 


సతినిబాసిన కాంతలందరు 
లంకాపతికె ఎడ్చుచుం౦డగా 
రావణాసురుని పుట్టపురాణి 
నడువలేక తా వచ్చిచేరినది. 


అతిసమర్భుడు అమితబలాథ్యుడు 
రాముని కోలను నేలకొరుగుట 
కన్నులగాం౦దఏ కంపించినది 
వెక్కివెక్కి రో దించె దీనముగ : 


“నాధా! నీవు అజేయుడవుగద 
నిన్నుగాంచి ఆ ఇంద్రుడు పరుగిడు 
గగనచారులు బుషులు వణకెదరు 
ధనపతి అంత టివాని సోదరుడే! 


యుద్ధ భూమిలో నరునిచేత బడి 
నరికిన మానై నేలబడితివా? 

సురగంధర్వుల నడలగొట్టితిఎ 
మడసితివెటుల నరునికి లొంగి! 


అడవులతిరిగే మానవమా త్రుడు 
ఆజిలో నిన్ను నేలకూల్చెనా! 

సేనలు, బలము కలిగిన నిన్ను 
రాముడు కూల్చుట, నమ్ముట ఎట్లు? 


సాటిలేని బలవంతుడవీవు 
మేటివీరునిగ ముల్లోకములల్‌ 
విహరించిన ఓ అరిభయంకరా! 
నేటికిటుల నినుగాంచి బ్రతుకుటెటు? 


జనస్థానమున ఒక్కడి నిలబడి 
ఉక్కడగించెను ఖరాది వీరుల- 
రాముడు మనుజుడు కాదని తోచెను 
నాడేచెప్పితి వినకపోతివి 


అడుగుపెట్టగ సురలకు లొంగని 
లంకలొ అడుగిడె ఆ హనుమంతుడు 
ఆ పరాక్రముడు హడలగొట్టిను 
అపుడైనామరి తెలియకపో తివి, 


కడలికి సేతువు కట్టగ వింటిని 
రాముడు మనుజుడుకాడని నమ్మితి 
యుముడే మాయతో సీతను సృజించి 
స్వయముగ రాముని రూపుతొ వచ్చెను. 


మానవమాత్రుడు రాముడుకాడు 
లోకరక్షకుడు జగదభిరాముడు 
ఆత్మలన్నిటీకీ ఆత్మయె రాముడు 
అక్షయుడాతడు అయోధ్యరాముడు. 


శాశ్వతుడాతడు స్థిరుడారాముడు 
బ్రహ్మంద్రాదుల మించినవాడు 
జగద్రక్షకుడు పోషకుడతడు 
శంఖచక్రముల వెలుగు త్రిధాముడు. 


శ్రీవత్సముతో శోభిలువాడు 
శ్రీలక్ష్మీని ఎడబాయనివాడు 
శ్రీరాముడు శ్రీవిష్టువు అగును 
శ్రీపతికదురై పోర నశక్యము. 


యుద్ధ కాండము 


లోకహితముకై హరియే నరుడే 

కపి రూపులగు సురలను చేర్చుకు 
నిన్నును- లంకలొ అసురులందరిని 
వధించినాడు ఓ మహరాజా! 


దిెహంద్రియముల ని[గ్రహించుకొని 
త్రీభువనమ్ముల జయిం౦చినావు 
వెరముపూనిన ఆ ఇంద్రియములు 
పగతో నిన్ను నేడు జయించెను. 


ఇంద్రియాలకు లోబడితివి నువు 
కామవశుడవె కాంతను తెస్తబి 
తి భువనమ్ముల విజేత వివు 
ఆడుదాన్నిక రూలితి విటుల. 


అబల చం౦ంపెనొక అతిబలవంతుని 
అంతేకాని సర్వేశ్వరుడు 
చంపలేదు నిను ఓ మహరాజా! 
రామునితో పగ వలదని చెప్పితి 


ఎంతచెప్పినా విన కపోతివి 
ప్రతిఫలమిటుల నేలకూలుట 
సీత మూలమున నీవేకాక 
బంధుమిత్రులు సమసిరి కాదా! 


భోగభాగ్యములు అడుగంటినది 
అంతటి దుష్కృత మొనరించితివి 
మతిచెడి నీవటు చరి౦చినావు 

గతి చెడిపోయెను బంగరులంకకు. 


సతిఅరుంధతి రోహిణీ మాతల 
మించిన పాతివ్రత్యము కలిగిన 
పూజ్యురాలగు సెతాదేవిని 
అవమానించి చెరబట్టతివ. 


కోరి చేరిన కాంతలందరు 
సుందరాంగులు కారనుకొంటివి 
క్రములో భూమిని మించినదానిని 
సంపదనిలయము లక్ష్మిదేవిని 


మంగళకారిణి సుందరమూర్తిని 
వనములఒంటరి అతివను నీవు 
మాయతొ హరించి తెచ్చినాడవు 
న యభీష్టముది తీరకపోయెను 


పతివ్రతయగు సీతాదేవిని 
హరించనెంచి తగులబడితివి 
నాడెనిజముగ భస్మము కావలె 
నిన్నుగాచె నీతపస్సు నాడు. 


అగ్ని దెవుడు అదిగాగల 
దేవతలందరు విస్మయపడిరి 
సమయము వచ్చిన పాపఫలమది 
అనుభవించక తప్పదు రాజా! 


శుభకర్మలలో శుభమగు ఫలము 
వాపకర్మలతొ పాపఫలమది 

అను భవింపక తప్పదు రాజా! 
విధిని దాటగా ఎవ్వరితరము? 


bo 


276 


యుద్ద కొ౦డము 
రాముని చేరెను విభీషణాఖ్యుడు మణిఖచితమగు మకుటము వెలుగుచు 
మంచి కార్యమది సుఖము లందెను ధగధగలాడే కుండలాలతో 
భవితలొ సుఖములు దొరకును వానికి వస్త్ర భూషలు విరిదండలతో 
పాపఫలము నువు నేలకొరుగుటిది లంకావిభవము నీతో వెలు గగ 
సొందర్యములో సితను మించిన మధుర భాషణలు చిరున గవులతో 
అందకత్తెలు ఎందరొ కలరు మంగళకరమగు నీదు వదనము 
వంశగౌొరవము రూపసంపదల రామబాణమున నెతుట తడిసి 
జనకుని కూతురు నన్ను మించదు. అమ౦గళముగా మారినదయ్యా! 
ఎదో వంకతొ మృత్యువు వచ్చును దానవరాజుకు తనయను నేనని 
సీత వంకతో నిన్ను చేరినది రాక్షసరాజుకు భార్యను నేనని 
సీతారాములు సుఖములందిదరు ఇ౦ ద్రవిజేతకుతల్లిని నేనని 
శోకసం(ద్రమున మునిగితి నేను. విర్రవీగితిని విధవనై తిని! 
మేరు మందర కైలాసాచల దేవదానవుల గెలిచిన వీరుడ! 
విహారమ్మది మరువగలేను మనుజునిచేబడి ఒరీగితివిటుల 
చెత్రరథమున నీతో కలసి నల్లనికాయము శో భకు నిలయము 
విహరించితిని విరా గ్రేసర. తేజోవంతము అతిలావణ్యము. 
విలువగు వలువలు విరిదండలతో బాహుపురులతో మణిహారములతొ 
దివ్యవిమానము నెక్కి తిరిగితి ధగధగమెరిసే దివ్యహారముల 
రాజులయొక్క భోగభాగ్యములు మేఘము నీవైమెరపులు అవియై 
నిలకడ కావని తెలిసితి నేడు. మిరుమిట్లుగొలిపెను రణరంగమున. 
ఓ మహరాజా! నీ ముఖబింబము తనువున శరములు ని౦డిపోయినవి 
శశిబింబమువలె ప్రసన్నమైనది కౌగలించుకొన వశపడకున్నది 
పద్మము పోలును- రవితో తూగును నరములుతెగినవి నెత్తురుపారిను 
కనుబొమలు నాసికకోమలమైనవి. ఇది నిజమాయని భ్రాంతి కలిగెను. 


యుద కాండము 


స్వప్పమేమొ యని మదికి తోచెను 
మృత్యుదేవతకు మృత్యువ గుదువు 
నజ్రఘాతమున గిరివలె పడితివి 
రాముడు నిన్నిటు చంపగలిగిను! 


ఓ మహరాజా! ముల్లోకముల 
ఎన్నిక భోగము లను భవించితివి! 
ముల్లోకములను వణకించితివి 
లో కపాలకుల జయించితీవు. 


సాంబశివుని ఆ కెలాసముతో 
కదలించితివి అమోఘబలు డవు 
సర్వలో కములు హడలగొట్టి తివి 
భూతకో టిని బెదరగొట్టితివి. 


బంధుమిత్రులను చల్లగనేలి 
రక్షించితివి రిపులకూల్చి తివి 
యక్షులెందరినొ హతము చేసితివి 
నివాతకవచుల నెయ్యముచెస్తివి. 


యజ్ఞయా గముల చెడగొట్టితివి 
ధర్మవ్యవస్థను తుంచితివివు 
రణమున మాయలు నేర్చినవా డవు 
అబలల హరణము వదలకపోతివి. 


రిపులభార్యలను దుఃఖ పట్టి తివి 
స్వజనుల రక్షణ చేయుచునీవు 
లంకను చల్లగ రక్షంచితివి 
భీకరకృత్యము లెన్నోచెస్తివి. 


పతితోసుఖములు బడసితినేను 
పతితో వెడలక మిగిలియుంటేని 
గుండియగాదిది బండరాయియగు 
పగులకనిలచెను పాపకర్మను. 


దివ్యశయనమున నిదురించెడి నువు 
ధూళినిండిన నేలనుంటివి 
ఇంద్రజిత్తు రణమందుకూలెనను 
మాటవింటిని సగము చచ్చితి. 


నీవే కూలితివనుచు వింటిని 
నేడు పూర్తిగా మరణించితిని 
నీవృదక్కినచా దక్కునుసర్వము 
తక్కినబంధుల సాయము ఎల! 


ఉలుకవు పలుకవు ఓ మహరాజా! 
నన్నువదలి నువు వోవలదయ్యా! 
నతోవత్తును నా ప్రాణశ్యర! 
ననుకొదనకుము కనికరించుము 


అ౦ంతఃపురమున నుండెడికాంతను 
అందరి ఎదుటకు వచ్చితినిపుడు 
మ౦దలించవు- లంకారాణిని 
కాలినడకతో వచ్చితిరాజా! 


నాతోబాటు మిగిలిన భార్యలు 
సిగ్గువదలి ఇటవచ్చిరి చూడుము 
వ స్రాలంకారమ్ములు వదలిరి 
నడచివచ్చిరి కోపమురాదా? 


278 


అనాధలై ఇట ఎడ్చుచుంటిమి 
హృదయముకరగద ఓ హృరయేశా 
ఊరడించవు ఆదరించవు 

మాదో సములను మన్నించువుయా! 


పతివ్రతలను కులాంగన లను 
ఎంతముందినో విధవ లజెసిన 
పాపఫలమిది వారిశాఫమిది 
వారిరోదనలు వృధా పోవుగద! 


ముల్లోకములను జయించినావు 
శూరుడననుచు విర్రవిగితివి 

కానీ నీవు పరమనీచమగు 
అబలహరణమును చేసితివయ్యా! 


మాయమృగముతో వంచనచేసి 
రామచంద్రుని దూరము పంప 
సతను తెచ్చుట పిరికితనమది 
అబలహరణము ఎటుల అబ్బినది? 


చేటు కాలమున కలిగిన బుద్దిని 
వదలగ తమ్ముడు మరి మరి చెప్పెను 
భూత భవితయు వర్తమానములు 
తెలిసిన తమ్ముడు వలదని చెప్పెను. 


పూజ్యుడైన ఆ విభీషణాఖ్యుని 
హితము వినక నువు సమూలమ్ముగ 
కూలిపో తివి- నీతో బాటుగ 


సర్వనాశనము జరిగిపోయినది. 


యుద్ధ కొండము 


ని వొక్కనిచె ఇంతటి ఎపత్తు 
వచ్చిపడినది లంకాధీశా! 
రాక్షసవ౦శము అంతయు నేడు 
దిక్కుమాలి ఇట విలపించుట విను. 


బలపరా క్రమము కలిగినవా డవు 
సమరాంగణమున సమసిపోతివి. 
న కొరకై విలపించుట తగదు 
కాని స్ట్రీ ని వికలమనస్కను. 


జీవిలేశ్వరా! నివుచేసిన _. 
పాపపుణ్యములు వెంట తీసుకొని 
నీ దారినినువృసాగుచుంటివి 

నీ ఎడబాటును సహించలేను. 


హితముకోరిన పూజ్యుడు తమ్ముడు 
విభీషణుని నువు కాదంటివికద 
మారీచుడును కుంభకర్ణుడు 

నా జనకుడును చెప్పిరి- వింటివ? 


బలగర్వముతో వి ర్రవిగితివి 

జీవితమే ఇల స్థిరమనుకొంటివి 
కలకాలము మనము౦దు మనుకొను 
నిలకడలేని యోచన ఫలమిది 


నెత్తుట తడిసిన కటికనేలను 
నిద్రించునటు పథియుంటివిట 
దుఃఖజలధిలో మునిగిన నాతో 


మాటాడవ నువు ఓ మహరాజా! 


అపరాజితుడు అమితవి క్రముడు 
మాల్యవంతుని మనుమరాలను 
న మదినిండిన! హృదయరాణిని 
పలుకరించవా కనులు విప్పవా! 


లే మాహరాశా! సూర్యుడు నేడు 
అమిత థిర్యమున అంకాపురమున 
కరణమ్ములను విసరుచు౦డెను 


భయము తీరినటు కనబడుచుండెను. 


రవికాంతులతో వెలిగే పరిఘ 
రామబాణమున ముక్కలానది 
వజ్రాయుధము పూజలందినటు 
పరిఘను నిరతము పూజించితివే! 


యుద్ధభూమిలో ధరణీకాంతను 
బ్రయురాలెనటు కౌగలించుకొని 
పడియుండుటరది నే గనలేను 

నాథా! నాతో పలుకుము దయతో. 


నివు గతించుట నా గతి చెదరుట 
నాదు గుండియ ముక్కలెనది! 
అనుచు బాధతో రోదించినది 
చెమ్మగిల్లని కనులటలేవు, 


ఎడి ఎడి తా వశము తప్పనది 
పతికాయముపె పడి మూర్చిల్లెను 
సంధ్యారా గప్పు మఘముపైన 
మెరపు తీగలా తోచెను అతివ. 


దుఃఖ జలధిలో మునిగిన అతివలు 
సవతులు ఆమెను లెవదిసిరి 
ఊరడించిరి అనునయించిరి 
పుట్టిన గిట్టుట తప్పదు అనిరి. 


"ఓ మహరాణి! ప్రతి జీవియును 
బాల్య, యౌవ్వన కొమారమ్ములు 
వార్థక్యమ్ముల వాతనుబడును 

చివరకు మృత్యువు ఒడి చెరెదరు. 


రాజభో గములు వై భవమ్ములు 

నిలకడ కావు- స్థిరమవికావు 

నికు తెలియదా దుఃఖము వదలుము' 
అనుచు పలుకగా అతివ ఎడ్చినది. 


రావణు భార్యలు ఎడ్సుచుండిరి 
అంతట రాముడు విభీషణుని గని 
'“మిత్రుడ! నీవృలంకాపతికి 
దహన క్రియలను చేయ గవలెను. 


స్త్రీలందరిని లంకకు పంపుము" 
అనుచు రాముడు ధర్మ విహతముగ 
నుడువగ నపుడు విభీషణాఖ్యుడు 
కాదనలేక పలికెను అపుడు. 


“రామా! ఇతడు సోదరుడైనను 
పరమ క్రూరుడు ధర్మదూరుడు 
వ్రతనియమాదులు ఉల్పంఘించెను 
పరదారలను హరించినాడు. 


280 


భాత్రురూపమగు శత్రువువిడు 
దహన క్రియలను చెయను నేను 
లోకులు ముందుగ నిందించినను 
నిలకడ మీద తెలిసెద రంతయు.” 


విభీషణాఖ్యుని పలుకులు వినిన 
ధర్మమూర్తి శ్రీరాముడు పలికెను : 


“అసుర నాయకా! నీవు నాకిపుడు 
ముదమును గూర్చెడి మి త్రుడవయ్యా! 


నీ సాయముతో విజయము నందితి 
నీకు మేలగు మాట చెప్పవలె 
అధర్మపరుడై అన్న చరించెను 
అయినను అతడొక వీరపుంగవుడు. 


అమిత బలాఢ్యుడు అతి పరా క్రముడు 
సురనాయకునికి లొంగనివాడు 

లో కమ్ములనే కలవరపరచెను 

నాకము వణకిను వాని భయమున. 


వైరము మాత్రము మరణమువరకే 
ఆపై వెరముఉం౦డకూడదు 

స్నేహ విషయమున నితో సరిపడు 

స్నేహితుడిపుడు రావణాసురుడు. 


బ్యేష్మదతడు తమ్ముడవివు 

ఉత్తర క్రియలను నీవు చేయవలె 
సర్వధర్మములు తెలిసినవాడవు 
కర్మచేయుము కీర్ణికలుగును.. 


యుద్ధ కొండము 


ఆ విధముగను రాముడు చెప్పగ 
అ౦కాపతికి యోగ్యము అయిన 
ఐధిగా క్రియను నెరవేర్చుట 
రావణు తమ్ముడు అనతి నిచ్చెను, 


సుగంధ ద్రవ్యములు చందనాదులళొ 
వట్టి వెళ్ళతో వేదోక్తముగా 

చితిని పేర్చి ఆ చితివై నపుడు 
తిల్లజి౦క చర్మమ్మును రప్పిరి. 


వేదవిహితముగ రావణ ప్రభువుకు 
అంత్యేష్టిని అట విధిగాచేసి 
యధథా(క్రముముగా ఆ మహరాజుకు 
పిత్రుమేధ సంస్కారము చేసిరి. 


పేర్చిన చితికి అగ్నేయములో 


అగ్నివేదిని అమర్చినారు 
ఆ వేదిని శ్రేతాగ్పుల నిలపి 
దధి అజ్యముల అగ్నిని ద్రేల్సిరి. 


రావణాసురుని పాదమువద్ద 
సోమలతలను తెచ్చు శకటమును 
యజ్ఞధాన్యము దంచు రోటిని 
రోకలు లుంచిరి తొడల నడుమన. 


మిగిలిన యట్టి ప్రదేశములలో 
దారువాత్రలు స్థాలిని మొదలగు 
అరీణి ఉత్తర మొదలగు సమిధలు 
శాస్త్ర ప్రకారము నెలకొనజేసిరి, 


చితి సమిపమున పవిత్రమైన 

యజ్ఞపశువును వైల్చిరి అగ్నిని 
నేతిలొ తడిపిన దర్భల నపుడు 
అన్నివెపుల పరచిరి క్రమమున. 


విభీషణునికి సహాయపడుచూ 
బుత్విజులందరు సుమగంధములు 
ఐఐధ వస్త్రముల కళబరమ్మును 
అలంకరిందిరి నందనముందిరి 


బుత్విజులందరు వాతులందరును 
దుఃఖతప్తుల కంటిధారలతోొ 
లాజలు చల్లరి- రావణు తమ్ముడు 


మంత్రయుక్తముగ చితి నంటించెను. 


విభషణాఖ్యుడు స్నానముచేసి 
తడిసిన వలువలు ధరించి అపుడు 
దర్భలు కలసిన తిలోదకములు 
ధరణిపైనను విడచెను శ్రద్దగ. 


పైతావాహనముచేసి తమ్ముడు 
ఉదకదానముచేసి శ్రద్దగ 
శిరసును వంచి నమస్కరించెను 


రావణు భార్యల చారడించదెను. 


అనేక విధముల అన్నభార్యలను 
అనునయించి అట లంకకు పంపి 
విభిషణాఖ్యుడు వినయము నిండి 
రామవాదముల చెంత నిలచెను. 


వృత్రాసుర సంహారము చేసిన 
దేవేంద్రునివలె శతుహరణుడు 

సుగ్రీవ లక్ష్మణ ససైన్యములలో 
హనుమత వెలిగెిను విజయరాఘవుడు. 


[శ్రీ రఘురాముని॥ 


CI 


115 విభీషణ పట్టాభిషేకము 


సురగంధర్వులు భీకర రణమున 
రావణాసురుడు కూలుట గాంచి 
రాముని ఘనతను కీర్తన చేసిరి 
అయితవి క్రముని స్తుతించినారు. 


కబయోధులను ప్రశంసించిరి 
వానరనాథుని వ్యూహరచనము 
లక్ష్మణమూర్తి భుజబలమ్ములను 
అనేక విధముల పాగడిరి పొంగిరి. 


అంతటి యశో విశాలుర గనిన 
అమితవిక్రముల కొడుకుల గనిన 
కొసల్య, సుమిత్రలు చరితార్గులని 
మంగళకరముగ పలికి వెడలిరి. 


ఆనందముతో నిలచిన మాతలి 
వఐజయరామునిచె ప్రశంసలంది 
విజయసారధిగ సంబరపడుచు 
రథముతొ చేరెను దేవలో కము. 


282 


చెంతనిలధిన వానరరాజును 
అండనిలబిన సూర్యకుమారుని 
ఆనందముతో రామచంద్రుడు 
కౌగలించుకొని సంబరపడెను. 


రామలక్ష్మణులు వీరులందరూ 
ఇిబిరమ్మున కు చెరినయంత 
విభీషణాఖ్యుని రాజును చేయగ 


లక్ష్మణమూర్తితొ చెప్పెను రాముడు. 


“సోదర! నాకు హితుడు భక్తుడు 
మనకు సాయము చేసినవాడు 

లంకలొ ఇతనిని అభిషేకించుము 
అది నా కోరిక అనుచు పలికెను. 


రామాజ్ఞను విని రామానుజుడు 
పట్టణమే గి వలయువస్తువులు 
సమకూర్చగను ఆనతినిడెను 


మంగళవస్తువులన్నియు అమరెను. 


కనక కలశముల సప్తసంద్రముల 
మంగళతో యము లచటికితెచ్చిరి 
బ౦గరుసింహాసనము నందున 
విభీషణాఖ్యుని కూర్చొన జేసిరి 


విభీషణాఖ్యుని, మిత్రులు హితుల 
రాక్షసముఖ్యుల నడుమ రాజును 
ఆస్సులవి, కురియుచుండగా 
అభిషేకించెను రామానుజుడు. 


యుద్ధ కొం 


ముదమునందిన లంకావాసులు 
మంగళకరముగ పూలు మొదలగు 
సుగంధపరిమళ ద్రవ్యమ్ములను 
కొన్కగనిడీరి లంక ఎలికకు. 


రాముని శరణు కోరినందుకు 
రొముని పదములు కొలిచినందుకు 
రాముని మదిలో నిలపినందుకు 
రొజ్యపదవి లభియించె నతనికి, 


రాజ్య (ప్రజలకు శు భములుపలికి 
పట్టముగట్టుకు విభీషణాఖ్యుడు 
రామపాదముల చెంతచేరెను 
తన కాన్కలను వారల కొసగెను 


కోరిక తీరి సంతస మంది 
పొరులొసగిన మంగళదినుసులు 
రాముని కొసగెను విభీషణాఖ్యుడు 
భక్తుని కొరక గ్రబాంచె రాముడు 


అంతట రాముడు చెంతని నిలచిన 
భక్తి ప్రపత్తుల నిలచిన బంటును 
వాయున౦దనుని చూచిపలికెను 
“లంకొనాధుని గను హనుమంతా! 


విభీషణాఖ్యుని అనుమతినంది 
లంకకుపోయి సీతనుగాంచి 
విజయవార్తను ఆమెకుతిలిఏ 
ఆనందమును కలుగజేయుము. 


యుద్ద కౌం౦ండము 


సు(గీవరాజును లక్ష్మణమూర్తియు 
కపులు నేనును కుశలము అనుచు 
రావణాసురుని త్రుంచినాడనని 

తెలియబరమము జనకనందినికి, 


21 
ఓ హనుమంతా! మై ధిలిమనసుకు 
ముదముకలుగునటు పలికి అంతట 
ఆమెపలుకులు ఆలకించుము 
తెలుపుము నాకు అంజనితనయా!'' 

ప్ర రఘురాముని 


DDD 


1 1 6 శ్రీరామ విజయము హనుమంతుడు సీతాదేవికి తెలుపుట 


రాముని ఆనతి శిరమున దాల్చి 
నమ్మినబంటు ఆంజనేయుడు 
లంకాపట్నములోనికి సాగెను 
రక్కసులందరు గౌరవించిరి 


రాక్షసాంగనల నడుమ జానకి 
గహబాధనుపడు రోహిణివలెను 
శుష్కశరీరము దుమ్ముధూళిలో 


వనమున నున్నది గాంచెను మారుతి. 


ల 


'పేరుచెప్తుకొని నిలచె నమ్రతగ 
యోచనచేసెను సీతాదేవి 
స్ఫురించెనంతట- గుర్తుపట్టిను. 


వాలి 


భక్తి ప్రపత్తుల వందనమిడెను 
చెప 


అంగులియకము అందచేసిన- 
ప్రభువృ క్షేమమును తెలియపరచిన 
రామభక్తుడీ హనుమంతుడని 
తెలిస వదనము వికసించినది. 


అదిగమనింది వాయునందనుడు- 
మాలా! రాముడు వెరినికూల్చెను 
రావణుత్రుంచి ప్రతిన నిలపిను 
తన కుశలమును చెప్పిపంవెను. 


అనుజుడు, సూర్యతనూ జాడు, మరియు 
విభీషణాఖ్యుడు వానరసేనలు 

అందరితో శ్రీ రామచంద్రుడు 

కుశలము తల్లి! - ధరణీతనయా! 


వానరసినలు ఘనముగ పోరిరి 
విభీణాఖ్యుడు సాయముచేసెను 
అక్ష్మణమూర్తి విజృంభించెను 

స! వా 
విజయరాఘవుడు రావణుత్రు౦చెను. 


ఇనకుల తిలకుడు జయించినాడు 
నీ కేమము విన నన్నుపంవెను 
నీతో చెప్పెను ఈ విధముగను 
నాభాగ్యమది నేనుచెప్పూట 


' "దేలి! ఇదిగో శుభవార్త విను 
పాతివ్రత్య ధర్మమ్ము నెరుగుదువు 
సౌభాగ్యముచే బ్రతికియుంటివి 

న జయిందితిని యుద్దము నందు. 


శత్రువు కూలెను దిగులు వదలుము 
నీచెర తీర్చగ ప్రతిన బూనితి 
నిదహారములు మరచిపో తిని 
మహాకడలిలో సేతువు నిలచెను. 


284 


రావణాసురుని సంహరింతునని 
చేసిన ప్రతిన తీరెను నాకు 
లంకారాజ్యము విభీషణునిది 
స్వగృహ మన్నటు తలంచవచ్చును. 


దుఃఖము వదలుము నిను దర్శించగ 
విభీషణాఖ్యుడు అరుగుదెంచును, 
అనుచు రాముడు చెప్పెను తల్లీ!” 
అని హనుమంతుడు చల్లగ తెలిపెను. 


అనందించెను అవని నందిని 
సంతోషముతో పొంగిపోయెను 
మాటలురాని ఆనందముతో 

- విరిసిన కన్నుల నిలచి చూచెను. 


“మూరు పలుకవు మంగళమూర్తి!” 
అనుచు మారుతి పలికిన యంత 
రామచంద్రుని జీవితేశ్వరి 
పవననందనుని చూచి పలికెను : 


“నాయన హనుమా! రామవిజయమను 
నను బ్రతికించెడి దివ్యవార్తను 

నీవు నుడివితివి, మా అసువులను 
నిలపిన ఘనుడవు నివెనయ్యా' 


ఆనందముతో మాటలు రాక 
ఎటు మాటాడగ తెలియగ లేక 
మదిలో ముదము తెలుపుట రాక 
మూగబోయినటు నిలచితినయ్యా! 


యుద్ధ కాండము 


ఇంతటి శుభముగు వార్త నుడివితివి 
ప్రతిగా బహుమతి ఇవ్వదలచిన 
ముల్గొకములలొ తగిన వస్తువు 
కనరాకున్నది కపికులా గ్రణీ! 


వెండి బంగరు రత్నరాసులు 
మూడులో కముల ఆధిపత్యము 
సరిపడవయ్యా! జగత్తులోన 
సరియగు వస్తువు లేనేలేదు.” 


జనకన౦దిని పలుకులు వినిన 
మారుతి కరములు ముడిచి పలికెను : 
“మాతా! నీ మది కోరిక తీరెను 

భర్త విజయమును కోరుకొంటివి. 


నావై నున్న వాత్సల్యముతో 

పలికి తివమ్మూ! నాకానందము 

నీ మాటలతో ధన్యుడనైతిని 
అంతకు మించిన బహుమతి ఎల? 


రత్నరాసులు సురరాజ్యమునకు 
మిన్న అగును నీవన్న మాటది 
రిపు సంహారము చేసిన ప్రభువు 
రుశలము తల్లీ! గంటిని నేను. 


భోగభాగ్యముల మించిన సంపద 

మీ యిరువురును సుఖముగ నుండుట 
అది అమరినది జన్మ తరించెను 
అంతకు మించిన సంపద లేదు. 


విజయకాంతితో వెలుగు సూర్యుడగు 
రామభద్రుని దర్శన భాగ్యము 
లభించెనమ్మా! అంతకు మించిన 
భాగ్యము లేదు జన్మ తరించెను. 


భక్తి వినయముల మారుతి పలుకగ 
వినిన సీతఅట పలికెను తిరిగి : 

"ఓ హనుమంతా! వాక్య కుశలుడవు 
విజయవార్తను తెలిపితి వివు. 


కర్ణపియముగ విజయవార్తను 
వినిఏంచితిఐ బుద్ధిమంతుడవు 
తండ్రికి తగిన తనయుడ వీవు 
త౦డ్రిని మించిన కర్షిమంతుదవు. 


రణోత్సాహము బలపరా క్రమము 
వినయశిలత వివకజ్ఞానము 
క్షమాగుణములు ధర్మవర్తనము 
శుభకర గుణముల నెలవు పావనీ! 


మంగళకరమగు గుణము లన్నియు 
మూర్తిగ నిలచెను నీలో హనుమా! 

. ముఖ ప్రీతికై పాగుడుట కాదు 
"నిజముగ నున్నవి అన్నది నిజము. 


తల్లి మాటలకు ముదమునందిను 
వినయము నిండి అమ్మతొ పలికను : 
“తల్లి! నీవు అనుమతి నిమ్ము 
రాక్షనా౦గనల హతమార్చిదను. 


భర్తకు ఎడేమై దుఃఖమునున్న 
నిన్నారక్కణ వనితలు నాడు 

పరుషములాడి బెదరించుటది 
మరువకుంటని మరించెదను, 


రాజు ఆనతిని పలికీరి అటుల. 


రక్కసివనితల దోషములెదు 
వారందరిని మన్నించితిని 
రావణు నానతి పరిపాలిందిరి 
కావున అటుల పలికిరి నాడు. 


ఓ హనుమంతా! రాక్షస స్త్రీలు 
వారే స్వయముగ బాధపెట్టినను 


అట్టవారిని క్షబుంచగలను 
అపకారమ్ము జరుగనియను. 


280 


క్షమాగుణమును తెలిపెడిగాథను 
నినిపించెద విను వానరా గ్రణీ 
అడవిలొ ఒక పులి వేటగానిని 
వెంబడించెను కబళించుటకె 


ఆ నిషాదుడు భయపడి పరుగిడి 
కనబడినట్టి తరువు నెక్కెను 
తరువుపైన ఒక ఎలుగు ఉన్నది 
హడలిపోయెను ఆ మానవుడు. 


ఎలుగును గాంచి పులి పలికినది : 
'ఈ కిరాతకుడు మనకు శత్రువు 
క్రిందకు త్రోయుము కబళించెదను 
మనలను చంపెడి వ్యసనము వానిది 


ఆ మాటలకు ఎలుగు పలి8ను : 
'శత్రువు అయినను ఆశ్రయించెగద 
కాపాడుటది ఉతమ ధర్మము 
కావున వీనిని క్రిందకు త్రోయను' 


ఎలుగు నిద్రలో మునిగియుండగా 
పులి పలికినది వేటగానితో : 

“నీవా ఎలుగును క్రిందకు త్రోయుము 
నిన్ను వదలి ఆ ఎలుగును చంపెద.' 


పులి మాటలు విని కఠినమనస్కుడు 
ఎలుగును క్రిందకు త్రోసివే సెను, 
విషయము తెలిసిన ఎలుగంత టను 
ఒడుపుగ మరియొక కొమ్మనందుకొని. 


యుద్ద కొ౦డము 


నేలనుబడక కొమ్మనందుకొని 
తరువుననున్న ఎలుగును గాంచి 
పులి పలికినది : “ఓ భల్లూకమ! 
కృతఘ్నుడెన బోయను గనుము. 


ని ఉపకారము మరచెను నీచుడు 
ఇపుడైనా మరి నేలకు త్రోయుము 
అనవఎని అపుడు భల్లూకము అని : 
'నేను వినినినేలకు త్రోయను. 


వివేకవంతుడు తన అపకారికి 
తిరిగి తాను అపకారము చేయడు 
అపకారికెినను ఉపకారమ్మును 
సదాచేయును సత్పురుషుడు విను 


అని ఆ ఎలుగు ఆనాడన్నది 
సజ్జనుల మది విశాలమైనది 
అపరా ధమ్ములు వారు గణించరు 
ప్రతిగా అపకారమ్ముతలంచరు. 


లోకకంటకులు రాక్షసులందరు 
జీవహింసయే వారి ప్రవృత్తి 

వారి స్వభావము కీడొనరించుట 
అట్టివారిపై కక్ష తగదయా! 


ఆ మాటలకు మారుతి పొంగెను 
అమ్మ మనసులో త్రీపి గ్రహించెను 
“అమ్మా! నీవు రామచంద్రునికి 
అనువుగ అమరినసహధర్మిణివి. 


యుద్ద కొందము 


పవిత్రమూర్త! ఇపుడే నేను 
వావనమూర్తిని దర్శించెదను 
బదులుగ నీవు పలుకుము తల్లీ! 
పతిదేవునికి విన్నవింతును. 


అంతట పీత హనుమతొ పలికెను : 
“ఓ హనుమంతా! నా ప్రాణిశుని 
దర్శించుటది నాదు కోరిక 
అనగా పావని తల్లితొ పలికెను : 


117 


వాక్యకుశలుడు కార్యసాధకుడు 
వాయునందనుడు రాముని గాంధి 
భక్తి ప్రపత్తుల పలికిను అపుడు : 
“స్వామీ! అమ్మను దర్శించిలీని. 


సేతువుకట్టి రావణుకూల్చి 
మహితకార్యముల చేసినవాడు 
ఆ యిల్తాలిని శో కతప్తను 

నీవు చూడవలె అతిశీఘ్రముగ 


విజయవార్త విని పరవశించినది 
పలుకులురాక పొంగిపోయినది 
రామబంటునని గుర్తుపట్టినది 
మదిలో కోరిక తెలిపెను ఇటుల : 


“ఓ హనుమంతా! కోరికతీరి 
విజయచంద్రుని జీవితేశ్వరుని 
రామచంద్రుని దర్శించుటది 
మదిలో కో రికజన్మకుసఫలత, 


'“'మంగళమూర్తీ! నీ పతిదేవుడు 
దుష్టుల దునిమి శిష్టుల బోచెను 
తమ్మునిగూడిన రఘుకులతిలకుని 
దర్శించెదవు అతి తొందరలో, 


ఇ౦ద్రుని గాంచిన శచీదివివలె 
రామచంద్రుని గాంతువు తల్తీ! 
అనుచు లక్ష్మివలె వెలిగెడి తల్లికి 
వందనముంది సాగను పావని. 
శ్ర రఘురాముని॥ 


Hee 


సీతాదేవికి శ్రిరామ దర్శనము 


అడుగుల వెంబడి నడచిన వాడు 
అనుజుడు అన్నను కొలిచేవాడు 
అక్ష్మణమూరిని చూడగ గోరెను 
అదియే కోరిక అన్నదిమాత.. 


హృదిలో అగ్నిని - చెమర్చు కన్నుల 
చల్లబరచెను రామచంద్రుడు 
ధర్మమూర్తి మది ఐశాలమైనను 
అగాధమైనది లోతు తెలియదు. 


అభ్యంజనము అలంకారముల 
అతిశీఘ్రముగ సీతాదేవిని 

తన సన్నిధికి తీసుకురమ్మని 
విభీషణునికి చెప్పిను ప్రభువు. 


రామాదేశము విని విభీషణుడు 
రామపత్నికీ తెలియబచమని 
రాక్షసస్త్రీ లకు అదేశించెను 
రమకు చెప్పిరి మంగళవార్తను. 


288 


అలంకారములు అటు వ జరుగును 
అంతవరకును ఆలసంపక్ర 
రామదర్శనముచేయించ మని 
నిభీషణునికి వార్తనంపెను. 


విషయముతెలిసిన వి భీషణాఖ్యుడు 
రాముడురాజు, ఆయన ఆనతి 
తలదాల్సుటది ధర్మము అనుచు 
సీత్రాదేవికి తెలియ బరచెను. 


పతిహితమతి ఆ పరమ పతి వ్రత 
సమ్మతినివ్యగ రాక్షసాంగనలు = 
స్నానాదులతో అలంకారములు 
అతితొందరగా శ్రద్ధగచేసిరి, 


మంగళకారిణి జగన్మోహిని 

శ్రేష్టమైన ఒక పల్లకి నెక్కెను 
రామునిచెంతకు సీతాదేవిని 
తీసుకువచ్చిరి ఆనందముగ. 


జానకి వచ్చిన వార్తను వినిన 
రాముని మనసు సంతసపడిను 
అంతటిలోన కలత నిండెను 
సంక్షోభమ్ము కలిగెను మదిలో. 


అతిసామాన్యము అయినతీరుగా 
విభీషణునితో పలికె రాఘవుడు : 
“ఓ విభీషణా: మి త్రుడవివు 
సీతను రమ్మను నా సన్నిధికి. 


యుద్ద కొండము 


నిరతము ఆమె నా విజయముకె 
నిరీక్షించిన ది- పంపుము ఇప్పుడే” 
ఆమాటలు విని విభిషణాఖ్యుడు 
త్రగ్గు ఎర్పాటులు చేసెను అపుడు. 


కపయోధులును భల్లూకములు 
అవనిజనపుడు చూడగనెంచి 
త్రొసుకువచ్చిరి, వారందరిని 
దూరము తరిమిరి రాక్షసభటులు. 


చెదరగొట్టబడి పరుగిడు గుంపుల 
మహాసవ్వడి సంద్ర ఘోషగా 
ఎగసిపడినది రాముడు వినెను 
మదిలో జాలి పొంగి పొరలెను 


వారందరి నటు తరిమివేయుట 
సహించలేక రామచంద్రుడు 
విఫీషణునితో పలికె కఠినముగ 
వారందరు తన స్వజనులు అనెను. 


“ఓ విభీషణా! వారందరిని 
నిలబడనీయక తరిమివేయుట 
సీతను చూడక దూరము తరుముట 
నా మదికెంతో బాధగ నున్నది. 


గోడలు తెరలు పరదాలున్నూ 

ఇండ్లు వాకిలులు స్త్రీల కన్నడు 
ఆంక్షలు కావు- రాజమర్యాదల 
కట్టుబాట్లలో వెట్టుట జరగదు. 


యుద్ద కాండము 


శీల సంపదకు-మనసే రక్షణ 
బాహ్య రక్షణ నిలబడదయ్యా! 
నివాహములలొ యజ్ఞయా గముల 
పురుషుని కగపడ దొషముకాదు. 


యుద్ద భూమిలో- కష్టకాలమున 
దుఃఖజలధిని మునిగినప్పుడు 
సలు- పురుషులకు అగపడవచ్చును 


లౌ 


స్త 
నత వచ్చినది యుద్ద భూమికి. 


NG 


సీతవచ్చుటది నా సన్నిధికి 
ఎరందరు నా సన్నిహితులయా! 
వీరందరితో నేనుండగనే 

సీతను ఇటకే పంపుము అనెను. 


రాముని మాటకు విభీషణాఖ్యుడు 
చిన్నబో యెను- అంతియెగాక 
హనుమ లక్ష్మణ సు గ్రీవులును 
చలించినారు- వ్యాకులపడిరి, 


ఉదయచం౦ద్రునిగ 
ఉదయించిన శ్రీరామచంద్రుని 


Vd Hd 


ry Sno) అక 


సతిపి మమత లనిపతివలె 

అతి కఠినమగు మనస్సునపుడు 
రాముని మాటల |గవాంచినారు 
విషయము తెలియక తికమకపడిరి. 


వంటి నిండుగా వలువ కప్పుకొని 
ముఖము సైతము కనబడకుండా 
ముడుచుకువోయిన మొగ్గ మాదిరిగ 
మానిని నిలచెను రాముని ఎదుట. 


జనసమూహమున సిగ్గులొ సోలి 
'“ఆర్యపుత్రా ! అనగలిగినది 
ఆపై- ఎగసిన శోకము నాపగ 
వశము గాక-వెదేహి ఎడ్నెను, 


ర 


వేస 


వదనము గాంచిన మంగళమూర్తికి 
మదిలో దుఃఖము తీరిపోయిను. 


[శ్ర రఘురాముని॥ 


CIR 


118 శ్రీరాముడు తన మనస్సు సీతాదేవికి తలియబరచుట 


రాముని ముందర ఎతయున్నది 
రమను జూచి శ్రీరాముడు పలికెను : 
"సౌభ్రాగ్యవతీ! యుద్దమునందు 
రిపుని గూల్చి, నే నిన్ను గెలిచితి. 


కో పానలమున ఎకకాలమున 

నా అవమానము శాత్రవులను, మరి 
సర్జించితిని ప్రతిన తీరినది 

నా పౌరుషము తెలిసి నందరకు. 


290 


నా శ్రమఫలితము దక్కినదిపుడు 
నేను స్వతంత్రుడ- ప్రజాహితుడను 
నా ఇల్లాలిని రక్కసుడపుడు 
అపహరించగా అవమానమయి. 


ఆ అవమానము పురుష కార్యమున 
బలపరా క్రమము చూప త్రుంచితి 
వారిధి దాటి వాయునందనుడు 
అల్లకల్లో లము చేసెను లంకను. 


ఆ ఘనకార్యము హనుమ చేసెను 

ఆ ఫలితమ్ము లభించె నేటికి 
రవిసుతు సాయము, వ్యూహరచనము 
నేటికి పూర్తిగ సఫలమైనది. 


గుణహీనుడగు అన్నను వదలి 
నన్నుజేరిన విభీషణాఖ్యుని 
నాదు భక్తుని శ్రమ ఫలితమ్ము 
నేటికి దొరకెను విజయలక్ష్మికో. 


రాముడు అటుల పలుకుచుండగా 
కన్నుల నీరు ఎగసెను సీతకు 

అది గమనించెను ధర్మశిలుడు 
దృథచిత్తముతో పలికెను తిరిగి. 


కఠినమ్ముగను పలుకుట ఎటుగని 
రాముని మాటల కటువు ధ్వనించెను 
తన నడవడితో ప్రజల నడవడి 


ముడిపడి యుండును అన్నటు పలికిను : 


యుద్ధ రాం 


“ఓ సీతా! నే ఫరా క్రమమ్మున 
చేయవలసినది చేసితి నంతయు 
అగస్త్యమహర్షి అసాధ్యమైన 
వింధ్య గిరిని తా లొంగదీసెను. 


నాకు తెలియక దుష్టబుద్ధితో 
నిన్ను హరించిన రావణాసురుని 
నా పరాక్రమము చూసి త్రుంచితి 
ని చెరతీర్చితి- ప్రతిన నిలపితి, 


మ౦ంగళమూర్తీ! యుద్దమునందు 
పడిన శ్రమ యది మిత్రుల సేవలు 
భార్యకో సము కాదని తెలియుము- 
తీరుగ నీకు తెలిపెద వినుము. 


పురుషుడు స్త్రీని రక్షించవలె 

ఆలి రక్షణ భర్త విధీయగు 
నంశకీర్తి రక్షించగ నగును 
అందుకు యుద్ధము చేసితి నేను. 


నాకు దూరమై బ్రతికితి వివ 
నీదు మనసుపై నీదే హక్కు 
జనకనందినీ! పరపురుషుని చెర 
తలిచిన కొలదీ సందేహమగు 


యోచనచేసుకు జనకనందిని! 
నీకు తోచిన తావు కేగుము 

నీ నర్ణయముతొ పని యిక లేదు 
నీకు అనుమతిని ఒసంగినాను. 


యుద్ద కాండము 


రావణు తొడ పైనుండి జారితివి 
దుష్టుని దృష్టి నిపె పడినది 
సద్యంశములో పుట్టిన నేను 
వంశకిర్తిని కాపాడెదను. 


నా అవమానము బాపుకొనుటక 
నీ చెర తీర్చితి- పురుష లక్షణము 
నీకు స్వేచ్చ యిక జనకనందినీ! 
అన్నియు తెలిసి పలుకుచు౦టిని. 


291 


పోషణ భారము భరత, లక్ష్మణ 
సు గ్రీవునిదో- విభీషణునిదో- 
నీవే చక్కగ యోచన చెసుకు 
నిర్ణయించుకో, నిశ్చయించు కో! 


సౌందర్యములో ఎన్నిక ఎవు 
నిన్నా రాక్షసుడందుకు హరించి 
చచ్చు టకైనా సిద్దపడెనుకద 
అట్టివాడు నిను గౌరవించునా? 


కర్ణశూలమగు పలుకులు వినిన 
సీత్రాదేవి చలించిపోయెను 

మదకరి తొండపు తాకిడి తగిలిన 
అతవల జానకి వణకివోయినది. 


119 


మది కలవరమున మైథిలి విన్నది 
మున్నెరుగని ఆ పలుకులు ఎన్నది 
మహాభావుడు జనమధ్యమున 
పలికిన పలుకుల ఉలికిపడినది. 


కర్ణశకూలములు కరకు కత్తులన 
దేహమంత గాయమ్ముల తీరయి 
వకధారగా కనులు కురియగ 
గద్గద స్వరమున పలికెను జానకి: 


“ఓ ప్రాణేశ్వర! నన్ను ఎరుగరా? 
మున్ను ఎటుగని పలుకులు మీవి 
పామర స్త్రీని అన్నటు పలుకుట 

నా దౌర్భాగ్యము నేను వినుటది. 


శ్రీ రఘురాముని॥ 


RI 
సీతాదేవి అగ్ని ప్రవేశము 


నా నడవడివై ఒట్టు పెట్టతిని 

కోరు ప్రమాణము చేయుదు నేను 
దుశ్చరితలతో పోల్చగ వలదు 
పరీక్షించుడు శంక తీరును. 


నాథా! నే నపరాధినిగాను 
వివశను నన్ను అసురుడు తాకెను 
దానికి నేను సహించలేను 

ఆ యపరాధము దైవమ్ముదగు. 


నా ఆధీనమున నున్న మనసది 
నిరతము మీ పద ధ్యానమునున్నది 
దేహవిషయమున అబలను నాడు 
మనసు నెరుగరా మహానుభావా! 


292 


మిమ్మెడ బాయని దానను నేను 
నన్ను మీరు మరి తెలియకున్నచో 
మీకు తెలిసెడి మార్గము లేదు 
శాశ్వతముగ నే కన్ను మూసెద. 


నాథా! నాడు మారుతి నంపిరి 
అపుడే నన్ను వదలి వేసినచొ 

ఆ విషయము ఆ మారుతి చెప్పిన 
అతని ఎదుటనే తనువు రాలుకద! 


ఆ విధముగ నే లంకలొ మడసిన 
మీకీ శ్రమ ఇట కలుగదు కాదా? 
మీ మిత్రులకు కష్టము తప్పును 


మారుతి మాటలు అసువుల నిలఏను. 


కోపవశులయి ఓ నరవ్యాఘ్రమ! 
ఆడతనమును మదిలో నెంచి 
సామాన్యుని వలె పలికిరి మీరు 
మీకు తెలియని విషయము గలదా! 


జనకరాజుకు తనయను నేను 
భూమినుండి జన్మించిన దానను 
ఆ విషయమును విస్మరించిరి 
నానడవడిని మరచిపో తిరి, 


చిన్నతనముగనే పాణి గ్రహించిరి 
అన్న ప్రమాణము మరచిపోతిరి 
మీపై భక్తిని నా నడవడిని 
మరచిపోతిరా!” అనుచు ఎడ్చినది. 


యుద్ధ కాండవ 


కంటి నీటితో సీతాదేవి 
దీనవదనుడగు లక్ష్మణుగాంచి 
“ఓ స్రౌమిత్రీ! దుఃఖము తీర్చెడి 
ఓకే బెషధము- చితియగున య్యా! 


నాయన లక్ష్మణ! చికి పేర్పించుము 
జీవించుటకిక మనసులేదయా! 

నా సచ్చీలత మదిలో నెంచక 

నాదు పెనిమిటి వదలి నిందరిలొ 


అగ్ని ప్రవేశము యోగ్యమైనది. 
అనుచు జానకి ఆదేశించగ 

అన్న మనసును గ్రహించి తమ్ముడు 
ఆ ప్రదేశమున చితి నెర్పరచెను. 


దరణీనందిని శిరసును వంచి 
రామచ౦ద్రునికి ప్రదక్షిణించెను 
భగ భగ మండెడి అగ్నిహో త్రమును 
సమీపించెను పలికెను ఇటుల : 


''హవ్యవాహనా! లోకసాక్షివి 
తనువు-మనసు భర్తది అనిశము 
మది ఏ మాత్రము చలించలేదు 
అది నిజమైనచొ నను రక్షించుము. 


దోషము నాలో లేకపోయినచొ 
నా ప్రవర్తన మంచిదైనచో 

రామ ప్రభువును మరువకున్నచో 
నను రక్షించుము అగ్నిదేవుడా! 


యుద్ద రాండము 


రవి చంద్రులును వాయుదేవుడు 
దశదిశలున్నూ అహో రాత్రములు 
త్రిసంధ్యలున్నూ భూదివియును 
సతి వ్రతనని నమ్మినకావుము." 


అనుచు జనకజ భిక్షిగ నగ్నిక్‌ 
ప్రదక్షిణీంచి పఏణామముంది 
తనువువిన మమకారమువదలి 
అగ్నిజ్యాలలో ప్రవేశించినది. 


బంగరు ఆభరణమ్ములు నిండి 
మెరపుతిగవలె వెలిగెడి జానకి 

లోకములన్ని చూచుచుండగా 
అగ్నిహో త్రముగ ప్రవేశించెను. 


CORE 
DDD 


to 
Ne 
ఆ) 


పవిత్రమైన హోమ ద్రవ్యమగు 
ఆజ్యముమాదిరి సతాదేవి 
అగ్నిలొబడగ దెవతాంగనలు 
వెద్దపెట్టున రోదనచెసిరి. 


శాప గ్రస్తయగు దెవకన్యక 
నాకమునుండి భుఎకి జారినటు 
భూమీతనయ అగ్నినిబడగ 
సురగంధర్వులు అసురులు చూచిరి. 


అగ్ని ప్రవేశము చేసెను సత 

హాహాకారము చెసెప్రాణులు 

ఆశ్చర్యములో మునిగిపోయిరి 

అవాక్కుగా నట నిలచిరందరు. 

5, రఘురాముని। 


12 0 బ్రహ్మాదిదేవతలు శ్రీరాముని గొంచవచ్చుట- బ్రహ్మదేవుడు 
శ్రీరాముని స్తోత్రము చేయుట 


పుణ్యశీల సతమ్మగురించి 
అందరుపలుకుట రాముడువినెను 
కనులుచెమర్చిను దుఃఖవశమున 
ఆలో చించెను, అంతటిలోన 


అచటికి ధనపతి వచ్చినిలచెను 
యముడు వరుణ దేవంద్రులువచ్చిరి 
ముక్క౦టియును వచ్చె నచటికి 
సృష్టకర్త తావచ్చినిలచెను. 


దివ్య విమానము నధీరోహించి 
దేవదెవుడే వచ్చి నిలువగ 
రామచంద్రుడు కరములనెత్తి 
వినయమునిండీ వందనమిడెను. 


వందనమిడిన రామునిగాంచి 
వారందరట పలికిరి అపుడు : 
“రామచంద్ర! నువు లో కకర్తవు 
అవ్యయుడవు నువు జ్ఞానమూర్తివి 


దేవగణములకు నాయుకుడవు నువు 
అగ్నిని సీత బడుటచూచియు 
ఉపేక్షించితివి- నీ గురించి నువు 
ఎందువలన మరి తెలియకపో తివి! 


అష్టవసువులలొ బుతు ధాముడవు 
ముల్లోములకు నియామకుడవు 
రుద్రదేవుని అష్టమూర్తులలొ 
అష్టమూర్తివి నివేనయ్యా! 


294 


ద్యాదశసాధ్యులలొ ఓ రఘురామా! 
ఐదవవాడవు అవ్యయుడవయా 

నీ కర్ణములు అశ్వని సురలు 
నీదుకన్నులు సూర్యచంద్రులు. 


సృష్టికిముం౦దర ఉన్నది నివే 
ప్రళయకాలమున నివే ఉందువు 
సర్వేశ్వరు డవు సర్వశక్తివి 
తెలియనట్టుగ నడచితివేల?' 


లోకపాలకులు అడిగిన ప్రశ్నకు 
ధర్మమూర్తి రఘురాముడు పలికెను : 
"పూజ్యులార! నే దశరథుతనయుడ 
రాముడననుచు తలంచుచుంటిని. 


మీరందరును చెప్పుట వింటిని 
నాకు తెలియునటు నేనెవ్వడనో 
ఎందులకొ అక జన్మనెత్తితినొ 

విధాత నుడువగ వినకోరితిని.. 


రాముడు అటుల అడుగుట వినిన 
విరించిముదమున స్తో త్రముచేసి 
శ్రీమన్నారాయణుడవు నీవని 

ఈ విధముగను కీర్తనచేసెను : 


బ్రహ్మకృత శ్రీరామ స్తోత్రము 


యుద్ధ రాండము 


అక్షరుండవృ నీవు- సత్యమైనది నీవు 
బ్రహ్మత్వమును నీవు- క్రీరామభ ద్రా! 
ఏరధర్మమును నీవు-నాల్ను భుజముల దేవ 
విష్వక్సేనునిగ లోకాలగాచేవు. 


శార్జధన్యుడవీవు- ఓ హృషీకేశ 
పురుషుడవు నివయ్య- పురుషో త్రము డవ 
శంఖ- ఖడ్గివినీవు- విష్ణు- జిష్టులు నీవు 
బుద్ధిసిద్ధియు నీవు- బలము శక్తియు నీవు. 


సేనాపతివి నీవు- గ్రామణీరత్నంబ 

బుద్ధి- సత్ర (మునివృ- క్షముము- దముమూనీవె 
ప్రభవించుతత్వంబు- ఓ ఉపేంద్రా! 
మధుసూదనుడవయ్య- మంగళంబులనెలవ. 


యజ్ఞభోకా! ఇదె-వందనంబందుకో 
మహేంద్రుడవు నీవు- పద్మనా భుడవు 
మహిషులు శరణంచు- చరణాలనంటేటి 
మహితమూర్తివి నివు-మంగళ౦బు లనెలవ. 


వేయి శృంగమ్ముల-వేదాత్ముడవ్చ నీవు 
వం౦దజిహ్వాలుగలు-మహారభు డవయ్య 
ఆదికరా నివు- స్వయం ప్రభుడవె 

లో కహితమునుచేయు- లోకిశ్వరు౦డవు. 





నారాయణా! నీవృ- చక్రాయుధుండవు 
ఒ౦టిశ్చంగమ్ముతో ధరణిమోసిన దేవ! 
భూతభవితములన్ని- తెలిసి కాపాడేవు 
వర్తమానమ్మున పాలించు- విభు డవ 


సిద్ధసాధ్యులు నీవు- ఓంకారమును నీవు 
వషట్కారయజ్ఞంబు నీవయ్య దేవ! 
లోకాశయము నీవు-ముందు నీవుందువృ 
పరతత్వమున్నీవు- పరంతపుడవు. 


యుధ్ధ కాండము 


న పుట్టు గిట్టుటలు - ఎవ్వరూ ఎరుగరు 
సర్వభూతము లందు- దర్శనమ్మిడునట్టి 
గో బ్రాహ్మణులనివు రక్షించి- పాలించు 
రమ్యగుణసాం ద్రుడవు - ఓ రమాకాంతా! 


దిక్కులన్నియునివు- పర్వతమ్ములు నివు 
వనములన్ని నివు-వయిపదము లవాడ 
వేందశిరములు నికు-వేయిచూపుల వెలుగు 
గిరులునిండినయట్టి- వసు ధంతయునునీవు 


జీవరాశులు నీవు- జీవనంబును నీవు 
భూమిమోయగచాలు- ఆదిశేషుడలీవు 
ఆదిదేవుడఎివు- జలములన్నీ నీవు 
జగములన్ని ఎలు- జగదేకవంద్యుడవు. 


మూడులో కంబులు పాలించు- రాముడవు 
నీడుహృదయము బ్రహ్మ- నిత్యము ౦ గళమూర్తి 
నీదుజిహ్యయె వాణి- సత్యమూర్తివి నీవు 
దేవగంధర్వులు- నీవేను విదేవ! 


నిరోమదేవాళి- నిత్యమున్నిను గొల్పు 

నివు కన్నులుమూయ- రా త్రియదిలో కాల 
నివు రెప్పలు తెరువ- ప్రాణులకు పగలది 

నీదుశ్వాసయెస్వామి! వేదఘోషలుమాకు 


సర్వలోకంబులు నికు తనువుగ వెలుగు 
స్టెర్యంబు సవయ్య- వసు ధంతనిండేవు 
నీవులేనిది ఇంక- ఏమియును లేనిదే 
వేదవేద్యుడవీవు-వందనంబందుకో 


సోమ ప్రసాదంబు- అగ్నిశక్తి యు నీవు 
శ్రీవత్సశో భిత- త్రైలో క్యరక్షణ 
వామనుడవై బలిని- దానమడిగిన దేవ! 
దేవనాథునకీవు- పట్టమును గట్టి తివి 


శ్రీలక్ష్మియే సత- విష్ణుమూర్తివి నీవు 
ప్రజాపతియు నీవ- కృష్ణుడవు నీవేను 
దేవవైరిని త్రుంచ-మానవుడవై తివి 
రావేణుని జంపెవు- మహిత కార్యంబయ్య. 


రావణుని నిర్జించి-మా కార్యమును తీర్చి 
ధర్మమును నెలకొల్పి - బలము చూపించేవు 
బలవిర్యసంపన్న- బాహు బలతే జు డవ 
బ్రహ్మనిర్మితస్తో త్రమాల నందుముదేవ! 


దుర్గభంబెనది- నీ దర్శనంబయ్య 

నీ స్టో త్రమెంతయో- అమోఘమైనది 

నిన్ను భక్తితొగొలిచి- చిత్తమున నిల్సిన 

ఎ లోపములురావు- సర్వకామ్యములొసగు. 


వాపరబాత౦బును పురాణమైనదగు 

ఈ స్తో త్రపఠనంబు- మానవాళికీనెల్ల 
ఈప్సిత౦ంబులుతీర్చి- కాచునన్నది నిజము 
పాపంబులేెల్లను-పారద్రోలును నిజము. 


పురాణములు నీవు- పురుషోత్తముడవీవు 
నిశ్చలంబగునట్టి- భక్తితో సేవించ 
ఆముష్మికంబైన- సుఖములం౦ందేనయ్య! 
వందనం బందుకో- ఓ దేవదేవ! 


యుద్ద కొండము 


దేవవై రిని గూల్చి- భూమిభారము తీర్చి 
యశముగాంచిన నీవు- చల్లగనుభువినేలి 
వెకుంఠమునుజేరి- శ్రీమహాలక్ష్మిళ 


క్రొ " లువృతర్చుముదేవ- ఓ జగన్నాయకా!. 


వ ఎ 
కనులపండుగ అదియె కల్యాణనాయ కా! 
శ్రీ రఘురాముని 
Hh (క్రై అయి | 
12 1 సీతాదేవిని శ్రీరాముడు స్వీకరించుట 
విధాతచేసిన రామ స్తోత్రమును నిన్నే మదిలో నిరతముతలచుచు 
హుతవాహుడు విని మనుజ రూపున ఎన్నో బాధలు నీకె కె ఓర్చుకు 
మంటలనుండి పైకి లేచెను కన్నులలోనే అసువులుంచుకు 
పుణ్యశీలను భూమికి జేర్చిను. ఉన్నది రామా! నీ అర్థాంగి. 
వడలని సరములు- స్వర్ణ భూషల పాపరహాత ఈ పుణ్యచరిత్ర 
నల్లని కురులతొ మంగళమూర్తి స్వకరించుము గీ భార్యగను 
బాలసూర్యుని వనె వన్నెతొ సీతను. మారుపలుకకు మంగళమూర్తీ”' 
అగ్నిప్రవేశ పూర్వము వలెనే అనుచు పలికెను అగ్నిదేవుడు. 
ప్రసన్నవదనము- వెలుగుల రేఖను అగ్ని మాటలకు రామచంద్రుడు 
లోకసాక్షియగు అగ్ని హోత్రుడు ఆనందముతో కన్నులవెంబడి 
మచంద్రునికి అప్పగించెను ఆనందా[శులు రాలుచు౦డగా 
ఆనందముతో పలికెను యిటుల : పలికెనప్పుడు బ్రహ్మనుగాంచి 


“రామా! పావని-నీ అర్థాంగి! 
ఎట్టిపాపమును ఎరుగదు ఈమె 
త్రికరణ శుద్ధిగ నిన్నేనమ్మిన 
పుణ్య చరిత్ర పవిత్రశీల. 


అసురాంగనలను కావలియుంచి 
అనేక విధముల పరుషములాడి 
అసువులు తీసెదనని భయ పెట్టిను- 
అసురునిమాట తలంచదీమె. 


“వాణీనాధా! జనకునితనయ 
పాపరహితయని ముల్లో కములకు 
తెలియ గవలెను- బహుకాలమ్ము 
పరునిచెరలొ మరి ఉన్నది కాదా! 


పరీక్షించక ఆదరించిన 
పరులందరు ననుకాముకుడనుచు 
మూర్చుడననుచు నిందించెదరు 


అందరీకిదియగు సమాధానము. 


యుద్ద కొాందము 


జనకజమది నాకంకితమనుచు 
నామదికంతయు తెలియును, స్వామి! 
మెధిలి నాకు భకురాలయా! 

నా మది తెలిసి మసలుచుండును. 


సత్యవర్తిని- సత్యమునమ్మి తి 
ముల్లో కములు నమ్ముటకొరః 
అగ్ని ప్రవేశము చేసెడిసితను 
ఆపక నిలచితి ఉపెక్షించితి. 


పాతివ్రత్య ధర్మమ్ము సతను 
రక్షించునని తెలియును నాకు 
చెలియలికట్టను కడలిదాటనటు 
అసురుడు అగ్నిని అంటగలేడు. 


రావణాసురుని భోగభాగ్యములు 
మదిలోనైనా తలచదు సీత 
సూర్యునితో డై కాంతి ఉండునటు 
నాకు నీడగా సత యుండును. 


ప్రజ్ఞావంతుని కర్ణి వదలదు 
అటులే జానకి నన్ను బాయద 
జనకుని కూతురు నా సహధర్మిణీ 


ముల్లోకములలొ సచ్చరిత్రయగు. 


దేవతలారా! పూజ్యులు మిరు 
మీరు చెప్పినటు చేయుటతగును 
నా హితమును మీరందరు కోరిరి 
స్నేహపూరిత వాక్కులు విందును. 


అనుచు పలుకుచు రామచంద్రుడు 


అంతరంగమున లేచి 


న న. 


౧) ౧లిగుం 


అంతులేని ఆనందము నిండగ 
అందరి కగపడ గుండెకు చేర్చెను. 


13, రఘురాముని॥ 


te ste టో 
He He He 


122 దేవలోకమునుండి దశరథుడు వచ్చి 
సీతారామలక్ష్మణులను ఆశీర్వదించుట 


జానకి సహితుడు శ్రీరామునిగని 
గిరిజారమణుడు పలికను అపుడు: 
"రామా! నివు లోకవంద్యుడవు 
అక్షయకీర్తికి నెలవగువాడవు. 


మహానుభావా! మా భాగ్యమున 
రావణు దునిమి భయము బాపతివి 
అసురభయంబను చికటి బాపిన 
సూర్యుడవివు! రవికులా గ్రణీ! 


అతిబలవంతా! అయో ధ్యకిగుము 
అనిశము నిన్నే తలంచుచున్న 


భరతకుమారుని సంతసపరచుము 
తల్గులందరికి పండుగ చెయుము. 


పట్టా భిషర్తుడవై పాలించి 
బంధుజనులకు ప్రీతినిగూర్చి 
వ౦శము నిలుపగ సంతతిబడసి 
అశ్వమేథమును చేయుము నీవు. 


298 


సురలందరినీ సంతసపరచుము 
భూసురోతముల దీవనలందుము 
ధనధాన్యములు దానములిచ్చి 


యశముగడింది సుఖముగ నుండుము. 


రామరాజ్యమును చల్లగనేలి 
మున్ననలంది మదిలో. కొలువై 
నాకలోకము తిరిగి చేరుము.”' 
అనుచుపలుకుచు శంకరదేవుడు 


మరియొక దివ్య విమానము నందున 
ఆశీనుడగు దశరథరాజును 
రామచంద్రునికి చూపెను, అపుడు 
ఆశీస్సులను గ్రపహాంచమనెను. 


శంభుని పలుకులు వినిరామువ్వురు 
ఆశ్చర్యముతో ఆనందముతో 
రామలక్ష్మణులు తం ద్రినిగా౦ంచిర 
తనయులగా౦చి తండ్రీ మురిసెను 


ప్రాణముకన్న మిన్నగ నెంచి 
జ్యేష్ణని రాముని చెంతచేర్చుకు 
ఆలింగనమున ఆనందమున 
తనయునితో నీరీతి పలికెను : 


“అయోధ్యలో నిను వదలివచ్చితి 
అమురపురంబున నుంటినినేను 
అన్ని సౌఖ్యములు అమరియున్నను 
ఆనందము నా కందలేదయా! 


యుద్ద కొం 


దెవబుషులచే సన్మానమ్ము 
సురసౌఖ్యములు సుఖమిడలేదు 
మనసుకు శాంతి కలుగలేదయా! 
సత్యమునేను నుడువుచుంటిని 


రిపుసంహరణ చేసితివీవు 

నీ మది కోరిక సఫలమైనది 
వనవాసమ్మది పూర్తియెనది 
నాకు సంతసము చేకూరినది 


కైక కోరికలు చెల్టించితివి 


సౌమి త్రితొ నువు సుఖముగ నుంటివి 
నిన్నుగాంచితి ఆనందించితి 
కొగలించుకొని పరవశించితి 


సూర్యరశ్మితో మంచు తొలగినటు 
నిన్నుగాంచగ దుఃఖము తీరెను 
తండ్రిని తరింపచేసిన యట్టి 
తనయుడ లీవు ధన్యుడనైతిని. 


పండితసభలో తండ్రి ఓటమికి 
తనయుడైనఆ అష్టావక్రుడు 
తండ్రిని గెలిచిన విజ్ఞాని గెలిచి 
తండ్రి గౌరవము నిలిపినాడయా! 


అటులే నీవు తరింపజేస్టివి 
రామా! సురలు, సురనాయకుడు 
రావణధకి నీ అభిషకమ్ము 
విఘ్నముచేసిన వివరము తెలిసెను. 


యుద్ద కొండము 


రామా! నివు మనుజోత్రముడవు 
నిన్నుగాంచి నితల్లి మురియును 
అభిషకుడవగు నిన్ను గాంచుచు 
అయోధ్య ప్రజలు కృతార్థులగుదురు. 


నిను స్మరియించు ధర్మవర్తనుని 
భరతుని నీవు ఆదరించుము 
మీరిరువురును కలిసి యుండుట 
నేను చూడవలి నా కోరికది 


అవనిజతోను అనుజునితోను 
పదునాలెండ్ర వవనవాసములో 
ని ప్రతిజ్ల నెరవెర్చుకొంటివి 
(a 
రావణుత్రుంచి యశము గాందితిఐ, 


సురలందరికి భయము బాపితివి 
ముల్లో కముల కర్తిగాంచితివి 
రాజ్యమునలుచు ని తమ్ములతో 


సుఖముగ నుండుము సుందరరామా! 


అంతట రాముడు వినయమునిండి 
త౦డ్రీకి వందన ముంచి పలికను : 
"సర్వధర్మములు తెలియును మికు 
నాదుకొ రిక మన్నించుడయా! 


తండ్రి! నాదు తమ్ముడు భరతుని 
వనకమ్మలొ మేరి వేదలితి ననిరి 
ఘోరశాపమది భరించలేను 


దానినిమీరు తొలగించుడయా! 


“నాయన! నీవు సతారాముల 


సేవాభాగ్యము నందినవాదవు 


అందుకు సంతస పడుచుంటినయా! 


ధర గు ys ~My ఇ 
ధర్మజ్ఞాడచు అన్ని తెలియును. 


టా 


రామచంద్రుడు ప్రసన్నుదైనఓ 
సర్వథర్మముల ఫలమది యగును 


కర్రి గడించి సుఖముఅంచెదవు 


స్వర్గసుఖములు అందును నికు 


అర్ననచేసే అవరార రబ్ముట 
రాముడు అగును ప ర(టబ్రహ్మము 


300 


న సబ్బిలత సత్ర్రవర్తన 

లో కమ్ములకు తెలియుటకొరకి 

ఆ విధముగను అనెను ఎనమ్మా! 
అందుకు మదిలో కినుక వహించకు. 


యుద్ధ కాండ 


పతిసేవల పరమార్థమునీకు 

పరులు చెప్పెడిది ఎమియులేదు 
మామను గనుక పలుకుచుంటిని 
పతియే గతియు, కనబడుదైవము” 


అనుచు పలుకుచు దశరథరాజు 
ఆమువ్వురకు ఆశీస్సులనిడి 
అఆన౦దముగా ఇంద్రపురమునకు 
అకసమంటి సాగెనప్పుడు 


॥శ్రీ రఘురాముని॥ 


LER 


123 నురపతి వరముతో మృతులైన శ్రీరామసేన బ్రతుకుట 


“శ్రీరామా! నీ దర్శనమైనది 

మేము వచ్చితిమి- ఫలము నీయవలె 
కావునమదిలో కోరిక తెలుపుము 
ఆనందముగా నెరవేర్చెదము 


అనుచు పలికిన దేవెంద్రునకు 
ఆ మువ్వురును నమస్కరించిరి 
అంతట రాముడు కోరిక కోరెను 
అది నెరవెర్చగ పలికి కోరెను : 


“ఓ సురనాయక! నాకోసమయి 
వానరయోధులు భల్లూకములు 
అసువులపైన ఆశ లేకను 

యుద్ధము చేసిరి హతులయిరెందరొో 


భార్యాబిడ్డల బంధుజనులను 
వదలి ఫోరిరి-పోరున ఒరిగిరి 
_ వారందరిని బ్రతికించుమయా! 
అనందముగా వారుండవల 


మరియొక కోరిక మహానుభావా! 

ఈ వానరులు వసించు తొవుల 
కాలముకాని కాలమునైనను 
ఫలజలమ్ములు దొరుకుచుండవలె, 


రాముడు కోరిన వరముల కపుడు 
ఆనందించెను అమురనాథుడు 

ఆ విధముగను జరుగును అనగా 
రామభకర్తులు శ్వాసపిల్చిరి. 


గౌయమ్ములతో అసువులు బాసిన 
గోలాంగూల వానరవీరులు 
భల్లూకములు స్వస్థత కలిగి 
నిద్రనుండి మేల్కొన్నటు లేచిరి 


బ్రతికినవారు ఆశ్చర్యముతో 
రామచంద్రుని పదమ్తులబడిరి 
సురలందరును రామలక్ష్మణుల 


"సోత్రము చేసిరి ఆనందముగా. 


యుద కొంతము 


శి 


సురపతి అంతట రామును గాంచి 
వినయము నిండి పలికెను అపుడు: 
'' ఓ మనుజోత్తమ! ఈ వరులను 
వారి తావులకు పంబంచుమయా! 


సీతకు నీవు ముదము గూర్చుము 
అయోధ్యచిరి తల్లుల గాంచుము 
నీకొరకై అట నియమమునున్న 
భరతకుమారుని సంతసపరచుము. 


SEs 


ఆర 


301 


ర్న 


న ని చుదికాగందమునిడి 


అనిషిప్తవ వె అయోధ్య నేలుచు 
పౌరులందరిని సంతస పరచుము 


రామరాజ్యము పరిపాలించుము. 


స 


సురపతి మాటలు ఎనిన రాముడు 
లక్ష్మణమూర్తి సీతాదేవియు 
సురలకచ్చట వందనమిడిరి 
సురలు సాగిరిస్వర్లలో కము 


సతారాములు లక్ష్మణమూర్తి 
సెనావాహిని మధ్యను౦డగా 
పూర్ణచంద్రునితొ నో భిలు నింగిగ 
దివ్యకాంతులు వెల్పవిరననవఎ. 


ప్ర రఘురాముని॥ 


ఎటో 
He se 


12 4 అలసించక అయోధ్యకేగు నిర్ణయము శ్రీరాముడు తెలుపుట 


ఆనందముగా రాత్రి గడచెను 
ఉదయముకాగా విభీషణాఖ్యుడు 
మానవోత్తముని చూచి పలికెను 
అంజలినొగ్గి పలికి వినయముగ : 


“జానకిరమణా! శ్రీరఘురామా! 
స్నానయోగ్యమగు మంగళజలములు 
చందనాదులు పుష్పహారములు 
ఆభరణమ్ములు అమరియున్నవి. 


మంగళస్నానము నాచరించుము 
అందుకుతగిన సేవకులుండిరి 
నామదికో రిక తీర్చుముసామి!' 
అనగా రాముడు పలికప్రయముగ : 


''మిత్రసత్తమా! వానరరాజును 

ఏరులందరిని గౌరవించుము 

వమంగీళన్నానము వారు చేతురు 
నేను ఇప్తుడుస్నానమాడను 


సుఖముల తెలగ సరిగలవాడు 
ధర్మాత్ముడును సుకుమారుడగు 
భరతుడు నాక వెచియుండెను 
అతనిని చూడక స్నానముచేయను. 


నూత్నవస్త్రములు ఇపుడు ధరించను 
భరతకుమూరుని చూతును ముందుగ 
అయోరధ్యకగెద అతి తొందరగా 
ఇచటికి దూరమునున్నది- పోవలె.'' 


302 


అన గానప్పుడు విభీషణుండనె : 
“రామా! నిన్ను ఒక్కదినములో 
అయో ధ్యచేర్చెద- శు భముకలుగును 
దివ్యవిమానము పుష్పకమున్నది, 


సూర్యకాంతితో తేజరిల్లునది 
దేవలో కమున నుండు విమానము 
అమోఘవేగము కలిగినయట్టి 
పుష్పకమున్నది లంకాపురిలో 


రావణాసురుడు యుద్ధమునందు 
ధనపతినెదిరి గెలిచె పుష్పకము 

నీ సేవలకి ఉంచితి దానిని 
మేఘసమముగా పోగలదయ్యా! 


అనుచు వినయముగ విభీషణుండు 
అనుజునితోను అమ్మసతలో 
బక్కదినము తన పురమున నుండగ 
భక్తిగ వేడెను భక్షబంధువును. 


““శ్రీకరమూర్తీ! ఈ భక్తునిచే 
సేవలనంది సత్కారముగొని 
సాగుము-నేను ని మిత్రులకు 
సత్కారమ్ములు చేయనెంచితి. 


అంతట రాముడు అచ్చటివారు 
వినుచుండగనుపలి8 ప్రియముగ : 
“ఓ విభీషణా! నాకు హితుడవు 


మహితకార్యమున ము౦ందునిలచితిఎ. 


యుద్ద కొ౦ండవ 


ఉత్తమమైన స్నేహముచేసి 
సత్కరించితివి సంతసమైనది 
రాక్షసరాజా! నేను త్వరితముగ 
అయోధ్యకేగెద తమ్ముని చూచెద. 


చిత్రకూటమున నను బ్రతిమాలి 
అయో ధ్యకపుడు గొనిపోనెంచి 
భరతుడు ఎంతో ప్రయత్నించెను 
కానీ నేను సమ్మతించక 


పదునాల్లేండ్లు గడచిన ఏదప 
వనవాసమ్ము జరిగిన ఏదప 
తప్పకవత్తును అన్నానయ్యా! 
నా మదితొందర చేయుచున్నది. 


క్రీర్తిశాలియగు కౌసల్యమ్మను 
లక్ష్మణు తల్లి సుమి త్రదేవిని 
భరతుని తల్లిని కెకాదేవిని 
గురువుల చూడగత్వరపడుచుంటిని, 


హితులను మిత్రుల వారిబిడ్డలను 
అయోధ్యలోని జనులందరిని 
చూడగ నా మది తొందరపడెను 
పుష్పకమ్ము నిట రప్పించుమయా! 


నిలువగలేను అనుమతినిమ్ము 
నీ సత్కారము లందితి నేను 

మదిలో కినుక వలదు మిత్రమా!” 
అనగా నచటికి వచ్చెవిమానము. 


యుద్ది కొండము 


మేరు శిఖరమును పోలు విమానము 
విశ్వకర్మచే నిర్మితమైనది 

బంగరు కాంతుల తేజరిల్లునది 
మణీమయవేదిక లమరియున్నది 


కాంచన హర్యములున్నవి అందు 
సృృటికపు వజ్రపు పనితనమున్నది 
స్వర్ణనిర్మిత కములములున్నబ 
మణులు ముత్యముల కవాటమ్ములఎ. 


బంగరుధ్వజములు శ్వేతపతాకలు 
కోభకు నిలయము ఆ పుష్పకము 
చిరుగంటలతో మధుర స్వరమున 
మనోవెగమున సాగువిమూనము. 


అందమైన ఆ పుష్పకమ్మును 
ముం౦దరనిలఏ రాక్షసరాజు 
వందనముంచి వినయమునిండి 
రాముని అడిగెను ఆదేశించగ. 
(3, రఘురాముని॥ 


3 
He He చ్లం 


125 శ్రీరాముడు తనవారందరితో పుష్పకమధిరోహించుట 


ఆదేశముకె నిలబడియున్న 
రాక్షసరాజుతొ పలికను రాముడు 
''అంకాధీశా! వానర లీరుల 


సత్కరించుము సంతసపడెదను. 


, కార్యసాధకులు వీరందరును 
సురలకుసితము సాధ్యముకాని 
అభేద్యమైన లంకజొచ్చిరి 
అసువులనై నా లెక్కిడలెదు. 


రత్సాభరణములిమ్ము ఎరికి 
స్వర్ణహారములు వస్త్రములిమ్ము 
జయములభించెను విరివల్లనే 
ఎరిని తృప్లిగ సత్కరించుము. 


ఓ విభీషణా! సర్వజ్ఞుడేవు 
వానరవిరుల సత్కరించినచొ 
త్యాగశీలివి సద్బుద్ధివని 
ఎరందరును తెలుసుకొందురు. 


బెదార్యములో రాజు సర్వదా 
యశము గడించుట తెలియగవలెను 
కోపము గలిగిన తమ నాయకుని 
వదలిపోవును సనలన్నియు.. 


రామచంద్రుని ఆదేశములో 
రాక్రసరాజు విభీషణుండు 
క ఇల ॥ భశ 
రత్నభూషలు వస్త్ర మ్ములత్‌ 
వానర ఎరుల సత్కరించను. 


సత్కారమ్మును స్వయముగజూది 
కోదండరాముడు సీతాసమేతుడు 
సౌమి త్రితొ ఆ పుష్పకమెక్కెను 
ఉదయగిరిని రవి అన్నటు తోచెను. 
సిగ్గుమొగ్గలై శో భిలుసీతను 
అంకమునేందు కూర్చొన బెట్టుకు 
ధరణిని మోసెడి ఆదికేషుడన 
ఆసీనుడయె రామచంద్రుడు. 


304 


మానవోత్తముడు మిత్రులజూచి 
వారితావులకు పొమ్మని చెప్పెను 
మిత్రునికార్యము నిర్వవాంచిరి 
సుఖముగ పాండని ఆనతినిడిను. 


సు గీవునితో పలికను రాముడు : 
నా స్నేహితుడవు- నమ్మినవాడవ్స 
అక్కరలో నా ప్రక్కనుంటివి 
సచివుని తీరుగ సాయపడితివి. 


ధర్మవర్తనా! ని మది తెలుసును 
అధర్మమనగా వెరతువు నివు 
నీ సేనలతో శుభముగ సాగి 


సుఖముగ నేలుము వానరరాజ్యము. 


ఓ విభీషణా! నీ రాజ్యమును 
నీకు ఒసగితిని పరిపాలించుము 
సురలతొ కలిసి సురనాయకుడే 
దిగివచ్చినను గెలువరు నిన్ను. 


అయో ధ్యకేగెద అతితొందరగా 
ఆనతినొసగుడు ఆనందముగ 
మరువనుమిమ్ముఓ హితులారా! 
అనుజ్ఞ వేడితి దయచేయండి. 


రాముని మాటలు వినిన భక్తులు 
విభీషణుండును వానరరాజు 

వందనముంచి ప్రియముగ కోరిరి 
అయోధ్య వత్తుముఅనుచువేడిరి. 


యుద్ద కొండము 


“కౌసల్యాసుత! కరుణాధామా! 
నికోవత్తుము మముగొనిపామ్ము 
కష్టమునిడక సంచరింతుము 

రాజుగ నిన్ను చూతుము రామా! 


అభిషిక్తుడవై వెలుగులుచిమ్మగ 
కనవలెనన్నది మా కోరికయా! 
నిన్నుగన్న ఆ అమ్మను చూతుము 
వందనముంచి మరలెదమయ్యా!” 


వారికో రికకు మదిసొంగినది 

“సీత్రన్సు, భరతుని, చూచు ముదమును 
మించిన ముదము మీరువచ్చుటని' 
ఆనందముతో సరియనె రాముడు. 


వానరరాజు గెంతెనులో నికి 
వానరసేనలు వుష్ఫకమెక్కిరి 
విభీషణుడు తన మ౦త్రులతోను 
రఘుపతి ఎక్కిన పుష్పక మెక్కిను. 


మిత్రులందరు కీర్తనచేయగ 
ముదముగ వినుచు రామచంద్రుడు 
ధనపతివల ఆ పుష్పకమందు 
తేజరిల్లెను మురిసె విమానము. 


సుఖాసనులై సంతోషముతో 
వారందరును ప్రభువును చూడగ 
రాముని ఆనతినంది పుష్పకము 
నింగికగిరెను ఆనందముగ. 


శ్రీ రఘురాముని। 


LRG 


30: 


12 6 శ్రీరాముడు సీతాదేవికి వివిధ ప్రదేశములు చూపుట 


రామచంద్రుని ఆన తినందిన 
దివ్యపుష్ప కము రివ్వున ఎగిరెను 
గాలికి ఎగిరిన మేఘము మాదిరి 
వాయువెగమున సాగి విమానము. 


నలువ౦కలకు రాముడు చూచుచు 
చూపెను సీతకు స్థలములన్నియు 
'“ఓ వెదేహ! త్రికూట గిరిపై 
క5లాసగిరి నిలదినట్టుగా 


నిలచెను శో భగ ఈ లంకాపురి 
విశ్వకర్మచే నిర్మితమైనది 

అదిగో చూడుము ఆహవభూమి 
రర్త మాంసముల నిండియున్నది. 


పద్మనే త్ర! గను ఈ ప్రదేశమున 
బ్రహ్మవరములచి బలగర్వితుడగు 
రావణాసురుని ని నిమిత్తమై 
నేలకూల్చితిని మహారణమున. 


ఇదె తావున రావణు తమ్ముని 
అతిబలవంతుని కుంభకర్ణుని 
హతముచెసితి- నిశాచరుడగు 
ప్రహస్తుడిచ్చట మన్నున కలిసెను. 


ధూ వ్రూక్షు నచ్చట హనువు చంపెను 
రావణుతనయుని ఇం ద్రజిత్తును 
అచటి కూల్చెను మన సొమి త్రి 
మాయలమారి రావణుతనయుడు. 


వికటుని ఇచటే కూల్చె నంగదుడు. 
అదుగో అచ్చట విద్యున్మాలిని 
సుషేణుడంతము చేసెను గనుము 
విరులు పోరిరి నా విజయము. 


అసాధ్యుడెన అకంపనుండు 
మహాపార్ప్వుడు, మహో దరుండును 
విరూపాక్షుడు అసురఎరులు 
అతిబలవంతులు ఒరిగిరిచ్చట. 


గుండె పగులగా రోదించినది. 


ఓ బింబానన! సంద్రము దాటి 
రాత్రి ఇచ్చట గడిఏతి మిదిగో! 
అక్కడ చూడుము నలునిచి జలధిని 
కట్టించితిని సెతువునికి. 


ఇంతటి సేతువు ఇంతవరకును 
నిర్మించుటది జరుగలేదు విను! 
గనుము జానకీ! ఈ సంద్రమ్మును 
అలలతొ భికరమైన కడలి ఇది. 


ఓ సీతా! నిను అన్వేషించగ 

వారిధి దాటెను వాయునందనుడు 
అపుడు హనుమకు ఆతిధ్యమునిడ 
నిలచిన బంగరుశెలము అదిగో. 


306 


కడలి కడుపులో దాగిన శెలము 
మైనాకుడని అందురు గిరిని 
వానరసేనకు నెలవు అయినది 
హనుమ కరమున పవిత్రమైనది, 


ఇదిగో ఇచ్చటి తీర్ధము గనుము 
ముత్తెపుచిప్పల శంఖమ్ములతో 
ఈ తీరమ్ము సేతు బంధనము 
పవిత్రక్షేత్రము ప్రసిద్ధికిక్కను. 


ఈ తీర్థములో స్నానమాడినచ్‌ 
మహాపాతకము లన్నియు పోవును 
పూర్వము ఇచ్చట పుణ్యమూర్తులకు 
మహాదేవుడు దర్శనమిడిను. 


ఇచ్చటనే లంకేశుని తమ్ముడు 
నిఫీషణునికి శరణు నొసగితి 
అతివేగముగా ఈ విమానము 
సాగుచున్నది- అదె కిష్కింధ. 


వానరరాజుకు రాజధాని యది 
అందమైనదీన గరము సీత్రా! 
సుందరవనములు గనుమో జానకి! 
ఇచ్చట వాలిని కూల్చితి నేను. 


వాలిపాలిత నగరముగాంచి 
పలికెను సీత ప్రాణేశునితో : 
“స్వామీ! మనము వానరకాంతల 
గొనిపోయెదము ఈ విమానమున. 


యుద్ద కాండ, 


వాలి భార్యయగు తారాదేవిని 
సూర్యతనూజుని ఇంతిని మరియు 
కపిఏరుల ఇల్లాం[డ్రనందరిని 
వెంట చేర్చుకొన కోరిక స్వామి! 


సరియని పలికి రామచంద్రుడు 
పుష్పకమ్ము నట ఆపి విషయమును 
సు(గ్రీవృనికి తెలియ బరచెను 

కపి కాంతలను పిలవేనం౦పెను 


ఆనందముతో వానరరాజు 
అంతఃపురమున అడుగుబెట్టిను 
తారను గాంచి ముదముగ ఏలచెను 
సీత్రాదేవి కోరిక తెలిపెను. 


సంబరపడినది తార అప్పూడు 
అలంకరించుకు ముందుకు నడచి 
క్రపిస్త్రీ లందర నాహ్వాని౦చెను 
సీతను చూతము రండని పిలిచెను. 


అయోధ్యలోన దశరథవిభుని 

రాణుల చూతము- రామచంద్రునికి 
అయోధ్య జనులుఎదురువచ్చుటది 
మంగళకరమగు పండుగచూతము. 


అనుచు అందరిని వెంటబెట్టుకొ న 
పుష్పకమ్మును ఎక్కిరి వారు 

అంతట ఎగిరెను దివ్యవిమానము 
రాముడు సీతకు చెప్పుచుండిను ; 


“అదిగో గనము బుపష్యమూకగిరి 
బంగరు కాంతుల ఎలుగు ధాతువుల 
మెరపులునిండిన మేఘముపో లను 
అచ్చట కలిసితి ఈ సు గ్రీవుని. 


వాలిని రూల్తును అన్నశపధము 
ఆ గిరిపై నె చేసితినాడు. 

చిత్ర ఎచిత్రములైన వనములలొ 
పంపాతిరము చూడుముఅదిగో! 


నీ తలపులలో పంప ఒడ్డున 
దుఃఖించితిని నిన్నుగానక 
శబరిని గాంచితి ని ప్రదశమున 
కబంధు నంతము చెసితి నచట. 


ఓ కమలాక్షీ! ఈ తరువునుగను 
అబలహర్హయగు దుష్ట దనుజుడు 
రావణాసురుడు నకొరం ఇట 
జటాయునంతము చేసెను నాడు. 


* ఇదియే గనుము జన స్థానము 
అతి బలవంతులు ఖరదూషణుల 
త్రిశిరబిరులను వాడి బాణముల 
నెల రూల్చితిని నా భుజబలమున. 


అదిగో అది మన ఆశ్రమసీమ 
అందము లొలికడి పర్ణశాలయది 
రావణాసురుడు మాయరూపుతో. 
నిన్ను హరించెను అదేచోటున. 


మ౦గళకరముగ నిర్మలజలముల 
పారెడి పావన గోదావరి అదె- 
అగస్త్వమహబుష ఆశ్రమ మదిగొ! 
సుతిక్షు మహబుష ఆశ్రమమ్ము గను. 


శరభంగాశ్రమ మదియే దేవ! 
నునమచటుండగ సురపతి వచ్చెను 
నిరాధ వధ అట జరిగెను గనుము 
బుష్‌ ఆశ్రమములు కనబడుచున్నవి. 


సూర్యతేజముతొ సమమగునట్టి 
అత్రి మువీంద్రుని దివ్యాశ్రమ మది 
అదిగో అదియే చిత్రకూటము 

నను రమ్మనుచు భరతుడు వేడెను 


సుందర వనముల అందము లొలికెడీ 
యమునను గనుమో పద్మదళాక్తీ! 
శ్రీకరమైన ఆశ్రమ మదిగో 
భరద్వాజుని దివ్యాశ్రమము. 


తిపథగామిని గంగానది యది 
పులుగులు చక్కగ తిరుగుచున్నవట 
నిషాదనాధుడు గుహుడు కలిసిన 
శృంగిబేర పురమదిగో గనుము. 


చిక్కగ పెరిగిన వృక్ష సంపద 

వన సౌందర్యము గనుము జానకీ, 
యజ్ఞ సమయమున తీర్చిదిద్దిన 
యూపస్థంభము అవిగో గనుము. 


308 


సరయూనదియది మంగళకారిణి మ౦గళకరమగు అయోధ్యనపుడు 
నాయనగారి రాజధాని గను దూరమునుండి చూచిరి వారు 
అయోధ్య అదిగోవచ్చుచుంటిమి అమరావతిని పోలు నగరమును 
వందనమిడుము భక్తిమీరగా.” విశాలకక్ష్యల వెలుగు నగరమును 
అయోధ్య అదియని రాముడన గనే తెల్లని మేడల వెలిగెడి పురమును 
వానర విరులు రాక్షస వీరులు వెల్ల ఎనుగులు అశ్వరాజములు 
సు గ్రీవుడును విభీషణుడును ద౦డిగనున్న సుందర నగరము 
సంతోషముతో గంతులేసిరి. అయోధ్య నగరము గాంచిరి వారు. 
Wt 
12 7 భరద్వాజ ముని సందర్శనము 
పంచమి తిథితో వనవాసమ్ము ప్రియముగ రామునిగాంచి పలికెను : 
పదునాల్గేండ్లది పూర్తియైనది “రామా! అందరు కుశలమేనయా! 
భరద్వాజ బుషి ఆశ్రమమ్ముగని ని పాదుకలు ముందును౦చుకొని 
పుష్ప కమ్మును నేలకు దింపిరి. భరతుడు పాలన చేయుచుండెను. 
సీతారాములు లక్ష్మణమూర్తి నియమవంతుడి జటాధారియ్రై 
వినయముగా నట బుషకి మైొక్కిరి నిరతము నిన్న స్మరణచేయుచు 
అంతట రాముడు అయోధ్య వివరము నీదురాకకి వేచియుండెను 
భరద్వాజుని అడిగెను భక్త్‌గ : నిన్నుగా౦చి తా మురిసిపోవును. 
“మహానుభావా! అయో ధ్యనగరము ఓ పురుషోత్తమ! తండ్రిమాటకై 
సుభిక్షమ్ముగా సుఖముగ నున్నర! సర్వభోగములు పరిత్యజించి 
ఆరోగ్యముగా జనులు ఉండిరా? నారచీరలతొ వనవాసము3 
భరతుడు చలగ ఏలుచు౦డెనా? బయలుదేరు నినుగాంచితి నాడు. 
నా తల్లులకు క్షేమమే కదా! భార్య సీతతో నీ తమ్మునితో 
ప్రజలందరును కుశలమే కదా!” కానినడకను నడచివచ్చితిఎ 
అనుచు రాముడు వివరములడుగగ స్వర్గమునుం౦డీ జారినయట్ట 
ఆనందించెను భరద్వాజుడు. దేవుని మాదిరి కనుపించితివి. 


యుద్ధ కాండము 


శి రఘురాముని॥ 


యుద్ద కొండదము 


ఆనాడటుల నిన్నుగాంచితి 
నై నాకు జాలి కలిగినది 
నేడు నీవు నీ రిపుని గూల్పితివి 
నిన్నుగాంచి నా కానందమగు. 


నన్ను చూడగా వచ్చితివివు 

నీవు వనముల ఇడుములు పడుట 
సర్వము నాకు తెలియును రామా! 
న సుఖ దుఃఖములన్ని తెలియును. 


మునులకు అభయము నిచ్చుటయున్ను 
జనస్థానమున అసురుల గూల్సుట 
మారీచుడు తా మృగమగుటయును 
సీత్రపహరణము తెలియును రామా! 


కబంధు గూల్చుట, సంపను చూచుట 
సుగ్రీవునితో చెలిమి చేయుట 

కోలనెసి ఆ వాలిని త్రుంచుట 
సతాన్వేషణ ఆరంభించుట 


ఆంజనయుడు సంద్రము దాటుట 


309 


కపి యోధులతో లంకను జొచ్చుట 
లోక కంటకుని- బేవవిలో ధిని 

సపుత్ర బాంధవ సమేతమ్ముగా 
ససైన్యములలో కూల్చుట తెలియును. 


సురలందరు నిను సోత్రము చేయుట 
సురనాయకుడు వరము నొసగుట 
తపోబలమున సర్వము తెలిసితి 
ఆనందించితి విజయరాఘవా! 


నీకు వరములిడ తలంచినాను 
కోరుచు రామా! అంతియెగాక 
నా ఆతిధ్యము స్వీకరించుము 
రేపు సాగుము అయో ధ్యన గరికి! ' 


అనగా రాముడు వరము నడిగెను- 
శ్రోవలొ తరువులు అకాలమైనను 
ఫలభరితమయి తేనెలు కురియుచు 
మంగళకరముగ నుండగ కోరెను. 


భరద్వాజుడు సరియనినంతనె 


లంకను మంటల కాల్సివేయుట మధురఫలములతొ నిండెను తరువులు 
సత కుశలమును నీకు తెలుపుట కపులు ప్రతిగాఫలములు తినిరి. 
నలునిచె సేతువు నిర్మించుటయు స్వర్గ విజయముగ పాంగిపోయిరి, 
శ్రీ రఘురాముని। 
ht 


12 6 భరతునకు శ్రీరామునిరాక శుభవార్తను ఆంజనేయుడు తెలుపుట 


ఆశ్రమమం౦దు రాముడు నిలచెను 
మనసులొ అయోధ్య నిలచినదప్పుడు 
హనుమను పిలచి రామచ౦దదుడు 
ఈ విధముగను ఆదెశించెను : 


“హనుమా! నీవు అయో ధ్యకేగుము 
ము౦దుకుసా గి బంధువులందరి 
యోగక్షేమము తెలుసుకు రావల్‌ 


మిత్రుడైన ఆ గుహుని కలియుము. 


310 


శృంగిటేర పురమందున వున్న 
నివాధరాజగు గుహుడు-మిత్రుడు 
నాక ఆతడు వేచి యుండును 

నా కుశలము విని ఆనందించును. 


అయోధ్య (త్రోవ చూపునాతడు 
భరతుని గూర్చి తెలుపును అతడు 
అచ్చటినుండి నేరుగ సాగి 
భరతుని గనుము రాక తెలుపుము. 


జానకితోను, లక్ష్మణితోను 
సుఖముగనుంటిని అనుచు తెలుపుము 
అసురుడు సీతను హరించినట్టు 
సుగ్రీవునితో చెలిమి చేసినటు 


వాలిని కూల్చుట- సీతాన్వేషణ 

నివు వారధిని లంఘించుటయు 
సీతను చూచి కుశలము చెప్పుట 
అందరు సంద్రము తీరము చేరుట 


సముద్రుండు నా సన్నిధి నిలచుట 
మీరు సేతువును నిర్మించుటయు 
రావణాసురుని సంహరించుట 

నా మనోరథము నెరవేరు టయున్ను 


ఎరించి, ఇంద్రుడు ఉమాకాంతుడు 
దర్శనమిడుట వరము నొసగుట 
దశరథవిభుని దర్శన భాగ్యము 
మిత్రులందరితొ వచ్చుట తెలుపుము. 


యుద్ధ కొండము 


ఓ హనుమంతా! సర్వము తెలిసి 
భరతుని ముఖమును చదువవలెనయా! 


మదిలోనాయెడ భావముతెలియుము 
ముఖకవళికలు పరీక్టించుము. 


దేవేవిరో ధిని అంతముచేసి 
అఖండయశమును నేను గ్రహించి 
అజేయులైన మి త్రులతోను 
వచ్చుచుంటినని తెలియబరచుము. 


మా పూర్వీకుల రాజ్యసంపద 
గజతురగములు భోగభాగ్యములు 
అమరియుండగా వదలుకొనుటకు 
మనసు తేలికగ సరి యనదయ్యా! 


కోర్కెలు తీరిరాజ్యభోగములు 
వదలుకొనుటది తేలికగాదు 
సమర్భుడైన భరతుడు- రాజుగ 
పదునాలేండ్లు రాజ్యము నేలెను. 


ఆ పాలనలో సుఖము తెలిసెను 
పరిపాలనలో రుచిని తెలిసెను 
అందుకు అతడది కోరుకొన్నచో 
అతడే రాజ్యము పాలించవలె, 


భరతునియొక్క అంతరంగమును 
నీవు గ్రహించి- రాజ్యము కోరిన 
ము౦దుగవచ్చి విషయము తెలుపుము 
లేనిచొ నీవట వేచి యుండుము." 


యుద్ద కాండము 


రాముని ఆనతి శిరసున దాల్సి 
ఆనందముగ మనుజరూపమున 
ఫణీని గ్రహించి ఖగపతి అనునటు 
మారుతి రివ్వున నింగి కగిరెను, 


తండ్రి చరించే గగనమార్గమున 
తనయుడు సాగెను రామబాణమై 
మహాసర్పముల స్థావరమైన 
గంగాయమునల మధ్య ప్రదెశము 


ముదముగ గాంచిముందుకు సాగి 
శృంగిబెర పురమందున ఆగి 
గుహునితొ పలికెను : “ఓ పుణ్యాత్మా 
నీ ప్రయమిత్రుడు రాముడు కుశలము 


సీత్రాసహితుడు రామచంద్రుడు 
లక్ష్మణమూర్తి కలిసిన ప్రభువు 
భరద్వాజుని ఆశ్రమమం౦ందున 
ముని కోరికవై రాత్రి ఆగును. 


రేపటి ఉదయము ప్రభువు వచ్చును 
స్వామి దర్శనము నీకగున య్యా! 

ని స్నేహితుని దర్శించెదవు' 

అనుచు పలికను పరవశించిను. 


మ౦గళకరమగు వార్తను చెబ్బన 
ఆనందముది గుండెలొ నిండగ 
అతివేగమున సాగెను ముందుకు 
రామదూతనని పొంగిపోయెను. 


గగనమార్గమున సాగిడి పావని 
పరశురామ తర్ధమ్మును గాంచెను 
గోమతి, వాలుకి, నదులను గాంచెను 
ప్రజలను గాంచుచు ముందుకు సాగి. 


ధనపతి వనము చై త్రరథమువలె 
విరగబూసిన తరుసందతో 
కళకళలాడే జనులతొ న 


న్ని 
నంది [గ్రామమును గాంచెను మారుతి 


క్రొసెడు దూరము నున్నది అయోధ్య 
ఆ [గగామమది నంది[గగామము 
భరతుడు వశించు ఆశ్రమమునకు 
పవన నందనుడు చేరెను శీఘ్రమె. 


జటావల్కలము లమరియుండ గా 
రాముధ్యానమున మనసుయుం౦డగా 
శుష్కశరీరము నియమనిష్టలలొ 
ఫలమూలాదుల ని గ్రహమ్ముతో 


తపోరాశివలె బ్రహ్మతేజమున 
రామవాదుకలు ముందు నిడుకొని 
రాజ్యపాలనము చేయుచు ప్రజలను 
రామరాజ్యమన పాలన చేయుచు 


కాషాయాంబరధారులు అయిన 
మంత్రులు సేనాధ్యక్షులతోను 
పురోహితులతో కొలువుతీరిన 
భరతుని గాంచెను వాయుపుత్రుడు. 


312 


ఆడంబరములు రత్న భూషలు 
రాజు ధరించడుకావున ప్రజలు 
రాజును చూచి అనుకరించిరి 

ఆనందముగ నుండిరి అనిశము, 


మూర్తిగ నిలచిన ధర్మమన్నటు 
నిలచిన భరతునిగాంచిన మారుతి 
రెండు చేతులతొ వందనమిడెను 


శంఖనాదమున పలికను ప్రీయముగ : 


క్ట ధర్మజ్ఞా! దండక వనిలో 
నార చీరలతొ మునివలె చరించు 
రాముని గాంతువు అతితొందరలో 
అన్న అడిగెను నీ కుశలమును. 


ఎవ్వరి కొటిక వంతలొ నుం౦టివా 

వారి దర్శనము అయినది అనుకో! 
దుఃఖము వదలుము నీవింతటితో 
ఆనందమగు విషయము వినుము. 


రామచంద్రుడు రావణు త్రుంచెను 
సీతను గ్రహించి ప్రతిన తీర్చుకొని 
బలవంతులగు మిత్రులందరితొ 
బయలుదేరెను విను మహరాజా! 


ఇంద్రునితో ఆ శచీదేవివలె 
రామునితో వైదేహియున్నది 


పుణ్య దంపతులు వారివెంబడి 
శుభకరమూర్తి లక్ష్మణుడు౦డెను.. 


యుద కాండము 


థి 


ఆనందమగు వార్తను వినిన 
భరతుడు తనను తానే మరచెను 
ఒళ్ళు తెలియని పరశవమ్మున 
స్పృహను దప్పెను నెలనుబడెను. 


తెలివితిచ్చుకొని వానుమును గాంచెను 
గుండెకు హత్తుకు మాటలురాక 
ఆన౦దాశ్రులు ధారకట్టగా 
తడిపివేసెను వాతాత్మజుని. 


మెల్లగ తేరుకు పలికెను భరతుడు : 
“మహానుభావా! ఎవ్వరవయ్యా, 
దేవుడవా నువు! మనుజుడవనా! 
ఉద్ధరించగా వెలసితివిచట. 


అమితానందము కలుగువార్తను 
తెచ్చితివివు ధన్యుడనైతిని 
లక్షగోవులు, నూరు గ్రామములు 
కాన్కగ నిబ్బితి గహాంచుమయ్యా! 


అందములొలికే సుందరాంగులను 
అలంకారముల వెలుగు కన్యలను 
సత్కులయుతలను పదారుమందిని 
బసగెదనీకు భార్యలుగాను.. 


అమితానందము కలిగిన భరతుడు 
రాముని చూడగ పరుగిడు మనసుతొ 
మారుతిలో శ్రీరాముని గనుచు 


ముదముగ చెప్పెను మారుతికపుడు. 
శ్రీ రఘురాముని॥ 


LER 


యుద రొండము 


అక 


12 9 హనుమంతుడు శ్రీరాముని వృత్తాంతము భరతునకు చెప్పు 


శుభవార్తను విని భరతుడు ముదముగ 
మారుతితో మది కలిపెనప్తుడు 

'“ ప్రభువగురాముడు వనములకేగెను 
దుఃఖమునుంటిని ఇంతవరకును. 


చల్లని వార్తని చెప్పితి ఎవ 
నిండుగ మనిషి నూరెళ్ళుంటే 
సంతోషమును పొందును అనెడి 
ఆరో(కి యది నిజమనిపించును. 


మహానుభావా! రామచంద్రుడు 
కపులను ఎచ్చట కలిసెను తెలుపుము 
వారితొ స్నెహము ఎటుల కుదిరెను 
తెలియబరచుము అనుచు పలుకుచు 


పవిత్రమైన ఆసనమ్మున 
పావనినపుడు కూర్చొనజేయగ 
పరమానందము నందిన మారుతి 
వావనమూర్తికి వివరము తెలిపెను. 


'తలివరములు వనవాసమ్ము 
త౦డ్రి గతించుట- నివువచ్చుట 
రాజ్యమువలదని ధర్మబుద్దితో 
దతకూటమున రాముని కలిసి 


రాజ్య భారము వవాంచుమనుచు 
రామచంద్రుని ప్రార్థన చేయుట 

తం డిమాటను తలనుధరించి 
రాముడు రాజ్యము వలదని పలుకుట 


అంతట నివు అంతరంగమున 
అన్నరాముని ప్రతిష్మంచుకొని 
పురుషోత్తముని పాదుకలందుకు 
రామరాజ్యమును ఎలు వివరము- 


అంతయు నీకు చక్కగ తెలియును 
నాకన్నను నీవెరుగుదు వన్నియు 
పాదుకలనుగొని వెడలిన తదుపరి 
విషయము తెలివెద భరతకుమారా! 


సేనతొ నీవు చిత్రకూటముకు 
వచ్చుటచేత వనమున ప్రాణులు 
కలత చెందినఐ- అంతట రాముడు 
ప్రజలకు దూరము వసించగోరెను. 


తనసతి సతతొ తమ్మునితోను 
దండకా టవికి చేరెను అపుడు 
మత్తేభములతొ క్రూరమృగములతొ 
చిక్కగనున్నది దండకవనము. 


దండకవనిలో సాగుచుండగా 

విరాధుడను నొక రాక్షసుడపుడు 
గిరివల నిలచెను దారికడ్గముగ 
రామలక్ష్మణులు వానిని కూల్చిరి. 


విరారు నంతము చేసిన వీరులు 
రామలక్ష్మణులు సీతాదేవితొ 
ము౦దుకుసాగి సాయంసంధ్యకు 
శరభంగా శ్రమ తావుకుచేరిరి. 


314 


రవుణీయంబగు ఆశ్రమ మందు 
పుణ్యమూర్తి శరభంగుని గాంచఛిరి 
రామదర్శనము చేసుకు ఆ ముని 
స్వర్గము చేరుట చూచిరి వారు. 


అచ్చటనున్న తపోధనులకు 
వందనమిడి ఆశిస్ప్సులనంది 
జనస్థానమును చేరిరి వారు 
పంచవటిని వసియించసాగిరి. 


సీతారాములు లక్ష్మణమూర్తి 
ప౦ంచవటిని వసయి౦చు సమయమున 
శూర్చణఖయను రక్కసి ఒకతి ' 
పుంసాం౦ంమోహన రూపునిగాంచెను. 


రోముని వద్దకు చేరిన వెకిలి 
సీతాదేవిని చంపనెంచగా 

అన్న ఆనతిని లక్ష్మణమూర్తి 
ముక్కుచెవులు తెగకోసె రక్కసికి, 


అంతటలఅచ్చటి రక్కసి మూక 
పదునాల్లువేలు శ్రీరామునివై బడ 
ఒక్క రాముడే మూడు ఘడియలలొ 
అంతముచేసెను అంతమందిని! 


అసురవీరులను వారినాయకుల 
ఖరదూషణులను కూల్చెను రాముడు 
అది గాంచిన ఆ వికృత రూపి 

నేరుగ ఎడ్చుచులంకకు పోయెను. 


యుద్ద కొండవ 


లంకలొనున్న బయ సోదరునకు 
రావణాసురుని కంతయు చెప్పెను 
దెల్లిమాట ఎనిమూర్ధరావణుడు 
జనన్థానముకు వచ్చెను వెంటనె, 


తన భృత్యుడగు మాయలమారి 
మారీచునితో పథకము వేసి 
రత్నమయమగు బంగరు మృగముగ 
ఆ మారీచుని నిలబడమనెను. 


అ౦దములొలిక మృగము అప్పుడు 
సీతాదేవి ముందరతిరిగి 

ఆమె మనస్సును ఆకర్షించెను 
కోరెను మృగమును జనకనందిని. 


మృగమును పట్టగ రామచంద్రుడు 
వెంబడించెను, పరుగిడె మృగము 
ఎంతోదూరము సాగెను రాముడు 
అందలేదు ఆ మాయమృగమ్ము 


భరతకుమారా రాముడు సాగెను 
విసిగిన రాముడు విడచె నమ్మును 
రాముని వెంబడి లక్ష్మణమూర్తియు 
సాగిను- దుర్విథి దాటనశక్యము. 


రామలక్ష్మణులు లెని సమయమున 
రావణాసురుడు కపటవేషమున 
అంగారకుడా రోహిణీ గొనినటు 
సీత్రాదేవిని అపహరించెను. 


అబలహర్తను జటాయువరుడు 
అడ్డుకొనిను ఆ తల్లిని కావగ 
అసురుడు పోరెను ఎంతోసేపు 
జటాయునంతము చేసిసాగిను. 


బుష్యమూకమున వసించు కపులము 
అంబరవీధిని అసురుడు గొనిపో 
అమ్మను గాంది తికముకపడితిమి 


లంకకు చేరెను రావణాసురుడు. 


బంగరు గృహమున జానకినుంచెను 
ప్రలోభపెట్టెడి మాటలాడెను 
గర్జవోచవల రావణాసురుని 
తృణికరించి మైథిలి పలికెను. 


ఆ[గ్రహమం౦ది రాక్షసరాజు 

అశో కవనిలో అమ్మను౦చెను 

అచ్చట రాముడు మాయమృగమ్మును 
అంతముచేసి మరలెను వెనుకకు. 


ఆశ్రమతావుల కూలినయట్టి 

అనఘుని జటాయు గాంచెనురాముడు 
అమితదుఃఖమున కుమిలిపోయెను 
ఆగ్రమమందు జానకిలెదు, 


అనుజుడు లక్ష్మణమూర్తితొ రాముడు 
ఆపుణ్యాత్ముడు, పక్షిరాజుకు 
అగ్నికార్యమయున మోక్షమునిడెను 


అనుదమ్యులు వెదుకసాగిరి. 
wy 


అడుగుల నడచిన లక్ష్మణమూర్తిలొ 
అడవులు గిరులు నదితీరములు 
అమ్మను వెదకుచు తిరుగుచుండగా 


అచటొకభీకర వనమున౦దున 


అతిభీకరుడు కబంధుడనునొక 
అసురుడువారిని కరముల[గ్రవాంచ 
దనుజుని చంపిరి- శాపము తీర్చిరి 


ఆతడు వారికి త్రోవచూపగా 


రామలక్ష్మణులు పంపాతిరము 
ముదముగ చేరి భక్తురాలగు 
శబరిక మోక్షము ప్రసాదించిరి 
బుష్యమూకగిరి చేరిరి వారు. 


చెలిమిడెసెను రామచంద్రుడు 
సూర్యకుమూరుని అన్నగు వాలిని 


వధింతునని శ్రీరాముడు ప్రతినిడి 


కోలనేసీ ఆ వాలిని కూల్చి 
సుగ్రీవుని కపరాజుగ నిలపెను 
రాముని మిత్రుడు మా మహరాజు 
రామసేవకై వీరులనం౦పెను. 


సలాన్వేషణ చేయుటకొరై 
లెక్కకు చిక్కని వరులనంపెను 
నాల్గుదిక్కులలొ వానరవిరులు 
వెదుకసాగిరి పుణ్యమూర్తిక, 


316 


దక్షిణదిశలో వింధ్యను దాటి 
దక్షిణమ్ముగా సాగిన మేము 
సీతాన్వేషణ గడువు దాటెనని 
- వంతలొనుండగ పుణ్యవశమున 


జటాయువునకు అగ్రజుడైన 
సంపాతి పూజ్యుని దర్శించితిమి 


యుద్ద కొండము 


అమ్మను గాందితి జన్మతరి౦చెను 
అంగుళీయకము ఆనవాలుగా 


అ౦ది౦చితిని కుశలము తెలిపితి 
ఆనవాలుగా చూడామణీగొని 


అమ్మ క్షేమమును ప్రభువుకు తెలిపి 
ఆనవాలును అర్పి౦చితిని 


లంకలొ రావణు చెరలో సీత అవనిజ కుశలము రాముడు వినెను- 
ఉన్నటు తెలిపెను ఆ సంపాతి. అనఘుని కౌగిలి నాకు లభించెను. 
కడలి దాటుట ఎటులోయన్న అసువులు పోయే తరుణములోన 
దిగులుతొనున్న కపసోదరుల అమృతపానము అసువులు౦చినటు 
వంతతీర్చగ విజృంభించితి అవనిజ క్షేమము రామచంద్రునికి 
రామనామమున ఎదిగిపోతిని. అమితానందము కలిగించినది. 
అవలీలగను నూజామడల వీరవరేణ్యుడు విజృంభించెను 
వారిధిదాటి లంక చెరితి రావణు వధకి బయలుదేరెను 
అందు వెదకితి - అశో కవనిలో ప్రళయకాలమున కాల్చు అగ్నివలె 
అమ్మను గాం౦ంచితి- రాముని చలవ. రిపు సంహరణకు నిలచెను రాముడు. 
ఆశ్రమసిమలొ ధరించినట్టి వానరసేనతొ కడలిని గాంచి 
అదే వస్త్రమున ఆ శీలవతి నలుని సాయమున సేతువుకట్టి 
అన్నపానములు వదలి - కృశించి మమ్ము చేర్చుకొని లంకకుచేరి 
అసువులు౦చినది రామశ్వాసతొ. లంక ముట్టడి చేసెను రాముడు. 

కుంభకర్ణుని రాముడు కూల్చెను 

ప్రహస్తు నసురుని- నీలుడు రాల్బను. 

ఇ౦ద్రజిత్తును చీల్చె లక్ష్మణుడు 


అంతట రాముడు త్రుంచె రావణుని.” 


శ్రీ రఘురాముని॥ 
DD 


యుద్ద కాండము 


లా 


Jl 


130 సీతారామలక్ష్మణులు నంది గ్రామము చేరుట 


ఆంజనేయుడు తన్మయత్వమున 
రామచంద్రుని విజయవార్తను 

ఆగమనమ్మును తలియబరచగా 
భరత, శత్రుఘ్నులు పరవశి౦చిరి, 


భరతుడు వెంటన శత్రుఘ్నునకు 
ఆదెశించెను పొంగిన గుండెళొ : 
"తమ్ముడా విను! అయోధ్యలోని 
దేవాలయములు అలంకరించుడు 


అందలి దేవతలందర కిపుడే 
పూలహారముల పూజలు సలుపుడు 
సుగంధ ధూపము అర్పించుకొని 
మంగళవాద్యపు సవలు చేయుడు 


భూసురోతముల పూజలు సలుపుడు 
పొరాణకులు, సోత్రపాఠకులు 
వందిమాగధథులు, వే త్రహస్తులు 
వాద్యగాండ్రును, వెతాళికులు 


నాట్యకోవిదులు మంగళగస్త్రీలు 
శుభకరంబుగ రామ ప్రభువును 
దర్శించగను రటపృ౦చవల 


దివియ నేలకు దిగినటు చేయుము." 


అన్న ఆనతిని అనుంగు తమ్ముడు 
శత్రుఘ్నుడు తా స్వయముగ సాగి 
న౦ది[గామము అయోధ్య మధ్యలొ 
బాటను చక్కగ సరిచేయుటకు 


చల్లని జలమును జల్లుటకొ అక 


పూలు, లాజలు చల్లుటకొరకు 


వెలమందిని నియో గించెను 


అమరప్పురికి సరి కావలెననెను. 


రాజ విధులలొ కూడలులందు 
పతాకాలను ఎత్తగ చెప్పెను 

ప్రతి గృహమపుడు మంగళకరముగ 
అలంకరించగ ఆన తినిడెను. 


పూలుజల్లుచు దండలుకట్ట 
రంగవల్లు లతా అల౦కరించి 
అయోధ్యలోన రాజవిధులు 
కళకళలాడగ నాదెశించెను. 


సూర్యోదయము కాకపూర్వమే 
అయోధ్యనుండి దశరథ విభుని 


రాణులు ముగ్గురు- అమాత్యవర్యులు 


సేనాధ్యక్షులు-వారి భార్యలు 


రాజ ముఖ్యులు ఎప్రోత్తములు 
రామ దర్శనము చేయుటకొర్ష 
బయలుదిరిరి నంది[గ్రామము 

కొ భగ వెలిగెను చిన్నిగ్రామము. 


ధృ, జయంతుడు, మంత్రపాలుడు 
అర్ధసాధకుడు, అశోకుడున్ను 
సిదార్తుడును, సుమంత్రుడున్ను 

ధి థ 
అమాత్యవర్యులు ఆనందముగ. 


318 


అలంకరించిన గజరాజములను 
అధిరోహించి సాగిరి అపుడు 

రాజ ముఖ్యులు కొందరు అపుడు 
సాగిరి వెంబడి గజముల నెక్కి 


మహారథులు తమ రథముల నెక్కిరి 
శకులు, అష్టులు, బల్లెములుగొని 
వీరులు సాగిరి విజయ గర్వమున 
ధ్వజములలో కాల్బలము సాగెను 


కౌసల్యయును సుమి త్రదేవి 
వారితొబాటు కైకాదేవి 
అలంకరించిన వాహనమ్మును 
అధిరోహించి సాగిరి అపుడు. 


శంఖ దుందుభులు మోగుచుండగా 
వంది మాగధులు వెనుకనుండీ గా 
మంగళగానము సాగుచు౦దగా 
ధర్మమూర్తియగు భరతుడు సాగెను. 


నారవల్కలము ధరించినాడు 
కృష్ణాజినము వెలుగుచున్నది 
కృశించిన ట్టి శరీరమ్ముతో 
రామపాదుకలు శిరమున దాల్చి 


తెల్లని విరిసర శో భితమైన 
శ్వేతఛత్రము వింజామరలతో 
రామ దర్శనము చేయుటకొరః 
భరతుడు భక్తిగ సాగుచుండెను. 


యుద్ధ కొండము 


రాజపురుషులు తోడుగ నడువగ 
పూలదండలు మో దకమ్ములకొ 
అమాత్య, వర్తక, విప్రులు భక్తిగ 
భరతుని వెంబడి నడువసాగిరి. 


వెలుగు పూర్తిగా వచ్చినదపుడు 
రామదర్శనము చేయుటకొరై 
నిరీక్షించగ ఆతృత పెరిగెను 


భరతుడు అపుడు ప్రక్కనవున్న 


వాయున౦దనుని చూచి పలిను : 
'“ఫవనకుమారా! పూజ్యుడు ఇంకను 
వచ్చెడి జాడే కనబడకున్నది 

కపులు సైతము కనబడరేల? 


నాయన హనుమా! కపి సహజమగు 
చపలచిత్తముతొ- రామాగమనము 
కపి చేష్టగ నువృ చెప్పలేదు గద! 
అనుచు అడిగెను సందియమ్ముతో. 


అది విని పావని ఆలో చించెను 

ఆలస్యమునకు హేతువు నుడివెను : 
“అయ్యా! కత్రోవలొ తరువులన్నియు 
అమోఘ ఫలముల తేనెలు కురియును. 


రాముని వరమున భరద్వాజముణ 
అను గ్రహించెను ఫలసమృద్ధిని 
అమరే౦ద్రుడును.కపుల త్రోవలలొ 
అనుగ్రహించెను మధుర ఫలములు. 


ఫలభరితములగు తరువులగా౦చి 
శాఖామృగములు ఎగబడుగావున 
ఆలస్యమునకు కారణమదియగు 
తుమ్మెద రుంకారమ్ములు వినుము. 


భరద్వాజముని ఆతిధ్యమునకు 
రామచంద్రుడు సమ్మతి౦చెను 

అందుకు ఆగను ఆశ్రమమందు 
అదికారణమగు ఆలస్యమునకు 


ఐనుహరాజా! కపుల సవ్వడి 
భీకర గర్జన కోలాహలము 
వానర సేనలు గోమతితిరము 
దాటుచున్నవని తలంతునేను 


నింగికి ఎగసిన ధూళిని గనుము 
ధూళిమఘమై కమ్ముకున్నది 
వాలుకి నదిని దాటుముండవటి 
సాల వనములో ప్రవేశించవల్‌. 


అదిగో గనుము! అంబరలిధిని 
చ౦[ద్రబింబమును వోలు విమానము 
దివ్యవిమానము పుష్పకమదియే 
దేవవిమానము అపూర్వమైనది. 


విశ్వకర్మ నిర్మించి పుష్పకము 
ఎరి౦చికిచ్చిను- దానిని అతడు 
ధనపతికిచ్చిను- రావణుడపుడు 
కుబెరునుండి గ్రహించె బలముళొ. 


దేవవిరో ధిని రామచంద్రుడు 
సబాంధవముగా అంతముబేసి 
ఆ విమానమును అధిరోహించి 
వచ్చుచుండిను మంగళకరముగ. 


సూర్యకాంతులలొ ఎలుగు విమానము 
మనోవేగమున వచ్చుచున్నది 
అరుగో వారే సితారాములు 


అందుగాంచుము అక్ష్మమూర్తిని. 


తేజోవంతుడు వానరరాజు 
రాక్రసటీడు విభీషణాఖ్యుడు 
వారిప్రక్కగా కూర్చొనియు౦డిరి 


అనుచు మారుతి చూపెను వారిని 


మారుతి అటుల చెప్పూచుండ గా 
అందరుగాంచిరి పుష్పకమ్మును 
అంతులెని ఆనందమునిండి 

అడుగో ప్రభువని అరచిరి ముదమున. 


అడుగో రాముడు! వచ్చుచుండెను 
అయోధ్యరాముడు వేంచేసెనని 
అమ్మసతలో వచ్చుచుండెనని 


జనులందరును అరచుచుండిరి. 


వాహనమ్ములను దిగిరి ఎరులు 
నేలను నిలబడి ప్రభువు రాకకి 
ఎన్నో కన్నులుచేసుకు నిలిచిరి 
నింగిని శశివల రాముడు కనబడి. 


320 


ధరణికి దిగెడి పుష్పకమ్ము గని 
రామచంద్రుని గాంచి భరతుడు 
“అన్నా! నీవు ప్రతిన తీర్చుకొని 
అడుగిడితి వయా అయోధ్యలోన' 


అనుచు ముదమున కనులు చెమర్చగ 
కరములు మోడ్చి భక్తి వనయమున 
స్వాగత వచనము పలికె నన్నకు 
పులకరించిన గొంతుతొ పలికెను 


విశాలనేత్రుడు విశ్వమోహనుడు 
విరాజిల్లెను దెవెంద్రునివలె 
మెరువువైన సూర్యబి౦బమై 
భాసిలనందరి ముఖముల వెలు. 


హంస ప్రతిమల తేజరిల్లెడి 
దివ్యవిమానము నేలకు దిగినది 
భరతుడు వెంటనె విమానమెక్కిను 
అన్న పదముల సాష్టాంగపడి, 


ఎంతో కాలము గడచిన పిదప 
తమ్ముని గాంచిన రామచంద్రుడు 
కరములనెత్తి కౌగిలించుకొని 
గుండెకు హత్తుకు పులకరించెను. 


భరతుడంతట లక్ష్మణమూర్తిన 
పలుకరించెను [ప్రమాదరణల 
తదుపరి భరతుడు పరు చెప్పుకొని 
వదిన సీతకు వందనమిడెను. 


యుద్ధ కొండము 


భరతుడంతట రామ భక్తులను 
సు గ్రీవాంగద జాంబవంతులను 
నీలుని, శరభుని, వృషభ వీరులను 
పనస, సుషేణుల పలుకరించుచు 


ఆనందముగా యోధులందరిని 
కౌగలించుకొని గౌరవించెను 
మనుజరూపమున నున్న వానరులు 
మనసు కలిపి మాటాడిరి అపుడు. 


భరతుడు తిరిగి కపిరాజును గని 
కౌగలించుకొని పలికెను ప్రియముగా : 
“ఓ సుగ్రీవా! మా సోదరులలొ 

ఐదవ వాడవునీవైతివయా! 


అక్కరలో మన ప్రక్క నిలచినచో 
స్నేహితుడగును నికు తెలియును 
ఆపదలో మరి హాని చేసినచొ 
శత్రువాతడగు నిస్సందేహము.. 


అంతట భరతుడు విభీషణునిగని 
“స్నేహితుడా! నువు దైవవశమున 
నా అగ్రజునికి సాయపడితివి 

దుష్కర కార్యము చేయించితివి' 


అనుచు ప్రియముగ సంభాషించెను. 
అంతట తమ్ముడు శ త్రుఘ్నుడట 
అన్నలిద్దరికి నముస్కరిరచి 

అవనిజ పదముల మొక్కె వినయముగ. 


కో దండరాముడు- కృశించియున్న 
కొసల్యమ్మనుగాంచి ముదమున 
సావ్టాంగముగ నమస్కరించెను 
పదములు కడిగెను వెడి బాప్పముల. 


రాముడంతట సుమి త్రమ్మకు 
నైకమ్మకును నమస్కరించి 
వశిషమహబుష వాదపద్మముల 
సావ్టాంగముగా ప్రణామమిడిను. 


అయోధ్యపొరులు ఆనందముగా 
ముడిచిన కరముల వందనమిడుచు 
స్వాగతవచనము పలుకుచుండ గా 
చల్లని చూపుల చూచెను రాముడు. 


ధర్మవిదుడగు భరతుడప్పుడు 
స్వయముగ రాముని వొాదపద్మముల 
రాజ్యమేలిన స్వర్గ్లవాదుకలు 
భర్తిగతొడిగి పలికి వినయముగ : 


"ఓ మహరాజా! నీ రాజ్యమును 
* ఇల్లడమ్ముగా కాపాడితిని 

అయో ధ్యకీవు తిరిగి వచ్చితివి 
అప్పుగిం౦చితిని రాజ్యము తిరిగి, 


కోరిక తీరెను- జన్మతరించెను 
కోసల భూపతి సేవచేసితి 

ఓ మహరాజా! ని రాజ్యమును 
చక్కగ తిరిగచూచుకోవయా! 


ధాన్యాగా రము కోశాగారము 
సెన్యసంపద చూచుకొవయోా! 
ని దయవలన సంపద లన్ని 
పదిరెట్లుగను పంచితినన్నా!” 


భరతుడు అటుల రామచంద్రునికి 
రాజ్యమునిచ్చ పలుకుము౦డగా 
భరతునిగాంచి కపులందరును 
విభీషణుండు పులకితులారి. 


అంతట రాముడు ఆనందముగా 
ఒడిలో భరతుని కూర్చొన బెట్టుకు 
హితుల౦దరితో పుష్పకమ్ముపై 

భరతుని ఆశమ సీమను చేరెను. 


న౦ది[గ్రామమున భరతాశ్రమమున 
కోదండరాముడు హాతులందరితో 
పుష్పకమ్ము దిగిపాద పర్మములు 
ధరణీ నుంచిను-పొ౦ంగెను పుడమి, 


రామచ౦దుడు మృదుముధురము గా 
పలికనప్పడు విమానమ్ముతో 

“దివ్య విమానమ! ఆనతి నిడితిని 
ధనపతి సేవను తిరిగి చేయుము.” 


రాముని ఆనతి నంది విమానము 
ఆనందముతో తన నాయకుడగు 
ధనపతి చెంతకు చేరుటకొరక 
ఉత్తరదిశలో సాగెవేగముగ. 


అ 


322 


యుద్ద కొ౦ండము 

దేవగురునికి వందనముంచి 

కూర్చొన బెట్టిన ఇంద్రునితీరుగ 

వశిష్ట మహబుషి పదముల మొక్కి 

కూర్చొన బెట్టెను రామచంద్రుడు. 

శ రఘురాముని॥ 
LIRR 
ఒల్లో ఆవ 

131 శ్రీరామ పట్టాభిషేకము 
దేవ విరోధిని అంతము చేసిన మానవనాధుడ వీవేనయ్యా! 
విజయమూర్తి శ్రీరామచ౦ద్రునికొ మహితమూర్తివి నే నీవేనన్నా! 
భరతుడు పలికెను భకివనయముల మంగళకరముగ భూమినే లెడి 
అంజలి యొగ్గి అన్నతొ పలికెను : శక్షిమంతుడవ నీవే స్వామీ! 
“అన్నా! నీవు వనవాసముతో చెట్టునాటి మరి రక్షణ చేయగ 
అమ్మ మాటను గౌరవించితివి బలముగ ఎదిగి విస్తరించి అది 
అయోధ్య రాజ్యము నాకు ఒసగితివి వలయు ఫలముల పూల నిడనిచో 
అది నీకిప్పుడు అప్పగించెదను. ఎంతటి వేదన కలుగునొ అటులే- 
బలమగు, వృషభము, మోయు, భారమును నీవు మమ్ములను పాలించనిచో 
లేగదూడ తా మోయలేదయా! అంతటి వ్యధకు లోనయ్యెదము 
రాజ్య పాలనము అనెడి భారమును కావున రామా! ని భక్తులము 
భరించు శక్తి నాకు లేదయా! భృత్యులవుయ్యా! మము పాలించుము. 
జల ప్రవాహము అధికముకాగా రామా! నీవు పట్టము కట్టుకు 
గండ్లు పడినఒక అనకట్టను నింగిని వెలిగే రవిగా భాసిల 


తగు బలమ్ముతో ఆపగవలెను 
అంతటి పనియే రాజ్యపాలనము. 


రాజ్యపాలనకు సమర్భుడవు నువు 
అసమర్భడను నేనని తెలియును 
హంస మాదిరిగ కాకి ఎగరదు 

అశ్యపు పరుగు ఖరముకు రాదు. 


లోకముంతయు తిలకించవల 
లోకమంత టిని పాలించవలె. 


భీకరా టవిని మృగముల అరపుల 
మేలుకొంటివి ఓ నరపుంగవ! 
ఇంతటినుండి మంగళ స్వనముల- 
సంగీతమునకు నిడ్రలెవవలె. 


యుద్ద కాండము 


జ్యోతిశ్చక్రము తిరుగు వరకును 
భూమి చల్లగా నిలచువరకును 
ప్రభువుగనీవు పాలించవలె 
రామరాజ్యమిల రాజిలవలెను. 


భరతుని మాటకు రామచంద్రుడు 
చిరునవ్వును సంధించగనంత 
పరవశించిరి- రామభక్తులు 
తమ్మెలునని మురిసివోయిరి. 


శత్రుఘ్ను నానతినందిన భృత్యులు 
క్షురకులు వచ్చిరి రామ సవ5- 
పట్టా భిషెక సమ యమ్మునక 
జడలను విప్పి తీర్చిదిద్దిరి. 


భరతుడు ముందుగ శుభకరముగను. 


మేంగళస్నానము నాచరించెను 
లక్ష్మణ, సుగ్రీవ, విభీషణులును 
మంగళ జలముల స్నానము చేసిరి. 


జడలు కట్టిన కేశమ్ములకు 
చిక్కులు తీసిచక్కగ దువ్వగ 
చక్కని రాముడుపరిమళ జలముల 
మం౦గళన్నానము నాచరించిను. 


చందనాదులు అలదిరీ భర్తిగ 
సుమహారముల వ్య భూషల 
మోహనమూర్షిని అలంకరించిరి 
అందరికన్నులు రామునిమీదే. 


శత్రుఘ్నుడు తను స్వయముగ నిలచి 
అన్నలందరికి స్వర్ణభూషలు 
అలంకారముల చెయించుచును 
ఆనందముతో పులకితుడయ్యెను. 


దశరథ విభుని రాణులు ముగ్గురు 
ఆప్యాయముగా సీతాదేవికి 
మంగళస్నానము అలంకారములు 
చేయించిరిమది పులకరింతతో 


వానరాంగనల కందరకపుడు 
సంతోషముతో కౌసల్యమ్మ 
అలంకారములు చేయించగను 
ఆనందించిరి కపిస్త్రీలందరు. 


శత్రుఘ్సు నానతినంది సుమంత్రుడు 
అలంకరించిన దివ్యరథమును 
సూర్యమండ లము పోలురథమును 
రామచంద్రుని ముందు నిలవిను. 


రాముడు రథమును అధిరోహించగ 
నూత్న వస్త్రముల కుండలాలతో 
ఇం|దతేజమున హనుమ సుగ్రీవులు 
రథము వెంబడి సాగిరిభక్తిగ. 


దశరథ విభుని దేవేరులును 
మ౦త్రుల౦ందరు ముందుగసాగి 
అయో ధ్యచేరిరి ఆనందముగా 
అహ్వానించిరి హితులందరిని. 


అ) 


(ఎ 
ఆం 


324 


సచివోత్తములగు అశోకుడున్ను 


విజయుడు సువు౦త్రులను వారపుడు 


వశిషుహబుషి పదములగంటి 
పట్టాభిషేకము తెలియబరచఛీరి. 


పట్టాభిషేకము చేయుట కొర్టై 

చేయవలసిన శుభకార్యములను 
విధివిధానముగ చేయించమని 

వశిష్టమౌ నిని కోరిరి వారు. 


(బ్రహ్మ బుషిని వారందరు కోరి 

రామచంద్రునికి ఎదురుకో లుగా 
అయో ధ్యరాముని ఆహ్వానించ 
బయలుగేరిరి మంగళకరముగి. 


ఆకుపచ్చని పాయముల రథమును 
అధిరో హించిన దేవేంద్రునివలె 
అరదము నెక్కి రావుచంద్రుడు 
అయోధ్య నగరికి వచ్చుచుండెను. 


భరతుడురథమును శోలునుండగా 
వెల్లగొడుగు శత్రుఘ్నుడందగా 
మంగళకరమ గు- చామరమ్ముతో 
ముదముగ విచుచు లక్ష్మణుడుండగ 


రాక్షసరాజు విభీషణాఖ్యుడు 
శినిబో లు ఒక వింజానురతో 
రామ ప్రభువుకు వీనుచుండగా 
దేవగణంబుసో త్రము చేసిరి. 


యుద్ద రొండవ 


పర్వతమంఠటి మదకరీంద్రము 
శత్రుం జయమును ఎనుగు నిక్కి 
వానరనాథుడు సు గ్రీవుండు 
అరదము వెంట సాగెను ముదముగ. 


మనుజ రూపముల అలంకారముల 
వేలకొలదిగా వానర వీరులు 
కరివాహనములు అలంకరించి 
అయోధ్య శ్రోవలొ సాగిరి వెనుక. 


మనోహరమ్ముగ మంగళ స్వనములు 
శంఖ దుందుభుల ఘోష లగయగా 
పురుషోత్తము థు రామచంద్రుడు 
మ౦గళమూర్తి చేరె నయో ధ్యకు. 


మంత్రుల౦దట ముందుకు వచ్చి 
ఆశీర్వాదము లిడిరిరామునకు 
మంక్రులం౦దరకు అభివాదములిడి 
పూర్వభృత్యులను పలుకరించెను. 


సచివులు, ప్రజలు, విప్రోతముల 
నడువు, రాముడు-తారల నడుమ 
చంద్ర బింబమ్రై ఒప్పుచుండగా 
రామచ౦ద్రునికి నమస్సులిడి ర. 


చతుర్విధములగు వాద్యమ్ములతో 
స్వస్తి పలుకుచు- తాళ వాద్యముల 
తామర పూవులుచేత ధరించి 
మంగళగానము చేయుచు ముందుగ 


యుద కాండము 


థి 


హరిత వర్ణమగు అక్షతలందుకు 
విప్రోతములు- కన్యలు ముదముగ 
పరవశమ్మున ముందు నడచిరి 
రాముడు మెల్లగ వాతులతొ నడచుచు 


సుగ్రీవునితో చెలిమి చేయు ట- 
హనుమ చేసిన మహిత కార్యము 
వానర విరుల ఘనకార్యములు 
రాక్షస యోధులబల విక్రమములు 


విభీషణాఖ్యుడు శరణు పొందుట 
మొదలగు విషయములన్నీ ముదముగ 
సచివులతోను ముచ్చటించుచు 

మెల్లగ సాగెను చల్లని చూపుల. 


రాముని వలన విషయము తెలిసి 
సంబరపడిరి సచివులు హితులు 
వానర ఎరులు వెంట నడువగా 
మంగళమూర్తి చేరె నయోధ్య. 


అయోధ్య చేరిన విజయ రాఘవుడు 
పత్మ పతామహ దత్తము అయిన 
_రాజభవనమున ప్రకాశించెను 
రామ కాంతితో వెలిగె భవనము. 


రాజభవనమున రామచంద్రుడు 
భక్తిగ మొక్కను తన తల్లులకు 
చెంతనె వున్న: ధర్మకోవిదుని 
భరతుని గాంచి పలికను అపుడు : 


“అయో ధ్యలో మన అశో కవనమున 
సుందర సదనము- అలంకరించి 
మణిమయ శో భితమగు భవనమును 
విడిదిగ నిమ్ము సుగ్రీవునకు. ' 


అన్నమాట వని అతిమర్యాదగ 
దివ్యభవనమున విడిది చేయుటకు 
వానరరాజును చేర్చగ నపుడు 
సుఖముగ నాతడు విడిది చెసెను. 


అంతట భరతుడు వానరరా జుతొ 
అభిషెకమ్మును చెయుట కొర్తక 
సంద్ర జలములు తెప్ప౦ంచమన 
వానర రాజు ఆనతి నిడెను. 


కపి ఎరులను నల్నుర బిలచెను 
రతృమయములగు స్వర్ణకలశములు 
వారికియిచ్చి సంద్ర జలములు 


సూర్యోదయముకు పూర్వమె తెమ్మనె 


సంద్రజలముకి వచియు౦దురని 
వేగమె రమ్మని ఆనశతినిడెను 

సు గ్రీవాజ్ఞ తెలియునువారికి- 
రామసేవ పరమార్థమువారికి. 


కరులనుబోలు వానరవిరులు 
గరుత్మంతుని వేగము గలిగి 
ఇంగి కగిరిరి ఆనందముగా 
రామసివలో పులకరించిరి. 


శ్రీరామ పట్లాభిషెక ఘట్టము 


జానకి రాముల పట్లాాభిషికముం 
జగమంతటకి నయనానందము. 


జానకి సవాతుడు రామచంద్రుని 
రత్నమయమగు ఆసనమ్మున 

అయో ధ్య నలెడు సింహాసనమున 
కూర్చొనబెట్టిరి మంగళకరముగ. 


వృద్ధుడు వశిష్ట డందరి ముందు 
ఎ౦దరొ భూసురులుండిరి అందు 
సుయజ్ఞుడు మరి కాత్యాయనుడు 
వామదేవుడు కాశ్యపు డుండిరి. 


బుషజా బాలి గౌతము డుండిరి 
విజయుడు కలిఐ ఎనిమిదిమంది 
అష్టవసువులు దేవరాజుకు 

అభిషేకించుట తలపుల నిండగ, 


పురుషసింహుడగు రామ ప్రభువును 
పరిమళజలముల న భిషేకించగ 
తీరుగభూసురు లందరు అపుడు 


మంత్రులు యోధులు అభిషేకించిరి. 


ఎందరొ బుత్విక్కులు అందరును 
_ అభిషేకీంచిరి మంత్రయుక్తముగ 
కన్యలుకూడా అభిషకించిరి 
కన్నులపండుగ అయినది పండుగ. 


దిక్పాలకులు దెవతలందరు 
దివ్వములయిన ఓషధి రసముల 
అభిషికించగ, బుషులు మంత్రములు 
వెదఘోషను నింపిరి అపుడు. 


వెల్లగొడుగును శత్రుఘ్నుడందగ 
వానరరాజు సు [గీవుడంతట 

తెల్లని వింజామరతో ప్రభువును 

వీచెను, గుండెలు పొంగెను హనుమకు. 


అసుర భూపతి విభీషణాఖ్యుడు 
మరియొక వింజామరతో ఎచెను 
వాయుదేవుడు ఇంద్రుని కానుక 
స్వర్ణరమలముల మాలను యిచ్చిను. 


సర్వరత్నముల సమాయుక్తమగు 
మణీమయ శోభితమగు నొక హారము 
సురపతి పంపగ వాయుదివుడు 
ప్రభువగు రాముని కిచ్చెను అపుడు, 


సుర గంధర్వులు గానము చేసిరి 
అచ్చర కన్యలు నాట్యము చేసిరి 
పట్టాభిషేక సమయమునందు 
నేలనిండుగా నవ్వెనుపంటతొ. 


1జానకిరాముల పట్టా భిషికము॥ 


శ్రీరామ పట్టాభిషేక ఘట్టము 


కీరిమంతుడు రిపుభయంకరుడు 
శ్రీరఘురాముడు సంతోషముతో 
తమ్ముడు లక్ష్మణు చూచి తీరుగా 
పలికెను ఎంతో ప్రియముగ నపుడు. 


“సోదర లక్ష్మణ-యీ భూ భారము 
పూర్వీకులు బల విక్రమము లతో 
తీరుగ మోసిరి దానిని యిపుడు 


యువరాజుగ నువు మోయుము నాతో. 


సౌమిత్రపుడు ముందుకు రాక 
సమ్మతి నివ్వక మిన్నకుండగ 
రాజు- భరతుని పియముగ ఏలచి 
అభిషేకించెను యువరాజుగను. 


రాజోత్తముడు శ్రిరఘురాముడు 
అశ్వమే థమును- పౌండరీకమును 
వాజపేయమును తీరుగ చేసి 
ఎన్ని యాగములొ అన్నీ చేసెను. 


పురుషోత్తముడు పుడమిని ఏలెను 
చల్లగ పదివెలగు వర్షములు 
భూరిదక్షిణలు రాముడు యిచ్చిను 
. అశ్వమేధములు నూరు చేసెను. 


ఆజానుబాహుడు భుజబల తేజుడు 
అతి పరా క్రముడు శ్రీరఘురాముడు 
తమ్ముడు లక్ష్మణుడు౦డగ తోడు 
పుడమిని ఎలెను పుణ్యచరితుడు. 


రామరాజ్యమున గల స్త్రీలందరు 
వెధవ్యము నసలెరుగరు వారు 

దుఃఖము లేక రోగములుండక 
క్రూరమృగముల జాధలు లెవు, 


చోరులు లేరు కష్టములెరుగరు 
అకాలమరణము లసలే లేవు 
రనుకనె వృదలుపిన్నవారికి 
(ప్రతకార్యములు చేయుట ఎరుగరు. 


రామరా జ్యము చల్లని రాజ్యము 
ఎల్లరి మనసుల దోచెను రాముడు 
కావున రాముని తలచుచు జనులు 
తమలో తాము స్పర్ధలు మరచిరి. 


తల్లుల కడుపులు పండగ నపుడు 
కలిగిరిఎందరొ సుందర శిశువులు 
కడుపు పంటలు దీర్ధాయువుతో 
చల్లగ నుండిరి కడుపు చల్లగా. 


పజలందరకూ ప్రభువగు రాముడు 
జగమంత టికీ దేవుడు రాముడు 

రాముడు- రాముడు- రామచంద్రుడు 
నిండెను పుడమి రామనామముతోొ. 


రామరాజ్యమున తరువులు విరసి 
ఫలపుష్పముల శో భలీనగా 

వర్షము తప్పక కురిసి క్రమముగా 
వాయువు విచెను సుఖములు కలిపి. 


॥జానకిరాముల పట్టాభిషేకము! 


326 - 60 


యుద్ధ కా౦డవ 
జాంబవంతుడు హనుమంతుడును వాయువేగమున సాగిన గవయుడు 
బుషభవిరుడు-వేగదర్శియు పశ్చిమ సం ద్రపు శీతల జలములు 
కనక కలశముల- ఐదువందల మంగళకరముగ రామ? సివక 
నదుల జలమును తెచ్చిరి అపుడు. తీసుకువచ్చి నిలచెను భకిగ 
రత్నశో భిత కనక కలశమున ఉత్తర సంద్రపు జలమునంతట 
పూర్వ సంద్రపు జలమునప్పుడు - . నలుడు తెచ్చెను బంగరుపాత్రతొ. .. 
సుషేణువీరుడు అతిభక్తిను . ఆ విధముగను మంగళజలములు 
అభిషేకముకై తీసుకువచ్చెను. . - : అమరెను వెంటనె శుభకార్యము. 
దక్షిణ సం ద్రపు జలమునప్పుడు శత్రుఘ్నుడంతట వశిష్టమునికి 
కనక కలశమున గ్రహించియుషభుడు పుణ్యతీర్థములు వచ్చినవనుచు 
రక్షచందన తరు పత్రమ్ములు - విన్నవించగా అభిషేకమ్మును 
మూతగవేసి తీసుకువచ్చెను. వశిష్ట మహబుషి ఆరంభించెను. 
ఛళుయ. 
శ్రీరఘురాముని రమ్యచరితము _ .. 
శ్రీపతి నరుడై వెలసిన చరితము 
శ్రీరాముడు దశకంఠుని దునిమి 
శ్రీని గ్రహించుట యుద్ధకాండము, 
Ht 


మ౦గళ౦. 


శ్రీరామ పట్టాభిషేక ఘట్టము 


పుణ్యచరితమును శ్రద్ద గ చదివి కవికోకిల వాల్మికి బాసిన 
నియమము తప్పక వినినవారికి రామాయణమును వ్రాయించగను 
కీర కలుగును తేజము కలుగును శ్రద్దతొ ఎవ్వరు ముందుకు వత్తురొ 
సోదర[పేమ పెరుగును చక్కగ. శుభములు- జయములు కలుగును వారి 
శ్రద్ధాసక్తుల వినినవారికి ఇహపరములకు ముక్తిదాయకము 
అర్ధము చక్కగ నేర్చినవారికి సర్వశుభముల కలుగజేయును 
సర్వదివతలు సుముఖతనుందురు. రామాయణమిది పుణ్యచరితము 
పితృదేవతలు దీవనలిడెదరు. పూజలు చేయగ దేవుని వంటిది. 
జానకి రాముల పట్టాభిషకము 
జగమంతటికి నయనానందము 
యుద్ధకాండమున శ్రీరామపట్టాభిషేక ఘట్టము సమాప్తము. 
CIR 
మంగళం 


మంగళం మంగళం - వాయుపుత్ర మంగళం 
ఆంజనేయ మంగళం - రామదూత మంగళం 
రామచంద్ర మంగళం - జనక సుత మంగళం 
సుమిత్ర పుత్ర మంగళం - భరత, శత్రుఘ్న మంగళం 
కొలువృతీరు రామునకు - కోదండ ధామునకు 

ఎల్ల గృహములందు ఉండి - చల్లగాను చూసెటి 
రామచ౦ంద్రమూర్తికీ - మంగళం - మంగళం 
రామబంటు హనుమకు - మంగళం - మంగళం 


లోకా స్పమసా స్పుఖినో భవన్తు. 
సరేఃజనా స్ఫుఖినో భవన్తు. 
శుభం 


CRE 
సర్వం శ్రీ సతారామచంద పాదార్పణమస్తు. 
- మంగళం - 


2 


లక్ష హయములు లక్ష ధినువులు 
చక్కని వృషభము లున్నవి నూరు 
పురుషోత్తముడగు రామచంద్రుడు 
దానము చేసెను తీరుగవాటిని. 


ముప్పదికోట్ల స్వర్థనాణెములు 
విలువగు బంగరు ఆభరణమ్ములు 
వెలగల మేలగు వస్త్రము లెన్నో 
భూసురోత్తములు దానములందరి. 


వెడూర్యములు రత్నములుండి 
వజములం౦దు పొదిగిన దానిని 
కాంతులు చిమ్మెడీ సుందరహారము 
సుగ్రీవునికి రాముడు యిచ్చెను. 


మణులు వజ్రములు అమరినయ ట్టి 
విలువగు బంగరు భుజకీర్తులను 
వాలిపుత్రునికి రాముడు యిచ్చెను 
వేడుక చూడగ వచ్చిరి సురలు. 


స్వర్ణభూషలు వజ్రహారములు 
విలువగు వలువలు వాతాత్మజునకు 
సీతామాత యిచ్చెను అపుడు 
ఆనందముతో పొంగెను మారుతి. 


కంఠమునున్న వజ్రహారమును 
జానకి తీసిప్రభువును చూచెను 
ఇంగితజ్ఞుడు విభుడు అప్పుడు 
ప్రితిగ యిమ్మనెతో చినవారికి. 


శ్రీరామ పట్టాభిషేక ఘట్టము 


వరుడుగొప్ప తేజోవంతుడు 
గుండెలొ గురుతుగనిలిపినవాడు 
అంతటి వేడుక కాతడుముఖ్యుడు 
కావునమారుతి కిచ్చెను జానకి. 


హారము దాల్చిన ఆంజనేయుడు 
వెలుగులు చిమ్మెను భాస్కరు వోలె 
చ౦ద్రకాంతితో తెల్లగ మెరసే 
మేఘములున్న నగమనిపించెను. 


దశరథరాముడు మైందుని కపుడు 
ద్వివిదుడు- నీలుడు- కపివీరు లకు 
వారి అభీష్టములన్ని తెలుసుకు 
ఎన్నో విలువగు కానుకలిచ్చెను. 


వృద్దవానరులు అందరు అప్పుడు 
విలువగు భూషలు వస్త్రములెన్నో 
ప్రభువు యివ్వగా అందిరి ముదమున 
ఆనందముతో పొంగిపోయిరి. 


వానరోత్తములు వేడుక చూచి 

తీరుగ కానుకలెన్నో అంది 

ప్రభువును చూచిరి తిరుగు యానముకు 
చల్లని చూపుల సమ్మతించెను. 


విభీషణాఖ్యుడు వేడుక చూచి 
విలువగు ఆభరణమ్ములు ఎన్నో- 
కులధనమును తాకాన్కగనే౦ది 


తిరిగి చేరెను లంక ఎలగా.! 
॥జానకిరాముల పట్టా భిషేకము! 


4 


చాతుర్వర్ణములందలి జనులు - 


బ్రాహ్మణ-క్షత్రియ-వెశ్య- శూద్రులు 


లోభము విడచి తమ కార్యములను 


తగ చేయుచు సుఖముగ నుండిరి, 


రామరాజ్యమున జనులందరును 
భోగభాగ్యముల తులతూగుచును 
సత్యసంధులై ధర్మము విడువక 
శుభలక్షణముల శోభగ నుండిరి. 


యశమునిచ్చుచు ఆయువు పెంచి 
ఐశ్వర్యమును కలిగించునదగు 
రాజులక౦దర విజయము కూర్చిడి 
ఆదికావ్యమీ రామాయణమును, 


కవికోకిల వాల్మీకి మహాబుషి 
వ్రాసెను కమ్మగ రాముని కథను 
చదివిన నరుల- వినిన అందరి 
పాపములన్నీ నాశము అగును. 


పుత్రుల కోరిన వారందరికి 
సంతతి చల్లగ కలుగజేయును 
ఐశ్వర్యములు అందునందరి! 


రాజులు రిపులను గెలుతురు ఎపుడు. 


చక్కగ దీనిని వినిన స్త్రీలకు 
దాశరథులతో సమమగునట్టి 
దీర్ధాయుష్కులు పుత్రులు కలిగి 
తల్లిదండ్రుల యశము పెంచెదరు. 


శ్రీరామ పట్టాభిషేక ఘట్టము 


ట్‌ 


శ్రద్ధతొ, శాంతము నిండగ వినిన 
వారం౦దరకగు ఎన్నో శుభములు 
కష్టములన్నీ తీరును జనులకు 
దీర్ణాయువును పొందెదరందరు. 


శ్రీ రఘురాముని చల్లని చూపులు 
ఇచ్చును ఎన్నో వరములు నరులకు 
ప్రవాసమేగిన కూరిమివారు 
సంతోషముతో తిరిగి వత్తురు. 


దేవతలందరు ప్రీతి నొందెదరు 
గృహములనున్న ఛిద్రము తొలగి 
నిఘ్నములన్ని తొలగిపోవగా 
వాపవిముక్తి సుఖములు కలుగును. 


రామాయణమిది ఇతిహాసమిది 
పూజలనందెడి పుణ్య చరితము 
వినులవిందుగ వినుడందరును, 
ఎన్నో శుభములు జయములు కలుగును 


రాముని కథను వినినందరకీ 
శ్రద్ధగ దీనిని చదివిన వారికి 
విష్ణుదేవుడగు శ్రీరఘురాముడు 
ప్రీతిగలిగి వారందర బ్రోచును. 


కుంటు౦బవృద్ధి సంపదవృద్ధి 


అనుకూలవతి ఆలిగ దొరకి 

సౌఖ్యము లెన్నో కలుగును వారికి 

తలచిన కార్యములన్ని తీరును. 
॥జానకిరాముల పట్టా భిషేకము॥ 


2 


ఖర రక్కసుని కూల్చిన రాముడు 
మధ్యభాగమును రక్షణ చేయును 
జాంబవంతునికి అశ్రయమిడిన 
రఘుపతి- నాభికి రక్షణనిచ్చును. 


సు గ్రీవునాధుడు కటిని గాయును 
ఫానుమ త్ర భువు ఏరుదుల గాయును 
రాక్షసకుల ఏధ్యంసకుడిన 

రఘుపతి రక్షలొ ఊరువులుండును. 


సెతుబంధకుడు కాయు జానువులు 
రావణాంతకుడు ఏక్కల గాయును 
విభీషణాఖ్యుని అభయ ప్రదాత 
సిరికారకుడు - పదముల కాయును. 


దేహమంతటికి రక్షయె రాముడు - 
దీనిని పఠించు పుణ్య తత్సరుడు 
చిరాయువె మరి సుఖియెయుండి 
వినయ - విజయముల విరాజిల్లును. 


రామనామమను రక్ష ధరించిన 
వాతాళమున భూతలమ౦దున 

గగన చారులలొ కామరూపులలొ 
దుష్టులకందక సుఖముగ నుందురు. 


రామా- రామ- రామభద్ర రామచ౦ ద 
నామస్మరణ పాపహరణ చేయుచుండు 
భుర్త్‌- ముక్త్‌ కలుగజేయురామ భక్తి 
మానవాళి కిదియెనిచ్చు సర్వశక్తి. 


శ్రీరామరక్షాసో త్ర; 


జగతి జయించే మంత్రమిదొక్కటె 
మం|త్రరక్షణ కలిగిన నరుడు 
ఈ సోత్రము కంఠస్తముచేసిన 
సర్వసిద్భులు సులభ సాధ్యములు. 


వజ పంజరము రామకవచము 
నామస్మరణము జయమంగళము 
సర్వకార్యముల విజయము తధ్యము 
మాటకదురు మరి నిలువరివ్వరును. 


శివుని కరుణచే స్వప్పమునందు 
ఎవిధీ వినెనో రామరక్షను 

ఆ విధముగ- బుధకొళిక మహర్షి 
వ్రాసెను భక్తితొ రామరక్షను. 


కల్పవృక్షములు వెలసిన తోట 
ఆపదలన్ని అణగిన చోటు 
త్రిలోకముల కభిల*మమైనది- 
శ్రీమంతుడు- శ్రీరాముడు దేవుడు 


రూపసంపదల తరుణవయస్కులు 
సుకుమారులు అతిబలవంతులయి 


పద్మనేత్రులు విశాలవక్షులు 
నారచిరలు కృష్ణాజినముల 


ఫలమూలములు తినుతాపసులు 
జితేంద్రియులగు బ్రహ్మచారులు 
దశరథతనయులు రామలక్ష్మణులు 
సకలసాధువుల శరణాగతియగు 


నటరాజస్తుతి 


హృద్యంగమమది లయబద్దమది మల్లికార్టునా బిల్వదళ ప్రియ 
మధుర తరంగము నియమేబద్ధము  కాశీపతివి కాసినినీళ్లలో 
ప్రమధనాధ పదనాట్య విలాసము అభిషేకించిన అభీష్టసిద్ది 
నయనానందము శ్రవణానందము - అత్మలింగమే అందేను' భకుడు.- 
ప్రకృతి కన్నులు తెరచి చూడగా కాలకూట విషమంతయు స్వామీ! 
ప్రమథ గణంబులు నిలచి యుండగా కరుణ కిరణముల హరించిపోవును 
ప్రతి తనువొక నయ విపంచికగా- కటువులేని కిరాతుడవై తివి 
పలికెను గుండియ వణ తంత్రియై - కలిమి కోరవు కలిమి నొసగెదవు 
ఘల్లు ఘల్లుమను నాదమయ౦కద- కరి చర్మాంబర చంద్రకళాధర 
ఢమఢమ ఢమరుక శంభోశంకర దయాసింధు ఓ పన్నగ భూషణ! 
తాధిం ధిమికిట భక్షవశంకర నీవు నేర్చిన నటకౌశలముతొ 
సరిగమ పదనిస భోళాశంకర. నేలకు దీగినది గంగమ్మ - 
ఫాలనే(త్రమది పాపహర౦బది నీపద నూతన విన్యాసంలో 
ప్రాణికో టినది చల్లగ చూచును నయనానందం నందీనాయక 
గళమున నింపిన గరళము తొణకదు వందిమా గథులె ఏమ థగణంబులు 
గంగే మింగును సెగలను పొగలను.-  మందస్మితుడవ సుందరశివుడవు. - 
నిత్యనూతనం నీ పదనాదం మార్కండేయుడు నీ విధేయుడు 
నాద బ్రహ్మవి వేదమూర్తివి లంకాపతి నీవంక చేరెను 
గిరిజావల్లభ సగము నిండిన నమక చమకముల మహాన్యాసముల 
శెలతనూజే ఆడును సగము. - అభిషేకింతుము రుద్రమూర్తిని: 
నటరాజువట నిటలాక్షుడవట వెన్నెలటేడట వెలుగులు చిమ్మగ 
అఖిల చరాచరప్రాణికో టికి ఫణీహారమ్ములు బుసలు ని౦పగా 
అభయంకరుడవృ శివశంకరు డవు పసను నింపిన నాట్య భంగిమలు 
అందే దొరవి అంబాపతివి. దెసలు నింపితివి క్రైలాసవాస! 

సరస పదమ్ముల నీ ఫద౦ంబులే 

పూజింతుమయా పార్వతి నాయక 

ఫాలనేత్ర నిను ఏమరకుందుము 

సకల జగతికి జయ మొసంగుము. 


Hh 


4 


రామచంద్ర చరణాలను స్మరణ చేసెద 
రామచంద్ర చరణాలను కీర్తించెద 

రామచంద్ర చరణాలకు శిరసు వంచెద 
రామచంద్ర చరణాలను శరణు వేడెద 


తల్లివి నీవే త౦డ్రివి నీవే 

స్యామివి నీవే మిత్రుడు వివే 
అన్నియు నివే ఆత్మారామా! 
అన్యము నెరుగ అంజలి యిదిగో, 


లక్ష్మణమూర్తి రుడిభాగమున 
వామభాగమున జనకనందినితొ 
కన్నులముందర మారుతి కొలువగ 
వెలసిన రఘుపతి వందనమిదిగో. 


లోకాభిరామా రణరంగధీరా! 
రాజీవనేత్రా రఘవంశనా ధా 
కారుణ్యరూపా కరుణాసము ట్రా 
శ్రిరాముచంద్రా శరణంటినయ్యా! 


శ్లో మనోజవం మారుతతుల్య వేగం 
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం 

వాతాత్మజం వానర యూధ ముఖ్యం 

శ్రీరామదూతం శరణం ప్రపద్యే, 


శ్రీరామరక్షాసో త్రమ 
ఆపదలన్ని హరించున ట్టి 


సర (సంపదల నొసంగునట్టి 


లోకాభిరాముడు శ్రీరామునికి 
తిరిగి తిరిగి నా వందనమిదిగో! 


భవబంధముల బీజనాశకము 
సర్వసంపదల కాలవా లము 
యమదూతలకు గుండెలవియగ 
రామగర్జనము చేతము రండు. 


రాజగ్రేష్ముడు రామచంద్రుడు 
సదావిజయమే పొందుచుండును 
అట్టి రాముని అహర్నిశము-నే 
భజించుచుందును అన్యము నెరుగక. 


నిశాచరులగు దనుజుల |ద్రుంచిన 
రామచంద్రునికి నమస్కరింతును 
రాముని మించిన ఆశ్రయమిలలో 
లేదు లేదు - నే దాసుడ రామా! 


చిత్తము నాది రామాలయము 
చిత్తము నిత్యము భజనమ౦దిరము 
చిత్తము లగ్నము నీ కీర్తనలో 


' చిత్త శాంతినిడు శ్రీరఘురారూ! 


రామరామ యను మధురాక్షరములు శో శ్రీరామ రామ రామేతి 
కవితాశాఖల కూర్చొని తీయగ రమే రామే మనోరమే 
కూసిన కోయిల ముని వాల్మీకి సహస్రనామ తత్తుల్యం 
వందనమిడితిని మునికోయిలకు. రామనామ వరాననే. 
మం౦గకం౦' 
స సర్వేజనా స్పుఖినో భవన్తు. వసి. 
భి! కసిగ లోకా సమస్తా స్పుఖినో భవన్లు. ఆస 
ar శుభం వ ల్‌ 
4 He He 


బుధకొశిక మహర్షి విరచిత 
శ్రీరామరక్షా స్తోత్రము 


(తెలుగు రచన) 
ధ్యానము 
శో, ధ్యాయేదాజాను బాహుం : ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం 

పీత్రం వాసోవసానం, నవకమ లదళస్పర్థినేత్రం ప్రసన్నం 

వామాంకారూఢ సీతా ముఖకమలమిలల్లో చనం నీరదాభం 

నానాలం౦కారదీప్తం దధతమురుజటామండలం రామచంద్రం 
శ్రీరఘురాముని రమ్యచరితము శిరసు - రాఘవుడు రక్షణచేయును 
వందకోట్ల గ్రంధమ్ముల వెలసెను _ దశరథ తనయుడు నొసటగాచును 
పలికినట్టి ప్రతి అక్షరమ్మది _ క్రోసలాత్మజా నందనుడెపుడు 
మహాపాపముల నాశము చేయును. నేత్రరక్షణము చేయుచుండును 
నీలికమల మా శ్యామలదేహము విశ్వామిత్రుని ప్రియశిష్యుడగు 
పద్మనయన శరచాప ధరుం౦ండు రాముని రక్షలొ కర్ణములు౦డును 
జటామకుటము కరవాలముతో యస రక్షకుడు నాసిక కాయును 
దనుజులద్రుంచి జగతిని బ్రోచెను. లక్ష్మణా గ్రజుడు ముఖము గాయును. 
సర్వవ్యాపకుడు - పుట్టుక లేకయె విద్యానిధి నా జిహ్వను గాయును 
లీలతొ భువిలో అవతరించిన భరత వందితుడు కంఠము గాయును 
రామచంద్రుని జానకి సహితుని దివ్యాయుధుడు గాయు స్కంధములు 
లక్ష్మణమూర్తితొ నిలచిన ప్రభువును. భుజముల గాయును ధనుర్భంజనుడు. 
స్మరించుచు౦డిన సజ్జనులందరి సీత్రాపతి నా కరములు గాయును 
సర్వపాపముల హరింపజేసే పరశురాముని జయించినట్టి 
రామరక్ష - ఈ - స్తో త్రపఠనమున దశరథరాముడు హృదయ రక్షకుడు 


సర్వకామ్యములు సఫలములగును. 


జగద్రక్షకుడు-విజయశో భితుడు. 


శ్రీరామరక్షాస్తో త్రము 


విల్లు ధరించిన వారిలొ శ్రేష్ణులు 
రాక్షసకుల విధ్వంసకులైన 
రఘువంశమున చందమామలు 
రక్షకులగుదురు మాకందరకు 


అక్షయ తూణిరమ్ములు నిండి 
నారికూర్చిన ధనుసులు కలిగి 
రామలక్ష్మణులు అనవరతము-నే 
నడచు మార్గమున రక్షణ నిడెదరు. 


కవచధారియై ఖడ్గపాణియై 
ధనుర్భాణములు భుజమునదాల్సిన 
లక్ష్మణసవాతుడు రామచంద్రుడు 
ముందు నిలచి నా కోర్కెలు తీర్చును. 


దశరథతనయుడు రాముడు-శూరుడు 
లక్ష్మణా గ్రజుడు అతిబలవంతుడు 
కారుత్చుడు మరి పూర్ణపురుషుడు 
రఘూత్తముడు కొసల్యతనూజుడు. 


వేదాంతవేద్యుడు యజ్ఞమూర్తియగు 
పురాణపురుషుడు పురుషోత్తముడు 
జానకీపతి అతిశ్రీమంతుడు 
అప్రమేయ పరాక్రమవంతుడు. 


శ్రద్ధా భక్తుల సదాస్మరణము 

చేయు భక్తుడు ప్రియతముడగును 
అశ్వమేధ క్రతు ఫలమునుమి౦చిన 
ఫలమునందున నిస్సంశయముగ 


ore Tee, yt "TR Ay MS tia Rss i in 
TERE TT RTE 


నిలనీరదశ్యాముడు రాముడు 
పద్మాక్షుడు పీతాంబరధారి 
నామసో త్రము చేయు నరులకు 
భవబంధములు చిక్కులుండవు. 


రామచంద్ర! ఓ లక్ష్మణా గ్రజా! 
సీత్రాపతి రఘువ౦శవర్ధనా! 

సుందరమూర్తీ కకుత్ధృరామా! 
గుణనిధిసోమా కరుణాసాగర. 


విప్రుల హితుడవు ధార్మికమూర్తి 
రాజేంద్రా! ఓ సత్యసంధుడా 
దశరథనందన శ్యామలమూర్తీ 
మూర్తిగ నిలచిన శాంతస్వరూపా! 


లోకాభిరామా రఘుకులతిలకా! 
రావణవైరీ దశముఖహోరీ 
వేందనమిదిగో అందుకొనుమయా 
సుందరరామా శరచాపథరా! 


రామరామ- రామభద్ర- రామచంద్ర 
వేదవగార్తి రఘువంశనాథుడ వీవు 

వందనమ్ము సీతాపతి- జగతికంతయు 
నాధుడవు నమ్మితిమి మమ్ముగావుము. 


రఘునందనరామా శ్రీరామా! 
భరతా (గజరామా శ్రీరామా 
రణకర్కశరామా రఘురామా! 
శరణం- శరణం శ్రీరామా! 


